కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 
( సరళ వ్యాఖ్యాన సహితం 
సంపుటము -- 4 
ఆరణ్యపర్వము - భాగం -1 
మొదటి భాగము 11,2,3,4 (141వ పద్యంవరకు) ఆశ్వాసములు 
కృతికర్త 


నన్నయభట్టారకుడు 


వ్యాఖ్యాత 
దాః నండూరి రామకృష్ణమాచార్య 


ప్రధానసంపాదకుడు 
దాక్టర్‌ జి.వి.సుబ్రహ్మణ్యం 





ప్రచురణ 
తిరుమల తిరుపతి దెవస్తానములు 
తిరుపతి 


2013 


[%/! 1101౧44 ౪1౧4011114 
5[౧1[%404010[1[౧4 [14౧49 గల గి4! ౧4|| 


1/10) ౮౦౧౧6౧10/ 
గీ'20)/2020/2౧06 01 [112౧౧౭/& 9౧2ఈ212%0666-02గ-| 
(6౭౧109 1,2,3 2౧06 4 ౪౧10 116 ౧౦౪౧) 141) 


౪/01. 1. 


౦౦౧౧6౧120౧/ 0/ 
0౧ స2౧0;060/ ౧2౧౭౬౧90 0౧2020021/2 


6061166 0౫ 
0[6.౪/.5640[20౧[020౧/202 


110.౧6110100695 ౧౪౦||౦41[005 56/69 [10.603 
౯1/51 6౬01100 : 2003 


560000 20110౧0: 2013 
0౮౦౧165 : 5,000 


అగి ౧౧౧9 ౧696౧/6౦ 


౧౦150601 0౫ 

5/1. !4.6. 10౧21, 1.4.౩. 
6%ఈ60061/6 0₹106% 
1.]106ఈ/249010420౧242003, 
1100414 - 51/7 507/7 


౧.1.౧. 1/06 561100 
506110/-1౧-0౮౧16₹+ ౦106 
110. 11/6024. 


౮౦౪6! 06518౧: 


౧||౧166 2 


ఒక వూట 


తిరుమల తిరుపతి దేవస్తానం సనాతనధర్మప్రచారరంగంలో పూర్వంనుంచి ప్రముఖమైన సేవ లందిస్తున్నది. 
అందుకు అధికంగా దోహదపడే వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, పురాణాలు, రామాయణ భారత భాగవతాది ధార్మిక 
[గ్రంథాలు విరివిగా ప్రచురిస్తూ ప్రజాబాహుళ్యానికి అందజేస్తూనే ఉంది. 


ఈ ధార్మిక ప్రచార మహోద్యమంలో భాగంగా తి.తి.దేవస్టానం కవిత్రయ విరచితమైన ఆంధ్ర మహాభారతాన్ని 
విసృత వ్యాఖ్యాన సహితంగా తెలుగు ప్రజల కందజేయాలనే ఉద్దేశంతో ఒక బృహత్‌ సాహిత్య యజ్ఞాన్ని చేపట్టింది. 
ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారి ప్రధాన సంపాదకత్వపర్యవేక్షణలో దేశంలో సుప్రసిద్దులైన ముఫ్టైమంది పండితులచేత 
18 పర్వాలను వ్యాఖ్యానింపజేసి 15 సంపుటాలుగా వెలువరించింది. ఆం[ధ్రమహాభారతానికి సమ[గ్రంగా వెలువడిన ఏకైక 
వ్యాఖ్యానం ఇది. ఈ మహాభారత మహేతిహాస సంపుటాలు పదిహేనింటినీ 2005 సంవత్సరపు శ్రీవారి (బ్రహ్మోత్సవాలలో 
అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గా॥శ్రీ వైయస్‌.రాజశేఖరరెడ్డి గారు ఆవిష్కరించి తెలుగు జాతికి కానుకగా సమర్పించారు. 


పాఠకులందరికీ అందుబాటులో ఉండేటట్టు చాల తగ్గింపు ధరకే, కేవలం వెయ్యి రూపాయలకే తి.తి.దేవస్తానం 
అందించింది. పాఠకుల విశేషాదరణకు పాత్రమైన ఆంధ్రమహాభారత ప్రతులన్నీ అనతికాలంలోనే పూర్తిగా చెల్లిపోయాయి. 


పాఠకుల అక్కర తీర్చేందుకు మళ్ళీ భారతసంపుటాల పునర్ముద్రణ ఆవశ్యకతను దేవస్థానం గుర్తించింది. 
తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సవరించుటకుగాను ఈ సందర్భంగా దేవస్థానం, ఈ దిగువ పేర్కొన్న 
ప్రముఖ సాహితీవేత్తలతో కూడిన ఒక పండితపరిషత్తును ఏర్పాటుచేసింది. 


1) శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు 

2) ఆచార్య రవ్వా శ్రీహరి 

3) శ్రీ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 


5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 


[7 
6) ఆచార్య కె. సర్యోత్రమరావు 
గా విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు 


ఈ పండితపరిషత్తు సభ్యులందరు ఆమూలా(గ్రంగా పరిశీలించినతర్వ్యాత పునర్ముద్రించబడిన మహాభారతం 
18 పర్వాలను 15 సంపుటాలుగా రసజ్ఞులైన చదువరులకు అందజేస్తున్నాం. 


పాఠకమహాశయులు యథాపూర్వం మా యీ ప్రయత్నాన్ని ఆదరించగలరని, చదువరు లందరికి ఆ దేవదేవుని 


ఆశీస్సులు అందగలవని ఆశిస్తున్నాం. 


ఆ = 
సదా శ్రీవారి సేవలో... 


అక 


(లంక వేంకట సుబ్రహ్మణ్యం) 
కార్యనిర్వహణాధికారి, 
తి.తి.దేవస్టానములు, తిరుపతి. 


సరళవ్యాఖ్యాన సహిత 
కవిత్రయ భారతం ద్వితీయ ముద్రణ 
పూర్వాపరాలు 


భారతీయ సనాతన సంస్కృతి మణి కిరీటంలో జాజ్వల్యమానంగా మెరుస్తున్న ముచ్చటైన మూడు అమూల్యరత్నాలు 
రామాయణ, భారత, భాగవత (గ్రంథాలు. అనాదిగా ఆసేతుహిమాచలం ధర్మప్రచారంలోను, ధర్మపరిరక్షణలోను ఈ 
అమూల్య([గ్రంథాలు అద్భుతమైన ఎనలేని పాత్రను పోషిస్తున్నాయి. అందులోను త్రిలింగాలమధ్య నెలకొన్న ఆంధ్రులకు 
అత్యంత ఆదరణీయమైనవి, ప్రీతిపాత్రమైనవి ఈ మూడు (గ్రంథాలు. అందువల్లే తిరుమల తిరుపతి దేవస్థానం 'ధర్నో రక్షతి 
రక్షితః అన్న నినాదంతో ధర్మపరిరక్షణకోసం ఈ మహా[గ్రంథాల ప్రచురణ పెద్దఎత్తున చేపట్టింది. 


మహోన్నతమైన ఈ బృహత్‌సాహితీయజ్ఞంలో తొట్టతొాలిగా సవ్యాఖ్యానంగా కవిత్రయ భారత [గ్రంథ ప్రచురణను 
చేపట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహో ఆధ్వర్యవానికి అధిదెవతం శ్రీ వేంకటేశ్వరుడు కాగా, ఎందరో పండితవరేణ్యులైన 
వ్యాఖ్యాతలు బుత్విక్కుల పాత్రను పోషించారు. సుమారు 30 ఏండ్లపాటు సాగిన ఈ సాహితీక్రతు నిర్వహణకుగాను నాటి 
శ్రీకార్యనిర్వహణాధికారి శ్రీ కుమారస్వామి రెడ్డిగారి కార్యనిర్వహణలో ప్రజాసంబంధాల అధికారిగా కొనసాగిన శ్రీ రావుల 
సూర్యనారాయణమూర్తిగారు విశేషకృషి చేసినారు. అలాగే ఆనాడు ప్రధాన సంపాదకులుగా వ్యవహరించిన ఆచార్య దివాకర్ల 
వేంకటావధానిగారు, సంపాదకులుగా వ్యవహరించిన డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు, డా॥ అప్పజోడు 
వేంకటసుబ్బయ్యగారు భారత ముద్రణలో ప్రత్యేకమైన పాత్రను పోషించారు. తరువాత కవిత్రయ మహాభారత వ్యాఖ్యాన 
రచనాకార్యక్రమానికి పూర్తిగా ప్రధాన సంపాదకత్వ బాధ్యత వహించిన ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని 
సమర్ధంగా నిర్వహించి పద్దెనిమిది పర్వాల భారతాన్ని పదిహేను సంపుటాలుగా వెలుగులోనికి తీసుకురావటంలో కీలకపాత్రను 
వహించారు. ఇదే పరంపరలో “సప్తగిరి సంపాదకులు శ్రీ కాట్రపాటి సుబ్బారావు గారు, ఆ తర్వాత “సప్తగిరి సంపాదకులు 
డా॥ ఎన్‌.ఎస్‌.రామమూర్తి గారు సమన్వయకర్తలుగా వ్యవహరించారు. పిదప 'సప్తగిరి ప్రధాన సంపాదకులు, 
డా॥ సి.శ్రైలకుమార్‌ గారు మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారల పర్యవేక్షణ కాలంలో “కవిత్రయ 
భారతం ప్రచురణ పూర్తి అయింది. ఆ తరువాత అనతికాలంలోనే ఆ గ్రంథ ప్రతులు అన్నీ పూర్తిగా చెల్లిపోయి ద్వితీయముద్రణకు 
ఆవశ్యకత ఏర్పడింది. 


డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు గారి సలహా మేరకు నాటి శ్రీకార్యనిర్వహణాధికారి డా॥ కె.వి. రమణాచార్యులుగారు 
భారత తొలిముద్రణలో దొరలిన లోటుపాట్లను పరిశీలించి సరిచేయుటకుగాను 1) డా॥ పొత్తూరి వేంకటేశ్వరరావు 
2) ఆచార్య రవ్వా శ్రీహరి 3) శ్రీ జొన్నలగడ్డ వృూత్యుంజయరావు 4) డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
5) డా॥ సముద్రాల లక్ష్మణయ్య 6) ఆచార్య కె. సర్యోత్తమరావు 7) విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు - ఈ ఏడుగురు 
పండితులతోకూడిన ఒక పండిత పరిషత్తును ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి శ్రీకార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను 
స్వీకరించిన శ్రీ ఐ.వై. ఆర్‌. కృష్ణారావుగారు ప్రత్యేక (శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని వేగవంతం చేసారు. పండిత పరిషత్తు వివిధ 
పండితులు వ్రాసిన వ్యాఖ్యాన భాగాలను పరిశీలించి అన్వయ దోషాలను, ముద్రారాక్షసాలను, శైలీ భేదాలను వీలైనంతవరకు 
గుర్తించి సవరించి శైలిలో ఏకరూపత సాధించేందుకు తగిన కృషి చేసింది. ఆ పండిత పరిషత్తులో నన్ను కూడా ఒక సభ్యుడిగా 
దేవస్థానం స్వీకరించడం శ్రీనివాసుని నిర్దెతుకమైన అనుగ్రహానికి తార్మాణం! అంతేగాక 2011 ఫిబ్రవరిలో దేవస్థానం గ్రంథ 
ప్రచురణ విభాగానికి ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌గా నన్ను నియమించడమే గాక, “కవిత్రయ భారత పునర్ముద్రణిను పర్యవేక్షించే 
బాధ్యతను కూడా దేవస్థానం నాకు అప్పగించింది. ఆనందనిలయుని అపారకృపవల్ల “కవిత్రయ భారతం” పునర్శుద్రణకార్యంకూడ 
పూర్తి అయింది. 


శే 


మలిముద్రణ ఈ రూపంలో రావడానికి అన్నివిధాలా సహాయసహకారాలందించిన తి.తి.దే. పాలకమండలి అధ్యక్షులు 
శ్రీ కనుమూరి బాపిరాజుగారికి మరియు పాలకమండలి సభ్యులకు నా కృతజ్ఞతలు. 


సవ్వ్యాఖ్యాన మహాభారత ద్వితీయ ముద్రణను వేగవంతం చేసి ప్రజాబాహుళ్యానికి అందించడంలో విశేషకృృషి చేసిన 
శ్రీకార్యనిర్వహణాధికారులు శ్రీ ఎల్‌. వి.సుబ్రహ్మణ్యం, ఐ.ఏ.ఎస్‌. గారికి, సంయుక్త కార్యనిర్వహణాధికారులు 
శ్రీ పి.వెంకటరామిరెడ్డి, ఐ.ఏ.ఎస్‌; శ్రీ కె.యస్‌. శ్రీనివాసరాజు, ఐ.ఏ.ఎస్‌. గారలకు నా కృతజ్ఞతలు. 
౮ ఇ 
సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ మహాభారత ముద్రణల్లో నాటి నుండి నేటివరకు తమ అమూల్య సహాయ 
సహకారాలు అందించిన తి.తి.దే. శ్రీకార్యనిర్వహణాధికారులకు, సంయుక్త కార్యనిర్వహణాధికారులకు, ప్రజాసంబంధాల 
అధికారులకు, ముద్రణాలయ అధికారులకు అందరికీ నా కృతజ్ఞతలు. 


వృత్తిరీత్యా ఇంజనీర్‌ అయినప్పటికి సాహిత్యాభిలాషతో తి.తి.దే. మహాభారతంలోని కొన్ని సవరణలను గుర్తించి 
తెలియజేసిన శ్రీ పుత్తా పుల్లారెడ్డి గారికి ధన్యవాదాలు. 

కవిత్రయభారత పునర్ముద్రణకార్యక్రమంలో అవసరమైన సహకారమందించిన సహృదయులు 'సప్తగిరి ప్రధాన 
సంపాదకులు డా॥ సి.తైలకుమార్‌ మరియు సంపాదకులు డా॥ కోటపాటి రాధారమణ గారలకు కృతజ్ఞతలు. అలాగే 
పునర్ముద్రణ విషయంలో అడుగడుగునా, చేదోడు వాదోడుగా వుంటూ పూర్తి సహాయ సహకారాలందించిన పండితులు 
మహాకవి విద్వాన్‌ ముదివర్తి కొండమాచార్యులు, ఉపసంపాదకులు డా॥ కంపల్లె రవిచంద్రన్‌, డా! నొస్సం నరసింహాచార్య, 
శ్రీమతి మొలకా ఉత్తర ఫల్డుణి, పరిశోధక సహాయకులు, డా॥ డి.భారతి, డా॥ టి.సావిత్రి, డా! వి.గోపాలకృష్ణమూర్తి, 
ప్రచురణ సలహాదారులు శ్రీ జూలకంటి బాలసుబ్రహ్మణ్యం, శ్రీ జల్లి శ్రీరఘుపతిరావుగార్లకు మరియు కార్యాలయ సిబ్బందికి, 
డి.టి.పి. ఆపరేటర్లకు కృతజ్ఞతలు. 


ఈ బృహద్దంథముద్రణలో ఎంతగానో సహకరించిన దేవస్థానం ప్రజాసంబంధాల అధికారి శ్రీ టి.రవిగారికి, 
ముద్రణాలయాధికారి శ్రీ సాంబశివరావుగారికి, మరియ వారి సిబ్బందికి నా కృతజ్ఞతలు. 
మరోమాట! 


'ఆంధ్రత్వమాంధ్రభాషా చ నాల్పస్య తపసః ఫలమ్‌” అని అప్పయదిీక్షితులు చెప్పినట్లుగా ఆంధ్రుడుగా పుట్టడం, 
ఆంధ్రభాష మాట్లాడటం ఎంతో గొప్ప తపస్సు చేస్తేకానీ లభించని అదృష్పాలు. అలాంటి భాషలో కవిత్రయంవారు పంచమవేదమైన 
వ్యాసభారతాన్ని ఆంధ్రులకు అందించటం ఆంధ్రుల పుణ్యవిశేషం ! ఆంధ్రమహాభారతం తెలుగువారికి లభించిన అమృతఫలం 
! ఆ అమృతఫలరసాన్ని పాఠకులు ఈ వ్యాఖ్యానం ద్వారా ఆస్వాదిస్తారనీ, మహాభారత సందేశాన్ని సుగమం చేసుకొంటారనీ 
ఆశిస్తున్నాము. 

కవిత్రయ మహాభారత ద్వితీయముద్రణకార్యం నాచేతుల మీదుగా జరిపించిన దేవదేవుడైన ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ... 


నదా శ్రీవారి నేవలో 
ఆచార్య రవ్వా శ్రీహరి 
ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ 
తిరుమల తిరుపతి దేవస్థానములు 


ముందుమాట 


నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమమ్‌ 
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్‌ 


భారతీయుల విజ్ఞాన సర్వస్వం భారతం. ఈ [గ్రంథం తొలుతటిపేరు “జయం. వేదవాజ్బయం యొక్క సారం 
ఇందులో ఇమిడి ఉన్నందున ఇది పంచమ వేదంగా ప్రశస్తిగాంచింది. పూర్వం దేవతలు, బుషులు - దీని మహిమను 
పరీక్షించదలచి - నాలుగు వేదాలను ఒక వైపు, ఈ [గ్రంథాన్ని మరోవైపు తులలో పెట్టితూచినారట! ఈ (గ్రంథం ఉన్నవైపే 
అధికంగా ముల్లు చూపినందువలన, ఈ జయేతిహాసం మిగుల మహత్వం కలదిగా, చతుర్వేదాలకన్న బరువైనదిగా 
వెల్లడయింది. ఆనాటి నుండి ఈ [గ్రంథానికి 'మహాభారత' మనే నామధేయం సార్ధకంగా స్థిరపడింది. “మహత్స్వాత్‌ భారవత్స్వాత్‌ 
చ మహాభారత ముచ్యతె” - అనే నిర్వచనం అలా ఏర్పడింది. 'భరత వంశీయుల చరిత్ర భారతం - అనే వ్యుత్పత్తి కూడ 
ఇందుకు తోడయింది. 


భారతంలోని భాగాలకు పర్వాలని పేరు. “పర్వ మంటే చెజకు గణుపు. మహాభారతం పదునెనిమిది గణుపులు 
గల చక్కని చిక్కని చెజకు గడవంటిదని వ్యాసభగవానుని అభిప్రాయం. చెఅకుగడలో ప్రతి గణుపులోనూ మధురరసం 
సమృద్ధిగా ఉన్నట్లే, భారతంలో గల ప్రతి పర్వంలోనూ కావ్యరసం పుష్కలంగా నెలకొని ఉంటుందనే భావం ఇందులో 
వెల్లడౌతున్నది. “భారతం చేక్షుఖండం చ ప్రతిపర్వరసోదయమ్‌”- అనే ఆర్యోక్తి ఈ సత్యాన్ని చాటుతూవుంది. 


మహాభారతం దివినుండి భువికి దిగివచ్చిన దివ్యగంగావాహిని; పారిజాత కల్పవృక్షం; సమస్త కళలతో విరాజిల్లే 
పూర్ణచండ్రుడు; అమృతకలశం - ఇలా ఈ జాతీయ కావ్యం యొక్క మాహాత్య వైభవ ఆయా సందర్భాల్లో అనెక రీతుల 
అభీవర్ణింపబడింది. 


దేవభాషలో అవతరించిన భారతం కాలక్రమేణ తమిళ, కర్ణాటాది దేశభాషలలోనికి అనువదింపబడుతూవచ్చింది. 
ప్రాంతీయ భాషలలో వెలువడిన ఆయా భారతానువాదాలన్నిట్లోనూ తెలుగులో “కవిత్రయం వారు రచించిన ఆంధ్రమహాభారతం 
విశిష్టమై విలసిల్లుతూవుంది. కృష్ణద్వైపాయనుడు ఏ పరమార్ధాన్ని మూలంలో నిరూపించాడో, ఆ నిరూపితార్థం చెక్కుచెదరకుడా 
పుణికి పుచ్చుకొని ఆవిర్భవించిన స్వతంత్ర రచన ఆంధ్రమహాభారతం. కవిత్రయం కావించిన పునఃసృష్టి | 


ఆంధ్రావళికి ఆదికావ్యాన్ని ప్రసాదించిన మహాకవులు మువ్వరూ త్రిమూర్తుల వంటివారు. వారిలో ఆదికవియే 
విష్ణువు, కవిబ్రహ్మయే బ్రహ్మదేవుడు, ప్రబంధ పరమేశ్వరుడే పరమేశ్వరుడు. ఈ ముగ్గురు సారస్వత మూర్తులు వేరు వేరు 
కాలాల్తో, తెలుగుదెశంలోని వేరు వేరు ప్రాంతాల్లో తమ తమ రచనల్ని కొనసాగించినప్పటికీ, కవిత్రయ భారతం స్వరూపంలోనూ, 
సందేశంలోనూ ఏకవాక్యతతో విలసిల్లుతూవుంది. ఇది ఆంధ్రావనికి దైవికంగా సిద్ధించిన అదృష్ట విశేషం ! తరతరాల 
తెలుగు జాతికి ఆదర్శంగా తెనుగు సాహితీ మందిరంపై నిర్మించిన సమున్నత స్వర్ణగోపురం ఆంధ్రమహాభారతం ! ఆ 
సుందర గోపురాన్ని నెలకొల్పిన అక్షరశిల్పులు “కవిత్రయం” అందరకూ ఆరాధ్యులు !! 


7111 


భారతంలోని పర్వాల్లో మూడవది ఆరణ్యపర్వం, ధర్మాత్ములైన పాండునందనులకు విజయం తథ్యమనే విషయానికి 
స్పష్టమైన నిదర్శనాలు మొదటిసారిగా ఈ పర్వంలో గోచరిస్తాయి. “ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ భగవానుడు 
ఉంటాడు; ఎక్కడ భగవానుడు ఉంటాడో అక్కడ విజయం నిశ్చయం”. 


“యతో ధర్మః తతో విష్ణుః, యతో విష్ణుః తతో జయః” 
- అనేదే ఆరణ్యపర్వం యొక్క ప్రధాన సందేశం ! 


“ధర్మో విగ్రహవానివి - అని కొనియాడబడిన ధీరోదాత్తుడు యుధిస్టిరుడు. ధర్మమూర్తియైన ఆ మహారాజు రోమశుదనే 
మహర్షిని అడిగిన ప్రశ్న - తీర్థయాత్రల ప్రయోజనాన్ని గూర్చి తెలిపేది - ఈ సందర్భంలో ముఖ్యంగా ్రస్తావింపదగి 
ఉంది ; 


అచేతనాలైన కొండలు, నదులు, సరస్సులు మొదలైనవి జనుల పాపాలను పోగొట్టేవై ఉండటానికి గల కారణమేమి? 
- అని ధర్మ్శజుడి ప్రశ్న. 


ధర్మపరాయణులైన దేవతలు, బుషులు వాటిని ఆసక్తితో ఆథభ్రయించి ఉండటం చేత పర్వతాలు, నదులు, సరోవరాలు 
మొదలైనవి పవిత్రాలై, పుణ్యతీర్థాలై, జనుల పాపాలను నివారిస్తూ, వారి వారి కోరికలను ఈడేరుస్తూ, జగత్తును 
పావనం చెస్తూ ఉంటాయి - అని రోమశుడి సమాధానం. 


(ఆరణ్యపర్వం, రెండవ ఆశ్వా, 3809వ వచనం, 31/వ వచనం.) 
ఈ సమాధానం తీర్థయాత్రల యొక్క ప్రాముఖ్యాన్ని పరమార్దాన్ని చక్కగా విశదీకరిస్తూ వుంది. 


తిరుమల తిరుపతి దేవస్థానములు చేపట్టి నిర్వహిస్తూ వున్న అనేక ధార్మిక ప్రచురణల కార్యక్రమాల్లో “వ్యాఖ్యాన 
సహిత కవిత్రయ భారత ప్రచురణ ప్రణాళిక” విస్ఫతమైనది, విశిష్టమైనది. ఈ బృహత్తర ప్రణాళికలో భాగంగా నన్నయభట్టారకుని 
ఆదిపర్వం (రెండు భాగాలు), సభాపర్వం - ఇటీవలే (కడచిన మే నెలలో) దేవాదాయ ధర్మాదాయ శాఖామాత్యులు గా శ్రీ 
దండు శివరామరాజు మహోదయుల కరకమలాల మిదుగా ఆవిష్మరింపబడినాయి. 


ఇప్పుడు ప్రచురితమైన ఆరణ్యపర్వం మూడవ సంపుటం. ఈ సంపుటం కూడ [గ్రంథ పరిమితి ననుసరించి, 
పాఠకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని రెండు భాగాలుగా వింగడింపబడింది. ఆరణ్యపర్వం రెండు భాగాల్లో ఇది మొదటి 
భాగం. ఈ భాగం నన్నయభట్టు రచించినది. దీని తరువాతిదైన రెండవ భాగం నన్నయ పేర ఎజ్జన రచించినది. ఈ 
విధంగా ఆరణ్యపర్వాన్ని తెలుగులో రెండు వేర్వేరు భాగాలుగా ప్రచురించటం ఇదే ప్రథమం. 


ఈ పర్వానికి వ్యాఖ్యను సమకూర్చినవారు డా॥ నండూరి రామకృష్ణమాచార్యులుగారు. దీనిని పరిష్మరించినవారు 
'వ్యాఖ్యాసహిత కవిత్రయాంధ్రమహాభారతం ప్రాజెక్టు ప్రధాన సంపాదకులు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యంగారు. మరియు, 
ఈ వాజ్బ్యయ యజ్ఞంలో పలు తెజగుల పాలు పంచుకొంటున్న విద్వాంసులు, విద్యావేత్తలు అనేకులు ! సుగ్భహీత 
నామధేయులయిన ఈ సహృదయులందరికీ పేరుపేరున కృతజ్ఞతాభివాదాలు తెలుపుతున్నాము. 


1% 
నిత్యకల్యాణ మూర్తి అయిన వేంకటేశ్వరుని అనుగ్రహ విశేషం వలన, వ్యాఖ్యాన సమేతమైన ఈ జయేతిహాసం 
సర్వజనులకు జయప్రదము, ఆనంద సంధాయకము కాగలదని మా ఆశయము, ఆకాంక్ష్మ 


“అమల ధర్మార్ధ కామమోక్షముల గుటిచి 
యొలయు తెరువెద్దియును నిందుం గలుగునదియ 
యొందెడలం గల్లు ; దీన లేకుండు చొప్పు 
దక్కొకంటను లేదు వేదజ్ఞులార [2 


తిరుపతి, కార్యనిర్వహణాధికారి, 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : పుట్టు పూర్వోత్తరాలు 


శ్రీవేంకటేశ్వరస్వామి వారి దివ్యాను[గ్రహంతో తిరమల తిరుపతి దేవస్థానం ఆదినుండీ ఆర్షధర్మ ప్రబోధం నిమిత్తం 
అనేక కార్యక్రమాలను చేపట్టి నిర్వహిస్తూవుంది. అలాంటి కార్యక్రమాల్లో ధార్మిక సాంస్కృతిక [గ్రంథాల ప్రచురణ అత్యంత 
ప్రధానమైంది. ఆర్షధర్మానికి, భారతీయసంస్కృతికి, మూలాధారాలైన వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, 
కావ్యాలు మొదలైనవాటిని, తత్సంబంధి రచనలను పలుభాషల్టో, పలురీతుల్లో అసంఖ్యాకంగా ప్రచురిస్తూ, తిరుమల 
తిరుపతి దేవస్థానంవారు ఆర్హ్షసంస్కృతి సముద్దరణలో తమవంతు కృషిని విజయవంతంగా కొనసాగించటం జరుగుతూ 
వుంది. 


పూర్వరంగం: 


ఇటీవల 1982 మార్చినెలలో మహాకవి పోతనపంచశతాబ్లి జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఆధిపత్యంలో 
ఏకశిలా (వరంగల్టు) నగరంలో వైభవోపేతంగా జరుపబడినాయి. ప్రభుత్వసూచన ననుసరించి తిరుమల తిరుపతి 
దేవస్థానం ఆ ఉత్సవాల్లో సముత్సాహంతో పాల్గొన్నది. వరంగల్టు పట్టణంలో ్రతిస్టించే నిమిత్తంగా పోతన వి(గ్రహాన్ని 
నిర్మించడం, పోతన భాగవతం ప్రథమ స్కంధాన్ని తాత్పర్యసహితంగా ప్రచురించటం, “శ్రీనివాస బాలభారతి' పక్షాన 
“పోతన” పుస్తకాన్ని ప్రకటించడం, పోతన కవితామహత్వాన్ని చాటే స్మారక నంచికను ముద్రించటం - 
ఇత్యాదికార్యక్రమాలను నిర్వహించడంద్యారా దేవస్థానం ఆ ఉత్సవాల వైభవానికి ఎంతగానో తోడ్పడింది! పోతనపంచశతాబ్ది 
జయంత్యుత్సవాలు ఆంధ్రభాగవత ప్రచురణకు దోహదకారులైనట్టే, అటు తర్వాత 1983లో జరిగిన నన్నయ సహస్రాబ్ది 
జయంత్యుత్సవాలు “వ్యాఖ్యానసహిత ఆంధ్రమహాభారత” [గ్రంథప్రచురణకు అంకురార్పణ గావించాయి. 
నన్నయ భారత ప్రాజెక్టు : 

ఆంధ్రమహాభారతం ఆం(ధ్రజాతి వెయ్యేండ్ల తపఃఫలం! ఇది తెలుగులో ఆదికావ్యం. ఈ కావ్యరచయిత 
నన్నయభట్టారకుడు. క్రీ.శ.1053 ప్రాంతంలో - అనగా దాదాపు వెయ్యివత్సరాల క్రిందట, గోదావరీ తీరమందలి 
రాజమహేంద్రవరంలో, చాళుక్యరాజగు - రాజరాజనరేంద్రుని కోరికననుసరించి, ఆ మహాకవి ఈ ఉత్తమ కావ్యరచనకు 
శ్రీక్రారం చుట్టినాడు. ఆంధ్రసాహిత్య చరిత్రలో అపూర్వమైన ఆ మహనీయసన్నివేశాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్‌ 
ప్రభుత్వం 1982 -” 83 విద్యావత్సరాన్ని “నన్నయ సంవత్సరం” గా ప్రకటించింది. అప్పట్లో నన్మయ సహస్ర వార్షిక 
జయంతి - ఉత్సవాలు ఆంధ్రావనిలో వాడవాడలా వైభవోపేతంగా నిర్వహింపబడ్డాయి. 

ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సాంస్కృతిక వ్యవహారాల శాఖ, అంతకు మునుపటి పోతన 
జయంత్యుత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించిన విశిష్టపాత్రను ప్రశంసాత్మకంగా ప్రస్తావిస్తూ అదే 
విధంగా నన్నయ జయంత్యుత్సవాల్లో పాల్గొని చరితార్థం చేయవలసిందిగా కోరుతూ, దేవస్థానంవారికి కొన్ని ముఖ్య 
సూచనలు చేసింది. ఆ సూచనల ననుసరించి తిరుమల తిరుపతి దేవస్థానం రాజమహేంద్రవరంలో ప్రతిస్టించే నిమిత్తం 
నన్నయ వి(గ్రహాన్ని నిర్మించింది; 'భారతావతరణము' (రూపకం) 'నన్నయ భట్టారకుడు” (వచనం) - అనే పుస్తకాలను, 
'నన్నయ వ్యాస పీఠము” - అనే ప్రశస్త సంచికను ప్రచురించింది. 

తిరుమల తిరుపతి దేవస్థాన యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సూచించిన సూచనలలో అత్యంత 
(ప్రధానమైనది నన్న్మయభారతానికి (తొలి మూడు పర్వ్యాలకు) వ్యాఖ్య (వ్రాయించి ప్రకటించటం. ఈ బృహత్తరవ్యాఖ్యా 


లర!1 


(గ్రంథప్రచురణ బాధ్యతను దేవస్టానంవారు ఇటీవల పదవీవిరమణ చేసిన అప్పటి పౌరసంబంధాధికారి డా॥ రావుల 
సూర్యనారాయణమూర్తికి అప్పగించారు. అనంతరం నన్నయ భారత వ్యాఖ్యా రచనా (ప్రణాళికను రూపొందించటానికి 
ప్రసిద్ద విద్వన్మణులతో -ఈ (క్రింది సంపాదకమండలి ఏర్పాటయింది. 


కళాప్రపూర్ణ డా॥ దివాకర్లవేంకటావధాని 

డా॥ నండూరి రామకృష్ణమూచార్య 

డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

డా॥ రావుల సూర్యనారాయణమూర్తి (సమావేశకర్త) 

ఈ సంపాదకమండలి 1983 జులై11 తేదీన హైదరాబాదు బాలాజి భవనంలో తొలిసారిగా సమావేశమై, 
నన్నయభారత వ్యాఖ్యారచనకు ఆవశ్యకమైన మార్గదర్శక సూత్రాలను రూపొందించింది. 


ఆ సూత్రాల సారాంశం : 


“ఇది మహాభారతము. ఆంధ్రవాజ్బయములో పరమ(ప్రామాణికమైన ఆది (గ్రంథము. ఆరణ్య పర్వములో 
శేషభాగము ఎజ్జన వ్రాసినను, నన్నయ పేరుమీదనే (వ్రాసియున్నాడు గనుక, ఆ పర్వము పూర్తిగ ప్రచురించవలెనని 
నిర్ణయము గైకొనబడినది. టీకా తాత్పర్యసహితముగా ప్రచురించుటలో గల ఉద్దేశము సామాన్యులకు గూడ అర్థమగుట. 
కనుక, వ్యావహారికభాషకు సన్నిహితమైన సరళ(గ్రాంథికములో వ్రాయవలెనని నిర్ణయము జరిగినది. పదాలు 
(ప్రయోగించుటలో సామాన్యులకు అర్హమగునట్టు, భారతముయొక్క (ప్రామాణికత చెడకుండ - భాషను 
సాధ్యమైనంతమేరకు సులభముగా నుండునట్టు వ్రాయవలెను. అరసున్నలు, శకటరేఫములు పాటింప నక్కరలేదు. 
విసంధులు అంగీకరింపబడినవి. సరళాదేశము అనవసరము. మూలములో ఉన్న కఠినపదములు పరిహరించి, 
సుబోధములైన పదాలు వాడవలెను. 


మూలపదాలు యథాతథముగ వ్రాయవలెను. అర సున్నతోగాని, సున్నతోగాని పదము ముగియునపుడు దానిని 
'ద్రుతాంతముగా వ్రాయవలెను. సరళాదేశము వచ్చినపుడు పరుషములే (గ్రహించవలెను. మొదట మూలపద్యము, దాని[క్రింద 
'ప్రతిపదార్హము, తరువాత తాత్పర్యము, పిమ్మట- ఉన్నచో విశేషాలు, అతిముఖ్యములైన వ్యాకరణవిశేషాలు, అలంకార 
విశేషాలు పొందుపరచవలెను. వచనమునకుగూడ పద్యాలకు వ్రాసినట్లె అర్జతాత్పర్యాలు వ్రాయదగును. 


ఉస్మానియా విశ్వవిద్యాలయమువారు ప్రచురించిన సంశోధితప్రతిని ఆధారముగా స్వీకరింపవలెను. అందలి 
శీర్షికలను యథాతథముగా ఉంచవలెను. సంస్కృతమూలములోని అధ్యాయ సంఖ్యగూడ వేయవలెను. మూలవిభిన్నత 
పీఠికలో సూచించవచ్చు; లేదా విశేషాంశములలో చేర్చవచ్చు. పాఠాంతరాలలో - సంశోధితప్రతిలో ఉన్నదానికంటె ఇతర 
పాఠము మేల్తరముగా తోచినచో రచయిత దానినికూడ స్వీకరించి అర్హము వ్రాయవలెను. దానిని విశేషములలో చేర్చునది. 


రచన కొనసాగిన పిమ్మట రెండుమూడు నెలలకు ఒకసారి రచయతల సమావేశాలు ఏర్పాటుచేసి అన్యోన్య 
సమీక్షలు జరుపవలెను. ఇది రచనలో సామరస్యము ఏర్పడుటకు సదవకాశము కలిగించును. (మూడుపర్వముల) రచనలో 
ఏకరూపత కలుగునట్టు చూచుటకు ఒక ప్రధాన సంపాదకుడు కావలసి యున్నది. ఈ బాధ్యత ఆచార్య 
దివాకర్లవేంకటావధానిగారికి అప్పగించుటకు ఏక[గ్రీవముగా తీర్మానింపబడినది. ప్రధాన సంపాదకుడు వ్రాతప్రతిని 
సాధ్యమగునంత త్వరలో అచ్చుకు (2921ల సంసిద్దముచేయగానే, ఒక సమష్టి సమీక్షా సమావేశము ఏర్పాటుచేసి, 


న 


ల![11 


అనంతరము వ్రాతప్రతిని ముద్రణకు ఇయ్యవలెను. ప్రతి సంపుటికి పీఠిక, విషయసూచిక, చివర పద్యానుక్రమణిక 
ఉండవలెను. 


పై ఆదేశిక సూత్రాల ననుసరించి ఆచార్య దివాకర్ల వేంకటావధాని ఆదిపర్వానికి, డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
సభాపర్వానికి, డా॥ నండూరి రామకృష్ణమాచార్య ఆరణ్యపర్యానికి- వ్యాఖ్యలను రచించే కార్యక్రమం చేపట్టారు. ఇలా 
వ్యాఖ్యను సమకూర్చే పని ఒకవైపు కొనసాగుతూ ఉండగా, దేవస్థానం ఇంచుమించు ఆరేసి మాసాల కొక పర్యాయం, 
అంతదనుక జరిగిన కృషినిగూర్చి సమీక్షించేందుకు, పై మువ్వురు రచయితలతో కూడిన సంపాదకవర్ల సమావేశాలను 
నిర్వహిస్తూ వచ్చింది. 

ప్రధాన సంపాదకుడు ఆచార్య దివాకర్లవేంకటావధానిగారు తక్కిన ఇరువురి రచనలను పునఃపరిశీలన చేస్తూ, 
తుదిమెజుగులు దిద్ది వ్రాతప్రతులను అచ్చుకు సిద్దంచేస్తున్న దశలో - 1986 అక్టోబరులో పరమపదించారు. ఈ 
ఆకస్మికసంఘటనవల్ల “వ్యాఖ్యాసహిత నన్న్మయభారత ప్రచురణ” కార్యక్రమ పురోగతికి విఘాతం ఏర్పడింది.! ప్రణాళిక 
ఈ ఆటంకాన్ని అధిక్రమించటానికి, తిరుమల తిరుపతి దేవస్టానంవారు తగినపెద్దలతో విసృతంగా సమాలోచించారు. 
తదుపరి, కళాప్రపూర్ణ మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి గారు క్రీశ్చే దివాకర్లవారి స్థానంలో ముఖ్య సంపాదకులుగా 
1987 మే నెలలో నియుక్తులయ్యారు. 


అప్పటినుండి, మళ్ళీ వ్యాఖ్యారచయితల పరస్పరసమీక్షా సమావేశాలు యథారితిగా నిర్వహింపబడుతూ వచ్చాయి. 
వీటితోపాటు, ప్రధాన సంపాదకుడు మధునాపంతుల సత్యనారాయణశా'స్రిగారు మూడుపర్వాల వ్రాతప్రతులను 
(క్రమంగాపర్యవేక్షిస్తూ వాటిని ముద్రించవలసినదిగా తీర్మానించారు. 


ఆ యా పర్వాల ముద్రణకార్యం ఒకప్రక్క జరుగుతూవుంటే, మరోవైపున ఆ యా సంపుటాల సంపాదకులు 
పీఠిక ఉపోద్దాతము - మున్నగు అంశాలను సమకూర్చాలని ఒకానాకసమావేశంలో నిర్ణయింపబడింది. అవసరాన్నిబట్టి 
పీఠికలకు తుదిరూపం ఇవ్వటానికి సంపాదకవర్గం మరొకసారి సమావేశం కావడానికి కూడ అందులోనే నిశ్చయింపబడింది. 
అయితే, ఈ నిర్ణయాలు చోటుచేసికొన్న సమావేశమే నన్న్మయ భారత ప్రణాళికకు సంబంధించిన సమావేశాల్లో 
చిట్టచివరిదయింది! -ఈ సమావేశం రాజమహేంద్రవరంలో శ్రీమధునాపంతుల సత్యనారాయణశౌ'స్రిగారి గృహంలో గ1ం01 
జులై3వ తేదిన జరిగింది. అనంతరం ఈ (గ్రంథాన్ని ముద్రించే ప్రయత్నాలు కొనసాగాయి. 


తిక్కన భారత సంయోజన : 


ఇటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థాన సప్తగిరి సంపాదకుల కార్యాలయమందలి ప్రచురణల 
విభాగంలో 'పబ్లికేషన్సు ఎడిటర్‌గా పనిచేస్తూ వుండిన విద్వాన్‌ డి. నాగసిద్దారెడ్డి గారు (రిటైర్జు ప్రిన్సిపాల్‌, 
యస్‌.వి.ఓరియంటల్‌కళాశాల, తిరుపతి) తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారిగారికి “తిక్కన భారత 
వ్యాఖ్యారచనాప్రణాళికొను గూర్చి 1992 ఆగష్టు ఆరంభంలో ఒక నివేదికను సమర్పించారు. 


ఆ నివేదిక సారాంశం : 

“తిరుమల తిరుపతి దేవస్టానంవారు నన్నయ భారతం మూడు పర్వాలకు ప్రసిద్ద విద్యాంసులచేత వ్యాఖ్య 
(వాయించిన విధంగానే, తిక్కన భారతం పదునైదు పర్వాలకు రాష్ట్రంలోని (ప్రముఖపండితులచేత వ్యాఖ్య వ్రాయించి 
ప్రచురించటం సముచితంగానూ, సమ(గ్రంగానూ ఉంటుంది. తాము అనుమతిస్తే ఈ ప్రణాళికకు నేను సమన్వయ 
సంపాదకుడనుగా, సమావేశకర్తగా (కో ఆర్టినేటింగ్‌ ఎడిటర్‌ అండ్‌ కన్వీనర్‌ బాధ్యతవహించి నిర్వర్తించగలను”. 


ల [ే/ 
తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి అధ్యక్షతన సమావేశమైన (గ్రంథనిపుణుల సంఘం 
(సులు ౮౦మమిగ6ల) పై ప్రతిపాదనను ఆమోదించింది. తదనుసారంగా తిక్కన భారతవ్యాఖ్యా రచనా ప్రణాళికకు 
సంబంధించిన తొాలిసమావేశం తిరుమల తిరుపతి దేవస్థాన పరిపాలనా భవనం (తిరుపతి)లో కార్యనిర్వహణాధికారిగారి 
ఆధ్వర్యవంలో 1092 నవంబరు 5వ తేదిన జరిగింది. ఈ ప్రణాళికా నిర్వహణకు తొలుత ఒక సలహాసంఘం 
ఏర్పాటయింది. అనంతరం ఈ సలహాసంఘం 1) సంపాదకవర్గం 2) సలహాసంఘం- అని ఈ [క్రింది రెండు సంఘాలుగా 
విభజింపబడింది. 


సంపాదక వర్గం 


శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు ప్రా ఎస్‌.బి. రఘునాథాచార్య 

ప్రాః॥కె. సర్వోత్తమరాపు శ్రీడి. నాగసిద్ద్ధారెడ్డి (కన్వీనర్‌) 
సలహాసంఘం 

ఆచార్య తూమాటి దొణప్ప ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 

ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య మడుపు కులశేఖరరావు 

ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు డా॥॥రావుల సూర్యనారాయణమూర్తి 

ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి శ్రీ కాట్రపాటి సుబ్బారావు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్య శ్రీ ములుకుట్ల రామకృష్ణశాస్త్రి 


పై సమావేశంలో చర్చింపబడిన అంశాల్లో అత్యంతప్రధానమైనది వ్యాఖ్యాన విధానానికి సంబంధించినది. 
సభ్యులందరి సలహాలు, సూచనలమేరకు - వ్యాఖ్యానరచనకు మార్గ్షదర్శకాలైన - కొన్ని ముఖ్య నియమాలు 
(క్రోడీకరింపబడ్డాయి. 
ఆ నియమాల సారాంశం : 


“రచనావిషయంలో ప్రధానంగా సామాన్య ప్రజానీకాన్ని దృష్టయందుంచుకొనవలెను. భాష వ్యావహారికంగానే 
ఉండాలి. మాండలికాలు ఉండరాదు. సాధ్యమైనంతవరకు విసంధుల్ని పాటించాలి. సంధి విడదీసిన తర్వాత పదస్వరూపం 
తెలిసేటట్టుగా పదాదిని అచ్చుల్ని వాడాలి. దుస్పంధులు తగదు. శకటరేఫలు, అరసున్నలు ఉండరాదు. కథాభాగాన్ని 
అతికేసమయంలో పూర్వాపర సందర్భాలను అనుసంధానంచేస్తూ అవసరమైనచోట స్థూలంగా ఐదారు పంక్తులు అవతారిక 
(పరిచయం) వ్రాయాలి. ప్రతిపద్యానికి అక్కరలేదు. 


విశేషాంశాల్లో అలంకారాలు, వర్షనలు కథా సందర్భానికి ఏవిధంగా అతికాయో చెప్తూ పద్యంలో గుర్తించిన 
ముఖ్యమైన విశేషాంశాలు విస్తారంగా కాకుండా, సంగ్రహంగా చెప్పాలి. (రచయితలు వ్రాయని విశేషాంశాదులను 
'సంపాదకులు' 'ఎడిటోరియల్‌ నోటు” వ్రాసి నమోదుచేయవలసినది.) అవసరమైన చోట్టు రచనలో మార్పులు, చేర్పులు 
చేయడానికీ, సంతృప్తికరం కాకపోతే తిరస్కరించి మరొకర్ని ఎంపిక చేసుకొనడానికీ సంపాదకవర్గానికి అధికారం ఉంది. 


వే” 
(రచయితలు) ఉస్మానియా యూనివర్సిటీవారి భారతప్రతిని రచనకు ప్రమాణంగా స్వీకరించాలి. ఇతర ప్రతులలో సొబగైన 
పాఠములున్నచో వాటిని రచనలో ఉటంకించవచ్చు.” 


పై సూచనల ప్రకారం, తిక్కన భారతం పదునైదు పర్వాల్లోని 46 ఆశ్యాసాలకు సరళవ్యాఖ్య సమకూర్చటానికి 
మొత్తం ముప్పదిముగ్గురు పండితులు ఎంపిక చేయబడ్డారు. వీరిలో చాలమంది తమవంతు వ్యాఖ్యారచనను సకాలంలో 
పూర్తిచేసి దేవస్థానానికి సమర్పించారు. 'తిక్కనభారత ప్రణాళిక యొక్క చివరి సమావేశం 1994 జులై 15వ తేదిన 
కార్యనిర్వహణాధికారిగారి అధ్యక్షతన తిరుమల తిరుపతి దేవస్తానపరిపాలనాభవనం (తిరుపతి)లో జరిగింది. 


1995 జూన్‌లో శ్రీడి. నాగసిద్దారెడ్డి పదవినుండి విరమించేనాటికి, తిక్కన భారతంలోని కొన్ని ఆశ్వాసాలకు 
వ్యాఖ్య - ఆ యా రచయితలు వ్రాసి పంపనందున - దేవస్థానానికి అందలేదు. అలా, వ్యాఖ్యానింపబడక శేషించి ఉన్న 
తిక్కన భారతంలోని కొన్ని ఆశ్యాసాలను న్టానికులగు మరికొందరు విద్యాంసులచేత (వ్రాయించి, ఈ వ్యాఖ్యాన 'కతువును 
సమాప్తి నొందించడం జరిగింది. ఈ విధంగా తొలుత “నన్న్మయభారత ప్రణాళికగా ఆరంభమైన ఈ వ్యాఖ్యారచన, 
తరువాత తిక్కన భారతంలోకి విస్తరించి, సమ([గ్రతను సంతరించుకొని, చివరకు “కవిత్రయ మహాభారత ప్రణాళికగా” 
సార్థకమయింది. 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు : 


మొదటి మూడు పర్వాలు సరళ[గ్రాంథికంలోను, తక్కిన భాగమంతా భిన్న భిన్నశ్రైలుల వ్యావహారికంలోనూ 
రచింపబడిన ఈ మొత్తం పదునెనిమిది పర్వాల వ్యాఖ్యాన స్వరూపానికి ప్రామాణికమైన ఏకరూపతను, నవ్యతను 
సముచితంగా సంతరింపజేయగల సంపాదకుణ్మి సూచించవలసిందని తిరుమల తిరుపతి దేవస్థానం, స్టానికులైన 
నిపుణులను కోరింది. 


అనుభవజ్ఞులగు నిపుణుల అభి[ప్రాయానుసారం దేవస్థానం - సుగృహీతనామధేయులైన సాహితీవేత్తలు ఆచార్య 
బి.వి. సుబ్రహ్మణ్యంగారిని “కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు”కు సంపాదకత్వం నిర్వహింపవలసిందిగా 1996 అక్టోబరులో 
ఆహ్వానించింది. తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆహ్వానాన్ని శ్రీస్వామివారి ఆదేశంగా స్వీకరించి ఆచార్యి జి.వి. 
సుటబ్రహ్మణ్యంగారు తిరుపతికి వచ్చి 'ఎడిటరు” కార్యాలయంలో ని ప్రచురణల విభాగం (౪010260103 1గుల్రిలో 
భ(ద్రపరుపబడియున్న భారతం వ్రాతప్రతిని విశదంగా పరిశీలించి, ఇచ్చటి ఉద్యోగుల సహకారంతో వారు ఈ బృహద్‌ 
(గ్రంథ పరిష్కరణకు అవలంబించవలసిన కొన్ని ముఖ్యపద్రతులను, విధానాలను ప్రతిపాదించారు. 


ఆ ప్రతిపాదనల సారాంశం : 


“మహాభారత కథార్థాలు సామాన్యజనానికి అందుబాటులో ఉండేటట్టు చేయటానికీ, మహాభారతంలోని 
ధర్మసందేశం అందరికీ అవగాహనకావడానికీ ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది కాబట్టి, వ్యాఖ్యానమంతా (ప్రామాణిక 
వ్యావహారిక భాషలో ఒకేరీతిగా ఉండేటట్టు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు వ్రాసిన వివిధశైలులను (ప్రామాణిక 


స. 

వ్యావహారిక శైలిలోనికి మార్చి, ఒకే [గ్రంథకర్త రచించిన రచనను చదువుతున్న స్పూర్తిని పఠితలకు కల్పింపచేయాలని 
నిర్ణయించడమైనది. భాషాశ్రైలులు మార్చవలసి వచ్చినపుడు ఇపుడున్న “ఒరిబినలో (వ్రాతప్రతిని చెడగొట్టకుండా 'పెస్‌కాపీని 
లేఖకులచే వ్యావహారిక భాషలో మరల (వ్రాయించవలసివుంటుంది. 

వ్యాఖ్యానరచనకు ఒకస్తూలమైన ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమయింది. 
కాని, అందరూ ఆ అంశాలను తు.చ. తప్పకుండా పాటించినట్టు కనబడదు. అందువలన వ్యాఖ్యానరచనలో ఏకరూపత 
(౮౫00) ఒక్కొక్కచోట లోపించినట్టు కనబడుతోంది. కాబట్టి, వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్నచోట్ల 
తగ్గించటానికీ, అవసరం ఉన్నచోట్లకొన్ని అంశాలను చేర్చటానికీ సంపాదకునికి స్వేచ్చ ఇవ్వాలని నిర్ణయించడమైనది. 

వ్యాఖ్యానం (వ్రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంవారి ఆం[ధ్రమహాభారత సంశోధితప్రతిని ఆధారం 
చేసికోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఆ నిర్ణయాన్ని వ్యాఖ్యానరచయితలకు తెలుపడం కూడా జరిగింది. కాని, 
కొందరు రచయితలు నిర్దేశించిన ప్రతిని కాకుండా, వేరే ప్రతులను ప్రామాణికంగా తీసికొని వ్యాఖ్యానం (వ్రాశారు. 
అటువంటి ఘట్టాలలో దేవస్థానంవారు ఎన్నుకొన్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాతప్రతులను తగినవిధంగా మార్భవలెనని 
నిర్ణయించటం జరిగింది. 

మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 'డెమ్మీసైజులో పం(డైండు సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. 
పుస్తకం "సైజును నిర్ణయించడంలో పాఠకుణ్మి విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకొంటారు. 
పాఠకుల్లో దృష్టిలో పెట్టుకొంటే, అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భ(ద్రపరచుకోవాలని 
భావిస్తుంటాడు. అందువల్ల, 'వాల్యూమ్‌”కు పర్వాన్ని ప్రమాణంగా తీసికోవటం సౌకర్యంగా ఉంటుంది. విషయాన్ని 
బట్టిచూచినా పర్వవిభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించేసంపుటికి క్లాసిక్‌ (0125510) గౌరవం ఆకృతిలో కల్పించాలన్నా 
1/4 'డమీ శపెజు' బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆదిపర్వం, ఆరణ్యపర్వం, శాంతిపర్వంలాంటి పెద్దపర్వ్యాలు, 
మహాప్రస్థానిక పర్వంలాంటి చిన్నపర్యాలు ప్రచురిస్తున్నప్తుడు 'వాల్యూమ్‌” విభాగంలో కొంత వెసులుబాటు కల్పించుకోవచ్చు. 

ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగారి ముందుమాట, 
“ఎడిటరు” గారి ఉపోద్దాతం తప్పకుండా ఉండాలి, విషయసూచిక తయారుచేయాలి. ప్రతి పర్వం చివర అకారాది 
పద్యానుక్రమణిక తప్పనిసరిగా ఉండాలి". 

పై పద్దతుల ననుసరించి ఆచార్య బి.ఏ. సుబ్రహ్మణ్యంగారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల 
తిరుపతి దేవస్థానం వరుసగా ప్రచురింప బూనుకొన్నది. ఈ సంపుటుల ప్రచురణకార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే 
సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్తానం 1999 నవంబరు 3,4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో తి.తి.దే. 
కార్యనిర్వహణాధికారి డా॥ఐ.వి. సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ 
సమావేశంలో ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యంగారు తయారు చేయించిన ఆదిపర్వ, సభాపర్వాల డి.టి.పి. 'మాష్టరు కాపీలను 
సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో 
కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదక మండలి (86100121 90జురు), సలహామండలి (4ఠ61౦07 30జురు - 
అనే రెండు సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్‌వ్యవస్టీకరించటం జరిగింది. 


ర] 
సంపాదకముండలి సభ్యులు 


ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు 

డా॥ ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 

ఆచార్య కె.జె. కృష్ణమూర్తి ఆచార్య కె. సర్యోత్తమరావు 
సలహావుండలి సభ్యులు 

డా॥ బిరుదురాజు రామరాజు ప్రాః ఎస్‌.ది. రఘునాథాచార్య 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు 

డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య ఆచార్య ఎం. కులశేఖరరావు 

ఆచార్య కె.జె. కృష్ణమూర్తి ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు 

డా॥ మేడసాని మోహన్‌ ఆచార్య ఎం. బుద్దన్న 


ఆచార్య హెచ్‌.ఎస్‌. బ్రహ్మానంద 


తరువాత 2000 నంవత్సరం విబ్రవరి 25వ తేదీన తిరుమలలో కార్యనిర్వహణాధి కారి 
డా॥ ఐ.వి.సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌., గారి అధ్యక్షతన 'క్యాంప్‌ ఆఫీస్‌లో పై రెండు మండలులలోని సభ్యులయొక్క సంయుక్త 
సమావేశం నిర్వహింపబడింది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటా లన్నింటినీ 
వెలువరించాలనే ముఖ్యతీర్మానం కావింపబడింది. ఇందులకు అనువుగా ఆ యా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన ఒకటి, 
రెండు 'వర్క్‌షాప్‌'లను కూడ నిర్వహించడానికి నిర్ణయం గైకొనబడింది. 


కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ము(ద్రించటంద్యారా తిరుమల తిరుపతి దేవస్థానంవారు “'పంచమవేది మందలి 

ధర్మప్రబోధాన్ని యావదాంధ్రులకు అందించే ఉదాత్తపాత్రను నిర్వహిస్తున్నారు. ఆ (క్రమంలో ఇప్పుడు ప్రథమ సంపుటం 
- ఆదిపర్వం (రెండు భాగాలు), ద్వితీయ సంపుటం - సభాపర్వం వెలువడినాయి. ఇప్పటి కార్యనిర్వహణాధికారి అయిన 
డా॥ పి. కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారు వచ్చిన తత్‌క్షణమే ఆం(ధ్రమహాభారత ప్రచురణను గూర్చి ఆసక్తితో గమనిస్తూ 
అన్నివిధాల సహకరించి ఆది సభా పర్వాల విడుదలకు ఏర్పాటు చేయడమే కాకుండ తరువాతి సంపుటాలు 
వెలుగుచూడడానికి ఒక కాల నిర్ణయంతో పని జరగాలని త్వరపరిచినారు. 2002 సంవత్సరానికి -ఈ బృహత్‌ ప్రణాళిక 
వ్యాఖ్యాసహిత మహాభారతం తుదిమెరుగులు దిద్దుకోవాలని వేంకటేశ్వరస్వామి అను[గ్రహంతో పండిత మండలిని 
పురమాయించినారు. తరువాతి సంపుటాలు సైతం త్వరలోనే వెలుగుచూడనున్నాయి. అక్షరాస్యులైన ఆంధ్రులు భారతాన్ని 
స్వయంగా చదివి అర్థం చేసికోవటానికి ఈ సరళవ్యాఖ్య “కరదీపికి కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారి 
ఆశయం. తిరుమల తిరుపతి దేవస్తానం తొలుదొలుత ప్రచురిస్తూవున్న ఈ 'వ్యాఖ్యానసహిత కవిత్రయ భారతం" 
ముద్రణలో ఏవైనా నూత్నాంశాలు చేర్చవలసివున్నట్టు అభిప్రాయపడితే సహృదయసాహితీవేత్తలు వాటిని మాకు 
తెలియజేయగలరని మనవి. 
కృతజ్ఞతలు శ 

ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి ఆధికారికమైన తమ ఆమోదాన్ని అందజేసిన తిరుమల తిరుపతి దేవస్థాన 
ధర్మకర్తలమండలి అధ్యక్షులకు, పాలకమండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. ఈ మహా[గ్రంథం వెలుగు 
చూడటంలో ముఖ్యకారకులైన సహృదయులు డా॥ ఐ.వి.సుబ్బారావు, ఐ.ఏ.ఎస్‌. గారికి అనేక ధన్యవాదాలు. తిరుమల 
తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారి డా॥ పి.కృష్ణయ్య, ఐ.ఏ.ఎస్‌. గారి ప్రోత్సాహక పర్యవేక్షణకు కైమోడ్పులు. సాహిత్య 
ప్రేతి కలవారైన తి.తి.దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె నారాయణ, ఐ.ఏ.ఎస్‌. గారికి వందనములు. 


ఎే/111 


సంబంధిత విభాగాధిపతిగా నూతనముగా వచ్చి సలహామండలి ఎక్స్‌ అఫిషియో సభ్యులైన డా॥ పి. రంగారావు, 
పౌరసంబంధాధికారి, తి.తి.దేవస్థానం, తిరుపతి వారికి మరియు ఈ ప్రాజెక్టుకు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను 
సహాయసహకారాలందించిన తదితర అధికార గణానికి నమస్సులు. -ఈ (ప్రణాళిక ద్వారా “వ్యాఖ్యాన సహిత కవిత్రయ 
భారతము”ను ఆంధ్రావళికి అందజేయటంలో ప్రధాన పాత్ర వహించిన - వ్యాఖ్యాతలు, పై ఉభయ మండలుల (సంపాదక 
మండలి, సలహా మండలి) యందలి విద్యావేత్తలు ప్రధాన సంపాదకుడు ఆచార్య బి.వి. సుబ్రహ్మణ్యంగారు - ఈ 
విద్యాంసులందరికి నా కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. తి.తి. దేవస్థానముల సవ్యాఖ్యాన మహాభారతాన్ని (ప్రకటించడం 
వేగాన్ని పుంజుకోవడానికై తీర్మానించినప్పుడు ఎడిటోరియల్‌ కమిటీ వారు దాని కొరకై ప్రధాన సంపాదకునికి సహాయంగా 
స్థానిక పండితవర్యుల ఒక ఉపసంఘం (ఎడిటోరియల్‌ సెల్‌ నిర్మాణానికి సిఫారసు చేయగా, దేవస్థానం ఆమేరకు 
ఎడిటోరియల్‌ కమిటీలో ఉన్న డా॥ కె.సర్యోత్తమరావు, డా॥ కె.జె.కృష్ణమూర్తి గారలతో స్టానికులైన విద్వాంసులు, 
పండితవరేణ్యులు శ్రీ సముద్రాల లక్ష్మణయ్య, మహాకవి శ్రీ ముదివర్తి కొండమాచార్యులు గారలతో ఎడిటోరియల్‌ 
సెల్‌ను ఏర్పరచడం జరిగింది. ఈ మేరకు ఆరణ్యపర్వంలోని ద్వితీయభాగంతో ఆరంభమైన ఈ సెల్‌ ఉపకారం 
మరువరానిది. వీరు వర్క్‌షాపువలె శ్రీ వేంకటేశ్వర లైబ్రరీ మరియు పరిశోధన కేంద్రంలో నిర్వహించబడ్డ కవిత్రయ 
మహాభారత యజ్ఞంలో పాలుపంచుకొన్నారు. అందువలననే అతి త్వరితకాలంలో ఆరణ్యపర్వ శేషభాగం ముద్రణ 
జొతూ ఉండగా విరాటపర్వం కూడ (ప్రెస్సుకు పంపగల్నుతున్నాము. తక్కిన పర్వసంపుటాలను ఇలాగే అందించగలమని 
ఆశిస్తున్నాము. 

“సప్తగిరి” సంపాదకులుగా ఉండి, ఈ ప్రణాళిక కొనసాగటంలో ఆదినుండి ప్రముఖ పాత్ర వహించిన కీ.శే. 
కాట్రపాటి సుబ్బారావుగారికి హారిక కృతజ్ఞతలు. “సప్తగిరి” సంపాదక కార్యాలయ ప్రచురణల విభాగంలో సబ్‌-ఎడిటరు'గా 
ఉద్యోగిస్తూ 1995లో పదవినుండి విరమించేదాకా ఈ ప్రణాళిక విషయమై మిగుల సహకరించిన విద్వత్కవివర్యులు 
శ్రీమాన్‌ ముదివర్తి కొండమాచార్యులు గారికి, ఆచార్య కె.జె.కృష్ణమూర్తి (కంట్రోలర్‌ ఆఫ్‌ పబ్లికేషన్సు) గారికి అనేక 
కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడువాదోడుగా ఉంటూ, అన్నివిధాలా సహాయ సహకారాలందించిన ప్రచురణల 
విభాగమందలి సహోద్యోగులు రీసెర్చ్‌ అసిస్టెంటు శ్రీ కోరాడ రామకృష్ణ, తెలుగు సబ్‌-ఎడిటర్జు డాక్టర్‌ కె.రాధారమణ, 
డాక్టర్‌ ఎ.సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్‌-ఎడిటర్‌ శ్రీ బి.ఎన్‌. శ్రీనివాసన్‌ గారికి, తదితర సిబ్బందికి, టి.టి.డి. 
ము[ద్రణాలయ అధికారి శ్రీ ఐ.పార్వతీశ్వర రావు గారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. 


శ్రీవేంకటేశ్వరస్వామివారి అను[గ్రహవిశేషంవల్ల ఈ మహోత్తమ([గ్రంథం వెలుగు చూస్తున్నందుకు, ఆ వేదత్రయ 
స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. 


దా॥॥ఎస్‌.ఎస్‌. రామమూర్తి 
కన్వీనర్‌. 
సంపాదకుడు - సప్తగిరి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి 


కవిత్రయ విరచిత 
శ్రీమదాంధ్ర మహాభారతము 


సంవాదకమండలి 


అధ్యక్షులు 
శ్రీ అబేయ కల్లం, ఐ.ఏ.ఎస్‌. 


కార్యనిరర్వహణాధికారి, తి.తి.దే., తిరుపతి. 


ప్రధాన సంపాదకుడు: ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం 


సంపాదకమండలి సభ్యులు 

ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు 
ఆచార్య ఎస్‌.బి. రఘునాథాచార్య డా॥ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
ఆచార్య కె.జె. కృష్ణమూర్తి ఆచార్య కె. సర్వ్యోత్తమరావు 

సలహామండలి సభ్యులు 
ఆచార్య బిరుదురాజు రామరాజు ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు 
ఆచార్య ఎం. బుద్దన్న ఆచార్య ఎం. కులశేఖరరావు 

ఎక్స్‌ అఫిషియో సభ్యులు 
దా॥ పి. రంగారావు దా॥ మేడసాని మోహన్‌, దైరెక్టర్‌ 
పౌరసంబంధాధికారి, అన్నమాచార్య ప్రాజెక్ట్‌, తి.తి.దే. 
తిరుమల తిరుపతి దేవస్థానములు, ఆచార్య హెచ్‌. ఎస్‌.బ్రహ్మనంద, కార్యదర్శి 

తిరుపతి. ధర్మప్రచార పరిషత్తు, తి.తి.దే. 
కస్వనర్‌ 


డా॥ ఎన్‌.ఎస్‌. రామమూర్తి. 
“సప్తగిరి సంపాదకులు, తి.తి. దేవస్థానములు, తిరుపతి. 


అ ౫౦ వష రాల జ ల టి ల 


6౭ € € € ౧ € ౪6 ఏ9 మ అ అ అ అ గ (అ ద్ర గా నా నా 
0 ఇ రా ల$ టు ౮ [ల 4 అ ఛ€ ౨౧౧౦ ఇ రా ల$ తమ ౮ [ల అ అ 


అ ల 
జ ౪ 


కవిత్రయ విరచిత 


శ్రీమదాంధ్ర మహాభారతము 


వ్యాఖ్యాతలు 

డాక్టర్‌ దివాకర్ల వేంకటావధాని 

డాక్టర్‌ జి.వి. సుబ్రహ్మణ్యం 

దాక్టర్‌ అప్పజోడు వేంకటసుబ్బయ్య 
దాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు 
డాక్టర్‌ కె. సర్వోత్తమరావు 

డాక్టర్‌ ఆర్‌. అనంతపద్మనాభరావు 

శ్రీ సింగరాజు సచ్చిదానందం 

డాక్టర్‌ మేడవరం వేంకటనారాయణశర్మ 
డాక్టర్‌ 3. రామగోపాలకృష్ణమూర్తి 


| డాక్టర్‌ జొన్నలగడ్డ మృత్యుంజయరావు 
* శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 

. శ్రీ కవి చెరుకూరి జయచంద్రశాస్త్రి 
స్ట డాక్టర్‌ జి. హరిహరనాథ్‌ 

- దాక్టర్‌ మల్లెల గురవయ్య 

. దాక్టర్‌ కె. రాజన్న శాస్త్రి 

. శ్రీ ఏలూరిపాటి అనంతరామయ్య 
. డాక్టర్‌ యస్వీ. రామారావు 

. దాక్టర్‌ మరుపూరి కోదండరామరెడ్డి 
. దాక్టర్‌ పి. వెంకటరాజు 

. దాక్టర్‌ హెచ్‌. ఎస్‌. బ్రహ్మానంద 

- దాక్టర్‌ ఎస్‌. గంగప్ప 

. దాక్టర్‌ దావులూరి కృష్ణకుమారి 

గ డాక్టర్‌ ఆకురాతి పున్నారావు 

. శ్రీ సముద్రాల లక్ష్మణయ్య 

దాక్టర్‌ బేతవోలు రామబ్రహ్మం 

. దాక్టర్‌ తుమ్మపూడి కోటీశ్వరరావు 

- దాక్టర్‌ శలాక రఘునాథశర్మ 

ం డాక్టర్‌ ఎమ్‌. కులశేఖరరావు |. 


శ్రీ ముదివర్తి కొండమాచార్యులు 


. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు 
| డాక్టర్‌ ఎ. నాగభూషణం 


పర్వాలు, ఆశ్వాసాలు 

ఆది. ఆశ్వా 1,2,3 

ఆది. ఆశ్వా, 4 శాంతి. ఆశ్వా,. 1 

ఆది. ఆశ్వా. 56,78; సభా. ఆశ్వా 1,2 

ఆరణ్య. ఆశ్వా. 1 నుండి 7 వరకు; భీష్మ ఆశ్వా. 1,2 
విరాట. ఆశ్వా 1 

విరాట. ఆశ్వా. 2 

విరాట. అశ్వా. 8; ద్రోణ. ఆశ్వా, క్క శల్య. ఆశ్వా,2 
విరాట. ఆశ్వా, 4 

విరాట. ఆశ్వాత్‌ 

ఉద్యోగ. ఆశ్వా. 1,2; సౌప్తిక. ఆశ్వా. 1,2 

ఉద్యోగ. ఆశ్వా. 3,4 

భీష్మ, ఆశ్వా. 8 

ద్రోణ. అశ్వా. 1 

ద్రోణ. అశ్వా. 2 

ద్రోణ. ఆశ్వా. ర్‌ 

కర్ణ. ఆశ్వా. 1 

కర్ణ. ఆశ్వా. 2 

కర్ణ. ఆశ్వా. 3 

శల్య. ఆశ్వా. 1 

ప్రీ. అశ్వా. 1,2) అశ్వ. ఆశ్వా 1,2; మౌసల-1; మహా.1; స్వర్గా-1 
శాంతి. ఆశ్వా, 2 

శాంతి. ఆశ్వా, 8 

శాంతి. ఆశ్వా, 4 

శాంతి. ఆశ్వా, 5 

శాంతి. ఆశ్వా, 6 

అను. ఆశ్వా. 1,2 

అను. అశ్వా. 3,4 


అను. ఆశ్వా. 5 
అశ్వ. ఆశ్వా. తి4& 
ఆశ్ర. అశ్వా. 1,2 


ఆదిపర్వం 
సభాపర్వం 
ఆరణ్యపర్వం 
విరాటపర్వం 
ఉద్యోగపర్వం 
భీష్మపర్వం 
ద్రోణపర్వం 
కర్ణపర్వం 

శల్యపర్వం 
సౌప్పికపర్వం 

ప్రీ పర్వం 
శాంతిపర్వం 
ఆనుశాసనికపర్వం 
అశ్వమేధపర్వం 
ఆ(శ్రమవాసపర్వం 
మౌసలపర్వం 
మహాప్రన్థానికపర్వం 
స్వర్గారోహణపర్వం 
భందార్మరు సంస్థవారి 
సంస్కృతభారతప్రతి 
సంస్కృత మహాభారతము 
పై ప్రతిలోని అనుబంధాలు 
ప్రధాన సంపాదకుడు 


(ష్‌ 


లో 


రై 


కందపద్యం 
వచనం 
ఆటవెలది 
తేటగీతి 
సల 
ఉత్పలమాల 
చంపకమాల 
మత్తేభ వి[క్రీడితం 
శార్దూల విక్రీడితం 
ఆశ్వాసం 
క్రీస్తుశకం 
యగణం 
మగణం 
తగణం 
రగణం 
జగణం 
భగణం 
నగణం 
సగణం 
లఘువు 
గురువు 
అలంకారం 
సంవత్సరం 
మొదలైన 


పీఠిక 


ఊఉ. “ఆదరణీయ సార వివిధార్ధగతి స్ఫురణంబు గల్గి య 
ష్టాదశ పర్వ నిర్వహణ సంభృతమై పెనుపొంది యుండ నం 
దాది. దొడంగి మూండుకృతు లాంధ్రకవిత్వవిశారదుండు వి 
ద్యాదయితుం డొనర్చె మహితాత్ముండు నన్నయభట్టు దక్షతన్‌”. (విరా. 1.6.) 


ఆంధ్ర మహాభారతం పదునెనిమిది వర్వాల నిర్వహణం కలిగిందై పెంపొంది ఉండగా అందులో నన్నయభట్టు 
మొదటి మూడు పర్వాలను దక్షతతో రచించాడని తిక్కన సోమయాజి పేర్కొన్నారు. భారతం ఆదరించదగిన, సారవంతమైన, 
నానారుచిరార్థస్ఫూర్తి కలిగిందట! నన్నయ వాడిన “సారమతి”, “ప్రసన్న కథాకలి(వి)తార్ధ యుక్తి, “నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం), 
అందరూ ఆదరించే “అక్షరరమ్యత' అనే లక్షణాలన్నీ కలసివచ్చేటట్ట్లు భారతానికి విశేషణం వాడటం తిక్కన్న తీర్చరితనం. పై 
పద్యంలో మూడుకృతులంటే మూడు పర్వాలు - ఆది, సభా, ఆరణ్య పర్వాలు. ఆ మూడు పర్వాలను దక్షతతో నిర్వహించిన 
నన్నయ వరుసగా కవిత్వవిశారదుడు, విద్యాదయితుడు, మహితాత్ముడు. ఆదిపర్వంలో నన్నయ కవితాకళ విశ్వయాపం 
ప్రదర్శించింది. సభాపర్వంలో నన్నయ తెలుగు కావ్య విద్యకు బహ్మకల్పుడుగా రాణించాడు. ఆరణ్యపర్వంలో ఒక 
మహితాత్ముడుగా ప్రకాశించాడని తిక్కన ప్రాఢంగా నిర్దేశించాడు. ఆ మాట నిజం. ఆరణ్యపర్వరచనం మహాకవి మాత్రమే కాక 


మహితాత్ముడైనవాడు మాత్రమే వ్రాయగలడని తిక్కన అభిప్రాయం. 
మూడు పర్వాల ముచ్చట : 


నన్నయ మొదటి మూడు పర్వాలు రచించాడన్న మాట తిక్కన బెపచారికంగా చెప్పినమాట! నన్నయభట్టు రచన 
ఆరణ్యపర్వ చతుర్జాశ్వాసంలోని 142వ పద్యంతో ఆగిపోయిందని వ్రాత ప్రతులన్నీ సాక్ష్యం పలుకుతున్నాయి. నన్నయ ఆంధ్ర 
మహాభారత రచనను సుమారు క్రీ.శ.1054-55 నుండి నాలుగైదేళ్ళు సాగించి సహజంగా తనువును చాలించి ఉంటాడు. ఆ 
తరువాత రెండు వందలేండ్డకు తిక్కన విరాటపర్వం మొదలుకొని పదునేను పర్వాలు చేపట్టి, భారతం తుదముట్టించాడు. ఆ 
తరువాత ఎజ్ఞాప్రెగ్గడ 14వ శతాబ్ది పూర్వార్ణంలో ఆరణ్యపర్వశేషాన్ని పూరించాడు. ఈ విధంగా మహాభారతం తెలుగులో 
పూర్తికావటానికి మూడు శతాబ్దాలకాలం పట్టింది. ముగ్గురు కవులు చేపట్టి నిర్వహించవలసి వచ్చింది. 


అయితే, ననన్షయ మొదటి మూడు పర్వాలు రచించాడని భావించేవారు చెప్పే ఉపపత్తులు కొన్ని ఉన్నాయి. 
నన్నయ తరువాత భారత రచనను చేపట్టిన తిక్కనే కాక, ఆయన శిష్యుడు మారనకూడ నన్నయ మూడుపర్వాలు రచించాడనే 
పేర్కొన్నాడు- తన మార్కండేయ పురాణావతారికలో 


ఉ. “సారకథా సుధారస మజస్రము నాగళపూరితంబుగా 
నారంగ6 గ్రోలుచు న్లనులు హర్షరసాంబుధి6 దేలునట్లుగా 
భారతసంహిత న్మును ద్రిపర్వము అెవ్వ. డొనర్చి నట్టి వి 
ద్యారమణీయు నాంధ్రకవితాగురు నన్ష్నయభట్టు( గొల్బెదన్‌.” (మార్కండేయపురాణము : పీఠిక.9.) 


అప్పకవికూడ నన్నయ మూడు పర్వాలు చెప్పాడని పేర్కొన్నాడు. ఆరణ్యపర్వంలో ఆశ్వాసాంత గద్యలన్నింటిలో 
నన్నయ రచించినట్లే ఉన్నది. ఆశ్వాసారంభాంత పద్యాలలో రాజరాజనరేంద్రుడికే వినిపిస్తున్నట్ట్లున్నది. దీనినిబట్టి నన్నయ 


కీర్రిక్ర-2 


ఆరణ్యపర్వమంతా రచించి ఉండవచ్చుననీ, ఎజ్జన కాలంనాటికి ఆ పర్వంలో కొంతభాగం చెదలు తిని ఉండవచ్చుననీ, ఆ 
క్రిమిదష్టమైన భాగాలను ఎజ్ఞాప్రెగ్గడ పూరించి ఉండవచ్చుననీ కొందరు పండితులు భావించారు. ఎజ్జిన నృసింహపురాణంలో 
తన తాత ప్రశంసించినట్ట్లు ఈవిధంగా చెప్పుకొన్నాడు: 


“ఉన్నత సంస్కృతాది చతురోక్తి పదంబుల. గావ్యకర్తవై 

యొన్నిక మై6 బ్రబంధపరమేశు6 డనంగ నరణ్యపర్వ శే 

షోన్న్మయ మాంధ్రభాష, సుజనోత్సవ మొప్పంగ నిర్వహించి తౌ 

నన్నయభట్ట తిక్కకవినాథుల కెక్కిన భక్తి 'పెంపునన్‌” (నృసింహపురాణము - 1.17) 


ఈ పద్యంలో “అరణ్య పర్వశేషోనయం ఎజ్ఞాప్రెగ్గడ చేశాడని చెప్పబడింది. అంటే ఆరణ్యపర్వంలో (శిథిలమై పోగా) 
శేషించిన దాన్ని ఉద్ధరించటం చేశాడని అర్ధం చెప్పారు పర్వత్రయవాదం వారు. నన్నయ మూడు పర్వాలు వ్రాశాడు. కాని, 
కొంత శిథిలమై పోయింది. ఆ శిథిలమైన చోట్ల ఎజ్ఞాపెగ్గడ పూరించి ఉంటాడని వారి వాద తాత్పర్యం. ఈ వాదాన్ని నన్నయ 
పక్షాన పర్వత్రయవాదమనీ, ఎజ్జన పక్షాన శిథిలపూరణవాదమనీ పిలువవచ్చును. 


ఈ వాదాన్ని చాలమంది అంగీకరించటం లేదు. ఎజ్జన నృసింహపురాణంలోని 'అరణ్యపర్వశేషోన్నయ” మనే సమాసానికి 
నన్నయ వ్రాయగా మిగిలిన భాగాన్ని ప్రతిభతో భావించి కల్పించటమని వీరు వ్యాఖ్యానించారు. వీరు మొదట శిథిల పూరణ 
వాదాన్ని సమూలంగా ఖండించారు. ఎజ్జన ఆరణ్యపర్వం చివరలో తాను ఆరణ్యపర్వశేషాన్ని పూరించినట్లే స్పష్టంగా చెప్పుకొన్నాడు. 
ఆ తరువాతి కవులందరూ ఆ సత్యాన్ని ఏకకంఠంతో సమర్ధించారు. నన్నయప్రతి క్రిమిదష్టమై పోవటానికి కారణం ఆతడు 
వ్రాసికొన్న ప్రతి ఒకటి మాత్రమే ఉండటం కావాలి. నన్షయ రచనకు ప్రతులు కరువయ్యాయన్న వాదం అర్ధరహితం, సత్యదూరం. 
కాబట్టీ క్రిమిదష్టవాదం సక్రమం కాదు. అనేక ప్రతులు ఉన్నవని అంగీకరిస్తే అన్నిట్లో ఒకేచోట ఒకేవిధంగా చెదలు పట్టటం 
అసందర్భం. అది అట్లా ఉండగా, నన్నయ వ్రాసిన మధ్యాక్కరలలో ఎజ్జన వ్రాసిన వాటిలో యతిని పాటించడంలో భేదం 
కనపడుతుంది. కాబట్టి మధ్యాక్కరలున్నచోటే చెదలు కొరికాయా అన్న అనుమానం రాకమానదు. అందువలన చెదలు పట్టిన 
భాగాలను ఎజ్జన ఉద్దరించాడనే వాదం పరాస్తమై పోయింది. ఎజ్జన ఆరణ్యపర్వశేషాన్ని పూరించాడన్న వాదం నిలిచింది. 


విశిష్ట సాహిత్య నీతి : 


ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఆరణ్యపర్వం ఒక విశిష్ట సాహిత్య నీతికి పతాకగా నిలుస్తుంది. నన్నయ రచన అకస్మాత్తుగా 
ఆగిపోతే, ఆ పర్వాన్ని పూరించటానికి తిక్కనాదులు ముందుకు రాలేదు. నన్నయ రచన నరాంకితమైనది. తిక్కన రచన 
దైవాంకితమైనది. అందువలన నరాంకితమైన ఆరణ్యపర్వంలోని శేషాన్ని ఎత్తుకొనకపోయి ఉండవచ్చును. ఆ పర్వం నన్నయ 
పేరు మీదనే ఉండటం బెచిత్యమని భావించి మూడుపర్వాలనూ నన్నయపేరుమీదనే లెక్కించే ఒక సంప్రదాయాన్ని పాటించి 
ఉండవచ్చును. తిక్కననాటినుండి వస్తున్న ఆ మర్యాదను ఎజ్జన గౌరవించి ఉంటాడు. 


ఆరణ్యపర్వం అనర్ణదాయక మని ఒక వదంతి లోకంలో ఉన్నది. అందువలననే నన్షయ ఆ పర్వరచన చేస్తూ 
మరణించాడని కొందరూ, మతిచాంచల్యానికి గురి అయినాడని కొందరూ, భీమకవి శాపానికి బలి అయినాడని, అథర్వణుడి 
ఉసురుకొట్టి పోయాడని కొందరూ, కట్టుకథ లనేకం లోకంలో సృష్టించారు. అవన్నీ ఆధార రహితాలనిన్నీ నన్నయ ఉత్తమశీలుడనీ 


పీర్రిక-3 


చారిత్రికాధారాలే నేడు నిరూపిస్తున్నాయి. ఇక పోతే, అనర్థభీతివలననే తిక్కన ఆరణ్యపర్వశేషాన్ని పూరించకుండా ఆ పర్వమంతా 
నన్నయే వ్రాశాడని చెప్పాడనీ, అతడి శిష్యుడైన మారన కూడా అదే పాట వల్లించాడనీ కొందరు భావించారు. ఎజ్జన ఎట్లాగో 
సాహసించి ఆరణ్య పర్వశేష పూరణకు పూనుకొన్నా, తనపేరు పెట్టుకొంటే ఏ ముప్పు వాటిల్లుతుందో అని భయవడి నన్నయ 
పేరు మీదనే, రాజరాజనరేంద్రుడికి వినిపిస్తున్నట్టుగానే వ్రాశాడని ఆ వాదం వారు భావించారు. ఈ భీరుత్వవాదాన్ని కూడా ధీరు 
లంగీకరించటం లేదు. అంతేకాక, మహాభారతాన్నంతా ఒకే కలంతో రచించిన మహాకవు లెందరో ఉన్నారు. వారందరికీ పట్టని 
ఈ అనర్థవాదం కవిత్రయానికి అన్వయించబూనటం అనౌచిత్యం. 


అందుకే ఆరణ్యపర్వ రచనం ఒక అపూర్వ సాహిత్యనీతికి నిదర్శనంగా మనం చెప్పుకొని గర్వించటం! ఒక మహాకవి 
యొక్క సారస్వతాంశ తనయందు ప్రకాశిస్తున్న మరొక మహాకవి ఆయన ప్రారంభించి ముగించలేని ఒక కావ్యభాగాన్ని, 
ఆయన కవిత్వ లక్షణాలు ముద్రించుకొన్న తన కవితతో ఆయన పేరుమీద, ఆయన రచనగా రచించటం అపూర్వం! దానికి 
ఉదాహరణం ఆరణ్యపర్వ శేషాన్ని పూరించి, వినయంగా తన పాత్రను పేర్కొని ఊరుకొన్న వినమ్ర విద్వన్మూర్తి ఎజ్జన. ఆయన 
వంటి కవులను సాహిత్యక్షేత్రంలో అరుదుగా చూస్తాం. ఎజ్జన అట్లా చేయటానికి కారణం నన్షయమీద పూర్వ మహాకవులందరికి 
వలెనే ఆయనకూ ఉన్న పరమగురుభావమే. అది ఒక ఉదాత్త సాహిత్యనీతిగా ఎజ్జన పాటించి చూపించాడు. అందువలననే 
నన్నయ మూడుకృతులు వ్రాశాడన్నా ఆ నీతిలో వైరుధ్యం రాదు. ఎజ్జిన రానీయ లేదు. నన్న్మయను నాటికీ నేటికీ కవిలోకం ఆ 
గురుస్థానంలోనే నిలిపి గౌరవిస్తున్నది. 


ఆరణ్యపర్వం - రెండు భాగాలు : 


ఇంతవరకు ఆరణ్యపర్వాన్ని ఒక సంపుటిగా ప్రచురించే పరిపాటి సాగుతూ వస్తున్నది. కాని, తిరుమల తిరుపతి 
దేవస్థానంవారు వ్యాఖ్యాసహితంగా ప్రచురించ బూనటంతో పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకొని, పఠితల సౌకర్యం కొరకు ఈ 
మూడో సంవుటాన్ని రెండు భాగాలుగా వెలువరించవలసి వచ్చింది. అందువలన నన్నయ రచనగా ప్రసిద్దిచెందిన భాగాన్ని 
(ఆరణ్యపర్వం మొదటినుండి నాలుగో ఆశ్వాసం 142వ పద్యం వరకు) మొదటి భాగంగానూ, ఎజ్జన రచన అయిన ఆరణ్యపర్వ 
శేషాన్ని రెండవ భాగంగానూ ప్రచురించటం జరుగుతున్నది. ఈరెండు భాగాలను పూర్యోత్తర భాగాలుగా పేర్కొనటం లేదు. 
ఎందువల్లనంటే హరివంశంలో వలె, భాగవత దశమస్కంధంలో వలె కథ నాధారంగా చేసికొని కవి ఏర్పరచిన సహజ విభాగం 
కాదిది. మొదటి భాగం ఆశ్వాసం మధ్యలోనే ఆగుతుంది. రెండోభాగం ఆశ్వాసారంభంతో మొదలు కాదు. కాబట్టి శ్రీకారంతోకూడ 
మొదలు కాదు. ఈ విధమైన విభాగంతో ఆరణ్యపర్వాన్ని తెలుగులో మొదటిసారి ప్రచురించటం జరుగుతున్నది. మొదటి 
భాగం నన్నయ భాగమనీ, రెండవభాగం నన్నయరచనగా చెప్పబడుతున్న ఎజ్ఞాప్రగ్గడ రచనమనీ స్పష్టమైన వింగడింపుతో ఈ 
విభాగం చేయబడింది. ఇది ఈ ప్రచురణకు సంబంధించిన విశేషాంశం మాత్రమే సహృదయులు గమనించ ప్రార్ధన. 


ఆరణ్య శాంతి పర్వాలు జ్ఞాన నేత్రాలు : 


మహాభారత సాహిత్యమూర్తికి ఆరణ్య శాంతి పర్వాలు జ్ఞాన చక్షువులు. ఇతిహాసంలోని శాస్తాంశలను పుష్కలంగా 
నింపుకొన్న విజ్ఞాన నిధులు. పరిమాణంలో అన్ని పర్వాల కంటె పెద్దది ఆరణ్యపర్వం. దీనికంటె మరికొంత పెద్దది శాంతిపర్వం. 
13664 శ్లోకాల సంస్కృత ఆరణ్యపర్వాన్ని నన్నయ ఎజ్జనలు 2894 గద్య పద్యాలలో రచించారు. 14525 శ్లోకాల శాంతి 
పర్వాన్ని 3093 గద్యపద్యాలతో తిక్కన నిర్మించాడు. 


కీర్రిక్ర-4 


మిగిలిన పర్వాలకూ ఈ రెండింటికీ కొట్టవచ్చినట్టు ఒక తేడా కనపడుతుంది. ఇవి ప్రధానంగా పాండవుల ఇతివృత్తాన్ని 
రసవత్తరంగా చెప్పటానికి ఉద్దేశించబడినవి కావు. పాండవుల మనః ప్రవృత్తిని, వ్యుత్పత్తిని, జ్ఞానాన్ని ప్రబోధాత్మక ప్రక్రియల 
ద్వారా వికసింప చేయటానికై ఏర్పడిన జ్ఞాన కాండలు. ఇందులో కేంద్రపాత్ర ధర్మరాజు. అతడు ఇతిహాస నాయకుడు. చతుర్విధ 
పురుషార్ధ సాధకుడు. ధర్మవీరమూర్తి. అతడు జీవితంలో రెండుసార్లు అపార సంతాప సముద్రంలో మునిగి ఉక్కిరిబిక్కిరైనా, 
ధీరుడై మహాత్ముల విజ్ఞాన ప్రబోధాలతో ఆ విషాదస్థితి నుండి తేరుకొని, కార్యశూరుడై ధర్మసాధనకు పూనుకొన వలసిన విశిష్ట 
ఘట్టాలను ఎదుర్కొన్నాడు. ఆ రెండు ఘట్టాలను చిత్రించేవే ఆరణ్య శాంతి పర్వాలు. 


మాయాద్యూతంలో రాజ్యనంవదలను కోల్పోయి, కురునభలో దుర్భరమైన అవమానాలకు లోనై, అరణ్య, 
అజ్ఞాతవాసాలకై అడవులపాలై పడరాని కష్టాలను పొందుతున్న పాండవులు అవమానాగ్నితో దహింపబడుతూ అంతశ్శాంతిని 
కోల్పోయారు. పెద్దవాడైన ధర్మజుడు క్షమావంతుడై, నిగ్రహంతో ఆ అవమాన ఘూర్ణితమానసిక స్థితినుండి తేరుకొని, క్రమంగా 
శత్రువులను సంహరించటానికీ, వారిపై పగ సాధించి సర్వసర్వంసహాచక్రవర్తిత్వాన్ని సాధించటానికీ సాగించే నిరంతర నిశ్శబ్ద 
తపోవీరవికాస చరిత్రమే ఆరణ్యపర్వగాథ. శాంతిపర్వంలో ధర్మజుడు బంధుజన వియోగదుఃఖంతో, బంధు మిత్రజన సంహారం 
వలన కలిగే పాపభయంతో క్రుంగి కుమిలిపోతాడు. ఆ నిర్వేదంనుండి ధర్మజుడిని తేర్చి, భూమిని పాలించే ఉత్సాహమూర్తిగా 
మార్చే పరిణామప్రవృత్తిని చిత్రించేది శాంతిపర్వం. 


ఈ రెండు పర్వాలూ ధర్మరాజుకు ప్రబోధ గీతాలుగా సాగటం విశేషం. ఆరణ్యపర్వంలో పాండవుల నడుమ సంవాదాలు 
నడుస్తాయి. పరస్పరం వారు ఎన్నో విషయాలను చర్చించుకొంటారు. అవన్నీ వారు సభాపర్వంలో తమకు కలిగిన అవమానశోకాన్ని 
ఉపశమింప చేసికొనటానికి ఉపయోగపడే శ్రైత్యోపచారాలే. పాండవుల వద్దకు శ్రీకృష్ణాది బంధువులు వచ్చి పలికే ఓదార్చు 
మాటలన్నీ వారి దైన్యాన్ని తొలగించటానికి చేసే దోహదాలే. అవమానారగ్ని జ్ఞానవర్షంచేత కాని ఉపశమించదు, అరణ్యవాసాన్ని 
యోగసాధనగా మార్చుకొంటే కాని విజయోత్సాహానికి మార్గాలు ఏర్పడవు. ఆ వెలుగుబాటను చూపించే మహితాత్ములు మహర్షులు. 
ఆరణ్యపర్వంలో ధర్మరాజువద్దకు పిలిచినట్లుగా మహర్చులు వచ్చారు, యోగక్షేమాలు విచారించారు, ఉపశమన వాక్యాలు 
పలికారు. అనుమానాలు తీర్చండని అడిగితే తగిన పురాణేతిహాస కథలను చెప్పి, ధర్మోపదేశాలు చేసి వారికి వెలుగుబాటలు 
చూపారు. మంత్రాల నిచ్చారు. వరాలు కురిపించారు. ఉపాయాలు చెప్పారు. తీర్థయాత్రలు చేయించారు. దివ్యలోకాలను 
దర్శింప చేశారు. అరణ్యవాసాన్ని ఒక దివ్యయోగంగా మార్చుకొనేటట్లు చేశారు. ఆరణ్యపర్వం అవమానారగ్ని తాపం చల్చారటానికి 
పాండవులు చేసిన జ్ఞాన తీర్ణస్నాన వరంవరగా భాసిన్తుంది. పాండవాగ్రజుడు భారత నాయకుడు. అతడు నమగ్ర 
విజయోపాయాలను స్వాయత్తం చేసికొని, చిత్తశాంతితో విజయలక్ష్యంవైపు ఉన్ముఖుడయ్యే ప్రస్థానమే ఆరణ్యపర్వంలోని కథా 
తాత్పర్యం. 

శాంతిపర్వం కూడా ధర్మజుడి చిత్తవృత్తి వికాసం కొరకు ఏర్పడిందే. బాంధవవధవలన కలిగిన ళోకాన్నీ, పాపాన్నీ 
పోగొట్టుకొని రాజ్యపరిపాలనం చేయటానికి కావలసిన చిత్త స్టైర్యాన్నీ, పుణ్యపాకాన్నీ సమకూర్చే భీష్మప్రబోధం శాంతి పర్వ 
తాత్పర్యం. పెక్కురు చెప్పిన బోధలసారం ఆరణ్యపర్వం. పితామహుడు చెప్పిన నీతిసారం శాంతిపర్వం. చెప్పిన దెవరైనా, 
ఎంతమందైనా బాగుపడింది ధర్మజుడు, అతడి చలువ వలన పాండవులు, వారి పుణ్యాన భారతం చదివే పాఠకజనులు. 


కథ - బోధ - కాలం: 


మహాభారతేతిహాసానికి నాయకుడు ధర్మరాజనీ, అతడి నాశ్రయించి ధర్మవీరం పోషించబడుతుందనీ కథాపరంగా, 
తత్త్వపరంగా నిరూపించే ఉదాత్త పర్వాలు ఆరణ్య శాంతిపర్వాలు. శాంతి పర్వ ప్రశస్తిని ఆ పర్వ పీఠికలో చేయటం సముచితం. 
ప్రస్తుతం ఆరణ్యపర్వ వస్తు విచారం, రసానుకూల తత్త్వవిచారం సమంజసం. 


పీర్రిక-ర్‌ 


ఆరణ్యపర్వకథ ధర్మరాజు ఎదుర్కొనే రెండు పరీక్షలతో సహజంగా సమవిభక్తమై ప్రత్యక్షమౌతుంది. వెలుదటిది 
నహుషప్రశ్నల పరీక్ష. రెండవది యక్షప్రశ్నల పరీక్ష. ఇదొక చిత్రమైన కథానిర్మాణం. ధర్మజుడు వనవాస నమయంలో ఈ రెండు 
పరీక్షలలో ఉత్తీర్దుడయ్యే మానసికమైన అధికారాన్ని సంపాదించేందుకు తోడ్పడేదే ఈ పర్వంలోని వస్తువు. 


ఆ వస్తువును ఆఖ్యానంగా, ఉపాఖ్యానాలుగా విభజించవచ్చును. ఆఖ్యానంలో కథ సాగుతుంది. ఉపాఖ్యానాలలో 
బోధ సాగుతుంది. ఈ ర0డూ పరస్పర పోషకాలుగా ఉండటం ఈ పర్వంలోని కథామర్మంకూడా! ఉపాఖ్యానాలన్నీ ధర్మజు 
డడిగిన ప్రశ్నలకు మహర్షు లిచ్చిన సమాధానాలే. ఆ సమాధానాలవలన ఏర్పడిన సంస్కారంతో ధర్మజుడు నహుష, యక్షప్రశ్నలకు 
సక్రమమైన, సమర్థవంతమైన సమాధానా లివ్వ గలుగుతాడు. పృచ్చకుడి ప్రశ్నలకు ఇతిహాస పురాణ గాథలతో సమాధానాలు 
చెప్పి, మిత్రసమ్మితంగా ధార్మిక ప్రబోధం చేయటమే ఇతిహాస స్వభావం. అది సర్వాంగసుందరంగా ఆరణ్యపర్వంలో పురివిప్పింది. 


ఆరణ్యపర్వంలో కథ తక్కువనీ ఉపకథ లెక్కువనీ, గడిచిన కాలం ఎక్కువనీ చెప్పినకథ తక్కువనీ కొందరు విమర్శకులు 
భావించారు. ఉదాహరణకు డాక్టర్‌ పాటిబండ మాధవశర్మగారి మాటలు గమనించదగినవి -- “ఆరణ్యపర్వమున కాలము 
పండ్రెండేళ్ళు జరిగినకథ. కథ మాత్రము పన్నెండు అంగుళములు కూడ జరుగలేదు. మజీ జరిగిన దేమిటి? ధర్మజుని ధర్మబలము 
పెరిగినది. భీముని భుజబలము పెరిగినది. అర్జునుని అస్త్రబలము పెరిగినది. అజ్ఞాతవాస సమ్యగనుష్థానమునకు, రాజ్య 
పునఃప్రాప్తికి, ప్రతిజ్ఞాపరిపూర్తికి సదుపాయములు అమరినవి.” (ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ ప్రచురణ - ఆంధ్రమహా 
భారతము-ఆరణ్యపర్వము- పీఠిక. పుట9)”. కాలం సాగినంతగా కథ సాగలేదన్నమాట ఆఖ్యానానికి సంబంధించింది. కాలం 
ఉపాఖ్యాన శ్రవణంతో, తీరయాత్రా గమనంతో సాగినట్లు అనిపించినా, అసలు కథలో రమణీయమైన వుట్టాలు కొన్ని 
చిత్రించబడినా, ఆ రెండూ కాలగతిని సూచించేవిగానే ఉన్నాయి. అందువలన శర్మగారి మాటలతో మనం పూర్తిగా ఏక్రీభవించలేం. 
ఎందువలన అంటే కథకూ బోధకూ గల సంబంధాన్ని ఈ పర్వంలో కాలంతో కవి నిబంధించి చెప్పాడు కాబట్టి. కథ, బోధ, 
కాలం అనేవి ఈ పర్వంలోని వస్తువుకు మూడు ముఖాలు. 


ఆరణ్య పర్వం ఒక ప్రశ్నోపనిషత్తు 


ధర్మరా జడిగిన ప్రశ్నలే ఆరణ్యపర్వ కథా ప్రగతికి సోపానాలు. వాటి తాత్పర్యాన్నీ, తత్త్వాన్నీ గ్రహించి పురోగమించటమే 
ఈ పర్వంలోని పరమతాత్పర్యం. ఈ దృష్టితో చూస్తే ఆరణ్యపర్వం ఒక ప్రశ్నోపనిషత్తు. ఆ ప్రశ్నల క్రమాన్ని స్థూలంగా గమనిస్తే 
ఆ సత్యం గోచరిస్తుంది- 


1 ప్రశ్న: ఇష్ట మృష్టాన్నాలతో పూర్వం అన్నివేళలా సంతృప్ప్తులైన బ్రాహ్మణులు అడవులలో కందమూలాలు తింటూ ఉంటే 
ఎట్లా సహించగలను ? (118) 


శౌనకుడు : _ జనకగీతా తాత్పర్యబోధ. తృష్టాక్రయప్రబోధం. 
2. ప్రశ్న : నాతో కలిసి వచ్చిన బ్రాహ్మణులకు ఉగ్రవనాలలో ఆహారాన్ని ఏ ఉపాయంతో సంపాదించి పెట్టగలను? (1.36) 
ధౌమ్యుడు : సూర్యోపాసనవలన చతుర్విధాహార ప్రాప్తి సాధించుమని ప్రబోధం. 


3. ప్రశ్న : భూమినీ, రాజ్యాన్నీ, బంధువులనూ విడిచి మా వలె అడవులలో మృగాలనడుమ నివసిస్తూ పడరాని కష్టాలుపడిన 
రాజు లెవరైనా ఉన్నారా? ఉంటే ఆ కథ చెప్పండి. (2.3) 


బృహదశ్వుడు : నలోపాఖ్యానం చెప్పాడు. 


డే ప్రశ్న: 


నారదుడు : 


5. ప్రశ్న : 


రోమశుడు : 


6. ప్రశ్న : 


రోమశుడు : 


7. ప్రశ్న : 


రోమశుడు : 


8. ప్రశ్న : 


రోమశుడు : 


9. ప్రశ్న : 


రోమశుడు : 


10. ప్రశ్న : 


పీర్రిక-6 


భూమికి ప్రదక్షిణంగా వెళ్ళి లోకంలో అనేకులు తీర్థాలను, సేవిస్తూ ఉంటారు. వారికి ఎటువంటి శుభఫలాలు 
కలుగుతాయి? బహుపుణ్య తీర్చాలనూ, వాటి ఫలాలనూ నాకు పరిచయం చేయండి. (2.235) 


తీర్దాలూ, వాటిని సేవించటంవలన కలిగే ఫలాలు చెప్పాడు. 


లోకంలో అధార్మికులైన కపటులకు అభ్యుదయం కలగటం, పుణ్యచరిత్రులైన ధార్మికులకు నిరంతరం అవమాన 
భారం కలగటం న్యాయమేనా? (2.310) 


అధార్మికులకు కలిగే అభ్యుదయాలు స్వల్పకాలికాలనీ, ధార్మికులు పొందే అభ్యుదయాలు దీర్హకాలికా లనీ 
వివరించాడు. 


అచేతనాలైన పర్వతాలూ, నదులూ, సరోవరాలూ, పుణ్యతీర్థాలై, జగత్సావనాలై జనుల పాపాలను పోగొట్టుతూ 
ఉండటానికి గల కారణ మేమిటి? (2.309) 


ధర్మపరులైన దేవతలు, బుషులు వాటిని ఆశ్రయించటం చేత పర్వత, నదీ, సరోవరాదులు పవిత్రాలై, సర్వ 


కామితార్థ ఫలాలను ఇవ్వగలుగుతాయి. 

(అగస్త్యాశమం దర్శించిన ధర్మజుడు): అగస్త్యుడు వాతాపిని చంపినకథ చెప్పండి. (2.318) 
వాతాపిని అగస్త్యుడు జీర్ణం చేసికొన్న కథ చెప్పాడు. 

అగస్త్యుడి కథ మరింత వివరించండి. (3.2) 


అగస్త్యుడు వింధ్యగర్వాన్ని అణచటం, సముద్రజలాలను త్రాగటం, తరువాత భగీరథుడు గంగను భూతలానికి 
తెచ్చి, సముద్రాలను మరల నీటితో నింపటం అనే కథలు చెప్పాడు. 


బుశ్యశృంగ హదంలో స్నానంచేసి, బుశ్యశృంగ మహర్షి కథ చెప్పుమని ధర్మరాజు అడిగాడు. (3.87) 
బుశ్యశృంగుడి చరిత్ర చెప్పాడు. 


మహేంద్రనగాన్ని దర్శించి అక్కడ బుషులను పరశురాముడి వృత్తాంతం చెప్పండని అడిగాడు. (3.130) 


అకృతవ్రణుడు:పరశురాముడి వృత్తాంతం చెప్పాడు. 


11. ప్రశ్న : 


రోమశుడు : 


12. ప్రశ్న : 


రోమశుడు : 


13. ప్రశ్న : 


రోమశుడు : 


శర్యాతి యజ్ఞప్రదేశాన్ని దర్శించి అక్కడి చ్యవనుడి కథను చెప్పుమని అడిగాడు. 

సుకన్యోపాఖ్యానం చెప్పాడు. 

యమునా నదీ తీరంలో మాంధాతృడు యజ్ఞం చేసిన తీర్థాన్ని దర్శించి ఆ రాజుచరిత్ర నడిగాడు. (3.199) 
మాంధాతృ చరిత్రం చెప్పాడు. 

సోమకుడు యజ్ఞంచేసి నూరుగురు కొడుకులను ఎట్టా పొందాడు? (3.207) 


సోమకుడి చరిత్రం చెప్పాడు. 


14, ప్రశ్న | 


రోమశుడు : 


15. ప్రశ్న : 


రోమశుడు : 


16. ప్రశ్న : 


రోమశుడు : 


17. ప్రశ్నలు : 


కీర్రిక్ర-7 


భృగుతుంగ పర్వత మాహాత్మ్యం చెప్పుమని అడిగాడు. (3.227) 

శిబి చక్రవర్తి చరిత్రం చెప్పాడు. 

శ్వేతకేతు తపోవనం గురించి అడిగాడు. (3.237) 

శ్వేతకేతు, అష్టావక్రుల చరిత్ర చెప్పాడు. 

భరద్వాజాశ్రమంలో విద్యాగర్వంతో యవక్రీతుడు మృతుడైన విధం చెప్పుమన్నాడు. (3.251) 
యవక్రీతుడి చరిత్ర చెప్పాడు. 


ధర్మపరులమైన మే మీ విధంగా వివిధ దుఃఖాలను పొందటం, నిరంతర పాపకర్ములైన కారవులు సుఖోన్నతులు 
పొందడం - అనే ఈ విపర్యయానికి కారణం ఏమిటి? నరుడు తాను చేసే కర్మలకు ఫలాన్ని ఈ లోకంలోనే 
పొందుతాడా? పరలోకంలో పొందుతాడా? రెండింటా పొందుతాడా? విశ్వకర్త అయిన ఈశ్వరుడిని సరకు గొనని 
పురుషుడికి కర్మఫలం కలుగదా? ఈ దేహంతోనే నరుడికి కర్మతోటి సంబంధం తీరిపోతుందా? (4.168) 


మార్కేండేయుడు: ఉపవాసాది వ్రతాలతో తీర్ణయాత్రాది పుణ్యకార్యాలు చేసినవారు ఇహంలోనూ, పరంలోనూ సుఖిస్తారని 


18. ప్రశ్న : 
మార్కం : 
19. ప్రశ్న : 
మార్కం : 
20. ప్రశ్న : 
మార్కం : 
21. ప్రశ్న : 


మార్కం స 


22. ప్రశ్న : 
మార్కం : 
23. ప్రశ్న : 
మార్కం : 


24. ప్రశ్న + 


చెప్పుతూ మనుష్యుల కర్మగతి ప్రకారాన్ని వివరించాడు. 
బ్రాహ్మణ ప్రభావాన్ని తెలపండి అని అడిగాడు. (4.181) 
'హైహయుల వృత్తాంతం చెప్పాడు. 

బ్రహ్మ క్షత్ర స్వరూప నిరూపణం చేయుమని ప్రశ్న. (4.191) 
అత్రి, గౌతముల వృత్తాంతం - దానికి సమాధానంగా చెప్పాడు. 
వైవస్వతమనువు ఏవిధంగా ప్రభావ సంపన్నుడైనాడు? (4.216) 
వైవస్వతమనువు చరిత్ర చెప్పాడు. 

లోకాలన్నీ ప్రళయం పొందే ప్రకారాన్ని వివరించండి. (4. 239) 


జలప్రళయం, వటపత్రశాయి అయిన విష్ణువు గర్భంలోకి మార్కండేయుడు ప్రవేశించి, సంగుప్తమైన సర్వసృష్టిని 
దర్శించి, వెలువడటం మొదలైన కథలు వివరించాడు. 


కలియుగంలో ధర్మలోపం ఎట్లా జరుగుతుందో తెలపండి. (4.284) 
కలియుగ ధర్మకథనం; కల్కి అవతార కథను చెప్పాడు. 

బ్రాహ్మణ ప్రభావం గురించి చెప్పండి. (4.317) 

పరీక్షితుడికథను, శలుడికథను చెప్పాడు. 


మార్కండేయ మహర్షి కంటె వృద్దతముడైన పురుషు డున్నాడా? (4.359) 


మార్కం . 


25. ప్రశ్న : 


మార్కం , 


26. ప్రశ్న : 


మార్కం 


27. ప్రశ్న : 


మార్కం శ 


28. ప్రశ్న : 


మార్కం స 
29. ప్రశ్న : 


మార్కం 


మార్కం [ 


32. ప్రశ్న : 


పీఠిక-8 
ఇంద్రద్యుమ్నుడి చరిత్ర చెప్పాడు. 
ఇక్ష్యాకువంశంలో పుట్టిన కువలాశ్వుడికి ధుంధుమారుడనే పేరు ఎట్లా వచ్చింది ? (4.372) 
కువలాశ్వుడి చరిత్ర చెప్పాడు. 


ధుంధుడు మధుకైటభుల పుత్రుడని చెప్పారు. వారు ఏ కాలం వారు ? వారు ఏవిధంగా, ఎవరిచేతిలో ఏమైనారు? 
(4390) 


మధుకైటభుల చరిత్ర చెప్పాడు. 


పతివ్రతలైన వారి చరిత్రలు అత్యంత ధర్మసూక్ష్మాలై ఉంటాయి. కాబట్టి ఆ పుణ్యవ్రతల ప్రభావాన్ని తెలిపే 
కథలు చెప్పండి. (5.3) 


పతివ్రతామాహాత్మ్యం, కౌశికుడికథ, ధర్మవ్యాధుడికథ, అతడి పూర్వజన్మ వృత్తాంతం; అతడి బోధ, అహింసా 
స్వరూపం, జీవ లక్షణ కథనం, పితృశుశూష చేత ధర్మాన్ని ఆచరించే ఉపాయం మొదలైనవి చెప్పాడు. 


అగ్నిదేవుడు మహాతపస్సు చేశాడని వింటాం. ఎందుకు చేశాడు? అంగిరసుడు ఎందువలన అగ్ని అయ్యాడు? 
అగ్నులు ఎన్ని విధాలుగా అతిశయిల్లుతాయి? (5.146) 


ఈ ప్రశ్నలకన్నింటికి అనువైన కథలు చెప్పాడు. 

కుమారస్వామి అగ్నికి, కృత్తికలకు, శివుడికి కొడుకని చెప్పుతారు. దానికి కారణమైన కథను వివరించండి. (5.175) 
ఇంద్రుడు కేశి అనే రాక్షసుడిని పారద్రోలి దేవసేనను రక్షించటం; దేవసేనకు అనువైన వరుడిని కూరుస్తానని 
వరమివ్వటం; పితామహుడు కుమారస్వామి ఉత్పత్తిని సూచించటం, అగ్నికి సప్తర్చ్నుల భార్యలపై వలపువలన 
విరహం కలగటం, స్వాహాదేవి బుషిపత్నుల రూపంతో అగ్నిని కూడి అగ్ని వీర్యంతో కుమారస్వామిని ఒక 
కలశంలో ఉత్పన్నం చేయటం. అందువలన అతడు ఆరుగురు తల్లుల బిడ్డడైనాడు. ఇంద్రుడు కుమారస్వామిపై 
దాడిచేయటం, ఈశ్వరుడు కుమారస్వామిని వుత్రుడిగా అంగీకరించటం, సప్తమాతృ్మకలను బాలగ్రహాలుగా 


మార్చటం, భద్రవటంలో కుమారస్వామిని దేవసేనాపతిగా అభిషేకించడం, మహిషాసుర సంహారం, మొదలైన 
కథలు చెప్పాడు. 


దానం, తపస్సు - ఈ రెండింటిలో ఏది కష్టమైనది? దేనివలన అధిక ఫలాన్ని పొందవచ్చును? (6.110) 
దానం కంటె తపస్సు గొప్పదని చెప్పే వ్రీహిద్రోాణాఖ్యానాన్ని, ముద్గలదేవదూతల సంవాదాన్ని వినిపించాడు. 


సైంధవుడు ద్రౌపది పట్ల చేసిన దుర్య్యవసాయానికి పాండవులు నొచ్చుకొని ఉన్నారు. అప్పుడు మార్కండేయ 
మహర్షి వచ్చాడు. అప్పు డాయనను ధర్మరాజు ఈ విధంగా అడిగాడు: 'ఏ కాలంలోనైన ద్రౌపదివఠతె అత్యంతదుఃఖాన్ని 
పొందిన వనిత గాని, నావలె అనంత శోక సముద్రంలో మునిగిన రాజు కాని ఎవరైనా ఉన్నారా?” (6.263) 


అందుకు దృష్టాంతంగా సీతారాముల కథ అయిన రామాయణాన్ని వినిపించాడు. 


మునీంద్రా! పతిభక్తి తాత్పర్యంతో సమస్త దుఃఖాలను సహించి, చివరికి శుభాన్ని పొందిన వుణఖ్యవతి చరిత్రం 
వినిపించండి! (7. 169) 


పీర్రిక్ర-9 


మార్కం : _ సావిత్రి చరిత్ర చెప్పాడు. సావిత్రివలెనే ద్రాపదికూడ పుణ్యవతి అనీ, మహాభాగ్యవతి అనీ చెప్పి, ఆమె కురువంశాన్ని 
అంతటినీ ఉద్ధరిస్తుందని ప్రకటించాడు. ఈ ప్రశ్నల పట్టీ ఆరణ్యపర్వంలోని బోధకు సంబంధించిన అంశాలను 
అనుశీలించటానికి ప్రాథమిక ప్రణాళికగా పనికి వస్తుంది. ఆలోచిస్తే అనేక విషయాలు ఇందులోనుండి బయట 


పడతాయి. 


ఆరణ్య పర్వంలో పాండవకారవుల వృత్తాంతాలు సుమారు 45 శాతం, ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు మహర్షులు 
చెప్పిన ఉపాఖ్యానాల, ధర్మోపన్యాసాల భాగం సుమారు 55 శాతం. ఈ ప్రశ్నోత్తర భాగమంతా ధర్మజుడి జిజ్ఞాసకు సంబంధించినదే. 
కాబట్టి ధర్మజుడి తత్త్వ్వజిజ్ఞాసకు ఆరణ్యపర్వంలో అగ్రతాంబూల మన్నది నిశ్చితార్థం. 


ధర్మరాజు ధర్మవీరుడు, కర్మవీరుడు : 


ధర్మరాజు వేసే ప్రశ్నల స్వభావాన్ని గమనిస్తే ఆతడు భక్తుడిగా కంటె, జ్ఞానిగా కంటె కర్మఠుడుగా కర్మసిద్ధాంతాన్ని 
నమ్మినవాడుగా కనపడుతున్నాడు. కొన్ని అంశాలను గమనిద్దాం. 


1. ధర్మరాజు వెంట వేదవిదులైన విప్రులు కూడ అడవులకు కదలివచ్చారు. అప్పుడు అతడు తన గార్హస్థ్య ధర్మాన్ని 
స్మరించి, తన కర్తవ్యాన్ని పాలించటానికి సంకల్పించాడు. ధర్మజుడి దృష్టిలో ఆశ్రమ ధర్మాలన్నింటిలో గృహస్థాశ్రమ ధర్మం 
ఉత్తమమైనది. ఆ ఆశ్రమ ధర్మం నిర్వహించే రాజు పాటించవలసిన కర్తవ్యాలను పేర్కొన్నాడు. “బాధ పడేవారికి ప్రక్క లమర్చాలి. 
భయపడేవారికి అభయమివ్వాలి. దప్పిగొన్నవారికి నీరందించాలి. ఆకలి గొన్నవారికి అన్నం పెట్టాలి. అలసిన వారికి ఆసన 
మమర్చాలి. ఇది సనాతన ఉత్తమ గృహస్థధర్మం' అని ధర్మరాజు పేర్కొన్నాడు. (1.31). కారడవులలో కూడా తన గృహస్టాశ్రమధర్మాన్ని 
మొక్కపోకుండ రక్షించుకొనటానిక సూర్యోపాసన చేసి, అక్షయతామపాత్రను పొంది, అతిథి సత్కారాన్ని అవిచ్చిన్నంగా సాగించిన 
ఆదర్శకర్మకుడు, గృహస్థుడు ధర్మరాజు. గృహస్థాశ్రమ ధర్మప్రాముఖ్యాన్ని చెప్పే భారతంలో ధర్మజుడు ఆ ఆశ్రమ ధర్మపాలనకు 
ఆదర్శప్రాయుడిగా చిత్రించబడటం ఆరణ్యపర్వ తాత్పర్యం. 


2. తీర్భయాత్రలపట్ల ఆసక్తితో మొదట నారదుడివలన తీర్జాల పేర్లు, మహిమలు తెలిసికొన్నాడు- ధర్మరాజు. ఆ 
తరువాత ధౌమ్యుడి వలన ప్రేరితుడై తీర్ణయాత్రలు చేయాలని సంకల్పించాడు. ఆపై ఇంద్రుడి ఆజ్ఞచొప్పున వచ్చి, ధర్మజుడిని 
వివిధ తీర్ణయాత్రలకు వెంటపెట్టుకొని తీసికొనివెళ్ళి, తీర్ధక్షేత్ర దైవ బుషి స్థల మాహాత్మ్యాదులను వివరించి చెప్పగలిగిన 
రోమశమహర్షి వలన వివిధ తీరమహత్త్యగాథలను అడిగి చెప్పించుకొని చెవులార విన్నాడు. మనసార సంతోషించాడు. 
మునుగుమన్న తీర్ణంలో విసుగులేక మునిగాడు. దీక్షలను, తపస్సులను, వ్రతాలను, దానాలను చేయుమన్నచోట్ల చెప్పినట్టుగా 
చేశాడు. తీర్దాలలో మునిగి దివ్యదృష్టిని దూర శ్రవణశక్తిని పొంది, దూరదూరాల నున్న దివ్యలోకాలను దర్శించిన ఆనాటి 
భూతల సార్వభౌముడు- ధర్మరాజు. అర్జునుడు ఇంద్రుడి దయవలన స్వర్గంలో ప్రవేశించి, ఆతడి అర్ధసింహాననంమీద 
ఆసీనుడైనాడు. ధర్మజుడు తీర్ధసేవలో ఆ దివ్యలోక దృశ్యాన్ని చూడగలిగాడు. తపస్సువలన అర్జునుడు సాధించిన దివ్యలోక 
గమనశక్తిని, ధర్మజుడు కర్మమార్గంలో తీర్ధ సేవాపుణ్యఫలంగా సంపాదించ గలిగాడు. భారతీయ గార్హస్థ్యధర్మంలో, కర్మపద్ధతిలో, 
తీర్థయాత్రావ్రతాన్ని తెలిసి ఆచరించి తతృ్ఫలితాన్ని సంపూర్ణంగా సాధించిన మహితాత్ముడు- ధర్మరాజు. 


3. ధర్మరాజు హృదయంలో ఒక ధర్మ సందేహం బడబాగ్నివలె అతడిని బాధిస్తూ ఉండేది. దానికి తగిన సమాధానంకొరకు 
ఎదురుపడిన ప్రతి మహర్షిని గ్రుచ్చిగ్రుచ్చి అడిగాడు. ధర్మజుడి ప్రశ్నకు సమాధానం ప్రత్యక్షంగా చెప్పిన బుషులు ఇద్దరు 
1. రోమశుడు. 2. మార్కండేయుడు. పరోక్షంగా చెప్పినవారు మరొక ఇద్దరు. 1. వేదవ్యాసుడు, 2. ధౌమ్యుడు. ఆరణ్యపర్వంలో 
బోధకొరకే వచ్చిన మహర్షుల ముచ్చట చెప్పుకొంటే సరిపోతుంది. 


రోమశమహర్షిని ధర్మజుడు ప్రశ్నించిన విధం ఇది -- 


పీర్రిక్ష-10 


“ధరణి నధార్మికులగు కా 

పురుషుల కభివర్సనంబు6 బుణఖ్య చరిత్రం 

బరంగిడు ధార్మికులకు దు 

ర్ధరమగు నవివర్జ్షనంబు6 దగునె మునీంద్రా!" (ఆర. 2.308) 


ఈ ప్రశ్న ధర్మరాజుకే కాదు, పఠితలకు కూడా గుండెలో కుంపటి వఠతె కాలుతూనే ఉంటుంది. అధార్మికులైన 
కౌరవులు అభివృద్ది చెందారు. వుణఖ్యచరిత్రులైన పాండవులు అడవుల పాలైనారు. ఇదేమి న్యాయం? ధర్మవమంటూ ఒకటి 
ఉంటే, దైవమంటూ ఒకడు ఉంటే ఇట్లా జరుగుతుందా? అనే అనుమానం అందరికీ కలుగుతుంది. దీని సమాధానం మీదనే 
ఆరణ్యపర్వ అస్తిత్వం ఆధారపడి ఉన్నది. ధర్మజుడి కర్మఠ స్వభావం బైటపడవలసి ఉన్నది. దీనికి సమాధానాన్ని రోమశుడు 
ఉత్తమ పౌరాణికుడివఠత చెప్పాడు. అధర్మ పరులు అభ్యుదయాన్ని సాధించినా అది ఎక్కువ కాలం నిలువదు. త్వరలో నశించి 
పోతుంది. వేలసంఖ్యలో దైత్యదానవులు దేవతలను బాధించి సంపదలను దోచుకొని భాగ్యాలను అనుభవించారు. కాని, వారి 
కాసంపదలు ఎక్కువకాలం నిలువలేదు. దేవతలు ధర్మవర్తనులు కాబట్టి తాత్కాలికంగా సౌఖ్యాలకు దూరమైనా, స్వీయధర్మశక్తితో 
వారు త్వరలోనే తమ అభ్యుదయాలను తిరిగి పొందగలిగా రని తార్కాణం చూపిస్తూ కపటులైన కౌరవుల సంపదలు కలకాలం 
నిలువవనీ అమరతుల్యులైన పాండవులు ధర్మారంభ విశిష్ట్రమతులు కాబట్టి రాజ్యాన్ని తిరిగి పాందగలరనీ ధర్మజుడికి ధైర్యం 
చెప్పాడు. దేవదానవుల దృష్టాంతం పాండవ కౌరవుల పట్ల చక్కగా అమరి, రోమశుడి పురాణ ప్రవచన గౌరవాన్ని కాపాడింది. 
“ధర్మో రక్షతి రక్షితః” అనే న్యాయం రోమశుడి ప్రవచనసారం. 


మార్కండేయమహర్షిని ప్రశ్నించేనాటికి ధర్మజుడు మరికొంత వివేకాన్ని ప్రదర్శించాడు. రోమశుడు ధర్మప్రాతివదికమీద 
సమాధానం చెప్పాడు. ధర్మజుడు కర్మప్రాతిపదికమీద సమాధానాన్ని కోరుతున్నాడు. రోమశుడి వలన దానిని పొందలేక పోయాడు. 
మార్కండేయుడి వద్ద కర్మఫల రూపమైన ప్రశ్నలతో కలిపి అదే అనుమానాన్ని విశదంగా వెలువరించాడు. 


స “కడ.గి ధర్మముతోడ నడచుచు నే మిట్లు | దందడి దుఃఖంబు6 బొందుటయును 
నేపున నెప్పుడు పాపంబు సేయుచు । ధృతరాష్టజులు సుఖోన్నతు లగుటయు. 
గని యీ విపర్యయమునకు నే నూహింతు6 | బాయక నరు. డిష్ణ సేయు కర్మ 
మున ఫల మిందు. బొందునొా? పరలోకంబు । నందు. బొందునొ? యిందు నందు. గనునా? 


ఆ. విశ్వకర్త యైన యీశ్వరు.గా నని | పురుషు. గర్మఫలము పొరయకున్నె ? 
యొడలితోనం గృతము వెడలిపోవునొ! యిది | దెలియవలయు నాకు నలఘుపుణ్య! 


(ఆర.4.168) 


రోమశుడు చెప్పిన దాని ప్రకారం పాండవులకు అభ్యుదయం కలుగుతుంది. కౌరవులకు సంపదలు నశిస్తాయి. మరి 
అది ఎప్పుడు కలుగుతుంది? 'అత్యుత్కటైెః పుణ్యపాపైః ఇహైవ ఫలమశ్నుతే' అన్న న్యాయం ప్రకారం కౌరవుల పాపం పండి 
త్వరలో రాజ్యభ్రష్టులు కావాలి; పాండవుల పుణ్యం పండి త్వరలో రాజ్యపదవి తిరిగి పొందాలి. అది జరుగుతుందా? చెప్పుమని 
ధర్మరాజు మార్కండేయుడిని పరోక్షంగా అడిగాడు. మార్కండేయుడు కర్మగతి ప్రకారాన్ని వివరించి ఫలితాంశాన్ని తేల్చి చెప్పాడు. 
ఈ లోకంలో సంపదలు గడించి వుణఖ్యమార్దాన పోక, లోభమోహహతబుద్భులై, ఇంద్రియ భోగాలకు లోనై జీవించేవారికి 


క్పీర్రిక్ర-11 


ఇహంలో సుఖమున్నా, పరంలో మిగిలేది దుఃఖమే. ఉపవాసాదివ్రతాలూ, తీరయాత్రలూ, పుణ్యకర్మలూ చేసినవారు ఇవాలోకంలో 
దుఃఖం పొందినా, పరలోకంలో సుఖిస్తారు. ధర్మాన్ని ఆచరిస్తూ గార్హస్థ్యాశ్రమంలో జీవితాన్ని సాగిస్తూ సత్కర్మలూ, సత్కతువులూ 
చేసేవారు ఇహపరసుఖాల ననుభవిస్తారు. సత్యశమ శౌచాలు లేకుండా నాస్తికులై, నిషద్ధకర్మ లాచరించేవారు రెంటికి చెడ్డ 
రేవడులు అవుతారు. ఇది కర్మ ప్రవర్తన పద్ధతి. పాండవులు ధర్మశీలురు, పుణ్యవ్రతులు కావటంచేత శత్రువులను జయించి, 
రాజ్యాన్ని పాలించి, ఇహపరసుఖాల నందుతా రని తీర్పుచెప్పాడు- మార్కండేయుడు. ధర్మజుడిలోని కర్మఠుడు కోరే ఫలంకూడా 
అదే! 


ప్రశ్నలు ధర్మజుని మానసిక వికాససూచికలు : 


ధర్మరాజు వేసిన ప్రశ్నలను ఆతడి మానసిక వికాసదశలకు దర్చణాలుగా తీర్చిదిద్దటం ఆరణ్యపర్వ వస్తు సంవిధాన 
శిల్పం. ఈ పర్వారంభంలో ధర్మజుడు శోకమూర్చితుడు (119). పర్వాంతంలో క్రోధమోహాదులు లేకుండా ధర్మంలోనే స్థిరపడిన 
ధీరచిత్తం కలవాడు (7.466). ఈ పరిణామాన్ని చిత్రించేదే ఈ పర్వకథాంశం. 


తనవెంట వస్తున్న విప్రవరులకు మృష్టాన్న భోజనాలు పెట్టలేక కందమూలాలు అందించవలసి వచ్చిందే అని ధర్మరాజు 
తీవ్రమైన శోకానికి గురై మూర్చపోయాడు. అతడిని శీతలోపచారాలతో తేర్చి శౌనకుడనే బ్రహ్మర్షి ధర్మరాజుహృదయం 
కుదుటపడటానికి జనక గీతా తాత్పర్యాన్ని వినిపించాడు. బంధు మిత్ర ధనాదులమీద స్నేహం విడిచి, లోకంలో తామరాకుమీద 
నీటి బిందువు వతె ఉండాలి. స్నేహం వలన రాగం, రాగం వలన కామం, కామం వలన క్రోధం, క్రోధం వలన తృష్ట 
కలుగుతాయి. తృష్ట సర్వదోషాలకూ మూలం. అది అన్ని పాపాలకూ మొదలు. నిరంతర దుఃఖానికి నెలవు. కాబట్టి తృష్టాక్షయం 
విజ్ఞుల కర్తవ్యం. తృష్ణ కలవాడు తొర్రలో అగ్ని ఉన్న చెట్టువలె నిలువునా నాశన మౌతాడు. అర్థం అనర్థమూలం. అర్థం వలన 
దర్చకార్పణ్యమాన భయోద్వేగాదులు పుట్టుతాయి కాబట్టి అర్భాపార్ణనచింత వదలి పెట్టటం బుద్ధిమంతుల లక్షణ మని శౌనకుడు 
బోధించాడు. 


శోక విమోహితుడైన ధర్మరాజుకు తృష్టాక్షయరూపమైన శమాన్ని బోధించాడు- శౌనకుడు. ధర్మజుడు దానిని సున్నితంగా 
కాదన్నాడు. తనకు అర్ధలాభేచ్చ ఉన్నా, అది ఆత్మోపభోగార్థం కాదన్నాడు, గృహస్థాశ్రమ ధర్మనిర్వహణం కొరకే అర్భార్జనమని 
హెచ్చరించాడు. ఇది అసలైన ధర్మజుడి నీలం. అతడికి రాజ్యం కావాలి. కాని, అది భోగం కొరకు కాదు, ధర్మరక్షణం కొరకు. 
అయితే, అటువంటి అర్థ్ధసంపదను కోల్పోయాడు. దానిని తిరిగి సంపాదించుకొనాలి. లేమివలన అతడు శోకమూర్భితుడైనాడు. 
సూర్యోపాసనతో తన లేమిని పోగొట్టుకొన్నాడు. అక్షయతామ్రపాత్రతో నిరతాన్నదానం చేస్తూ ధర్మమయజీవితాన్ని కారడవిలోసైతం 
సురక్షితంగా సాగించాడు. శోకమూర్భితుడు సూర్యానుగ్రహంవలన ధర్మోత్సాహిగా మారాడు. 


ప్రసన్న కథాకలితార్ధయుక్తి : 


ధర్మజుడి ప్రశ్నలు ఆరణ్యపర్వకథా వాహినిలో చిన్న చిన్న ద్వీపాలవంటివి. వాటి మధ్య ఆఖ్యానం ప్రవాహంగా 
సాగుతూ ఉంటుంది. అందులోకూడా క్రమం పాటించబడి ఉంటుంది. ఆరణ్యపర్వం ముగిసేసరికి పాండవులు అజ్ఞాత 
వాసాన్ని నిర్విఘ్నంగా ముగించుకొనే యుక్తినే కాక, ఆపైన రాజ్యాన్ని సాధించుకొనే శక్తిని కూడా సాధించుకొంటారు. అట్టిక్రమ 
వికాస దశలతో ఆరణ్యపర్వకథా శతపత్రం క్రమంగా విచ్చుకొంటున్నట్ట్లు చిత్రించటంలో ఆరణ్యపర్వంలోని ప్రసన్న కథాకలితార్ద 
యుక్తి ప్రత్యక్షమౌతుంది. రేఖామాత్రంగా ఆ కథాశిల్ప వికాసవిన్యాసాన్ని గమనిద్దాం. 


1. ధర్మరాజు సూర్యదత్తమైన అక్షయతామ్రపాత్రతో ఇష్టభోజన సుఖాన్ని, అతిథి సత్కార ధర్మాన్ని నిర్వహిస్తూ 
నిశ్చింతుడైనాడు. 


పీర్రిక్ష-12 


2. ఆ తరువాత విదురుడు ధృతరాష్ర్రుడిని వదలి పాండవుల వద్దకు వచ్చాడు. దీనివలన కథలో రెండు ప్రయోజనాలు 
సాధించబడ్డాయి. మొదటిది విదురుడి వంటి ధర్మవేత్తకు తగిన ధర్మప్రభువు ధర్మరాజే అని ధ్వనించబడటం. పాండవులు 
హస్తినాపురం వీడి వచ్చినా ఆ రాజ్యంలో వారిని సమర్దించేవారు ఇంకా బలంగా కొంతమంది ఉన్నారన్న వాస్తవం వెల్లడి 
కావటం. రెండో ప్రయోజనం ఆశ్చర్యం కలిగించేది. విదురుడు వస్తుంటే పాండవులు భయపడ్డారు. దానికి ఒక రహస్యం 
కారణం ఉన్నది. కౌరవులు మరల మాయాద్యూతానికి పిలిచి పాండవుల ఆయుధాలను వశం చేసికొంటారేమో అన్న భయం 
ధర్మరాజు మనసులో ములికివలె బాధిస్తూనే ఉన్నది. పాండవులు అరణ్యవాసానికి వచ్చేటప్పుడు అదృష్టవశాత్తు కౌరవులు 
పాండవుల ఆయుధాలను వశంచేసికొనటం మరచారు. ఆ తరువాత శకుని వలన దానిని తెలిసికొని వునర్వ్యూతానికి 
పిలుస్తారేమోనని ధర్మరాజుకు గుండెలో గుబులుండేది. దాన్ని బయట పెట్టింది విదురుడిఘట్టం. విదురుడిని తిరిగి హస్తినాపురానికి 
పంపటంలో ధర్మజుడు మెలకువను ప్రకటించాడు. విదురుడు హస్తినలో ఉంటే- పాండవ యోగక్షేమం విచారించే ఒక 
ధర్మదేవత శత్రుశిబిరంలో ఉన్నట్లే. అందువలన విదురుడి రాకడ, పోకడ ధర్మజుడికి లాభమే కావటం కథాప్రయోజనం. 


3. ధృతరాష్ట్ర విదుర పునస్సమాగమం దుష్టచతుష్టయంలో కలకలం రేపింది. పాండవులకు రాజ్యభాగం గ్రుడ్డిరాజుచేత 
విదురు డిప్పిస్తాడేమో అని దుర్యోధనుడి అనుమానం. ఒకవేళ వారివ్వదలచుకొన్నా ధర్మజుడు తాను చేసిన ప్రతిజ్ఞను వమ్ముదేసి, 
రాజ్యాన్ని స్వీకరించడని శకుని తీర్మానం. శకుని అంచనా సక్రమమైనదే. అది ధర్మరాజు శీలానికి కలికితురాయి. కౌరవుల కది 
పాండవుల అసమర్థతకు చిహ్నం. ఉభయవర్గాలకు అనుకూలమైన శకుని తీర్చు కథా సంవిధానశిల్ప రహస్యం. 


4. అడవులలో కందమూలాలు తింటూ కాలం గడుపుతున్న పాండవులమీద మహాసైన్యంతో దాడిచేసి, వారిని చంపి, 
శత్రుశేషం లేకుండా చేసి, రాజ్యాన్ని పాలించుమని కర్ణుడు దుర్యోధనుడికి సలహా చెప్పాడు. కర్ణదుర్నీతికి ఇది పతాక. దానిని 
విని, దుర్యోధనుడు పాండవులపై రణభేరి మోగించాడు. వ్యాసుడు వచ్చి వారించాడు. కౌరవ, పాండవులను బిడ్డలుగా 
సమానమైన అనురాగంతో చూచుకొమ్మని ధృతరాష్ట్రుడికి వ్యాసుడు బోధించి ఇంద్రసురభి సంవాదాన్ని వినిపించాడు. అతడు 
వినలేదు. కాని యుద్దాన్ని కొడుకుచేత మాన్పించాడు. మైత్రేయుడు దుర్యోధనుడికి నీతులు చెప్పాడు. అతడు వినకపోగా 
అవినయంగా ప్రవర్తించాడు. దానికి ఫలంగా భీముడి గదచేత దుర్యోధనుడు తొడలు విరిగి రణంలో నిహతుడయ్యేటట్లు 
మైత్రేయుడు శపించాడు. ఈ సన్నివేశం వలన పాండవులను ధార్మిక శక్తులు, దివ్యశక్తులు రక్షాకవచంవలె నిలిచి సదా 
కాపాడుతున్నాయని స్పష్టం బెతున్నది. భీముడు ఆవేశంతో కురుసభలో సుయోధనుడి తొడలు విరుగగొట్టుతానని శపథం 
చేశాడు. దాని ఉచితానుచితాలను గురించి చర్చ జరిగింది. దానిని మైత్రేయుడు శాపంగా మార్చాడు. మైత్రేయుడిశాపం 
పరోక్షంగా భీముడికి వరం. దీనితో దుర్యోధనవధ నిశ్చితమైపోయింది. కౌరవపతనం ప్రారంభమైంది. ఆరణ్యపర్వంలో ధర్మరాజు 
ధార్మిక విజయప్రస్థానం మొదలయింది. 


ర్‌. కిమ్మీరవధ భావి దుర్యోధనవధను ధ్వనింపచేసే మరొక మరణమృదంగం. ఆరణ్యపర్వంలో భీమ బలవీరం, 
అర్జున తపోవీరం, ధర్మజ ధర్మవీరం అనన్యసామాన్యంగా ప్రకాశించేటట్లు ప్రదర్శించటమే వస్తుసంవిధాన శిల్పం. భీమబలవీరం 
శత్రు హృదయ భయంకరమై రాణించింది- ధృతరాష్ర్రుడు విని భయవిహ్వలుడు కావటం వలన. 


6. యాదవ పాంచాలాదులు పాండవులను కామ్యకవనంలో కలిసిన ఘట్టం ఆ తరువాత రావటం సార్ధకం. కథాశిల్ప 
పోషకం. కామ్యకవనం యాదవ పాంచాల రాజ్యాలకు దగ్గరగా ఉండటం వలన వారందరూ కలిసి వచ్చారు. వారిరాక వలన 
పాండవులు అడవులలో ఉన్నా ఒంటరివారు కారని తేలింది. వారికొరకు యుద్దంచేసి విజయాన్ని సాధించి వారికి హస్తినావురాన్ని 
అప్పగించగల బలపరాక్రమవంతులు, శ్రేయోభిలాషులు వారి కున్నారని స్పష్టమయింది. వారు బలప్రయోగానికై ముందుకు 
వచ్చినా ధర్మజుడు ఆశకు లోనై నియమోల్లంఘనానికి లొంగే బలహీనుడు కాడని కూడా స్పష్టమయింది. పాండవులు బలహీనులు 
కారు, బలగం లేనివారు కారు. కాని, ధర్మబలాన్ని గౌరవించేవారని ఈఘట్టం తేల్చిచెప్పింది. ధర్మజ ధర్మవీర ప్రవృత్తికి ఈ 
సన్నివేశం బలవర్దకం. 


పీర్రిక-13 


7. ద్రౌపదీ శ్రీకృష్ణుల సంభాషణం మహాభారత కథార్థాలలో ఒక కీలకాంశాన్ని ప్రకటించింది. అలనాడు మయసభలోని 
ద్రౌపది నవ్వు కురుసభలో చిచ్చురేపింది, అవమానాగ్నిని ప్రజ్వలింపచేసింది. ఆ కురుసభలో ద్రౌపది తన కందరున్నా ఎవ్వరూ 
లేని దానివలె ఒంటరిది అయి నిలిచిన ఆ దారుణక్షణంలో కర్ణుడు ఆమెను చూచి నవ్విన నవ్వు దుశ్శాసనుడి దుశ్చర్యకంటె 
దుర్భరంగా అగ్నిశిఖవలె ద్రౌపది హృదయాన్ని దహించి వేస్తున్నది. కౌరవుల సంహార మంతా ఒక యెత్తు. ఆ కర్షుడి చావొక్కటి 
ఒక్కఎత్తుగా ఎత్తిచూపింది- ద్రౌపది. ఇది మహాభారత యుద్దంలో కడుజటిలమైన సమస్య. అది కాలం తీర్చవలసిందే. లేదా 
కాలపురుషుడైన శ్రీకృష్ణుడు నిర్వహించవలసిందే. అందుకే ద్రౌపది గోవిందుడితో నివేదించుకొన్నది. అతడు అర్జునుడిచేత 
కర్ణుడికి చావు మూడుతుందని అభయమిచ్చాడు. త్రోవలు తెరువబడని భవిష్యత్తులోని ఒక పరమార్థాన్ని పరమాత్ముడు అవ్యక్తంగా 
ఆవిష్కరించాడు. ఆరణ్యపర్వంలోని తరువాతి కథ శ్రీకృష్ణుడి అభయానికి అనుకూలమైన ద్వారాలు తెరిచేదే. ఆ సత్యాన్ని 
భక్తాగ్రగణ్యుడైన అర్జునుడు ద్రౌపదికి చెప్పి ఆమె నోదార్పాడు. 


ఉఊ. “ఈ పురుషోత్తముండు మన కిందజకుం గుశలంబు సేయుచుం 
బాపకలంక పంకముల6 బాయంగ6 జేయుటం జేసి దుర్మదో 
ద్దీపిత శత్రుసంహతి హతిం బరమార్థమ పొందు; నేల సం 
తాపము నీకు6 చేయ(6గ6 ద్రిధామజయోన్నతి గల్లి యుండ(గన్‌” (ఆర. 1.143). 


శ్రీకృష్ణుడి వాక్యాలవలన అరణ్యాజ్ఞాతవాసాల తరువాత జరిగే మహాయుద్దంలో అర్జునుడు ఏక్రైకవీరుడై కౌరవ వీరులనూ, 
బలాన్నీ నాశనం చేయటం తథ్యం అని తెలుస్తున్నది. అర్జును డటువంటి లోకోత్తర వీరుడుగా ఆరణ్యపర్వంలోనే పరిణతి 
చెందుతాడని కథాధ్వని. 


8. సౌంభకాఖ్యానం పాండవేతివృత్తంలోని ఒక సూక్ష్మమైన అంశానికి సమాధానం చెపుతున్నది. సభాపర్వంలో పాండవుల 
చెంత శ్రీకృష్ణు డెందుకు ఉండలేకపోయాడు? వారిని భద్రమైన పంథాలో ఎందుకు నడపలేక పోయాడు? అనే ప్రశ్న పఠితల 
మనస్సులలో కలతపెడుతూనే ఉంటుంది. దానికి కారణం చెప్పేది సౌంభకాఖ్యానం. ధర్మజ రాజసూయం పాండవచరిత్రలో 
ఒక మహత్తర ఘట్టం. ఆ యజ్ఞం చేయటం వలన బహుళ ప్రజానష్టం జరిగే ప్రళయంవంటి యుద్దాలను ఎదుర్కొనవలసి 
వస్తుంది. ఆ సంగతి తెలిసి తెలిసి పాండురాజుకు సద్గతి కల్పించాలని శ్రీకృష్ణుడి సలహాతో ధర్మరాజు రాజసూయం చేశాడు. 
అందులో శ్రీకృష్ణుడిని పెద్దగా చేసి పూజించాడు. అప్పుడే శిశుపాలుడితో వైరం ఏర్పడింది. రాజసూయం ముగిసింటో లేదో 
యజమాని అయిన ధర్మరాజు మాయాద్యూతంలో రాజ్యసంపదను కోల్పోవలసి వచ్చింది. మరి ఆ యాగంలో పూజలందుకొన్న 
శ్రీకృష్ణుడికి తన రాజ్యాన్ని శత్రువుల నుండి రక్షించుకొనవలసిన వచ్చింది. సౌంభక నగరాధిపతి మాయాయుద్ధ నివుణుడైన 
సాల్వుడు. అతడు శిశుపాలుడి తమ్ముడు. అన్నను చంపిన శ్రీకృష్ణుడిపై పగ తీర్చుకొనటానికి ఆరునెలలు మాయాయుద్ధం 
చేశాడు. రాజసూయ యాగంవలన కలిగే విపత్తును భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆరునెలలకైనా తప్పించుకొనగలిగాడు. మరి 
ధర్మజుడు పదమూడేళ్ళు అరణ్య అజ్ఞాతవాసాల పాలు కావలసివచ్చింది. పాండవులకు శ్రీకృష్ణ సహాయంయొక్క మహత్తాన్ని 
ధ్వనింపచేసే ఈ ఉపాఖ్యానం పరమరమణీయం. 


9. మార్కండేయాది మహర్షులు పాండవులను దర్శించటం, వా రా మహర్షులను పూజించటం, వారివలన ధర్మరాజు 
బహుధర్మవిశేషాలను గ్రహించటం అనేది ఆరణ్యపర్వంలో దాదాపు నిత్యకృత్యంగా సాగే జ్ఞానయజ్ఞం. దీనివలన ధర్మజుడికి 
కలిగే భావిశుభోదయాలను గురించి బకదాల్భ్యుడనే ముని ఈ విధంగా వ్యాఖ్యానించాడు - “'బ్రాహ్మాణానుగ్రహంబునంచేసి 
తొల్లి వైరోచనాదు లనేక కాలంబు లక్షయలక్ష్మీ విభవులయి సముద్రనేమి భూచక్రంబు రక్షించిరిి యనిలసహాయుం డయిన 
యగ్నిదేవుం డరణ్యంబులు దహించునట్ట్లు బ్రాహ్మాణసహాయుండయిన మహీశుండు శత్రువర్గంబు నిశ్ళేషంబు సేయు... మీరు 


కీర్రిక్ర-14 


బ్రాహ్మణప్రియులరు ధర్మనిత్యుల; రెప్పుడును మ్‌ కభ్యుదయం బగు”. (1.207) ఇది పాండవ భావివిజయ రహస్యం. ఇది 
ఆరణ్య పర్వమంతా ప్రపంచించబడింది. 


10. ద్రౌపదికి ధర్మరాజుకు, భీమధర్మజులకు నడుమ జరిగిన సంవాదాలు భావికథకు పరమ రమణీయమైన పూర్వరంగ 
ప్రక్రియలు. ద్రౌపదీభీముల వాదాల తాత్పర్య మిది : - 


(1) వన్యమూల ఫలాలు తిని కోపం చల్తారి క్షత్రియులు జీవించరాదు. (2) క్షమ, పరాక్రమం అనే గుణాలను రాజు 
అదనెరిగి ప్రయోగించకపోతే అతడు ప్రజానురాగాన్ని, ప్రతాపాన్ని కోల్పోతాడు. (3) అల్పాపరాధం చేసినా శత్రువులను క్షమించరాదు, 
కౌరవులా అనేకాపరాధాలు చేశారు. వారిని అసలే క్షమించరాదు. (4) ధర్మజుడు శత్రువులపై కొద్దిగా కోపాన్ని ప్రదర్శిస్తే చాలు 
భిమాదులు శత్రుసంహారం చేసి రాజ్యాన్నీ, సంపదనూ సాధిస్తారు. (5) కర్మఫలసిద్ది దైవమానుష సిద్ధం అయినప్పటికి పురుషకారం 
చేతనే కార్యాలు సమర్ధులు సాధిస్తారు. కాబట్టి పాండవులు ఉత్సాహవంతులై శత్రువులను జయించటమే కార్యం. (6) జగత్తు 
ధర్మమయం. ధర్మాన్ని మించింది మరేదీ లేదు. అయినా అర్ధాన్ని సాధించని ధర్మం క్షత్రియులకు యుక్తం కాదు. కరుణాపరత్వం 
బ్రాహ్మణధర్మం కాని క్షత్రియ ధర్మం కాదు. (7) మిత్రబలం కల రాజుకు అసాధ్యమనేది ఉండదు. అందువలన విజయప్రయాణమే 
తగిన ఉపాయం. (8) రాజ్యం సంపాదించిన తరువాత యజ్ఞాది పుణ్య కార్యాలు చేసి, పాపాలు పోగొట్టుకొని మచ్చ లేని 
చంద్రుడివలె రాజు ప్రకాశిస్తాడు. (9) అరణ్యవాసం ఎట్లాగో చేసినా, పాండవులు అజ్ఞాతవాసంలో ఎవరికీ తెలియకుండా 
ఉండటం అసాధ్యం. కాబట్టి యుద్దమే శరణ్యం. 


ధర్మజుడు ఈ వాదాలను నిపుణంగా సున్నితంగా ఖండించాడు. (1) కోపం పాపం, దానివలన ధర్మకామార్థ హాని 
కలుగుతుంది. (2) క్షమ కలవాడికి విజయం నిత్యం. క్షమావంతుడైన ధర్మజుడిని వ్యాసాది మహర్షులు ప్రశంసించారు. (3) 
ఇతరులు అధర్మం, అన్యాయం చేశారని ఉత్తముడు తాను ఆ బాటన పోరాదు. ధర్మం సర్వజనులకు స్వర్గారోహణ సోపానం. 
(4) మహాకార్యాలన్నీ బాగా విచారించి చేయవలసినవి కాని, క్షణికోద్రేకంతో కోపంతో చేయదగినవికావు. (5) వృద్బలున్న నిండు 
సభలో ఒక నియమం చేసి, దానిని తప్పటం ధర్మం కాదు. (6) చంచలమైన లక్ష్యంకొరకు స్థిరమైన సత్యధర్మాలను త్యాగం 
చేయరాదు. (7) కౌరవుల మిత్రబలాన్ని కూడ ముందుగా మనం గణించి, దానిని జయించే ఉపాయాన్ని కనుగొనాలి. అనాలోచిత 
ప్రయత్నం ప్రమాదకారి. (8) శత్రువులను జయించటం ప్రస్తుతం భీమాదు లనుకొంటున్నంత సులభం కాదు. కర్షుడు 
అభేద్యకవచుడు. అతడిని తలచినప్పుడెల్హా ధర్మజుడికి రాత్రిళ్ళు నిద్రపట్టదు. భీష్మ ద్రోణులు అపార దివ్యాస్తకోవిదులు, వారిని 
ముందుగా జయిస్తే కదా ఆ తరువాత దుర్యోధనుడిని సంహరించగలిగేది. వారందరిచేత అతడు సురక్షితుడు. కాబట్టి విజయం 
అంత సులభం కాదు. (9) కాబట్టి కర్ణాదివీరులను చంపగలిగే శక్తి యుక్తులను సంపాదించాలి. అరణ్య, అజ్ఞాత వాసాలు 
నిర్వహించాలి. ధర్మయుద్ధం చేయాలి. పురుషకారంతో దైవయత్నాన్ని కూర్చుకొని విజయం సాధించాలి. 


10. ద్రౌపదీభీముల వాదాలన్నీ కర్ణ భీష్మ ద్రోణ సంహార శక్తియుక్తుల సంపాదన లేకపోతే నిష్ఫలాలే అని ధర్మరాజు 
తేల్చి చెప్పాడు. ఇంతవరకు పూర్వకథకు సంబంధించిన విచారం సాగింది. ఇక్కడినుండి భవిష్యత్‌ కార్యక్రమం మొదలౌతుంది. 


11, భీష్మ ద్రోణ కృపాచార్య కర్టులను వధించగల ఉపాయాన్ని అన్వేషిస్తున్న ధర్మజుడికి శాంతిలేదు. కృష్ణద్వైపాయనుడు 
ధర్మజుడి మనోభారాన్ని దివ్యజ్ఞానంవలన తెలిసికొని, అతడి మనోవేదనను తగ్గించటానికై వచ్చాడు. అధిక యోగంవలన 
సిద్ధించేద్‌, అతిరహస్యమైనదీ అయిన విశేషవిద్య “ప్రతిస్కృతిని ధర్మజుడికి ఉపదేశించి, దానిని అర్జునుడికి అందించుమని 
అదేశించాడు. “ఆ మహా విద్యాశక్తి వలన అర్జునుడు తపోవీర్యవిభవు డౌతాడు. అష్టదిక్పాలకులు, పరమేశ్వరుడు ప్రత్యక్షమై 
దివ్యాస్త్రాల నిస్తారు. వాటి ప్రభావంతో భీష్మాది వీరుల నందరినీ అతడు చంపగలుగుతాడు' అని పేర్కొన్నాడు. దీనినుండి 


పీర్రిక-15 


పుట్టినవే పాశుపతాస్త సంపాదన కథ. ఇంద్రాదిదేవతలు వివిధ దివ్యాస్తాలను ప్రసాదించిన కథ, ఆ తరువాత అర్జునుడు 
దేవలోకానికి దివ్యరథం మీద వెళ్ళి, ఇంద్రుడి అర్ధసింహాసనగౌరవం పొంది, పాశుపతాస్తాది ప్రయోగంతో నివాత కవచాది 
రాక్షసులను పౌలోమకాలకేయాది దానవులను సంహరించి, దేవలోకానికి పరమ హితాన్ని చేకూర్చిన కథ, ఊర్వశి శాపంవలన 
అర్జునుడు అజ్ఞాత వాసకాలంలో ఇతరులచేత గుర్తించబడకుండా నపుంసకుడిగా ఆడువారి నడుము ఉండే అవకాశాన్ని పొందిన 
కథ. నృత్య వాద్య నాట్య విశేషాదులను వజధరుడి వద్ద నేర్చుకొనటానికై అర్జునుడు అయిదేళ్ళు అవమురలోకంలో ఉన్న 
ఉదంతం, అర్జునుడు తిరిగి వచ్చిన తరువాత ఇంద్రుడు ధర్మజుడి యెదుట ప్రత్యక్షమై అర్జునుడు దివ్యవీరుడైనాడని ప్రకటించిన 
ఉదంతం. ఇవన్నీ వ్యాసమహర్షి మంత్రప్రభావంతో మొదలైన విజయపరంపరలే. 


'పాశుపతాస్తంచేత అఖిల లోకాలను జయించగల' వన్న పరమేశ్వరుడి వరం - 
క, “ర్రోణ ద్రోణజ కృప గీ 
ర్వాణనదీజాంగపతు లవశ్యమును భవ 
ద్పాణహతి. జేసి సమర 
క్షోణి. బరిక్షీణబలు లగుదు రవజితులై” (ఆర. 4.88) 


అన్న ఇంద్రుడివరం పొంది, అర్జునుడు 


క. “ఇమ్ముల ధర్మజునకు జన 
సమ్మతునకు రిపుజయంబు సకల మహీరా 
జ్యమ్ము సమకూరి నేండు ఘ 
నమ్ముగ సర్వప్రయోజనమ్ములతోడన్‌' (ఆర. 1.335) 


అని భావించటంలోనూ, అర్జునుడు సాధించిన దివ్యాస్తాలనూ దేవలోక విజయాలనూ విని ధర్మజుడు. “చతురంభోధి పర్యంత 
మహీరాజ్యాన్ని అప్పుడే పొందినట్లు సంతసించటంలోనూ) (4.90) ఆరణ్య పర్వ కథార్థ ప్రయోజనాలన్నీ ఫలవంతమైనట్లు 
నన్నయ సూచించాడు. ఆరణ్యపర్వంలోని అర్జునతపోబలవీరాలు పాండవ విజయానికి నాందీగీతాలు. ధర్మజుడి అర్థనిర్ణయ శక్తికి, 
మంత్ర ప్రయోగయుక్తికి దివ్యోదాహరణాలు. దేవత లందరిలో లయకారుడు పరమేశ్వరుడు. అమృతంతో కలిని పుట్టిన 
పాశుపతాస్త్రం పొందగలిగింది ఆ మహాదేవుడి తరువాత పార్థమహావీరుడే! అర్జునుడు అనన్య సామాన్య వీరుడుగా అభివృద్దిని 
సాధించి, ధర్మజుడి చింతను బాపిన ఘట్టం ఆరణ్యపర్వం. 

12. అరణ్యపర్వంలో అర్జునుడి విజయగాథ ఆయువుపట్టు వంటిది. దానినంతా ఒక్కచోట వరుసగా చెప్పకుండా 
సందర్భోచితంగా పరచి చెప్పటంలో నన్నయ ప్రసన్న కథాకవితార్థయుక్తిని ప్రదర్శించాడు. కాలక్రమ పద్దతిలో కొంత, కార్యకారణ 
క్రమ పద్దతిలో కొంత, ఆ కథ చెప్పటంలో శిల్పంతో పాటు ప్రయోజనంకూడా నన్నయ సాధించాడు. ఎట్టాగంటే- 

(1) పాశుపతాస్త్ర సంపాదనం నుండి ఊర్వశి శాపం వరకు జరిగిన కథను అరణ్యపర్వ ప్రథమాశ్వాసంలో చెప్పి 
“ప్రతిస్మృతి మంత్రసిద్ధి పరిపూర్ణమైనట్లు, అది అర్జునుడి తపశ్శక్తికి సద్యఃఫలమైనట్లు చిత్రించటం కాలక్రమ కథాకవితా శిల్పం. 
(2) ఆ కథ ధర్మజాదులకు తెలియకుండా ఉండేటట్లు రోమశ మహాముని దర్శనమయ్యేంత వరకు (ద్వితీయాశ్వానం చివరి 
దాకా) రక్షించటం కథలో ఉత్కంఠను పెంచటానికి ఉపయోగపడింది. (3) దేవసభలో నరుడికి అర్ధసింహాసన గౌరవమిచ్చి 
ఇంద్రుడు రోమశుడితో పల్కిన మాటలు ధర్మరాజుకు పంపే సందేశంలో ఉపశమన మంత్రాలుగా నిబంధించబడటం విశేషం. 


క. “బలవంతులైన భీష్మా 
దుల నర్జును( డోర్చు నూర్జితుండై మతి పో 


పీర్రిక-16 


రుల6 గర్జుండు పదాజవ 
కళకు సమానుండు గాండు గవ్వడితోడన్‌' (ఆర. 2-294) 


అనే పద్యంలో కర్షుడిని గురించి ప్రత్యేకంగా చెప్పినమాట ధర్మరాజు చిత్తశోకం శాంతించటానికే. “అర్జునుండు 
మనుష్యుండు కాండు దివ్యపురుషుండు' అని ఇంద్రుడు ప్రకటించటం పాండవులలో ఆతడి ఆధిక్యాన్ని ప్రకటించటానికే. (4) 
దేవకార్యాన్ని ముగించుకొని అర్జునుడు తిరిగివచ్చే వరకు ధర్మరాజు తీర్ధయాత్రలు చేయాలని దేవేంద్రుడి హితవు. తీర్భయాత్రల 
వలన ధర్మజుడు కూడ దివ్యపురుషు డౌతాడు. అర్జునుడి అన్నగా యోగ్యతను రక్షించుకొనాలంటే తీరయాత్రలలో ధర్మజుడు 
తపస్విగా జీవనవ్రతాన్ని సాగించవలసిందే. అందుకే “నిరతముగ6 దీర్ధసేవాపరులగు శాంతాత్ములకు. దపస్వులకును దుష్కర 
మెద్దియు లేదు” (2.296) అని ఇంద్రుడు హెచ్చరించాడు. (5) తీర్ధయాత్రలు చేస్తున్నంత సేపూ అర్జునుడిని చూడాలన్న తపన 
పాండవులందరిలో కనపడుతుంది. అది వియోగబాధగా పరిణతి చెందింది కూడా. కాని, ధర్మజుడు వైతరణీ స్నానం చేసి 
అఖిలలోకాలనూ దివ్యదృష్టితో దర్శించి, ముప్పైవేల యోజనాల దూరంలో ఉన్న వైఖానసుల వేదధ్వనిని వినగల్లిన '“నీవు 
దివ్యుండవు' (3.120) అని రోమశుడిచేత ప్రశంస లందుకొన్న తరువాతే అర్జునుడి పునర్దర్శనమైనట్టు రచించటం కథాకథన 
శిల్పం. (6) అర్జునుడు తన విజయగాథను స్వయంగా చెప్పి, పాండవులతోపాటు పఠితల ఆసక్తిని కూడ పోషించే ఈ కథాకథనం 
కార్యకారణ సంబద్ధ శిల్పానికి సంబంధించి ఉండటం విశేషం. (7) అర్జునుడి దివ్యాస్త ప్రయోగ ప్రాథిని విన్న ధర్మజుడు 
కళ్ళారా చూడాలని కోరటం ఆతడి కార్యదృష్టికి నిదర్శనం. “లక్ష్యాలు లేకుండా దివ్యాస్త ప్రయోగాలు చేయటం వలన లోకాలు 
సంక్షోభిస్తాయని నారదుడు చెప్పగా, సంతృప్తి చెందిన ధర్మరాజు వాటిని కురుక్షేత్ర యుద్ధంలో శత్రులక్ష్యాలపై ప్రయోగించే 
పార్భుడి పరాక్రమాన్ని చూడాలనే ఆశతో ఆరణ్యపర్వ జీవితాన్ని నిర్భయంగా గడపగలిగాడు. పర్వారంభంలో ధర్మజుడి హృదయంలో 
బడబాగ్నిగా రగులుతున్న భీతి పర్వమధ్యంలోనే తొలగింది. విజయం తథ్యమని తేలింది. 


13. బృహదశ్వుడు చెప్పిన నలోపాఖ్యానం కథలో రెండు ప్రయోజనాలను సాధించింది. ఒకటి: ధర్మరాజు అధర్మపరులైన 
శత్రువులచేత మోసగించబడి రాజ్యాన్ని, బంధువులను వదలి అడవులలో ఉన్నాడు. తన వలె పూర్వం ఎవరైనా కష్టాలుపడ్డారేమో 
తెలిసికొందామని ధర్మజుడు భావించాడు. తమవలె ఇతరులు కూడ కొందరు బాధపడ్డారని తెలిస్తే ధర్మజుడికి కొంత దుః 
ఖోపశాంతి కలుగుతుంది; పుణఖ్యకథాశ్రవణం ఫలం లభిస్తుంది. వారి జీవితాలలోనుండి ఏదైనా ఉపదేశం గ్రహించటానికి 
వీలౌతుంది. ధర్మరాజు చిత్తశాంతికి నలుడి కథ తోడ్పడింది. రండు : నలుడు పుష్కరుడితో ఓడిపోవటానికి కారణం అతడికి 
అక్షహృదయ విద్య తెలియకపోవడమే. అట్లాగే శకుని వలన ధర్మరాజు జూదంలో ఓడటానికి కూడ అదే కారణం. నలుడు 
బుతుపర్ణుడి వలన అక్షహృదయం పొందినట్లుగానే ధర్మజుడు కూడ బృహదశ్వుడి వద్ద అక్షహృదయాన్ని ఉపదేశం పొందాడు. 
ఆనాటితో ధర్మజుడు ఇకముందు కపటద్యూతంలో సైతం ఓడిపోయే అవకాశం జీవితంలో ఏర్చడదని ధువపడింది. మరొకమాటలో 
చెప్పాలంటే ధర్మరాజు కౌరవుల దుర్నీతికి మూలమైన శకుని అక్షవిద్యను గెలిచాడు. ఇక కౌరవులకు మిగిలింది భీష్మాదివీరుల 
పారుషమే. దానిని అర్జునుడు జయించాడు. ధర్మజుడి విజయం మరొకసారి ధ్రువపడింది. 


14. ఆరణ్యపర్వంలోని తీర్ణయాత్రల వర్ణన ఘట్టాలను మూడు దశలుగా విభజించవచ్చును. మొదటిది నారద 
ప్రోక్తమైన తీరరాహాత్మ్య కథనం. దానివలన ధర్మజుడికి తీరయాత్రలమీద ఇచ్చ జనించింది. 


క. “సకల దురితముల. బాయుదు 
రకలంకమనస్కు లగుదు రార్యోత్తమవ 


పీర్రిక్ష-17 


ర్తకు అగుదురు సజ్జనగుణ 
నికరంబుల వెలయుదురు సునిశ్చితమతులై (ఆర. 2.283(ఆ)) 


అనే ప్రబోధం మనసులో బాగా కుదురు కొన్నది. సునిశ్చితమతితో సకల తీర్థాలను సేవించాలని నిశ్చయించుకొన్నాడు 
ధర్మజుడు. అర్జునుడు దివ్యాస్తాలతో తిరిగి వచ్చేంతవరకు తీరర్భయాత్రలలో భూవలయాన్నంతా తిరిగి వచ్చేందుకు ధౌమ్యుడి 
ప్రబోధాన్ని పొందాడు. అంటే - ఇచ్చాశక్తి క్రియాశక్తిగా రూపొందిందన్నమాట. దానికి దైవశక్తి (లేదా జ్ఞానశక్తి) చేకూరినట్లుగా 
రోమశుడు దేవేంద్రుడి ఆదేశంతో వచ్చాడు. ధర్మజుడి వెంట నుండి తీర్థాలను సేవింపజేశాడు. నారదుడు చెప్పగా తీర్థాలనుగురించి 
ధర్మజుడికి శ్రుతపాండిత్య మబ్చింది. విన్నస్టలాలను కంటితో చూపించి రోమశుడు వాటి మాహాత్మ్యాలను సంగ్రహించి చెప్పటంవలన 
ధర్మరాజుకు జ్ఞానశక్తి బలపడింది. గమనిస్తే - రోమశుడు చెప్పిన ఉపాఖ్యానాలన్నీ క్షేత్రమాహాత్మ ప్రతిపాదకాలైన ఉపాఖ్యానాలు. 
అవి జ్ఞానబోధకాలు. ధర్మజుడి ఇచ్చాక్రియాజ్ఞానవృత్తుల పరిపోషకం రోమశమహర్షి చెప్పిన కథాప్రవాహం. ఆరణ్యపర్వంలో ఆ 
ఉపాఖ్యానాల సార్ధక్యం అటువంటిది. 


15. ఆరణ్యపర్వకథ స్థూలంగా రండు భాగాలుగా సహజంగా విభక్తమై ఉంటుందని భావించాం. ఆ రెండు భాగాలలో 
మొదటిది నన్నయ, రెండవది ఎజ్జియ రచించటం ఒక విశేషం. మొదటి భాగం నహుష ప్రశ్నలతో సూలంగా ముగుస్తుంది. 
రెండోభాగం- యక్షప్రశ్నలతో ముగుస్తుంది. ఈ సమవిభక్త భాగాలలో కొన్ని సమాన కథాంశాలను తులనాత్మకంగా దర్శించగలం. 
ఆ అంశాలు ఆరణ్యపర్వ కథాకథన శిల్పసంపదలు. మచ్చుకు కొన్ని - 


1. మూడు జంటల ముక్తాయింపు : ఆరణ్యపర్వంలో - పాండవ పక్షంలో, కౌరవపక్షంలో, బుషుల పక్షంలో పాత్రలు 
మొత్తం తొమ్మిది జంటలు కనపడుతుంటారు. పాండవులలో - ధర్మరాజు, అర్జునుడు; భీముడు, ద్రౌపది; నకుల నహదేవులు. 
కౌరవులలో - దుర్యోధనుడు, కర్షుడు; శకుని, ధృతరాష్ర్రుడు; విదురుడు, సంజయుడు; బుషులలో- నారదుడు, వ్యాసుడు; 
రోమశుడు, మార్కండేయుడు; మైత్రేయుడు, బృహదశ్వుడు. వీరందరి వ్యక్తిత్వాలు స్పష్టమయ్యేటట్ట్లు ఆరణ్యపర్వంలోని 
కథలు రాణించటం విశేషం. 


పై జంటలలో కానవచ్చే సమానగుణాలను ఈవిధంగా వివేచించవచ్చును. 

1. ధర్మజుడు, అర్జునుడు - పురుషకారానికి తీరయాత్రలతో తపస్సుతో దైవానుకూల్యం కల్పించటం. 

2. భీముడు, ద్రౌపది - పురుషకారానికి ప్రాధాన్యమిచ్చి సాహసాలు చేయటం. 

3. నకుల సహదేవులు - తమ భావా లేవైనా ధర్మజుడిని సమర్థించటం. 

4. దుర్యోధన కర్షులు - పాండవులను ఏ విధంగానైనా మట్టుపెట్టాలని ఆగ్రహంతో వ్యూహాలు పన్నటం. 
5. ధృతరాష్ట్ర శకునులు - పాండవ పక్షపాతులను ద్వేషించటం. 


6. విదుర సంజయులు - న్యాయమైన సలహాలను ప్రభువుకు అందించటం. అతడు అంగీకరించకపోతే ఊరుకొనటం, 
పొమ్మంటే వెళ్ళిపోవటం - కాని, తమ మనస్సులు మార్చుకొనకపోవటం. 


7. నారద వ్యాసులు - త్రికాలజ్ఞులు, సార్వకాలిక శ్రేయస్సులను సూచించేవారు, ఆచరించేవారు. 


8. రోమశ మార్కండేయులు - సృష్టి స్థితి లయాలను గురించి గాని, సర్వలోకవిశేషాలను గురించిగాని బహుపురాణ 


థి 


విజ్ఞాననిరతులుగా దార్శనికులుగా మాట్లాడేవారు. 


పీర్రిక-18 


9. మైత్రేయుడు, బృహదశ్వుడు - పూర్వకథా ప్రవచన కుశలురు. శాపానుగ్రహశక్తి యుక్తులు. 


ఈ పాత్రలను ఈ ప్రవృత్తులతో చిత్రించటంలో నన్నయఎజ్జయలు కూడా - ఒక కాలంలో నివసించి ఉండకపోయినా 
ఒక భావంతో మహాభారత రచనను నిర్వహించిన కవులజంటవలె కనిపిస్తారు. 


2. పాండవులలో ధర్మజుడి ఆధిక్యం నిరూపించి అతడియందు నాయకత్వం స్థాపించడం కథా కథన శిల్చ్పంలోని 
అంతస్సూత్రం. నన్నయ ఎజ్జన్నలు నివుణంగా ఆ శిల్పాన్ని పోషించారు. మొదటి భాగంలో అస్ర్తశస్త్రబలానికి దైవబలానికి 
ప్రతీకగా అర్జునుడు అనన్యసామాన్య వీరుడుగా నిలిచాడు. భీముడు కిమ్మీర జటాసుర సంహారం చేసి, సౌగంధికాపహరణ 
సందర్భంలో యక్షరాక్షస సైన్యాన్ని సంహరించి, బాహుపరాక్రమంలో ప్రశంస లందుకొన్నాడు. వీరిద్దరికంటె జ్ఞానంలో గొప్పవాడని 
నిరూపించబడాలి- ధర్మరాజు, అప్పుడే అతడి నాయకత్వం స్థిరపడుతుంది. నహుష ప్రశ్నలు ధర్మజుడి జ్ఞానశక్తికి పతాకలుగా 
నిలిచాయి. బాహు తపోబలాలకంటె, జ్ఞానబలం మిన్న అని మొదటి భాగంలో నిరూపిత మైనది. అది నన్షయ రచనలో 
ఆవిష్కరించబడింది. 


ఇక రెండవ భాగంలో మార్కండేయుడు చెప్పిన కథలు ధర్మజుడి జిజ్ఞాసకు పోషకాలు. మొదటి భాగంలో భీమార్జున 
పరాక్రమాలు విడివిడిగా ప్రదర్శించబడగా, రెండో భాగంలో వారిరువురి పరాక్రమాలు సంయుక్తంగా వర్ణించబడ్డాయి. - అటు 
ఘోషయాత్రలో, ఇటు సైంధవ పరాభవ ఘట్టంలో. చివరకు మహావీరులైన వారిద్దరు యక్షుడి ముందు విగతజీవులై పోయారు. 
యక్ష ప్రశ్నలకు సమాధానం చెప్పి ధర్మజుడు వారిని బ్రతికించాడు. ధర్మదేవతను మెప్పించి అజ్ఞాతవాసంలో పరులచేత 
గుర్తించబడకుండా భద్రంగా ఉండే వరాన్ని పొందాడు. ఆరణ్యపర్వం ముగిసే సరికి ధర్మజుడి హృదయంలో ఉండే కర్షాది 
వీరులవలని భయం, భీమాదుల హృదయంలో ఉండే అజ్ఞాతవాస వ్రతాన్ని గురించిన భయం తొలగిపోయాయి. అది పురుషకారం 
వలన, దైవానుకుల్యంవలన సిద్ధించింది. అట్లా చిత్రించటమే ఇతిహాసకథా స్వభావం. 


ఆరణ్య పర్వం - నన్నయ భాగం : 


ఆరణ్యపర్వంలో నన్నయ దాదాపు 1300 పద్యగద్యాలు రచించాడు. వాటిలో సగం భాగం ప్రధానకథకూ, మిగిలిన 
సగం ఉపాఖ్యానాలకూ, తీర్ణయాత్రా విశేషాలకూ వెచ్చించి, ఒక సమతౌల్యాన్ని పాటించాడు. నన్నయ భాగంలోని వస్తువిన్యాసం 
కూడా అందుకు తోడ్పడింది. ఎజ్జయ భాగంలో వస్తువులోనే ఆ సమతౌల్యం లేకపోవడం చేత ఆయన పాటించలేదు. అందులో 
దోష మేమీ లేదు. 


నన్నయ సారమతులైన కవీంద్రులు లోనారసి మేలనేటట్ట్లు కథ చెప్పగలడు. కథ చెప్పటంలోకూడా వస్తువును 
కవితామయం చేయగలడు. వాచ్యలక్ష్యవ్యంగ్యార్దాల సంయోజనంతో కథను ప్రసన్నం చేయగలడు. అక్షర రమ్యతతో రచనకు 
తరుగని అందాన్నీ ఆస్వాదయోగ్యతనూ కల్పించగలడు. నానారుచిరార్ద సూక్తి నిధులతో రచనను రమణీయంగా రసోదంచితంగా 
రాణింపచేయగలడు. నన్నయకు తాను ప్రదర్శిస్తున్న కథా కథన శిల్పరీతిలోని ప్రతిభను ఆశ్వాసాంతంలో అప్పుడప్పుడు సూచించటం 
అలవాటు. వైశంపాయనుడు ఆదిపర్వకథను “ఇమ్ముగా' చెప్పాడని ఆదిపర్వం చివర పేర్కొన్నాడు. రమ్యతకు తెలుగువదం 
ఇమ్ముగా నన్నయ వాడాడు. సభాపర్వ ప్రథమాశ్వాసం చివర వైశంపాయనుడు రసోత్కటంగా కథ చెప్పాడన్నాడు. ఆది సభాపర్వాలలో 
ఒకటి రెండు చోట్ల మాత్రమే తన రచనా రమణీయతను గురించి పేర్కొన్న నన్షయ ఆరణ్యపర్వంలో ప్రతి ఆశ్వాసాంతంలోనూ 
ఒక ప్రత్యేకతను పేర్కొని, పఠితల దృష్టిని తన కవితాకళపై కేంద్రీకరింపజేశాడు. ప్రథమాశ్వాసాంతంలో “వుణ్యకథ 
యతిరమణీయంబుగా” చెప్పినట్లు, ద్వితీయాశ్వాసాంతంలో “కథాక్రమం బతి రమ్యంబుగా' చెప్పినట్ట్లూ, తృతీయాశ్వాసాంతంలో 
“కథ రమ్యంబుగి' చెప్పినట్లు ప్రత్యేకించి చెప్పుకొన్నాడు. మొత్తానికి అన్నీ కలిసి ఆరణ్య పర్వకథకు వర్తిస్తాయన్నది రమణీయ 
సత్యం. 


పీర్రిక్ష-19 


పుణ్యకథ - రమణీయత - రమ్యత : 


“పురుషులందు పుణ్యపురుషులు వేరయా” అన్నట్టు, కథలయందు పుణ్యకథలే వేరని స్పష్టం. పుణ్యుల కథలు, 
పుణ్యం కలిగించే కథలు పుణ్యకథలు. చదివినవారికి పాపం కరిగిపోయి, వుణఖ్యభావం పెరిగిన అనుభూతి నిచ్చేవి, 
ఉపదేశాత్మకాలైనవి కూడా పుణ్యకథలే. ఆరణ్యపర్వం వాటికి కాణాచి. వాటిని ఏకవాక్యతతో కూర్చి అందంగా చెవృటం 
రమణీయత్వం. కథ చెప్పేక్రమంలో, కథలు అమర్చీ క్రమంలో ఉన్న సంవిధానశిల్పం రమ్యత. కథ రమ్యంగా ఉందంటే 
నిర్మాణంలోనే కాక కవితాపరంగా కూడా ఆస్వాద యోగ్యంగా ఉన్నదని తాత్పర్యం. నన్నయ కథను, కవితను రమణీయంగా, 
రమ్యంగా తీర్చిదిద్దినట్లు తాత్పర్యం ఏర్పడింది. 


ఆరణ్యపర్వంలోని ప్రధాన కథలో పుణ్యకథగా మొదట పేర్కొని తగింది పాశుపతాస్త ప్రదానం, అర్జునుడు నివాత 
కవచాదులను సంహరించటం. ఆ కథను రెండాశ్వాసాల మీద పరచి చెప్పటం రమణీయం. దాని సార్ధక్యాన్ని ముందే గమనించాం. 
ప్రతిస్మృతి మంత్ర ప్రభావంతో అర్జునుడి తపస్సు ఫలించటం, పరమేశ్వరుడు ప్రసన్నుడు కావటం ఒక విశేషం. నరుడు 
పరమేశ్వర శరీరాన్ని స్పృశించ గలగటం అపూర్వం. అది అమోఘ పుణ్యఫలం. అర్జును డా వుణ్యఫలాన్ని పరవశించి కీర్తించాడు. 


క. “మంటి హరుదేహ మంటం 
గంటి నుమాధీశు నసురకంటకహను ము 
క్కంటి6 గజణకంఠు.6 జూడం 
గంటిం గృతార్భుండ నైతి6 గడుంబుణఖ్యమునన్‌. (ఆర. 1.334) 


ఈమాటలను నరుడితోపాటు సహృదయుడు కూడా తాదాత్మ్యంతో భావించి పుణఖ్యకథా శ్రవణ రామణీయకాన్ని 
ఆస్వాదించగలుగుతాడు. 


కథ పుణ్యప్రదం. కవిత అతిరమణీయం. నన్నయ రచనలో భక్తివీరరసాన్ని పోషించే కవితా పాకం ఈ ఘట్టంలో 
పరిమళించినట్ట్లు మరొకచోట కానం. నన్నయ వ్రాసిన ఏకైక దండకం. ఈ ఘట్టంలోనే ఉన్నది. తెలుగువారి నాల్కల మీద అది 
నేటికీ లాస్యం చేస్తున్నది. 


క. “హరు శరమును నరు శరమును 
సరి నిరుపక్కియలు దా6కి జవ మజథఖీ శరసం 


భరమున౦ దిరిగె వరాహము 
శరనిధి మథనమున దిరుగు శైాలమ పోలెన్‌” (ఆర. 1.306) 


ఇది వృత్తనుప్రాసంగా కవితకు రామణీయకాన్ని ప్రసాదిస్తున్న నన్షయ అక్షర రమ్యత. పోతన్న కవితకు ఈ కందం 
మూలకందంవలె అందంగా ఉండటం సహృదయ హృదయైకవేద్యం. 


పాశుపతాస్త ఘట్టంలో పార్గుడు ప్రదర్శించింది తపోవీరం, యుద్దవీరం. కాని, నన్నయ ఆ రెండింటిని అతడి భక్తి 
వీరానికి అంగంగా చేశాడు. ఈ రస ప్రవృత్తిని బట్టి నన్న్మయ కవితలో గుణనిష్పత్తి రూపుకట్టి కవితకు రామణీయకాన్ని కలిగిస్తుంది. 
శుద్ద యుద్ధ వీరమైతే ఓజస్సు రాజ్యం చేస్తుంది. తపోవీరమైతే ఓజోమిశ్రితమైన ప్రసాదం సమంజసంగా ఉంటుంది. అదే భక్తి 
వీరమైతే ప్రసాదం, మాధుర్యం రమ్యంగా రాణిస్తాయి. నన్నయ గుణ ప్రధాన రచన చేసే మహాకవి కాబట్టీ ఈ రహస్యాన్ని తన 
కవితాశైలిలో ప్రాణచైతన్యంగా ప్రవహింప జేశాడు. ఈ ఘట్టంలో ప్రసిద్ధమైన పద్యాలు అయిదున్నాయి. అయిదూ రమణీయతకు 
రమ్యాకృతులు. 


పీరిక-20 


అర్జునుడు తపస్సుకై బయలుదేరి వెళ్ళుతున్నాడు. ద్రౌపది సాభిమానంగానూ, సాదరంగానూ, సద్‌భక్తియుక్తంగానూ 
పలికిన ఈ పద్యం ప్రసాదమాధుర్య గుణమిశ్రమానికి ఉదాహరణం. శైలిలో పరమరమణీయం. 


చ. “అరికృత దుష్పరాభవ మహార్ణవమగ్నుల మమ్ము నందజం 
గరుణ సముద్దరింపుము జగన్నుత! యన్యులు పూనంగాని యీ 
భరము వహింప.6 బూనిన యపారగుణోన్నతు నిన్ను దిక్కులున్‌ 
దరణియు సోము.డున్‌ నభము ధాత్రియు గాడ్పును గాచుచుండెడున్‌.' (అర. 1.285) 


ఓజోమిశ్రితమైన ప్రసాదగుణ రచనను పాశుపతాస్త్రాన్ని వర్ణించేటప్పుడు మాత్రం వాడి ప్రకరణాచిత్యాన్ని పాటించాడు- 
నన్నయ. ఈఘట్టంలో ఈపద్యం సుప్రసిద్ధం. 


చ. “అవిరళ సూర్యమండల సహస్ర సమ ప్రభమై ధనంజయ 
ప్రవరుకరమ్మునన్‌ వెలుంగు పాశుపతాస్తము. జూచి దైత్యదా 
నవసురయక్షరాక్షస గణమ్ము గరమ్ము భయమ్ము బొందె, నం 
దవనియు. దిర్దిరం దిరిగె నబ్ధిశిలోచ్చయ సంచయంబుతోన్‌.” (అర. 1.332) 


లోకభయంకరమైన పాశుపతాస్త్రాన్ని ఓజోగుణమిశ్రితమైన ప్రసాదగుణంలో వర్ణించి నన్నయ రసానుగుణమైన కవితా 
గుణాచిత్యాన్ని పోషించాడు. 


పాశుపతాస్తవర్ణ్షనంకంటె భిన్నమైన రసవద్గుణరచన పరమేశ్వర సాక్షాత్కార వర్ణన. 


చ... 'వరదుండు పార్టు శౌర్యవిభవంబున కాతని ధైర్యవృత్తికి 
న్నరుదుగ మెచ్చి సన్నిహితు. డయ్యె జటామకుటేందురేఖయుం 
గరమున శూలమున్‌ గరళకాలగళంబు బృహద్గజాజినాం 
బరము. దృతీయలోచనము. బన్నగహారము నొప్పుచుండంగన్‌.' (ఆర. 1.321) 


భక్తుడి ముందు ప్రత్యక్షమయ్యే పరమేశ్వరుడి రూపవైభవాన్ని వర్ణించేటప్పుడు రుటిత్యర్థ ప్రతిపత్తి హేతువును 
వన్తున్వభావ న్భృుటత్వంతో ప్రదర్శించే అర్థవ్యక్తిని భక్తవరప్రసాదుడిని తలపింపజేసే ప్రసాదగుణంతో వేళవించటం 
కవితారామణీయకం. ఈ పద్యం ప్రసాదంలో పర్యవసించే అర్ధవ్యక్తి గుణానికి రమ్యోదాహరణం. 


నన్నయ దీప్తరసత్వాన్ని ఉజ్జ్వలశబ్దాలతో కలిసిన కాంతిగుణంతో పోషిస్తూ దాన్ని ప్రసాదానికో, మాధుర్యానికో అంగంగా 
చేయటం సర్వత్రా కనబడుతుంది. కిరాతరూపంలో ఉన్న పరమేశ్వరుడి పరాక్రమాతిశయాన్ని గమనించి ఆశ్చర్యాన్ని ప్రకటించే 
అర్జునుడిలో అద్భుతరసదీప్తి కాంతిమంతంగా వెలుగొందుతూ రక్తికట్టిస్తుంది. ఈక్రింది పద్యం దాని కుదాహరణం. 


చ. “ఇతండు సురేంద్రు6 డొండె6. బరమేశ్వరు. డొండె దినేశు. డొండె6 గా 
కతుల బలప్రభావయుతు. డన్యుండు గాం డొరు6 డైన మద్భుజా 
వితత ధనుర్విముక్త శరవేగము పోర సహించి యిట్టు ల 
క్రతుండు నమూర్భితుండు నయి కంపము. బొందక యుండ నేర్చునే?" (ఆర. 1.312) 


పీర్రిక్ష-21 


ఇటువంటిదే “ప్రతిబలదర్చభంజనుండు” (1.311) అనే పద్యంకూడా. ఈ రెండు పద్యాలూ జంటగా ఒకేచోట ఉండటం 
శిల్పవుపంట. 


నన్నయ కవిత్వంలో రసోచిత గుణవద్రచనమే రమ్యత. దానిని శిలమయం చేయటం వలన రమణీయత 
ఏర్పడుతుంది. ఇక్కడ ఒక్క అంశం గమనిస్తే చాలు- నన్నయ శిల్పంలోని గొప్పతనం తెలుస్తుంది. ప్రసాదగుణం అర్జునుడి 
తపోవీరంలోని భక్తి భావతీవ్రతకు పోషకమని నన్నయ తీర్చు. ప్రసాదంలోనే సమయోచితంగా వివిధ గుణాలను మిశ్రమం చేసి 
వైవిధ్యాన్ని చిత్రించి రక్తికట్టించాడు. దానిని ఛందళశ్ళ్శిల్పం ద్వారా నన్నయ వ్యాఖ్యానించాడు. 'పై అయిదు పద్యాలూ చంపకమాలలే. 
ఒకే వృత్తంలో భిన్నగుణ మిశ్రమ ప్రయోగం! సారమతులైన కవీంద్రులు లో నారసి మేలనవలసిన మేటి గుణ మది! 


మహాభారతం పారిజాత కల్పవృక్షం 


ఆఖ్యానక ఉపాఖ్యానాలతో ప్రఖ్యాతి చెందిన పర్వం ఆరణ్యపర్వం. అందువలన నన్నయ ఎజ్జయల ఉపాఖ్యాన 
రచనా వైదర్భ్యం ఈ పర్వంలోనే పురులు విప్పుకొన్నది. మార్గదర్శి అయిన మహర్షి నన్నయ. నిగ్గులు దిద్దిన నిపుణుడు ఎజ్జయ. 
నన్నయ ఉపాఖ్యాన శిల్చ విచారమే ఈ పీఠికలో ప్రధానం. వలసినచోట ఎజ్జయ ప్రస్తుతి తప్పదు. 


ఆరణ్యపర్వంలోని ద్వితీయ తృతీయాశ్వాసాలలో ఉన్నవి చాలా వరకు ఉపాఖ్యానాలే. వాటిలో కొన్ని తెలుగు సాహిత్యంలో 
కావ్యగౌరవం అందుకొన్న అనర్హరత్నాలు. అవి మొత్తం పన్నెండు. 


1. నలోపాఖ్యానం. 2. అగస్త్యవృత్తాంతం. 3. భగీరథ చరిత్రం. 4. బుశ్యశృంగుడి కథ. 5. పరశురాముడి చరిత్ర. 6. 
సౌకన్యోపాఖ్యానం. 7. మాంధాతృ చరిత్రం. 8. సోమకుడి కథ. 9. శిబి చక్రవర్తి చరిత్ర. 10. అష్టావక్రుడి కథ. 11. యవక్రీతు 
చరిత్రం. 12. అర్వావసు వృత్తాంతం. 


ఆఖ్యానంలో ఆఖ్యానక ఉపాఖ్యాన పాత్రలు విశిష్టమైనవి. ప్రధాన కథ ఆఖ్యానం. దానిలో భాగంగా దానికి 
ఉదాహరణంగా కానీ ఉపబలకంగా కానీ, ఉద్దీపకంగా కానీ అఖ్యానకం వర్ధిల్లుతుంది. ఉపాఖ్యానం ఆఖ్యానానికి పరిపోషకంగానూ, 
పరిపుష్టికరంగానూ, పరివ్యాప్తికరంగానూ అండగా నిలుస్తుంది. ఆరణ్యపర్వంలో ఆఖ్యానకాలు తక్కువ; ఉపాఖ్యానా లెక్కువ. 
అవి ఆఖ్యానంలో సాధించే ప్రయోజనాన్ని బట్టి చూస్తే వాటిని మూడు రకాలుగా వర్గీకరించ వచ్చును. ఒకటి - ఉదాహరణంకొరకు 
గానీ, ఉపరంజనంకొరకు గానీ, ఉపశమనంకొరకు గానీ, ఉత్కంఠా పరిపోషణం కొరకు గానీ, చెప్పేవి ఒకరకం. రెండు - 
ఉపదేశంకొరకు గాని, సందేశంకొరకు గాని, సందేహనివారణకొరకు గాని, సంస్కారంకొరకు గాని చెప్పేవి మరొకరకం. మూడు 
లోజ్ఞతకు గాని, తత్వదర్శనంకొరకు గాని, దృష్టాంతంకొరకు గాని, పుణఖ్యంకొరకు గాని చెప్పేవి మరింకో రకం. విశేష మేమంటే 
- ఉపాఖ్యానా లెన్నివిధాలుగా సాహిత్యలోకంలో ప్రవర్తిల్లటానికి వీలుందో వాటినన్నింటిని ఆవిష్కరించటానికే ఆరణ్యపర్వం 
ఆవిర్భవించిందా అన్నట్లు కనబడుతుంది. నన్నయ ఎజ్జయలు కలిసి ఉపాఖ్యాన శిల్ప సర్వస్వాన్ని నిర్మించి తరువాతి కవులకు 
సమర్పించిన ఉజలఘట్టం ఆరణ్యపర్వం. నన్నయ ఎజ్జయల తులనాత్మక అధ్యయనంలో మరెన్నో అంశాలు వెలికి వస్తాయి. 
వచ్చే భాగంలో వాటిని గురించి చూద్దాం. ప్రస్తుతం నన్నయ ఉన్మీలింపచేసిన ఉపాఖ్యాన శిల్పాన్ని గమనిద్దాం. నన్నయ 
చెప్పుకొన్నట్టుగా ఈ కథాక్రమం అతి రమ్యం. 


నలోపాఖ్యానం-శిల్పసొందర్యం : 


ఉపాఖ్యానాలలో ఉత్తమమైనది నలచరిత్రం. దానిని నన్నయ సర్వాంగ సుందరంగా శిల్పించి, మూలంకంటె అందంగా 
నిర్మించాడు. 976 శ్లోకాల మూలకథ నన్నయ రచనలో 226 గద్యపద్యాలలో అవతరించింది. ఇది అనువాద మనటానికి 
వీలులేదు. పునస్సృష్టివలె పునర్భవించింది. రసవత్ర్రబంధ మూర్తికి రమణీయ ఉత్సవమూర్తిగా రూపొందింది. కావ్యేతిహాస 
రచనాకుశలుడైన నన్నయ ప్రదర్శించే మిశ్ర ప్రక్రియా ప్రవృత్తికి ఇది కావ్యత్వస్పృహ నందించే కథాకవితగా రాణించింది. 
నన్నయ నాటకీయతలో రూపకశిల్పాన్ని రూపొందించుకొన్న రమ్యకృతి ఈ నలోపాఖ్యానం! 


పీర్రిక-22 


నలోపాఖ్యానం ధర్మజుడి దుఃఖోపశాంతి కొరకు చెప్పబడిన కథ. అంటే ఉపశమన ప్రయోజనం కొరకు చెప్పిన కథ. 
ధర్మజుడు కపటద్యూతంలో వంచించబడ్డాడు. రాజ్యానికి, బంధువులకు దూరమై కానలలో కష్టాల పాలయ్యాడు. అటువంటి 
కష్టాలు మరొకడు కూడా అనుభవించాడని తెలిస్తే మనస్సు ఊరడిల్లుతుంది. అంతవరకు తా నొక్కడే అటువంటి దురదృష్టానికి 
గురిఅయినట్లు భావిస్తున్న ధర్మరాజు తనకు ముందు కూడా మరొక దుఃఖితుడున్నాడని తెలిసికొంటే, అతనితో తనను పోల్చుకొని, 
ఎక్కువ తక్కువలు అంచనా వేసికొని సరిపుచ్చుకొనటానికి వీలుంటుంది. 


ఈ సత్యాన్ని గుర్తించిన బృహదశ్వుడు నలుడి చరిత్ర చెప్పాడు. అంటే - ధర్మరాజు పొందిన కష్టాలకంటె దుర్భరమైన 
వాటిని ఎంతో ఘోరంగా అనుభవించిన మహారాజు కథ చెప్పాడన్నమాట! నల ధర్మరాజుల కథలను పోల్చిచూస్తే నలుడికంటె 
ధర్మజుడే అదృష్టవంతు డనేటంత ఊరడింపు కలగాలి. నలుడికథ విన్న తరువాత ధర్మరాజు మనసు తేలికపడాలి. ఈ ప్రయోజనం 
కొరకు ఈ ఉపాఖ్యానం చెప్పబడింది. 


నలుడికథ ధర్మజుడికథతో ఎంత సంవదిస్తుందో, అంత వివదిస్తుంది. సంవదించే అంశాలుకూడా నలుడి దురదృష్టాన్ని 
దుర్భరంగా చిత్రిస్తాయి. నలధర్మజులు నిత్యసత్యధర్మవ్రతులు. ఇద్దరూ ద్యూతవ్యసనం కలవారే. అయినా ఇద్దరికీ అక్షహృదయవిద్య 
తెలియదు. ఇద్దరూ బలవంతంగా ద్యూతానికి పిలువబడి రాజధర్మాన్ని అనుసరించి కాదనలేక అందులో పాల్గాన్నవారే. ఇద్దరూ 
దాయాదులతో ద్యూతానికి దిగినవారే! పుష్కరుడు కలిచేత టేరేపించబడి నలుడిని ద్యూతంలో ఓడించాడు. దుర్యోధనుడు 
శకునిచేత ్రేురేపించబడి ధర్మరాజును ద్యూతంలో ఓడించాడు. కలిద్వేషమే రెండింటికి కారణం. (దుర్యోధనుడు కలి అవతారం). 
రెండింట ఈర్వ్యకు కారణం స్రీ కావటం విశేషం. దమయంతి తనను వరించలేదని కలికి కోపం. ద్రౌపది తనను మయసభలో 
పరిహసించిందని సుయోధనుడికి రోషం. నలధర్మజులు ఇద్దరూ ఆడి ఓడించి కపటద్యూతంలోనే. రెండు సందర్భాలలోనూ 
పునర్జ్యూతం ప్రవర్తిల్లింది. అయితే నలుడు ఓడటానికి కారణం అతడిలో కలి ప్రవేశించి బుద్దిని వక్రీకరించటం. దమయంతి 
మంత్రులు హితులు బంధువులు ఎందరు వారించినా నలుడు ద్యూతవ్యసనపరుడైన ఆ ఉన్మాదావస్థకు కారణం- కలి. మరి 
ధర్మజుడికి? నలుడికి కలిగిన కలిపీడ ధర్మజుడి దేహానికి లేదు, మనసుకు లేదు. ధర్మప్రవృత్తికి లేదు. ధర్మజుడు అందుకు 
ముందుగా కొంత ఊరట చెందుతాడు. 


కథలో మిగిలిన అంశాలను కూడా ఈ తారతమ్య పరిశీలనతో చూడాలి. రెండు కథలలోనూ స్వయంవరాలున్నాయి. 
ఆ రెండూ వ్యాజస్వయంవరాలే. అర్జునుడిని ఉద్దేశించి ద్రుపదుడూ, నలుడిని ఉద్దేశించి భిముడూ స్వయంవరాలను చాటించారు. 
దాంపత్యం కూడా ఇరువురికీ పూర్వజన్మలోనే నియతమై ఈ జన్మలో అనుభవానికి వచ్చింది. ఇందులో దమయంతి సౌందర్యం 
దేవతలను, కలిని ఆకర్షించింది. అందులో ద్రౌపది లావణ్యం కౌరవులకు కన్నెర్ర కావించింది. కలిపగవలెనే దుర్యోధనుడి ఈర్ష్య 
పాండవులను పట్టి పీడించింది. అయితే, ఒక విషయంలో ధర్మజుడు నయం. రాజ్యం వెలువడి రాగానే నలదమయంతులను 
పల్కరించటానికే భయపడ్డారు- ప్రజలు. పుష్కరుడి దుష్టశాసనాన్ని ప్రజలు కాదనలేకపోయారు. మూడురోజులు అన్నోదకాలు 
లేకుండా నగరసీమలో దీనంగా నలదమయంతులు గడపవలసి వచ్చింది. ధర్మరాజుకు ఆ గతి పట్టలేదు. ప్రజలు అతడి 
వెంట తరలి వచ్చారు. అతడి వినతివేరకు తిరిగి వెళ్ళారు. ధర్మబాహ్యమైన కౌరవశాసననాన్ని ధిక్కరించి వేలాది విప్రులు 
ధర్మజుడి వెంట అడవులకు వచ్చారు. అన్నపానీయాలకు అడవులలో కూడా లోపం రాలేదు. నలుడితో పోల్చుకుంటే ధర్మజుడు 
ప్రజాభిమానాన్ని చూరగొన్న ప్రభువు. అది ఒక ఊరడింపు. 


చేసిన సమయాన్ని పాలించటానికి ధర్మజుడు అరణ్య అజ్ఞాతవాసాలు చేశాడు. నలదమయంతులు అభిమానంతో 
తమకుతాము అరణ్యవాసాన్ని గత్యంతరం లేక ఎన్నుకొన్నారు. ఇల్హాలిని ఒంటరిగా వదలి పెట్టటం, ఆమె చీరలో సగం చించుకొని 
పోవటం, ఆర్తరక్షావ్రతం పాటించి కర్కోటక విషానికి గురై రూవుమారటం నలుడిచరిత్రలో కలివర్తనకు ప్రతిగా కలిసివచ్చిన 
అదృష్టాలు. బాహుకుడి రూపం అజ్ఞాతవాసంలోని మారురూపం వంటిదే - అర్జునుడి షండరూపం వలె. వంటలవాడి వేషం 
భీముడి వలలరూపం వంటిదే. అశ్వరక్షణం నకులుడి అజ్ఞాతవాస సేవావృత్తి వంటిదే. బృహన్నల సారథ్యం వంటిదే బాహుకుడి 
సారథ్యం. ఇన్ని సామ్యాలున్నా నలుడివలె ధర్మజుడు దయనీయమైన బ్రతుకు సాగించలేదు. వనవాసక్షేశాలు అనుభవించినా 
పరదాన్యవృత్తి పొందలేదు సరికదా, తపోవృత్తిని తనివితీర సాగించాడు. అజ్ఞాతవాసం వారి నియమంలోని భాగమేకాని 


పీరిక-23 


దయనీయమైన కలి శాపం కాదు. నలుడివఠె ధర్మజుడు భార్యను వదలిపోలేదు. మాట నిచ్చి తప్పలేదు. ఆ మాట తప్పటం 
కలిప్రభావంవలన అని తరువాత చెప్పుకొని ఇతరులను నమ్మించవలసిన దురవస్థకు పాలుకాలేదు. నలుడిగాథ ధర్మజుడికి 
కడు దయనీయంగా తోచింది. అతడికంటె తానే వేయిరెట్లు మెరుగని మనసును సముదాయించుకొని ఉంటాడు. 


ద్రౌపది పడిన పాట్లు ఒక విధం. దమయంతి అగచాట్లు మరియొక విధం. పాండవులు మీదివస్తాలను తీసి కుప్ప పెట్టి 
తమ ఓటమిని ఒప్పుకొన్నారు. అక్షముల ప్రతిరూపమైన పక్షులు నలుడి కట్టుబట్టను ఎత్తుకొని పోయి అతడిని అవమానించాయి. 
ద్రౌపదికి నిండు సభలో వస్త్రాపహరణం, నలుడికి ఊరిబైట వస్త్రాపహరణం. ద్రౌపది చీరలు దుశ్శాసనుడు ఒలిచి, భంగపడ్డాడు. 
దమయంతి చీర కొంగును చింపికొనిపోయి నలుడు భంగపడ్డాడు. దమయంతి తన పిల్లలను పుట్టింటికి పంపింది. ద్రౌపది 
కూడా ఉపపాండవులను పుట్టింటికి పంపింది. ద్రౌపదివలె దమయంతి కూడా సైరంధ్రి వృత్తిలో ఉండింది. దమయంతి 
కిరాతుడిచేత పీడించబడ్డట్టే ద్రౌపది కీచకుడిచేత పీడించబడింది. ఏకవస్తధారణం, కురులు ముడివేసికొనకపోవడం దమయంతీ 
ద్రౌావదులపట్ల సమానమే. దమయంతి చరిత్ర వింటే ద్రౌపది అదృష్టవంతురాలేమో అనిపిన్తుంది. భర్తచేత విడువబడి 
బహుయాతనలు పడి, భర్తను అన్వేషించే యత్నాలు తానే స్వయంగా నిర్వహించి చివరకు భర్తను తానే చారచక్షువై గుర్తించి, 
అతడిని తనవద్దకు రప్పించుకొని, అతడిని ప్రనన్నుడిని చేసికొన్న వీరపత్స్ని దమయంతి. పాండవపత్నికి అటువంటి దుప్టితి 
రానివ్వకుండా చూడవలసిన అవసరం పాండవుల కున్నదని నలచరిత్ర హెచ్చరించింది. పతిరక్షలేని దమయంతి కంటె పతిరక్షగల 
ద్రౌపది భద్రం. శాపానుగ్రహశక్తియుక్తురాలైన మహాపతివ్రత దమయంతే అన్ని కష్టాలు పడినప్పుడు ఇక పాండవపత్సి పడుతున్న 
కష్టాలు సహించదగినవే అన్న ఊరడింపు ఈ కథాప్రయోజనం. 


నలధర్మరాజు లిరువురు అక్షహృదయ విద్యను పొందారు. నలుడు ఆ విద్య వలన జూదంలో కోల్పోయిన రాజ్యాన్ని 
పొందగలిగాడు. ధర్మజుడికి మరల జూదమాడే అవసరమే జీవితంలో లభించలేదు. నలుడివలె ధర్మజుడు అరణ్యాజ్ఞాతవాసవ్రతాల 
తరువాత రణమో ద్యూతమో అని పందెం వేయలేదు. దానికి కారణం లేకపోలేదు. నలుడికి బైటిశత్రువు ఒక్కడే. అతడు 
పుష్కరుడు. కలి దాసుడైనాడు. కలి సాయంలేని పుష్కరుడిని నలుడు సులభంగా జయించాడు. మరి ధర్మరాజుకు 
కురువీరులందరూ శత్రువులే. దుర్యోధన పక్షవర్తులే. వారి నందరిని జూదంలోనే జయించవచ్చును. నలుడివలె ధర్మజు డా 
పని చేయలేని ధీరోదాత్తుడు. తుల్యపరిశీలనలో నలుడు గొప్పవాడా? యుధిష్టిరుడు గొప్పవాడా? ఆ ఆలోచన రే౭త్తించటమే 
నలోపాఖ్యాన ముఖ్యోద్దేశం. నన్నయ ఉపాఖ్యానశిల్పంలో పొందించిన వస్తుధ్వని. 


మరొకవిశేషం- నలధర్మరాజు లిద్దరు ధీరోదాత్తులే. కానీ, కలి ఆవేశించిన తరువాత నలుడు నలుడు కాడు. అతడి 
చేష్టలు కలిశాసితాలు. అతడి మనోవేదన మాత్ర మతడిది. ధర్మజుడికి ధర్మం ఆవేశించింది. అతడిలో ఎన్నటికీ మార్చు లేదు. 
అందువలన నలుడి కథ వింటే జాలి కలుగుతుంది. దమయంతి బాధ వింటే దయ పొటమరిస్తుంది. సహానుభూతికి దూరమైన 
సానుభూతి నలోపాఖ్యాన రసప్రవృత్తి. ధర్మజుడు సహృదయుల సహానుభూతినే పొందాడు కాని సానుభూతిని కోరలేదు. 


బృహదశ్వుడు నలకథ నంతా వినిపించి “అక్షజితుండ నైతినని వగవ వలదు : నీవును దైవమానుష సంపన్నుండ 
వయి శత్రువుల జయించి సకల మహీసామాజ్యంబు వడయుదువు” అని ఆశీర్వదించాడు. ఆ కథ వింటే కలిదోషం పోతుందని 
ఫలశ్రుతి చెప్పాడు. ధర్మజుడికి అక్ష్తహృదయవిద్య నిచ్చాడు. ఈ కథ చెప్పిన నన్నయ ధర్మరాజు ద్యూతపరాభవ దుఃఖంనుండి 
తేరుకొన్నాడనీ, అక్షహృదయ లాభంతో పరాజయభయ రహితుడైన విజయుడైనాడనీ ధ్వనింపచేశాడు. 


ప్రతిపద్యం హృద్యం : 


చ. “నలదమయంతు లిద్దజు మనఃప్రభవానల బాధ్యమానులై 
సలిపిరి దీర్ధవాసరనిశల్‌ విలసన్నవనందనంబులన్‌ 
నలినదళంబులన్‌ మృదుమృణాళములన్‌ ఘనసారపాంసులం 
దలిరులశయ్యలన్‌ సలిలధారల6 జందనచారుచర్చలన్‌.. (ఆర. 2.24.) 


పీర్రిక్ష-24 


నలోపాఖ్యానానికి ఈ పద్యంతో నన్నయ ప్రాణం పోశాడు. ఇది అమూలకం. నల దమయంతుల పూర్వరాగ విప్రలంభాన్ని 
ప్రసాదమాధుర్యాల గుణ సమ్మేళనంతో నన్నయ్య ఇందులో ఆవిష్కరించాడు. నలోపాఖ్యానంలో ఒక్క పద్యం చెప్పండంటే 
తెలుగు రసికులు ఈ పద్యం చెపుతారు. అంతటితో ఆగక - ఈ ఒక్క పద్యమే నలోపాఖ్యాన మంటారు. అంతటిది ఈ పద్య 
మహత్వం. 


నలదమయంతులది ప్రణయ జీవితం. వారు అన్యోన్యరూపగుణశ్రవణంవలన అనురక్తులై వివాహమాడారు. దేవతల 
ఆశీస్సులతో దమయంతి నలుడిని స్వయంవర సభలో వరించింది. వివాహమయ్యేంతవరకు విరహం. అయిన తరువాత 
పట్టుమని పదునాలుగేళ్ళు కాపురం చేశారో లేదో మరల వియోగం. నలదమయంతుల కథలో సంయోగం కంటె వియోగమే 
అధికం. అందులోనూ పూర్వరాగవిప్రలంభం కోమలం. వివాహానంతర విప్రలంభం దారుణం. కథలో విప్రలంభాని కున్న 
ప్రాధాన్యాన్ని గుర్తించి నన్నయ ఈ పద్యాన్ని కల్పించి శిల్పించాడు. కథంతా ఒక యెత్తు; ఈ పద్య మొక్కటి మరొకయెత్తు 
అన్నంత కీర్తిని నన్నయ దీనితో గడించాడు. 


కథను వివిధ ఛందస్సులతో అలంకరించి ఆ యా కథార్థాలను ప్రసన్నం చేయటం నలోపాఖ్యానంలో నన్నయ 
అనుసరించిన మరొక శిల్పం. అందులో సీసపద్యరచనా శిల్పం అనల్ప్బం. ఫలశ్రుతి సీసంలో చెప్పి, కథలో ఆ పద్యాన్ని 
ప్రత్యేకంగా పరిశీలించండని నన్నయ సూచించాడు. ఫలశ్రుతి కాక 18 సీసపద్యాలు ఈ ఉపాఖ్యానంలో సహృదయులను 
ఆకర్షిస్తాయి. సీసం పెద్ద వృత్తం కాబట్టి కథ చెప్పటానికి వాడటం ప్రాథమిక లక్షణం. దమయంతి పుట్టు పూర్వోత్తరాలను 
గుణగణాలను చెప్పటానికి (2.8), నలుడు రథం మీద వచ్చాడనే ఆశతో చూచి, వచ్చినవాడు బుతుపర్జ్ణుడని తెలిసి దమయంతి 
దుఃఖించిందని చెప్పటానికి (2.183) సీసాలను కథాకథనంలో వాడాడు. కథలోనే రమణీయ సన్నివేశాన్ని చిత్రించటానికి సీసాన్ని 
వాడిన ఘట్టాలు రమ్యతరాలు. దమయంతి అంతఃపురంలో నలదమయంతులు పరస్పరం చూచుకొన్న సన్నివేశం (2-39), 
దమయంతి స్వయంవర సన్నివేశం (2.54), నలుడు జూదంలో ఓడుతున్నాడని తెలిసి దమయంతి తన సంతానం పట్ల 
తీసికొన్న జాగ్రత్తలు (2.64), అర్ధరాత్రి గజయూథం సార్ధవాహులను చంపిన దృశ్యం (2.111, రాజమాత దమయంతిని గుర్తించి 
అనురాగంతో కౌగలించుకొని మన్నించిన సన్నివేశం (2.151) మరువలేనివి. సంభాషణకు కూడా సీస్రాన్ని సమర్ధంగా నన్నయ 
వాడాడు. దిక్పాలకులు నలుడితో చేసిన అభ్యర్థనను (2.34), సభాంతరాలలో విప్రులు ప్రకటించవలసిన వాక్యసముదాయాన్ని 
(2.158), కేశిని బాహుకుడికి చెప్పిన దమయంతి నియమనిష్టలను (2.194) నన్నయ సరళసుందరంగా సీసాలలో చిత్రించాడు. 


ఇవన్నీ ఒక యెత్తు; నన్నయ సీసాన్ని రసభావవర్ణనలకై వాడటం మరొక యెత్తు. పూర్వరాగ విప్రలంభాన్ని అనుభవిస్తున్న 
దమయంతి విరహంలోని గ్లాని, చింత, బెత్సుక్యం అనే సంచారిభావాలను వ్యక్తీకరించటం (2.23), అడవిలో అలసి నిద్రపోతున్న 
దమయంతి యొక్క జాలిగొలిపే దైన్యావస్థ (2.77), సార్ధంలోని ప్రజలు చూచిన దమయంతి యొక్క దీనమైన రూపం, వారి 
సమీక్షలు (2.103), సార్ధంలో చచ్చినవారితో తా నెందుకు చావలేదని దమయంతి వ్యక్తంచేసే విచారం (2.114), నలుడి వంట 
నేర్పరితనం (2.197) వస్తువైవిధ్యంతోపాటు వర్ణన వైశిష్ట్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. 


రసభావతీవ్రతను వ్యక్తంచేసిన నాలుగు సీసపద్యాలను ప్రత్యేకంగా పేర్కొనాలి - “హా! మహారాజ! మహామహీ రక్షణదక్ష 
దక్షిణబాహుదండ!” (2.82) అనే సీసం నలుడి అన్వేషణలో దమయంతి పొందిన శోకతీవ్రతను వ్యక్తం చేస్తుంది. నాయికా 
విరహశోకాన్ని సీసంలో నిర్మించి ఉపాఖ్యానంలోని వర్ణనాంశాలలో ఒక సమతౌల్యాన్ని పాటించాడు నన్నయ. “ఇభరాజగమన 
నీ వెందుల కరిగితి (2.133) అన్నది ఆ సం నలోపాఖ్యానంలోని సీస్తా లన్నింటిలో తిలకాయమానమైనది ఈ క్రిందిది. 


సీ, “సహకార మత్రియసహకారు. బున్నాగ । పున్నాగు6 దిలక భూభువనతిలకు. 
జందన బుధహరిచందను. బుష్పితా । శోక సుహృజ్జన శోకదమను 


పీర్రిక-25 


వకుళ కులైకదీపకు విభితక భయో । పేతార్తిహరు నలు. బ్రీతితోడం 
గానరే కానలలోన లోకోత్తరు* నని మాని మానికి నరిగి యరిగి 


ఆ. యడుగు నడుగు లెండ బొడవొడ6 బొక్కిన | నిర్చ్ఫృరాంతరముల నిలుచు. బిలుచు 
గిరుల దరుల యెడల నురుగుహాగృహముల. | దొంగి తొంగి చూచు. దోయజాక్షి.'(అర. 2.95) 


పోతన భాగవతంలో గోపికలు శ్రీకృష్ణుడిని అన్వేషించే ఘట్టంలోని “పున్నాగ కానవే పున్నాగవందితు” వంటి సీసాపద్యాలకు 
ఇది ఆచార్యకం. నన్నయ సామాన్యంగా యమకం ఎచ్చటో కాని వాడడు. నలోపాఖ్యానంలో దానిని విరివిగానే వాడాడు. 
అలంకారరమ్యత నన్నయగారి అక్షరరమ్యతలో ఒక భాగం. 


ఉపాఖ్యానానికి విశేషవృత్తాలతో రమ్యతను కల్పించే శిల్పంలో భాగంగా నన్నయ 5 మధ్యాక్కరలను, 3 మత్తకోకిలలను, 
1 తరువోజను, 1 కవిరాజవిరాజితాన్ని వాడాడు. కథలో ప్రత్యేకంగా గమనించదగిన సంభాషణలను, సన్నివేశాలను, వర్ణనలను 
మధ్యాక్కరలలో నిబంధించి ఛందశ్శిల్పం ద్వారా ప్రధానాంశ ప్రతిపాదనను చేయటం ఒకకళ. నలమహారాజునుండి తనవద్దకు 
దూతగా వచ్చి అతడి గుణగణాదులను కీర్తించి హంస తనకు హృదయ సమ్మదం కలిగించిన తరుణంలో దమయంతి పలికిన 
మాటలను నన్నయ మధ్యాక్కరలో ఎత్తుకొన్నాడు. పూర్వార్ధంలో దమయంతి చేత మాటలు చెప్పించి, ఆ మాటలు విని 
నలుడికి ఆమె సందేశాన్ని అందించిన హంస హృదయ సమ్మోదాన్ని సూచించేటట్లు వృత్త ఉత్తరార్థాన్ని నడిపి సమాన మానసిక 
స్థితిని ఛందఃప్రయోగంతో ధ్వనింపచేశాడు- నన్నయ (చూడు 2.22). సమ్మోదాన్ని ఒక మధ్యాక్కరలో చెప్పిన నన్నయ 
దుఃఖావేశాన్ని మరొక దానిలో నింబంధించి వృత్త ప్రయోగరమ్యతను చూపాడు. రాజమాత హృదయంలో సానుభూతి కలిగేటట్లు 
నలుడు దమయంతిని ఒంటిగా అడవిలో విడిచి వెళ్ళిన ఉదంతాన్ని (2.118) రసభావతీవ్రతతో అభివ్యక్తం చేయించాడు. 
నలమహారాజుకథలో అక్షహృదయ, అశ్వహృదయ విద్యల ప్రస్తావన ఒక ప్రత్యేకత సంతరించుకొన్నది. నలు డొకదానిని 
పొందుతాడు. మరొకదానిని దానం చేస్తాడు. కథ సుఖాంతం కావటానికి ఈ రెండు కీలకాంశాలు కీలకపాత్ర నిర్వపాస్తాయి. 
నలమహారాజు అరణ్య అజ్ఞాతవాస జీవితాలలో భద్రమైన జీవితాన్ని గడపటానికీ, కలినివారణం కలగటానికీ పరోక్షంగా తోడ్పడిన 
కర్కోటకుడు 'స్నేహభావావేశంతో చెప్పిన మాటలను (2.129) మధ్యాక్కరలో నన్నయ నిబంధించి ప్రకరణౌచిత్యాన్ని పాటించాడు. 
రాజమాత యెదుట దమయంతిని గుర్తించిన నేర్చుతోనే నలుడిని కూడా గుర్తించి కథలో ఒక కీలకమైన పాత్ర నిర్వహిస్తాడు. 
సుదేవుడి బుద్దిశక్తిని ప్రజ్వలింప చేసే ఈ వాక్యాలు విశేషచ్చందంలో ఉండటం వృత్తౌచిత్యమే కాక సందర్భౌచిత్యం కూడా 
(2.149). బాహుకుడి రథవేగాన్ని వర్ణించటం మూలాతిశయంగా నన్నయ కల్పించిన కథార్థం. 


“ఎదురను దవ్వుల. జూచిన పొడవు లెల్లం దత్‌క్షణమ 
కదియ.(గా నవ్వి యెంతయును దవ్వయి కన(బడ6 బిజు(6ద 


నిది దినేశ్వరు రథమో యనూరు6డో యిత6 డంచు నపుడు 
హృదయమునను గడు విస్మయం బందె నిక్షాకుకులుండు”. (ఆర. 2.170) 


రథవేగ మనగానే అభిజ్ఞాన శాకుంతలంలో కాళిదాసు చేసిన దుష్యంతుడి రథవేగవర్దనం సహృదయులకు తలపున 
నిలుస్తుంది. నన్నయ ఆ శ్లోకానికి ఛాయగా ఈ విశేషవృత్తాన్ని తీర్చిదిద్దాడు. పరితయొక్క హృదయాన్ని కథలోని ఒక కీలకాంశంమీద 
కేంద్రీకరింపజేసి పూర్వాపర కథార్ధ సమన్వయంలో అది నిర్వహించే పాత్రను భావింపజేసి కథను ప్రసన్నం చేయటం నన్నయ 
కథనశిల్పం. దమయంతి పునస్స్వయంవరం ఒక కల్పన. నలుడి అశ్వహృదయ విద్య నిజంగా బాహుకుడి యందు ప్రదర్శితమైతే 
అతడే నలుడని, కారణాంతరాలవలన కురూపుడైనాడనీ దమయంతి నిర్ణయించుకొన గలుగుతుంది. పైపెచ్చు ఆ కారణంగా 


పీరిక-26 


నలుడు భీముడి పట్టణానికి రాగలుగుతాడు. నలదమయంతీ వునస్సమాగమం౦ జరుగుతుంది. ఇంతటి కీలకమైన అంశం 
రథవేగం. కీలకమైన అంశాలన్నింటినీ నన్షయ మూలాతిశయంగా చిత్రించటమే ఒక విశేషం. విశేషవృత్తాలలో వాటిని 
వ్యక్తీకరించటం మరీ విశేషం. 


ఈ ఉపాఖ్యానంలో నన్నయ వాడిన మత్తకోకిలలు ముచ్చటగా మూడు - వాటిని మూడు రకాలుగా వాడి పాత్ర 
మనోగత రసభావ వ్యక్తీకరణను మనోజ్ఞంగా చిత్రించాడు. నలుడు వరుడు కాకపోతే ప్రాణత్యాగం చేసికొంటానని ప్రకటించిన 
దమయంతిని ఊరడిస్తున్నట్టు, దేవతలవైపు మనసు మళ్ళిస్తున్నట్లు మెత్తగా, హేతుబద్ధంగా, బుజ్జగిస్తున్నట్ట్లు గా చెప్పిన 
నలుడిమాటలు లయబద్దంగా శ్రుతిబద్ధంగా అక్షరరమ్యంగా పలికాయి- నన్నయ కవితలో. “భూరిసత్వులు సర్వలోకవిభుల్‌ 
(2.49) అనే మత్తకోకిల నన్నయ మంచి పద్యాలలో ఒకటిగా నిలిచిపోయింది. 


నలుడిని వెదకుకొంటూ అడవులలో పడరాని పాట్లు పడుతూ, కొండచిలువ బారినుండి కోయవాడు రక్షించగా 
బయటపడి, అతడిచేత భంగపడబోయి తన పతివ్రతా మాహాత్మ్యంతో తనను తాను రక్షించుకొని, అడుగులు బొబ్బలెక్కగా, 
కొండలను గుట్టలను వేయికళ్ళతో వెదకుతూ వేసారి పోయిన దమయంతికి ఆ భీకరారణ్యంలో పతిని గురించి శుభవార్త 
తెలిపే ఒక మున్యాశ్రమం కనబడుతుంది. దానిని చూచినప్పుడు దమయంతి చిత్తవృత్తిలో భాసించే సంతోషతరంగాలనూ, 
ఆశాకిరణాలనూ తలపించే మత్తకోకిలాన్ని నన్నయ చిత్రించాడు. 


“వారిభక్షులు పర్ణభక్షులు వాయుభక్షులు శాకనీ 

వారభక్షులు వృక్షమూల నివాసయుక్తులు నై తపం 

బారంజేయు మహామునీంద్రుల యాశ్రమం బెడ6 గాంచె నం 

భోరుహాక్షి పురాసమార్ణిత పుణఖ్యకర్మ ఫలంబునన్‌”. (ఆర. 2.97) 


ఎడారిలో ఒయాసిస్సువఠతె భీకరారణ్యమధ్యంలో సుందరమున్యాశ్రమ సాక్షాత్కారం శిశిర బుతువులో వసంతదర్శనం 
వంటిదే. శబ్బ్దలంకార రూప అక్షరరమ్యత దమయంతి హృదయస్పందనసంకేతం. 


మహర్షుల దర్శనం పూర్వజన్మ పుణ్యఫలమని నిర్దేశించటం ద్వారా నన్షయ దమయంతిజీవితంలో శుభకరమైన ఒక 
మలుపు అక్కడినుండి కనబడుతుందని వస్తుధ్వని చేశాడు. ఈ కీలకాంశాన్ని విశేషవృత్త ప్రయోగం ద్వారా సూచించటం రచనా 
శిల్చం. 


కథాంతంలో నలుడు పుష్కరుడిని యుద్దానికి ఆహ్వానించే ఉత్సాహభావాభివ్యక్తిని మత్తకోకిలలో రచించటం 
పరమరమణీయం. అక్షహృదయం తెలిసిన నలుడు అటు జూదానికిగానీ, ఇటు యుద్దానికిగానీ సిద్దమె. విజయం తథ్యమని 
అతడికి తెలుసు. ఆ విజయోత్సాహం మత్తకోకిలలో మనోజ్ఞంగా వినిపించింది. (2.223) 


ఈ ఉపాఖ్యానంలో నల దమయంతుల పాత్రప్రవృత్తులు విచిత్రంగా ప్రసరిస్తాయి. కథాగతికి నలుడెప్పుడూ అడ్డంగా 
తిరుగుతాడు. దమయంతి నలుడిచేత భంగపడిన కథను అప్రయత్నంగా ఫలంవైపు లాగుకొని పోతూ ఉంటుంది. కథలోని ఈ 
రహస్యాన్ని గుర్తించిన నన్షయ ఉభయ ప్రవృత్తులను విశేషవృత్తాల ద్వారా పఠితల మనోరంగాలపై ప్రత్యక్షం చేయటం 
శిల్పమర్మజ్ఞులు గమనించదగిన అంశం. ఈ కథలో వజ్రప్రాయమైన సంకల్పం దమయంతిదే. దేవతలను వరించుమని 
నలుడు పలకటం, వారిని వరించకపోతే తనకు కీడు కల్పిస్తారని భయాన్ని తెలపటం నలుడికే చెల్లింది. దేవతలకొరకై 
స్వీయప్రయోజనాన్ని సైతం త్యాగం చేసికొన బూనిన ఉదాత్తుడు కావచ్చును- నలుడు. కాని, అతడి ప్రయత్నంవలన కథ 


పీర్రిక-27 


కుప్పకూలి పోతుంది. హంసదౌత్యం కథాగతికి పోషకం, నలదౌత్యం కథాప్రయోజనానికే విఘాతం. నాయికా జీవితానికి అశనిపాతం. 
ఆ విపత్తునుండి, అంతేకాదు దానివలన భవిష్యత్తులో కలిగీ విపత్తులన్నింటినుండి, తనను తాను రక్షించుకొని భర్తను 
ఉద్ధరించగలిగిన ఉదాత్తచరిత్ర దమయంతి. నలుడియెదుట ఆమె వ్యక్తంచేసిన దృథనిశ్చయాన్ని నన్నయ తరువోజలో 
పలికించాడు. దేవ తిరస్కారం, భూదేవ పురస్కారం అతిరమ్యంగా ఆవిష్కరించబడిన పద్యం. 


“ఏ నేడ? నింద్రాదు లేడ? వారలకు నెప్పుడు మొక్కుదు; నేను నీ ధనమ 

భూనాథ! నీగుణంబులు హంసచేత6 బొలుపుగా విని మనంబున నిల్పియున్న 

దాన ; భవన్నిమిత్తమున ని ట్లఖిల ధారుణీనాథ సార్థంబు రావింపం 

గా నివ్హ వలసె; లోకఖ్యాతకీర్తి! కరుణించి పతిబుద్ది. గావింపు మిందు”. (ఆర. 2.47) 


ఈ కథారథ చక్రాలకు ఈ పద్యం ఇరుసు. ఆమె సంకల్పమే నలదమయంతుల జీవితంలో సుఖదుఃఖాలను వర్షించింది. 
దానిని విశేషవృత్తంలో పఠితృహృదయంలో నాటటం నన్నయ కథాకథన శిల్చ్పంలోని రమ్యత. 


కవితా పరంగానూ, స్టిరచర చిత్రాలను రమ్యంగా రూపొందించటంలోనూ, సన్నివేశచారుత్వంలోనూ పేరుగాంచిన 
నన్నయ నిర్మించిన “కవిరాజవిరాజితం' ఒకటి- ఈ ఉపాఖ్యానంలో రత్నం వలె రాణిస్తూ నన్నయను కవిరాజుగా విరాజిల్లచేస్తున్నది. 


“రజనికరానన. బీనపయోధర రాజితరాజసుతన్‌ విలస 

ద్గజపతిగామిని. జందనగంధి6 బ్రకాశితకాంతిసమన్విత6 బం 

కజదళలోచన. జూచి కిరాతుండు కామనిశాతశరాహతు.డై 

నిజహృదయం బెజింగించె లతాంగి కనింద్యచరిత్రకు వేడుకతోన్‌”. (ఆర. 2.90) 


ఇది నన్షయ రచించిన రమణీయమైన పద్యాలలో ఒకటి. కిరాతుడు దమయంతిని చూచాడు. చూచిన క్రమం ఈ 
వర్ణనలో వ్యంగ్యం. మొదట చంద్రబింబం వంటి వదనాన్ని చూచాడు. ఆహ్ణాదాన్ని అనుభవించాడు. ఆ తరువాత ఆతడి 
చూపులు క్రమంగా క్రిందికి దిగుతూ వచ్చాయి. దానితోనే అతడి భవిష్యత్తు కూడా పతనం కావటం మొదలైంది. ఆమె పీన 
పయోధరాలను చూచాడు. కోర్కె తలయొత్తింది. ఆమె శరీరాంగవిన్యాస వైభవాన్ని పరిశీలించాడు. రాచకొలంలో పుట్టిన రత్న్షంవలె 
మెరిసిపోతున్నది. “రాజిత అనే విశేషణం ఆమె శరీర లావణ్య నైగనిగ్యాన్ని ప్రకాశింపచేస్తున్నది. ఆమె లావణ్యం అతడికి 
రవముణభావం కలిగించింది. తలనుండి క్రమంగా దిగి వస్తున్న చూపులు ఆమె అడుగుల జాడల సింగారాన్ని దర్శించాయి. 
ఆమె నడకలో గజరాజగమనం గోచరించింది. నెమ్మదిగా నడచివస్తూ సమీపిస్తున్న ఆమెను కన్నార్పకుండా కొంతసేపు చూచాడు. 
అతడిలో మొలకెత్తిన కోర్కె రతిభావోద్దీప్తిగా మారింది. ఆమె సమీపించింది. ఆమె ఉత్తమజాతి స్రీ కావటం వలన శరీరంనుండి 
మంచిగంధపు వాసన సహజంగా గుబాళిస్తున్నది. అది అతడి మనస్సును మత్తెక్కించింది. ఆమెను నిలువెల్ల కలయచూచాడు. 
తనువెల్టా ప్రకాశిస్తున్న కాంతిగుణంతో ఆమె వెలిగిపోతున్నది. అది ఆమె పాతివ్రత్య తేజస్సుకు సంబంధించిన లోవెలుగు- 
వెలికి కాంతిగా ప్రసరిస్తున్నది. దానిని చూచి అతడు దిమ్మరపోయాడు. ఆ తరువాత వెర్రివాడై అమె కన్నులలోకి నరాసరి 
చూడటం మొదలుపెట్టాడు. అమె కన్నులు వద్మాలవలె వరమ రమణీయంగా ఉన్నాయి. ఆమె వద్మినీజాతివంటి 
పరమోత్తమురాలని కాంతితో కూడిన కళ్ళుకూడ చెపుతున్నాయి. వాటిని చూచాడు. కాని వాటి మహిమను తెలిసికొనలేక 
పోయాడు. అందుకే నన్నయ వాడిని కిరాతుడని, కావాలని అక్కడే పలికాడు. ఆమె సౌందర్యం ఆరాధించదగింది; కాని, 
అతడు అనుభవించాలని కోరుతున్నాడు. ఆమె పతివ్రత. ఆమెవ్రతాన్ని భగ్నం చేసి ఆమెధర్మాన్ని చెరచి ఆమెతనువును హింసించ 


పీరిక-28 


తలపెట్టాడు. అందుకే అతడు కిరాతుడు. అతడు తన కోర్కెను ఆమెపై బాణంగా సంధించబోతున్నాడు. కాని, ఆ కిరాతుడికి 
తెలియదు. అత డప్పటికే కామనిశాతశరాహతుడని. ఆ కిరాతు డప్పటికే మరొక కిరాతుడిచే కొట్టబడ్డాడు. అతడి మృతి తథ్యం. 
ఇది నన్నయ రుచిరార్థ సూక్తిరమ్యత. వేడుకతో కిరాతుడు తన హృదయాన్ని లతాంగికి చెప్పాడు - అని కథ చెప్పిన నన్షయ 
అంతటితో ఆగలేదు. ఆమె అనింద్యచరిత్ర అని విశేషించి చెప్పాడు. ఆ మాట కిరాతు డనుకొన్నది కాదు. అనుకొనేదీ కాదు. అది 
లోనారసి చూచే సారమతుల కొరకు వాడింది. అందులోని రుచిరార్డ రమ్యతకొరకు వాడింది. పఠిత ఆ సన్నివేళంలో ఉత్కంఠతో 
ఊగిపోతుంటాడు. దమయంతిశీలం రక్షించబడుతుందా లేదా అని తహతహ లాడుతూ ఉంటాడు. ఆమె అనిందితచరితగానే 
ఉండాలని ఆశిస్తూ ఉంటాడు. అట్టా సారమతితో కథనుగురించి భావించే భావుకుడికి అందించిన కీలకం ఇది. ఆమె 
అనిందితచరితగానే ఉంటుందని నూచించి కొంత ఊరట కలిగించాడు- నన్నయ. కాని, అది ఎట్లా సాధ్యమౌతుంది అనే 
రహస్యం మాత్రం దాచిపెట్టి ఉత్కంఠను పోషించాడు. తరువాత క్రమంగా కథను రమ్యంగా నడిపించాడు. 


ఇందులో నన్నయ పద్యాన్ని నడిపిస్తున్నాడా? దమయంతిని నడిపిస్తున్నాడా? కిరాతుడి చూపులను నడిపిస్తున్నాడా? 
మన మనస్సులను నడిపిస్తున్నాడా? అనే ఆశ్చర్యం కలిగిస్తాడు. అన్నింటినీ నడిపించిన వృత్తం కవిరాజవిరాజితం అని 
ధ్వనింపజేశాడు. అందుకే నన్నయ అన్నాడు - కథాక్రమం అతిరమ్యం అని. 


శివుడే హంసగా అవతరించాడు : 


మూలకథను నన్నయ పునస్సృష్టి చేస్తాడన్న సత్యాన్ని నిరూపించేది నలోపాఖ్యానంలోని హంసదౌత్యం. నలదమయంతు 
లిద్దరూ అన్యోన్యరూపగుణ శ్రవణసంజాత ప్రీతులు. జనులు పొగడే గుణగణాలను విని ఇరువురూ అనురక్తులైనారు. అందులో 
నలుడు మదనానల వేదన భరించలేక ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నాడు. అంతరికకాంతాహారావళి వల అంచల వరుస 
అవనీతలం మీద అవతరించింది. నలుడు ఆ హంసల నడకలు చూచి నవ్వుతూ వాటిని ఎగుర కొట్టాడు. అందులో ఒక హంస 
ఎగురకుండా ఉండగా దానిని పట్టుకొన్నాడు. మిగిలిన హంసలు దానిని విడిచి పోలేక ఆకాశంలో గాలికి కదిలే శరత్కాల 
మేఘశకలాల వలె తిరుగుతున్నాయి. ఆ హంస నలుడితో మనుష్యవాక్యాలతో ఇట్టా అన్నది: “అయ్యా! నీకు ప్రియం చేస్తాను. 
నీ హృదయేశ్వరి అయిన దమయంతి వద్దకు పోయి, నీగుణాలు ఆమెకు వర్ణించి చెప్పి, ఆ కన్యక అన్యులను వరించకుండా 
నీయందే బద్దానురాగ అయ్యేటట్లుగా చేస్తానని పలికింది. ఆ పలుకులు నలుడికి అమృతధారాపాతాలవలె అనిపించాయి. 
హంసను అనురక్తుడై వెంటనే వదిలాడు. 








ఆ హంస విదర్భకు చేరింది. చెలికత్తెలతో దమయంతి విహరిస్తున్న అంతఃపుర వనంలో అంచలగుంపుతో దిగింది. 
చెలికత్తెలందరూ ఆ హంసలను పట్టుకొనటానికి పరుగెత్తారు. నలుడిచేత వదలబడిన ఆ హంసమాత్రం నిపుణంగా తనంతటతాను 
దమయంతిచేత పట్టుబడింది. 


క. “దమయంతికి నలునకు సం 
గమకారణదూత యైన కలహంస మనో 


జ్ఞ మనుష్య వాక్యముల న 
దమయంతికి హర్ష మెసంగ6 దా నిట్లనియెన్‌'. (ఆఅర.2.18) 


“నీహృదయేశ్వరుడైన నలునొద్ద నుండి వచ్చాను. ప్రభువు లెవ్వరూ అందంలో అతడితో సరికారు. నీవు నలుడి 
దేవివైతే నీ రూపకాంతి వైభవాదులు సఫలా లౌతాయి. నీవు నారీరత్నానివి. అతడు పురుషరత్నం. మీ ఇద్దరి కలయిక 


పీర్రిక-29 


అన్యోన్యశోభాకరం' అని చెప్పింది. దమయంతి అమితమైన ఆనందం పొందింది. తనకు నలుడిని గూర్చి ఎట్లా చెప్పిందో 
అట్లాగే తనను గూర్చి కూడా నలుడికి వర్ణించి చెప్పి, మమ్ములను కూర్చుమని కోరింది. హంస అట్లాగే చేసింది. ఆ తరువాత 
“నలదమయంతులిద్దజబు మనఃప్రభవానల బాధ్యమానులై'నారు. ఇది హంసకథ. (క్రీగీట్లున్సవి నన్నయ అమూలకంగా వాడిన 


పదాలు). 





నన్నయ చిత్రించిన హంస వ్యాసుడి హంస కంటె విశిష్టమైనదిగా ఉండటం గమనించతగింది. ఆ అర్భాన్ని తేటపడేటట్లు 
నన్నయ తెలుగులో రచించాడు. ఆ తాత్పర్యాన్ని మూలంకంటె మిన్నగా తాను వాడిన కొన్ని పదాలచేత నన్నయ ధ్వనింపచేసి 
కథను ప్రసన్నం చేశాడు. హంసదౌత్యంలో నన్నయ ప్రదర్శించిన అమూలకప్రతిభను మొదటిసారి కవిసమ్రాట్‌ విశ్వనాథ 
సత్యనారాయణ గారు వివేచించి చెప్పారు - 


“ఇది హంసదౌత్యము. ఈ హంస ఎవరు? దీని కీ మాటాడు శక్తి యెచ్చటినుండి వచ్చినది? తన ప్రమ రహస్యము 
దీనికి. దెలియుటను నలు డెట్లు నిళ్ళంకముగా స్వీకరించెను? ఈ హంస 'యవతరించెను*. ఇది దమయంతికి నలునకు 
సంగమ కారణదూత. సంగమమునకు గారణమయిన దూత యని యర్థము. ఈ హంస లేనిచో వారి సంగమము జరుగదా? 
అదివరకే వా రన్యోన్యలగ్నమనస్కులు. ఈ దౌత్యము వలన దమయంతి యధిక విరహతప్త యగుటయు, భీముడు 
స్వయంవరమును జాటించుటయు జరిగినమాట నిజమే! అంతమాత్రమున సంగమకారణ దూత యనవలయునా? ఏవిధముగా. 
జెప్పిన చెప్పకూడదు? ఇచ్చటి కారణశబ్దమే చమత్కారముగా నున్నది. కారణజన్ముడు మొదలైన శబ్దములు కలవు. వారి 
సంగమమే కారణముగా గల దూత. ఈ హంస మరి యెొచ్చటను లేదు. ఈ యొక్క కారణము కొరకే యీ హంస భూమి 
కవతరించెను. ఇతర కావ్యములలోని హంసలు, పక్షులు మాటాడినచో. బంచతంత్రములో పక్షులు మాటాడినట్లు. ఇచ్చట 
నట్లు కాదు. ఈ హంస నలదమయంతులయొక్క సంగమార్థమయిన కారణజన్మ కలది.” 


“ఈ హంస శివుడు. ఇది శివపురాణాంతర్గతమైన గాథ. ఆహుకులను భిలదంపతులు యుగాంతరములందు6 దవస్సు 
చేయంగా శివు. డనుగ్రహించి “మీ రిద్దజు నలదమయంతు లయి జన్మింతురు. మీకు నేను దౌత్యము చేయుదు'నని 
ప్రసాదించెను. ఆ గాథ యిచ్చట ననుసంధిత మయినచో నీ నన్నయగారి రత్నగర్భమైన రచన తెలియును. నన్నయ్యగారు 
తాను “నానాపురాణవిజ్ఞాననిరతు6డ' నని చెప్పికొనెను.” (నన్నయగారి ప్రసన్న కథా కలితార్థయుక్తి' (1954) పు. 95-96) 


మార్పులు - చేర్పులు : 


కథార్ధాలలో ఆయువు పట్టులైన కొన్ని అంశాలను పట్టుకొని ఉపాఖ్యానంలోని తాత్పర్యం ప్రసన్నమయ్యేటట్ట్లు నన్నయ 
కడురమ్యంగా బలపరుస్తాడు. దానితో ఉపాఖ్యానం ఉజ్జ్వలంగా ఉన్మీలిస్తుంది. మచ్చుకు కొన్ని ఉదాహరణలు: 


(1) దమయంతీ స్వయంవరానికి ఇంద్రాదు లొకవైపు నుండి, నలుడు మరొక వైపు నుండి వస్తున్నారు. వారి 
సమావేశం కథలో కీలకమైనది. కథలో నలుడు నాయకుడు. అతడు నరుడు. దమయంతిని ఆశిస్తున్న ఇంద్రాదులు దేవతలు. 
తారతమ్య పరిశీలన కథనంలో ఏర్పడుతుంది. అప్పుడు నన్షయ నలుడిని అలంకారబలంతో ఉజ్జ్వలుడిగా తీర్చిదిద్దుతాడు. 
(చూడు.2.33). ఇందులో నన్నయ నలుడికి రెండు విశేషణాలు వాడాడు. 1. ఆదిత్యులలో విష్ణువువలె తేజోధికుడైన వాడట. 2. 
సౌందర్యంలో రెండవమన్మథుడి వంటివాడట. మూలంలో మొదటి విశేషణంగా “భ్రాజమానం యథా రవిః అని చెప్పబడింది. 
సూర్యుడివలె ప్రకాశించే వాడిని తెలుగులో సూర్యులలో విష్ణువును చేశాడు. దేవతలకంటె నలుడు మహానుభావుడనీ, తేజస్వి 
అనీ నన్నయ రచనలో ధ్వని కనిపిస్తుంది. మూలం కంటె ఇది రమణీయం. రెండో విశేషణం మూలంలో లేదు. “తస్సు ర్విగత 
సంకల్పాః” అని మాత్రమే ఉన్నది. అంటే నలుడిని చూడగానే ఇంద్రాదులు తమ ఆశలు వదులుకొన్నారట! ఇది వాచ్యం. 


పీరిక-30 


నన్నయ ఈ భావాన్ని అలంకృతం చేసి ధ్వనివయం చేశాడు. అందంలో దేవతలలో వమున్మథుడు మిన్న. నలుడు 
రెండవమన్మథుడివలె ఉన్నాడనటం ఇక్కడ రమణీయం. నలుడి సర్వాతిశాయిత్వం నన్నయ తాత్పర్యం. 


(2) మూలాన్ని కథాప్రవృత్తికి అనుకూలంగా సంస్కరించటం నన్నయ వివేకం. నలుడు దేవదూతగా వచ్చి 
దమయంతితో “నీవు వారిని వరించకుండా నన్ను వరిస్తేవారు నన్ను స్వార్ధపరుడని నిందిస్తారు. నేను వారి పనిమీద వచ్చాను. 
నేను స్వప్రయోజనంతో మెలగకూడదు. అది ధర్మం కూడా కాదు. కాబట్టి నాకు ధర్మసంకట మేర్చడకుండా నాకు స్వార్ధం 
నెరవేరేటట్లు ఉపాయం ఆలోచించు” మని అడుగుతాడు- మూలంలో. నన్నయ దీనిని మార్చాడు. 'దేవతల కిష్టం లేని 
పనులు చేస్తే నరులు అధమగతు లౌతారు. కాబట్టి వారి కిష్టం చేసి నన్ను కాపాడు” మని నలు డన్నట్ట్లు నన్నయ చెప్పాడు. 
భావికథలో కష్టాలనుభవించేటప్పుడు అవి దేవతలను కాదని నలుడిని పెండ్లాడినందుకు వారు కల్పిస్తున్న బాధలేమో అని 
శంకించింది దమయంతి. ఆ భావనకు అనుకూలంగా నన్నయ మార్పు రాణించింది. 


(3) మార్పులు చేసేటప్పుడు పూర్వాపరవైరుధ్యం లేకుండా కథలో ఏకవాక్యతను సాధించటంలో నన్నయ 
జాగరూకుడై ఉంటాడు. జూదంలో పుష్కరుడి చేతిలో నలుడు ఓడిపోవటం తప్పదని తెలిసికొనిన దమయంతి చాకచక్యంతో 
భర్త అనుమతి పొంది కొడుకును, కూతురును విదర్భకు పంపింది. వార్‌స్టేయుడనే సారథి రథంలో వారిని విదర్భకు తీసికొని 
పోయి పిల్లలతో పాటు రథాన్నీీ గుజ్ఞాలనూ అక్కడే వదలిపెట్టి రమ్మని వ్యాసదమయంతి ఆజ్ఞాపించింది. నన్షయ దమయంతి 
రథాన్ని తిరిగి తీసికొని రమ్మని ఆనతిచ్చింది. భావికథలో నలుడు వార్‌పష్టేయుడితో కూడి తనరథంమీద బుతుపర్హుడి నెక్కించుకొని 
విదర్భకు పోవలసి ఉన్నది. ఆ రథశబ్దం నలుడిదిగా దమయంతి గుర్తించవలసి వస్తుంది. మూలకథ దాని కనుకూలంగా లేదు. 
అందువలన నన్నయ దానికి తగినట్టు దమయంతి మాటలు మార్చాడు. వైరుధ్యాన్ని తొలగించాడు. బెచిత్యాన్ని పోషించాడు. 


(4) నలుడి పాత్రలోని అంతస్పంఘర్షణను సృష్టించిన ఈ క్రింది పద్యం యథామూలమైనా తెలుగులో బహుళ 
ప్రచారం పొందింది. 


చ. “కలి దమయంతి6 బాప సమకట్టు6 బొరిం బొరి వాయనోపండా 
లలన సుదీర్ధృ సౌహృదబలంబున; నిట్టులు రెంట6 జేసి య 
న్నలుండు విమోహరజ్జ్డుల6 బెసంగి గతాగతకారి మైన యు 
య్యెలయును బోలె నూజడక యెంతయు. బ్రొద్దు వినిశ్చితాత్ముండై. (ఆర.2.79) 


నలచరిత్రం ప్రాచీన భారతీయ సాహిత్యంలో లభిస్తున్న ప్రసిద్ద విషాద గంభీర గాథ. విషాదాంత నాటకంలో ఉండే 
సంఘర్షణ సాంద్రత, విషాద వాతావరణం విషాద గంభీర కావ్యనాటకాలలో కూడా ఉంటాయి. “టు బి ఆర్‌ నాట్‌ టు బి అన్న 
అంతస్సంఘర్షణ షేక్‌స్పియర్‌ హేమ్లెట్‌ నాటకంలో ఎంతటి విషాద సంఘర్షణ వాతావరణ సాంద్రతను సృష్టించిందో నలుడి 
ఈ డోలాయమానస్థితి ఈ కథలో అంతటి విషాదగాఢతను కల్పించి, ఆ పాత్రపై అపార సానుభూతిని కల్గించింది. 


(5) నలోపాఖ్యానంలోని ఇతివృత్తం ఒకనాటక వస్తువులో ఉండే సహజ నిర్మాణంతో అమరి ఉన్నది. ఉదాహరణకు 
హంస దౌత్యంలో ముఖసంధి, నలదౌత్యంలో ప్రతిముఖ సంధి, నలదమయంతులు అరణ్యంలో విడివడి ఒకరు బుతుపర్డ్ణుడిని 
ఆశ్రయించి, మరొకరు రాజమాత నాశ్రయించి ఉన్న ఘట్టంలో గర్భసంధి, దమయంతి నలుడిని గురించి బ్రాహ్మణులతో 
అన్వేషణ సాగించిన ఘట్టంలో అవమర్శ సంధి, వునస్ప్వ్యయం౦ంవర ఘట్టంలో నిర్వహణ సంధి భాసించాయి. నన్షయ ఈ 
రూపకమర్యాదను కథాకథనరూపమైన చట్రంలో ఇమిడ్చాడు. 


పీర్రిక్ష-31 


(6) “కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ, 
బుతుపర్ణస్య రాజర్వే కీర్తనమ్‌ కలినాశనమ్‌”. 


ఈ ఫలశ్రుతి ప్రసిద్ధం. నన్నయ దీనికి సీసపద్యం వ్రాశాడు. ఫలశ్రుతి ఉన్నది పుణ్యకథ. 
పుణ్యతీర్థకథలు ; 


పదునాలుగు లోకాలు తిరిగే నారదుడు ఒకచోట కూర్చుండి భూవలయంలో ఉన్న తీర్థాలను, వాటి దర్శనం వలన, 
సేవనంవలన కలిగే ఫలితాలను చెప్పగా, రోమశుడు దేవలోకం నుండి దిగివచ్చి, ధర్మరాజును తనతో పాటు పుణ్యతీర్థాలన్నీ 
త్రిప్పి సేవింప చేయటమే కాకుండా వాటి మాహాత్మ్యాలనూ, తీర్థక్షేత్ర పురాణాలనూ ధర్మజుడి అభిలాష కనుగుణంగా వివరించాడు. 
అది ఆరణ్య పర్వ పుణఖ్యకథా ప్రపంచానికి పుట్టుక నిచ్చింది. తీర్ధాలు పవిత్రాలు - ధర్మపరులైన దేవతలు, బుషులు వాటి 
నాశ్రయించారు కాబట్టి. తీర్ధసేవ సర్వాభీష్టప్రదం. తీర్థాలను సేవిస్తూ క్రతువులను, దానాలను చేస్తూ విప్రాశీస్సులను పొందేవారికి 
సర్వదుఃఖాలు తొలగిపోతాయి. వారిని సర్వశ్రేయస్సులూ పొందుతాయి. ఈ విశ్వాసంతో పాండవులు తీర్థయాత్రలు చేశారు, 
యజ్ఞాలు చేశారు, దానాలు చేశారు, బ్రాహ్మణాశీస్సులను పొందారు. అయితే యజ్ఞాలలో జ్ఞానయజ్ఞం ఒకటి. ధర్మరాజు 
కర్మవలన జ్ఞానం సాధించే అనుష్టాన వేదాంతి. అతడు తీర్థాలలో మునిగి పుణ్యం గడించాడు. ఆ పుణ్యతీర్థాలు ఏ మహితాత్ముల 
చరిత్రలతో ప్రసిద్ది చెందాయో తెలిసికొని అఆ పుణ్యకథాతీర్ధాలలో కూడా మునకలువేసి జిజ్ఞాసువైనాడు. కర్మకాండకు సంబంధించిన 
దానిని నన్నయ ఊరక చెప్పి ఊరుకొన్నాడు. జ్ఞానకాండకు సంబంధించిన అంశాలను ఉపాఖ్యానాలుగా (స్థలపురాణాలుగా,) 
వివరించి చెప్పాడు. ఆ తీర్థాలను ఆశ్రయించిన మహనీయుల గుణతీర్ధావగాహనమే ఈ సాహిత్యతీర్థ సేవాఫలం. 

ఈ కథలలో ఎందరో మహానుభావులు కీర్తించబడ్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క విశిష్టవ్యక్తిత్వం, ఒక్కొక్కపురుషార్థ సాధన 


జా ఉట 


మార్గం. అన్ని కథలూ వింటే చతుర్విధ పురుషార్ధ తీర సేవనమైనట్లే. ఇతిహాసఫలాలలో అది ఒకటి. 


(1 


1. అగస్త్య మహర్షి : ఈ బుషిపేరుమీద వెలసి ఉన్న పుణ్యక్షేత్రం అగస్త్యాశ్రమం. వాతాపిని జీర్ణం చేసికొని జగద్విఖ్యాతి 
పొందినవాడు. అందుకే ధర్మజుడు అఆ కథ నడిగాడు. ఆ కథలో తెలిసే అంశాలు నాలుగు. పురుషుడు పుట్టిన తరువాత 
గృహస్థుడై పుత్ర పౌత్ర లాభాన్ని పొందకపోతే వారి పితరులకు ఉత్తమగతు లుండవు. భార్యకోరికను ఎట్టిప్రయత్నం చేసైనా 
తీర్చటం భర్త ధర్మం. భర్తవలన ఉత్తమ సంతానాన్ని పొందాలన్న ఉత్తమ సంకల్పం భార్యకూడా కలిగి ఉండాలి. ఉత్తమ 
గృహస్థుడు తపస్వి అయితే ఎంతటి ఆసురీశక్తినైనా నిగ్రహించగలడు - అనే గుణపాఠాలు నేర్చుకొన్నాడు- ధర్మజుడు. 


అగన్త్యుడు అనంత మహిమ కలవాడు. భార్య అయిన లోపాముద్రతో గృహస్థ జీవితం గడుపవుతున్నా సామాజిక 
శ్రేయస్సు కొరకు ఎంతటి త్యాగాన్ని చేయటానికైనా, ఎంతటి సాహసం చేయటానికైనా వెనుకాడని తపోవీరుడు. వాతాపిని 
జీర్ణించుకొన్న దిట్ట. వింధ్యపర్వత గర్వాన్ని భంజించిన గురుమూర్తి. ఉత్తరాపథం నుండి దక్షిణాపథానికి మకాం మార్చిన 
లోకహిత కారకుడు. లోకకంటకనివారణార్థం సముద్రోదకాలను ఆపోశనం పట్టిన మహితాత్ముడు. అంతటి మహితాత్ముడి 
మూడంచెల జీవితం వలన మూడు నీతులు తెలుస్తాయి. అవి -గృహనీతిని పాటించు, లోక శ్రేయస్సును సాధించు, అసురశక్తిని 
దమించు! ధర్మజుడు అగస్త్యాశమంలో ఈ జ్ఞానతీర్ధంలో మునిగాడు. 


2. భగీరథుడు : గంగను నేలకు తెచ్చిన తపోవీరుడు భగీరథుడు. ఎంతో కష్టపడి అసాధ్యమైనదాన్ని సాధిస్తే “భగీరథ 
ప్రయత్నం' అంటాం దాన్ని. అతడి చరిత్ర జీవితలక్ష్యం సాధించదలచుకొన్న ఏ ధర్మవీరుడికైనా ఆదర్శప్రాయం. భగీరథుడు 


పీర్రిక-32 


పుట్టినవంశం సాహసవంతులైన వీరులు జన్మించిన ఇక్ష్వాకువంశం. అందులో సగరుడు సంతానంకొరకు శివుడిని గూర్చి 
తపస్సు చేశాడు. అతడికి ఇద్దరు భార్యలు. పరమేశ్వరుడి వరంవలన పెద్దభార్య వైదర్శికి అరవై వేల మంది కొడుకులు 
పుట్టారు. శైబ్యకు ఒక్క కొడుకు కలిగాడు. పెద్దభార్య కొడుకులు మదాంధులై కపిలమహర్షి కంటిమంటకు బూడిదై పోయారు. 
రెండవభార్య కొడుకు క్రూరుడై శిశుహంతగా మారి దేశంనుండి వెళ్ళగొట్టబడ్డాడు. సగరుడు అశ్వమేధయాగం చేశాడు. కాని 
అది సగంలో ఆగిపోయింది. అతడి మనుమడు తాత గౌరవం నిలువబెట్టాడు. కపిలమునినుండి సవనాశ్వాన్ని తెచ్చి సవనం 
పూర్తి చేయించాడు. అతడి మనుమడు భగీరథుడు ఘోరతపస్సుచేసి గంగను నేలకు దింపాడు. అగస్త్వ్యుడు నీరు త్రాగగా 
ఎండిపోయిన సముద్రాలను మరల నీటితో నింపాడు. సాగరుల భస్మరాశులను గంగతో తడిపి వారికి ఉత్తమ గతులు 
కల్పించాడు. ఈ కథ పవుణ్యకథ. ఈ జ్ఞాన తీర్ధంలో స్నానం చేసి, ధర్మజుడు నేర్చుకొన్నది అపారం. అందులో ఒక క్రమవిన్యాసం 
కూడా ఉన్నది. సంతానాన్ని కని పితరులను ఉద్ధరించ వచ్చునని అగస్త్యుడి కథ చెప్పితే, సంతానం ఉత్తమసంతాన మైతేనే 
ఉత్తమగతులు లభిస్తాయని సగరవుత్రుల కథ చెపుతున్నది. ఒక వంశంలో ఒక తరం చెడిపోయినా సంకల్పబలం ఉంటే 
తరువాతి తరంవారు సత్కర్మలు చేసి, వెనుకటి తరాలవారి నందరినీ ఉద్ధరించగలరనే ఒక ఉపదేశాన్ని ఆశాకిరణంగా అందించింది 
భగీరథచరిత్ర. 


3. బుశ్యశృంగముని : ఈ మహామునిపేర ఒక పుణ్యతీర్థం ఉన్నది. అత డొక అద్భుతవ్యక్తి. విభాండక పుత్రుడు. 
విభాండకుడు అఖండ బ్రహ్మచారి. ఒకనాడు సరస్సులో స్నానం చేస్తూ ఊర్వశిని చూచాడు. రేతఃపతన మైనది. దానితో కలిసిన 
నీటిని ఒక దుప్పి త్రాగి గర్భవతి అయి బుశ్యశృంగుడికి జన్మనిచ్చింది. అతడు తండ్రివద్ద ఆడువారంటే ఎవరో కూడా తెలియని 
ఏకాంతవాసంలో తపోనిష్టలతో పెరుగుతున్నాడు. విభాండకు డొక చిత్రమైన మనిషి. బ్రహ్మచర్యం అతడు పాటించాడు. కొడుకు 
కూడ బ్రహ్మచారిగానే ఉండాలనుకొన్నాడు. తా నొకసారి ఊర్వశిని చూడటం వలన స్టలితుడైనాడు. ఆ తప్పుకూడా కొడుకు 
పట్ల జరుగకూడదని అతడిపై ఆడువారి నీడకూడ పడకుండా నట్టడవిలో పెంచాడు. బుశ్యశృంగుడు ఎక్కడ ఉంటే అక్కడ 
వానలు పడే మహిమ కలవాడు. కాని, వానలు కురిసే లోకాన్ని చూడని వానప్రస్థుడు! 


అంగదేశాన్ని రోమపాదుడు పాలిస్తూ విప్రులపట్ల అపరాధం చేశాడు. రాజ్యంలో వానలు పడక దుర్భిక్షం ఏర్పడింది. 
తప్పు తెలిసికొని రాజు విప్రులను సంతోషపెట్టాడు. వారు బుశ్యశృంగుడిని అంగదేశానికి పిలిపించుమన్నారు. అతడు ఆ 
బుషివిషయం తెలిసికొని నివుణలైన వేశ్యలను తపోవనానికి పంపాడు. విభాండకుడు లేని సమయంలో వేశ్యాపుత్రిక 
బుశ్యశృంగుడిని సమీపించి, తన విలాసాలను ప్రదర్శించింది. ఆమెను వింతమునిగా ఊహించి బుశ్యశ్శంగు డామెపట్ల 
పురుషభావంతోనే వ్యవహరిస్తూ ఒక వింతస్పందనను పొందాడు. ఆ వేశ్య అతడిని కౌగిలించుకొని, ముద్దాడి, మణితాది 
శబ్దాలు చేసి అతడిని ప్రబోధించింది. నిగ్రహించబడి సుప్తమై ఉన్న బుశళ్యశృంగుడి దేహేంద్రియ చైతన్యం (ప్రవృత్తి పట్ల 
జాగృతమైనది. తండ్రి వారించాడు. కానీ, మరునాడు బుశ్యశృంగుడు ప్రబోధితుడైనాడేకాని వేశ్యతో సంపర్కం పొందలేదు. 
రోమపాదుడు తనకూతురైన శాంత నిచ్చి పెళ్ళి చేశాడు. గోశాలలు అతడిపేర రాజ్యమంతా ఏర్పాటుచేశాడు. విభాండకుడు 
ఆసంగతి తెలిసికొని, కొడుకును కోడలిని ఆశ్రమానికి తెచ్చుకొన్నాడు. శాంతాబుశ్యశ్ళంగులు అరుంధతీ వసిష్థులవలె, 
లోపాముద్రాగస్తులవలె ఉత్తమ దంపతులై జీవించారు. బుశ్యశృంగుడికథ అందరినీ ఆశ్చర్యకరంగా ఆకర్షిస్తుంది. నిశ్శబ్దంగా 
ఒక నీతిని బోధిస్తుంది. నిర్చ్వంధ బ్రహ్మచర్యం వానలు లేని దేశం వంటిది. గృహస్థాశ్రమధర్మంలో చేసే తపస్సు సుభిక్షమైన 
దేశవైభవం వంటిది. అస్థలిత బ్రహ్మచర్యం లోకశ్రేయస్సును అందించదు. గృహస్థాశ్రమమే సర్వత్రా సమాదరణీయం! 


4. పరశురాముడు : పరశురామనివాసం మహేంద్రపర్వతం. ఆతడి చరిత్ర సారమే ఆ తీర్దసేవన ఫలం. పరశురాముడు 
ఒక విశిష్ట వ్యక్తి. పుట్టింది బ్రాహ్మాణవంశంలో, కలిగింది క్షత్రియ తేజం. అది భృగుడి వరంవలన కలిగిన ఒక మిశ్రప్రకృతి. 
బ్రాహ్మణక్షత్రియ స్వభావాల మేలికలయిక పరశురాముడు. “ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం” అన్న సూక్తికి అచ్చమైన ఉదాహరణం! 


పీరిక-33 


“పితృదేవోభవ”, “మాతృదేవోభవ” - అనే ఆర్హసూత్రాలను త్రికరణశుద్ధిగా పాటించే విప్రవీరుడు పరశురాముడు. రేణుకా 
జమదగ్నులు అతడి తల్లిదండ్రులు. తండ్రి తల్లిని చంపుమంటే మారుపలుకకుండా ఆమె తలనరికి పితృవాక్యవరిపాలనం చేసే 
క్షాత్రశక్తి అతడికి ఉన్నది. మానవుడు ప్రమాదశాత్తు-మానసికంగానైనా-పాపంకాని, నేరంకాని చేయవచ్చును. దానికి మరణం 
శిక్ష కాదు. పశ్చాత్తాపమే తరణోపాయమని ఉదారంగా భావించగలిగిన ఉదాత్త ప్రవృత్తి అతడికి ఉన్నది. మానసికంగా పరపురుషుడి 
పొందుకోరిన తల్లినీ, తండ్రిమాటను తిరస్కరించి, శప్పలైన సోదరులనూ బ్రతికించు కొన్నాడు. తల్లిని చంపిన పాపాన్ని 
పోగొట్టుకొన్నాడు. తండ్రికి తన ప్రవర్తనవలన ఒక కనువిప్పు కలిగించాడు. కోపం కంటె శాంతం, సహనం, క్షవు, క్షమించటం 
ఎంతటి ఉత్తమ గుణాలో ప్రదర్శించి చూపించాడు. తండ్రి తన తల్లిని అనురాగంతో ఏలుకొనేటట్లు చేశాడు. తల్లి మానసికమైన 
తన తప్పుకు పశ్చాత్తాపపడి, తనగృహస్థ జీవితాన్ని మరల భగ్నం చేసికొనకుండ భద్రపడటానికి అనువైన శాంతియుత (ప్రమమయ 
కుటుంబాన్ని పరశురాముడు సృష్టించాడు. ఈ ఘట్టంలో పరశురాముడు పరమ బ్రహ్మణ్యమూర్తి! క్షమాశక్తి! 


పరశురాముడి జీవితాన్ని కార్తవీర్యుడి ధూర్తవర్తనం తీవ్రంగా మార్చింది. ఒకనాడు పరశురాము డాశ్రమంలో లేనప్పుడు 
కార్తవీర్యార్దునుడు ససైన్యుడై వెళ్ళి జదదగ్నివలన ఆతిథ్యాన్ని పొంది, కృతఘ్నుడై ఆశ్రమహోమధేనువును బలవంతంగా హరించాడు. 
ఆ సంగతి తెలిసి పరశురాముడు ఉగ్రుడైనాడు; కార్తవీర్యుడిని వెన్నంటి వెళ్ళి పోరులో ఘోరంగా చంపాడు. హోమధేనువును 
తిరిగి తెచ్చాడు. అంతటితో శాంతు డయ్యాడు. 


కాని, మరొకసారి మరొక ఘోరం జరిగింది. కార్తవీర్యుడి పుత్రులు పగబట్టి పరశురాముడు ఆశ్రమంలో లేని నమయంలో 
జమదగ్నిని పట్టి నానాహింసలు పెట్టి దారుణంగా వధించారు. ఆ బాధలు పడుతూ ఆ మహర్షి కొడుకైన రాముడిని ఎలుగెత్తి 
పిలుస్తూ ఆశ్రమమంతా ప్రతిధ్వనించేటట్లు, ఆశ్రమవాసులంతా రోదించేటట్లు, దారుణ వేదనను అనుభవిస్తూ చనిపోయాడు. 
రేణుక ఘోరమైన ఆ హత్యను చూచి దిక్కులదిరేటట్లుగా రోదించింది. ఆ కరుణభయంకర దృశ్యాన్ని పరశురాముడు చూచాడు. 
అపరరుద్రుడైనాడు. పరశువుకు పదునుపెట్టాడు. హైహయులను నిర్జాక్షిణ్యంగా చంపి, అయిదు మడుగులలో రక్తం నింపాడు. 
ఆ రక్తంతో తండ్రికి తర్చణాలిచ్చాడు. శాంతించాడు. తపోమయ జీవితాన్ని మహేంద్రపర్వతంమీద గడుపుతున్నాడు. 


మహేంద్ర పర్వతాన్నీ, పరశురాముడినీ స్వయంగా దర్శించిన ధర్మరాజు గొప్ప నీతిని నేర్చుకొన్నాడు. పితృభక్తి, క్షమ, 
శాంతం, తపస్సు- అనే విప్రధర్మాలు మనిషిని మహనీయుడిగా చేస్తాయి. పరులవలన అపకారం పొందినప్పుడు దానికి 
ప్రతీకారం చేసే పరాక్రమాన్ని ప్రదర్శిస్తే అతడు మహావీరుడుగా మారుతాడు. ఒకేవ్యక్తిలో ఈ బ్రాహ్మణ క్షత్రియగుణాలు 
ఉండటం విశేషం! ఈ జ్ఞానతీర్ధంలో మునిగిన ధర్మరాజు అరణ్య, అజ్ఞాత వాసాలలో బ్రాహ్మణ స్వభావాన్నీ, యుద్దషట్కంలో 
క్షత్రియపరాక్రమాన్నీ ప్రకటించి పరశురామ దర్శన తీర్ధసేవన ఫలాన్ని జీవితంలో పండించుకొన్నాడు. 


ద్రౌపదీ భీములు ధర్మజు డనుసరిస్తున్న క్షమాగుణం బ్రాహ్మణధర్మమని వాదించారు. ధర్మజుడు అదనెరిగి మహాప్రయత్నం 
చేసి మహాయుద్దంలో మహాఫలాన్ని పొందటం వీరధర్మ మనీ, ఆ సమయం వచ్చేంతవరకు క్షమతో తపస్సే శరణ్యమనీ 
ప్రబోధించాడు. క్షత్రియలోకసంహారం చేసిన రౌద్రమూర్తి పరశురాముడు. ధర్మజుడు దర్శించినప్పుడు పరశురాముడు తపశ్శాలి, 
శాంతమూర్తి. ఆరణ్యపర్వంలో ఆయనను అట్టా దర్శించటమే ఉచితం. అతడి కథ భావికథా జీవితానికి ఒక దివ్యస్పూర్తి! 
ధర్మజుడు ప్రసన్న పరశురాముడు! 


5. చ్యవనుడు-సుకన్య : చ్యవనుడు ఒక అపూర్వవ్యక్తి, సుకన్య ఒక విచిత్రవ్యక్తి. ఈకథను చెప్పటంలో నన్నయ 
అపూర్వవ్యంగ్యవైఖరిని అనుసరించి కథార్జాలను భావనామయం చేశాడు. విశ్వనాథ సత్యనారాయణగారు ఈ కథనుగురించి 
విశేషంగా వ్యాఖ్యానించారు. (చూడండి: “నన్నయగారి ప్రస న్నకథాకలితార్థయుక్తి ) రోవముశుడు ఒక సరోవరతీరంలో శర్యాతి 
యజ్ఞ ప్రదేశాన్ని ధర్మరాజుకు చూపిస్తూ- “ఇక్కడ భృగుపుత్రుడైన చ్యవనుడు శర్యాతి అనే రాజుకూతురు సుకన్యను పెండ్పాడి, 


పీర్రిక్ష-34 


అతడి యజ్ఞంలో ఇంద్రుడిని లెక్కచేయకుండా ఆశ్వినులను సోమపీథులను చేశాడు” - అని చెప్పాడు. ధర్మజుడు అది ఎట్లా 
జరిగిందో వివరించుమన్నాడు. 


ఈకథలో కేంద్రబిందువు చ్యవనుడు సుకన్యను పెండ్డిచేసికొనటం. దానికి పూర్వ కథ - దాని తరువాతి కథ అని 
ఉపాఖ్యానం రెండుగా విభక్తమౌతుంది. చ్యవనుడు ఒక సరోవర తీరంలో వీరాసనంలో ఉండి 'పెక్కువేలేండ్లు తపన్సు చేశాడు. 
అతడు కన్నులు ఇంచుక తెరిచి తపస్సు చేస్తున్నాడు. చుట్టూ పుట్టలూ చెట్టూ తీగలూ క్రమ్ముకున్నాయి. కాని, అతడి కన్నుల 
కాంతికి మాత్రం అడ్డం ఏదీ రాలేదు. అతడి కన్నులు ఆ పుట్టలో చెట్లలో మెరుస్తూ ఉన్నాయి. ఆ దృశ్యం చూస్తే అద్భుతంగా, 
ఆసక్తికరంగా ఉంటుంది. ఎవరైనా సాహసం కలవారు వస్తే ఆ మెరిసే పదార్థా లేమిటో తెలిసికొనాలని ప్రయత్నించే (ప్రేరణ 
కలిగించేవిగా అతడి కన్నులు మెరిసిపోతున్నాయి. 


ఒకసారి శర్యాతి ఆ సరోవరతీరానికి వనవిహారానికై వచ్చాడు. అతడి వెంట నాలుగువేల మంది రాణులు కూడా 
వచ్చారు. వారిరక్షణకై విపుల సైన్యం కూడా వచ్చింది. వారందరిలో “అతిశయరూప యౌవన గర్విత' ఆతడికూతురు సుకన్య. 
ఆమె చెలికత్తెలతో కలిసి అడవిలో తిరగటం మొదలు పెట్టింది. చ్యవనుడున్న వుట్టలోనుండి మిడుగురు పురుగుల వలె 
మెరుస్తున్న ఆ కాంతులను చూచింది. ఉత్కంఠ పెరిగింది. ఆదేమిటో తెలిసికొందామని ఆ పుట్టను త్రవ్వించింది. చ్యవనుడు 
కళ్ళను నిమీలితం చేశాడు. కొంతసేపు అదృశ్యుడైనాడు. ఆమె కక్కడ ఏమీ కనబడలేదు. తిరిగి తండ్రి వద్దకు వెళ్ళింది. 


శర్యాతి సైనికులందరికీ మలమూత్రనిరోధ మేర్చడింది. కారణం తెలియక శర్యాతి బాధపడుతున్నాడు. సుకన్య 
తాను చేసిన పని చెప్పి ఆ వికారానికి తనపని కారణమై ఉండవచ్చునన్న ఊహ నందించింది. శర్యాతి చ్యవనుడు తపస్సు 
చేసికొంటున్న చోటికి వచ్చాడు. అస్థిపంజరంవలె చిక్కిశల్యమై ఉన్న పరమవృద్భుడైన చ్యవనుడిని చూచాడు. కూతురు చేసిన 
తప్పునకు క్షమాపణ కోరాడు. సైన్యాన్ని బాధనుండి విముక్తి చేయుమని ప్రార్ధించాడు. చ్యవనుడు వింతకోరిక కోరాడు. సుకన్య 
నిచ్చి పెళ్లి చేస్తే సైన్యానికి కలిగిన బాధ తొలగుతుందని పేర్కొన్నాడు. గత్యంతరం లేక కన్య నా బుషి కిచ్చి శర్యాతి 
రాజధానికి తిరిగిపోయాడు. 


ఇంతవరకు కథలోని పూర్వభాగం. ఇకపై ఉత్తరభాగం. సుకన్య పుట్ట త్రవ్వించటం ఇందులో కీలక సమస్య. సుకన్య 
యౌవనగర్వంతో ఆ పని చేసింది కానీ, అవినయంతో కాదు, అయోగ్యప్రవర్తనవలన కాదు, ఆమె సార్థక నామధేయురాలు, 
పుట్టను త్రవ్వించి చ్యవనుడి తపస్సును భగ్నంచేసింది. ఆతడు సుకన్యను వరించాడు. వేలేండ్ల తపస్సు తరువాత అతడు 
ఒకయింటి వాడవ్వాలని అనుకొన్నాడు. కథ ఎట్టా ఉన్నదంటే య సుకన్య(తగిన ఉత్తమురాలైన కన్య) కొరకే చ్యవనుడు తపస్సు 
చేస్తున్నాడా? ఆమె దొరికింది కాబట్టి ఇక కళ్ళు నిమీలితం చేసి, ఆలోచించి, ఆమెను దక్కించుకొనే యత్నంలో భాగంగా 
శర్యాతి సైన్యానికి ఇబ్బంది కల్పించాడా? సైన్యాన్ని దక్కించుకోవాలంటే శర్యాతి సుకన్యను తప్పక ఇవ్వాలి. లేకపోతే అంతవృద్దుడికి 
నాకన్య నివ్వటం ఎట్లా”? అని ఎన్నో అడ్డు ప్రశ్నలు వేయవచ్చును. చ్యవను డెంతటి తపస్వియో అంతటి వ్యూహనిపుణుడి 
వల కనబడతాడు. చివరకు తాను కోరుకొంటున్న భార్యను శర్యాతి సుముఖత్వంవలన సులభంగా పొందగలిగాడు. విచిత్రమేమంటే 
ఈ వ్యూహంలో సుకన్య మనస్సును తెలిసికొనే సమస్యే రాలేదు. ఆమె తండ్రి అనతికి బద్భురాలు. సైన్యం కొరకు సుకన్యను 
దానంచేసి తండ్రి వెళ్ళిపోయాడు. ఇష్టమున్నా లేకపోయినా వృద్దమునితో సుకన్య కాపురం చేయవలసి వచ్చింది. ఆమె యౌవనంలో 
ఉన్నది. అతడు ఆమెతో కామకేళి జరిపే వయస్సులో లేడు. అయినా ఆమెను వివాహమాడాడు. చ్యవనుడు తపస్సులో 
వయసునంతా వ్యయం చేశాడు. గృహస్థాశ్రమధర్మం నిర్వహించటం జీవితపరమార్థమనుకొన్నాడు, మరి ఆ వృద్ధుడికి ఆ 
తపస్సు తోడ్పడుతుందా? 


పీర్రిక-35 


ఇది ఒక పెద్దప్రశ్న. భార్య తోడ్పాటుంటే భర్తతపస్సు గృహస్థాశ్రమ ధర్మ ఫలాన్ని పొందటానికి సమర్థమౌతుంది. ఆ 
రహస్యాన్ని చ్యవనుడు తన జీవితంలో ఆవిష్కరించ దలచాడు. చ్యవనుడు నవయౌావనవతి అయిన తన భార్యను అభిమత 
కేళలీసాఖ్యాలతో తృప్పురాలిగా చేయవలసిన ధర్మం తనకు ఉన్నదని మనసారా భావించిన మహానీయుడు. దానికి తన తపస్సుతో 
ఒక కార్యరూపాన్ని ఇవ్వాలి. అయితే. అందుకు సుకన్య సంకల్పశుద్ది కూడా కావాలి. మరొకమాటలో చెప్పాలంటే ఆమె పాతివ్రత్య 
దీక్షావ్రత శక్తికూడా కావాలి. ఆ రెండూ కలిస్తే గృహస్థ ధర్మఫలసిద్ధి ఏర్పడుతుంది. 


యఖ 


ఉత్తరభాగం ఇక్కడ మొదలౌతుంది. చ్యవనుడు చాల లోతైన మనిషి. ఎక్కడా బయట పడడు. పుట్ట త్రవ్వించినప్పుడు 
కొంత కొంటెపిల్లవలె కనిపించినా సుకన్య పెండ్లి అయిన తరువాత భర్తకు పరమభక్తితో పరిచర్యలు చేస్తున్నది. ఆమెకు 
పరిచర్యాభాగ్యమే కలుగుతున్నది కాని భర్శ సమాగమసుఖం అందటంలేదు. ఆమెకూడా అసంతృప్తిని ప్రకటించలేదు. భర్త 
ఎంత నిండుగా బైటపడకుండా ఉంటాడో భార్యకూడా అంత నిండుగా బైటపడకుండా ఉంటున్నది. ఆమె చ్యవనుడి కంటె 
రండాకులెక్కువ చదివిందా అనిపిస్తుంది. 


పుట్టనుండి బైటపడిన తరువాత చ్యవనుడికి పట్టుమని తపస్సు కుదరటం లేదు. తన యిల్లు, ఇల్లాలు కుదుటపడితే 
తప్ప అతడికి శాంతి లేదు. అతడిలో అతడే అన్వేషణ మొదలు పెట్టాడు. ఆతడు యువకుడు కావాలి, సుకన్యకు సుఖాన్ని 
పంచిపెట్టాలి. దేవతలలో యౌవనాధిదేవతలు ఆశ్వినులు. వారిని ఉపాసించాడు. వారు ప్రసన్నులైనారు. మార్గం వేశారు. 


ఒకనాడు ఒంటిగా ఆశ్వినులు సుకన్యను కలిశారు. ఆమె యోగక్షేమాలు తెలిసికొన్నారు. వారు నవ్వి “అయ్యో! ఇట్టీ 
అందం, యౌవనం కలిగి ఉండి కూడా కామోపభోగాలకు పనికిరాని ముదుసలిని పెళ్ళాడి, నీ వయసును వృథా చేసికొంటున్నావు. 
ఇప్పుడైనా నరే, నీ వయోరూపాలకు తగిన వరుడిని వరించుము. మేం వాడిని తెచ్చి నీ కిస్తాం) అన్నారు. సుకన్య వారి 
మాటలకు అడ్డువచ్చింది. *'నాకు చ్యవనుడిమీద ఎప్పుడూ ప్రీతి ఉంటుండగా మీ రిట్లా మాట్లాడటం ఉచితమా?” అని చెప్పి, 
వారి నక్కడే ఉంచి, వెంటనే భర్తవద్దకు వెళ్ళి వా రన్నమాటలు చెప్పింది. సుకన్య ఎంత శనీలవతియో అంత లోకజ్ఞురాలు. ఆ 
మాట లన్నవారు అశ్వినీదేవతలు. వారు ఆశ్రమ ప్రాంతానికి ఊరక రారు. ఊరక ఏ ప్రసక్తీ తేరు. వారన్న మాటలలో ఏ భావి 
భాగధేయాలు దాగి ఉన్నాయో? అయినా, వా రన్న మాటలు తన మనసులో లోలోన దాగి ఉన్న కోరికనే తెలుపుతున్నాయి. 
భర్తయందు భక్తి ఉన్నది. అది అచంచలం. కాని ఆతడివలన ఆమె రక్తిని కూడా కోరుకొంటున్నది. అశ్వినులా తగిన వరుడిని 
వరించుము, మేము తెచ్చి ఇస్తా మంటున్నారు. ఆమె మనసులో భర్త తప్ప మరొకరు లేరు. కాబట్టీ ఆమె మరొకరిని 
సూచించలేదు, కాని, భర్త యువకుడు కాడు. ఇదీ సత్యమే. అదీ సత్యమే. ఇది ఆమె జీవిత వాస్తవం కూడా. ఆమె ఆశ్వినుల 
మాటలు వెంటనే భర్తకు చెప్పటం వలన చ్యవనుడు ఆమె పతివ్రత అని నిశ్చయించాడు. ఎట్లా? మరొకరిని ఆమె 
కోరుతున్నట్ల్టయితే దేవతలకు రహస్యంగా నివేదించుకొని వారి దయవలన మరొక యువకుడితో ఇష్టసుఖా లనుభవించి 
ఉండేదే. కాని, తగిన వరుడిని తెచ్చి యిస్తామని ఆశ్విను లన్నప్పుడు కూడా ఆమె హృదయంలో చ్యవనుడే స్మరణయందు 
నిలవటం ఆమె పాతివ్రత్యాన్ని ప్రకటించింది. 


ఇది ఒక విధంగా ఆమె శీలపరీక్ష. ఆమె నెగ్గింది. ఆశ్వినులు సంతోషించారు. చ్యవనుడు తన వ్యూహం ఫలించినందుకు 
సంతోషించాడు. ఆశ్వినులు చెప్పినట్లు చేయుమని భార్యను ఆజ్ఞాపించాడు. ఆమె వివేకవతి. 'నాకు నవయౌవన వరుడి' ని 
ప్రసాదించండని ఆశ్వినులను వేడింది. అత డెవరో ఆమె చెప్పలేదు. 


ఆశ్వినులు కొలనులో దిగి మునిగారు. వారివెంట చ్యవనుడు కూడా కొలనులో మునిగాడు. అందరూ 
నవయౌవనాకారులై బయటికి వచ్చారు. “మాలో ఒకరిని ఎన్నుకొను” మని ఆశ్విను లన్నారు. సుకన్య యువకుడైన తన భర్తనే 
ఎన్నుకొన్నది. ఆశ్వినులు సంతోషించారు. 


పీరిక-36 


చ్యవనుడి మహావ్యూహంలో ఆశ్వినులు భాగస్వాము లని సుకన్యకు తెలియునా? తెలిస్తే కథ ఇట్లా నడవదు. ఆమె 
కొంత ఊహించి ఉండవచ్చునని కొందరు భావించారు. సారమతులు లోనారసినంత లోతు ఈ ఉపాఖ్యానంలో కనబడుతుంది. 


చ్యవనుడు తనకు తాను నవయౌవనుడిగా సృష్టించుకొనటానికి తోడ్పడిన అశ్వినీదేవతలకు యజ్ఞాలలో సోమపానంలో 
భాగం కల్పించాడు. ఎదిరించిన ఇంద్రుడిని తన తపోబలంతో తలవంచేటట్ట్లు అంగీకరించేటట్ట్లు చేశాడు. యజ్ఞం శర్యాతి చేత 
చేయించాడు. ఆశ్వినులకు తాను ఆ ఫలాన్ని అందించాడు. 


ఆరణ్యపర్వంలో కర్మప్రధానమైన యజ్ఞయాగాదులకంటె తపస్సు ముఖ్యమనే మహాతాత్పర్యం నిరూపించబడింది. 
తపస్సువలన కర్మభక్తిజాన ఫలాలను పొందవచ్చునన్న పరమతాత్పర్యాన్ని చ్యవనుడి కథ వెల్లడిస్తున్నది. పురుషుడిలోని తపశ్శక్తిని 
గృహస్థాశమ ధర్మరక్షణశక్తిగా మలచి పోషించే మహాశక్తి గృహిణి. ఆమె సుకన్య. అందుకే దీనికి సౌకన్యోపాఖ్యానం అనే 
పేరుంది; చ్యవనుడి తపశ్శక్తి వలన వైడూర్యపర్వతం ఆర్బీకపర్వతంగా ప్రసిద్ది చెందింది. కాబట్టి ఇది చ్యవన చరిత్రం. 


6. మాంధాతృడు : ఇంద్రుడి అర్జసింహాసనాన్ని అధిరోహించిన ఇక్ష్వాకువంశ చక్రవర్తులలో ఇతడు ప్రసిద్ధుడు. అతడు 
అజగవమనే ధనువుతో, దివ్యాస్తాలతో, అభేద్యకవచంతో ఎన్నో యుద్దాలు చేశాడు. పరిపూర్ణ దక్షిణలతో ఎన్నో యాగాలు 
చేశాడు. పుట్టగానే ఇంద్రుడి చూపుడు వ్రేలినుండి అమృతం త్రాగిన ఈ వీరుడు తనదేశంలో అనావృష్టి ఏర్పడ్డవుడు ఇంద్రుడితోనే 
యుద్ధంచేసి మేఘాలచేత వర్షం కురిపించాడు. ఇతడి గాథ వింటూంటే అర్జునుడి చరిత్రకు ఆచార్యకం వంటిదిగా మన 


7. సోమకుడు : యజ్ఞికర్మకంటె తపస్సు గొప్పదని చెప్పేకథ- సోమకుడనే రాజర్షిది. సోమకుడు యజ్ఞం చేసి, 
అందులోనుండి జంతుడనే పేరుకల కొడుకును పొందాడు. అతడి నూర్వురు భార్యలూ ఆ బాలుడిని అల్తారు ముద్దుగా 
పెంచారు. కాని ఒక కొడుకు ఏకారణంవలన నైనా చనిపోతే తనవంశం ఏం కావాలి? అనే ప్రశ్న అతడికి కలిగింది. జంతుణ్లీ 
బలిపశువుగా ఉపయోగించి అతడి మెదడునూ, రక్తాన్నీ హోమంచేసి యజ్ఞం చేస్తే నూరుగురు కొడుకులు పుడతారనీ, వారిలో 
జంతుడు పెద్దవాడౌతాడనీ, ఒక బుత్విజుడు చెప్పాడు. సోమకుడు యజ్ఞం చేశాడు. పుత్రశతాన్ని పొందాడు. అయితే ఆ యజ్ఞం 
చేయించిన బుత్విజుడు చనిపోయి నరకంలో యమయాతనలు పడుతున్నాడు. సోమకుడు ఉత్తమలోకాలకు పోతూ బుత్విజుడికి 
తన యజ్ఞం చేయటంవలన ఆ నరకబాధ ఏర్చ్పడిందని తెలిసి, తన తపోయజ్ఞఫలాన్ని పంచి అతడిని కూడా ఉత్తమలోకాలకు 
తీసికొనిపోయాడు. పుత్రుడిని యజ్ఞం చేసి పొందు కాని, పుత్రుడిని యజ్ఞపశువుగా చేసి యజ్ఞం చేయకు - అన్నది ఈ తీర్థగాథా 


సందేశం! 


8. భరతుడు : చంద్రవంశ చక్రవర్తులలో వంశకర్తగా ప్రసిద్ది చెందిన భరతుడు ప్లక్షావతరణ మనే యమునా తీర్ధంలో 
అనేక యాగాలు చేసి సర్వలోకాలనూ చూచాడు. రోమశుడు ధర్మరాజును కూడా ఆ తీర్ధంలో స్నానంచేసి సర్వలోకాలను 
దర్శించుమని హితువు చెప్పాడు. ధర్మజుడు తమ్ములతో సహా స్నానం చేశాడు. స్నానంచేసి, ధర్మరాజు మాత్రం తాను సర్వలోకాలనూ 
దర్శించినట్లు ప్రకటించుకొన్నాడు - 


శా, “దేవర్షి ద్యుచరాహిలోకములు నాదిత్యాశ్వినీ లోకముల్‌ 
దేవాధీశ్వరు6 జూచితిన్‌ మజియు నద్దేవేంద్రునొద్దన్‌ సగాం 
డీవోద్దామమహాభుజార్గళు. గిరీటిన్‌ సవ్యసాచిన్‌ జయ 
శ్రీవిభాజితు6 బార్జుం జూచితి జగత్సేవ్యా! మునీంద్రోత్తమా!' (ఆర. 3.222) 


పీర్రిక-37 


ఈ ఒక్క నిదర్శనం చాలు - ధర్మజుడు స తీర్ణంలో స్నానం చేసినా ఆ తీర్ద మాహాత్మా్యానికి కారకుడైన మహాత్ముడు 
పొందిన మహితానుభూతిని తాను కూడా పొందాడనటానికి. ధర్మజుడి తీర్ణయాత్రల పరమార్ధమే అది. ఒక్క ధర్మరాజులో 
యుగయుగాల పుణ్యపురుషుల తేజం సంపుటీకరించబడిందనటానికి ఆరణ్యపర్వంలోని పుణ్యతీర్ధ సేవాఘట్టం పరమోదాహరణం. 


9. శిబిచక్రవర్తి : ఇంద్రాగ్నులు శ్యేనకపోతరూపాలతో శిబి చక్రవర్తి దానశీలాన్ని పరీక్షించినప్పుడు తన శరీరాన్ని దానంగా 
ఇచ్చి శబ్దబ్రహ్మం ఉన్నంతకాలం నిత్యకీర్తి పొందిన దానవీరుడు శిబి చక్రవర్తి. అతడి క్షేత్రం భృగుతుంగపర్వతంమీద ఉన్నది. 
ఆశ్రితుల కొరకు శరీరాన్ని గాని, చివరకు స్వర్గ సాఖ్యాలను గాని త్యాగం చేయగలిగే మహిమోన్నతుడు ధర్మరాజు. ఆతడిలోని 
త్యాగవీరం ఆ తీర్ధసేవనం వలన దృఢపడిఉంటుంది. 


10. అప్టావక్రుడు : 


క. “అలయక యేండ్లు గడుం బె 
క్కులు జీవించుట నర గలుగుటయుం దగువృ 
ద్ధుల లక్షణమే? జ్ఞానము 
గలండేనిన్‌ బాలుండయిన. గడు వృద్దు మిన్‌). (ఆర. 3.248) 


అన్న సూక్తికి అప్టావక్రుడి చరిత్రం చక్కని ఉదాహరణం. కురుసభలో ద్రౌపది అడిగిన ధర్మసందేహాన్ని ధర్మరాజొక్కడే 
తీర్చగలడని భీష్కు డన్నాడు. జ్ఞానానికీ, వయసుకూ, సొగసుకూ సంబంధం లేదన్న సత్యం భారతమంతా వినబడుతుంది. 
ధర్మజుడు విశ్వసించిన ధర్మాలలో ఇది ఒకటి. రాజసూయంలో శ్రీకృష్ణుడిని వృద్ధుడని పూజించలేదు. జ్ఞానవృద్భడనే గౌరవించాడు. 


11. యవక్రీతుడు : 


క. “గురుశుశూష యొనర్చుచు. 
బరమక్షేశమున జేసి పడసిన విద్యల్‌ 
స్ఫురియించు. గాక గురుముఖ 
విరహితముగ6 బడసినవియు వెలయునె యెందున్‌?” (ఆర. 3,282) 


అనే నీతికి చక్కని ఉదాహరణం యవక్రీతుడిచరితం. రోమశుడు రైభ్యాశ్రమాన్నీ భారద్వాజాశ్రమాన్నీ చూపించి, ఆ 
తపోవిద్యా కేంద్రాలలో జరిగిన రెండు ఉదంతాలను పేర్కొని, గురుముఖతః చదువని విద్యావంతులు, యజ్ఞంవలన విద్యను 
పొందిన పండితులు ఏవిధంగా మదమాత్సర్యాలకు గురి అయి నశిస్తారో వివరించి చెప్పాడు. సంతత జ్ఞాన విద్యార్థిగా 
ధర్మజుడు పెద్దల వలన పొందిన జ్ఞానాన్ని ఉపాసిస్తున్నవాడు. దుర్యోధనుడు ఈతడి వలె కాక విపరీత ప్రవృత్తి కలవాడు. 
వారిరువురి విద్యావిభవ తారతమ్య పరిశీలనకు ఈ కథ ఎంతో తోడ్పడుతుంది. మంత్రతంత్రాలతో విద్యను గడించి, మిత్రుడి 
భార్యను కామించి చివరకు రైభ్యుడి మంత్రశక్తికి బలియైన భరద్వాజ పుత్రుడు యవక్రీతుడు దుర్యోధనతుల్యుడు. తమ్ముడు 
చేసిన పితృహత్యకు ఉపశమనక్రియలు చేసి, తమ్ముడికి మేలు చేయబోయిన అర్వావసుడికి తమ్ముడు కపటిర్దై కీడు 
చేయబోయాడు. దేవతలు అర్వావసు సత్యశీలాన్ని మెచ్చి అతడికి వరాలిచ్చారు. చని పోయిన బంధుమిత్రులందరు అతడివలన 
బ్రతికారు. రైభ్య భరద్వాజాశ్రమాలలో జరిగిన కథలవలన దేవతలు చెప్పిన సారాంశమిది- గురుశుశూషా సంతోషకరుడైన 
వాడు బ్రహ్మజ్ఞానాన్ని ఉపార్జించగలుగుతాడు అని (3.283), యవక్రీతుడి క్షేత్రంలో నివసిస్తే దురితవిముక్తుడౌతాడని, ఇక్కడితో 
ధర్మరాజు తీర్థయాత్ర ముగుస్తుంది. ధర్మజుడు బ్రహ్మజ్ఞాని అయినాడని, దురితవిముక్తుడైనాడని వస్తుధ్వని. 


పీరిక-38 


నన్నయ సూచించినట్లుగా ఈ పుణ్యతీర్ధ కథలకు కూడా ఒక క్రమం తెలిసి చదివితే కథాక్రమం బతి రమ్యంబు' 
(2.354). క్రమం తెలియకుండా చదివినా “కథ రమ్యంబు” (3౩-397). ఇది నన్నయ శిల్పం. 


ఉపాఖ్యానాలలో కూడ అనుసృజనాత్మకత : 


అఖ్యానంలో వలెనే, ఉపాఖ్యానాలలో కూడా నన్నయ రచనలో అనుసృజనాత్మకత అడుగడుగునా కనబడుతుంది. 
తీర్ధ మాహాత్మ్యాలలో కూడా నన్నయ గంటం ఆ ప్రతిభను ప్రదర్శించింది. మచ్చు కొకటి రెండు గమనిస్తే చాలు. 


1. అగన్త్యుడు లోపాముద్రను వివాహం చేసికొని, ఆమెను వెంటపెట్టుకొని గంగాద్వారక్షేతంలో తపస్సు చేస్తూ 
ఉంటాడు. లోపాముద్రా రూోపయౌవన వైభవం అతడిలో మన్మథ(ట్రేరణను కలిగించింది. ఆ ఘట్టంలో వ్యాసుడు చెప్పే పద్ధతి 
కంటె నన్నయది శిల్ప్ససుందరం. మూలం : 


“తతో బహుతిథే కాలే లోపాముద్రాం విశాంపతే, 

తపసా ద్యోతితాం స్నాతాం దదర్శ భగవాన్నషిః. 

స తస్యాః పరిచారేణ శౌచేన చ దమేన చ, 

శ్రియా రూపేణ చ ప్రీతో మైథునాయాజుహావ తామ్‌.” (3.95.13-14) 


నన్నయ తీర్చరితనం ; 


“నీచతరనాభి6 జపల వి 

లోచన6 బృథుజఘనచక్ర లోపాముద్రం 

జూచి మునీంద్రుండు మన్మథ 

గోచరు.డై దాని. బ్రీతి.గూడంగం దివిరన్‌. (ఆర. 2.332) 
నన్నయ తీర్చిన లోపాముద్ర శృంగార విభావం. “మన్మథ గోచరుడై' అనే మధురమైన అభివ్యక్తి నన్న్వయకే దక్కింది. 


“ప్రీతో మైభునాయాజుహావ తాం” అన్న గ్రామ్యధోరణి కంటె “ప్రీతి. గూడంగం దివిరెన్‌” అన్న నాగరక ధోరణి నాణ్యంగా 
ఉన్నది. 


2. అగస్త్యుడు వాతాపి జీర్ణం అని కడుపు నిమురుకొన్నాడు తెలుగులో మరొకవిశేషం కూడా ఉన్నది. మూలంలో 
పిడుగువంటి అపానవాయువును వదలినట్ట్లున్నది. తెలుగులో గర్రన త్రేన్నినట్టున్నది. ఎంత బెచిత్యదృష్టి? గమనించండి: 


మూలం : “తతో వాయుః ప్రాదు రభూ దధస్తస్య మహాత్మనః, 
శబ్దేన మహతా తాత! గర్జన్నివ యథా ఘనః”. 


నన్నయ : “కడుపు. దడవిగొనుచు6 గజ్జన6 ద్రేంచిన 
నసుర జీర్ణమయ్యె నాక్షణంబ”. (ఆర. 2.343) 


(3) తీరర్ణయాత్రలను గురించి ఆరణ్యపర్వంలో బుషిత్రయం చెప్పిన వర్ణనలు మూలంలో విపులంగా ఉన్నాయి. 
అందులో మొదట నారదుడు, చివర రోమశుడు, మధ్య ధౌమ్యుడు చెప్పిన అంశాలున్నాయి. ఆ ముగ్గురిలో ధౌామ్యుడిది 


పీర్రిక-39 


అంత ముఖ్యం కాదు. అట్లని అతడిని కాదనటానికి వీలులేదు. దివ్యర్చ్నుల కెన్నివిషయాలు తెలియునో పాండవ పురోహితుడికి 
కూడా అన్ని తెలియునని చెప్పటమే అందులోని వస్తుధ్వని. అయితే, మూలంలో ధౌమ్యుడు నాలుగు దిక్కులా ఉన్న తీర్థాలను 
నాలుగు అధ్యాయాలలో చెప్పినట్టున్నది. నన్నయ దాని నొక పద్యభాగంలోకి కుదించి బెచిత్యాన్ని పాటించాడు. 


ఊఉ. “నాలుగు దిక్కులందును వినన్‌ విదితంబగుచున్న పుణ్యతీ 
ర్హాలి తెజం గెజుంగంగ మహాత్ముండు ధౌామ్యు6 డజాతవైరి కం 
దోలిన6 జెప్పుచున్నతజి నొప్పుగ రోమశు. డేంగుదెంచిె....!' (ఆర. 2.290) 


శా(స్తేతిహాసాన్ని కావ్యేతిహాసంగా మలచే కిటుకుల్లో ఇటువంటి సంగ్రహీకరణలు ముఖ్యమైనవి. ఆ వివరాలు లేకపోతే 
కావ్యత్వానికీ, కథాశక్తికీ ఏమీ లోపం లేదని నన్నయ తీర్చు. 


అరణ్య రమణీయత - నన్నయ ఆత్మీయత : 


గోదావరీనదిని, వేంగీసీమను ఆత్మీయంగా (ప్రేమించిన ఆంధ్రకవి, ఆదికవి నన్నయ. అందువలననే నదులన్నా, 
వనాలన్నా తోటలన్నా, ప్రకృతి సౌందర్య విలసితాలైన పర్వతారణ్యాలన్నా నన్నయకు మనసు మత్తెక్కుతుంది. ఆరణ్యపర్వంలో 
ప్రకృతి పొత్తిళ్ళలో పెరిగినట్టున్న ప్రాంతాలను నన్నయ ఆత్మీయతతో వర్ణించాడు. అటువంటి వాటిల్లో గంధమాదన పర్వతం 
నన్నయకు నచ్చిన క్షేత్రం. గోదావరీ ప్రకృతి సౌందర్యాన్ని గంధమాదనంలో బింబప్రతిబింబ భావంగా దర్శించాడు. నన్నయ 
ఆత్మసంగీతం అక్కడ ప్రకృతివర్ణనపద్యాలలో అక్షరరమ్యంగా అవతరించింది. 


గంధమాదన పర్వత సానువులలో సహజ రవముణీయంగా ఉన్న ప్రకతి ఒడిలో ద్రౌపదీ భీములు ప్రసన్నంగా 
విహరిస్తున్నారు. వారి ఆనందానికి ప్రతీకయా అన్నట్టు సహస్రదళకమలం వారిముందు పడింది. అదొక మధురమైన తన్మయ 
సన్నివేశం. పఠితను ఒక పద్యంతో నన్నయ్య ఆ రసానుభూతిలో అక్షరమ్యత అనే సాహితీ కళామంత్రంతో ముంచుతాడు. ఆ 
పద్యం ఇది. 


చ. _ 'అలఘులు గంధమాదన మహా ధరణీధర సానురత్న వే 
దుల బవమాననందను.డు ద్రోవదియున్‌ విహరించుచున్నచో 
లలిత సహస్ర పత్రకమలంబు సమీరవిధూతమై మహీ 
తలముపయిన్‌ వడిం బడియె6 దద్దయు. బొల్పు6గ వారిముందటన్‌'. (ఆర. 3.310) 


ఓజస్సులో ప్రసాదం కలిపి భద్రగజంవలె పద్యాన్ని నడిపే రచన నన్నయకు ఆత్మీయం. అందువలననే ప్రసిద్దికక్కిన 
నన్నయ పద్యాలు చాలావరకు ఈ పాకంలోనే పడి రుచిగా ఉంటాయి. ఉదాత్తవస్తు వర్ణనంలో నన్నయ శైలి ఈ రమ్యతను 
వెలారుస్తుంది. దీన్ని అక్షరరమ్యత అనీ, అక్షరమైన ఆస్వాదనీయత్వం అనీ పిలుస్తాం. 


ప్రకృతిని వర్ణించేటప్పుడు నన్నయ పద్యంవఠలె వచనాన్ని కూడ అక్షరరమ్యం చేస్తాడు. భీముడు గంధమాదనం మీదకు 
పోయి కుబేరుడి వనంలో ఒక సరోవరం చూచాడు. ప్రకృతి రమణీయంగా ఉన్నది. సరోవరస్నానం సరసంగా సాగింది. నన్నయ 
వచనం అక్షరరమ్యంగా స్పందించింది. 


“చని చని పవనవశ సంచలిత తటమహావన తమాల తాల హింతాల విశాల కదళీదళ వీజ్యమాన శీతలజల 
పరిపూర్ణంబైన యొక్క సరోవరంబు6 గని యందు. గృతావగాహుండై నవనలినదళమృణాల వలయాలంకృతుం డగుచు దాని 


పీర్రిక-40 


వెలువడి యనేక యోజన విస్తారాయామ రమణీయం బైన కదళీషండంబు. జొచ్చి యందు శంఖధ్యానంబు. జేసిన” -(ఆర. 
3.313) 


భీముడే కాదు నన్న్మయకూడా ఈ వచనంలో నాదమాధుర్యాన్ని శంఖధ్యానంగా వినిపించాడు. ఇది నన్నయ ఆత్మీయత 
అక్షరరమ్యతగా అవతరించే తీరు. 


కొండ కొమ్ములలో మేఘాలు క్రమ్ముకొంటున్నాయి, చరియలలో ఏనుగులు తిరుగుతున్నాయి. ఆ రెంటికీ తేడా 
గుర్తించలేని ఒక మబ్బులు క్రమ్మిన కొండ ప్రకృతి సౌందర్యం నిండారిన సుందర సన్నివేశం - భయద గంభీర సుందరంగా 
ఉన్నది. నన్షయ అటువంటి సన్నివేశంలో ఒడలు మరచి పరవశిస్తాడు. ఆ అనుభూతిని అతడి కవిత మోసుకొని వస్తుంది. ఈ 
సీసం ఆ రమ్యతకు ఒక రమణీయ అక్షరశిల్పం! 


సీ “వారిధారల ననివారిత నిర్లళ । ద్దానధారల6 దటిద్దామములను 
దశన ధామంబుల నశనిఘోషంబుల । ఘోరబృంహిత బృహద్దాషణముల 
నివి ఘనబృందంబు లివి గజయూథంబు | లని విచారింపంగ నక్కజంబు 
లై లలితోత్తుంగ శ్రైలశ్ళృంగంబుల 6| ద్రిమ్మరు జలధర ద్విరదతతుల 


ఆ. విస్మయంబుతోడ వీక్షించుచుం జని । రజతగిరి సమీప రమ్యభూమి 
నక్కుబేరు వనమునందు సౌగంధిక | కమలవనముం గనియె ఘనభుజుండు”*. (ఆర. 3.355) 


ఈ పద్యం చదువుతూ ఉంటే “ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్షిష్ట సానుం, వప్రక్రీడా పరిణత గజ (ప్రేక్షణీయం 
దదర్శ” అన్న కాళిదాసమహాకవి మేఘసందేశ కావ్యశ్లోకం గుర్తుకు వస్తుంది. ఆరణ్యపర్వంలో కూడా రానున్న వర్షకాలానికి ఈ 
మబ్బులు ముందు సూచన లేమో! మేఘాలకూ ఏనుగులకూ సామ్యం కవిసమయం. దాన్ని రూపకంగా ప్రదర్శించటం నన్నయ 
రచనలో రామణీయకం. 


మదగజ మనే భావ చిత్రాన్ని సన్నివేశసుందరంగా నిర్వహించటం నన్నయ రుచిరార్డ శిల్ప నిధిత్వం. అసలు గంధమాదన 
పర్వతాన్ని భీముడు మదగజం వలెనే ఎక్కినట్టు నన్నయ పరిచయం చేశాడు. అక్కడినుండి అతడు చేసిన చేష్టలు, చూచిన 
స్టలాలు మదగజ భావచిత్రాలతో అలంకారరమ్యంగా భాసింపజేయటం ప్రసన్నకథా కవితార్హయుక్తి! 


నానారుచిరార్ధ సూక్తులు : 


ఆరణ్యపర్వం నన్నయ నానారుచిరార్థ సూక్తినిధిగా ప్రసిద్దిపొందింది. ఈ పర్వంలోని ఈక్రింది పద్యాలు తెలుగువారి 
సంభాషణలలో రమ్యధర్మోక్తులుగా, సూక్తులుగా, లోకోక్తులుగా నేటికీ జాలువారుతున్నాయి. 


ధర్మం - 
క, “'ధీరమతియుక్తి6 జేసి వి । చారింప6గ నిక్కువంబు సర్వజన స్వ 

ర్గారోహణ సోపానం । బారంగ ధర్మంబ సూవె యతిరమ్యం బై. (ఆర. 1.229) 
క... “'ధర్కజ్ఞులైన పురుషులు | ధర్మువునకు బాధ సేయు ధర్మువు నైన్‌ 


ధర్మముగా మది. దలంపరు । ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్‌'. (ఆర. 3.230) 


పీర్రిక్ష-41 


భార్య స 
తే. “అధిక దుఃఖ రోగార్తున కౌషధంబు | సురుచిరంబుగ భార్యయ చూవె యెందు; 

నొనర భార్యాసమేతు.డై యున్నవాని | కంతలయ్య్యును నాపద లెజబుకపడవు”. (ఆర. 2.74) 
క. “అలసినెడ డస్సినెడ నా6। కలి దప్పియు నైన యెడల. గడుకొని ధరణీ 

తలనాథ! పురుషునకు ని | మ్ముల భార్యయ పాచు. జిత్తమున దుఃఖంబుల్‌ొ. (ఆర. 2.75) 
సంఘబలం : 


తే. “బలము గలవాని6 బలువురు బలవిహీను 
లొక్కటై కూడి నిర్జింతు రుత్సహించి 
మధువు గొన నుత్సహించిన మనుజు. బట్టి 
కుట్టి నిర్ణించు మధుకర కులమునట్లు. (అర. 1.251) 


వృత్తరక్ష : 


తే. “వృత్తవంతుండు వెండియు వివిధ గతుల । వృత్తవంతుండు గానేర్చు; వృత్తహీను6 
(పాఠాం: విత్తహీనుండు వెండియు వివిధ విధుల । విత్తవంతుండు గానేర్చు, వృత్తహీనుం 
డైనవాండు విహినుండ యండ్రు గాన । విత్తరక్షకు. గడుమేలు వృత్తరక్ష. (ఆర.4.129) 


ఆరణ్యపర్వంలో ధర్మజుడి శీలచిత్రణాన్నంతా ఒక్కమాటలో చెప్పాలంటే “విత్త రక్షకు. గడుమేలు వృత్తరక్ష అని 
పేర్కొంటే చాలు, నహుష ప్రశ్నలలో ధర్మజు డిచ్చిన ఈ సమాధానం ధర్మవీరుల ఉత్తమశీలచిత్రం! 


మహాభారతం కాలంనాటి పుణ్యతీర్థాలు : 


సంస్కృత మహాభారతంలోని వనపర్వంలో వర్ణించబడిన పాండవ తీరయాత్రలను ఆధారంగా చేసికొని ఆకాలంనాటి 
భరతఖండం, అందులో పాండవులు చేసిన తీర్థయాత్రలను గురించి శ్రీ చర్ల నారాయణశాస్రిగారు చెప్పిన ఈ క్రింది విశేషాలు 
గమనించదగినవి. “మహాభారత మీమాంసని అనే గ్రంథం (1984) - మూడవభాగంనుండి ఈక్రింది అంశాలు కృతజ్ఞతలతో 
గ్రహించి పాఠకుల సౌకర్యార్థం ఇక్కడ పొందుపరచబడినవి. 


వనపర్వంలో నారద ధౌామ్యులు పుణ్యక్షత్రాలను వర్ణించి చెప్పారు. పాండవులు విన్నారు. రోమశుడు తన వెంట 
పాండవులను తీసికొని వెళ్ళి వారిని తీర్ధస్నానాలు చేయించాడు. చెప్పిన తీర్థాల పేర్లలో నారద ధౌమ్యుల పట్టిలలోనే కొన్ని 
తేడాలున్నాయి. ఇక చూపించిన రోమశుడి క్షేత్రాలకూ వాటికీ కూడా కొద్దిపాటి భేదాలున్నాయి. చూపిన వాటికంటె చెప్పినవే 
ఎక్కువున్నాయి. ఆ మూడూ మూడుకాలాల్లో వెలిశాయని కొందరు పండితులు భావిస్తున్నారు. నారద ప్రోక్తమైనది ఆ మూడింటిలో 
అధునాతన మని విమర్శకుల అభిప్రాయం. ఏమైనా మొత్తం మీద పాండవ తీర్ణయాత్రలు భారతకాలంనాటి తీర్థాల స్థితులను 
మనకు రేఖామాత్రంగా నైనా అందిస్తున్నాయి. వాటి అవగాహనకు ఈక్రింది పంక్తులు కొంత తోడ్పడగలవు. 


“పాండవులు ప్రత్యక్షముగా, నేయే తీర్ణములకు వెళ్ళిరో యాయా తీర్ణముల వర్ణనము వనపర్వములో విస్తరించి 
యీయంబడి యుండెను. ఎక్కడెక్కడకు. బాండవులు వెళ్ళిరో, యా స్థానములకు నేంటి తీర్ణయాత్రా స్థానములతో మైత్రిం 
గలుపుట యనెడు మనోరంజకకార్యము చేయందగియుండెను. మన మందులకై యథాశక్తిని ప్రయత్నింతుము. 


పీర్రిక్ష-42 


ముందుగా౬ బాండవులు కామ్యకవనములో నుండిరని వ్రాసియున్నాండు, ప్రాచీనకాలమందు6 బ్రతిదేశముయొక్క 
భిన్న భిన్న భాగములలోను వనములుండెను. ఆ వనముల యందు. బ్రతివాండును నివసించుటకును నెలవుండెను. వనముపై 
నేదేశవు రాజునకును సత్త లేకుండెను. వనవాసులైన క్షత్రియులు ఇట్టి వనములలో వేంట మీంద బొట్టపోసికొనుచుండిరి; 
మజియు. దపస్సు చేసెడి బ్రాహ్మణులు కందమూలఫలములను దిని తమ్ము నిర్వహించుకొనుచుండిరి. ఈ సంగతి యెంత 
మాత్రమును గాల్బనికము కాదు. ఇటువంటి పరిస్థితి మహాభారతకాలము వజికు నుండెను. గ్రీకులు వనములో నిర్భయముగా 
నివసించెడి తత్త్వవేత్తలైన మునులను వర్ణించి యున్నారు. బౌద్ధ గ్రంథములలోంగూడ నిట్టి వనేక వర్ణనము లుండెను. 
బుద్ధుడు రాజ్యమును ద్యజించిన పిమ్మట, ఇట్టి యనేకారణ్యములలో నుండెనని వ్రాసియుండెను. వానిలో6 బ్రతి వనమునకును 
భిన్నభిన్న నామములు గలవు. లుంబినీవనము యొక్క పేరు బౌద్దగ్రంథములలో. బలుమాజు వచ్చుచున్నది. అగుగాక; 
పాండవులు వనవాస కాలమున నెన్నియో వనములందుండిరని మహాభారతమందు బ్రాసియున్నాండు. ఆవనముల యొక్క 
స్టలవులను ముందుగా మన మిచ్చట నిశ్చయింతుము. పాండవులు మొట్టమొదట6 గామ్యుకవనమున నుండిరని 
వ్రాసియున్నాండు. వారు భాగీరథీ తీరముపై నుండి ముందుగా గురుక్షేత్రము వైపు వెళ్ళిరి. సరస్వతి, దృషద్వతి, యమునలను 
దర్శించి వారు పడమటి వైపుగా వెడలిరి. అపుడు గుప్తరూపమున నున్న సరస్వతి యొడ్డున నున్న నిర్ణనమగు మైదానములో 
బుషిప్రియ మగు కామ్యకవనము వారి కగపడెను. (వన. అధ్యా.5) దీనింబట్టీ కామ్యుకవనము మరుదేశమున నుండెనని 
ధ్యానములోనికి రాంగలదు. 


ఆ వనమును విడిచి మరల వారు ద్వైతవనమునకు నేగిరి. ద్వైతవనము ఉత్తరము వైవున హిమాలయవు 
చజియలందునై యుండును. అందు పశువులు, పక్షులు, మృగములు, ఏనుంగులును తండోపతండములుగా నుండెను. 
మజీయు నందు సరస్వతీ నది ప్రవహించుచుండెను. ఈద్వైతవనమునుండియే వారు తీర్థయాత్రకు వెడలిరని వ్రాసి యున్నాండు; 
మరియు. దిరుగం గామ్యక వనమునకు వచ్చిరి. ఇక్కడకు ముందుగా తూర్పువైపున నైమిశారణ్య మున్నది. ఈ పుణ్య దేశము 
అయోధ్యకు పడమట గలదు. దీనికి. దూర్చున గోమతీతీర్ధ మున్నదని వ్రాసియున్నాండు. దీని పిమ్మట నైమిశారణ్యమునకు 
ముందుగా వచ్చిన మీందట గోవుతిలో స్నానముచేసి వారు బాహుదానది మీందుగా వెళ్ళిరని వర్ణించి యున్నాండు. ఈ 
బాహుదానది యిచట రెండవమాజు వచ్చియున్నది. దీనికి. బిదప6 బాండవులు ప్రయాగమునకు వచ్చిరి. ఈ ప్రయాగము 
గంగా, యమునా సంగమమేయై యున్నది. గంగా సంగమము నందు వారు బ్రాహ్మణులకు దానములు చేసిరని వ్రాని 
యున్నాండు. ఇచట ప్రయాగ భూమి దేవతల యజ్ఞభూమియని చెప్పంబడి యుండెను. మరల ప్రయాగము నుండి పాండవులు 
గయకు వెళ్ళిరని వ్రాసి యున్నాండు. గయలో గయాశిరమను పేరుగల పర్వతమున్నది. మరియు ఇసుకచేత శోబిల్లునట్టి 
మహానది అనంగా ఫల్గు నది యున్నది. ఇదిగాక యిచట బ్రహ్మవేదియు దగ్గజగా నున్నది. మరియు నక్షయవటము కూడ౦ 
గలదని వ్రాసియున్నాండు. ఈ యక్షయవటమే శ్రాద్దము చేయుటకై నర్వశ్రేష్టమగు స్థానమని చెప్పబడి యున్నది. ఇచట 
నక్షయపదము ప్రాప్తమగు చున్నది. ఇచట గయ రాజుయొక్క వర్ణనము కూడ నిచ్చి యున్నాండు. దీని తరువాత పాండవులు 
గయనుండి బయలుదేరి మణిమతి యను పేరి దుర్ణయనగరియం దుండిరని వ్రాసియున్నాండు; మరియు దిరుగ వారు 
అగస్త్యాశమమును దర్శించిరి. ఈ తీర్ధమెచ్చట నున్నదో నిశ్చయ పూర్వకముగా. జెప్పంబడం జాలదు; అయినను ఆ వర్ణనము. 
బట్టి భాగీరథిమీంద నయ్యాశ్రమ ముండెనని స్పష్టముగా. దెలియుచున్నది.అగస్త్యుడు వాతాపిని జంపిన వర్ణనము కూడ 
నీయంబడి యున్నది. ఇటు పిమ్మట కౌశికీ నదియొక్క వర్ణన మీయబడి యున్నది. ఈ నది భాగీరథిలో నుత్తరము వైవునుండి 
కలియుచున్నది. కౌశికీ నదిపై విశ్వామిత్రుడు తపముచేసి బాహ్మణ్యమును సంపాదించెనని వ్రాసియున్నాండు. ఇదిగాక 
భాగీరథియందు భగీరథుడు చేసిన యజ్ఞము యొక్కయు వర్ణన మీయంబడి యున్నది. ఇచటను మరల పాండవులు నంద 
అలకనంద యనెడు రెండు నదుల మీందుగా వెళ్ళిరని వ్రాసి యున్నాండు; మరియు. దిరుగ హేమకూట పర్వతము మీందికి 
వెళ్ళిరి. ఈ పర్వతముపై నదృ్మశ్యమగు వేదఘోషము వినవచ్చుచున్నది. కౌశికీనది యొద్ద నుక్తములైన నదులుండి యుండును. 
ఇచటనే విభాండకపుత్రుండైన బుశ్యశృంగుని యాశ్రమమున్నది. బుశ్యశ్శంగుని కథ యిచ్చట నీయంబడియున్నది. 


పీర్రిక-43 


కౌశికినుండి వెడలి పాండవులు సముద్రముమీదికి పోయిరి. మజియు నే చోటను గంగ నముద్రముతో. 
గలియుచున్నదో, ఆ స్థలమందు నైదువందల నదుల నడుమ భాగమందు వారు సముద్రములో స్నానముచేసిరి. గంగానది 
సముద్రమందు సహస్ర ముఖముల గలియుచుండినదను వర్ణనము ప్రసిద్ధమై యుండెనే, దాని యుల్లేఖము ఈ 500 
నదుల నామముతో జేయబడినట్ట్లు తెలియుచుండెను. ఇచట. దూర్చు వైవు తీర్ధములు సమాప్త్రములయ్యెను. ఈ వర్ణనములో. 
గాశీక్షేత్రమునకు వెళ్ళిన వర్ణనము లేకుండుట మిగుల నాశ్చర్య విషయమై యుండెను. అయినను ధౌమ్యుడు చేసిన 
తీర్ధవర్ణనములో రెండు మూడు తీర్ణము లింకను వ్రాయబడియుండెను. వాని సమావేశ మిచ్చట6 జేయంబడంగలదు. కాలింజర 
పర్వతము మీంద హిరణ్యబిందు వనెడు పేర నొక పెద్ద స్థాన ముండెను. దీని తరువాత భారవణముని మహేంద్ర పర్వతము 
చెవృంబడియుండెను. ఆ వర్వతముపైని భాగీరథీనది మణికర్ణికా సరోవరవులోనుండి వచ్చినదని వ్రాసియుండెను. 
మహేంద్రపర్వతము యొక్క యీ మణికర్ణికాతీర్ణము వాస్తవమునం గాశియందే యుండియుండునని యనుమానించుటయం దు6 
గొంచెమైనను బాధ యగపడదు. అయినను, కాశి లేక వారణాశి యొక్క విస్తృతమైన వర్ణనము ఈ తీర్థ వర్షనములో లేదన్న 
విషయము ఆశ్చర్యకరమై యుండెను. ఏదియేని యగుంగాక; ఇపుడు మనము దక్షిణతీర్ధములవైపు వచ్చుచుంటిమి. 


పాండవులు గంగాముఖమునందు స్నానము చేసి సముద్రతీరమువెంట6౬ గళింగ దేశమునకు6 బోయిరి. అచట 
వారికి ముందుగా వైతరణీనది తగిలెను. ఈ నదిలో స్నానము చేసి వారు పవిత్రులైరి. ఈనదియందు స్నానము చేయగా వారు 
మహాతపోబలయోగమున మృత్యులోకమునుండి మిగుల దూరముగా వెళ్ళిరని తెలియుచుండెను. ఇక్కడకు దగ్గజనే మహేంద్ర 
పర్వతముండెను. ఆ పర్వతముపై6 బరశురాముండు ఉండెను. పృథ్విని గశ్యపుని కిచ్చినపుడు అది సముద్రములో మునుగ 
నారంభించెను. ఆ సమయమందు. గశ్యపుని తపఃప్రభావమువలన నయ్యది సాగరము నుండి వెలుపలికి వేది రూపమున 
నిచట నుండిపోయియుండెను. ఈ వేది సముద్రములో నొకానొక చిన్న ద్వీపమై యున్నది. పాండవులు సముద్రములో 
స్నానము చేసి యా వేదిపై నెక్కిరిి మరియు నిట మీందట మహేంద్ర పర్వతము మీంద నాంగిపోయిరి. ప్రతి చతుర్దశికిని 
నచట బరశురాముని దర్శనమగుచున్నది. తదనుసారముగా నా దినమందు దర్శనము చేసిన పాండవులు సముద్రపు టొడ్డులమీం 
దుగా దక్షిణ దిశవైపు వెళ్ళిరి. 


సముద్ర తీరమందలి తీర్మములు ఇచట నామ నిర్దేశము లేకుండ చెప్పబడి యున్నవి. ప్రశస్తా నదిని జూచి వారు 
సముద్ర గామినియగు గోదావరి మీందికి వచ్చిరి. అటు పిమ్మట ద్రావిడ దేశములో సముద్రపు టొడ్డున నున్న యగస్త్యతీర్హము 
నొద్దకు వచ్చిరి. అటు పిమ్మట6 బవిత్రములైన యితర తీర్మములకుం గ్రమముగా6 బోయిన మీందట వారు శూర్చారక 
క్షేత్రమునకు వచ్చిరి. దక్షిణపూర్వ దేశాల యందలి యీ తీరముల వర్ణనమందు రెండు మూండు పేరులు మన కగవడకున్నవి. 
ముఖ్యముగా తూర్పువైపున జగన్నాథస్థానము యొక్క లేక పూర్‌ యొక్క వర్ణనము లేదు. ఇట్టి స్టితిలో వమన యెదుర, 
ఈక్షేతము యొక్క మాహాత్మ్యము పిదప నుత్పన్న మైనదా? యను ప్రశ్న వచ్చుచున్నది. ధౌమ్యుండు చెప్పిన తీర్ణ వర్ణనములోం 
గూడ బూరీ పేరు లేదు; మరియు నారదుని వర్ణనమందు. గూడ బూరీ పేరు రాలేదు. ఇట్లే రామేశ్వరము పేరు కూడ 
పాండవుల తీర్ణయాత్రలో రాలేదు. దీనింబట్టి ఈ తీర్ణము లిటీవల నుత్పన్నములై యుండునని సంశయము కలుగుచున్నది. 
కాని మనము ఉల్లేఖాభావరూపమైన ప్రమాణము అసమర్థమైనదను సంగతి ననేక స్టలములయందు జెప్పియే యున్నాము. 
ఇదిగాకుండ, పాండవులు సముద్రపు టొడ్డుల మీదంగా మెట్ట మార్గమున వెళ్ళిరి. నావపైం గూర్చుండి వెళ్ళలేదనిన సంగతియుం 
గలదు. ఈ కారణముచేత వారు బహుశః అగస్త్య తీర్థము నుండి ద్రవిడదేశములో నుండుచు నొక్క మాజుగాం బశ్చిమపుటొడ్డుమీందికి 
వచ్చి యుందురనుట యసంభవమై యున్నది... 


పశ్చిమపుటొడ్డున ఉన్న గోకర్ణమహాబలేశ్వర తీరముయొక్కయు వర్ణనము చేయంబడలేదు. దీనింబట్టి ఆ తీరము ఆ 
సమయమున లేకుండెనని విశ్వసింపలడంజాలదు. మంచిది, ధౌమ్యుండు దక్షిణము వైపున చేర్చిన తీర్చముల నిపుడు చూడుడు. 
మొదట గోదావరి, వేగానది, భీమరథీనది, పయోష్టి ఈ నదులు చెప్పం బడియున్నవి. పయోష్టి యొడ్డున రాజైన నృగుడు 
వందలకొలది యజ్ఞములను జేసి యుండెనని వ్రాసియున్నాడు. పాండ్యదేశములోని యగస్త్య తీర్థము మజియు వరుణ 
తీర్థము యొక్క వర్ణనము కలదు; మజీ జీవద తామ్రపర్ణి గోకర్ణతీర్ణముల వర్ణనమున్నది. నారద తీర్ధ యాత్రయందు నింకను 


పీర్రిక్ర-44 


నెక్కువగా( జెప్పంబడియున్న తీర్ణములు కావేరి నదియు. గామారి తీర్ణములై యున్నవి. అనంగా దక్షిణతీరము నందు. 
గన్యాకుమారి యొద్ద నుల్లేఖ మున్నది. కృష్ణ, మరియు దండకారణ్యము యొక్కయు నుల్లేఖము కలదు. సప్తగోదావరము 
యొక్కయు నుల్లేఖము కలదు; అదిగో గోదావరి యొక్క యేడు ముఖములు నిచ్చట నిర్దేశింపంబడియున్నవి. 


అన్నిటికంటె విశేషసంగతి, ఉజ్జయినిలోని మహాకాళము యొక్క వర్ణన చేయంబడుటయైై యున్నది. మరియు 
నిచ్చట రెండు స్థానములు, ఇపుడు కూడ ప్రసిద్దములై యున్న కోటి తీర్థము భద్రవటము ఉల్లేఖితములై యున్నవి. పైని 
చెప్పంబడిన వర్ణనముంబట్టి దక్షిణమువైపు యొక్క యధికజ్ఞాన మెట్లగుచు వచ్చెనో యిది యనుమానింప(6బడ6ంగలదు. దీని6 
బట్టి పాండవుల తీర్థయాత్ర కంటె ధౌామ్యతీర్థ యాత్రల వర్ణనమందు నెక్కువ తీర్థముల పేరులున్నవని స్పష్టమగును; మరియు 
నంతకంటె నధికముగా నారదుని తీర్థయాత్రావర్ణనమందు. దీర్ధముల పేరులు వచ్చియున్నవి. 


ఇపుడు మనము పడమటివైపు తీర్థములను పేర్కొను చున్నాము. పాండవులు శూర్చారక తీర్మమునకు వచ్చిరి; 
అచట వారు వనములో! బ్రాచీన రాజులు చేసిన యజ్ఞములను జూచిరి; మరియు నొడ్డు నుండి లోపలికి. బోయినమీ6ందటం 
దపస్వులైన బ్రాహ్మణులతో నిండియున్న పరశురాము వేదిని జూచిరి. వసువులు, అశ్వినీకుమారులు, యముండు, కుబేరుడు, 
ఇంద్రుడు, విష్ణువు, విభువు, శంకరుండు మొదలైనవారి సుందరములైన మందిరము లవలోకించిరి. ఇటు మీదట వారు 
మరల శూర్పారక తీర్థమునకు వచ్చిరి; మరియు నచట నుండి ప్రభాసతీర్థమునకు వెళ్ళిరి. ప్రభాసతీర్థము కారఠరియావాడు 
నందు దక్షిణ సముద్రముపై ద్వారకకు దూరముగా నున్నది. అచ్చట వారు శ్రీకృష్ణుని, యాదవులను గలిసికొనిరి. ఇచటి 
నుండి పాండవులు విదర్భదేశాధిపతి చేత వృద్దినొంది యున్న పవిత్రమైన పయోపష్టీ నదికి వచ్చిరి. దీనింబట్టి విదర్భ దేశములోని 
యీ నది గుజరాతులో నుండి యుండునను ననుమానము బయలుదేజుచున్నది. కాని, పాండవులు తరువాత. దిరుగా 
పయోష్టినది అనంగా తాప్తీ మీందికి వచ్చియుందు రనుటయు సంభవమై యున్నది. ఎందుచేత? ఇచటి నుండి వారు వైడూర్య 
పర్వతము నర్మదా నదులపైకి వెడలిరి. పక్షాంతరమున ప్రభాస తీర్ధము కాఠియావాడులోనికి. గాక యుండును. ఏవియో 
యగుంగాక; నర్మదా నదిలో స్నానము చేసి వారు రాజగు శర్యాతియొక్క యజ్ఞప్రదేశమునకును చ్యవనాశ్రమమునకును 
వచ్చిరి, ఈ రెండు స్థానములును నర్మదా తీరమందే యుండెను. ఇచట చ్యవన మునియు శర్యాతి యొక్క కన్యయగు 
సుకన్యక యొక్క గాథ కలదు. ఇచటి నుండి మరల వారు సింధునది తీర్ధము మీందికి వెళ్ళిరి మరియు అచట నరణ్యములో 
నున్న సరోవరమును జూచిరి. అటు పిమ్మట వారు పుష్కర తీర్ధము మీందికి వచ్చిరి; మరియు నార్బ్చీక పర్వతముపై నుండిరి. 
తదనంతరము గంగా, యమునా, సరస్వతుల యొడ్డులపై తీర్థములను జూచిరి. పాండవుల యొక్క యీ పశ్చిమతీర్థ 
యాత్రయొక్క వర్ణనము మిక్కిలి పవిత్రమును మిగుల స్పష్టముగా చేయంబడినదియునై యున్నది. 


విశేషించి పుష్కరము యొక్క వర్ణనము ఇతరస్థలములందు విశేషముగా చేయంబడినట్టుగా నిచట గనంబడదు. 
నారద తీర్ణయాత్ర యందును, ధౌమ్యతీర్ణ యాత్రయందును పుష్కరము యొక్క యెక్కువ వర్ణనమున్నది. పుష్కర క్షేత్రము 
బ్రహ్మదియై యున్నది. ఇది పుష్కర మొక్క పెద్దచెఖువై యున్నది. నది కాదు. అయ్యది రాజపుతానా యొక్క మధ్యభాగమునం 
గలదు. దీని యందలి యర్చుదము అనగా ఆబూపర్వతము అచట చెప్పంబడి యున్నది. నారదుని తీర్ణయాత్ర వర్ణనమందు 
ద్వారక వర్ణనమున్నది. వాస్తవమున పాండవుల కాలమందు ద్వారకకు. దీర్హత్వము ప్రాప్తము కాలేదు; మరియు నీ కారణము 
చేతనే పాండవులు ద్వారకకు వెళ్ళలేదు. నారదుని యొక్క వర్ణింపంబడిన తీర్భయాత్ర మహాభారతము నాంటిది కాదు. ఆ 
సమయమున ద్వారక స్వభావము చేత నొక గొప్ప తీర్ధస్థానము అయియుండెను. ఈ స్థానము యొక్క బహు విస్తర వర్ణనము 
చేయంబడి యున్నది. (ద్వారకలో పిండారక తీర్థమునందు స్నానము చేసిన యెడల సువర్ణలాభము కలుగుచున్నది. ఆ 
తీర్థమునందు నేంటికి పద్మరూప చిహ్న్మములతో6 గూడిన ముద్రలు (బంగారు నాణెములు) కనంబడుచుండుట వింత సంగతియై 
యున్నది. అచట. ద్రిశూల చిహ్నములు గల కమలములు కనంబడు చున్నవి. ఇచట నెల్లపుడును శంకరుని నివాసమున్నది. 
ఈ వర్ణనముంబట్టి మహాభారత కాలమున ద్వారక యొక ప్రసిద్ధ క్షేత్రమై యుండెనని తెలియుచున్నది. కాని ద్వారకను క్రొత్తగా 
శ్రీకృష్ణుడు స్థాపించి, రైవత పర్వతము మీ6ద నతండు క్రొత్త దుర్గము నిర్మించి, అతండు నిజధామమునకు. బోంగా ద్వారక 
నీటిలో మునింగెనన్న సంగతిపై మనము ధ్యానముంచినపుడు శ్రీకృష్ణుని లేక పాండవుల కాలమున ఈ తీర్థము లేకుండెనని 
స్పష్టముగా. బ్రకటమగు చున్నది. దీనింబట్టి స్వభావతః ఈ వర్ణనము మజియు ఈ సంపూర్ణమైన నారదోక్త తీర్ణ్భయాత్ర మహాభారత 
కాలికము అనగా క్రీ.పూ. 250 వత్సరము దాదాపుదింకను ననుమానము కలుగుచున్నది. 


పీర్రిక-45 


ఇటీవల నుత్తరము వైపు తీర్రముల వర్ణనములో యువంధరము, అచ్యుతస్థ్టలము, భూతలవ్యము ననెడి యమునా 
నదిపై నున్న తీర్ణ్వముల వర్ణనము కలదు. ఫ్లక్షావతరణ తీర్ణము యొక్క యుల్లేఖముండి తరువాత కురుక్షేత్రమునకు. బాండవులు 
వెళ్ళిన వర్ణన మున్నది. కురుక్షేత్రమునుండి సరస్వతి యొక్క వినశన తీర్థ వర్ణనము కలదు. దీని తరువాత విపాశ అనగా 
వ్యాసానది వచ్చియున్నది. విపాశనుండి మరల వారు కాశ్మీరమునకు వెళ్ళిరి. దీని పిమ్మట మరల వారు మానస సరోవరము 
మీందికి వెడలిరి. అచట వారికి వితస్తానది యగపడెను. వితస్తానది యొద్ద జల, ఉపజల యను పేరుగల రెండు నదులు 
వారికి. దగిలెను. తరువాత నాకము శ్వేతగిరి పర్వతములపై నుండి వారు కైలాస పర్వతము మీదికి వెళ్ళిరి. అచటనే వారికి 
భాగీరథియొక్క దర్శన మయ్యెను. దీని తరువాత వారు గంధమాదన పర్వతము మీందికి వచ్చి చేరిరి మజియు విశాలా 
సంజ్ఞకమైన బదరి (బైరియు నరనారాయణ ఆశ్రమమును నెచట నున్నవో, ఎచటి నుండి యలకనందానది బయలుదేజు 
చున్నదో, అచటికి వారు వెళ్ళి చేరిరి. నర నారాయణాశ్రమ మందుంజేరిన మీందట వఘటోత్కచుని సాహాయ్యము చేత 
ముందునకుంబోయి మరల వారు భాగీరథీనదిలో స్నానము చేసి తమ తీర్ధయాత్రను సాగించిరి.” 


పుష్కర కురుక్షేతముల మహత్త్వం : 


“మహాభారత కాలమందు రెండు తీర్ధముల లేక తీర్ధముల స్థానములు మిక్కిలి6 బ్రసిద్దములై యుండెను. ఒకటి 
యర్చుదము నొద్ద పుష్కర తీర్ధము, రెండవది కురుక్షేత్రము. పుష్కర తీర్జ మన్ని తీర్వములకును రాజై యున్నది. పుష్కరమును 
నుదయాస్తమయము లందు స్మరించినవానికి. గూడ నన్ని తీర్థముల యందును స్నానము చేసిన ఫలము దొరకంగలదు. 
పుష్కర తీర్థము విషయమై మజియొక సంగతి, బ్రహ్మకు ఏక మాత్రమైన తీర్ధ మిదియే యను నదియై యున్నది. మిగిలిన 
తీర్రములన్నియు శివ విష్ణువులవి యన్య దేవతలవియునై యున్నవి. నారదుడు చేసిన తీర్ణప్రశంసయందు ఈ తీర్ణము 
అన్నితీర్ణములకు నాదిభూతమని చెప్పంబడి యున్నది. రెండవ తీర్ణము కురుక్షేత్రమైయున్నది. నారద తీర్ధ వర్ణనమందు ఈ 
తీర్థమునకై యొక గొప్ప స్వతంత్రమైన యధ్యాయము (వన ప.3వ యధ్యాయము) ఈయంబడి యున్నది. నేను కురుక్షేత్రమునకు 
నేగెదను, కురుక్షేత్రములో నుందును, పాప విముక్తుండ నగుదునని చెప్పెడు మనుష్యులు కూడ నున్నారు. దృషద్వతికి 
నుత్తరమునను, సరస్వతికి దక్షిణమునను నున్న క్షేత్రము లన్నియు పుణఖ్యభూములై యున్నవి. ఇన్ని క్షేతములలోను ననేకములు 
వేవేల నూజుల కొలది క్షేత్రముల వర్ణనము ఈ యధ్యాయముందు.౬ జేయంబడియున్నది. వానిలో మూండు ముఖ్యమై 
యున్నవి. మొదట పృథూదకము, అన్ని క్షేత్రముల వర్ణనము ఈ యధ్యాయమందు. జేయంబడియున్నది. వానిలో మూడు 
ముఖ్యమై యున్నవి. మొదట పృథూదకము, అన్ని క్షేత్రములలోను కురుక్షేత్రము పవిత్రమైనదని వ్రాసి యున్నాండు. 
కురుక్షేత్రమందు సరస్వతియు, సరస్వతియందు. బృథూదకమును నన్నిటికంటె నెక్కువ యుత్కష్టమై యున్నవి. శ్యమంత 
పంచక తీర్ణ్వము రండవ తీర్ణము. ఈ యైదు తటాకములను పరశురాముడు క్షత్రియులను సంహరించి వారి రక్తవలతో 
నిండించెను. మూడవ తీర్ణము సన్నిహతీ నామకమై యున్నది. సూర్యగ్రహణ కాలమందు ఈ తీర్ణములో స్నానము చేసి 
మనుష్యుండు శతాశ్వమేధములు చేసినవాని పుణ్యమును పొందునని వ్రాసియున్నాడు. ఈ తీర్థములో అన్ని తీర్థములును 
గలవు. ఇందుచేత దీనిపేరు సన్నిహతియై యున్నది. సూర్యగ్రహణ కాలమందు కురుక్షేత్రమున. గౌరవులు, పాండవులు, 
యాదవులు, గోపాలురు అందజు నొక చోటంబ్రోగైరని భాగవతమున వ్రాసి యున్నాండు. మజియు నేండును సూర్యగ్రహణ 
కాలమున. గురుక్షేతగమనమునకు విశేష మహిమ విశ్వసింపంబడుచున్నది. అచట లక్షలకొల6ది మనుష్యులు (ప్రోగుపడు 
చున్నారు. 


ఆ కాలమున కురుక్షేత్రమునందు మరణించినవాండు ముక్తుండగునని దృఢ విశ్వాసముండెను. ఇందుచేత6 గౌరవ 
పాండవులు ఈ క్షేత్రములో యుద్ధమునకై చేరియుండిరి. కాని ఇంత పెద్దసేన కురుక్షేత్రమున నుండ గలుగుట యనెడు 
సంగతి సంభవము కాదు. స్వయముగా మహాభారతమందే కురుక్షేత్రమునకు నడుమను నివసించి రెండువైపుల సేనలును 
మిగుల విస్తీర్ణ్లమగు ప్రదేశమున వ్యాపించి యుండెనని వ్రాయంబడియున్నది. పంజాబులోని కొన్ని పూర్తిగా. గురుజాంగలము, 
రోహితకారణ్యము, మరియు మరుభూమి వరకును సైన్యము వ్యాపించి యుండెను. అహిచ్చత్రము, కాలకూటము, గంగాపూల్‌, 
సేతువు, వారణము, వటదానము అట్లు యమునకు దక్షిణము వైవున నున్న వరగతవఎలవరకు పైన్యములు 


పీర్రిక-46 


వ్యాపించియుండెను. భారత యుద్దము ఒక ప్రదేశమున జరిగెనని చాలమంది యొక్క కల్పన కలదు. కాని మహాభారతములో 
మజియొకచోట కురుక్షేత్రము, అహిచ్చత్రము, (నేంటి రామపురము) వరకు వటధానములనెడి గ్రామములను దక్షిణమున 
హస్తినాపురమునకు.6 చాలవజకుగా. గలవని వర్ణనము చేయంబడియున్నది. ఇంతవరకు సేన లుండెను. దీనింబట్టి నూజుకోసుల 
పొడవును నూటయేబంది కోసుల వెడల్పుగల ప్రదేశమందు జరిగియుండునని తెలియుచున్నది. 


సరస్వతి విషయమై మహాభారతములో నొక స్వతంత్రమైన యాఖ్యానము శల్యపర్వములో నియ్యంబడియున్నది. 
దానింబట్టి మనకు సరస్వతియొక్క వృత్తాంతము చాల. దెలియుచున్నది. బలరాముండు యుద్ధమునకు వెళ్ళక సరస్వతీ 
తీర్థమునకు వెళ్ళిను. ఆ సమయమున నీరు సరస్వతియొక్క పైదిక్కునుండి అనంగా ముఖమువైపునుండి ప్రవహించెడువైపునకు 
వెళ్ళినని వ్రాసియున్నాండు. వాస్తవమున సరన్వతి సముద్రములో. గలియలేదు. ఇపుడు కూడ నయ్యది ఘాఘారానదికి6 
బోయి కలియుచున్నది. కాని ప్రాచీన కాలమందు నెప్పుడును నీ నది యరబ్బుసముద్రములో. గచ్చరణము నొద్దం గలియుచుండి 
యుండును. బలరాముండు తన యాత్రను ప్రభాస తీర్ణము నుండి మొదలుపెట్టెను. ఈ తీర్ధ మిప్పుడు ద్వారకకు దక్షిణమున 
బడయటి యొడ్డుపై నున్నది. దీనికి. బిమ్మట నతండు చమసోద్భేద తీర్థముమీదికి. బోయెను. అచ్చటి నుండి మరల 
నుదపాన తీర్ణముమీ.ద కేగెను. ఈ తీర్ణము కేవల మొక నూయియై యుండెనని వ్రాసియున్నాడు. కాని యిచ్చట లతావృక్షముల 
పచ్చందనముచేతను భూమియొక్క నున్నందనము చేతను సిద్ధులు సులభముగానే గుర్తింపంగలరని గూడం జెప్పియున్నాండు. 
అవశ్యముగా నా నూయి మార్వాడులోని రేగిస్థానములో నుండి యుండును. దీనికి. బిమ్మట బలరాముండు వినశన తీర్థమునకు6 
బోయెను. ఇచ్చట శూద్రాభీరుల ద్వేషకారణమున సరస్వతి నష్టమయ్యెను. అనంగ నిసుకలో గుప్తమైపోయెను. ఇందుచేత 
దీనిపేరు వినశనయై యున్నది. 


అతండు సరస్వతీ నదిలో స్నానము చేసెను. ఇచ్చటనుండి యుత్తరమునకుంబోవుచు నతండు సరస్వతి యొడ్డు పై 
నున్న యనేక తీరములను జూచెను. ముందునకు. బోవుచు. బోవుచు. నతండు ద్వైతవనమునకు. జేరెను. ఈ వనమును 
మునుపు వర్ణించియే యున్నాము. ఈ వనము హిమాలయపర్వతము క్రింది భూమికి సమీపమున నుండెను. దీనికి ముందు 
సరన్వతి దక్షిణమువైవున ప్రవహించుచున్నది. ముందునకుంబోయి యిచ్చట హిమాలయమునుండి యేడునదులు 
బయలుదేరియున్నవని వ్రాసియున్నాండు; మరియు నయ్యవియన్నియు. గలిసి సరస్వతిగా నేర్చడెను. ఇందుచేత దీనికి సప్త 
సారస్వత మను పేరు ప్రాప్తించెను అక్కడ నుండి పిమ్మట ననేక తీర్థములను జూచుచు నతండు హిమాలయము లోవలం 
బ్రవేశించెను; మరియు అతడు సరస్వతి పుట్టిన చోటు వణకు యాత్రచేసెను. సరస్వతియొడ్డున ననేక బ్రాహ్మణులు ప్రాచీన 
కాలము నుండియు నుండుచుండిరి. ఒకప్పుడు పండ్రెండు వత్సరములు అనావృష్టియయ్యను, కాబట్టి బ్రాహ్మణులకు. 
గొంచెమైనను దినుటకు దొరకకుండెను. అపుడు సారస్వతముని సరస్వతియొక్క యాజ్ఞవలన మత్స్యములచేత. దనపొట్ట 
పోషించుకొని వేదములను రక్షించెను. భ్రాంతివడి యితర స్థానముల కు6 బోయిన బ్రాహ్మణులకు సారన్వతముని 
వేదాధ్యయనమును జెప్పెను, ఇందుచేత వారందజును సారస్వతమునికి శిష్యులైరి; అప్పటినుండియు మత్స్యములను దినెడు 
నాచారము ఈ బ్రాహ్మణులకు తటస్థించెను. అగుగాక, దీనికి. బిమ్మట యమున యొక్క ప్రతియొడ్డునకును వెళ్ళి బలదేవుండు 
కురుక్షేత్రమున శ్యమంత పంచకములో దిగి గదాయుద్ద సమయమున నుపస్థితుండయ్యెను. ఈ విధముగా సరస్వత్యాఖ్యాన 
మందు సరస్వతీ ముఖమున నుద్గమము వజకు వర్ణనము వచ్చియున్నది. ఈ యాఖ్యానముంబట్టి ప్రాచీన కాలమున సరస్వతీనది 
ప్రత్యక్షముగా మార్వాడనుండి ప్రవహించుచు6 బశళ్చిమ సముద్రమునకు. బోయి కలియుచుండెనని యనుమానించుటకు నే 
మాత్రము బాధయు. గన్పడదు.” (పు.219-230) 


ఇతిహాసంలో పురాణచ్చ్భాయులు, పుణ్యతీర్థ వర్ణనలు : 


ఇతిహాసమైన మహాభారతంలో పురాణలక్షణాలను ప్రతిఫలింపజేసే శాస్తాంశ సంపత్తిని కలిగించే విశేషాలు నారద 
రోమశ మార్కండేయ మహర్షులు చెప్పే అంశాలు. “పురాణం పంచలక్షణమ్‌' అని ప్రసిద్ది. సర్గం, ప్రతిసర్గం, వంశం, మన్వంతరం, 
వంశానుచరితం అనేవి పురాణ పంచలక్షణాలుగా ప్రసిద్దిఃంక్కాయి. వీటిలో వంశానుచరితం స్వతంత్రప్రతిపత్తి కలిగిన ప్రక్రియగా 
రూపొంది, ఇతిహాసంగా పరిణతి చెందింది. అందుకే ఇతిహాసం పురాణానికి పుత్రికగా భావిస్తారు- పండితులు. పురాణ పంచలక్షణ 


పీర్రిక్ష-47 


శ్లోకంలో “వంశానుచరితం చేతి అనే పాదభాగానికి 'భూమ్యాదేః సంస్థానం' అనే పాఠాంతరం ఉన్నది. అంటే ప్రపంచ భౌగోళిక 
స్థితిగతులను గురించిన వర్ణనమని భావం. ఈ లక్షణానికి కొంతవరకు ప్రాతినిధ్యం వహించే కథాంశం పుణ్యతీర్దవర్ణనం 
విశిష్టమైనది. పాండవులు విన్న కన్న పుణ్యతీర్థాలు నాటి భరతఖండ భౌగొళిక స్థితిగతులను గురించి, వాటి స్థలపురాణాలను 
గురించి, మాహాత్మ్యాలను గురించి, ప్రజల విశ్వాసాలను గురించి తెలియచెపుతున్నాయి. ఈ అంశాన్ని “వార్త' గా కొన్ని పురాణాలు 
పేర్కొనటం గమనించదగిన విశేషం. మాత్స్యపురాణం చెప్పిన పురాణ పంచలక్షణాలు గమనించతగినవి - 


చ. “ఉత్పత్తిం ప్రలయం చైవ వంశాన్‌ మన్వన్తరాణి చ, 
వంశానుచరితం చైవ భువనస్య చ విస్తరమ్‌”. (మాత్స్య పురా. 2.22) 


తీర్ణవర్ణనం భూవనవిస్తర వర్ణనలో భాగమే. ఈ అంశాన్ని నారద ధౌమ్య రోమశ మహర్షులు విస్తరించారు. ఉత్పత్తి 
ప్రళయాదులను మార్కండేయ మహర్షి వివరించాడు. ఆ విధంగా మహాభారతంలో పురాణలక్షణాలు పరిమిళిస్తున్నాయి. 


ఇక్కడ మరొక విశేషాన్ని కూడా గమనించాలి. ఇతిహాసంలో చెప్పబడే పురాణాంశాలు ఇతిహాస స్వభావ ముద్రితాలై 
ఉండటం ఆ ప్రక్రియా స్వభావం. ఎట్లాగంటే - ధర్మజుడు నారద మహర్షిని తీరయాత్రలను, వాటి మాహాత్మ్యాలను గురించి 
అడిగాడు. త్రిలోకసంచారి అయిన నారదుడు స్వయంగా ఆ వివరాలు చెప్పవచ్చును. కాని, పులస్త్యమహర్షి భీష్ముడికి పూర్వ 
మెప్పుడో చెప్పిన వివరాలనే అందించాడు. అంటే - ఇదివరకే చెప్పబడిన ఒక ఇతిహాసాన్ని పరంపరా కథనంగా ధర్మజుడికి 
చెప్పాడు. ఇటువంటివే ధౌమ్యుడు చెప్పినా, రోముశుడు చెప్పినా. రోమశుడు ఇదివరకే లోకంలో, రూఢికక్కి వరంపరగా 
చెప్పబడుతున్న క్షేత్రగాథలనే వివరించి చెప్పాడు. అంటే- ఇతిహాసంలో పురాణాంశాలు అంగాలుగా ఉంటాయి. ఇతిహానముద్రను 
కలిగి ఉంటాయి. ఆరణ్యవర్వంలో వీటివలన ధర్మజుడు దివ్యుడనే వరమార్థం కూడా కథలో స్థాపించబడుతుంది. 
పుణ్యతీర్థవర్షనంవలన ధర్మరాజుకు పుణ్యం, పురుషార్థం లభిస్తే, పఠితకు ప్రపంచవిజ్ఞానం కలుగుతుంది. 


గోదావరీ స్నానం - నన్నయ దేశాభిమానం : 


నారద కథనంలో ఆంధ్రప్రాంతానికి చెందిన పుణ్యతీర్ధాలను నన్నయ నోరారా అభిమానంతో వర్ణించాడు. కాని, 
బెచిత్యాన్ని కాపాడి ముచ్చటగా ముక్తసరిగా చెప్పాడు. శ్రీశల మహాక్షేత్రంలోని దేవహ్రదాన్ని ప్రత్యేకంగా ఒక తేటగీతిలో రచించాడు. 
పుణ్యఫలం మూలంలోదే అయినా శ్రీశైలాన్ని తీర్దరాజంగా పేర్కొన్నాడు. 


తే. “పరమమైన తీర్టంబు శ్రీపర్వతంబు | నందు దేవహ్రదం బాడి యాదిదేవు 
నీశు నర్చించి పడయుదు రిష్టఫలము । నశ్వమెధ ఫలంబును నవని జనులు. 


శ్రీశైలం శ్రేష్టమైన తీర్చమట! పుణ్యఫలం అశ్వమేధయాగ ఫలమట! అంతేకాక తెలుగువారి ప్రియమైన నదులను 
విశేషించి చెప్పాడు- నన్నయ. ఇంద్రుడు నూరుయజ్ఞాలు కృష్ణానది ఒడ్డున చేశాడట! ఆచోటు దేవహ్రదంగా పేరొందింది. 
అందులో స్నానమాడితే సర్వపాపాలూ ప్రక్షాళనమైనపోతాయట! కృష్ణానదిలో స్నానం చేస్తే పూర్వజన్మస్కృతి కలుగుతుందని 
మూలమహాభారతం, నన్నయ దానిని చెప్పకుండా సర్వపాపనివారణం జరుగుతుందని మార్చాడు. బెచిత్యదృష్టి, లోకజ్ఞత 
ప్రదర్శించాడు. అట్లాగే తుంగభద్ర, పెన్నా గోదావరి మొదలైన తీర్చాలలో దండకారణ్యం, శరభంగాశ్రమం, శూర్చారకం, 
సప్తగోదావరి మొదలైన తీర్థాలలో స్నానం చేస్తే పుణ్యలోకాలు సంప్రాప్త్పిస్తాయట! నారదుడి కంటె నన్నయ ఆంధ్ర ప్రాంత 
పుణ్యతీర్థ ఫలాలను పెంచి చెప్పాడు. అందులోనూ గోదావరీస్నానఫలం గొప్పగా చెప్పారు. 


వారణాసిలోని గంగలో మునిగి రుద్రుడిని సేవిస్తే రాజసూయయాగ ఫలమట! దక్షిణకాశి అయిన శ్రీశైలంలోని 
దేవహ్రదంలో స్నానమాడితే అశ్వమేధ యాగఫల మట! గోదావరిలో స్నానంచేస్తే గోమెధ యజ్ఞం చేసిన ఫలంతోపాటు వాసుకిలోకం 


పీర్రిక-48 


దక్కుతుందట! ఇది వ్యాసుడివాక్కు. నన్నయ దానిని మార్చాడు. ఉదాత్తీకరించాడు. గోదావరీస్నానం వలన దశాశ్వమేధ యాగఫలం 
కలుగుతుందని చెప్పాడు. గోదావరికి ఆ గొప్పదనం లేదని ఆంధ్రులం చెప్పలేం. కాని, నన్నయకు గోదావరి అంటే ఎంత 
అభిమానమో తెలిసికొని ఆ ఆదికవిని అభినందించకుండా ఉండలేం. నన్నయ మూర్తీభవించిన ఆంధ్రాభిమానం! 


నన్నయ వాగనుశాసనత్వం : 


ఆంధ్రకవిలోకానికి నన్న్షయప్రయోగాలు వరమప్రమాణాలు, నన్నయ వాడిన పదాలు, సమాసాలు, ఛందస్సులు 
మొదలైన అంశాలమీద ఆంధ్రపండితులు ఎన్నో చర్చలు జరిపారు. నన్నయ వ్రాసిన కొన్ని ప్రయోగాలు తప్పన్నవారున్నారు. 
అవి సరి అయినవేనని సమర్థించినవారున్నారు. ఆ వివరాలన్నీ ఇవ్వటం ఇక్కడ సాధ్యపడదు కాని, ఆరణ్యపర్వంలోని 
ప్రస్తుతభాగంనుండి కొన్నిటిని మచ్చుకు గమనించవచ్చును. ఈ విశేషాలను శ్రీమాన్‌ పళ్ళి పూర్ణప్రజ్ఞాచార్యులవారు ఆరణ్యపర్వానికి 
వ్రాసిన '“టిప్పణి' నుండి కృతజ్ఞతలతో గ్రహించి ఉదాహరించటం జరుగుతున్నది. 


సమాస ప్రయోగాలు : 


అహోరాత్రులు : (ఆర. 3.238): “అహస్సర్వైకదేశ సంఖ్యాతపుణ్యాచ్చ రాత్రేః - అను పాణినీయ సూత్రము చేతను 
అహర్గహణం ద్వంద్వార్థమ్మనుభాష్యము చేతను ద్వంద్వసమాసమునందు అహస్‌ - శబ్బముకంటె. బరమగు రాత్రి శబ్దమునకు 
ఆ (చ్‌) ప్రత్యయము వచ్చి - జాతి రప్రాణినామ్‌ - అనుసూత్రముచే ఏకవద్భావము వచ్చినచో అహోరాత్రము అని కావలయును. 
కాని వాగనుశాసనులు అహోరాత్రులు - అని ప్రయోగించుకతన దీని కేదేని మార్గ మారయవలసి యున్నది. మహాభాష్యమునందు 
అహర్లహణం ద్వంద్వార్థ మ్మని చెప్పియుండుటచే ద్వంద్వసమాసమునందే అహస్‌శబ్బమునకంటె. బరమగు రాత్రిశబ్బమునకు 
అచ్‌ ప్రత్యయము వచ్చునని తేలుచున్నది కనుక నిట అహా సహితా రాత్రిః అని మధ్యమ పదలోపి సమాసము గావించు 
కొన్నచో నిది ద్వంద్వ సమాసము కాదు కనుక అచ్చత్యయప్రసక్తి లేమింజేసి అహోరాత్రి అనురూప మేర్చడును. దాని 
కాంధ్రమునందు. బ్రథమాబహువచన మహోరాత్రులని నిర్పాధముగా నగును.” 


ముష్టాముష్టి ; (ఆర. 3.395): “ఇయ్య ది యసాధువని పలువురు తలంతురు. నిర్దుష్టమనియే నా యాశయము. 
'ముష్టిభి ర్ముష్టిిః ప్రహృత్యేదం యుద్ధం ప్రవృత్తమ్‌” అను విగ్రహవాక్యమునందు తత్ర తేనేద మితి సరూపే - అనుసూత్రముచే 
సమాసాంతమగు ఇ(చ్‌) ప్రత్యయము వచ్చి అన్యేషామపి దృశ్యతే - అనుదానిచే. బూర్వపదమగు ముష్టి - పదమునకు 
దీర్ధము రాగా ముష్టీముష్టి అనియే కావలయును, ముష్టాముష్టి యను ఆకార విశిష్టరూప మసాధువని పూర్వపక్షుల శంక. 
దానికి సమాధాన మేమన - పాణిన్యాచార్యులవారిచే సైతము “వ్యోర్లఘు ప్రయత్నతర శ్చాటాయనస్య”" - అని యష్టాధ్యాయిలో. 
బేర్కొనంబడిన శాకటాయనాచార్యుండు తన శాకటాయన వ్యాకరణమున “ఆ దిజంతే' అనుమాత్రముచే ఇజంత ముత్తరపదముగా 
నున్నవుడు పూర్వపదమునకు ఆత్వము వచ్చునని విధించి ముష్టాముస్టిపదము నుదాహరించియుండుటచే నియ్యుది 
వ్యాకరణాంతరసిద్ధమని యెబజుంగునది. 


“మజియు హేమచంద్రాచార్యులు తన సిద్దహేమచంద్రమను వ్యాకరణంబున6 బూర్వపదమునకు దీర్ధంబును 
ఆకారమంతా దేశంబుగను విధించి ఉదాహరణముగా.6 దన ద్వ్యాశ్రయకావ్యంబున యష్టీయష్టి-యష్టాయపష్టి అని యిచ్చి 
యుండుటచే ముష్టాముష్టి పదంబు పై రీతిగా సుసాధంబు.” 


“ముగ్ధబోధవ్యాకరణంబునం గూడంబైవిధంబుగనే సూత్రించి ముష్టీముష్టి అనునవియే యుదాహరింపంబడినవి. కనుక 
బహువ్యాకరణనిర్దుష్టం బగు నీ పదంబును వాగనుశాసనులు వాడుటలో వింతలేదని నా యభిప్రాయము. వ్యాకణాంతర 
ప్రసిద్ధమైనను ముష్టాముష్టి పదము పాణినీయ విరుద్ధంబుగదా యని తలంపరాదు. పాణినీయవ్యాకరణమునందును దీని 


ఉట 


పీర్రిక్ష-49 


సాధుత్వమున కొక్కింతమార్గము గలదు. శ్రీ నాగేశభట్టుగారు స్వరచితభాష్యప్రదీపమున “తత్ర తేనేద మితి నరూపే” అను 
సూత్రమున తేన+ఆ+ఇదమ్‌ అని ఆ కారము ప్రశ్లేషించి కొన్ని చోటుల6 బూర్వపదంబునకు ఆత్వము వచ్చునని ముష్టాముష్టి 
పదము నుదాహరించియున్నారుగాన ముష్టాముష్టిపద మపాణినీయ మను శంక నిరస్తమని తెలియునది.” 


1 త్రిజయన - త్రినయన (ఆర. 1.334): “త్రిణయన పదము వస్తుతః దుష్టము కాదుగాని యిచ్చట “త్రినయని 
పదము వాడుటయే సమంజసము. కవిత్రయమునకు నణప్రాస మనభి(ప్రేతము. త్రినయనపద మెట్టు సాధువనంగా -- 
'కేచిత్తు త్రిణయన: త్రినయనః ఇత్యత్ర వికల్ప్చేన ణత్వ మిచ్చంతి - సారస్వత వ్యాకరణము.” 


2. బుతుపర్ణుడు (ఆర. 2.129): “బుతువన.గా6 గాలము. పర్ణ మన వాహనము. కాలము వలె వడిగా6 బోవు 
గుజ్జములు గలవాడు. కొన్ని సంస్కృత భారతములలో బుతపర్జ్ణుండని పేరైనట్లు గాన్పించును. అప్పుడు బుత మన సత్యము 
గనుక సత్యముగా లెక్కపెట్టంబడిన ఆకులు కలవాండు - అని వ్యుత్పత్తి. అక్షవిద్య నెజిగినవా. డనుట. అక్షహృదయము- 
అక్షములన ఇంద్రియములు కనుక నిది యింద్రియాభిమాని దేవతల హృదయమును వశపజచుకొను నొక మంత్రము. దీని 
శక్తిచే. బత్రపుష్ప ధాన్యాది రాసులలోని తత్తత్సంఖ్య సరిగా జెప్పవీలగును. కొందజు అక్షము లన బాచికలు కాన నీ మంత్రముచే 
జూదమునందు. బాచికలు వశ్యములుగా నుండుననియు నిర్వచింతురు.” 


3. నావాశ్రమమునకున్‌ (ఆర. 3.95): “నౌ+ఆశ్రమమునకున్‌, “ఎచోలి యవాయావః (అచ్చు పరమగునపుడు ఏ,ఓ, 
ఐ,బె, లకుంగ్రమముగా ఆయ్‌, అవ్‌, ఆయ్‌, ఆవ్‌, అనునవి ఆదేశములుగా వచ్చును) అనునియమముచే “నౌ” అనుచోట 
“జె” కారమునకు “ఆవ్‌ అను నాదేశము వచ్చి నావాశ్రమమునకున్‌ అనియయ్యెను, ఓడయందలి యాశ్రమమునకు నని 
యర్థము. రోమపాదునిచే బుశ్యశృంగు. దోడ్కొనిరాబంపంబడిన వేశ్యాంగనలు బుశ్యశ్శంగ ప్రలోభనార్థ మొక యోడయందు 
నాశ్రమము. గల్పించుకొని యట కేగిరని గ్రహించనగు. కొంద జోడచే దాంటందగిన యాశ్రమంబున కని వచింతురు. అప్పుడు 
వీరు కల్పించుకొనిన యాశ్రమంబునకు మధ్య నద్యాదికము కలదనియు దాని నోడచేదాంటటవలసియుండుననియు నెజుంగునది. 
ఈ పక్షమున “నౌ” శబ్దమునకు. దార్యార్థమును. “నావయోధర్మేతి పాణినిసూత్రముచే య(త్‌) ప్రత్యయము వచ్చినచో 
నావ్యాశ్రమమున కనురూపము సిద్ధించును. సంస్కృతభారతమున నీ రూపమే కలదు. “సాతు నావ్యాశ్రమం చక్రే” - ఈ 
పక్షమున భగ్నప్రాసదోషము. వాటిల్లును గానం బ్రథమపక్షమే స్వీకార్యము.” 


నన్నయ శబ్దశాసను డనటానికి ఈ ఉదాహరణలు నామమాత్రాలే! నన్ష్మయ శబ్దసాధుత్వాన్ని గురించి ఆంధ్రపండితు 
లెంతటి చర్చలు చేశారో తెలియటానికే ఈ ప్రయోగాల ప్రసక్తులు. 


లోకతంత్ర పంచకం - కథాక్రమ రమ్యత : 


విజయుడు ఇంద్రలోకంనుండి తిరిగి రావటంతో ఆరణ్యపర్వంలో సగం కార్యం ముగిసింది. పాశుపతాస్త సంపాదనంతో 
నివాతకవచాదుల సంహారంతో అర్జునుడు దైవీశక్తుల అనుగ్రహంతో ఆసురీశక్తులను అణచే వీరవ్రతాన్ని సాధించాడు. ఇది ఒక 
పక్షం. మరొకవైపు భీముడు రాక్షసులను, యక్షులను ఏకవీరుడై సంహరించి కుబేర, హనుమదాదుల, సహాయాన్ని పాండవులకు 
కల్పించాడు. ఇంద్రకీలాద్రి, స్వర్గలోకం ఇంద్రసుతుడి విజయ భూములు. గంధమాదన హిమవత్‌పర్వతాదులు భీమపరాక్రమ 
క్షేత్రాలు. 


భీముడు ధర్మరాజుతో దైవమానుష యత్నాలలో మానుషయత్నానికే ప్రాధాన్యమిచ్చి వాదించాడు. ధర్మరాజు ఎంత 
చెప్పినా ఆతడి బుద్ది కెక్కలేదు. హనుమదాదులు సూచించినా ఆతడి తల కెక్కలేదు. చివరకు కుబేరుడు కూడా మనసులో 
దాచుకొనలేక బహిర్గతంగా ధర్మరాజుతో ఇట్టా అన్నాడు - 


పీరిక-50 


వ. “అయ్యా! ధృతియును, దాక్ష్యంబు, నుపదేశంబును, గాలంబును, బరాక్రమంబును నను 
పంచవిధంబులైన లోకతంత్ర విధానంబు లెజింగిన క్షత్రియుండు ధర్మవిదుండై ధరణీచక్రంబు నిర్వక్రంబుగా రక్షించి 
పుణ్యలోకంబు వడయు౮; దత్కర్మవిశేషంబు లెజుంగక వృథారంభుండై సాహసంబున వర్తిల్లు వానికిం బాతకం 
బగుట నిశ్చయంబు. (ఆర. 4.31) 


క... కావున నీ తమ్ము మరు | ద్దేవాత్మజు సాహసైకధృతి గాకుండన్‌, 
భూవల్లభ! శిక్షింపుము | నీ విమలజ్ఞాన ధర్మనిష్టిత బుద్దిన్‌. (ఆర. 4.32) 


ఈ లోకతంత్ర పద్దతులలో ఆరణ్యవాసంలో ధృతి, దాక్ష్యం, ఉపదేశం అనే తంత్రాలనూ, అజ్ఞాతవాసంలో కాలాన్నీ 
ఉద్యోగాదులలో పరాక్రమాన్నీ పాండవులు ప్రదర్శించారని ధ్వని. అదే ధర్మరాజు వ్యూాహంకూడా. తద్భిన్నంగా ఆ క్రమాన్ని 
మార్చి ప్రయోగించే సాహసం చేస్తే దోషం కలుగుతుందని కుబేరుడి హెచ్చరిక. 


ఆరణ్యపర్వ ప్రథమాశ్వాసంలో ద్రౌపదీ భీమసేనుల వాదాలను కాదని ధర్మజుడు తన సమయాన్ని పాటించటానికి 
కృతనిశ్చయుడు కావటంలో ధృతి ఉన్నది. వ్యాన ప్రేరితుడై ధర్మజుడు అర్జునుడి ద్వారా పాశుపతాస్తాది దివ్యాయుధాల 
నన్నింటిని సాధించి విజయం తథ్యమన్న భావాన్ని పొందటంలో, పాండవులలో కలిగించటంలో దాక్ష్యం (అంటే దక్షత్వం, 
సామర్థ్యం) ఉన్నది. బృహదశ్వ, నారద, ధౌమ్య, రోమశాది మహర్షులు చెప్పిన ఉపాఖ్యానాలలోని ఉపదేశాలను గ్రహించటంలో 
ఉపదేశం ఉన్నది. దీనితో ఒక వర్తులం పూర్తి అవుతుంది. దీనికి పరీక్ష నహుష ప్రశ్నలకు ధర్మజుడిచ్చే సమాధానాలు. 


రెండవ వర్తులం వెనుకనుండి మొదలౌతుంది. మార్కండేయ మహర్షి చెప్పిన కథాంశాలు ఉపదేశం, ఘఫోషయాత్రలో 
సైంధవ దుర్మ్వయ ఘట్టంలో పాండవులు ప్రదర్శించిన పరాక్రమం దక్షత; యక్షఘట్టంలో ధర్మజుడు ప్రదర్శించింది ధృతి. 
వాటికి యక్షప్రశ్నలు ఒక పరీక్ష ఈ క్రమంలో కథార్జాలు చదువుకొని అన్వయించుకొనటమే ఆరణ్యపర్వంలోని రమ్యత! 


నన్నయ రచించిన భాగంలో లోకతంత్ర వర్తనాల వర్తులం ఎడమనుండి కుడికి ప్రదక్షిణంగా కొనసాగింది; ఎజ్జయ 
రచించిన భాగంలో ఆ వర్తులం కుడినుండి ఎడమకు మరలి, సవ్యంగా ముగిసింది. అప్పుడే అది పరిపూర్ణం. అందుకే ఎజ్జియ 
నన్నయ పేరుమీదనే తన భాగాన్ని పూరించి, ఆరణ్యపర్వాన్ని పరిపూర్ణం చేసి ఉంటాడు!. 


కవిత్రయ మహాభారతం - వ్యాఖ్యానం : 


తెలుగులో ఆదికావ్యమైన మహాభారతానికి వ్యాఖ్యానం సమగ్రంగా రావటం ఆంధ్రావళికి ఆనందం కలిగించే అంశం. 
ఆంధ్రుల అభిమాన దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారి అనుగ్రహంతో అవతరించటంవలన ఇది సారస్వతయజ్ఞ గౌరవం పొందింది. 
శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారు దీనిని ఒక బృహత్తర ధార్మిక కార్యంగా భావించి, సర్వాంగసుందరంగా ప్రచురించి, 
సామాన్యులకు కూడ అందుబాటులో ఉండేటట్టు చేయటం తెలుగువారి వెలుగుల పుణ్యం. ఈ పవిత్రమహత్తర ప్రయత్నానికి 
ఏడుకొండలస్వామి పక్షాన బాధ్యత వహించి, విజయవంతంగా ముందుకు సాగిస్తున్న మాన్యులు, మహనీయులు టి.టి.డి. 
బోర్డ్‌ ఛైర్మన్‌, కార్యనిర్వహణాధికారి మొదలైన అధికారులూ, సంపాదకులూ, వారిసహాయకులూ, సంపాదక సలహామండలి 
సభ్యులు, సంపాదకమండలి సభ్యులు, వ్యాఖ్యాతలుగా పాల్గొన్న విద్వన్మణులూ, పలురకాలుగా దీనికి తోడ్పడుతున్న అధికార 
అనధికారులు ధన్యులు. వారికి నా కృతజ్ఞతాపూర్వక నమోవాకాలు!. 


ఈ [గ్రంథాన్ని ఆమూలాగ్రం చదివి ఆమోదించటమే కాక, కొన్ని మంచి సూచనలిచ్చి ప్రోత్సహించిన శ్రీ తిరుమల 
తిరుపతి దేవస్థానం కంట్రోలర్‌ ఆఫ్‌ పబ్లికేషన్సు శ్రీ కరణం జువ్వలకంటి కృష్ణమూర్తి గారికి నా కృతజ్ఞతాభివందనాలు. 


పీర్రిక-51 


పదునెనిమిది పర్వాలలో ఆదిపర్వం మొదటి సంపుటిగా - రెండు భాగాలలో - వెలువడింది. సభాపర్వం రెండవ 
సంపుటిగా రూపుదిద్దుకొన్నది. విసృతమైన ఆరణ్యపర్వం రండు భాగాలుగా వెలువడుతున్నది. అందులో మొదటి భాగ మిది. 


విద్వత్కవులు, పండితులు, రాష్ట్ర అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షులు అయిన డాక్టర్‌ నండూరి రామకృష్ణమా 
చార్యులవారు దక్షతతో రచించిన వ్యాఖ్యాన మిది. కథార్థ తత్త్వాన్ని విశ్లేషణాత్మకంగా వివేచించిన విద్వన్మణులు వారు. దీనిని 
తిరుమల తిరుపతి దేవస్థానంవారు ప్రచురించటం ముదావహం. వారికి నా కృతజ్ఞతలు. 


డాక్టర్‌ కృష్ణమాచార్యులవారు మొదట వ్యాఖ్యానాన్ని సరళ గ్రాంథిక భాషలో రచించారు. తిరుమల తిరుపతి దేవస్థానం 
వారి నిర్ణయానుసారం భారతవ్యాఖ్యానం ప్రజల కందుబాటులో ఉండటానికై శిష్ట్యావహారికంలోకి మార్చబడింది. ఆ పరివర్తనంలో 
తోడ్పడిన సంస్కృతాంధ్రభాషా పండితులు డాక్టర్‌ అట్టా వెంకటరామిరెడ్డి, డాక్టర్‌ శ్రీమతి వి. జయశ్రీ గారలు. వారు చేసిన 
పరివర్తనను డాక్టర్‌ నండూరి రామకృష్ణమాచార్యులు గారు పరిశీలించి ఆమెదించారు. శుద్దప్రతుల తయారీలోను ప్రూపులు 
సరిచూడటంలోను డాక్టర్‌ వెలుదండ నిత్యానందరావు. శ్రీమతి జి. సుశీల, శ్రీమతి లక్ష్మీవిద్యానాథ్‌ గారలు తోడ్పడ్డారు. 
భారతంమీద వచ్చిన లఘువ్యాఖ్యలను సేకరించటంలో సహకరించారు డాక్టర్‌ దంటు హేమలతగారు. ముద్రణకు అనువైన 
అక్షరాకృతి నిచ్చారు శ్రీ దత్తసాయి గ్రాఫిక్స్‌ అధినేత్రి డాక్టర్‌ జి.యస్‌. లక్ష్మిగారు. వీరందరికి హార్దికమైన కృతజ్ఞతలు. 


భక్తజనకల్పద్రుమమైన భద్రమూర్తి పద్మావతీ సహిత శ్రీవేంకటేశ్వరస్వామివారు ధర్మకల్పద్రుమమైన ఈ భారతవ్యాఖ్యకు 
ప్రభువు. సత్యశివసుందరమైన ఆ స్వామి దివ్యసన్నిధిలో ఈ వ్యాఖ్యా సంపుటిని వాబ్మయారాధనలోని పుణ్యపూజాకుసుమ 
మంజరిగా సమర్పించుకొంటున్నాను. 


జి.వి సుబహ్మణ్యం 
హైదరాబాదు ప్రధానసంపాదకుడు 
విక్రమ ఉగాది 


కవిత్రయ మహాభారతం ప్రాజెక్టు 
5-4-2000 


తిరుమల తిరుపతి దేవస్తానం. 


ఆరణ్యపర్వ కథాసారం 


(మొదటి భాగం) 


ద్రౌపది వెంటరాగా పాండవులు ఉత్తరదిశగా పయనించారు. కొంత దూరం పోయినతరువాత ఇంద్రసేనుడు మొదలైన 
ముఖ్యసేవకులూ, పధ్నాలుగువేల రథాలతో సుభద్రాభిమన్యులూ, ప్రతివింధ్యాది ఉవపాండవులూ వారిని కలిసికొన్నారు. 
ప్రజలు ధృతరాష్ట్రుడి దుర్నీతిని నిందించి, పాండవులవెంట వనవావసానికి బయలుదేరారు. ధర్మజుడు వారికి నచ్చచెప్పి, వారి 
వారి ఇండ్లకు వారిని తిరిగి పంపాడు. కాని, కొందరు వేదాచారపరాయణులైన పండితులూ, పాండవపురోహితుడైన ధౌెమ్యుడూ 
వారివెంట సాగివచ్చారు. తమతో వస్తున్నవారు వనవాసంలో ఏమాత్రం ఆకలి బాధకు శ్రమపడినా ధర్మజుడు ఎంతో బాధపడుతూ 
ఉండేవాడు. ఒక్కొకసారి తీవ్రమైన శోకంతో మూర్చపోయేవాడు. శౌనకుడు అనే బ్రహ్మర్షి ధర్మజుడు ఆత్మస్టైర్యం పొందటానికి 
“జనకగీతా” సారాన్ని ప్రబోధించాడు. ధర్మజుడు శాంతచిత్తుడైనాడు. 


ఆశ్రితులకు అన్నలోపం లేకుండా ఉండాలంటే ఆదిత్యమంత్రాన్ని జపించి సూర్యానుగ్రహాన్ని పొాందుమని ధౌమ్యుడు 
ధర్మరాజుకు సూచించాడు. ధర్మజుడు నిష్టతో సూర్యోపాసనం చేశాడు. సూర్యుడు అతడికి ప్రత్యక్షమై ఒకరాగిపాత్రను ప్రసాదించాడు. 
ఆ వన్నెండేళ్ళ వనవానకాలంలో వంటశాలలో ద్రౌవది ఆ పాత్రలో వండిన వన్య వలమూలశాకాలు అక్షయమైన 
చతుర్విధావోరాలుగా వరిణమిస్తాయని వరమిచ్చాడు. ఆ వర ప్రభావంతో వేలాది బ్రాహ్మణులకూ, అతిథులకూ 
నిత్యాన్నసంతర్పణలు చేస్తూ ధర్మజుడు గార్హస్థ్యధర్మాన్ని గౌరవంగా నిర్వహిస్తూ ఉన్నాడు. 


ధృతరాష్టుడిని వదలిన విదురుడు తిరిగి రావటం: 


కొంతకాలం తరువాత పాండవులు కామ్యకవనం చేరారు. అప్పుడు ఒకనాడు హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు “ఇక 
పాండవులు ఏమిచేయగలరో' చెప్పుమని విదురుడిని అడిగాడు. విదురుడు పాండవుల బలపరాక్రమాలను ప్రశంసించాడు. 
కపటద్యూతంవలన పాండవకౌరవుల నడువు పగ రేగుతుందని ముందుగా చెప్పినా పట్టించుకొనకుండా ధృతర్మాష్టుడు 
కొడుకులమాట వినినందుకు మందలించారు. కులదూషకుడైన దుర్యోధనుడిని దూషించి, ధర్మరాజుకు పట్టంగట్టి కులాన్స్నీ, 
బంధుమిత్రులనూ కాపాడుకొమ్మని హితవు చెప్పాడు. 


విదురుడి మాటలకు గ్రుడ్డిరాజు కోపగించాడు. “నీవు నా కొడుకుల అభ్యుదయాన్ని ఎన్నడూ సహించ లేవు. కాబట్టి నీ 
సహాయం నాకు అవసరం లేదు. నీవు పాండవులవద్దకు గాని, నీ కిష్టమున్నచోటికి ఎక్కడికైనగాని వెళ్ళిపామ్ము అని నిష్టరమాడాడు. 
విదురుడు వెంటనే రథమెక్కి పాండవుల వద్దకు వెళ్ళాడు. 


విదురుడి రాకను తెలిసికొని పాండవులు మొదట అనుమానించారు. కౌరవులపక్షాన మరల జూదానికి రమ్మని 
పిలవటానికి వస్తున్నాడేమోననీ, వారు ఆయుధాలను పణంగా పెట్టించి గెలవాలని వ్యూహం పన్నారేమోననీ ఊహించారు. 
కాని, విదురుడివలన అసలు సంగతి తెలిసికొని కుదుటపడ్డారు. విదురుడు పాండవులకు సచివుడుగా నిలిచాడు. ధర్మహీనులైన 
కౌరవుల రాజ్యం నిలువదనీ, ధర్మవ్రతులైన పాండవులను రాజ్యసంపద వరిస్తుందనీ విదురుడు ప్రకటించాడు. 


ప్రభువైన ధృతరాష్ట్రుడికి విదురుడు హృదయం, చూపువంటివాడు. అటువంటి విదురుడు దూరమయ్యేసరికి గ్రుడ్డిరాజు 
విలవిలలాడి పోయాడు. వెంటనే సంజయుడిని పిలిచి 'కామ్యకవనానికి వెల్లి, విదురుడిని వెనుకకు తెమ్మని నియోగించాడు. 
సంజయుడి సందేశం విని, ధర్మజుడి అనుమతితో విదురుడు హస్తినాపురికి తిరిగి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు ఆతడిని సాదరంగా 
అహ్వానించి తన తెలివితక్కువతనానికి క్షమించుమని వేడుకొన్నాడు. 


కథాసారం - 53 
వ్యాసుడి హితవు : 


ధృతరాష్ట్ర విదురుల పునస్సమాగమం దుర్యోధనుడికి కన్నెర్ర చేసింది. అతడు కర్ణ శకుని దుశ్శాసనులతో మంతనం 
చేశాడు. పాండవులను అడవులనుండి పిలిపించి, ధృతరాష్ట్రుడు తిరిగి వారి రాజ్యం వారికిస్తాడేమో నని శంకించాడు. కాని, 
శకుని ఆ మాటను కాదని, పాండవులు తాము చేసిన ప్రతిజ్ఞ్ణలను మధ్యలో భగ్నం చేయరని చెప్పాడు. పాండవులపై దాడి చేసి, 
యుధ్దంలో వారిని చంపి, రాజ్యాన్ని నిష్క్కంటకం చేద్దావముని కర్ణుడు సలహా ఇచ్చాడు. ఆ మాట విని దుర్యోధనుడు 
సమస్త సైన్యాలను మోహరించి యుద్దభేరి మోగించటానికి సిద్ధమైనాడు. ఆ సంగతిని వ్యాసమహర్షి దివ్యదృష్టితో తెలిసికొని, 
హస్తినావురికి వచ్చి దుర్యోధనుడిని వారించి, ధృతరాష్ట్రుడిని మందలించాడు. ఇంద్రసురభి సంవాదాన్ని వినిపించి, కౌరవ 
పాండవులను సమంగా ఆదరించుమని గ్రుడ్డిరాజుకు హితవు చెప్పాడు. కొన్నాళ్ళు దుర్యోధనుడిని ధర్మరాజువథ్ధ ఉంచితే 
సత్సాంగత్యంవలన సద్గుణవంతుడు కావచ్చునని సూచించాడు. కాని, ధృతరాష్ట్రుడు దానిని మన్నించక తన కొడుకు తనమాట 
వినడని విచారించి, వ్యాసమహర్షినే తన కొడుకుకు ఆ హితవును బోధించుమని కోరాడు. ఆ పనిని మైత్రేయుడనే ముని 
చేస్తాడని చెప్పి వ్యాసుడు నిష్క్రమించాడు. 


సుయోధనుడి తొడలు విరిగే శాపం : 


ఆ తరువాత మైత్రేయుడు పుణ్యక్షేత్రాలను దర్శించుకొంటూ కామ్యకవనంలో ఉన్న పాండవులనుకూడా చూచి, 
హస్తినాపురికి వచ్చాడు. ధృతరాష్రు డతనిని పూజించి పాండవుల కుశల మడిగాడు. ఆ బుషి కుశల వార్తలు చెప్పి, దుర్యోధనుడితో 
ఇట్లా అన్నాడు: “అయ్యా! నీవు పాండవులతో విరోధం మాని బుద్ది కలిగి ఉంటే, నీకూ, కురుకులానికీ మేలు కలుగుతుంది. 
నా మాటలు మన్నించుము” - అని, పాండవుల, వారి సహాయకుల బలపరాక్రమ విశేషాలను వివరించాడు. దుర్యోధనుడు ఆ 
ముని మాటలు లెక్క చేయకుండా, గర్వించి కాలి బొటనవ్రేలితో నేలను రాస్తూ, చేతులెత్తి తొడలు చరుస్తూ, బిగ్గరగా నవ్వ 
నారంభించాడు. ఆతడి అవినయానికి మైత్రేయుడు మండిపడి దుర్యోధనుడిని శపించాడు - “నీతొడలు రెండూ బీముడి గద 
దెబ్బలకు విరిగిపోవుగాక! అన్నాడు- ఆగ్రహంగా. ధృతరాష్ట్రుడు శాపాన్ని ఉపసంహరించుమని ప్రార్ధించాడు. “దుర్యోధనుడు 
సమబుద్ధితో వ్యవహరిస్తే ఆ శాపం వర్తించదని చెప్పి, మైత్రేయ మహర్షి వెడలిపోయాడు. 


భీముడు కిమ్మీరుడిని వధించటం : 
ఈ కథను విదురుడు ధృతరాష్ర్రుడికి చెప్పాడు. 


పాండవులు హస్తినాపురం వదలి మూడురోజులు ఆగకుండా ప్రయాణం చేసి కామ్యకవనం చేరారు. ఆ అడవిలో 
ఒకనాటి నడిరేయి భయంకరాకారుడై, రాక్షసమాయలు చేస్తూ గర్జిస్తూ కిమ్మీరుడనే రాక్షసుడు పాండవుల బాటకు అడ్డంగా 
నిలిచాడు. ఆతడి భీకరరూపం చూచి ద్రౌపది మూర్చ పోయింది. పాండవు లామెను తేర్చారు. రాక్షసుడికి తమను గురించి 
తెలియ చెప్పుకొన్నారు. కిమ్మీరుడు బకాసురుడి తమ్ముడు. బకాసురుడిని వధించిన భీముడిపై పగ తీర్చుకొనాలని అతడు 
ఎదురుచూస్తున్నాడు. వెదుకబోయిన తీగ కాలికి తగిలినట్టు అతడికి భీముడు దొరికాడు. అతడిపై ఆగ్రహోదగ్రుడై విజృంభించాడు. 
భీముడిని పట్టాడు. ఆ రాక్షసుడు తనకంటె బలహీనుడని భీముడు గుర్తించాడు. వెంటనే కిమ్మీరుడి నడుమును, కుత్తుకను 
రెండుచేతులతో పట్టి పైకెత్తి నేలపై పడవేసి, వెన్నెముకను విరిచి చంపివేశాడు. ఆనాటినుండి కామ్యకవనం రాక్షసపీడ లేక 
సుఖంగా ఉండే వనస్థలిగా మారింది. పాండవులందులో కొంతకాలం సుఖంగా ఉన్నారు. 


నరనారాయణుల నరజన్మం : 


పాండవులు కామ్యుకవనంలో నివసించే సమయంలో శ్రీకృష్ణాదియాదవవీరులూ, ధృష్టద్యువమ్నాది పాంచాలవీరులూ 
వారిని పరామర్శించటానికి వచ్చారు. ధార్తరాష్ర్రులు పాండవులకు చేసిన మోసాన్ని పేర్కొంటూ శ్రీకృష్ణుడు కౌరవులపై మండిపడ్డాడు. 


కథాసారం - 54 


పాంచాల యాదవ వృష్టి భోజాంధక వీరులందరూ కలిసి హస్తినాపురిపై దండెత్తి కర్ణ శకుని దుర్యోధన దుశ్శాసనులను చంపి, 
వారినెత్తురుతో భూదేవిని తృప్పిపరచి, ధర్మరాజుకు రాజ్యపట్టాభిషేకం చేస్తామని ప్రళభయకాలంలోని యముడివలె ఉగ్రుడై 
పలికాడు- శ్రీకృష్ణుడు. అర్జునుడు శ్రీకృష్ణుడిని శాంతపరిచాడు. ఆతడి లోకప్రభుత్వాన్నీ, త్రివిక్రమత్వాన్నీ విశ్వరూపత్వాన్నీ 
కీర్తించి ధరణీతలం మీద శిశుపాలాదులను సంహరించి ధర్మసంరక్షణం చేసేందుకు పుట్టిన అవతారపురుషుడుగా కీర్తించి, 
అసత్యం, మాత్సర్యం, క్రోధం అనే వికారాలను జయించి సుర మునీంద్రులచేత పొగడబడే ఆ దేవదేవుడి మహత్త్వాన్ని ప్రశంసిస్తూ 
నమస్కరించాడు. శ్రీకృష్ణుడు శాంతించి అర్జునుడితో ఇట్టా అన్నాడు: “ఓ పుణ్యాత్ముడా! నీవూ నేనూ నరనారాయణులనే 
పేర్లతో పూర్వం ఉన్న ఆదిమునులం. ఇద్దరం సమానశక్తితో మానవజన్మలెత్తాం. మనిద్దరినడుమ నీవూ నేనూ అనే భేదం లేదు. 
ఇద్దర మొక్కటే. నీకు ఇష్టుడు నాకు కూడా ఇష్టుడే. నీకు శత్రువు నాకుకూడా శత్రువే. మనిద్దరం ఈ లోకానికి మేలు కలిగే 
పనులనే చేద్దాం' అంటూ ఆతడితో కలిసి స్నేహపూరిత సంభాషణలలో మునిగిపోయాడు- శ్రీకృష్ణుడు. 


ఒకనాడు శ్రీకృష్ణుడు బంధుమిత్రులైన రాజులందరితో కలిసి కొలువుండగా ద్రౌపది ఆతడితో తన పరాభవ దుఃఖాన్ని 
ఇట్లా నివేదించుకొన్నది. “దేవా! నీవు ప్రజాపతి వని అసితుడైన దేవలు డన్నాడు. యజ్ఞపురుషుడవని కశ్యపుడు కీర్తించాడు. 
సర్వమయుడవని నారదుడు సంస్తుతించాడు. అక్షయజ్ఞాననిధివని మునిశ్రేష్టులందరూ ప్రశంసించారు. రాజర్నులకు, యోగులకు, 
సాధులకు, భక్తులకు నీవే గతివి, పతివి. నీకు తెలియని దంటూ ఏమీ లేదు. అయినా నేను పొందిన అవమానాలను గురించి 
నీకు నివేదించుకొంటున్నాను”. 


“నేను మహా ప్రభువైన పాండురాజు కోడలిని, మహా పరాక్రమవంతులైన పాండవుల భార్యను. పూజ్యుడవైన నీ 
చెల్లెలిని. శక్తిమంతుడైన ధృష్టద్యుమ్నుడి సోదరిని. ఇట్టి నన్ను ఆ దుర్యోధనుడు పగతో నిండుసభ కీడ్చించి తెప్పించాడు. ఆ 
పాపాత్ముడు దుశ్శాసనుడు నా వలువలను బఒలిచాడు. ఆ దారుణమైన అవమానాన్ని నేను అనుభవించాను. అప్పుడు పాండవులు 
అభిమానం చచ్చి, చూస్తూ అందరివలెనే ఊరకుండిపోయారు. భీష్మాది కురువృద్దులు నిశ్శబ్దంగా ఉన్నారు. శరణన్న వారిని 
కరుణతో రక్షించే పౌరుషమూర్తులు భీమార్జునులు. శరణని నేను అరచినా భార్య పిలుపును వినకుండా రక్షించకుండా 
మిన్నకున్నారు. ఇక వారి బాహుబల మెందుకు? అన్నలు, కొడుకులు, బంధువులు ఇంతమంది బలగం నాకున్నా అనాథవలె 
అలమటిస్తూ ఉంటే, ఆ కర్దుడు నన్ను చూచి నవ్వాడు. అన్నా! ఆ దుళ్ళాసనుడు చేసిన అవమానంకంటె ఆ కర్ణుడు అప్పుడు 
నవ్విన ఆ నవ్వు ఇప్పటికీ నా మనస్సును అగ్నిశిఖవలె దహించి వేస్తున్నది. అలనాడు దుర్యోధనుడు భీముడిని గంగలో త్రోసి, 
విషంపెట్టి, పాములతో కరిపించాడు. ఆ తరువాత వారణావతంలో తల్లితో కలిసి నివసిస్తున్న పాండవులను క్రూరుడై అగ్నిపాలు 
చేసేందుకు కుట్ర పన్నాడు. అతడు చేసిన అపకారాలు అన్నీ ఇన్నీ అని చెప్పలేను. ఇప్పుడు అధర్మద్యూతంలో రాజ్యాన్ని 
అపహరించి నిండుకొలువులో వారినీ, నన్నూ అవమానించినా పరాక్రమాన్ని ప్రదర్శించటానికి ముందుకు రాని ఈ పాండవులు 
నా పరాభవ దుఃఖాన్ని ఏ విధంగా మాన్సగలరు?” అంటూ కన్నీరుమున్నీరుగా శ్రీకృష్ణుడి యెదుట దుఃఖించింది. ఆమె నోదారుస్తూ 
శ్రీకృష్ణార్దునులు ఇట్లా అన్నారు. 


శ్రీకృష్ణుడు : సోదరీ! నీ గుండెలో మండుతున్న అవమానాగ్ని చల్తారేటట్టుగా అర్జునుడు ధృతరాష్ట్ర పక్షవీరులను తన 
బాణపరంపరతో హతంచేసి యమసదనానికి పంపుతాడు. ఇది నిజం. నామాట తప్పక జరిగి తీరుతుంది. సప్తసముద్రా లింకినా 
రాత్రింబవళ్ళు తలక్రిందులైనా ఇది తథ్యం. 


అర్జునుడు : ద్రౌపదీ! ఈ పురుషోత్తముడే మన యోగక్షేమాలను చూస్తూ, మన పాపపంకిలాన్ని తొలగించి, దుర్మదాంధులైన 
మన శత్రువులను సంహరింప చేస్తాడు. మనకు ముల్గ్లోకవిజయం కలుగుతుంది. నీ వింక దుఃఖించటం ఎందుకు? 


వారి మాటలు విని ధృష్టద్యుమ్నుడు కూడా ఇట్టా పలికాడు. 


ధృష్టద్యుమ్నుడు : చెల్లీ! అవినయపరులైన ఆ దుర్యోధన దుశ్శాసనులను భీముడు హతమారుస్తాడు. అర్జునుడు ఆ 
కర్గుడినీ, ద్రోణుడిని నేనూ చంపుతాం. ఇక నీకు మనశ్శాంతి కలుగుతుంది. - అని అందరూ కలిసి ఆమెను ఓదార్చారు. 


కథాసారం - 55 


అప్పుడు శ్రీకృష్ణుడు తాను పాండవులు మాయాద్యూత మాడే సమయంలో ద్వారకలో లేకపోవటంచేత, వారివెంట 
ఉండి ఆ విపత్తును తప్పించలేకపోయానని ధర్మరాజుకు సౌంభకవృత్తాంతం చెప్పాడు. 


క 


సౌంభక వృత్తాంతం : 


ధర్మజుడు చేసిన రాజసూయంలో అవినయంగా వర్తించిన శిశుపాలుడిని శ్రీకృష్ణుడు వధించి, పాండవు లర్పించిన 
పూజనందుకొన్నాడు. శిశుపాలుడి తమ్ముడు సాల్వుడు. శ్రీకృష్ణుడు తన అన్నను చంపినందుకు కోపించి ప్రతీకారం తీసికొనటానికై 
ద్వారవతిమీద దండెత్తాడు. సాల్వుడికి సౌంభక మనే పేర కామగమనం గల పట్టణం ఉన్నది. దానితో కలిసి వచ్చి ద్వారవతిని 
చుట్టుముట్టి పరిసరాలను ధ్వంసం చేశాడు. నగరంమీద దాడి మొదలుపెట్టాడు. యదువీరకుమారులు చారుదేష్ణుడు, 
ప్రద్యుమ్నుడు, సాంబుడు అనేవారు యుద్దోత్సాహంతో కోట వెలువడి సాల్వుడిని ఎదుర్కొన్నారు. ముగ్గురూ పౌరుషంతో 
పోరాడి అనేక మంది వీరులను చంపారు. ఒకసారి ప్రద్యుమ్నుడు యుద్ధంలో మూర్చపోయాడు. సారథి ఆతడి రథాన్ని దూరంగా 
తీసికొనిపోయి అతడిని సేద తీర్చాడు. ప్రద్యుమ్నుడు తేరుకొని తేరెక్కి సాల్వుడిపై దాడిచేసి, అతడిని మేటియుధద్ధంలో 
చంపబోయాడు. కాని, నారద మారుతులు ప్రత్యక్షమై సాల్వుడు శ్రీకృష్ణుడిచేత చంపబడతాడని చెప్పారు. దానితో ప్రద్యుమ్నుడు 
సాల్వుడిని యుద్ధంలో ఓడించి ప్రాణాలతో వదిలాడు. సాల్వుడు సౌంభక నగరంతో పాటు పలాయనం చిత్తగించాడు. 


ఆసమయంలో శ్రీకృష్ణుడు ధర్మజ రాజసూయం ముగించుకొని ద్వారకకు తిరిగివచ్చాడు. చిన్నవోయి, రూపుమాసిన 
తన రాజధానిని చూచి చిన్నబోయాడు. జరిగిన వృత్తాంతం ఆహుకాత్మజుని (ఉగ్రసేనుని) వలన విని, కోపించి 'సాల్వుడిని 
చంపి కాని నగరంలో ప్రవేశించనని ప్రతిజ్ఞ చేసి అనంతబలంతో సాల్వుడిమీద దండెత్తాడు. సాల్వుడు సౌంభకనగరంతో సహా 
సముద్ర గర్భంలో దాగి ఉన్నాడు. అతడిని పసికట్టి శ్రీకృష్ణుడు శస్తాస్తాలతో అతడి సైన్యాన్ని నుగ్గుచేశాడు. సాల్వుడు భయపడి 
శ్రీకృష్ణుడి పై మాయాయుద్ధం ప్రారంభించి విజృంభించాడు. శ్రీకృష్ణుడు ఆగ్నేయాస్తాన్ని ప్రయోగించి అతడి మాయను తొలగించాడు. 
సాల్వుడు వసుదేవుడిని బంధించినట్టు కనుకట్టు సన్నివేశాన్ని ప్రదర్శించాడు. శ్రీకృష్ణుడు వాడి మాయను గ్రహించి శబ్దభేదిని 
ప్రయోగించాడు. సాల్వుడు తన సౌంభకనగరాన్ని ప్రాగ్జ్యోతిషనగరంగా మార్చి పర్వతాలతో యుద్ధం చేశాడు. శ్రీకృష్ణుడు పర్వతాలను 
వజ్రాస్త్రంతో నుగ్గుచేశాడు. ఆ తరువాత సారథి ప్రేరణతో సాల్వుడిని చక్రప్రయోగంతో సంహరించాడు. ఈ యుద్ధం ముగియటానికి 
ఆరునెలలు పట్టింది. ఆ కాలంలోనే పాండవులు కౌరవులచేత మాయాద్యూతంలో ఓడించబడి అడవులపాలైనారు. శ్రీకృష్ణసాన్నిధ్యం 
వారికి లభించకపోయింది. 


శ్రీకృష్ణాదులు కొంతకాలం పాండవులతో కలిసి ఉన్నారు. ఆ తరువాత శ్రీకృష్ణుడు తనతో సుభద్రాభిమన్యులను 
ద్వారవతికి తీసికొని పోయాడు. ఉపపాండవులైన ప్రతివింధ్యాదులను ధృష్టద్యుమ్నుడు ద్రుపద పురానికి కొంపోయాడు. ఆపైన 
పాండవులు మూలభృత్యులతో కలిసి ద్వైతవనంలో ప్రవేశించారు. అప్పుడు వారిని మార్కండేయ మహర్షి బకదాల్భ్య మహర్షి 
దర్శించారు. వారిరువురూ పాండవుల ధర్మ సత్యనిరతిని ప్రశంసించారు. విశేషించి బకదాల్భ్యుడు ధర్మజుడి (బాహ్మణ భక్తిని 
కొనియాడాడు. బ్రాహ్మణానుగ్రహంవలన సంపదలను పొందిన వైరోచనాదుల వృత్తాంతాలను ప్రస్తావించి, బ్రాహ్మణప్రియులైన 
పాండవులకు అభ్యుదయాలు కలుగుతాయని ఆశీర్వదించాడు. ఆ మునులిద్దరూ వెళ్ళారు. పాండవులు ఆ వనంలో నివసిస్తూ 
తమ దుఃఖోపశమనం కొరకు అనేక కథలు చెప్పుకొంటున్నారు. ఆ సందర్భంలో ద్రౌపదికీ ధర్మరాజుకూ ఈ క్రింది విధంగా 
సంవాదం సాగింది. 


ద్రౌపదీ ధర్మరాజుల సంవాదం : 


ద్రౌపది: ఆ ముసలిరాజు కొడుకుమాటలు విని క్రూరుడై పాపచింతతో మిమ్మల్ని రాజ్యం నుండి వెడలగొట్టి, రాజ్యవైభవాన్నంతా 
అపహరించాడు. ఇప్పటికైనా అతడు కోపం మాని మంచి మనసుతో ఉన్నాడా? అ దురాత్ముడి హృదయం 
ఇనుమువలె, రాయివలె కఠినమైనది. లేకపోతే ధర్మవిదులైన మిమ్మల్ని తనకొడుకులు అన్ని ఎగ్గుమాట లంటుంటే 


కథాసారం - 56 


వారించకుండా పైపెచ్చు కలవోన్ని పోషిస్తాడా? మహారాజభోగా లనుభవించే మీరు ఈ కారడవులలో పడరాని 
కష్టాలు పడుతూ ఉంటే నే నెట్టా మిమ్మల్ని చూచి ఓర్చుకొనేది? మిమ్మల్ని ఎట్టా ఓదార్చీది? ఆ ధృతరాష్ర్రుడివలె విధి 
కూడా మీకు శత్రువైనట్లే కనిపిస్తున్నాడు. 


ఓ ధర్మరాజా! నీ తమ్ములు నీ ఆజ్ఞ అనే సంకెళ్ళలో చిక్కి పరాక్రమం ప్రదర్శించలేక బోనులోపడ్డ సింగపుపిల్లలవలె 
కష్టాల ననుభవిస్తున్నారు. పరరాజుల కిరీటాల రత్నాల కాంతులతో వెలిగిపోయే నీ పాదాలు ఈ పర్వతధాతుశిలల ధూళితో 
ఎర్రబడ్డాయి. రోజూ పదివేలమంది బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులు బంగారు పళ్ళిరాలలో భుజించి తృప్తులైన తరువాత నీవు 
భుజించేవాడివి. ఇప్పుడు వనమూలికలను తింటూ పేదవోయావు. పదివేల యేనుగుల బలంగల భీమసేనుడు కాయగూరలు 
తిని చిక్కిపోతున్నాడు. కార్తవీర్యార్దునుడివలె బాహుపరాక్రమం ప్రదర్శించగల పార్గుడు వన్యమృగాలతో కలిసి తిరుగుతున్నాడు. 
సుఖభోగలాలసులైన నకులసహదేవులు దీనులై ఉన్నారు. ఈ స్థితినంతా గమనించికూడా నీవు శాంతుడవై ఉండటం సమంజసం 
కాదు. 


ఓర్చు పరాక్రమం అనే రెండు గుణాలను ఆయాకాలాలలో అద నెరిగి ప్రయోగించకపోతే ఆ రాజుకు ప్రజల గౌరవం 
లభించదు; వారి ప్రతాపం వారికి ప్రయోజనకారి కాకుండా పోతుంది. ఈ సత్యం ప్రసిద్ధమైన “బలీంద్రప్రహాద సంవాదం” వలన 
నిరూపితమయింది. అంతేకాక, శత్రువులు చేసిన అవకారం చిన్నదైతే క్షమించి వారిని వదలివేయవచ్చును. కాని, కౌరవులు 
అనేక అపరాధాలను నిరంతరం చేస్తున్నారు. వారి పట్ట సహనం ఎందుకు? ఇది పరాక్రమానికి తగిన సమయం. శత్రువులమీద 
నీవు కొద్దిగా క్రోధాన్ని ప్రకటించుము. చాలు. నీ తమ్ములు ఉగ్రస్వరూపులై దుర్మార్గులైన దుర్యోధనాదులను తునుమాడుతారు. 


ధర్మరాజు : కోపమే పాపం. కోపంవలన ధర్మకామార్జాలు చెడిపోతాయి. కోపించే వాడికి కార్యం చెడుతుంది. అతడు పెద్దలను 
నిందిస్తాడు; చంపకూడనివారిని చంపుతాడు; ఆత్మహత్యకు పాల్పడతాడు. మనవంటి ధర్మాచరణపరులకు కోపం 
మంచిది కాదు. తెలివికలవాడు కోపమనే మంటను జ్ఞానమనే నీళ్ళతో ఆర్పుతాడు. దేశకాలతత్త్వాలను తెలిసికొని 
కోపంలేని వాడు ప్రకాశిస్తాడు. భూమివలె ఓర్చు కలవాడికి ఎల్లప్పుడు విజయం కలుగుతుంది. ఓర్పు కలవాడి 
పరాక్రమం అన్నిపనులు చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అమర్హం, దాక్షిణ్యం, శౌర్యం, శీఘ్రత్వం అనే 
నాలుగు గుణాలు ఓర్చ్పుకలవాడిలోనే శక్తిమంతంగా వర్ధిల్లుతాయి. ప్రాచీనమైన కశ్యపగీతలోని కథలవలన ఈ 
అంశాన్ని తెలిసికొనవచ్చును. వేదాలు, యజ్ఞాలు, శుచిత్వం, సత్యం, విద్య, ధర్మం, ఈజగత్తూ అన్నీ ఓర్పులోనే 
నిలిచి ఉన్నాయి. యజ్ఞకర్తలు, బ్రహ్మవేత్తలు పొందే పుణఖ్యగతులను క్షమావంతుడు పొందుతాడు. అంతేకాదు, 
వ్యాస భీష్మ విదుర కృప ద్రోణ సంజయాదులు నా ఓర్పును కీర్తిస్తారు. సహనంలేని దుర్యోధనుడు కారణంగా 
ధార్తరాషఘ్ట్రులందరూ నాశనమౌతారు. 


ద్రౌపది : ఓ అజాత శత్రుడా! ఓర్పుగల బుద్దితో నిర్మలమైన వర్తనంతో ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్న నిన్ను ధర్మం రక్షిస్తుంది. 
కానీ, నీవు శత్రువుల పట్లకూడా సమబుద్ధితో ఉండటం మంచిది కాదు. అధర్మపరులు, కపట వర్తనులు 
అయిన ధార్తరాష్ట్రులను నీవు కూడా కపట మార్గంతోనే వధించాలి. లేకపోతే నీవే వధ్యుడవౌతావని ఆర్యులంటారు. 
ఓ విధీ! మంచివారికి దీనస్థితిని, అయోగ్యులకు ఉన్నతస్థితిని కలిగించి నీవు చేయరానిపని చేశావు. నీకు దుష్టులే 
చుట్టాలా? ఆర్యులే శత్రువులా? 


ధర్మరాజు : నాస్తికులవలె ధర్మాన్ని శంకించి దైవాన్ని దూషిస్తా వెందుకు? ధర్మాన్ని తిట్టేవారికి ప్రాయశ్చిత్తం లేదు. ధర్మాన్ని 
తప్పక పాటిస్తూ జీవించే మహానుభావు లెందరో ఉన్నారు. మైత్రేయ, మార్కండేయ, వ్యాస, వసిష్క నారదాదులు 
మనకు ప్రత్యక్షసాక్షులు; వీరందరూ నన్ను ధర్మపరుడనని మన్నిస్తారు. ఇతరులు అన్యాయం చేశారని నేనెందుకు 
ధర్మాన్ని తప్పాలి? ధర్మం మానవులకు స్వర్గారోహణ సోపానం వంటిది. తపస్సు, స్వాధ్యాయం, బ్రహ్మచర్యం, 
దానం, ధర్మం, యజ్ఞం అనేవి పుణ్యకర్మలు. అవి ఫలం లేనివైతే ఇంతమంది బుషులు ఎందుకు ఆచరిస్తున్నారు? 
నీ జన్మం, ధృష్టద్యుమ్నుడి పుట్టుక పుణ్య కర్మఫలం వలన కలిగినవే కదా! పూర్వం బ్రహ్మ తన కొడుకులకు 


భీముడు : 


కథాసారం - 57 


కర్మఫల సద్భావం గురించి చెప్పాడు. వారిలో కశ్యపుడు అ ఫలాన్ని పొందాడు. బ్రహ్మ నియోగం చేతనే 
పుణ్యకర్మపరులు దేవత్వాన్ని పొందుతుంటారు. 


భూనాథా! కర్మఫలానికి విధి కారణమనీ తెలుసు. వేదశాస్తాలు పరమప్రమాణాలనీ తెలుసు. నే నంత తెలియనిదాన 
నేమీ కాను. మా తండ్రిగారింట్లో బ్రాహ్మణులు చెప్పగా ఎన్నో ధార్మికాంశాలు తెలిసికొన్నాను. పురుషుడు మనస్సులో 
అర్ధసిద్దిని నిశ్చయించికొని కర్మ చేయాలి. అతడికి దైవం సహాయపడి కర్మసిద్ది కావిస్తాడు. నువ్వులనుండి నూనె, 
కట్టెనుండి నిప్పు- వుట్టుతాయని తెలిసి ఉపాయంతో వాటిని పొందినట్లుగా, ఉత్సాహవంతుడు కర్మసిద్సి 
పొందగలుగుతాడు. ఉత్సాహి కీడు పొందలేడు. రైతు దుక్కిదున్ని విత్తులు చల్లి ఉండగా వర్షం కురిసి తతృ్ఫలసిద్దిని 
పొందుతాడు. నడుమ పర్జన్యుడు అనుగ్రహంచకపోతే రైతు ఏమి చేయగలడు? రైతు తాను చేయగలిగినంత 
చేసి మిగిలిదానికి దైవానుకూల్యం సిద్దించాలని కృషి చేస్తాడు. అట్లాగే నీవుకూడ కర్మఫలం దైవమానుషసిద్ధమని 
తెలిసికొని, పురుషకారంతో సాధించేవే సుస్టిరాలని తెలిసికో. పురుషయత్నం చేయక దైవంమీద భారం వేసేవాడు 
నీటిలో పడవ వంటివాడు. కాబట్టి నీవు కర్మఫలసిద్దిని నిశ్చయించుము. ఉత్సాహవంతుడ వయి నీతమ్ముల 
పరాక్రమంతో శత్రువులను జయించుము. మన పేదరికాన్ని మాన్పుము. 


ద్రౌపది మాటలను సమర్దిస్తూ భీమసేనుడు ఇట్టా అన్నాడు. 


ధర్మరాజా! తాతతండ్రుల నుండి మనకు వచ్చిన రాజ్యం శత్రుదుర్భేద్యం. గాండీవిచేత సంరక్షితం. ఇంద్రుడికైనా 
జయించటానికి అసాధ్యం. అట్టి రాజ్యాన్ని దుర్చుద్దితో అన్యాక్రాంతం చేయటం న్యాయమా? ఈ కారడవిలో 
వ్రతాలు చేస్తూ ధర్మలేశచరణ వ్యాసక్తితో ఇట్టా ఉండటం తగునా? సింహాలు కూర్చిన మాంసాన్ని నక్కలు 
తిన్నట్లు మనం సంపాదించిన సామాజ్యలక్ష్మిని కౌరవులు హరించి మనసులో ఏమని భావిస్తారో? దుర్చుద్ధులను, 
దుర్ణ్దనులను ధర్మంతో జయించటం సాధ్యమా? కాబట్టి, దుష్కర్ములయిన దుర్యోధనాదులను భుజబలశక్తితో 
అణచివేయుము. ధర్మకామాలనుండి పుట్టి సర్వార్ధాలను సాధించే అర్థపురుషార్థాన్ని వదలిపెట్టి, మిత్రులకు 
దుఃఖాన్నీ, శత్రువులకు సంతోషాన్నీ కలిగేటట్లు మునివృత్తితో ధర్మం ధర్మం అంటూ ధర్మంలోనే మనసు నిలిపి 
బలహీనుడివలె ఇట్లా నిర్వేదపడుతూ ఉండటం సమంజమా? బలంలేనివాడు పరుల సంపదలు గ్రహించలేక 
దుఃఖిస్తూ ఉంటాడు కాని, నీకీపని తగునా? ఆ నిండుసభలో ఆనాడే నీవు అనుమతించి ఉండి ఉంటే- విరోధుల 
నందరినీ యుద్ధంలో వెగంగా అక్కడే మనం చంపి ఉండేవారం. అప్పుడు ఈ కారడవిలో అడవిమృగాల నడుమ 
పడిఉండే దైన్యం మనకు లేకుండా ఉండేది. చేసిన ప్రతిజ్ఞ్ణలను మీరలేక ఓర్పుతో ఉన్న మనలను గురించి 
కౌరవులు యుద్దోత్సాహం లేని జడమతులనీ, పరాక్రమంలేని పిరికిపందలనీ భావిస్తారు. ఏకాంతంగా ఉండి 
ధర్మాచరణం చేసే వాడిని అర్థకామాలు వదలిపెట్టి పోతాయి. 


లోకంలో ధర్మకామాలను తక్కువ చేసి అర్థాన్ని కోరేవాడు పతనమౌతాడు. అర్థం కొరకే అర్థాన్ని సాధించేవాడు 
భయంకరవైైన అడవిలో గోవులను రక్షించే మూర్భుడివంటివాడు. అర్థ ధర్మాలకు హానికలిగేటట్లు కామాన్ని 
సాధించేవాడు ఎండుతున్న నీటి మడుగులోని చేపవంటివాడు. అర్థ ధర్మాలు సముద్ర మేఘాలవలఠె పరస్పరం 
ఆధారపడి ఉంటాయి. కాబట్టి త్రివర్గాన్ని సమయోచితంగా సాధించేవాడే సర్వసంపన్నుడు. నీ వాచరిస్తున్న ధర్మం 
అర్జకామాలకే కాక, నీకూ, నీ బంధువులకూ బాధాకరంగా పరిణమించింది. నిజానికి, క్షత్రియులకు అర్జసాధకం 
కాని ధర్మం నిరర్ధకం. శత్రువులను యుద్ధంలో జయించటం, రాజ్యాన్ని నిర్భయంగా గ్రహించి సముచితంగా 
రక్షించటం, యోగ్యులైన వారికి అర్జాన్ని దానం చేయటం, బ్రాహ్మణులను పూజించటం అనేవి ఉత్తమ క్షత్రియ 
ధర్మాలు. అవే వారికి మంచి గతుల నిస్తాయి, విపుల సంపదలు కలిగిస్తాయి. కేవలం ధర్మాన్ని ఆచరించటంవలన 
శత్రువిజయం సాధ్యం కాదు. మోసం చేసేవారిని మోసంతోనే జయించాలి. పూర్వం అసురులను దేవత లట్లాగేకదా 
జయించింది. కాబట్టి, నీవుకూడా నియమాన్ని పాటించే ధర్మాన్ని మాని శత్రువులను జయించే ప్రయత్నం 
సాగించుము. 


ధర్మరాజు . 


భీముడు : 


ధర్మరాజు స్ట 


కథాసారం - 58 


జయశీలివైన నీకు ఆసటగా బాసటగా యదుపాంచాలాది మిత్రరాజు లున్నారు. మిత్రులబలంతో అమిత్రులను 
జయించటం నీతి. దేహబలం, దేశబలం కలవారికి అసాధ్యమనేది లేనేలేదు. తేనెతుట్టెలోని తేనెను తీసేవాడిని 
తేనెటీగలన్నీ ఒక్కటై పట్టి కుట్టినట్లుగా ఒంటరిగా ఉన్న బలవంతుడిని పలువురు బలహీనులు ఒక్కటై 
జయించటానికి యత్నిస్తారు. దుర్యోధనుడి రాజ్యంలో జానపదులు, బ్రాహ్మణులు నీపట్ల అనురక్తులు. వారునీ 
ప్రభుత్వాన్ని సమర్ధిస్తారు. కాబట్టి నీవు ఆలస్యం చేయక, ఆయుధాలున్న రథమెక్కి హస్తినాపురంమీద విజయయాత్ర 
సాగించుము. ఇప్పుడే క్షత్రియోచితమైన విక్రమాన్ని ప్రకటించుము. యుద్ధంలో గాండీవి తన బాణాలతో 
ధార్తరాషఘ్టులను అరటిచెట్లను నరికినట్లు నరికి కుప్పలు పోస్తాడు. శత్రువులకు అపారమైన సేన ఉన్నదని 
భయపడబోకుము. నా గదాఘాతాలకు ఆ సైన్యం ప్రాణాలతో బైటపడగలుతుందా? శత్రువుల నోడించి 
భూవలయాన్ని పాలించుము. ప్రజా పరిపాలనం కంటె ధర్మం వేరే ఉంటుందా? రాజ్యం పొందిన రాజు భూరిదక్షిణ 
లిచ్చి యజ్ఞాలు చేయగలడు. దానివలన బ్రాహ్మణులకు బహుదానాలిచ్చి పాపాలనుండి విముక్తుడై చీకటినుండి 
విముక్తుడైన చంద్రుడివలె ప్రకాశించగలడు. 


భీమసేనా! నీమాటలు నీతియుతంగా ఉన్నాయి. ఇష్టసిద్ధి కనుకూలంగా ఉదారంగా ఉన్నాయి. అయినా 
ఏకార్యమైనా బాగా ఆలోచించి చేయటంవలననే సత్ఫలితాల నిస్తుందని బుద్ధిమంతు లంటారు. నేను పెద్దల 
యెదుట నిండుసభలో అరణ్యాజ్ఞాతవాసాలు చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. ఉత్తముడు రాగకోపాలకు వశుడై ఓర్పును 
కోల్పోయి చంచలమైన సంపదకు ఆశపడి సత్యం, ధర్మం తప్పి మరల పెద్దలున్న్ససభలో తలెత్తి నిలువగలడా? 
నేను చేసిన ప్రతిజ్ఞను దాటలేను. మంచికాలం వచ్చేవరకు వేచి ఉండటం మంచిది. రాజ్యాలు, పుత్రులు, 
సంపదలు, కీర్తి అనేవి సత్యంతో సమంకావు. 


శరీరాలు అశాశ్వతాలు. శరీరానికి మరణం తథ్యం. ఎప్పు డది వస్తుందో తెలియదు. అందువలన పనులు 
ఎడంచేసి కొనటం కూడదు. మరణించే లోపల ఎవరైనా తనవైరం తీర్చుకొనకపోతే వాడిజన్మ వృథా. కాబట్టి, 
మనం పరులచేత పడిన పరాభవాలకు ప్రతీకారం తీర్చుకొనేంతవరకు రాత్రింబవళ్ళు నాగుండె మండుతూ 
ఉన్నది. నాకంటె అధికంగా అర్జున నకుల సహదేవులు, కుంతీదేవి మనస్తాపంతో వేగిపోతున్నారు. వీరల దుఃఖం 
తీర్చకుండా కారడవిలో ధర్మం. దయ అంటూ ఉండటం తగినపని కాదు. ఈవిధంగా శాంతంగా ఉండటం 
బ్రాహ్మణధర్మం గాని, క్షత్రియధర్మం కాదు. మనువు ధర్మశాస్త్రంలో శత్రుసంహారం క్షత్రియధర్మంగా చెప్పాడు. 
శత్రువులను సంహరించనివాడికి హాని తప్పక కలుగుతుంది. 


అది అట్లా ఉండనిమ్ము మనం పన్నెండేళ్ళు అరణ్యవాసాన్ని ఎట్లాగో గడపవచ్చును. కాని, అజ్ఞాతవాసాన్ని 
ఒకరోజు కూడా గడపలేం. ఎందువల్లనంటే- నిన్నూ నీ తమ్ములను ఎరుగనివారు లేరు. మనం రహస్యంగా 
ఉండటం అంటే మేరుపర్వతాన్ని దాచటం వంటిది. అది అసాధ్యం. అందువలన మనకు ఈ వనవాసం ఎప్పుడూ 
తప్పదు. కాబట్టి ఇప్పు డొక ధర్మాంతరాన్ని పాటిద్దాం. లోకంలో సంవత్సరానికి ప్రతినిధిగా మాసాన్ని గ్రహించే 
పరిపాటి ఉన్నది. కాబట్టి మనం ఇప్పటికి పదమూడు నెలల అరణ్యవాసం చేశాం. దీనిని పదమూడేళ్ళుగా 
గణీించటం ధర్మవిరోధం కాదు. కాబట్టి విజయారంభానికి ఇది తగిన సమయం. 


భీమసేనా! నీవు పాండిత్యంలోనూ, పరాక్రమంలోనూ, గర్వంలోనూ మంచి దిట్టవు. నీవు చెప్పింది చేయతగిందే. 
అయినా నామాట కూడా వినుము. స్వల్పమైన ఉపాయంతో సాధించే పనిని సాహసంతో చేసినా తప్పు లేదు. 
కాని, మహాకార్యం సాహసంతో సాధ్యం కాదు. దానిని బాగా ఆలోచించి చేయాలి. అట్టా చేస్తే దైవంకూడా 
తోడ్పడతాడు. ఆ పక్షంలో ఉన్న దుర్యోధనాదులు శూరులు. కర్షుడు, భూరిశ్రవసుడు, మద్రభూపతి మొదలైనవారు 
జయించటం సులభంకాని పరాక్రమం కలవారు. మనచేత ఇదివరలో ఓడించబడిన రాజులందరూ ఇప్పుడు 
దుర్యోధనుడిచేత సత్కరించబడి అతడివైపే చేరి యుద్ధం చేయనున్నారు. వారుకూడా అస్త శస్త్ర విద్యాకోవిదులు. 
వారందరూ ఒక ఎత్తు. కర్ణుడు ఒక్కడూ ఒక యెత్తు. అతడు అభేద్యకవచుడు. అతడి విలువిద్యను, బాహుపరాత్రమాన్నీ 


కథాసారం - 59 


తలచుకొన్ననాడు నాకు నిద్ర పట్టదు. ఇంక భీష్మ ద్రోణ కృపాచార్యులు ఉభయులపట్ల సమదృష్టి కలవారైనా 
వారిపక్షాన్నే ఉన్నారు. వారు అపార దివ్యాస్త విశారదులు. వారలను జయించిన తరువాత కదా దుర్యోధనుడిని 
ఓడించటం. ఇదే అసలు సమస్య - అని ధర్మరాజు కార్యసాధనం కొరకు గాఢంగా విచారిస్తున్నాడు. 


పాశుపతాస్త సంపాదనం : 


ధర్మరాజుచింతను తెలిసికొని వేదవ్యాసుడు ప్రసన్నుడైనాడు. ధర్మరాజుకు “ప్రతిస్కృతి' అనే విద్యను బోధించి దానిని 
అర్జునుడికి ఇస్తే తపోవీర్య విభవంతో దేవతలనుండి మహాస్ర్రాలను సంపాదించగలడని సూచించాడు. ఆ తరువాత పాండవులు 
అక్కడినుండి కామ్యకవనం చేరి సరస్వతీ నదీతీరంలో నివసించసాగారు. 


ధర్మరాజు అర్జునుడికి ప్రతిస్మృతివిద్యను బోధించాడు. దానితో అతడు తేజోవంతుడైనాడు. దివ్యాస్తసంపాదన కొరకు 
పార్థుడు తపస్సుకు పూనుకొన్నాడు. ఇంద్రకీల పర్వతంమీదకు చేరి ఇంద్రుడి ఆనతితో పాశపతాస్తాన్ని పొందటానికి పరమేశ్వరుడిని 
గురించి తపస్సు చేశాడు. పారడి ఘఫోరతపస్సుకు పరమేశ్వరుడు మెచ్చి, పరీక్షించి వర మిద్దామని కిరాతవేషంతో దిగివచ్చాడు. 
ఆ దేవదేవుడి వెంట పార్వతి. 'ప్రమథగణం, వారిభార్యలు కిరాతవేషాలతో వచ్చి పరమేశ్వరసేవలో నిలిచారు. పరమేశ్వరుడు 
పార్గుడి పరాక్రమాన్ని పరీక్షించటానికి ఒక దివ్యవ్యూహం పన్నాడు. దాని కనుకూలంగా మూకుడనే రాక్షసుడు అర్జునుడిని 
చంపాలని అడవిపంది ఆకారంలో పరుగెత్తుతూ వచ్చాడు. ఒకవైపునుండి పార్భడూ, మరొకవైపునుండి పరమేశ్వరుడూ ఒకేసారి 
బాణాలు వేశారు. అవి రెండూ ఒకేసారి పందికి గ్రుచ్చుకొన్నాయి. పంది పడిపోయింది. మూకుడు నిజాకారాన్ని పొంది అంతర్జ్థానం 
చెందాడు. కిరీటి ఎదుట కిరాతవేషధారి అయిన పరమేశ్వరుడు కనపడ్డాడు. ఇరువురూ వీరాలాపాలు ఆడుకొన్నారు. అడవిపందిని 
చంపటంపై వివాదం 'పెంచుకొన్నారు. బాణాలు గుప్పుకొన్నారు. ఎరుకువాడి బాణాల ధాటికి అర్జునుడు ఆశ్చర్యపోయి, 
మారురూపంలో వచ్చిన ఏ దేవుడో అని భావించాడు. తనవద్ద నున్న అస్తశస్రాలన్నిటినీ ప్రయోగించాడు. పరమశివుడు 
తనదివ్యమాయతో వాటి నన్నింటినీ వమ్ముచేశాడు. అంతేకాక, అర్జునుడికి అగ్నిదేవు డిచ్చిన అక్షయతూణీర ద్వయాన్ని 
ఓటుపడేటట్లు చేసి వాటిని అదృశ్యం చేశాడు. అర్జునుడికి ఆశ్చర్యం వేసింది. గత్యంతరం లేక గాండీవంతో కిరాతుడి మీదికి 
లంఘించాడు. ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. ముష్టియుద్దానికి తలపడ్డాడు- పార్గుడు. పరమేశ్వరుడు గట్టిగా చరిచాడు. 
నరుడు మూర్చపోయాడు. శివుడు ప్రత్యక్షమై కరుణతో పార్టుడికి పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. దానికి అసాధ్యమనేది లేదనీ, 
అల్పులమీద ప్రయోగిస్తే జగత్రళయం కలిగిస్తుందనీ హెచ్చరిక చేశాడు. అక్షయ తూణీరాలను అనుగ్రహించాడు. పాశుపతాస్తంతో 
సమస్త లోకాలను జయించగలవని చెప్పి పరమేశ్వరుడు అంతర్జానమైనాడు. 


ఇంద్రుడి వరాలు - ఊర్వశి శాపం : 


పాశుపతాస్త్రం పొందిన అర్జునుడి ఎదుట ఇంద్రుడు దేవగణాలతో కలిసి వచ్చి ప్రత్యక్షమైనాడు. దేవతలందరూ 
పార్గుడిని అభినందించి, తమతమ దివ్యాస్తాలను ప్రసాదించి అదృశ్యు లయ్యారు. దేవేంద్రుడు తన రథాన్ని పంపి అర్జునుడిని 
అమరావతికి రప్పించుకొన్నాడు. అక్కడి భోగభాగ్యాలను చూపించాడు. తనతోపాటు సగంగద్దెమీద సవ్యసాచిని కూర్చుండబెట్టుకొని 
గౌరవించాడు. ఒక నరుడికి భౌతిక శరీరంతో స్వర్గంలో అటువంటి గౌరవం జరగటం అపూర్వం. 


ఒకనాటి రాత్రి వెన్నెలవేళ ఊర్వశి అర్జునుడిపై మరులుగొని అతడిని సమీపించి తన మనసు బైట పెట్టింది. కాని, 
అర్జునుడు ఆమెయందు మాతృభావాన్ని ప్రకటించి నమస్కరించాడు. దేవవనితలకు వావివరుస లుండవని ఆమె ఎన్నోవిధాల 
మదనోద్దీపకంగా మాట్లాడింది. అతడు చలించలేదు. ఆమె విసిగి తనకోర్కె ఫలించలేదని కోపించి, అర్జునుడు నవుంసకుడై 
ఆడువారి మధ్య మసలేటట్లు దారుణంగా శపించింది. మరునాడు ఆసంగతి తెలిసికొని దేవేంద్రుడు అర్జునుడి ధర్మశీలాన్ని 
మెచ్చుకొని, అభినందించాడు. ఊర్వశిశాపంవలన కలిగే షండరూపం అజ్ఞాతవాస సంవత్సర కాలం మాత్రమే ఉంటుందని 
వరమిచ్చి, వివిధ దివ్యాస్తాలను అతడికి ప్రసాదించాడు. అయిదేళ్ళ కాలం అర్జునుడికి గీతవాద్యనృత్యాలను దేవేంద్రుడు 
సురలోకంలో నేర్పించాడు. ఆవిధంగా ఊర్వశిశాపం అజ్ఞాతవాస వ్రతంలో అర్జునుడికి వరంగా పరిణమించింది. 


కథాసారం - 60 


ఒకనాడు రోమశుడు దేవేంద్రలోకానికి వెళ్ళాడు. దేవేంద్రుడితోపాటు అర్జసింహాసనారూఢుడైన అర్జునుడిని చూచి 
ఆశ్చర్యపోయాడు. దేవేంద్రుడు చెప్పగా - నరుడనే మహర్షి పార్టుడుగా పుట్టాడనీ, పాశుపతాస్త్రం పొందిన నరుడు అర్జునుడే 
అని తెలిసికొన్నాడు. ఆ అస్త్రంతో దేవతల విరోధులైన రాక్షసులను సంహరించి సురలోకానికి మేలు చేయనున్నాడని దేవేంద్రుడు 
చెప్పగా విన్నాడు. ఆ తరువాత ఇంద్రుడు రోమశుడిని ధర్మరాజు వద్దకు పంపి అర్జునుడు దేవహితార్థమై సురలోకంలో 
ఉన్నాడనీ, పాశుపతాస్త్ర ప్రభావంతో రాబోయే యుద్ధంలో భీష్మద్రోణకర్టాది వీరులను సంహరించగలడనీ, పార్గుడు తిరిగి 
వచ్చేంతవరకు ధర్మరాజును తమ్ములతో కలిసి తీర్ణయాత్రలు చేయుమనీ సందేశం పంపాడు. రోమశుడిని ఆ తీర్ణయాత్రలలో 
సహాయపడుమని దేవేంద్రుడు నిర్దేశించాడు. 


పాండవులు వనంలో పార్భుడి రాకకొరకు పరితపించి పోతున్నారు. అప్పుడు భీముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు: 
“అర్జునుడు సంపాదించిన దివ్యాస్తాలతో ధరణీరాజ్యాన్ని తిరిగి పొందుదామని అనుకొంటున్నాం. అతడి రాక ఎందుకో 
ఆలస్యమయింది. జనార్దనుడిని పంపి అతడిని త్వరగా రప్పించటం మంచిది. అతడు తిరిగివస్తే మేమంతా కలిసి హస్తినాపురం 
మీద దండెత్తి, శత్రువులను పరిమార్చి రాజ్యాన్ని ఆక్రమిస్తాం. నీకు సత్యవ్రతభంగ మౌతుందనే భయం ఉంటే పదమూడేళ్ళు 
అరణ్య, అజ్ఞాతవాసాలు ముగించుకొని వచ్చి రాజ్యపట్టాభి షేకం చేయించుకొమ్ము మాయాద్యూతంతో మనలను మోసగించిన 
దుర్యోధనుడు రాజ్యంలో కుదురుకొనక పూర్వమే అతడిని దూషిస్తాం. వంచనపరులను వంచనతో సాధించటమే సముచితం. 
అదే రాజధర్మం” అని ఆవేశంతో భీమసేనుడు పలికాడు. 


ధర్మరాజు భీముడిని ప్రేమతో కౌగలించుకొని శిరస్సు ముద్దు పెట్టుకొన్నాడు. అగ్నికి వాయువు తోడైనట్లు అర్జునుడికి 
భీముడు తోడైతే యుద్ధంలో ఎవరు నిలువగలరు? అయితే, ఆ యుద్ధం పదమూడేళ్ళు తరువాత జరగాలనీ, అందులో 
భీమార్డునులే విజయ కారకులు కావాలనీ ఆకాంక్షిస్తూ భీముడి కోపాన్ని ఉపశమింప చేశాడు- ధర్మరాజు. 


ఇక హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు పరమేశ్వరుడివలన పార్టుడు పాశుపతాస్త్రాన్ని పొందిన వృత్తాంతాన్ని పారాశర్యుడు 
చెప్పగా విని పరమవ్యాకుల చిత్తుడై పరితపించాడు. భీముడు కిమ్మీరుడిని చంపిన వార్త విని మనసులో కటకట పడ్డాడు. 
రాబోయే యుద్ధంలో శ్రీకృష్ణార్దునులు నిర్వహించే మహనీయపాత్రను విదురుడు చెప్పగా విని ధృతరాష్ట్రుడు నిరుత్తరుడైనాడు. 


నలోపాఖ్యానం ; 


ధర్మరాజు వద్దకు బృహదశ్వుడనే ముని వచ్చాడు. అతడికి పాండవులు అతిథి సత్కారాలు చేసి, విశ్రాంతి కల్పించారు. 
అ బుషితో ధర్మరాజు- కౌరవులు తమకు చేసిన అన్యాయాలనన్నింటిని చెప్పాడు. “మునీంద్రా! దేశాన్నీ రాజ్యాన్నీ బంధువులనూ 
విడిచి అడవులలో మృగాలతో కలిసి మావలె కష్ట పడిన రాజు లెవరైనా ఉన్నారా?” అని ఆ మునీంద్రుడిని అడిగాడు. బృహదశ్వుడు 
నలమహారాజుకథ చెప్పాడు. అతడు కూడా జూదమాడి పుష్కరుడిచేతిలో ఓడిపోయి, ఒక్కడే కానలలో ఎన్నోకష్టాలు వడ్డాడు. 
ఆ సామ్యంతో నలుడిచరిత్రను చెప్పాడు. 


వీరసేనుడి కొడుకైన నలుడు నిషధరాజు. అనేక అక్షౌహిణుల సైన్యంతో రాజుల నందరినీ జయించిన చక్రవర్తి. 
అతడికి జూదమంటే ప్రీతి. అయినా, బ్రహ్మణ్యుడయి బ్రహ్మోత్తరంగా ప్రజాపాలనం చేస్తున్నాడు. విదర్భాధీశుడైన భీముడికి 
దమయంతి అనే అపూర్వ సౌందర్యవతి కూతురు. ఆమె నలుడి గుణగణాలను విని అతడిపై వలపుపెంచుకొన్నది. నలుడు 
ఆమె గుణగణాలను విని ఆనురక్తుడైనాడు. 


ఒకనాడు నలుడు దమయంతిని స్మరిస్తూ ఉద్యావనంలో విహరిస్తుండగా ఆకాశంలో నుండి అంచలగుంపు సమీపంలో 
వాలింది. నలుడు వాటిని పట్టుకొనబోయి ఒకహంసను చిక్కించుకొన్నాడు. పట్టుబడిన హంసను వదలలేక మిగిలినవి ఆకసంలో 
తెల్లమబ్బులవలె తిరుగుతూనే ఉన్నాయి. అప్పుడా హంస మనుష్య వాక్కులతో ఇట్లా అన్నది. “అయ్యా! నీకు నేను మేలు 


కథాసారం - 61 


చేస్తాను. నీ ప్రియురాలైన దమయంతి వద్దకు పోయి, నీ గుణాలు ఆమెకు వర్ణించిచెప్పి, ఆమె మరెవ్వరినీ మనసులో 
కోరకుండా నీయందే అనురాగబద్భురాలయ్యేటట్లు చేస్తాను' అని అన్నది. ఆ మాటలు విని నలుడు ఆ హంసను వదలిపెట్టాడు. 


ఆ హంస తనగుంపుతో కలిసి విదర్భకు పోయింది. అంతఃపురోద్యానవనంలో దిగింది. దమయంతికి కావాలని 
తనంతట తానే పట్టుబడింది. నలుడినిగురించి వర్ణించి దమయంతికి చెప్పింది. తాను చూచిన రాజులందరిలో ఆతడే సర్వగుణ 
సుందరుడని కీర్తించింది. దమయంతి కున్న రూపకాంతి వైభవాలు నలుడిని పొందినప్పుడే సార్థకమౌతాయని చెప్పింది. దమయంతి 
నారీరత్నమనీ, నలుడు పురుషరత్నమనీ పేర్కొని వారిద్దరి సమాగమం పరస్పరశోభాకరమని ప్రశంసించింది. హంసమాటలకు 
దమయంతి సంతోషించింది. తననుగురించి కూడా నలుడికి అదే విధంగా తెలియజెప్ప్తుమని కోరింది. ఆ హంస నిషధకు తిరిగి 
వెళ్ళి, నలుడికి దమయంతి రూపలావణ్యవైభవాలనుగురించి వర్ణించి చెప్పింది. ఆ విధంగా నలదమయంతు లిద్దరూ అనురక్తులై 
మదనవిరహాన్ని అనుభవిస్తూ పొద్దుపోని పగళ్ళూ రాత్రుళ్ళూ గడిపేవారు. విరహతాపోపశమనానికి నందనోద్యానాలలో తిరిగేవారు. 
తామరాకులో, తామర తూండ్లో కప్పుకొనేవారు. చిగురాకుపానులపై పవళించేవారు. నీటి ధారలతో, గంధపుపూతలతో 
శత్యోపచారాలు చేసికొనేవారు. 


దమయంతి విరహతాపాన్ని గురించి చెలికత్తెలు చెప్పగా విని, ఆమె తండ్రి భీమరాజు నలమహారాజుకు తనకూతురు 
నిచ్చే ఉపాయాన్ని ఆలోచించి స్వయంవరం చాటబంచాడు. భూతలం మీది రాజులందరూ ఆ స్వయంవరానికి తరలి వచ్చారు. 
ఆ సంగతి ఇంద్రుడు నారదుడివలన తెలిసికొని దిక్సాలకసహితంగా తానూ విదర్భకు బయలుదేరి వస్తున్నాడు. మార్గమధ్యంలో 
నలమహారాజును కనుగొన్నాడు. దమయంతి తమలో ఒకరిని వివాహం చేసికొనేటట్ట్లు ఆమెవద్దకు తమదూతగా వెళ్ళుమని 
అడిగాడు. దానివలన దేవహితం సాధించబడుతుందని చెప్పాడు. దేవేంద్రుడిమాట కాదనలేక నలు డందుకు అంగీకరించాడు. 
సురక్షితమైన అంతఃపురంలో ప్రవేశించటానికి వీలుగా దేవేంద్రుడు నలుడికి తిరస్కరిణీ విద్యను ప్రసాదించాడు. నలుడు 
దమయంతిని ఆమె అంతఃపురంలోకి పోయి చూచాడు. ఆమె సౌందర్యాన్ని చూచి మన్మథ వశుడైనాడు. నలుడు దమయంతికి 
దర్శనమిచ్చాడు. ఆతడి రూపం దమయంతికి మన్మథావేశాన్ని కలిగించింది. కాని, ఆత డెవరో తెలియదు. దమయంతి ఆతడి 
గురించిన వివరాలను తెలిసికొనాలని అడిగింది. 


నలుడు : నేను దేవదూతను. నాపేరు నలుడు. దిక్పాలకులు నిన్ను ప్రీతితో చూడటానికి వచ్చారు. స్వయంవరంలో వారిలో 
ఒకరిని వలచి వరించటానికై నాతో ముందుగానే రాయబారం పంపారు. వారి కోర్కెను నీవు తీర్చాలి. 


దమయంతి: మీ మాటలు వింటూంటే నాకు దుఃఖం కలుగుతున్నది. నే నెక్కడ? ఇంద్రాదు లెక్కడ? నీ గుణగణాలను 
హంసవలన విని నిన్నే నామనసులో నిలిపాను. నీ కొరకే ఈ స్వయంవర సన్నాహం. కాబట్టీ నీవు నాయందు 
కరుణించి నా భర్తవుగా అనుగ్రహించుము. నీవు అంగీకరించకపోతే ఏదోవిధంగా చనిపోతాను. 


నలుడు : నిన్ను దేవతలే కోరుతున్నారు. నేను వారి కాలిదుమ్ముకు కూడా సరిపోను. దేవత లుండగా మనిషిని నన్ను 
కోరటం దేనికి? దేవతలకు ప్రియం చేయకపోతే వారు నాకు బాధలు కలిగిస్తారు. కాబట్టి నన్ను ఆ ఆపదనుండి 
రక్షించుము. 


దమయంతి: నే నొక ఉపాయం కనుగొన్నాను. ఇంద్రాదులు రేవు స్వయంవరానికి వస్తే వారి యెదుటనే నిన్ను వరిస్తాను. 
అప్పుడు నీకు దోషం ఉండదు. 


నలుడు తిరిగి వెళ్ళి దిక్సాలకులకు జరిగినదంతా చెప్పాడు. స్వయంవరసభలో ఇంద్రాదులు నలుగురూ నలరూపధారులై 
ఉన్నారు. దమయంతికి నిజ నలు డెవరో తెలియటం కష్టమైపోయింది. అప్పు డామె దేవతలను ప్రార్ధించింది. వారు ఆమెప్రార్ధనకు 
కరుణించి కనురెప్పపాటు లేని, చెమటపట్టని, అడుగులు నేల కానని తమ దేవతా రూపాలను తెలిసేటట్లు చేశారు. దమయంతి 
కల్యాణకుసుమమాలను నలుడి మెడలో వేసింది. దేవతలు మెచ్చారు. విప్రులు ఆశీర్వదించారు. నలదమయంతుల వివాహం 
వైభవంగా జరిగింది. ఇంద్రాది దిక్పాలకులు నలుడికి వరాలనిచ్చి నిజలోకానికి బయలుదేరి వెళ్ళసాగారు. 


కథాసారం - 62 


దారిలో వారికి కలి ఎదురుపడ్డాడు. అతడు కూడా దమయంతీ స్వయంవరానికే వస్తున్నాడు. కాని, ఆమె నలుడిని 
వరించిందనిన వర్తమానాన్ని ఇంద్రాదులవలన విని కోపించాడు. “ఆ నలదమయంతులకు రాజ్యవైభవం దూరం చేస్తాను. 
వారిద్దరికీ వియోగం కలిగిస్తాను'- అని నిశ్చయించుకొని, నలుడు ద్యూతప్రియుడని తెలిసి పాచికలలో ప్రవేశించి నిలిచాడు. 


నలుడు నిష్టాగరిషుడు. ఏసందర్భంలోనైనా అశౌచం కలిగితే అందులో ప్రవేశించడానికి కలి ప్రయత్నించాడు. ఒకనాడు 
నలుడు మూత్రవిసర్జ్షనం తరువాత ఆచమించి కాళ్ళుకడుక్కోలేదు. ఆ అశౌచాన్ని ఆలంబనంగా చేసికొని నలుడి శరీరంలో కలి 
ప్రవేశించాడు. 


కలి పుష్కరుడిని (ప్రేరేపించాడు. నలుడితో జూద మాడించాడు. ఆ జూదంలో వైమరచి నలుడు సర్వస్వాన్నీ 
క్రమక్రమంగా ఓడిపోయాడు. అంతకుముందే దమయంతి తన కుమారుడైన ఇంద్రసేనుడిని, ఇంద్రసేన అనే కూతురిని 
వార్‌స్టేయుడనే సారథితో రథంమీద విదర్భలోని తన తండ్రివద్దకు పంపింది. నలుడు సర్వస్వం కోల్పోయి భార్యాసహితుడై 
నగరం వెడలి బయట నివసించాడు. వుష్కరుడి శాసనం వలన ప్రజలెవ్వరూ నలదమయంతుల కిటువంటి సహాయం 
చేయలేదు. నలదమయంతులు మూడునాళ్ళునీళ్ళు తాగి గడిపారు. మరునాడు ఆకలిబాధకు ఓర్వలేక నలుడు తమ ప్రక్కన 
తిరుగుతున్న బంగారు రెక్కల పక్షులను పట్టుకొని తినాలనే కోరికతో తన కట్టుపుట్టాన్ని వాటిపై విసిరాడు. ఆ పక్షులు ఆ 
గుడ్డతో సహా గగనానికి ఎగిరిపోయాయి. పోతూ, తాము పాచికలమనీ, రాజ్యాన్నే కాక, వస్త్రాన్ని కూడా అపహరించటానికి 
పక్షుల రూపంలో వచ్చామనీ చెప్పి ఎగిరిపోయాయి. నలుడు ఆశ్చర్యపడ్డాడు; దమయంతి చీరచెరగును చుట్టుకొన్నాడు. ఆ 
విధంగా దంపతులిద్దరూ ఒకే చీరతో సాగిపోవలసి వచ్చింది. 


నలదమయంతులు నాలుగు బాటల కూడలికి చేరారు. ఒకబాట దక్షిణాపథం పోతుంది. మరొకటి విదర్భకు చేరుతుంది. 
ఇంకొకటి కోసలకు వెళ్ళుతుంది. చివరిది ఉజ్జయినికి తీసికొనిపోతుంది. ఏ బాటలో పోవాలి? అన్నప్రశ్న వచ్చింది. దమయంతి 
తన పుట్టినిల్లు విదర్భకు పోదామన్నది. నలుడు అడవులకు పోదామన్నాడు. ఎందుకంటే అత్తవారింట - పూలమ్మిన చోట 
కట్టెలమ్మినట్లుంటుందని నలుడు విదర్భకు చేరటం అవమానంగా భావించాడు. భార్యను విదర్భకు పొమ్మన్నాడు. కాని, 
దమయంతి నలుడివెంట నడవటానికే కోరుకొన్నది. “అధికరోగదుఃఖార్తుడికి బెషధం ఎటువంటిదో ఆపదలలో ఉన్న భర్తకు 
భార్య అటువంటిది. పురుషుడికి అన్ని దుఃఖాలను పోగొట్టేది భార్య* - అని చెప్పి నలుడిని అనుసరించటానికి అనుమతి 
కోరింది. ఆమె నెట్టి పరిస్థితులలోనూ వదలిపెట్టనని నలుడు మాటిచ్చాడు. 


దంపతు లిద్దలూ ఏకవస్త్రంతో బయలు దేరారు. అడవిమార్గంలో వనమధ్యంలో ఒక వసతిని చూచారు. ధూళితో 
నిండి ఉన్న ఆ సభలో అలసిసాలసి విశ్రమించారు. మార్గాయాసంవలన దమయంతి ఒడలు మరచి నిదురపోయింది. ఆ 
మహారాణి పొందిన ఆ దీనావస్థను చూచి నలుడు దుఃఖించాడు. ఆమెనా దీనస్టితిలో చూడలేక ఆమె చీరలో సగం చించుకొని 
ఆమెనుండి విడివడి, వీడలేక వీడలేక, కలిప్రభావంతో దయారహితుడై, దూరంగా వెళ్ళిపోయాడు. 


దమయంతి నిద్ర మేల్కొన్నది. చినిగిన చీరను, భర్త తనప్రక్కనే లేకపోవటాన్నీ గమనించి, నాలుగు దిక్కులా భర్తకొరకు 
వెదకి పలురకాలుగా ఆక్రందించి, నలుడిని వెదకుతూ ఒంటిగా బయలుదేరింది. తనను ఎట్టి పరిస్థితులలో విడువనని మాట 
ఇచ్చిన నలుడు తనమాట నిలబెట్టుకొనాలని ఎలుగెత్తి భర్తకొరకు పిలిచింది. గహనమైన వనమార్గంలో భయంతో నడిచింది. 
ఒకచోట ఒకకొండచిలువ దమయంతిని పట్టి మ్రింగబోయింది. ఆమె తనను రక్షించుమని నలుడిని పెద్దగా పిలిచింది. ఆ 
సమీపంలో తిరుగుతున్న ఒక ఎరుకులరేడు ఆమె ఆర్తనాదం విని కొండచిలువనోరు చీల్చి దాని మేనును ముక్కలు చేసి 
రాహువు నుండి చంద్రుడిని విముక్తుడిని చేసినట్టు దమయంతిని ఆ పాము నుండి రక్షించాడు. ఆమె వృత్తాంతాన్నంతా అడిగి 
తెలిసికొన్నాడు. ఆమెను సమీప సరోవరంలో స్నానం చేయుమన్నాడు. తడిసిన మేనితో ఉన్న దమయంతి సౌందర్యాన్ని చూచి 
కామించి తనకోర్కెను బైట పెట్టాడు. పతివ్రత అయిన దమయంతి కోపంతో చూచింది. ఆమె వేడిచూపుకు- అగ్నిజ్వాలకు గురి 
అయిన చెట్టువలె- ఆ బోయవాడు నిలువున కాలిపోయాడు. ఆమె పాతివ్రత్య మహత్వ మటువంటిది. 


కథాసారం - 63 


దమయంతి భయంకరారణ్యంలో కొంతదూరం పోయి మహాత్ములైన మునులు నివసించే ఒక ఆశ్రమాన్ని చూచింది. 
తనను గురించి చెప్పుకొని నలుడిని గురించి వారి నడిగింది. నలుడు కనిపించకపోతే కొద్ది దినాలలో చనిపోతానని వాపోయింది. 
అప్పుడు మునులు దివ్యదృష్టితో గమనించి కొద్దిరోజులలో నలుడిని పూర్వ వైభవంతో చూడగలవని ఓదార్చి వారందరూ 
ఆశ్రమంతో సహా అదృశ్యమైపోయారు. దమయంతి ఆశ్చర్యపడింది. 


అప్పు డడవిలో దమయంతికి ఒక వర్తకుల బిడారు కనపడింది. ఆమె ఆ సార్ధవాహుడైన శుచి అనే వాడిని కలిసి 
నలుడి గురించి ప్రశ్నించింది. అతడు నలుడిని చూడలేదన్నాడు. ఆమెను సుబాహుడి పురానికి తమతోపాటు తీసికొని పోవటానికి 
అంగీకరించాడు. దారి మధ్యలో సార్ధవాహం ఒకరాత్రి ఒక పెద్ద చెరువువద్ద విశ్రాంతి తీసికొన్నది. నడిరేయి ఆ అడవిలోనుండి 
ఏనుగులు నీటికొరకు చెరువు వద్దకు వచ్చి శయనించి ఉన్న జనాన్ని త్రొక్కాయి. చాలమంది చనిపోయారు. ఆ ఆపదను 
చూచి దమయంతి తనకు చావు రాలేదని వాపోయింది. అలనాడు దేవతలను కాదని నలుడిని స్వయంవరంలో గ్రహించినందుకు 
వారే కోపించి అటువంటి ఇక్కట్టులను కలిగిస్తున్నారని భావించింది. చావగా మిగిలినవారితో కలసి దమయంతి సుబాహునగరం 
చేరింది. రాజమార్గంలో నడుస్తున్న దమయంతిని రాజమాత చూచింది. ఆమెరూపవైభవాన్ని గమనించి మెచ్చి ఆమెను పిలిపించుకొని 
తనవద్ద సైరంధ్రిగా ఉంచుకొన్నది. దమయంతి సైరంధ్రిగా ఉన్నప్పటికీ దాసివలె ఉచ్చిష్టం తినలేదు. రాణిపాదాలను పిసుకలేదు. 
పరపురుషులతో మాట్లాడలేదు. నలుడిని అన్వేషించబోయే బ్రాహ్మణులతో మాత్రం పలికేది. ఆ నియమాలకు రాజమాత 
అంగీకరించింది. రాణి తన కూతురైన సునందను దమయంతి రక్షలో ఉంచింది. సైరంధ్రిగా ఉన్నా దమయంతి భర్శవియోగ 
దుఃఖం అనుభవిస్తూ కూడా పుణ్యవ్రతాలు చేస్తూ ఉండేది. 


ఇక నలుడి సంగతి తెలిసి కొందాం. అలనాడు దమయంతిని ఏకాంతంగా అడవిలో వదలి బయలుదేరిన నలుడు 
కొంతదూరం పోయేసరికి తీవ్ర దావానలాన్ని ఎదుర్కొన్నాడు. ఆ మంటల మధ్యలో కర్కోటకుడనే నాగకుమారుడు చిక్కుకొని 
నలుడిని రక్షించుమని ఎలుగెత్తి పిలిచాడు. తనను రక్షిస్తే అతడికి ఒక హితం చేస్తానని పేర్కొన్నాడు. ఎత్తుకొని పోవటానికి 
వీలుగా బొటనవ్రేలంత పొట్టివాడై నిలిచాడు. నలుడు సాహసంతో ఆ మంటల మధ్య నున్న కర్కోటకుడిని తప్పించి భుజంమీద 
పెట్టుకొని మోసికొనిపోయి సమీప సరోవరం వద్దకు చేరి దింపబోయాడు. ఆ పాము మరొక పదిఅడుగులు వేసి దింపుమని 
కోరాడు. అట్లాగే వెళ్ళుతూ ఉండగా పదవ అడుగు వేస్తుండగా కర్కోటకుడు నలుడిని కాటు వేశాడు. నలుడు వికృతరూపెాన్ని 
పొందాడు. అప్పుడు కర్కోటకుడు ఇట్టా అన్నాడు: 


“అయ్యా! నీవు నాచేత విషపీడితుడవైనావని విచారించకుము. ఈ వికార రూపంలో ఉన్న నిన్ను ఎవ్వరూ తెలిసికొనలేరు. 
అందువలన నీకు శత్రుభయం ఉండదు. విషోరగ రాక్షసపిశాచాదుల భయంకూడా ఉండదు. నీకు సర్వరాజ్యం తిరిగి లభిస్తుంది. 
మరల భార్యతో కలిసి సుఖంగా ఉంటావు. నీ కెప్పుడు నీ నిజరూపం కావాలని ఇష్టం కలిగితే అప్పుడు నన్ను స్మరించుము. నే 
నొక వస్త్రాన్ని నీవద్దకు పంపుతాను. దానిని ధరించుము. నీరూపం నీకు వస్తుంది. ఇది నా వరం. నీవు ఇక్ష్యాకువంశజుడు, 
అయోధ్యాధిపతి అయిన బుతుపర్ణ మహారాజును సేవించుము. అతడికి నీవు నీవద్దనున్న '“అశ్వహృదయ', విద్యను ఇమ్ము 
అతడివలన 'అక్షహృదయ' మనే విద్యను స్వీకరించుము. ఆ రాజువద్ద నీవు బాహుకుడనే పేరుతో రథాన్ని నడిపే సూతుడిగా, 
వంటలవాడిగా కొలువుండుము” అని హితోపదేశం చేసి అదృశ్యుడయ్యాడు. 


కర్కోటకుడి హితవు ప్రకారం నలుడు బాహుకుడనే పేరుతో బుతుపర్డ్ణుడిని సేవిస్తూ అయోధ్యలో అశ్వాధ్యక్షుడుగా 
ఉంటున్నాడు. అతడికి సహాయకులుగా వార్‌స్టేయుడు, జీవలుడు నియోగించబడ్డారు. ఒకనాడు బాహుకుడు తన భార్యను 
స్మరిస్తూ విరహవేదనతో నిట్టూర్పులు నిగుడిస్తూ ఉండటం జీవలుడు గమనించాడు. అంతటి వికారశరీరుడిని కూడా (ప్రేమించే 
ప్రియురాలు ఉంటుందా? ఉంటే ఆమెంత కురూపియో? అంటూ అనుమానిస్తూనే బాహుకుడిని అతడి భార్యనుగురించి, 
వారి వియోగ కారణాన్ని గురించి అడిగాడు. బాహుకుడు “నా వంటివాడికి ఇల్లా లేమిటి? నన్ను చూచి అందరూ నవ్వుతారు. 
మందప్రజ్ఞుడనే భటుడొకడు తన ప్రియురాలికి దూరమై విరహాన్ని అనుభవించేవాడు. అతడిమాటలు జ్ఞాపకం వచ్చి నేను 
అనుకరిస్తున్నా నంతే' అని అసలు సంగతి బైట పెట్టకుండా దాటవేశాడు. 


కథాసారం - 64 


ఇక, విదర్భలో భీవువుహారాజు నలుడు రాజ్యభష్టుడైనాడనీ, భార్యతో కలిసి ఎక్కడికో వెళ్ళాడనీ తెలిసి, 
నలదమయంతులను వెదకి తీసికొని రావటానికై నిపుణులైన బ్రాహ్మణులను నియోగించాడు. వారు భూవలయంలో ఉన్న 
రాజ్యాలన్నీ దర్శించి అన్వేషిస్తున్నారు. వారిలో సుదేవుడనే విప్రుడు సుబాహునగరానికి వెళ్ళాడు. వురోహిత (బబాహ్మణులతో 
కలసి అంతఃపురంలో ప్రవేశించి, పుణ్యాహవాచన పుణ్య సమయంలో సునందతో కూడి ఉన్న దమయంతిని చూచాడు. ఆమె 
పాగబారిన అగ్నిజ్వాలవలె, నల్లమబ్బులు క్రమ్ముకొన్న చంద్రరేఖవలె ఉండటం గమనించాడు. ఆమె నుదుట సూక్ష్మమైన 
లక్షణాన్ని గుర్తించాడు. దమయంతిగా నిశ్చయించుకొని ఆమెతో ఇట్టా అన్నాడు: “అమ్మా! నీ తల్లిదండ్రులు, కొడుకు, కూతురు, 
బంధువులు, అందరూ క్షేమంగా ఉన్నారు. వారందరు నీ క్షేమం తెలియనందుకు దిగులుపడుతున్నారు. ఇకమీద వారి చింత 
తొలగిపోతుంది. నేను నీ అన్నగారి స్నేహితుడిని. సుదేవుడిని. మీతండ్రిగారు మీదంపతుల ఉనికి తెలిసికొనటానికి ఎందరో 
విప్రులను నలుదిక్కులకు పంపారు. నా అదృష్టంవలన నిన్ను నేను చూడగలిగాను". సుదేవుడి మాటలు విని తనవారినందరిని 
పేరుపేరున కుశలమడిగి దుఃఖం అపవుకొన లేక, కన్నీరు ధారలు కట్టేటట్ట్లుగా ఏడ్చింది. ఆ సంగతి గమనించి సునంద 
రాజమాతకు చెప్పింది. ఆమె దమయంతి వద్దకు వచ్చి జరిగింది తెలిసికొని దమయంతిని ఎట్లా గుర్తించగలిగావో చెప్పుమని 
సుదేవుడిని అడిగింది. అతడు తనరాకకు కారణం చెప్పి, దమయంతి కనుబొమల నడుమ పద్మకాంతితో మహిమాన్వితమైన 
ఒక పుణ్యసంకేతం (పద్మప్రభమైన పుట్టుమచ్చ) దుమ్ముచేత కప్పబడి ఉన్నా నేను దానిని గుర్తించి ఈమెను దమయంతిగా 
తెలిసి కొన్నానని పేర్కొన్నాడు. రాజమాత మంచినీరు తెప్పించి దవుయంతి ముఖాన్ని కడిగించి ఆ గుర్తును చూచి 
ఆశ్చర్యానందాలతో ఇట్టా అన్నది: 


“తల్లీ! నీవూ నా కూతురివేనే. నీ తల్లీ, నేనూ దశార్ణరాజపుత్రికలం. మీ అమ్మ విదర్భరాజుకు రాణి అయింది. నేను ఈ 
చేదిపురాధిపతి పత్ని నయ్యాను” అనగానే దమయంతి రాజమాతకు వినయంతో నమస్కరించింది. రాజమాత దమయంతిని 
కాగిలించుకొని గౌరవించింది. కొన్నాళ్ళ తరువాత దమయంతి విదర్భకు వెళ్ళి తల్లిదండ్రులతో, బంధువులతో కలిని ఉన్నది. 
అయినా ఆమె ఆనాడు నలుడు తనను వీడినప్పుడు కట్టిన మాసిన చీరనే కట్టింది. దేహసౌఖ్యాలను కోరకుండా నేలపై 
శయనిస్తూ, ధూళిధూసరితగానే నియమనిష్టలతో జీవితం సాగిస్తున్నది. ఈ విధంగా భర్శవియోగదుఃఖాన్ని అనుభవిస్తూ, ఒకనాడు 
తల్లితో నలుడిని అన్వేషించటానికై బ్రాహ్మణులను పంపుమని కోరింది. ఆమె భీమానుమతితో బ్రాహ్మణులను నియోగించింది. 
నలాన్వేషకులైన విప్రలతో దమయంతి ఇట్లా పలికింది. 


“నిషధాధిపతి అయిన నలుడు ప్రస్తుతం అసమర్జుడు కావటంచేత తాను ఇతరులచేత గుర్తించబడకుండా గూఢంగా 
ఉంటుంటాడు. కాబట్టీ మీరు పెద్ద పెద్ద రాజసభలకు వెళ్ళి, అందరూ వినేటట్లు ఈ విధంగా ఎలుగెత్తి చెప్పండి. “నివు నిత్యం 
నిజం మాట్టాడేవాడివి. నీ భార్యను వంచించి ఆమె సగంచీరె చించి నీవు కట్టుకొని, ఆమెను ఒంటిగా వదలి వెళ్ళటం 
న్యాయమేనా? భార్య భర్తచేత భరించతగింది అనే మాట అబద్దమైపోయింది. నీవంటివాడు ఈ విధంగా నిరయుడు కావటం 
సమంజసమా? కాబట్టి, ఆ సతికి నీవు ప్రసన్నుడవు కమ్ము అని అన్నిచోట్ల ప్రకటించండి. అప్పుడు ఎవడైనా ఆ మాటలు 
సహించలేక మారుమాట మాట్టాడితే, అతడిని నలుడిగా గుర్తించండి. ప్రీతితో అతడికి నన్ను గురించి చెప్పి, వెంట పెట్టుకొని 
తీసికొనిరండి. రాకపోతే అతడున్నచోటు తెలిసికొని మీరు రండి” అని తెలిపింది. 


విప్రులందరూ వివిధ దేశాలకు వెళ్ళి తిరిగి వచ్చారు. వారిలో పర్జాదుడు అనే బ్రాహ్మణు డిట్టా అన్నాడు: “నేను 
అయ్యోధకు వెళ్ళాను. బుతుపర్హుడి సభలో నీవు చెప్పినట్లే ప్రకటించాను. అప్పుడు ఒక కురుచచేతులవాడు బాహుకుడనేవాడు 
నన్ను ఏకాంతంలో చూచి వెలవెలపోతూ నిట్టూర్పులు నిగుడిస్తూ నాతో ఇట్టా అన్నాడు. అతడు నూరుగద్యాణాల ఉద్యోగి, 
వేగంగా రథం నడిపే నేర్చుకలవాడు. వంటలలో నిపుణుడు. కాని, అతడు కురూపి. “భర్తలో లోపాలున్నాయని తెలిసికూడా 
మనసులో ఓర్చుకొని ఉంటే ఆ భార్య మరోజన్మలో ఆ భర్తతో ధర్మభోగాలను పొందుతుంది.” అని మరేమీ మాట్లాడక 
తనఇంటికి వెళ్ళిపోయాడు. 


పర్జ్ణాదుడి మాటలు విని దమయంతి చాలాసేపు ఆలోచించింది. నలుడు కానివాడు మారుమాటలు ఎందుకు 
మాట్టాడతాడు? అతడి వద్దకు మరికొంతమంది నిపుణులను పంపి ఆతడి వివరాలను మరిన్ని సేకరించాలని భావించి తల్లి 
అనుమతితో సుదేవుడిని పిలిపించి బాహుకుడి వద్దకు పంపుతూ ఇట్లా చెప్పింది: 


కథాసారం - 65 


“ఓ విద్వన్నుతా! నీవు నన్ను గుర్తించి ఎట్టా తెచ్చావో, అట్టాగే నలుడిని కూడా నిపుణంగా గుర్తించి తీసికొని రావాలి. 
అటువంటి బుద్ధిబలం నీకే ఉన్నది. విదేశవిప్రుడివలె అయోధ్యకు శీఘ్రంగా వెళ్ళుము. బుతుపర్జుడిని దర్శించి “రాజా! 
భీమమహారాజు నలుడిని గురించి వెదకి వెదకి వేసారి ఎక్కడా చూడలేక దమయంతికి పునస్యయంవరం చాటించాడు. దానికి 
భూవలయంలో ఉన్న రాజు లందరూ పోతున్నారు'- అని చెప్పు మని పంపింది. సుదేవుడు బుతుపర్హుడిని దర్శించి రేపే 
దమయంతి పునస్ప్వ్యయంవరమని చెప్పాడు. ఆ మాటలు విని ఆ రాజు బాహుకుడిని పిలిచి “నేను దమయంతి స్వయంవరం 
చూడటానికి ఒకరోజులో విదర్భకు పోవాలి. నీ అశ్వశిక్షానై పుణ్యం చూపించాలి” అని అతడితో అన్నాడు. 


నలుడు తన మనస్సులో దుఃఖించాడు. “అడవిలో తనను ఒంటరిగా వదలి వెళ్ళానని అలిగి ఇట్టా దమయంతి 
చేయటానికి పూనుకొన్నది. మగవారు తమ భార్యలు తమ నెప్పుడూ అంటిపెట్టుకొని ఉంటారని నమ్మి వెర్రివారైిపోతుంటారు 
కదా! నాపని అంతే అయింది. అయినా, దమయంతి పతివ్రత, సంతానవతి. ఆమె ఇట్లా ఎందుకు చేస్తుంది? అని మనసులో 
అనిపిన్తుంది. ఏవైనా అనలు సంగతి తెలిసికొనాలి. కాబట్టి బుతుపర్దుడితో నేనుకూడా పోతాను” అని మనసులో 
నిశ్చయించుకొన్నాడు. పూర్వం వార్‌స్టేయుడు తెచ్చిన తనరథాన్ని మనోవాయువేగంతో పోగలిగిన తన గుర్రాలతో సిద్దంచేసి 
రాజువద్దకు తెచ్చాడు. బుతుపర్ణుడు రథమెక్కేటప్పుడు గుర్రాలు మొగ్గాయి. అవి బలహీనవైైనవని రాజు నవ్వి వాటిని 
మార్చుమని బాహుకుడిని అడిగాడు. అప్పుడు- “రాజా! ఇవి వాయువేగంతో పరుగెత్త గలవు. నేడే ప్రొద్దుక్రుంకకుండానే ఇవి 
రథాన్ని విదర్భకు చేరుస్తా. యన్నాడు. రాజు మెచ్చి రథమెక్కి కూర్చున్నాడు. వార్‌ష్టేయుడు కూడా వెంటవచ్చాడు. 


రథం మహావేగంతో సాగిపోతున్నది. నలుడొక్కడే రథాన్ని అట్లా నడపగలడని వార్‌స్టేయుడు భావించాడు. కాని, ఆ 
వికృతాకారుడిని నలుడిగా గుర్తించలేక పోయాడు. బుతుపర్జ్ణుడి ఉత్తరీయం గాలికి ఎగిరి నేలపై పడింది. దాన్ని గమనించే 
సరికే రథం కొన్ని ఆమడలు దాటి పోయింది. ఒకచోట లెక్కించలేనన్ని ఆకులు పండ్లు కల ఒక పెద్ద తాండ్రచెట్టును చూచారు. 
బుతుపర్గ్ణుడు ఆ చెట్టుకున్న ఆకులను, పండ్డను లెక్కించకుండానే చూచి చెప్పాడు. బాహుకుడు ఆశ్చర్యపడి రథ మాపి ఆ 
చెట్టుకున్న ఆకులను, పండ్డను లెక్కించాడు. బుతుపర్జుడి లెక్క సరిపోయింది. బాహుకుడు ఆశ్చర్యపడి తనకా విద్యను 
ఉపదేశించుమని కోరాడు. బుతుపర్హు డిట్లా అన్నాడు: “ఇది అక్షహృదయం అనే విద్య. దీనిని దీక్షతో పొందినవాడు సంఖ్యావిదు 
డౌతాడు. పాపాలనుండి, అపవాదులనుండి, విషం నుండి విముక్తుడౌతాడు. సమస్తసుగుణాలను పొందుతాడు. అందరికీ 
మిత్రుడౌతాడు' అని చెప్పి విధియుక్తంగా బాహుకుడికి బుతుపర్జుడు “అక్షవిద్యను' ఉపదేశించాడు. నలుడు సంతోషించి 
బుతుపర్దుడికి “అశ్వ హృదయం” అనే విద్యను ఇస్తానని చెప్పాడు. కాని, ఆ రాజు దానిని తరువాత స్వీకరిస్తానని ఉపదేశాన్ని 
వాయిదా వేశాడు. 


అక్షహృదయ విద్యా ప్రభావం వలన నలుడి శరీరంలో దాగి ఉన్న కలి కర్కోటక విషాన్ని క్రక్కుతూ బైటకు వచ్చి 
భయంతో వణకుతూ నలుడికి నమస్కారం చేశాడు. అతడిని చూచి నలుడు కోపించి శపించబోయాడు. తా నన్నాళ్ళూ కర్కోటక 
విషబాధవలన పొందిన దుఃఖాన్ని చెప్పికొని కలి క్షమించుమని వేడాడు. నలదమయంతులను కీర్తించిన జనులకు కలివలన 
భయం ఉండదని వరమిచ్చాడు. నలు డతడిని దయతో వదిలాడు. కలి ఆ తాండ్రచెట్టును ఆశ్రయించాడు. అది మొదలు 
తాండ్రచెట్టు పూజార్హతను కోల్పోయింది. 


ఆ విధంగా నలుడు వికారరూపం మాత్రంతప్ప మిగిలిన దోషాలనన్నింటినుండి విముక్తుడయ్యాడు. ఆపై రథమెక్కి 
ముగ్గురూ వేగంగా సాయంకాలానికి విదర్భ్శకు చేరారు. దమయంతి మేఘనాదం వంటి ఆ రథధ్వని విని అది నలుడి రథఘోషగా 
గుర్తించింది. నలుడిని చూడగలననే ఆశతో చూచింది. కాని, రథంలో బుతుపర్జ్ణుడిని చూచి నిరాశ చెంది దుఃఖించింది. 


భీమరాజు బుతుపర్గ్ణుడిని ఒక అందమైన భవనంలో విడిది చేయించాడు. ఆ రాజుకు ఆ నగరంలో స్వయంవర 
సంరంభ మేమీ కనపడలేదు. ద్వితీయ స్వయంవరానికి ఎవ్వరూ రావటానికి ఇష్టపడలేదేమో అని లోలోన అనుకొన్నాడు. 
బాహుకుడు రథశాలలో రథాశ్వాలను కట్టివేసి రథం దగ్గర విశ్రాంతి తీసికొంటున్నాడు. దమయంతి కేశిని అనే దాసిని పిలిచి 
బాహుకుడి వృత్తాంతం తెలిసికొని రమ్మని పంపింది. కేశిని బాహుకుడి వద్దకు పోయింది. 


కథాసారం - 66 
కేశిని: దమయంతి నీ క్షేమం తెలిసికొని రమ్మన్నది. నీ విక్కడికి ఎందుకు వచ్చావు? 


బాహు : దమయంతి పునస్ప్వయంవర మని తెలిసి ప్రీతితో అనేకమంది రాజులు ఇక్కడికి వస్తూంటే బుతుపర్జ్ణుడు కూడా 
రావటానికి ముచ్చటపడ్డాడు. అయోధ్యనుండి ఇక్కడికి నూరామడల దూరం. ఒక్కరోజులో ఆతడు ఇక్కడికి వచ్చాడు. 
ఆతడి రథసారథిగా నేనూ వచ్చాను. 


కేశి : ఆ మూడవ వా డెవడు? 
బాహు : అతడా? నలరథసారిథి అయిన వార్‌స్టేయుడు. 
కేశి : అతడికి నలభూపాలుడు పోయిన తెరగు తెలియదా? 


బాహు : అతడు నలుడి కొడుకును, కూతురిని విదర్భదేశప్రభువు వద్ద ఉంచి తిరిగిపోతూ ఉండగా నలుడు రాజ్యాన్ని 
కోల్పోయాడని త్రోవలోనే విని బుతుపర్జ్ణుడి సేవలో చేరాడు. అతడికి నలుడినిగురించి తెలియదు. నలుడితో 
ఒంటరిగా వెళ్ళిన దమయంతికి తెలియాలి కాని, మరెవ్వరికీ తెలిసే అవకాశమే లేదు. 


కేశి ; అడవిలో తన సగం చీరను చింపుకొని తన పతి దయారహితుడై తనను ఒంటరిగా వదలి వెళ్ళగా నాటినుండి ఆ 
సగం చీరనే దమయంతి కట్టుకొని ఉన్నది. దుమ్ముతో మేను క్రమ్ముకొని పోయినా, తలవెంట్రుకలు జడలు కట్టినా 
నేలమీదనే పడుకొంటూ ఆమె పవిత్ర పాతివ్రత్య వ్రతాన్ని పాటిస్తున్నది. 


ఆ మాటలు వింటున్న నలుడి కన్నులు కన్నీరుతో నిండిపోయాయి. అవి కనపడకుండా అతడు మొగం త్రిప్పుకొని 
మరొకవైపు చూస్తూ ఊరుకొన్నాడు. ఆ సంగతి కేశిని దమయంతికి చెప్పింది. ఆతడే నలుడై ఉండవచ్చునని దమయంతి 
శంకించింది. బాహుకుడు బుతుపర్జ్ణుడి వంటలవాడుకూడా. అతడు వంటచేసే పద్దతిని కూడా గమనించుమని కేశినిని 


మరల పంపింది. 


నలుడు వంటలు వండే వేళలో ప్రదర్శించిన మహిమలు అపూర్వాలు. గుప్పెడు గడ్డి చేతిలో పట్టి అటూ ఇటూ 
ఊపితే అగ్గి అంటుకొంటుంది. ఆ గడ్డిమంటతో ఎంతవంటైనా ఉడుకుతుంది. నంజుళ్ళు కడగటానికి సంకల్పించినంత మాత్రంలోనే 
దివ్యగంగాధార పుట్టుకొన్తుంది. కుండలు నిండుతాయి, అక్షయంగా జలధార పారుతుంది. అతడి రెండుచేతులతో 
మర్చ్దితాలయికూడా సుగంధసుమాలు వాడకుండా ఉంటాయి. (ఇవన్నీ అగ్ని వరుణాది దిక్సాలకులు నలుడికిచ్చిన వరాల 
ప్రభావాలు). ఈ వివరాలన్నీ చూచి కేశిని దమయంతికి చెప్పింది. ఆమె బాహుకుడి నంజుళ్ళు తెప్పించుకొని రుచిచూచింది. 
అది నలపాకమని నిశ్చయించుకొన్నది. 


అంతటితో ఆగక దమయంతి తనకొడుకునూ, కూతురినీ బాహుకుడి వద్దకు కేశినితో పంపింది. వారిని బాహుకుడు 
ప్రేమతో దగ్గరికి తీసికొని తొడలపై కూర్చుండబెట్టుకొని పులకిస్తూ ఆగ్హుడైనాడు. కేశినికి అనుమానం కలుగకుండా తనకొడుకు, 
కూతురు ఆ యీడువారే కావటం చేత, వారివలె వీళ్ళూ ఉండటం చేత దుఃఖించానని దాచి చెప్పాడు. తాను విదేశీయుడు 
కావటం చేత పెక్కుసార్లు కేశిని తనను కలిసి మాట్లాడటం ఉచితం కాదనీ, ఎవరైనా అనుమాన పడవచ్చుననీ చెప్పి ఆవెరాకను 
వారించాడు. జరిగినదంతా కేశిని దమయంతికి నివేదించింది. ఆమె తన తల్లిదండ్రుల అనుమతితో బాహుకుడిని తన వద్దకు 
వచ్చేటట్టు ఏర్పాటు చేసింది. 


బాహుకుడు వచ్చి తపస్వినిగా కృశించి, మలిన గాత్రంతో, బాష్పనేత్రాలతో మూర్తీభవించిన శోకం వలె ఉన్న 
దమయంతిని చూచాడు. దమయంతి వికృతాకారుడైన బాహుకుడిని చూచినా నలుడిని చూచినట్లుగానే భావించి వినయంతో 
తన్మయత్వంతో ఇట్లా అన్నది : 


కథాసారం - 67 


దమ : _ జనంలేని అడవిలో అలసి నిద్రపోయిన అబలను, సాధ్విని, అనువ్రతను, అగ్నిసాక్షిగా పెండ్లాడిన వనితను వదలి 
నలుడివలె నిర్ణయులై వెళ్ళినవారు లోకంలో మరింకవ్వరూ లేరు. దేవతలను కాదని అతడిని వరించాను. అతడివలన 
సంతానాన్ని కన్నాను. అటువంటి నన్ను దయలేకుండా నిష్కారణంగా ఉన్నట్టుండి వదలి వెళ్ళాడు. నే నేమి కీడు 
చేశాను? “నిన్ను నే నెప్పుడూ విడువను, భయపడకుము” అని మాట ఇచ్చి కూడా ఎందుకు మరచాడో తెలియదు. 
(అని అంటూ కన్నీరు మున్నీరుగా దుఃఖించింది.) 


నలుడు : (శోకంతో కలవరపాటు చెందుతూ) కలి ఆఅవేశించిన బుద్దితో అటువంటి కఠిన పద్దతిని అనుసరించి పడరాని పాట్లు 
పడ్డాను. అవన్నీ నా తపస్సువలన నీ వియోగదుఃఖతాపంవలన, నశించిపోయాయి. కలి ఇప్పుడు నన్ను వదలి 
వెళ్ళిపోయాడు. నే నిక్కడికి నీకొరకే వచ్చాను. అది అట్లా ఉండనిమ్ము, నేను నీకు అనురక్తుడను, అనువ్రతుడను. 
అయినా, నీవు అన్యాపేక్షతో పునస్ప్వ్యయంవరం చాటించావు. ఇది పతివ్రతకు ధర్మం కాదు. నీ స్వయంవరానికి 
రాజుల నందరిని పిలవటం కారణంగా బుతుపర్జుడు వచ్చాడు కదా! 


దమ : _ (దోసిలిపట్టి వినయంతో ఇట్లా అన్నది) నిన్ను అన్వేషించటానికై నేను అనేకమంది విప్రులను పంపాను. వారిలో 
పర్ద్ణాదుడితో అయోధ్యలో నీవు పలికిన మారుపలుకులను తెలిసికొని, వాటి వలన నిన్ను గుర్తించాను. ని న్నిక్కడికి 
రప్పించటానికి ఒక ఉపాయం పన్నాను. రేపే స్వయంవరమని సుదేవుడిచేత బుతుపర్ణుడికి చెప్పించాను. నూరామడల 
దూరాన్ని ఒక్కరోజులో రథం మీద రాగలిగిన నేర్పు నీ కొక్కడికే ఉన్నది. కాబట్టి నిన్ను ఆ నెపంతో విదర్భకు 
రప్పించుకొనవలెనని భావించాను. ఇంతకంటె నేను మరే కీడును మనసులో తలంచ లేదు. నీ పాదాల సాక్షి నా 
మనస్సులో మరొక భావముంటే దేవతలు, బ్రాహ్మణులు నన్ను చంపి ఉండేవారు. 


దమయంతి అట్లా అంటూఉండగానే ఆకాశంనుండి వాయుదేవుడు ఇట్లా ప్రకటించాడు :- 


“దమయంతి పరమపవిత్రచరిత్ర, పతివ్రత. సూర్యచంద్రులూ నేనూ కలిసి ఆమె శీలాన్ని ఈ మూడేళ్ళు రక్షించాం. 
ఈమె నీయందే అనురాగం కలది. కాబట్టి ఈమెను స్వీకరించుము”. ఆ మాట లంటున్నప్పుడు దేవతలు దుందుభులు 
మోగించారు, పూలవాన కురిపించారు. వాయుదేవుడి ప్రకటన విని నలుడు ఆశ్చర్యపోయాడు. ఆనందించాడు. వెంటనే 
కర్కోటకుడిని స్మరించాడు. అత డిచ్చిన వస్త్రాన్ని తనపై పెట్టుకొన్నాడు. వెంటనే నలుడు నిజరూపంతో నిలిచాడు. 


నలదమయంతులు పరమానందంతో పునస్సమాగమాన్ని పొందారు. బంధుమిత్ర ప్రజలందరూ సంతసించారు. భీముడు 
నలుడిని సత్కరించాడు. బుతుపర్జ్ణుడు నలుడిని అభినందించాడు. బాహుకుడిగా ఉన్నప్పుడు చేసిన అవజ్ఞలను మన్నించుమని 
వేడుకొన్నాడు. నలుడు బుతుపర్దుడికి అశ్వహృదయ విద్యను బోధించి పంపాడు. ఆ తరువాత నలుడు ఒక నెల రోజులు 
విదర్భలో సుఖంగా ఉన్నాడు. 


ఆ తరువాత చతురంగ బలంతో నిషధపురానికిపోయి పుష్కరుడిని పిలిచి “యుద్ద్ధంగానీ, జూదంగానీ పందెంగా 
వేస్తున్నాను. దేనిలోనైనా నిన్ను ఓడించి నా రాజ్యాన్ని నేను గ్రహిస్తాను. సిద్ధం క మ్మని పిలిచాడు. పుష్కరుడు యుద్దం 
చేయలేక, జూదంలో నలుడిని ఓడించి దమయంతిని గెలుచుకొందామని భావించాడు. పుష్కరు డోడితే రాజ్యం నలుడి 
కిచ్చేటట్టు, నలు డోడితే దమయంతిని పుష్కరుడికి దత్తంచేసేటట్ట్లు పందెం వేసికొని ఇరువురూ జూదమాడారు. అందులో 
పుష్కరు డోడాడు. పూర్వం పుష్కరుడు గెలవటం కలిప్రభావంవలన జరిగిందని ప్రకటించి, నలుడు అతడిని క్షమించి వదలివేశాడు. 
ఆ తరువాత నలుడు దమయంతితో కూడి ఇంద్రవైభవంతో రాజ్యాన్ని పాలించాడు. 


“కాబట్టి ధర్మరాజా! జూదంలో ఓడిపోయానని దిగులు పడబోకుము. నీవుకూడా దైవమానుష సంపదలతో శత్రువులను 
జయించి సకల మహీసామ్రాజ్యాన్ని పొందగలవు” అని బృహదశ్వుడు ధర్మరాజుకు అక్షవృదయాన్ని ఉపదేశించాడు. “ఈ 
నలోపాఖ్యానం శ్రద్దతో విన్నవారూ, సభలలో చదివినవారూ కలిదోషంనుండి విముక్తి చెందుతారు. నిఖిల పుణ్యఫలాలను 


కథాసారం - 68 


అందుకొంటారు. పుత్ర పౌత్ర ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతారు. విషాలవలన, దుష్టవిషయాలవలన భయం లేకుండా 
ఉంటారు. ధర్మాత్ము లౌతారు. అంతే కాదు. కర్కోటకుడు, దమయంతి, నలుడు, బుతుపర్జుడు - వీరిపేర్లు ఉచ్చరిస్తే చాలు 
కలిభయాలు తొలగిపోతాయి'- అని ఫలశ్రుతిని ప్రకటించాడు. ఆ తరువాత పాండవులవద్ద సెలవు తీసికొని బృహదశ్వుడు 
వెళ్ళిపోయాడు. 


పుణ్యతీర్థ విశేషాలు : 


పాండవులు అర్జునుడి రాక కొరకు ఎదురు చూస్తున్నారు. అప్పుడు నారదమహర్షి వచ్చాడు. ధర్మరాజు ధర్మమతికి 
ఉదాత్తచరిత్రకు మెచ్చుకొని అతడికి ఇష్టమైన దేదైనా అడుగుము- అని అడిగాడు. “ఈ భూమిలో ప్రదక్షిణంగా కొందరు 
ధన్యులు తీరరయాత్రలు చేస్తూ ఉంటారు. వారికి ఎటువంటి ఫలం కలుగుతుందో చెప్పండి. అనేక తీర్చాల గొప్పతనం కూడా 
తెలియపరచండి” అని ధర్మరాజు కోరాడు. పూర్వం అటువంటి ప్రశ్నే గంగాద్వారంలో పితృదేవతలకు శుభకర్మలు చేన్తున్న 
భీష్ముడు అడుగగా, పులస్త్య మహర్షి చెప్పిన విశేషాలు వినిపిస్తానని నారదుడు ధర్మరాజుకు ఈక్రింది వివరాలు తెలిపాడు. 


“జ్ఞానేంద్రియ, కర్మేంద్రియాలపై నిగ్రహం ఉన్నవారు, అహంకారం లేనివారు, ప్రతిగ్రహాపేక్ష లేనివారు, తక్కువగా 
భోజనం చేసేవారు, అనారంభకులైనా ఆనందంగా ఉండేవారు, సత్యవ్రతులు, శుభాచారులు, కోపం లేనివారు, ధర్మపరులు 
అయినవారు వందలాది పుణ్యతీర్థాలను సేవించిన ఫలాన్నీ, సర్వయజ్ఞాలు చేసిన వుణ్యాన్నీ పొందుతారు. దుర్మార్గులు 
తీర్ధసేవల ఫలాన్ని పొందలేరు. నువ్వులను, గోవులను, బంగారాన్ని దానంచేయటం, ఉపవాస వ్రతాలు చేయటం, తీరర్ణయాత్రలు 
చేయటంవలన జనులు దారిద్ర్యాన్ని, రోగాలను, ఆత్మదోషాలను పోగొట్టుకొంటారు. దుర్గతులైనవారు యజ్ఞఫలాలు పొందజాలరు. 
కాని, తీర్చాలు సేవించటంవలన ఆ ఫలితాలు వారికి లభిస్తాయి. తీర్ణసేవనం విశేష వుణ్యప్రదం” అని చెప్పి బహువిధ 
పుణ్యతీర్ధసేవలయొక్క ఫలాలను వివరించాడు. 


నారదుడు పేర్కొన్న పుణ్య తీర్థాలు : 


1. పుష్కరం (ఇందులో పదివేల కోట్ల తీర్దాలున్నాయి) 2. జంబూమార్గం, 3. తుండులికాశ్రమం, 4. అగస్త్యవటం, 5. 
కణ్వాశ్రమం, 6. ధర్మారణ్యం, 7. యయాతి పతనం, 8. మహాకాళం, 9. కోటితీర్థం, 10. భద్రవటం, 11. నర్మదాతీర్థం, 12. 
దక్షిణసింధూతీర్థం, 13. చర్మణ్వతీతీర్థం, 14. వసిష్టాశవుం, 15. పింగం, 16. ప్రభాస తీర్థం, 17. వరదానం, 18. 
సరస్వతీసాగరసంగమం, 19. పిండారకం, 20. సాగర సింధు సంగమం, 21. శంకు కర్ణిశ్వరం, 22. వసుధార, 23. వసుసరం, 
24. సింధూత్తమతీర్థం, 25. బ్రహ్మతుంగ, 26. శక్రకుమారి, 27. శ్రీకుండం, 28. విమలం, 29. బడబ, 30. దేవిక, 31. 
కామతీర్ధం, 32. రుద్రతీర్ధం, 33. యజనం, 34. యాజనం, 35. బ్రహ్మవాలుకం, 36. దీర్ధసత్రం, 37. వినశనం, 38. నాగోద్భేదం, 
39. శివోద్భేదం, 40. చమసోద్భేదం, 41, సరస్వతి, 42. శశయానం, 43. రుద్రకోటి, 44. నైమిశం, 45. కురుక్షేత్రం, 46. 
శమంతకపంచకం, 47. రామహ్రదం, 48. విష్ణుస్థానం, 49. పారిప్టవం, 50, పృథివీతీర్ధం, 51. శాలూకిని, 52. సర్బతీర్థం, 53. 
వరాహతీర్ణం, 54. అశ్వినీతీర్ణం, 55. జయంతిలో సోమతీర్ణం, 56. కృతశౌచతీర్జం, 57. అగ్నివటం, 58. ముంజవటం, 59. 
యక్షిణీతీర్ధం, 60. కురుక్షేత్రద్వారం, 61. కాయశోధనం, 62. లోకోద్ధారం, 63. శ్రీతీర్థం, 64. కపిలతీర్థం, 65. సూర్యతీర్థం, 66. 
గోభవనం, 67. శంఖినీతీర్థం, 68. యక్షేం ద్రతీర్ధం, 69. మాతృతీర్థం 70. బ్రహ్మావర్తం, 71. శరవణం, 72. శ్వావిల్లోమాపహం, 73. 
మానుషతీర్థం, 74. ఆపగానది, 75. బ్రహ్మోదుంబరం, 76. సప్తర్షికుండం, 77. కేదారం, 78. కపిలకేదారం, 79. సరకం, 80, 
ఇలాస్పదం 81. కిందానం, 82. కింజప్యం, 83. నారదతీర్థమైన అంబాజన్మం, 84. పుండరీకం, 85. వైతరణి, 86. ఫలకీవనం, 
87. మిశ్రకం, 88. వ్యాసవనం, 89. మనోజవం, 90. మధువటి, 91. కౌశికీ దృషద్వతీ సంగమం, 92. కిందత్తం, 93. 
అహస్సుదినతీర్థాలు, 94. మృగధూమం 95. వామనం, 96. పావనం, 97. శ్రీకుంజం, 98. నైమిశకుంజం, 99. బ్రహ్మతీర్థం, 
100. సప్తసారస్వతతీర్ధం, 101. బెశసన తీర్దం, 102. కపాలమోచనం, 103. విశ్వామిత్రం, 104. కార్తికేయం, 105. పృథూదకతీర్దం, 
106. సురకన్యాసరన్వతీ సంగమం, 107. అర్జకీల తీర్థం. 108. శతం, 109. నహస్రం, 110. తైజనం, 111. కురుతీర్థం, 


కథాసారం - 69 


112. స్వర్గద్వారం, 113. రుద్రపత్సి 114. స్వస్తివురం, 115. గంగమడువులో మూడు కోట్ల తీర్దాల కూపం, 116. బదరీవనంలోని 
వసిష్టాశ్రమం, 117. ఏకరాత్రం, 118. ఆదిత్యాశ్రమం, 119. దధీచితీర్ధం, 120. కన్యాశ్రమం, 121 సన్నిహిత (నన్నిహతి), 122. 
ధర్మతీర్థం, 123. జ్ఞానపావనం, 124. సౌగంధికం, 125. దేవశ్రవ, 126. సుగంధ, 127. శతకుంభ, 128. వంచయక్ష్మ 129. 
త్రిశూలఖాత, 130. శాకంభరీతీర్ణం, 131. సువర్జాఖ్యతీర్ధం, 132. ధూమావతి 133. రథావర్తం, 134. ధార, 135. గంగాద్వారం, 
136. సప్తగంగాసంగముం, 137. తిగంగాసంగమం, 138. శక్రావర్తం, 139. కనస్వలం, 140. గంగాసరస్వతీ సంగమం, 141. 
భద్రకర్ణేశ్వరం, 142. అరుంధతీవటం. 143. సింధుప్రభవం, 144. యమునా ప్రభవం, 145. వేదిక, 146. బుషికుల్య, 147. 
కృత్తికాతీర్ధం, 148. మహఘతీర్థం, 149. విద్యాతీర్థం. 150. వేతసిక, 151. బ్రహ్మతీర్ధం, 152. నైమిశం, 153. గంగోద్భేదతీర్ధం, 154. 
ఇందీవరతీర్ధం, 155. దిశాపతితీర్జం, 156. బాహుద, 157. సరయూప్రదేశంలోని గోప్రదానతీర్ధం, 158. గోమతి, 159. కోటితీర్జం, 
160. వారణాసి, 161. కపిలాహ్రదం, 162. మార్కండేయ తీర్థం అయిన గంగాగోమతీసంగమం, 163. గయ, 164. ఫల్తుతీర్థం, 
165. యక్షిణీతీర్ణం, 166. మణినాగం, 167. గౌతమవనంలోని అహల్యాహ్రదం, 168. ఉదపానం, 169. రాజర్షిజనకకూపం, 
170. కంపన, 171. మహానది, 172. దేవపుష్కరిణి, 173. మహేశ్వరధార, 174. మహేశ్వరపదం, 175. మహేశ్వరపథం, 176. 
సాలగ్రామతీర్థం, 177. సన్నిహిత చతుస్సముద్రకూపం, 178. చంపకారణ్యంలోని భరతాశ్రమం, 179. కన్యాసంవేద్యం, 180. 
దేవకూటం, 181. కౌశికహ్రదం. 182. కుమార వీరాశ్రమం, 183. అగ్నిధార, 184. కుమారధార, 185. గౌరీశిఖరకుండం, 186. 
నందినీకూపం, 187. కాళికాకౌశికా సంగమతీర్థం, 188. ఊర్వశితీర్థం, 189. గోకర్ణం, 190. సరస్వతీతీర్ధం, 191. వృషభద్విపం, 
192. నంద, 193. బెలకం, 194. కరతోయం, 195. గంగాసాగరసంగమం, 196. శోణానర్మదా ప్రభవం, 197. బదరీతీర్ధ్థం, 198. 
మహేంద్రం, 199. రామతీర్థం, 200. మతంగకేదారం, 201. వంశగుల్మం, 202. శ్రీపర్వతంలోని కృష్ణవేశియందలి దేవహ్రదం, 
203. పాండ్యపర్వతంలోని కావేరీతీర్ధం, 204. తుంగభద్ర, 205. సముద్రతీర్ధం, 206. కన్యాతీర్థం, 207. గాయత్రీ స్థానం, 208. 
పెన్నానది, 209. గోదావరీనది, 210. పయోష్టి, 211. దండకారణ్యం, 212. శరభంగాశ్రమం, 213. శుక్రాశ్రమం, 214. శూర్చారకం, 
215. సప్తగోదావరీ తీర్ధం, 216. తుంగకారణ్యం, 217. కాలంజర పర్వతంలోని దేవహ్రదం, 218. మేధికం, 219. చిత్రకూటంలోని 
మందాకిని, 220. పితృస్థానం, 222. శృంగిబేరపురం, 223. ప్రయాగ, 224. గంగాయమునా సంగమం (దాని నాశ్రయించుకొన్న 
అరవైకోట్ల పదివేల తీర్థాలు). 225. భోగవతి. 226. వాసుకి, 227. హంసవ్రతం మొదలైనవి. 


ఈ తీర్థాలను ఏయేవిధంగా సేవిస్తే ఎంతెంతటి ఎన్నెన్ని ఫలాలు లభిస్తాయో నారదుడు చెప్పాడు. ఈ తీర్టవర్లనం 
వింటే శ్రోతలు ధన్యులౌతారని పేర్కొన్నాడు. పులస్త్యుడి కథనం విని భీష్ముడు సర్వతీర్థాలూ సేవించినట్లే, ధర్మరాజు కూడా 
పుణ్యతీర్ణ కథనం విన్న తరువాత తీర్ధసేవచేసి పూరు, పురూరవ, భగీరథ, రఘుపతుల వలె కృతకృత్యుడు కావాలని ప్రబోధించాడు. 
రోమశుడనే ముని దేవలోకంనుండి వస్తాడనీ, అతడి ఉపదేశాన్ని అనుసరించి ధౌమ్యుడి అనుమతితో తీర్ధసేవ చేయుమని 
ధర్మజుడికి చెప్పి నారదుడు వెళ్ళాడు. ఆపైన అర్జునుడు దివ్యాస్తాలను పొంది, తిరిగి వచ్చేంతవరకు ధర్మజుడు తీర్ధయాత్రలు 
చేయటానికి నిశ్చయించాడు. 


రోమశుడు చెప్పిన పుణ్యతీర్థ కథలు : 


ఇంద్రలోకం నుండి రోవముశుడు ధర్మజుడివద్దకు వచ్చాడు. ఈశ్వరుడు మొదలుకొని ఇంద్రాది దేవతలందరూ 
అభీష్టవరాలివ్వగా కృతార్ణుడైన అర్జునుడు మహేంద్రలోకంలో ఆతడి అర్జసింహాసనం మీద కూర్చుండే గౌరవం పొందాడు. ఆ 
దృశ్యాన్ని చూచి, రోమశు డాశ్చర్యపోయాడు. అప్పుడు అతడితో ఇంద్రు డిట్టా అన్నాడు- “ఇక అర్జునుడు భీష్మాదులను 
జయించగలడు. కర్ణుడు అతడి పదహారోకళకు కూడా సరికాడు. అమృతసంభవమైన పాశుపతాన్ని పరవేంశ్వరుడు పార్టుడికి 
ప్రసాదించాడు. దిక్పాలకులు దివ్యాస్తాలు అందించారు. అర్జును డిప్పుడు మనుష్యుడు కాడు. దివ్యపురుషుడు. ఇతరు లెవ్వరూ 
సాధించలేని ఒక దేవకార్యాన్ని తీర్చి, అర్జునుడు మర్త్యలోకం చేరతా డని తమ్ములతో కూడి ఉన్న ధర్మరాజుతో చెప్పుము. 
తీర్ధసేవ చేసే శాంతాత్ములకు, తపస్వులకు, దుష్కరమనేది ఉండదు. కాబట్టి ధర్మరాజుచేత నీవు తీర్థాలను సేవింపచేయుము- 
అని ఇంద్రు డాదేశిస్తే నేను నీవద్దకు వచ్చా” నని రోమశుడు పలికాడు. 


విజయుడి క్షేమవార్త విన్నందుకూ, ఇంద్రుడే స్వయంగా తనను తీరర్ణయాత్రలు చేయించటానికి సంకల్పించినందుకూ 
ధర్మజుడు సంతోషించాడు. తా నిదివరకే నారద ధౌమ్యులచేత (పేరేపించబడి తీర్థయాత్రలు చేయటానికి సిద్దంగా ఉండటంచేత 


కథాసారం - 70 


భార్యతో, తమ్ములతో, ధౌమ్యాది బ్రాహ్మణవర్గంతో కామ్యకవనంలో మూడురోజులున్న తరువాత మార్గశీర్షమాసం చివరి రోజుల్లో 
తీరయాత్రలకు బయలుదేరాడు- ధర్మరాజు. 


ధర్మరాజు : మహర్షీ లోకంలో ధర్మం పాటించని దుర్మార్గులకు అభివృద్ది కలగటం, పుణ్యచరిత్రులకు, ధార్మికులకు అభివృద్ది 
కలగకపోవటం అనేది న్యాయమా? ఇదొక ప్రశ్న. మరొకటి - అచేతనాలైన కొండలు, నదులు, సరోవరాలు 
పుణ్యతీర్థాలై జగత్తును పావనం చేసేవై, జనులకు పాపాన్ని పోగొట్టేవై ఉండటానికి వెనుక ఉన్న కారణ మేమిటి? 


రోమశుడు : ధర్మజా! అధర్మపరులకు అభివృద్ది కలిగినా అది ఎక్కువకాలం నిలవదు. త్వరలోనే నశించిపోతుంది. రాక్షసులు 
వేలసంఖ్యలో తమ అభివృద్ధిని కోల్పోవటం గమనించవచ్చును. దేవతలు ధర్మవర్తులు కాబట్టి అభివృద్ధి పొందుతారు. 
కౌరవులు కూడా రాక్షసులవలె విధిచేత నిర్మూలించబడతారు. అధర్మవర్తనులు మొదట గర్విస్తారు. ఆ పైన 
అభిమానిస్తారు. తరువాత కోపాన్ని ప్రదర్శిస్తారు. దానివలన వారి శీలం చెడిపోతుంది. లజ్జావిహీనులై అపకీర్తిపాలై 
సంపదను పోగొట్టుకొంటారు. కౌరవులు అట్లాగే నశిస్తారు. మీరు దేవతలవంటివారు. వారివలె మీరు కూడా 
బుషులను ఆశ్రయించండి. తీర్ధసేవలు, యజ్ఞాలు, దానాలు, చేసి విప్రాశీస్సులు పొందండి. సర్వదుఃఖాలనుండి 
విముక్తులై శ్రేయస్సును పొందండి. - అని ప్రబోధించాడు. 


రోమశుడివలన ధర్మరాజాదులు ధర్మవిశేషాలు వింటూ అనేక తీర్థాలు సేవించారు. మార్గంలో శమఠమహర్షి 
గయామాహాత్మ్యాన్ని చెప్పగా విన్నారు. అగస్త్యాశమం దర్శించినప్పుడు అగన్త్యమహర్షి వాతాపి నెట్టా చంపాడో అఆ కథ 
తెలియచెప్పుమని ధర్మజుడు రోమశుడిని అడిగాడు. ఈ బుషి ఆ కథ చెప్పాడు. 


వాతాపి జీర్ణం : 


మణిమతీ పురంలో ఇల్వలుడు, వాతాపి అనే దైత్యసోదరులు ఉన్నారు. వారిద్దరూ బలగర్వితులు. ఇల్వలుడు 
ఒకనాడు ఒక బ్రాహ్మణుడిని సమీపించి అన్నికోరికలు తీరే ఒక మంత్రాన్ని అడిగాడు. ఆ విప్రుడు అతడి ప్రార్ధనను తిరస్కరించాడు. 
అతడికి కోపం వచ్చింది. కామరూపుడైన వాతాపిని మేకగా మార్చాడు. అతడి మాంసాన్ని వండి ఆ బ్రాహ్మణుడికి వడ్డించాడు. 
అతడు తినిన తరువాత వాతాపిని పిలిచాడు. వాతాపి ఆ బ్రాహ్మణుడి పొట్టను చీల్చుకొని వచ్చాడు. విప్రుడు విగతజీవు 
డయ్యాడు. అతడి మాంసాన్ని అన్నదమ్ము లిద్దరూ కలిసి ఆరగించారు. ఆనాటినుండి ఇల్వలుడు అతిథులైన విప్రులను అదే 
విధంగా చంపి హింసిస్తూ ఉన్నాడు. 


అగస్త్యుడు బ్రహ్మచర్యాశ్రమంలో చాలకాలం ఘోరతపస్సు చేస్తూ ఒకనాడు వనంలో తిరుగుతూ తనపితృదేవతలు 
ఒక సల్లకీ పల్లవానికి తలక్రిందుగా వ్రేలాడుతూ ఉండటం చూచాడు. వారావిధంగా ఉండటానికి గల కారణాన్ని గురించి 
అడిగాడు. వారి స్టితికి అగస్తుడు అవివాహితుడై సంతానవంతుడు కాకపోవటమే కారణమని పితరులు చెప్పారు. అతడికి 
సంతానం కలిగితే వారికి పుణ్యగతులు వస్తాయని తెలిపారు. 


అగస్త్యుడు తన తపోమహిమవలన విదర్భరాజుకు ఒక కూతురు పుట్టేటట్లు చేశాడు. ఆమె పేరు లోపాముద్ర. ఆమె 
యుక్తవయస్కురాలు అయింది. అగస్త్యుడు వచ్చి ఆమెను తన కిచ్చి వివాహం చేయుమని విదర్భరాజును ఆడిగాడు. కాని, ఆ 
రాజు తన కూతురును తపస్వికి ఇవ్వటానికి ఇష్టపడలేదు. కాని, లోపాముద్ర తనంతట తాను అగస్త్యుడిని వివాహమాడటానికి 
ముందుకు వచ్చింది. వారిరువురికీ వివాహం జరిగింది. లోపాముద్ర వల్కలాలు కట్టి భర్తతో గంగాద్వారానికి చేరింది. అక్కడ 
అగస్త్యుడు తపస్సు చేసికొంటూ ఒకనాడు ఆమె అందాన్ని చూచి మన్మథ ప్రేరితుడై ఆమెను కూడబోయాడు. అవ్వడు లోపాముద్ర 
తనను అలంకారాలతో అలంకరించి భోగించుమని భర్తను కోరింది. 


అగస్త్యుడి వద్ద తపోధనం తప్ప బంగారం లేదు. అందువలన అతడు బంగారాన్ని అర్జించడానికై శ్రుతర్వుడనే రాజువద్దకు 
వెళ్ళాడు. ఆ రాజు వద్ద పోష్యజన పోషణానికి ఇబ్బంది లేకుండ మిగిలే ధనాన్ని దానంగా కోరాడు. అతడి వద్ద మిగులుధనం 


కథాసారం - 71 


లేదు. అగస్త్యుడు అతడితో కలిసి బ్రధ్నాశ్వుడనే రాజువద్దకు వెళ్ళి అట్లాగే అడిగాడు. ఈతడి వద్దకూడ మిగులు ధనం లేకపోయింది. 
ఆ తరువాత త్రసదస్యుడనే రాజువద్దకు పోయి అట్లాగే అడిగాడు. అతడి వద్దకూడ మిగులు ధనం లేకపోయింది. కాని, 
త్రసదస్యుడు ఇల్వలుడి వద్దకు వెళ్ళుమని అగస్త్వ్యుడికి హితవు చెప్పాడు. అతడి వెంట ఆ ముగ్గురు రాజులు వెళ్ళారు. 


ఇల్వలుడు అగస్త్యుడికి ధనసహాయం చేయటానికి అంగీకరించాడు. కాని, అంతకు ముందే మామూలుగా భోజనం 
పెట్టి వాతాపితో చంపిద్దామని ఊహించాడు. కాని, అగస్త్యుడు తృప్తిగా భుజించి “వాతాపి జీర్ణం” అని త్రేన్చి, అతడిని తనకడుపులో 
జీర్ణంచేసికొన్నాడు. దానితో ఇల్వలుడి మాట వ్యర్థమైపోయింది. ఆ రాక్షసుడు అగస్త్యు డడిగిన ధనాన్ని ఇచ్చాడు. బంగారు 
రథంలో ఎక్కించి ఇంటికి పంపాడు. అతడి మిత్రులకు కానుక లిచ్చాడు. 


అగస్త్యుడు లోపాముద్రను సువర్ణాభరణాలతో అలంకరించాడు. ఆమె నొక ప్రశ్న అడిగాడు. “నీకు సామాన్యులైన 
కొడుకులు నూర్గురు కావాలా? అఆ నూరుమంది కొడుకులకు సమానమైన పదిమందిని కోరుకొంటావా? లేదా వేయిమందిని 
కోరుకుంటావా? వేయిమందికి తుల్యుడైన ఒక్క కొడుకును కోరుకొంటావా?' అని అనగా ఆమె మహాత్ముడైన ఒక్కకొడుకునే 
కోరింది. ఆమె కోర్కెను మన్నించి ఆమెకు గర్భాధానం చేసి అగస్తుడు తపోవనానికి వెళ్ళాడు. ఏడేళ్ళు గర్భం తాల్చి లోపాముద్ర 
వేదవేదాంగవిదుడైన ఒక కొడుకును కన్నది. అతడి పేరు దృఢస్యుడు. అతడు పుత్రపాత్రులను పొందాడు. దానివలన అగస్త్యుడి 
పితరులు పుణఖ్యలోకాలను పొందారు. 


అగస్తు చరిత్రం : 
ఈ కథ విని ధర్మరాజు అగస్త్యుడి చరిత్ర ఇంకా వివరించి చెప్పుమని కోరాడు. రోమశుడు ఈ విధంగా చెప్పాడు. 


కృతయుగంలో వృత్రుడు కాలకేయాదులతో కలిసి ఇంద్రుడిని ఓడించి దేవతలను బాధించాడు. దేవతలు బ్రహ్మదేవుడితో 
తమ కష్టాలను గురించి మొరపెట్టుకొన్నారు. సరస్వతీ నదీ తీరంలో తపస్సు చేసికొంటున్న దధీచి వద్దకు పోయి, అతడి 
ఎముకలను దానంగా పొందేటట్ట్లు బ్రహ్మ సూచించాడు. ఆ ఎముకలనుండి వజ్రాయుధాన్ని ఇంద్రుడు పొంది వృత్రాసురుడిని 
సంహరిస్తాడని పేర్కొన్నాడు. బ్రహ్మ పేర్కొన్నట్లే ఇంద్రుడు దధీచి ఎముక నుండి పొందిన వజ్రాయుధంతో వృత్రాసురుడిని 
సంహరించాడు. 


దధీచి ఎముకలనుండి దేవతలు కూడా అనేకాయుధాలు పొంది కాలకేయులపై దండెత్తారు. ఆ రాక్షసులు సముద్రంలో 
దాగి రాత్రిళ్ళు పైకి వచ్చి తపస్వులను వధించేవారు. ధర్మచరితుల వలననే లోకాలు అపాయం పొందకుండా ఉన్నాయని 
భావించి, అటువంటి తపస్వులను చంపటమే ఒక పనిగా పెట్టుకొన్నారు. వసిష్టాశమంలో 197 మందిని, చ్యవనాశ్రమం౦లో 
100 మందిని, భరద్వాజాశ్రమంలో 20 మందిని - ఇట్టా బుష్యాశమాలలో వరుసగా పుణ్యాత్ములను సంహరిస్తూ హింస 
సాగించారు. ఆ దారుణకృత్యాలను సహించలేక ఇంద్రాది దేవతలు వైకుంఠానికి పోయి విష్ణుదేవుడితో మొర పెట్టు కొన్నారు. 
వేదాలను ధరించే విప్రులకు బాధకలిగితే హవ్యకవ్యకర్మలు నశిస్తాయి. అందువలన దేవతలకు, పితరులకు బాధ ఏర్పడుతుంది. 
కాబట్టి బ్రాహ్మణోపద్రవాన్ని మాన్సి లోకహితాన్ని కలిగించుమని ప్రార్ధించారు. 'కాలకేయులు నివసిస్తున్న సముద్ర జలాలను 
అగస్త్యుడు త్రాగగలడు. అతడిని ప్రార్ధించి ఆ నీటిని త్రాగించి, బయలువడిన కాలకేయులను సంహరించం” డని విష్ణువు 
దేవతలకు ఉపాయం చెప్పాడు. 


దేవతలు అగస్త్యుడి వద్దకు వెళ్ళారు. పూర్వం దేవతల హితాన్ని కోరి వింధ్యపర్వత గర్వాన్ని అణచిన అగన్త్యుడి 
గొప్పతనాన్ని దేవతలు కీర్తించారు. ఆ కథను వివరించుమని ధర్మరాజు రోమశుడిని అడిగాడు. ఆ ముని ఇట్లా చెప్పాడు. 


మేరుపర్వతాన్ని సూర్యచంద్రులు ప్రదక్షిణం చేస్తూ ఉండటాన్ని గమనించి వింధ్యపర్వతం గర్వించి తనకు కూడా 
సూర్యచంద్రులు ప్రదక్షిణం చేయాలని పోటీపడి పెరిగి ఆకాశాన్నంతా అవతరించింది. దాని వలన సూర్యచంద్రుల గతులు 
ఆగిపోయాయి. రేయింబవళ్ళ స్థితిగతులు స్తంభించాయి. నిత్యకర్మలు వికలమైపోయాయి. దేవతలందరూ వింధ్యం వద్దకు 


కథాసారం - 72 


వెళ్ళి వేడుకొన్నారు. కాని, వింధ్యగిరి వారి మాటలు వినలేదు. వారు అగస్త్యుడి వద్దకు పోయి మొరపెట్టుకొన్నారు. అగస్త్యుడి 
శిష్యుడు వింధ్యపర్వతం. ఆ బుషి లోపాముద్రతో కలిసి దక్షిణభారతానికి బయలుదేరి వింధ్యవద్దకు వచ్చాడు. వింధ్య పర్వతం 
నేలమట్టంగా ఒదిగి మునిదంపతులకు నమస్కరించింది. అగస్త్యుడు తాను దక్షిణాపథంనుండి తిరిగి వచ్చేంతవరకు ఆవిధంగానే 
వింధ్యను అణగి ఉండుమని ఆజ్ఞాపించాడు; దేవహితాన్ని కోరి భార్యాసహితుడై దక్షిణాపథంలోనే ఉండిపోయాడు. అటువంటి 
ఉదారుడైన అగస్త్యుడు దేవతల ప్రార్ధనను మన్నించి సముద్రజలాలనన్నీ త్రాగాడు. జలనిధి ఓటువడింది. జలజంతువులతోపాటు 
కాలకేయులు కూడా బయటపడ్డారు. దేవతలు వారిపై దాడిచేసి ఘోరయుద్దంలో వారినందరినీ సంహరించారు. వారందరూ 
అగస్త్యుడిని కీర్తించి, మరల, సముద్రాన్ని జలంతో నింపుమని వేడుకొన్నారు. కాని, ఆ నీరు అగస్త్యుడి గర్భంలో జీర్ణమైపోయి 
ఉండటంచేత మరల ఉత్పత్తిచేయలేక పోయాడు. ఆ సంగతి తెలిసికొని దేవతలు బ్రహ్మను ప్రార్ధించారు. ఆ దేవదేవుడు 
దివ్యదృష్టితో చూచి భవిష్యత్తులో చాలకాలానికి భగీరథుడనే రాజు సముద్రాన్ని జలంతో నింపుతాడనీ, అంతవరకూ ఓర్చుకొనండని 
దేవతలను సమాధానపరిచాడు. ఈ కథ విని ధర్మరాజు భగీరథుడు జలాలతో సముద్రాన్ని నింపిన కథ చెప్పుమని రోమశుడిని 
అడిగాడు. ఆతడు ఇట్టా చెప్పాడు. 


భగీరథ యత్నం - గంగావతరణం : 


పూర్వం ఇక్ష్యాకు వంశంలో సగరుడనే రాజు హైహయులను జయించి విశాల సామ్రాజ్యాన్ని పాలించాడు. అతడికి 
వైదర్శి, శైబ్య అనే ఇద్దరు భార్యలున్నారు. వారికి సంతానం లేదు. సంతానం కొరకు సగరుడు భార్యాసమేతుడై ౩లాసానికి 
పోయి పరమేశ్వరుడిని గురించి తపస్సు చేశాడు. ఆ దేవదేవుడు ప్రసన్నుడై సగరుడికి వైదర్శ్భి వలన అరవైవేలమంది, శ్రబ్యవలన 
ఒక్కడు, కొడుకులు పుట్టేటట్లు వరమిచ్చాడు. అయితే, ఆ అరవైవేలమంది గర్వితులై ఒకేసారి చనిపోతారనీ, ఆ ఒక్కకొడుకూ 
వంశకర్త అవుతాడని పేర్కొన్నాడు. సగరుడికి పుత్రులను పొందికూడా అసంతృప్తి మిగిలిపోయింది. పరమేశ్వరుడి వరం ప్రకారం 
సగరుడికి అరవై వేలమంది కొడుకులు పుట్టి పెద్దవారై స్వర్గంమీద దాడికి వెడలి, దేవతలను బాధించారు. దేవతలు వారి 
ఆగడాలను గురించి బ్రహ్మకు నివేదించారు. వారు కొద్ది కాలంలోనే దగ్గ్భులౌతారని బ్రహ్మ పేర్కొన్నాడు. 


సగరుడి రండవభార్య శైబ్యకు అసమంజసుడనే కొడుకు పుట్టాడు. అతడు పెద్దవాడై రాజ్యంలోని బాలకులను చంపి 
మహానదిలో పారవేస్తూ ఉండేవాడు. అతడిని సగరుడు రాజ్యంనుండి వెళ్ళగొట్టాడు. అసమంజసుడికి అంశుమంతుడనే కొడుకు 
ఉన్నాడు. 


సగరుడు అశ్వమేధయాగం తలపెట్టాడు. అతడి యజ్ఞాశ్వాన్ని సగరపుత్రులు రక్షిస్తూ దాని వెంట వెళ్ళారు. ఆ గుర్రం 
నీరులేని సముద్రంలో ప్రవేశించి మాయమైపోయింది. సాగరులు సముద్రాన్ని త్రవ్వి పాతాళంలో ఈశాన్యభాగాన గాఢతపస్సు 
చేసికొంటున్న కపిలుడనే ముని వద్ద యజ్ఞాశ్వాన్ని కనుగొన్నారు. వారు కపిలుడిపై కోపగించి అతడిని అవమానించారు. ఆ 
బుషి ఉగ్రుడై తనకంటిమంటతో అరవై వేల సాగరులను ఒక్కసారిగా బూడిద చేశాడు. ఆ సంగతిని నారదుడు నగరుడికి 
తెల్పాడు. అతడు దుఃఖించి తన మనుమడైన అంశుమంతుడి కా సంగతి చెప్పాడు. ఆతడు కపిలమునివద్దకు వెళ్ళి, అతడిని 
ప్రార్ధించి ప్రసన్నుడిని చేసికొన్నాడు. ఆ బుషి యజ్ఞాశ్వాన్ని అంశుమంతుడికి అప్పగించాడు. సగరుడి యజ్ఞం సఫలమయ్యేటట్టు, 
అతడి వలన తండ్రి తాతలు సుగతిని పొందేటట్లు, అతడి పౌత్రుడైన భగీరథుడివలన గంగాజలం భూమికి వచ్చేటట్టు, 
సాగరులు స్వర్గస్థులయ్యేటట్లు, సముద్రాలు నిండేటట్ట్లు అనుగ్రహించాడు. అంశుమంతుడు సంతోషించి అశ్వాన్ని నగరుడి 
కిచ్చాడు. సగరుడు అశ్వమేధాన్ని పూర్తిచేసి కృతార్ణుడయ్యాడు. 


సగరుడి తరువాత అంశుమంతుడు, అతడి తరువాత దిలీపుడు రాజ్యం చేశారు. దిలీపుడు తన తాతలను 
గంగావతరణంతో ఉద్ధరిద్దామని ప్రయత్నం చేశాడు కాని విఫలుడయ్యాడు. అతడి కొడుకు భగీరథుడు కృతకృత్యుడయ్యాడు. 
భగీరథుడు హిమవత్పర్వతం మీద ఘోరతపస్సు చేశాడు. గంగ ప్రత్యక్షమై అవతరణానికి అంగీకరించింది. కాని, ఆకసంనుండి 
భూమిమీదకు దిగే గంగాప్రవాహాన్ని భరించగలిగినవాడు పరమేశ్వరుడు మాత్రమే. కాబట్టి అతడి అనుగ్రహాన్ని పాందుమని 
హితవు చెప్పింది. భగీరథుడు కైలాసానికి పోయి పరమేశ్వరుడిని గూర్చి చాలకాలం తపస్సుచేసి గంగను భరించటానికి శంకరుడి 


కథాసారం - 73 


అనుమతిని పొందాడు. సర్వలోకాలు ఆనందించగా గంగ భూతలం మీద అవతరించింది. శివుడు గంగను జటాజూటంతో 
భరించి నేలపై ధారగా వదిలాడు. భగీరథుడి వెంట మందగమనంతో గంగ నడచి వచ్చి, సాగరులకు ఉత్తమగతుల నిచ్చింది. 
సాగరాన్ని జలపూర్ణం చేసింది. సగరుడి సంతానంగా భావించబడి సముద్రం సాగరమై ప్రసిద్ది చెందింది. ఈ విధంగా భగీరథుడి 
మాహాత్మ్యాన్ని రోమశుడు ధర్మరాజుకు చెప్పాడు. 


ఆ తరువాతక్రమంగా అనేక తీర్ణయాత్రలు చేస్తూ బుశ్యశృ్శంగహదం వద్దకువచ్చారు. ధర్మరాజు బుశ్యశ్శంగుడి 
చరిత్రను చెప్పుమని కోరాడు. రోమశుడు ఈ విధంగా చెప్పాడు. 


బుశ్యశృంగ వృత్తాంతం : 


పూర్వం కశ్యపుడి పుత్రుడు విభాండకుడు అస్టలిత బ్రహ్మచారిగా తపస్సు చేస్తున్నాడు. ఒకనాడు సరస్సులో స్నానం 
చేస్తూ ఉండగా ఊర్వశిని చూచాడు. ఆమె సౌందర్యాన్ని చూడగానే రేతస్‌స్టలనం జరిగింది. ఆ రేతస్సుతో కలిసిన నీటిని ఒక 
దుప్పి త్రాగి గర్భం దాల్చింది. దానికి బుశ్యశృంగుడు పుట్టి తండ్రి వద్ద అమాయకంగా పెరిగాడు. అతడికి ఆశ్రమం తప్ప 
మరొక లోకజ్ఞానం లేదు. స్రీలంటే కూడా తెలియదు. అతడు పుట్టినప్పటినుండి తపస్సులోనే నిమగ్నుడైనాడు. 


ఆ కాలంలో అంగదేశానికి అధిపతి రోమపాదుడు. అతడు పురోహితుడికి చేసిన అపరాధంవలన బ్రాహ్మణులు ఆ 
రాజును పరిత్యజించారు. అందువలన దేశంలో వానలు కురవటం మాని కరువు వ్యాపించింది. రోమపాదుడు తన తప్పు 
తెలిసికొని బ్రాహ్మణులను పూజించాడు. వారు బుశ్యశృంగుడిని రోమపాదుడి దేశానికి పిలిపిస్తే వర్షాలు కురుస్తాయని సూచించారు. 
రోమశుడు బుశ్యశృంగుడిని రప్పించటానికి ఒక ఉపాయాన్ని పన్ని వేశ్యలను అతడి తపోవనానికి పంపాడు. 


రోమపాదుడి ఆదేశం ప్రకారం వేశ్యలు తపోవనంలో ప్రవేశించారు. వివిధ రసాలతో కూడుకొన్న భక్ష్యాలనూ, 
అనులేపనాలనూ తీసికొని ఆశ్రమానికి వెళ్ళారు. విభాండకుడు ఆశ్రమంలో లేని సమయంలో అభినవ యౌవనవిలాసవతి 
అయిన వేశ్యకూతు రొకతె బుశ్యశృంగుడిని సమీపించింది. ఆడువారిని చూచి ఎరుగని బుశ్యశృంగుడు ఆమెను ఒక వింత 
బుషికుమారుడిగా భావించి, ఆమె రూపలావణ్యాలకు ఆశ్చర్యపడ్డాడు. ఆమెను ఆదరంతో గౌరవించాడు. ఆమె శరీరావయవాల 
పాొంకానికి ముగ్భడయ్యాడు. ఆమె ఇచ్చిన దివ్యగంధమాల్యాలను, సరసభక్ష్యపానాలను, విచిత్ర వస్త్రాలను స్వీకరించాడు. 
ఆమె అతడి యెదుట నాట్యం చేసింది. అతడిని కౌగిలించుకొని సంతోషపెట్టింది. అతడిని ఆ విధంగా ప్రబోధించి వేశ్యాపుత్రి 
వెళ్ళింది. బుశ్యశృంగుడు ఆ తన్మయత్వంలో యజ్ఞకార్యం మరచాడు. తండ్రి వనంలోనుండి తిరిగి వచ్చి కొడుకు వైఖరికి 
అబ్బురపడ్డాడు. బుశ్యశృంగుడు జరిగిన దంతా చెప్పాడు. ఆ మునికుమారుడితో కలిసి తపస్సు చేయాలని ఉన్నదని తన 
కోర్కెను బయటపెట్టాడు. తండ్రి కటకట పడ్డాడు. అది రాక్షసమాయగా విభాండకుడు భావించి కొడుకును హెచ్చరించాడు. 


తండ్రి హెచ్చరికలు వినక, తమకంతో బుశ్యశృంగుడు మరునాడు ఆ వేశ్యాపుత్రి వెంటతగిలి పోయి అంగదేశం 
చేరుకొన్నాడు. రోమపాదు డాతడిని రాజాశ్రయమనే భవనంలో ఉంచాడు. బుశ్యశృంగ ప్రవేశ ప్రభావంతో ఆ దేశాన వానలు 
మెండుగా కురిశాయి. దేశం సుభిక్షమైంది. ప్రజలు సంతోషించారు. అవగ్రహదోషాలు పోయాయి. రోమపాదుడు ఆనందించి 
తనకుమార్తి అయిన శాంతాదేవి నిచ్చి, బుశ్యశృంగుడికి వివాహం చేశాడు. బుశ్యశృంగుడికి ధనరాసులు, భూషణాలు 
బహుమానంగా ఇచ్చి, అతడి పేరుమీద దేశంలో అనేక గోశాలలను ఏర్పాటు చేశాడు. వాటిలో నిత్యాతిథిసత్కారాలను ఏర్పాటు 
చేశాడు. 


విభాండకుడు ఆశ్రమంలో కొడుకు కనపడకపోవటంతో వెదకుతూ అంగదేశంలో ప్రవేశించి, ఒకగోశాలలో విశ్రమించి, 
తనకొడుకు కథనంతా తెలిసికొన్నాడు. రాజధానికి చేరి కొడుకును కోడలిని చూచి ఆనందించి వారిని ఆశ్రమానికి తీసికొనిపోయాడు. 
శాంతా బుశ్యశృంగులు వసిష్టారుంధతులవలె అన్యోన్య ఆదర్శ దాంపత్యసుఖాలను పొందుతూ ఉన్నారు. 


కథాసారం - 74 


ధర్మజాదులు క్రమంగా బుశ్యశృ్శంగహ్రదంలో, కౌశికహ్రదంలో, గంగాసాగర సంగమ తీర్థంలో స్నానాలు చేసి కళింగ 
దేశంలో ఉన్న వైతరణీనదిని దర్శించారు. అప్పుడు రోమశుడు ఇట్లా అన్నాడు: “మునులు దేవతలు ఇక్కడ అనేక యజ్ఞాలు 
చేశారు. ఈ నది ఉత్తరతీరాన వేలకొలది అవభృథస్నానాలు చేశారు. అన్ని యజ్ఞాలలోనూ గొప్పదైన పశుభాగాన్ని పశుపతికి 
దేవతలు, బుషులు ఇక్కడ కల్పించారు. ఈ తీర్ణంలో స్నానం చేస్తే లోకాలన్నింటిని దర్శిస్తారు. దేవతల విమానాలలో పయనిస్తారు”. 
ఆ మాటలు విని ధర్మరాజు సకుటుంబంగా వైతరణీ స్నానం చేశాడు. చేసి, రోమశుడితో - “మునీంద్రా! మీ దయవలన నాకన్ని 
లోకాలు కనపడ్డాయి. వైఖానసుల వేదాధ్యయన శబ్దం వినవచ్చింది” - అని అన్నాడు. ఆ మాటలకు రోమశుడు ఆశ్చర్యపోయాడు. 
వైఖానసులు నివసించేచోటు అక్కడికి ముప్పదివేల ఆమడల దూరం. అంతదూరంలో వారు చదువుతున్న వేదాల నాదాలు 
వినపడుతున్నవంటే ధర్మరాజు దివ్యుడని నిర్ధారించాడు. 


ఆ తరువాత ధర్మజాదులు ఒక మహావనానికి వెళ్ళారు. స్వాయంభువుడైన విశ్వకర్మ పూర్వం ఇక్కడ యజ్ఞం చేసి 
భూవలయాన్ని యజ్ఞదక్షిణగా కళ్యపుడికి దానం చేశాడు. భూదేవి కశ్యపుడికి వశంకావటం ఇష్టంలేక నీటిలో మునిగింది. 
కశ్యపుడు ఘోరతపస్సు చేసి భూదేవిని ప్రసన్నురాలిని చేసికొన్నాడు. ఆమె నీటిపై తేలి ఒక వేదికగా నిలిచింది. “ఆ వేదిక ఇదే. 
దీనిమీదకు ఎక్కగలిగినవారు వీర్యవంతు లౌతారు. ఎక్కడానికి అర్హత లేనివారు. ఎక్కబూనితే ఆ వేది మునిగిపోతుంది”. అని 
చెప్పి* “అగ్నిర్మిత్రో యోని మొదలైన మంత్రాలను ఉపదేశించి, ఆ వేది నెక్కించాడు. సతీ భ్రాతృ సహితుడైన ధర్మరాజు ఆ 
వేదికపై కెక్కి తేజోవంతుడై ప్రకాశించి, బ్రాహ్మణుల ఆశీస్సుల నందుకొన్నాడు. 


ధర్మరాజు మహేంద్రగిరి చేరాడు. అక్కడి మహర్షులు పరశురాముడిని చూడగలరు. వారితో కలిసి ధర్మరాజు 
పరశురాముడిని చూడాలని కోరుకొన్నాడు. మరునాడు చతుర్దశి. ఆనాడు పరశురామ దర్శనమౌతుందని మునులు చెప్పారు. 
ధర్మజుడు వస్తున్నసంగతి పరశురాముడికి ముందే తెలియునని అకృతవ్రణుడనే ముని పలికాడు. ఆ మునిని ధర్మరాజు 
పరశురాముడి వృత్తాంతాన్ని చెప్పుమని కోరాడు. అత డీవిధంగా చెప్పాడు. 


పరశురామ వృత్తాంతం : 


పూర్వం కన్యాకుబ్దాన్ని గాధి పాలించేవాడు. అతడి కూతురు సత్యవతి గుణవతి, అందగత్తె. ఆమెను వివాహం చేసికొనాలని 
భృగుపుత్రుడైన బుచీకుడు కోరికపడి గాధిని అడిగాడు. గాధి కన్యాశుల్కంగా ఒక నల్లని చెవితో, తెల్లని దేవాంతోగల గుర్రాలు 
ఒక వెయ్యింటిని ఇస్తే కన్య నిస్తానన్నాడు. బుచీకుడు వరుణేంద్రుడి వద్దకు వెళ్ళి ఆ గుర్రాలను పొంది, గాధికి కన్యాశుల్కంగా 
ఇచ్చి, సత్యవతిని వివాహమాడి, కన్యాకుబ్దంలో సుఖంగా ఉన్నాడు. ఒకసారి భృగుడు కొడుకుదగ్గరకు వచ్చాడు. కోడలు చేసే 
పరిచర్యలకు మెచ్చాడు. ఆమెను వరాన్ని కోరుకొనుమన్నాడు. “నీ దయవలన నా కొక పుత్రుడు కలిగేటట్లు వరం ఇమ్ము అని 
సత్యవతి ప్రార్ధించింది. భృగుడు కరుణించి ఒక ఉపదేశం చేశాడు. కోడలు శుచిస్నాత అయిన తరువాత మేడిచెట్టును, ఆమె 
తల్లి, రావిచెట్టును కౌగిలించుకొనవలసిందని ఆదేశించాడు. ఆ తరువాత పొరపాటున వారిద్దరు వ్యత్యస్తంగా ఆ చెట్లను 
కాగిలించుకొన్నారు. ఆ సంగతి భృగుడు తెలిసికొని ఇట్లా పలికాడు : 


“సత్యవతీ! నీకు బ్రాహ్మణకుల పూజ్యుడైన పుత్రుడు పుట్టినా, వాడు పరాక్రమంతో దారుణ క్షత్రియ ప్రవృత్తితో వర్తిస్తాడు. 
నీతల్లికి పుట్టేవాడు క్షత్రియుడైనా తపస్వి అయి బ్రాహ్మణ ప్రవృత్తితో వ్యవహరిస్తాడు. ఆమాట విని సత్యవతి తన కొడుకుకు కాక 
మనుమడికి ఆ దారుణ క్షత్రియ స్వభావం వచ్చేటట్టు అనుగ్రహించుమని ప్రార్ధించి వరం పొందింది. 


కొంతకాలానికి సత్యవతికి జమదగ్ని పుట్టాడు. అతడు ప్రసేనజితుడి కూతురైన రేణుకను పెండ్తాడాడు. వారిరువురికి 
ఐదుగురు కొడుకులు పుట్టారు. వారు - రుమణ్వంతుడు, సుషేణుడు, వసువు, విశ్వావసుడు, రాముడు అనేవారు. జమదగ్ని 
ఉగ్రతపస్సులో మునిగి ఉన్నాడు. ఒకనాడు కొడుకులందరూ అడవికి పండ్లు తెచ్చేందుకు పోయారు. రేణుక ఒక సరోవరంలో 
చిత్రరథుడనే రాజు భార్యలతో జలక్రీడలాడటం గమనించింది. ఆ దృశ్యాన్ని తిలకించిన ఆమె హృదయం చలించింది. ఆ 
మానసిక వ్యభిచారాన్ని తెలిసికొన్న జమదగ్ని మహర్షి కోపోద్రిక్తుడైనాడు. తల్లిని చంపండని కొడుకుల నాజ్ఞాపించాడు. మొదటి 


కథాసారం - 75 


నలుగురూ తండ్రి ఆనతిని తిరస్కరించారు. వారిని అడవులలో పక్షులుగా తిరగండని ఆయన శపించాడు. పరశురాముడు 
తండ్రిమాటను శిరసావహించి రేణుకశిరస్సును ఖండించాడు. జమదగ్ని మెచ్చి పరశురాముడిని వరాలు కోరుకొనుమన్నాడు. 
ఆతడు తల్లిని బ్రతికించుమన్నాడు. ఆమెను చంపిన పాపం తనకు రాకుండ అనుగ్రహించుమన్నాడు. సోదరుల శాపాన్ని 
తొలగించుమన్నాడు. యుద్ధాలలో తనకు ఓటమి లేని శక్తిని, దీర్చాయువును ప్రసాదించుమన్నాడు. తండ్రివలన ఆ వరాలన్నీ 
పొంది ఆనందంతో ఉన్నాడు. 


కొంతకాలం తరువాత హైహయుడైన కార్తవీర్యుడు అపారసైన్యంతో ఆశ్రమానికి వచ్చాడు. జమదగ్నిచేత అతిథి 
సత్కారాలు పొందాడు. కాని, రాజ్యమదం గల అతడికి మెప్పు కలుగలేదు. అందుకని ఆశమవాసులను అవమానించాడు. 
ఆశ్రమ వృక్షాలను ధ్వంసంచేశాడు. జమదగ్ని హోమ ధేనువును తరుణవత్సంతో (పసిదూడతో) సహా కట్టి లాగికొని పోయాడు. 
అప్పుడు అడవిలోనుండి సమిత్కుశఫలాలతో పరశురాముడు తిరిగివచ్చాడు. తండ్రివలన విశేషాలు తెలిసికొని, తండ్రి ప్రేరణతో 
కార్తవీర్యుడిని వెన్నంటి, ఎదురించి, యుద్దంచేసి, అతడిని రణంలో చంపి కసితీర్చుకొన్నాడు. కపిల ధేనువును ఆశ్రమానికి 
తెచ్చాడు. తండ్రి మనస్సును సంతోషపెట్టాడు. 


కార్తవీర్యుడి పుత్రులు పగపట్టారు. పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం చూచికొని జమదగ్వ్యాదుల పై దాడిచేశారు. 
ఆశ్రమవాసులను అవమానాల పాలుచేశారు, జమదగ్నిని పట్టి కొట్టి హింసించి 'హా రామా!, హా రామా!” అని అతడు ఆక్రందనం 
చేస్తూ ఉండగా అతడిని దారుణంగా వధించారు. ఆ దారుణ సంఘటన చూచి రేణుక ఆశ్రమం దద్దరిల్లేటట్లు రోదించింది. 
పరశురాముడు వచ్చి జరిగినదంతా తెలిసికొని మదాంధులైన క్షత్రియులను సంహరిస్తానని ఘఫోరప్రతిజ్ఞ చేశాడు. రాజలోకాన్ని 
నిర్దాక్షిణ్యంగా తన పరశువుతో ఖండించి భూవలయాన్నంతా సాధించి, దానిని యజ్ఞదక్షిణగా కశ్యపుడికి దానం చేశాడు. చివరకు 
మహేంద్రపర్వతంమీద తపస్సు చేసికొంటూ నిత్యుడై ఉన్నాడు - అని చెప్పగా విని ధర్మరాజాదులు చతుర్దశినాడు పరశురాముడిని 
దర్శించి, పూజించి సంతుష్టులైనారు. 


ధర్మరాజు అక్కడినుండి దక్షిణగంగ అయిన గోదావరీనదిని దర్శించి అందులో స్నానం చేసి, గోదానాలు, 
హేమరత్నదానాలు చేసి బ్రాహ్మణులను పూజించాడు. అక్కడినుండి ద్రవిడదేశంలోని అగస్త్యతీర్థాన్ని సేవించాడు. అక్కడ 
పూర్వం అర్జునుడు చేసిన దానాలను గురించి తెలిసికొని సంతోషించాడు. ఆపై క్రమంగా శూర్చారక తీర్జాన్నీ, సముద్ర తీరంలోని 
ప్రభాస తీర్థాన్నీ దర్శించాడు. అక్కడ పన్నెండు రోజులు పంచాగ్ని మధ్యంలో గాలిని నీరును సేవిస్తూ తపస్సు చేశాడు. 


ఆ సంగతి తెలిసికొని బలరామకృష్ణులు వచ్చి తీర్ణయాత్రాసేవలలో కృశించిన పాండవులను, ద్రౌపదిని చూచి, ఓదార్చారు. 
అర్జునుడి దివ్యాస్త లాభవృత్తాంతాన్ని విని సంతోషించారు. బలరాముడు కౌరవుల దుర్గుణాలను నిందించాడు. కారవులను 
రాజ్యభ్రష్టులను చేసి, ధర్మాత్ములైన పాండవులకు రాజ్యం చెందేటట్లు చూడాలని తమవారిని ప్రోత్సహించాడు. అతడి మాటలను 
సాత్యకి సమర్థించాడు. వారిద్దరి మాటలను శ్రీకృష్ణుడు సమర్థించి, శత్రువులను జయించి ధర్మజుడికి రాజ్యం కట్టబెడతామని 
అన్నాడు. ధర్మరాజు తాను భీష్మాదుల యెదుట చేసిన ప్రతిజ్ఞను వమ్ముచేయటం ధర్మం కాదని శ్రీకృష్ణాదులకు నచ్చచెప్పి, 
వారిని ద్వారకకు తిరిగి పంపాడు. 


ధర్మరాజు క్రమంగా పుణ్యతీర్ధాలను సేవిస్తూ నర్మదలో స్నానం చేసి వైెడూర్యపర్వతాన్ని దర్శించాడు. అక్కడి శర్యాతి 
యజ్ఞ స్థలాన్నీ, చ్యవనుడు ఇంద్రుడిని మన్నించక ఆశ్వినులను సోమపీథులను చేసిన సోమమిశ్రిత తీర్జాన్నీ చూచి, ఆ కథను 
చెప్పుమని రోమశుడిని అడిగాడు. అప్పుడు రోమశుడు సౌకన్యాఖ్యానం చెప్పాడు. 


సుకన్య కథ : 


భృగువుత్రుడైన చ్యవనుడు వీరాసనంలో పెక్కేండ్లు తపస్సు చేశాడు. అతడి మీద పుట్టలు గుట్టలు పెరిగాయి. 
ఆతడి కన్నులు మాత్రం మిలమిల లాడుతూ ఆ పుట్టలో మెరుస్తూ ఉంటాయి. 


కథాసారం - 76 


ఒకసారి శర్యాతి అనేరాజు తన నాలుగువేల మంది రాణులతో అక్కడికి వనవిహారానికై వచ్చాడు. అతడి కూతురు 
సుకన్య చెలికత్తెలతో తిరుగుతూ చ్యవనుడి కనుల కాంతులను చూచి మిణుగురు పురుగులుగా భ్రమించి ఆపుట్టను త్రవ్వించింది. 
అందుకు చ్యవనుడు కోపించి శర్యాతి సైన్యానికి మలమూత్రాలు కట్టుకొనేటట్ట్లు చేశాడు. ఆ విపత్తుకు కారణం తెలియక 
రాజు తహతహలాడాడు. సుకన్య పోయి తాను చేసిన పొరపాటును తండ్రికి చెప్పింది. శర్యాతి చ్యవనుడి వద్దకు వచ్చి 
తనకూతురి తప్పును మన్నించి సైన్యాన్ని కాపాడుమని ప్రార్ధించాడు. చ్యవనుడు సుకన్య నిచ్చి వివాహం చేస్తే మేలుచేస్తానన్నాడు. 
శర్యాతి దాని కంగీకరించి సుకన్యా చ్యవనుల వివాహం జరిపించి సుఖంగా నగరానికి వెళ్ళాడు. 


వృద్ధుడైన చ్యవనుడితో నవయౌవన విలాసవతి అయిన సుకన్య కలిసి కాపురం చేస్తున్నది. ఒకనాడు అశ్వినీ దేవతలు 
ఆమెకు ఎదురుపడి ఆమె యౌవనం వృద్ధుడైన పతివలన అడవికాచిన వెన్నెలై పోతున్నదని జాలిపడి, ఆమె కోరితే ఆమె 
వయోరూపాలకు తగిన వరుడిని సృజిస్తామని అడిగారు. ఆమె తనభర్తయందలి అనురాగంతో వారి మాటలను తృణీకరించింది. 
అంతేకాదు, వారి మాటలు తన మగడికి తెలియజెప్పింది. చ్యవనుడు ఆమె ఉత్తమ శీలానికి హర్షించి అశ్వినీదేవతలు చెప్పినట్లు 
అంగీకరించుమన్నాడు. మరునాడు అశ్వినీదేవతలను “తనకు తగిన యువవరుడిని” వరంగా కోరింది. వారు సమీప సరోవరంలో 
ప్రవేశించారు. వారితోపాటు చ్యవనుడు కూడా ఆ నీటిలో మునిగాడు. అందరూ ఒకే విధమైన నవయౌవన విలాసాకారులై 
వెలుపలికి వచ్చారు. వారిలో ఒక్కరిని వరుడిగా కోరుకొమ్మన్నారు ఆశ్వినులు. సుకన్య తన భర్తనే ఎన్నుకొన్నది. అందుకు 
ఆశ్వినులు హర్షించి ఆమెను ఆశీర్వదించారు. తనకు నవయౌవనం రావటంలో తోడ్పడిన ఆశ్వినులను శర్యాతిచేత చేయించే 
యజ్ఞంలో సోమపీథులను చేస్తానని చ్యవనుడు వాగ్దానం చేశాడు. ఆశ్వినులు సంతోషించారు. 


ఇచ్చిన మాట ప్రకారం ఆ తరువాత చ్యవనుడు శర్యాతిచేత యజ్ఞం తానే చేయించి, అందులో ఇంద్రుడు వలదని 
వారించినా అతడితో వాదించి ఆశ్వినులకు సోవుపానం అందించబోయాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో చ్యవనుడిని 
చంపబోయాడు. ఆ మహర్షి అగ్నిలోనుండి మదుడనే రాక్షసుడిని సృష్టించి ఇంద్రుడిపై ప్రయోగించాడు. అతడి రౌద్రానికి 
భయపడి ఇంద్రుడు చ్యవనుడిని శరణువేడాడు. ఆశ్వినులను సోమార్హులుగా ఇంద్రు డంగీకరించాడు. చ్యవనుడు ఆ రాక్షసుడిని 
మద్య స్రీ మృగయాక్షాలను ఆశ్రయించుమని నిర్దేశించాడు. ఆశ్వినులు సోమపీథులై సంతృప్తి చెందారు. 


మాంధాతృ చరిత్రం : 


ధర్మజుడు యమునానదిని దర్శించాడు. దాని తీరంలో మాంధాతృడు బహు సంవత్సరాలు యజ్ఞాలు చేశాడని 
రోమశుడు చెప్పాడు. మాంధాతృ వృత్తాంతం చెప్పుమని ధర్మరాజు రోమశుడిని అడిగాడు. ఆ ముని ఈ విధంగా చెప్పాడు. 


పూర్వం యువనాశ్వుడనే ఇక్ష్యాకు వంశ ప్రభువు వేయి అశ్వమేధయాగాలు చేసి కీర్తికక్కాడు. కానీ, అతడికి సంతానం 
లేదు. సంతానార్థి అయి భృగుడి ఆశ్రమానికి వెళ్ళి చాలాకాలం అతడిని సేవించాడు. భృగుడు కరుణించి అతడిచేత పుత్రకామేష్టి 
చేయించాడు. అందులో మంత్రజలంతో నిండి వుత్రుడు కలగటానికి కారణమైన ఒక కలశం ఉద్భవించింది. దానిని ఒకరాత్రి 
మునుల రక్షలో ఉంచాడు. మును లా రాత్రి అలసి నిద్రపోయారు. యువనాశ్వుడు అర్ధరాత్రివేళ దప్పికకు తాళలేక ఆ 
కలశంలోని నీటిని తెలియక త్రాగాడు. మరునాడు భృగువు ఆ సంగతి తెలిసికొని రాణి త్రాగవలసిన మంత్రజలాన్నే యువనాశ్వుడు 
త్రాగటం వలన అతడికే ఒక కొడుకు పుట్టుతాడని చెప్పాడు. రాజు రాజధానికి చేరాడు. నూరేండ్లకు యువనాశ్వుడి ఎడమ 
ప్రక్కను చీల్చుకొని ఒక కొడుకు పుట్టాడు. బాలసూర్యుడివలె వెలిగిపోయే అతడిని దర్శించటానికి ఇంద్రుడు వచ్చాడు. ఆతడి 
నోటిలో తన జుట్టనవ్రేలును పెట్టి అమృతమయమైన దానిని త్రావుమన్నాడు. (మాం= నన్ను; ధయ= త్రాగుము (ధేట్‌= 
పానంచేయటం); నన్ను (ఇంద్రుడిని, అమృతాన్ని) పానంచేసే వాడు= మాంధాతృడు-అనే అర్థం కలిగించే మాటలన్నాడు 
ఇంద్రుడు ఆ సమయంలో.) ఆ ఇంద్రుడి మాటలు ఆధారంగా దేవతలందరు అతడిని మాంధాతృడని పేరుపెట్టి పిలిచారు. 
అతడికి ధ్యానమాత్రంతో వేదశాస్తాలన్నీ వచ్చాయి. ధనుర్వేదం, శస్తాస్తప్రయోగ నైపుణ్యం అలవడ్డాయి. ఇంద్రు డాతడిని 
భూతలానికి ప్రభువుగా అభిషిక్తుడిని చేశాడు. తన అర్ధ సింహాసన గౌరవాన్నిచ్చి మన్నించాడు. ధనువునూ, అభేద్యకవచాన్నీ 


కథాసారం - 77 


ప్రసాదించాడు. వాటితో మాంధాతృడు సకలలోకాలను జయించి, సంపూర్ణ దక్షిణలతో అనేక యజ్ఞాలు చేసి, పద్మసంఖ్యల 
గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. ఒకసారి దేశంలో అనావృష్టి ఏర్పడగా ఇంద్రుడితో యుద్ధం చేశాడు. బాణాలతో 
ఏనుగులను కొట్టినట్లు మేఘాలను కొట్టి వానలు కురిపించాడు. అటువంటి మాంధాతృడు యజ్ఞంచేసిన పుణ్యస్థలాన్ని ధర్మరాజు 
దర్శించాడు. 


సోమకుడి చరిత్రం : 


పూర్వం కురుక్షేత్రంలోని సరస్వతీ నదీ తీరంలో సోమకుడు యజ్ఞం చేసి నూరుమంది కొడుకులను కన్న వృత్తాంతాన్ని 
రోమశుడు చెప్పగా, అఆ కథను వివరించుమని ధర్మజు డడిగాడు. 


సోమకుడు మహాయజ్ఞం ఒకటి చేసి జంతుడు అనే కొడుకును పొందాడు. సోమకుడికి నూర్గురు భార్యలు. వారందరూ 
ఆ బాలుడిని సమమైన (ప్రేమతో పెంచారు. ఒకనాడు ఆ బాలుడి తొడకు చీమ కుట్టింది. అతడు ఆ ఆవేదన భరించలేక 
పెద్దగా ఏడ్వటం మొదలు పెట్టాడు. తల్లులందరు గుమికూడి అతడిని లాలించారు. సోమకుడు ఆ ఆక్రందన విని నిండు 
కొలువునుండి వచ్చి కొడుకును ఓదార్చాడు. ఆ పరిస్టితిని గమనించి తనకు ఒకడికంటె ఎక్కువమంది కొడుకు లుండటం 
అవసరమని గుర్తించి మంత్రులను, బుత్విక్కులను పిలిపించి వారిని బహువుత్రలాభానికి తగిన ఉపాయాన్ని చెప్పండని 
కోరాడు. వారందరూ ఆలోచించి సోమకుడి ఏకైక పుత్రుడైన జంతుడిని బలిపశువుగా చేసి, అతడి మెదడును హవ్యంగా 
హోమంచేసి, అగ్నిని తృప్పుడిని చేస్తే దానివలన నూరుగురు కొడుకులు వుడతారని సూచించారు. అంతేకాక జంతుడు 
బంగారుమయమైన ఎడమభాగంతో మరల పుట్టి అగ్రజుడుగా ఉంటాడని చెప్పారు. రాజు యజ్ఞానికి అంగీకరించాడు. 
బుత్విజుడు జంతుడిని హుతం చేస్తుంటే రాణులు రోదించారు. ఆ యజ్ఞంనుండి వెలువడిన ధూమాన్ని వాసనచూచి రాణులు 
గర్భవతులైనారు. ఆ తరువాత రాణులు నవమాసాలు మోసి జంతుడు మొదలుగా నూరుగురు కొడుకులను కన్నారు. కొంతకాలానికి 
ఆ యజ్ఞం చేయించిన బుత్విజుడు చనిపోయి నరకంలో పడి పడరాని యాతనలు అనుభవిస్తూ ఉన్నాడు. సోమకుడు 
మృతిచెంది పుణఖ్యలోకాలకు పోతూ బుత్విజుడి నరకయాతనలు చూచి జాలి చెందాడు. తనవలన బుత్విజుడికి నరకం 
వచ్చిందని తెలిసి, తన తపోయజ్ఞపుణ్యంలో కొంత ధారపోసి యముడి ఆజ్ఞ పొంది అతడికి కూడా ఉత్తమలోకాలు కలిగేటట్లు 
చేశాడు. 


ఇట్లా అనేక తీర్థాలను దర్శింపచేస్తూ వాటి మహిమలు తెలిపే కథలు చెపుతూ రోమశుడు ధర్మరాజును కృతార్ణుడిని 
చేస్తూ ఉన్నాడు. నాభాగుడు, అంబరీషుడు, నహుషుడు, యయాతి, భరతుడు యజ్ఞాలు చేసిన క్షేత్రాలను, నరనారాయణాశ్రమాన్ని 
దర్శించి ధర్మరాజు ఫ్లక్షావతరణం అనే యమునాతీర్ధంలో స్నానం చేశాడు. ఆ తీర్ధంలో పూర్వం భరతుడు స్నానం చేస్తూ 
సర్వలోకాలను దర్శించగలిగాడు. అట్లాగే ధర్మరాజు కూడా చూడగలిగాడు. అపుడే ఇంద్రుడి అర్ధ సింహాసనం మీద కూర్చొని 
శోభిల్లుతున్న అర్జునుడిని కూడా కన్నులారా చూచి ఆనందించాడు. అట్లా అనేక తీర్థాలను సేవిస్తూ భృగుతుంగ పర్వతాన్ని 
చేరాడు. అక్కడ శిబి చక్రవర్తి యజ్ఞం చేసిన క్షేత్రం చూచాడు. ఇంద్రాగ్నులు శ్యేన కపోతాల రూపాలలో వచ్చి, అతడి దానగుణాన్ని 
పరీక్షించిన కథను రోమశుడు ధర్మరాజుకు వివరించి చెప్పాడు. 


అష్టావక్ర చరితం : 


ఆ తరువాత ధర్మరాజు శ్వేతకేతుడి తపోవనం దర్శించాడు. అక్కడి సరస్వతీదేవి మనుష్య స్రీ రూపంతో శ్వేతకేతుడిని 
సేవించింది. మేనల్లుడు, మేనమావు అయిన అష్టావవక్ర శ్వేతకేతులు అక్కడ ఉగ్రతపస్సు చేశారని రోమశుడు చెప్పాడు. 
అప్పుడు ధర్మరాజు అప్టావక్రచరిత్ర వినకోరాడు. 


పూర్వం ఏకపాదుడు అనే మునివరుడు విద్యావంతుడై సుజాతను వివాహమాడి, అరణ్యంలో ఘోరతపస్సు చేస్తూ 
ఉన్నాడు. అత డెప్పుడూ శిష్యులచేత వేదాలను చదివిస్తూ ఉండేవాడు. చాలకాలానికి సుజాత గర్భవతి అయింది. ఆమె 


కథాసారం - 78 


గర్భంలో ఉన్న శిశువు తండ్రితో ఇట్టా అన్నాడు: “విశ్రాంతి లేకుండా నిరంతరం వేదాన్ని చదవటంవలన విద్యార్థులు నిద్రచాలక 
జడమతులైపోతారు”' అని ఉపాలంభించాడు. అందుకు ఏకపాదుడికి కోపం వచ్చింది. వేదాధ్యయనానికి వక్రంగా పలికాడు 
కాబట్టి ఆ గర్భస్థ శిశువు ఎనిమిది వంకలు గల శరీరంతో పవుట్టేటట్ట్లు ఏకపాదుడు శపించాడు. అందువలన ఆ శిశువు అష్టావక్రుడుగా 
పుట్టి ఆ పేరుతో ప్రసిద్ధికెక్కాడు. 


సుజాతకు నెలలు నిండుతున్నాయి. ఇంట్లో నెయ్యి, నూనె, ఆహారపదార్థాలు నిండుకొన్నాయి. ప్రసూతి కానున్న 
సుజాత తన భర్తను వాటిని సంపాదించి ఇంట్లో ఉంచుమని కోరింది. ఏకపాదుడు ధనసంపాదనకై జనకమహారాజు చేస్తున్న 
యజ్ఞం దగ్గరికి పోయాడు. అక్కడ వందితో జరిగిన వాదంలో ఓడిపోయి నియమం ప్రకారం జలావాసం చేస్తూ అక్కడే బందీగా 
ఉండిపోయాడు. 


ఇక్కడ ఆశ్రమంలో సుజాతకు అష్టావక్రుడు పుట్టాడు. అప్పుడే ఉద్దాలకుడి భార్య శ్వేతకేతువును కన్నది. అష్టావశ్ర 
శ్వేతకేతు లిద్దరూ అన్యోన్యంగా ఏకోదరులవలఠె అన్నదమ్ములుగా పిలుచుకొంటూ పన్నెండేళ్ళు కలిసి విద్యాభ్యాసం చేశారు. 
ఉద్దాలకుడే ఇద్దరికి గురువు. ఒకనాడు అష్టావక్రుడు ఉద్దాలకుడిని తండ్రిగా పిలుస్తూ అతడి తొడమీడ కూర్చున్నాడు. శ్వేతకేతువు 
దానిని సహించలేక అపష్టావక్రుడిని “నీతండ్రితొడమీద నీవు కూర్చో' అని పంపివేశాడు. అంతవరకు తనకు తండ్రి ఉద్దాలకుడే 
అని భావిస్తున్న అష్టావక్రుడు తల్లివలన తన తండ్రి సంగతి తెలిసికొని, మామగారైన శ్వేతకేతుని వెంటబెట్టుకొని జనకుడి 
యజ్ఞానికి పోయి, వందిని వాదంలో ఓడించి, తండ్రిని బందీ నుండి విడిపించి, ఆనందంగా ఆశ్రమానికి తీసికొనివచ్చాడు. ఇది 
అపష్టావక్రుడి కథ. 


ధర్మరా జనేక పుణ్యస్టలాలను దర్శిస్తూ భరద్వాజాశ్రమాన్ని చేరాడు. అక్కడ భరద్వాజ పుత్రుడైన యవక్రీతుడు 
విద్యాగర్వంతో విగతజీవుడైన కథను రోమశుడు ధర్మరాజుకు చెప్పాడు. 


యవక్రీతుడి కథ : 


రైభ్యుడు, భరద్వాజుడు, ప్రాణమిత్రులైన తపస్వులు. రైభ్యుడికి అర్వావసుడు, పరావసుడు అనే వా రిద్దరు కొడుకులు. 
ఇద్దరూ వేదవిద్యలో పండితులు. భరద్వాజుడి కొడుకు యవక్రీతుడు. అతడు తపస్సుతో వేదశాస్తాలన్నింటిని సాధించదలచి 
అగ్నిలో సంధార్యంబు సంధిస్తూ ఉగ్రతపస్సు చేశాడు. ఇంద్రు డాతడి తపస్సును సహించలేక వచ్చి తపస్సుకు కారణ మేమిటని 
అడిగాడు. చదువకుండానే చదువు లెల్ల రావాలని తపస్సు చేస్తున్నా నని యవక్రీతుడు చెప్పాడు. “చదువు లెప్పుడూ గురువుల 
వద్ద నేర్చుకొన తగినవి. అట్లా నేర్చుకొనకపోతే ఎంతటి మంచివారికైనా మదమాత్సర్యాలు ఏర్పడతాయి. కాబట్టి గురుశుశ్రూషయే 
సద్విద్యోపాయం. తపస్సు కాదు” అని ఇంద్రుడు చెప్పి ఆ ప్రయత్నం మానుమని హితవు పలికాడు. కాని, యవక్రీతుడు 
ఇంద్రుడిమాట పట్టించుకొనక తపస్సు కొనసాగించాడు. ఇంద్రుడు అతడికి ఒక గుణపాఠం చెప్పాలని తలచుకొని ఒక ముసలివాడి 
రూపంతో వణుకుతూ గుప్పెళ్ళతో ఇసుకను తీసికొని గంగాప్రవాహానికి ఆనకట్ట కట్టటానికి ప్రయత్నిస్తూ కనపడ్డాడు. యవక్రీతుడు 
అతడిని చూచి నవ్వాడు. ఇంద్రుడు తన ప్రయత్నం యవక్రీతుడి ప్రయత్నం వంటిదే అని ఎగతాళి చేశాడు. అఫఘటమానమైన 
అర్జాన్ని గురించి ప్రయత్నం చేయటం తెలివితక్కువతనమని ఇంద్రుడు పలికాడు. అయినా, యవక్రీతుడు పట్టుదలతో తపస్సు 
చేసి ఇంద్రుడి వలన వేద వేదాంగ విద్యలను పొందాడు. 


దేవేంద్రుడి అభిప్రాయాన్ని యవక్రీతుడు భరద్వాజుడికి తెలిపాడు. భరద్వాజుడు కూడ దేవగీతలలోని అర్జాలను వివరించి 
చెప్పి ఇంద్రుడి అభిప్రాయాన్నే బలపరిచాడు. తపస్సువలన విద్యను గడించినా గర్వాతిశయాన్ని పొందక రైభ్యుడి కొడుకులతో 
మాత్సర్యం పెట్టుకొనకుండా స్నేహంతో మెలగాలని హితవు పలికాడు. అందుకు యవక్రీతుడు అంగీకరించాడు. కాని, యథాప్రకారం 
అతడు మునిసభలలో తన విద్యావిభవాన్ని ప్రదర్శిస్తూ రైభ్యాశమం చేరాడు. ఆ ఆశమ వనంలో పరావసుభార్య రైభ్యుడి 
కోడలు అయిన కృష్ణను చూచి మోహితుడై ఆమె యెదుట తన కోర్కెను బయటపెట్టాడు. అంగీకరించకపోతే శపిస్తాడేమోననే 
భయంతో కృష్ణ సిగ్గును అభినయించి మరునాడు సంకేత స్థలానికి వస్తానని చెప్పి వెల్లింది. జరిగిన దాన్ని రైభ్యుడికి నివేదించింది. 


కథాసారం - 79 


అతడు ఉగ్రుడై ఒక జటను అగ్నిలో వేసి కృష్ణవంటి మరొక వనితను, మరొకజటను కాల్చి భయంకర రాక్షసుడిని సృజించి 
యవక్రీతుడిని సంహరించటానికై వారిద్దరినీ నియోగించాడు. ఆ మాయాకృష్ణ సంకేతస్టలానికి పోయి యవక్రీతుడి కమండలాన్ని 
గ్రహించింది. దానితో అతడి తపోమహిమ నశించింది. ఆ పైన కృత్యాకారంతో ఉన్న రాక్షసుడు అతడిని భక్షించటానికి పూనుకొన్నాడు. 
యవక్రీతుడు పలాయనం చిత్తగిస్తూ అనేక జలాశయాల్లో దాగుకొనటానికి ప్రయత్నంచగా అవన్నీ ఎండిపోవటంతో అతడికి 
భద్రత లేకపోయింది. చివరకు యవక్రీతుడు తన ఇంట్లో ఉన్న యజ్ఞాగ్నిలో దూకబోయాడు. కాని, అంతలోనే రాక్షసుడు 
అతడిని పట్టి వధించాడు. 


భరద్వాజుడు ఆశ్రమానికి తిరిగివచ్చి తనకొడుకు చనిపోవటం గమనించి అపారశోకానికి గురి అయి, ఆ కొడుకు చితి 
'పై పడి తానూ మరణించాడు. 


బృహద్ద్యుమ్నుడనే రాజు సత్రయాగం చేయ తల పెట్టి రైభ్యుడి కొడుకులను బుత్విక్కులనుగా వరించాడు. యజ్ఞం 
నిర్విఘ్నంగా సాగుతున్నది. ఒకనాడు పరావసుడు ఒంటరిగా ఆశ్రమానికి వస్తున్నాడు. తెల్లవారు జామున చీకట్లో చిట్టడవిలో 
దూరంగా ఎదురుగా వస్తున్న తండ్రిని మృగంగా భ్రమించి ఆత్మసంరక్షణార్థం సంహరించాడు. ఆ తరువాత నిజం తెలిసి 
విచారించాడు. తండ్రికి అపరకర్మలు చేసి నత్రయాగశాలకు వెళ్ళి జరిగిన పారపాటు అన్నకు నివేదించాడు. అన్నను 
బ్రహ్మహత్యాదోషానికి ప్రాయశ్చిత్తం చేయుమని వేడుకొన్నాడు. యజ్ఞాన్ని తా నొక్కడే నిర్వహించటానికి పూనుకొన్నాడు. అర్వావసుడు 
తమ్ముడి మాటను మన్నించి బ్రహ్మహత్యా ప్రాయశ్చిత్త కాండను జరిపి తిరిగి వచ్చాడు. అప్పుడు పరావసుడు తన అన్న 
బ్రహ్మహత్య చేశాడని రాజుకు చెప్పి అతడిని యజ్ఞం నుండి వెలివేయించటానికి కపటోపాయం పన్నాడు. కాని, అర్వావసుడి 
సత్యవర్తనాన్ని అగ్నిపురోగాములైన దేవతలు ప్రకటించారు. అతడికి వరాల నివ్వటానికి ప్రసన్నులయ్యారు. అప్పుడు అర్వావసుడు 
తన తండ్రి అయిన రైభ్యుడేకాక మృతులైన భరద్వాజుడు, యవక్రీతుడుకూడా జీవించాలనీ, తనతమ్ముడు పరావసుడిచేత 
చంపబడినట్టు తన తండ్రికి జ్ఞాపకం ఉండకుండా చేయాలనీ వరాలు వేడుకొన్నాడు. దేవతలు, వాటిని ప్రసాదించారు. యవక్రీతుడు 
బ్రతికి, దేవతలను ఇట్టా అడిగాడు: “నేనూ రైభ్యుడి వలెనే బహు వేదశాస్త్ర విజ్ఞానాన్ని ఆర్జించాను. కాని, రైభ్యుడిచేత నే 
నెందుకు చంపబడ్డాను? అతడి కా ఆధిక్యత ఎట్టా వచ్చింది? అని, ఆ ప్రశ్నకు దేవత లిట్లా సమాధానం చెప్పారు: 'గురుశుశ్రూష 
చేస్తూ అనేక కష్టాలకు లోనై సాధించిన విద్యలే మహిమాన్వితాలు. గురుముఖతః నేర్వని విద్యలు ఎప్పుడూ ప్రకాశించలేవు. 
ఇదియే యవక్రీతుడి కథా సందేశం. 


ఆపైన ధర్మరాజాదులు కాలశైలాన్ని, సప్తవిధగంగను దర్శించారు. మనుష్యులు చర్మచక్షువులతో చూడలేని మందర 
పర్వతాన్ని, కైలాస పర్వతాన్ని ఆ క్షేత్రంలో ధ్యానసమాధిలో ఉండి చూడగలిగారు. అప్పుడు ధర్మరాజు భీముడితో ఇట్టా అన్నాడు: 
“నడవటానికి సాధ్యంకాని ఈ మార్గంలో రథాలతో పోవటం సాధ్యం కాదు. కాబట్టి నేనూ నకులుడూ కలిసి ముందున్న 
తీరయాత్రలు చేసివస్తాం. మిగిలిన మీరందరూ ఇక్కడే ఉండండి అని. ఆ మాటలకు భీముడు అంగీకరించలేదు. ధర్మరాజును 
వీడి మేము క్షణముండ లేమని తెలిపారు. ధౌెమ్యుడి సలహామేరకు పాండవులు తపోమహిమతో గంధమాదన పర్వతం చేరాలని 
నిశ్చయించారు. మార్గమధ్యంలో పుళిందపతి అయిన సుబాహుడి నగరంలో రథాలను, సేనలను, భృత్యులను ఉంచి పాదచారులై 
గంధమాదనంవైపు నడిచి, అర్జునుడిని అక్కడ చూడగలమనే ఉత్సాహంతో ముందుకు సాగారు. 


మార్గమధ్యంలో పాండవులు పెను తుఫానుకు గురి అయ్యారు. ద్రౌపది ఆ గాలివానకు తట్టుకొనలేక మూర్చితురాలైంది. 
రాత్రింబవళ్ళు స్వీయరక్షణ కొరకు పాండవులు కష్టపడ వలసి వచ్చింది. గంధమాదన పర్వతశిఖరాలు నిటారుగా ఉన్నాయి. 
ఎక్కటం సాధ్యంకాని పనిగా తోచింది. భీముడు ఘటోత్కచుడిని స్మరించాడు. అతడు రాక్షస సేనతో వచ్చి, పాండవులను, 
వారి పరివారాలను మూపులమీద ఎక్కించుకొని ఆకాశమార్గంలో పయనించి, గంగాతీరంలోని నరనారాయణాశ్రమంలోని 
బదరీవనంలో దింపాడు. ధర్మరాజాదులు భాగీరథిలో స్నానాలు చేశారు. సమాధియోగంలో నిలిచి మైనాకపర్వతాన్నీ, హిరణ్య 
శిఖరాన్నీ బిందుసరస్సునూ దర్శించారు. బదరీవనంలో ఆరు రోజులున్నారు. 


కథాసారం - 80 


సొౌగంధికాపహరణం : 


ఒకనాడు ద్రౌపదీ భీములు గంధమాదన పర్వత సానువులలో విహరిస్తున్నారు. అప్పుడు వారి యెదుట సహస్రవత్రాలు 
గల కోమలమైన కమలపుష్ప మొకటి గాలికి ఎగిరి వచ్చి పడింది. దాని అపూర్వమైన అందానికీ, సుగంధానికీ ద్రౌపది మోజు 
పడింది. అటువంటిపూలు తనకు కావాలని భీముడిని కోరింది. ఆ అపూర్వ పుష్పాలను చూపటానికి ధర్మరాజు వద్దకు పోయింది. 
ద్రౌపది మనసుపడి కోరిన ఆ కోరికను తీర్చాలని భీముడు ఉత్సాహపడ్డాడు. గదాధనుర్ధరుడై ఆ పూవు గాలికి వచ్చిన దిక్కువైపు 
బయలుదేరాడు. ఘోరాటవులను, పర్వత శిఖరాలను దాటాడు. వన్యమృగాలను హేలగా చంపాడు. ఒక రమణీయ సరోవరాన్ని 
చూచి అందులో స్నానం చేశాడు. ఆ పైన విశాలమైన అరటి తోటలను చూచి, అందులో ప్రవేశించి శంఖాన్ని పూరించాడు. ఆ 
శంఖనాదం పిడుగుపాటువలె దిక్కులు పిక్కటిల్లేటట్లు చేసింది. ఒక కొండగుహలో ఉన్న హనుమంతుడు ఆ శంఖధ్వని 
విన్నాడు. అది భీమనాదమని పొంగిపోయాడు. భీముడి బాటలో చెట్లను విరిచి పడవేసి తాను అడ్డంగా పడుకొని, తోకతో 
నేలను తాడించాడు. ఆ మైతకు భీము డాశ్చర్యపోయాడు. కదఠళీవనంలో తన దారి కడ్డంగా ఒక వృద్ధుడైన కోతి పడి ఉండడం 
గమనించాడు. సింహనాదం చేశాడు. ముసలికోతిరాజు కన్నులు తెరిచాడు. “జంతువులను హింసించటం మానవ ధర్మం కాదు 
కదా! మావంటి పేద జంతువులు భయపడేటట్టు సింహనాదం చేయటం న్యాయమా?” అని అడిగాడు వృద్దకపీంద్రుడు. 
మనుష్య గోచరంకాని ఈ వనానికి వచ్చిన కారణమేమిటని భీమసేనుడిని ప్రశ్నించాడు. 


భీముడు తనను గురించి వృద్ధవానరుడికి తెలియ చెప్పుకొని, తన బాటకు అడ్డం తొలగుమని కోరాడు. తొలగకపోతే 
శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని హనుమంతుడు దాటినట్లుగా నిన్నూ ఈ పర్వతాన్నీ దాటిపోతానని ప్రతాపోక్తులు పలికాడు. 
హనుమంతుడి గురించి ముసలికోతిరేడు అడుగగా ఆ రామభక్తుడి పరాక్రమాన్ని భక్తితో కీర్తించాడు భీముడు. హనుమ సంతోషించి, 
భీముడి బలాన్ని పరీక్షించదలచాడు. అతడిని తన తోకను ప్రక్కకు నెట్టి పొమ్మన్నాడు. భీము డెంత ప్రయత్నించినా ఆ వృద్ధకపీంద్రుడి, 
వాలాన్ని కదిలించలేక పోయాడు. చివరకు వృద్ధకపీంద్రుడికి నమస్కరించాడు. హనుమ కరుణించి భీముడి కోరికపై తాను 
పూర్వం మహార్ణవాన్ని దాటిన రూపాన్ని ప్రదర్శించి చూపించాడు. చతుర్యుగ ధర్మాలను బోధించాడు. భీముడు ధన్యుడై 
హనుమ యొక్క బృహద్రూపాన్ని దర్శించాడు, కీర్తించాడు. హనుమ నిజరూపం తాల్సి, సౌగంధిక సరోవరం యక్షరాక్షస సంరక్షితమనీ 
సాహసం కంటె ఉపాయం శ్రేయస్కరమనీ, సర్వకార్యాలు మంత్రమూలాలనీ భీముడికి ప్రబోధం చేశాడు. కౌరవులందరినీ 
మట్టుపెట్టి మహారాజ్యాన్ని పాండవులకు అప్పగిస్తానని పలికాడు. ఆ మాటలు విని భీముడు - 'కపినాథా! మీకు ఆ పని ఎంత? 
మేము మా శత్రువులను జయించగలం. మీ దయవలన మమ్మల్ని ఓడించగల వీరులు మా శత్రువులలో లేరు” అని 
అన్నాడు. ఆ మాటలు విని హనుమంతుడు సంతసించి, “నన్ను రణరంగంలో స్మరించండి. అర్జునుడి రథకేతనం మీద నిలిచి 
మీ పరాక్రమాల నన్నింటిని చూస్తాను' అని అనుగ్రహించి భీముడిని కౌగిలించుకొని సౌగంధిక సరోవరమార్గం చూపి అంతర్భ్థానం 
చెందాడు. 


మదించిన ఏనుగుల గుంపులవలె క్రమ్ముకొంటున్న మేఘమాలికలను చూస్తూ భీముడు బంగారుకమలాలపై నుండి 
వీస్తున్న గాలికి సంతోషిస్తూ సౌగంధిక సరోవరం వద్దకు చేరాడు. రక్షకభటులైన యక్షరాక్షసులు అతడిని వారించారు. అది 
కుబేరవనమనీ, అందులోకి ఎవరూ పోలేరనీ, పోతే ప్రమాదమనీ, ఆ సరోవరం కుబేర క్రీడావినోదకేంద్రమనీ, దాని తీరంలో 
దేవర్షిగణాలు దేవతార్చనలు చేసికొంటూ ఉంటారనీ, ఆ సరోవరజలం౦ం అమృతతుల్యమనీ, అందులోని కమలాలు అపూర్వ 
వాసననలుగల బంగారు పూలనీ, వాటివి వైడూర్యనాళాలనీ వివరాలు చెప్పి, సాహసించ వద్దని హెచ్చరించారు. భీముడు 
సౌగంధిక పుష్పాల కొరకు వచ్చాడని తెలిసికొని, దానికి కుబేరుడి అనుమతి కావాలని పేర్కొన్నారు. ఆ మాటలు విని భీముడు 
మండిపడ్డాడు. ప్రకృతి పదార్థాలపై అందరికీ అధికార ముంటుందనీ, సత్‌క్షత్రియుడు ఎవరినీ యాచించడనీ తన పరాక్రమంతో 
అన్యధనాన్ని ఉపార్జించి అర్భులకు పంచిపెట్టటం అతడి ధర్మమనీ - తన చర్యను సమర్థించుకొంటూ సౌగంధిక సరోవరంలో 
దిగి జలాలు త్రాగి పుష్పాలు కోసికొని నిర్భయంగా బయటికి వచ్చాడు. అధిక బలసంపన్ను డయ్యాడు. కుబేరుడి భటులు 
భీముడితో యుద్దానికి తలపడి ఓడి, పారిపోయి కుబేరుడికి నివేదించుకొన్నారు. భీముడు పాంచాలిని సంతోషపెట్టటానికి 
మాత్రమే చేసిన ఆ వీరకృత్యాన్ని తెలిసికొని కుబేరుడు మెచ్చుకొని మిన్నకున్నాడు. భీముడు విజయోత్సాహంతో నమీపవనంలో 
విహరిస్తున్నాడు. 


కథాసారం - 81 


ధర్మరాజాదు లున్నచోట వుహోత్పాతాలు గోచరించాయి. అవి భీముడి యుధ్ధం వలన కలిగిన వలితాలుగా 
ఊహించాడు- ధర్మరాజు. భీముడు సౌగంధికపుష్పాల కొరకై వెళ్ళినట్లు (ద్రౌపదివలన తెలిసికొని వెంటనే ఘటోత్కచుడు 
మొదలైన వారి మూపులపై అందురూ ఎక్కి సౌగంధిక సరోవరతీరానికి వెళ్ళి భీముడిని కలిసికొన్నారు. భీముడిని ఏకాంతంగా 
సాహసాలు చేయవద్దని ధర్మరాజు హెచ్చరించాడు. ఆ తరువాత ఆ ప్రాంతంలో నివాసాలు ఏర్పరచుకొని నివసించారు. 
ఘటోత్కచాదులను వారి నిజప్రదేశాలకు పంపివేశారు. 


జటాసురవధ : 


జటాసురుడనే రాక్షసుడు బ్రాహ్మణ వేషంతో పాండవుల అండజేరి నివసించసాగాడు. తాను వేదవిదుడననీ, 
ధనుర్వేదవిదుడైన పరశురామ శిష్యుడననీ చెప్పి, వారిని నమ్మించాడు. ఒకనాడు భీముడు వేటకు పోయాడు. జటాసురుడు 
నిజాకారం వ్రకటించి ద్రౌవదినీ, ధర్మజనకులులనూ వారి ఆయుదాలనూ ఎత్తుకొని ఆకాశానికి ఎగని వేగంగా 
వెళ్ళటమారంభించాడు. ధౌమ్యాదులు భయవిహ్వలు లయ్యారు. సహదేవుడు భీముడిని పిలుస్తూ అడవులలో తిరిగాడు. 
భూమిపై నుండే జటాసురుడిపై దాడి సాగించాడు. 


ధర్మరాజు ధర్మబుద్ధితో ఆ రాక్షసుడికి హితవు పలికాడు. “దేవతలూ, రాక్షసులూ మానవులకు సుఖాల నందిస్తూ ఈ 
మనుజలోకాన్ని ఉపజీవించి ఉంటారు. ఆ మానవులను కాపాడేవాళ్లం మేము. అటువంటి మాకు అపకారం చేయటం నీకు 
ధర్మం కాదు. అన్నం పెట్టినవారికి అన్యాయం చేయకూడదనే కనీసధర్మంకూడ నీకు తెలిసినట్టులేదు. మా ఆయుధాలు మా 
కిచ్చి మాతో యుద్ధం చేయు” మన్నాడు. ఆ అసురుడు మాట వినలేదు. ధర్మజుడు అతడికి భారమయ్యేటట్లు నొక్కి పట్టాడు. 
జటాసురుడు ఉక్కిరిబిక్కిరై వేగం తగ్గించాడు. 


అంతలో భీముడు రంగంలోకి దూకాడు. పరిస్థితిని గమనించాడు. రాక్షసుడిపై మండిపడ్డాడు. “దుర్మార్లా! నీవు 
మాయింటికి అతిథివై వచ్చి, మాయింట కుడిచి రాక్షసుడివై మాకే అపకారం తలపెడతావా? అన్నం తిన్న చోటుకు అపకారం 
ఎటువంటి దుర్మార్గులు కూడా చేయరు. నీకు నిజంగా బుద్ది ఉంటే వీరిని విడిచి పెట్టి, నీప్రాణాలు రక్షించుకో. లేదా 
హిడింబుడు, కిమ్మీరుడు చచ్చినట్లే నాచేతులలో నీ చావు మూడింది' అని మందలించాడు. జటాసురుడు మాట వినకపోగా 
భీముడినే చంపి హిడింబ కిమ్మీరులకు రక్తతర్పణా లిస్తానని ప్రగల్భా లాడాడు. భీముడు ఆగ్రహోదగ్రుడై జటాసురుడిపై 
లంఘించాడు. జటాసురుడు ధర్మరాజాదులను నేలపై దింపి, భీముడిపై తలపడ్డాడు. ఇరువురి నడువు ద్వంద్వయుద్దం 
ఘోరంగా జరిగింది. చివరకు భీముడు జటాసురుడిని పిడికిలితో పొడిచి క్రింద పడవేసి, మరల పైకెత్తి రాతిపై కొట్టి ముక్కలు 
చేసి చంపాడు. వాయుపుత్రుడి పరాక్రమాన్ని అందరూ ప్రశంసించారు. 


యక్ష యుద్ధం : 


పాండవులు నరనారాయణాశ్రమంలో కొన్ని రోజు లున్నారు. అర్జునుడు దివ్యాస్తాలను సంపాదించటానికై వెళ్ళి 
అప్పటికి ఐదేళ్లయింది. అన్నేళ్ళు అర్జునుడిని విడిచి ఉన్నందుకు, అతడిని చూడనందుకు ధర్మరాజు దిగులుపడ్డాడు. ఆ 
ప్రాంతంలో అర్జునుడి పునస్పమాగమం౦ కలుగుతుందన్న ఆశతో పాండవులు ఉన్నారు. రోజులు లెక్కపెట్టుకొంటున్నారు. 


గంధమాదన పర్వతంలోని పుణ్యతీర్జాల నన్నింటినీ సేవించారు. పదునేడవ రోజున వృషపర్వుడనే రాజర్షి ఆశ్రమం 
చేరుకొన్నారు. ఆతడిచేత అతిథి వూజలు పొంది అక్కడ ఏడురోజులున్నారు. బావ్మాణులనందరినీ అక్కడ ఉంచి 
ధౌమ్యరోవముశాదులతో కలిసి ధర్మజాదులు మాల్యవంత పర్వత ప్రాంతంలోని మనోహరమైన వనాలలో శ్వేతకీనదీతీరంలో 
విహరిస్తూ ఉన్నారు. అప్పుడు అయిదురంగుల వింత వాసనపూలు కొన్ని గాలికి ఎగిరి వచ్చి పాండవుల ముందు పడ్డాయి. అవి 
సౌగంధిక కనకపుష్పాలకంటె దివ్యసుగంధాలను వెదజల్లుతున్నాయి. వాటిపై ద్రౌపదికి మోజు కలిగింది. ఒకనాడు ఏకాంతంగా 
తన కాపువ్వులను తెచ్చిపెట్టుమని భీముడిని కోరింది. ద్రౌపదికి హృదయానందం కలిగించాలనే యత్నంతో భీముడు పూవులను 


కథాసారం - 82 


తేవటానికి ప్రయాణమయ్యాడు. చక్రవాళపర్వతం వలె ఎత్తుగా ఉండే ఆ పర్వతం ఎక్కాడు. అక్కడ వివిధ రత్నకాంతులతో 
వెలిగిపోతున్న కుబేరుడి నివాసాన్ని చూచాడు. భీముడు శంఖధ్వానం చేశాడు. అక్కడి యక్షసైన్యం ఒక్కుమ్మడిగా భీముడిపై 
దాడిచేసింది. వారి దాడిని ఎదుర్కొని భీముడు వారిని పోరులో ఓడించాడు. వారు పారిపోయారు. అయితే కుబేరుడి స్నేహితుడైన 
మణిమంతుడు లక్షలాది రాక్షసభటులను వెంట పెట్టుకొని భీముడిపై యుద్దానికి సిద్ధమైనాడు. మణిమంతుడు బాణాలవర్నాన్ని 
భీముడిపై కురిపించాడు. ఒక గొప్ప గదను అతడిపై విసిరాడు. భీముడు వాటిని వమ్ముచేశాడు. మణీమంతుడు తన బంగారు 
దండంలోనుండి ఒక శక్తిని పుట్టించి భీముడిపై ప్రయోగించాడు. అది భీముడి భుజానికి తగిలి క్రిందపడిపోయింది. మణిమంతుడు 
శక్తిమంతమైన త్రిశూలాన్ని భీముడిపై విసిరాడు. అది నిప్పులు క్రక్కుకుంటూ వచ్చింది. భీముడు దానిని గదతో భగ్నంచేశాడు. 
రాక్షసులను చాలా మందిని చంపాడు. మణిమంతుడు భయభ్రాంతుడై ఆకసానికి ఎగసి యుద్ధం చేశాడు. భీముడు లంఘించి 
గదతో నేలమీద పడవేసి చంపాడు. మిగిలిన రాక్షససైన్యం తూర్పుదిక్కుకు పారిపోయింది. 


భీముడు ఏకాకిగా పూలకొరకు పోయిన సంగతి ద్రౌపది చెప్పగా ధర్మరాజు తెలిసికొని, ద్రౌపదిని ధామ్యాదులను 
ఆర్‌స్టిేషిణుడనే ముని ఆశ్రమంలో ఉంచి, రోమశ నకుల సహదేవులతో కలిసి ఆ పర్వతశిఖరం ఎక్కి కుబేరుడి భవనం దగ్గర 
చనిపోయిన రాక్షసవీరుల మధ్య ఏకవీరుడై నిలిచి ఉన్న భీముడిని చూచి సంతోషించాడు. 


రాక్షసవీరుల వలన జరిగిన సంగతి తెలిసికొని, కుబేరుడు భీముడి పరాక్రమానికి ఆశ్చర్యం చెంది గరుడ గంధర్వ 
యక్ష రాక్షస సైన్యంతో రణరంగానికి వచ్చి పాండవులను చూచాడు. పాండవులు కుబేరుడికి నమస్కరించారు. కుబేరుడు ఇట్టా 
అన్నాడు : “ధర్మరాజా! నీ తమ్ముడైన భీముడు నామిత్రుడైన మణిమంతుడిని చంపి నాకు ఉపకారమే చేశాడు కాని అపకారం 
చేయలేదు. ఎందుకంటే మణిమంతుడికి అగస్త్యుడి శాపం ఉన్నది. ఒకసారి నేను, దేవతలు చేస్తున్న యజ్ఞానికి నా మిత్రులతో, 
పరివారంతో, శతమహాపద్మ సంఖ్యగల రాక్షససైన్యంతో ఆకాశమార్గాన పోతున్నాను. భూతలం మీద యమునా నదీతీరంలో 
అగస్త్యమహర్షి ఉగ్రమైన తపస్సు చేసికొంటున్నాడు. నా మిత్రుడు మణిమంతుడు పొరపాటున గగనంలో ఉమ్మివేయగా అది 
నేలపై తపస్సు చేస్తున్న అగస్త్యుడి పై పడింది. దాని కతడు కోపించి మణిమంతుడు ససైన్యుడై ఒక మనుజుడిచేత చంపబడుతాడనీ, 
ఆ మనుజుని దర్శించటంచేత నాకు పాపం తొలగుతుందనీ పలికాడు. ఆ శాపం వలన మణిమంతుడు ససైన్యుడై మరణించాడు. 
నేను మీ దర్శనంవలన పాపవిముక్తుడ నైనాను” అని చెప్పాడు. 


అంతటితో ఆగక ధర్మరాజుకు ఒక హితవు కూడా తెలిపాడు. “ధర్మవిదుడైన క్షత్రియుడు ఐదు విధాలైన లోకతంత్రాన్ని 
తెలిసికొని వర్తించాలి. ధృతి, దాక్ష్యం, ఉపదేశం, కాలం, పరాక్రమం అనేవి పంచవిధ లోకతంత్రాలు. వాటి విధి విధానాలు 
తెలియకుండా సాహసంతో వృథారంభం చేసేవారికి పాతకం కలుగుతుంది. కాబట్టి నీ విమలజ్ఞాన నిష్టమైన బుద్దితో నీతమ్ముడైన 
భీముడిని సుశిక్షితుడిగా చేయాలి. నీవూ నీ తమ్ములూ ధర్మ, అనిల, శక్ర, అశ్వినుల చేత సదా రక్షించబడుతూ ఉన్నారు. నేను 
కూడా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాను. మీరు ఒక పక్షం రోజులు, ఆ ఆర్‌ష్టిషేణాశవముంలో ఉండండి. అర్జునుడు ఇంద్రుడి 
వద్దనుండి తిరిగి వచ్చి మిమ్మల్ని కలిసికొంటాడు. మీ కోరికలు సఫలమౌతాయి”* అని చెప్పి కుబేరుడు అంతర్జానమయ్యాడు. 


ఆ పక్షం రోజులలో ధర్మజుడు ధౌమ్యుడి తపోబలంవలన ఆతడు చూపిస్తూ ఉండగా మందరనగాన్నీీ మేరుపర్వతాన్నీ 
చూచి, ఎనిమిది దిక్కుల వసించే దేవతలను దర్శించాడు. పాండవులక్కడ మొత్తం ఒకనెల రోజులున్నారు. ఒకనాడు ఆకాశమార్గం 
నుండి మాతలి నడిపే దివ్య రథాన్ని అధిరోహించి, అన్ని దిక్కులా కాంతులు వెదజల్లుతూ అర్జునుడు వచ్చి ధర్మజాదులను 
సగౌరవంగా, ఆప్యాయంగా కలిసికొన్నాడు. ఆరాత్రి సోదరులకు తన అనుభవాల నన్నింటిని అర్జునుడు కథలు కథలుగా 
వివరించి చెప్పి, వారిని సంతోషపరిచాడు. 


ఇంద్రదర్శనం : 


మరునాడు ఉదయం దేవేంద్రుడు సకల దిక్పాలక దేవసేనా సహితుడై పాండవు లున్నచోటికి వచ్చాడు. ధర్మజుడు 
ఇచ్చే భక్తిపూజలను గ్రహించి అర్జునుడిని గురించి ధర్మజాదులతో ఈవిధంగా చెప్పాడు . “ఘనుడైన ఈ పార్చుడు నావలన 


కథాసారం - 83 


దివ్యాస్తాలను ప్రయోగ విజ్ఞాంతో సహా పొందాడు. దుర్మార్గులైన నివాతకవచు లనే రాక్షసులను సంహరించి దేవతలకు ఎంతో 
హితం చేశాడు. ఇతడు తన పరాక్రమంతో శత్రువులను జయించి మహాసామ్రాజ్యాన్ని నీకు ప్రఖ్యాతంగా సమకూరుస్తాడు. 
అర్జునుడు మహాతేజుడు. అతడిని ఎవ్వరూ జయించలేరు. ఈ మాటలు పలికి ఇంద్రుడు సపరివారంగా అమరావతికి వెళ్ళాడు. 


కుబేర, ఇంద్ర, పాండవ సమాగమాన్ని వర్ణించే ఈ ఘట్టాన్ని ఎవరైనా సరే బ్రహ్మచర్య దీక్షతో ఒక సంవత్సరకాలం 
రోజూ వింటే, చదివితే వారు నూరేళ్ళు తేజోవంతులుగా జీవిస్తారు. 


నివాతకవచ నిర్మూలనం : 


ఇంద్రుడు సంగ్రహంగా చెప్పిన అర్జునవిజయగాథను వివరించుమని ధర్మజుడు కోరగా అన్నకు పార్టుడు వివరించి 
చెప్పాడు. ఆ కథాసార మిది - 


ధర్మరాజు నియోగించినట్ట్లు పార్భుడు హిమవత్పర్వతానికి వెళ్ళాడు. అక్కడ వృద్ద బ్రాహ్మణుడి వేషంలో ఇంద్రుడు 
ప్రసన్నుడైనాడు. అతడి ఆజ్ఞ చొప్పున పరమేశ్వరుడిని గురించి పార్టుడు ఉగ్రతపం చేశాడు. పరమేశ్వరుడు మొదట కిరాత 
రూపంలో వచ్చి పార్భడితో ఘఫోరయుద్దం చేశాడు. చివరకు నిజ స్వరూపంతో ప్రత్యక్షమై పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. ఆ 
తరువాత ఇంద్రాది దేవతలు ఐంద్రం, ఆగ్నేయం, యామ్యం, రాక్షసం, వారుణం, వాయవ్యం, కౌబేరం, గాంధర్వం, పైశాచం, 
బ్రాహ్మం అనే దివ్యాస్తాలు ప్రసాదించారు. ఆ తరువాత ఇంద్రుడు పంపిన దివ్యరథ మెక్కి అర్జునుడు అమరావతికి వెళ్ళాడు. 
అక్కడ ఇంద్రుడిని ఆచార్యుడిగా ఆరాధించి, అతడివలన అనేక దివ్యాస్తాలను ప్రయోగ, ఉపసంహరణ, నివర్తన, ప్రాయశ్చిత్త, 
ప్రతిఘాత ప్రక్రియలతో నేర్చుకొన్నాడు. ఈ తరువాత ఇంద్రుడు పార్చుడిని మించిన అస్రశస్త కోవిదుడు మరొకరు లేడనీ, 
అతడిని యుద్దంలో మరొకరు జయించలేరనీ ప్రకటించాడు. ఆ అమోఘాస్త్ర శస్త్ర పాండిత్యంతో దేవతలకూ, బ్రాహ్మణులకూ 
హితం చేకూర్చుమని ఇంద్రుడు పార్టుడికి హితవు చెప్పాడు. 


నివాతకవచులను సంహరించి, గురుదక్షిణగా సమర్చించుమని ఇంద్రుడు పార్యడిని కోరాడు. తాను ధరించిన 
దివ్యకిరీటాన్నీ, భూషణాలనూ స్పర్శ్గరూపమైన అభేద్యకవచాన్నీ అర్జునుడికి అలంకరించి, ఒక గొప్ప అల్లెత్రాటిని తానే స్వయంగా 
గాండీవానికి తొడిగి, పదివేల మేలిమి గుర్రాలతో కూర్చిన దివ్యరథాన్ని సిద్ధంచేయించి, మాతలిని సారథిగా నిలిపి, పార్గుడిని 
రథికుడిగా ఎక్కించి, యుద్ధయాత్రకు ఇంద్రుడు స్వయంగా పంపాడు. “ఇదివరలో దేవేంద్రుడు ఆ రథం మీదనే మహాయుద్దాలు 
చేసి వృత్ర, శంబర, బలాదులైన మహారాక్షసులను సంహరించాడు. అట్టాగే నీవూ విజయుడవు కమ్ము అని ఆశీర్వదిస్తూ 
పార్గుడికి “దేవదత్తం” అనే సారకనామధేయంగల ఒక దివ్యశంఖాన్ని దేవత లిచ్చారు. అర్జును డారథం మీద నివాతకవచులపై 
దాడికి వెడలాడు. 


నివాతకవచులు సముద్రగర్భంలో నివసిస్తారు. మాతలి దివ్యరథాన్ని సముద్ర తీరం చేర్చాడు. అనీటిలో ఒక విశాల 
పట్టణం కనిపించింది. దాని ముఖద్వారం వద్దకు చేరి అర్జునుడు దేవదత్తం పూరించాడు. ఆ శంఖనాదం విని, నివాతకవచులు 
బాణాలతో అకాశాన్నంతా కప్పారు. చీకటి క్రమ్ముకొన్నది. మాతలి ఆ చీకట్లో రథం నడపలేకపోయాడు. అప్పుడు పారుడే రథాన్ని 
నడుపుతూ రాక్షసులపై నిశిత బాణాలు గుప్పించి నెత్తురుటేరులు పారించాడు. అసురులు మాయాయుద్దానికి దిగి అర్జునుడి పై 
వారుణాస్త్రాన్ని ప్రయోగించారు. పార్భడు శోషణాస్త్రాన్ని వేసి నీటిధారలను ఎండించాడు. దానవులు కొండరాళ్ళు కురిసే అస్త్రం 
వేశారు. అర్జునుడు వజ్రాయుధాస్తాన్ని ప్రయోగించి రాళ్ళను పిండి చేశాడు. వారు అనలాస్తం వేశారు. అతడు సలిలాస్త్రంతో 
దానిని వారించాడు. వారు తిమిరాస్త్రం ప్రయోగించారు. ఆచీకట్లో దారితెలియక మాతలి రథంమీద నుండి కిందపడ్డాడు. 
అర్జునుడిని పిలుస్తూ అరచాడు. అటువంటి యుద్ధం తాను అంతవరకు చూడలేదని పలికాడు. అర్జునుడు వెంటనే సూర్యాస్తం 
వేసి లోకాన్ని వెలుగుతో నింపాడు. గాండీవి ప్రయోగించిన బాణాలకు రాక్షసుల శరీరాలు తునకలై విరిగిన కొండశిఖరాలవలె 
క్రిందపడసాగాయి. అసుర వనితల ఆక్రందనలు మిన్నుముట్టాయి. రాక్షససంహారం పూర్తి అయింది. మాయ తొలగింది. ఆ 
నగర శోభ బయటపడింది. ఆ నగరం మొదట దేవతల కొరకే కట్టబడింది. కాని, దానవులు బ్రహ్మదేవుడి అనుగ్రహంతో దానిని 


కథాసారం - 84 


ఆక్రమించారు. ఆ దేవుడి వరంవలన వారు బలగర్వితులైనారు. వారు నరుడిచేతనే జయించబడగలరని బ్రహ్మవచనం. 
అందువలన నరుడినే ఇంద్రుడు ప్రయోగించి, జయాన్ని సాధించాడు. 


అర్జునుడు నివాతకవచులను నిర్మూలనం చేసి తిరిగివస్తూ మార్గమధ్యంలో హిరణ్యపురాన్నీీ అందులో బ్రహ్మవరం 
వలన అజేయులై ఉన్న పౌలోమ కాలకేయులనూ చూచాడు. వారు అమరులచేత అవధ్యులని తెలిసికొని పార్టుడు వారిపై 
దాడిచేశాడు. పౌలోమకాలకేయులు అరవైవేల రథాలతో అర్జునుడిని ఎదుర్కొన్నారు. పార్గుడు వారి రథాల గతికి దివ్యబాణాలతో 
అడ్డాలు కల్పించాడు. వారు మాయాయుద్ధమార్గంలో పట్టణంతో సహా గగనానికి ఎగిసారు. పారుడు వారిని దివ్యబాణాలతో 
గగనంలో బంధించి, వారి శరీరాలను ఖండఖండాలుగా నరకటం మొదలుపెట్టాడు. అయినా, వారిని పూర్తిగా చంపటం 
సాధ్యంకాదని తెలిసికొని పరమేశ్వరుడిని హృదయంలో స్మరించి పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ దివ్యాస్త ప్రభావం వలన 
సింహాలు, శరభాలు, పులులు, ఏనుగులు, దున్నలు, ఎలుగుబంట్లు, యక్షులు, రాక్షసులు, పిశాచులు, పన్నగులు, గంధర్వులు 
అనేకులు ఆ అస్తంలోనుండి వుట్టిన అసురులందరిని అంతం చేశారు. ఈవిధంగా హిరణ్యపురవాసులను యమవపురానికి 
పంపించి అర్జునుడు వచ్చి ఇంద్రుడికి నమస్కరించాడు. 


ఇంద్రుడు సంతోషించి, సోదరుడి రాకకై ఎదురుచూస్తున్న ధర్మజాదుల వద్దకు వెళ్ళుమని అర్జునుడిని అనుమతించాడు. 
అతడితో క్లిష్టమైన యుద్దాలలో కూడ ఎవ్వరూ ఎదుర్కొనలేరని ప్రకటించాడు. భీష్మ ద్రోణాది మహావీరులు పార్గుడి బాణాలకు 
రణరంగంలో హతులు కాక తప్పదని చెప్పాడు. అప్పుడు అర్జునుడు ఇంద్రుడిని వీడ్కొని ధర్మరాజాదులవద్దకు వచ్చాడు. 
అర్జునుడు చెప్పిన ఈ కథనంతా విని ధర్మరాజు విశాల సామాజ్యమంతా అప్పుడే తనకు దక్కినంతగా ఉప్పాంగిపోయాడు. 
అర్జునుడు పొందిన దివ్యాస్తాలను ప్రయోగించి చూపించుమని కోరాడు. అర్జునుడు దివ్యాస్త ప్రయోగాన్ని ప్రదర్శించటం 
ప్రారంభించాడు. ప్రకృతి దద్దరిల్ల నారంభంచింది. దివి నుండి నారదుడు దిగివచ్చి అర్జునుడిని సమీపించి, లక్ష్యం లేకుండా 
దివ్యాస్తాలను ప్రయోగిస్తే అవి లోకాలను దహించి వేస్తాయని హెచ్చరించి, ఆ ప్రయత్నాన్ని మాన్పించాడు. ఆపైన దేవకన్యలు 
దిగివచ్చి “అర్జునుడు అజ్ఞాతవాసంలో కన్యకలమధ్య గడిపి ఆ గడువు పూర్తికాగానే విస్తారభూమిని జయిస్తాడనీ, ధర్మరాజు ఆ 
భూమిని పాలిస్తాడనీ, అలనాటి శ్రీరాముడి కీర్తి వంటి కీర్తి అర్జునుడికి లభిస్తుం” దనీ దీవించి దివానికి వెళ్ళారు. అప్పుడు 
రోమశుడు కూడ ధర్మజుడి అనుమతితో అమరావతికి వెళ్ళాడు. ఆ తరువాత పాండవులు క్రమంగా వృషపర్వనివాసానికీ, 
బదరీవనానికీ, హిమవత్పర్వతంలోని వివిధ యజ్ఞపుణ్య ప్రాంతాలకూ వచ్చి అక్కడ కొంతకాలం నివసించారు. 


నహుష ప్రశ్నలు : 

పాండవులు హిమవన్నగ ప్రాంతంలో నివసిస్తున్నపుడు ఒకనాడు భీముడు ఒంటరిగా వేటకు వెళ్ళాడు. అతడు 
అలసిపోయి ఉన్న సమయంలో ఒక పెద్ద కొండచిలువ భీముడిని బిగియపట్టింది. అదేమి చోద్యమో ఆపాము పట్టుకోగానే 
భీముడు బలహీనుడై పోయాడు. ఆ పాముపట్టునుండి ఎంత ప్రయత్నించినా బైటపడలేకపోయాడు. తనను గురించిన వివరాలను 
ఆ పాముకు తెలియపరచుకొన్నాడు. చంద్రవంశజుడని తెలిసినా ఆ పాము భీముడిని వదలలేదు. భీముడు వేటకు వెళ్ళి తిరిగి 
రావటం ఆలస్యం కావటంతో ధర్మజుడు ఏదో కీడును శంకించి ధౌమ్యుడితో కలిసి అడవిలో వెదకుకొంటూ బయలుదేరాడు. 
సర్పాధీనంలో చిక్కుకొని ఉన్న భీముడిని చూచాడు. కడు విచారించాడు. ఆ సర్పం సామాన్యమైనది కాదని ఊహించి వివరాలను 
అడిగాడు. ఆ కొండచిలువ రూపంలో ఉన్నది భరతవంశీయుడైన నహుషచక్రవర్తి అని తెలిసికొన్నాడు. వేదాలన్నీ చదివినా, 
నూరు యజ్ఞాలు చేసినా, దేవేంద్ర పదవి పొందినా, మదోన్మత్తుడై మునిపుంగవులను అవమానిస్తే ఎటువంటి వాడైనా తత్ఫలాన్ని 
అనుభవించక తీరదన్న సత్యాన్ని శాపగ్రస్తుడైన నహుషచక్రవర్తి కథ చెప్పకచెపుతుంది. నహుషుడే స్వీయగాథను, శాపవృత్తాంతాన్ని 
స్వయంగా ధర్మరాజుకు పశ్చాత్తాపంతో వివరించి చెప్పుకొన్నాడు. తాను వేసే ప్రశ్నలకు సమాధానాలు చెపితే భీముడిని వదలుతా 
నన్నాడు. సవినయంగా ధర్మజుడు నహుష ప్రశ్నలకు సమాధానా లిచ్చాడు. ఆ వివరా లివి : 


నహుషుడు: ఏగుణాలు కలవాడు బ్రాహ్మణుడు? అతడిని గుర్తించటానికి తగిన వస్తు వేది? 


ధర్మరాజు న 


కథాసారం - 85 


సత్యం, క్షమ, దమం, శౌచం, దయ, తపస్సు, దానశీలం అనేగుణాలు కలవాడు బ్రాహ్మణుడు. సుఖదుఃఖాలు 
పొందినపుడు మోహాన్ని పొందకుండా ఉండే స్వభావమే బ్రాహ్మణుడని గుర్తించటానికి తోడ్పడే సాధనం. 


: నీవు చెప్పిన గుణాలూ ఆచరణా శూద్రుడియందుకూడా ఉంటే అతడు ఉత్తమ బ్రాహ్మణుడు కాగలుగుతాడా? 


సత్యాన్ని విడిచిపెడితే బ్రాహ్మణాది వర్ణవిభాగం ఎట్టా కలుగుతుంది? ఉత్తమాధమ వివేకం అపార్ద్జాన్ని కలిగిస్తుంది 
కదా? 


పొరపాటున వర్ణసాంకర్యం ఏర్పడితే వర్ణపరీక్షను నిర్వహించటంలో బ్రాహ్మణాదుల ప్రవర్తనను స్వాయంభువ 
మనువు ప్రత్యేకించి చెప్పాడు. సత్యం మొదలైన గుణాలు శూద్రుడియందు కలిగినప్పటికీ అతడు సత్‌శూద్రుడు 
బెతాడు కాని, బ్రాహ్మణుడు కాలేడు. ఆ గుణాలు బ్రాహ్మణుడిలో లేకపోతే అతడు శూద్రుడు అనబడతాడు. 
కావున వృత్తం (శీలం, ప్రవర్తన, స్వభావం) ముఖ్యం. ధనం లేకపోతే వివిధ రీతులలో దానిని సంపాదించుకొని 
ధనవంతుడు కావచ్చును. శీలం లేనివాడు అస లేమీ లేనివాడే. కాబట్టి విత్తరక్షణం కంటె వృత్తరక్షణమే ఉత్తమం. 


:అప్రియమైన పనులు చేసినా, అబద్దాలాడినా సరే హింసచేయకుండా ఉంటే చాలు అతడు ఉత్తమగతిని 


పొందుతాడని కొంద రంటారు. ఆ అహింస అంత గొప్పది ఎందుకైనదో చెప్పగలవా? 


దానం, మేలు చేయటం, సత్యం, అహింస - అనే నాలుగూ సమానాలే అయినప్పటికీ అహింసయే శ్రేష్టం. 
ఎట్లాగంటే - దేవతలలో, మనుష్యులలో, పశుపక్ష్యాదులలో పుట్టిన వారిలో మనుష్యుడు దానాదిగుణాలు కలిగి 
అహింసాపరుడైతే దేవగతిని పొందుతాడు. ఆ గుణాలు పాటించకపోతే పశుపక్ష్యాదులలో పుట్టి పతితు డౌతాడు. 


ఈ విధంగా నహుషుడు వేసిన ప్రశ్నలకు ధర్మరాజు సమాధానా లిచ్చాడు. అందుకు కొండచిలువ రూపంలో ఉన్న 


నహుషుడు సంతోషించి, భీమసేనుడిని తన పట్టునుండి విముక్తుడిని చేశాడు. తానూ శాపవిముక్తు డైనాడు. ధర్మజు 
డామహాత్ముడిని అడిగి అనేక అధ్యాత్మిక విషయాలను తెలిసికొన్నాడు. నహుషుడికి నమస్కరించి తమ్ముడితో కలిసి ఆశ్రమానికి 
చేరుకొన్నాడు. 


అపుడు వర్ష్వర్తువు వచ్చింది. వానలు మెండుగా కురిశాయి. క్రమంగా భూమిపై శరదృతువు విస్తరిల్లింది. పగళ్ళు 
స్పై యె ల 8 యా 0 టే ఫి 


పరమప్రమోదకరంగా సాగాయి. శారదరాత్రులు పండువెన్నెలలతో ప్రకాశించాయి. 


ఇంతవరకు ఆరణ్యపర్వంలో నన్నయ రచించిన భాగం. 


ఇది ఆరణ్యపర్వ కథాసారంలో మొదటి భాగం. 
జి.వి. సుబహ్మణ్యం 
ప్రధాన సంపాదకుడు. 


శ్రీమదాంధ్ర మహాభారతం 


సంపుటము - 4 
ఆరణ్యపర్వము 
(మొదటిభాగము) 
విషయసూచిక 
--శ ట్ర 
ప్రథమాశ్వాసము 
విషయము సంస్కృతమూలము పుట 
పాండవుల వనగమనము 3-1-8 1 
శౌనకు(డు ధర్మరాజునకు ధర్మంబులు సెప్పుట 3-2-14 9 
ధర్మరాజు సూర్యు నారాధించి వరంబు గొనుట 3-3-13 21 
విదురుండు ధృతరాషుని విడిచి పాండవులయొద్దకు. బోవుట 3-5-19 26 
ధృతరాష్రునకు వ్యాసు. డింద్రసురభిసంవాదంబు సెప్పుట 3-10-6 36 
మైత్రేయుడు దుర్యోధనుని శపించుట 3-11-27 43 
కిమ్మీరుండను రాక్షసుండు భీమునిచే. జచ్చుట 3-12-42 60 
యాదవపాంచాలాదులు పాండవులకడ కేతెంచుట 3-13-1 52 
ద్రౌపది శ్రీకృష్ణునితో. దన పరిభవంబు సెప్పి దుఃఖించుట 3-13-42 57 
శ్రీకృష్ణుండు ధర్మరాజునకు సాంభకాఖ్యానంబు సెప్పుట 3-15-1 64 
సాల్వుండు ప్రద్యుమ్నునిచే బాధితుండై మరలిపోవుట 3-20-26 76 
పాండవులు ద్వైతవనంబునకు వచ్చియుండుట 3-23-42 85 
ద్రౌపదీ ధర్మరాజుల సంవాదము 3-28-2 91 
భీమసేన ధర్మరాజుల సంవాదము 3-34-1 105 
కృష్ణద్వైపాయనుడు ధర్మరాజునొద్దకు వచ్చుట 3-37-20 119 
ఈశ్వరుడు కిరాతవేషంబున నర్జునునొద్దకు వచ్చుట 3-40-2 132 


అర్జునుండు పరమేశ్వరుని స్తోత్రము సేయుట 3-40-56 142 


విషయసూచిక -87 


ఇంద్రుండు దేవగణంబులతో నర్జునునకు. బ్రత్యక్షంబగుట 3-42-5 
అర్జును. డమరావతికి. బోవుట 3-43-26 


ఉఊర్వశియర్జ్దునునపుంసకునింగాశపించుట 


ద్వితీయాశ్వాసము 
ధర్మరాజునకు బృహదశ్వుండు నలోపాఖ్యానంబు సెప్పుట 3-50-1 
నలుండు దమయంతియొద్దకు దేవదూతయై పోవుట 3-52-10 
నలుండు స్వయంవరలబ్బయయిన దమయంతిం బెండ్లియగుట 3-54-25 
నలుండు దమయంతీసహితుండై యడవికి6 బోవుట 3-58-25 
దమయంతిశాపంబునం గిరాతుండు చచ్చుట 3-61-34 
దమయంతి సుబాహుపురంబు ప్రవేశించుట 3-62-28 
నలుండు కర్కోటకునిచేత దష్టుండగుట 3-63-7 
చేదిపురంబున సుదేవుండను బ్రాహ్మణుండు దమయంతి నెజుంగుట 3-65-5 
దమయంతి నలు నెడయాూసి విదర్భాపురంబు సేరుట 3-66-22 
నలుండు గలిచేత విముక్తుండయి విదర్భకు. బోవుట 3-72-7 
కేశినియను దూతి దమయంతితో నలునిగుణంబులు సెప్పుట 3-73-8 
నలుండు నిజరూపంబుతో దమయంతిం గూడుట 3-75-27 
ధర్మరాజునొద్దకు నారదమహాముని వచ్చుట 3-80-1 
రోమశమహాముని ధర్మరాజునొద్దకు వచ్చుట 3-89-1 
రోమశుండు ధర్మరాజునకు ధర్మవిశేషంబులు సెప్పుట 3-92-1 
అగస్త్యుండు లోపాముద్రను వివాహంబగుట 3-95-9 
తృతీయాశ్వాసము 
అగస్త్యు చరిత్రము 3-98-1 


దేవతలు వైకుంఠమునకు. బోయి విష్ణుని స్తుతియించుట 3-99-11 


1409 


155 


164 


186 


109 


207 


213 


223 


233 


239 


246 


252 


264 


2/0 


28] 


287 


322 


330 


340 


355 


విషయసూచిక -88 


అగస్త్యుండు వింధ్యంబు 'పరు6గకుండ వారించుట 
అగస్త్యుండు సముద్రోదకంబు పానంబు సేయుట 

భగీరథుండు జలముచే సముద్రము నించుట 

సగరసుతులు గపిలమహామునికోపాగ్నిచే భస్మమగుట 
రోమశు.డు ధర్మజునకు బుశ్యశృంగుచరిత్రము సెప్పుట 
బుశ్యశృంగుండు వేశ్యను మునికుమారుని6గా భావించుట 
విభాండకుడు బుశ్యశృంగుని వెదకుచు వచ్చుట 
అకృతవ్రణుండు ధర్మరాజునకు. బరశురాముని మహిమ సెప్పుట 
పరశురాముండు కార్తవీర్యుని. జంపుట 

రోమశు.డు ధర్మరాజునకు సౌకన్యాఖ్యానంబు సెప్పుట 

చ్యవను. డాశ్వినుల సోమపీథుల.6 జేయుట 

మాంధాతృ చరిత్రము 

సోమకుండను రాజర్షి చరిత్రము 

శనిబియను రాజర్చిచరిత్రంబు రోమశు.డు ధర్మరాజునకు. జెప్పుట 
రోమశు.డు ధర్మరాజునకు నష్టావక్రుచరితంబు సెప్పుట 
రోమశుండు ధర్మరాజునకు యవక్రీతుచరిత్రంబు సెప్పుట 

దేవత లర్భ్జావసునకు మెచ్చి కోరిన వరంబు లెల్ల నిచ్చుట 
పాండవులు గంధమాదనపర్వతంబునకుం బోవుట 

భీముడు సౌగంధికహరణార్థంబు పోవుట 

భీమునకు హనుమంతుడు చతుర్యుగాచారవర్తనంబులను దెలుపుట 
హనుమంతుండు భీమునకు6 దన పూర్వరూపంబు. జూపుట 
భీము6ండు యక్షరాక్షసులతో యుద్ధంబు సేయుట 


భీము(6డు జటాసురునితో యుద్ధము సేయుట 


3-101-2 


3-103-1 


3-104-6 


3-106-3 


3-110-6 


3-111-9 


3-113-11 


3-115-9 


3-116-24 


3-122-1 


3-124-2] 


3-125-22 


3-127-2 


3-130-15 


3-132-8 


3-135-12 


3-139-18 


3-143-1 


3-146-292 


3-148-10 


3-149-1 


3-152-12 


3-154-28 


359 


364 


368 


385 


389 


398 


404 


412 


దఉ2డ 


4209 


ఉప్ర4 


439 


దర్మ / 


453 


459 


4/0 


త// 


48/ 


4968 


512 


520 


చతుర్హాశ్వాసము 
థి 


ఇంద్రుండు పాండవులయొద్దకు వచ్చుట 
అర్జునుండు నివాతకవచు లను రాక్షసుల జయించిన కథ 
అజగరోపాఖ్యానము 

ధర్మరాజు భీమసేనుని వెదకంబోవుట 

ధర్మరాజు నహుష ప్రశ్నంబులకు6 బ్రత్యుత్తరంబు లిచ్చుట 


గద్య పద్య ప్రథమ పాద సూచి 


“పో కఊదముల- 


3-162-5 


3-166-1 


3-176-5 


3-176-40 


3-177-13 


543 


550 


565 


569 


5/5 


583 





శ్రీమదాంధ్ర 
మహాభారతము 


ఆరణ్య పర్వం 





మొదటి భాగం 
(1,2,3,4 (141వ పద్యము వరకు) ఆశ్వాసాలు 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆరణ్యపర్వము - ప్రథమాశ్వాసము 


శ్రీకీర్తిశ్రీవల్లభ! లోకజనస్తుత్య! సర్వలోకాశ్రయ! ర 


త్నాకర పరివృత సకల ధ । రా కాంత! జితారి! రాజరాజ నరేంద్రా! శ 


ప్రతిపదార్థం: శ్రీ, కీర్తిశ్సీ, వల్లభ!= సంపదకున్నూ, యశస్సంపదకున్నూ అధిపతి అయినవాడా! (రాజ్యలక్ష్మికిన్నీ, కీర్తి అనే 
లక్ష్మికిన్నీ ప్రియమైనవాడా); లోక, జన, స్తుత్య!= లోకంలోని ప్రజలచేత పొగడదగినవాడా! సర్వ, లోక+ఆశ్రయ!= సమస్తలోకానికి 
ఆధారమైనవాడా! (ఇది బిరుదుకూడ కావచ్చు); రత్న+ఆకర, పరివృత, సకల, ధరా, కాంత!= సముద్రంచేత చుట్టబడిన 
సమస్తభూమికిని అధినేత అయినవాడా!; జిత+అరి!= జయించబడిన శత్రువులు కలవాడా!; రాజరాజనరేందద్రా!= 


రాజరాజనరేంద్రుడు అనే పేరు కలవాడా!; 


తాత్పర్యం: సంపదకున్నూ, క్రీర్తిసంపదకున్నూ, భర్తఅయినవాడా! లోకంలోని అందరు ప్రజలచేత పొగడ దగినవాడా! 
'సర్వలోకాశ్రయ” అనే సార్ధక బిరుదనామం ధరించినవాడా! సముద్రంచేత చుట్టబడిన సువిశాల భూపప్రదేశాన్ని 
పరిపాలించే ప్రభువా! శత్రువులను జయించినవాడా! ఓ రాజరాజనరేంద్రా! 


విశేషం: ఇది నన్న్మయ మహాకవి ఆరణ్యపర్వం మొదటి ఆశ్వాసంలో వ్రాసిన మొదటి పద్యం. ఈ పద్యంలోని పదాలన్నీ కృతిపతి 
అయిన రాజరాజనరేంద్రుడికి సంబోధనలే. చాళుక్యప్రభువులు 'లోకాశయ” - 'సత్యాశయ'” అనే బిరుదులు వహించటం 
చరిత్రలో సుప్రసిద్ధం. చాళుక్యసామ్రాజ్యం ఉత్తరంలో చిలకసముద్రంనుంచి దక్షిణాన పులికాట్‌ సరస్సువరకు సముద్రతీరరేఖను 
అంటి విస్తరించి ఉండటంచేత “రత్నాకర పరివృత సకలధరాకాంత' అనే సంబోధన మిక్కిలి సముచితం, సార్ధకం. నన్నయ 
మహాకవి ఆశ్వాస ఆరంభ పద్యాలను అన్నింటిని శ్రీకారంతో ప్రారంభించటం గమనించదగిన విశేషం. శ్రీకార ప్రారంభం 
భారతదేశంలో మంగళప్రదమైన సాహితీ సంప్రదాయం. నన్నయ మహాకవి ఆం(ధ్రమహాభారతాన్ని చాళుక్య చక్రవర్తి అయిన 
రాజరాజనరేం[దద్రుడి కోరికపై రచించాడు. అందుచేత అతడే కృతిపతి అని భావించవచ్చును. ఆశ్వాస ఆరంభాలలోను, 
ఆశ్వ్యాసాంతాలలోను కృతిపతిని సంబోధించే సాహిత్య సంప్రదాయాన్ని తెలుగులో ప్రారంభించినవాడు ఆదికవి నన్నయ. 


రాజరాజనరేంద్రుడి మాతామహు డైన తమిళ చోళప్రభువు పేరు రాజరాజు. ఆ చోళప్రభువు రాజరాజనరేంద్రుడి 
తండ్రి అయిన విమలాదిత్యుడిని చేరదీసి, తన పుత్రిక నిచ్చి వివాహంచేసి, ఎన్నోవిధాల అతడికి తోడుపడ్డాడు. విమలాదిత్యుడు 
మామగారిపట్ట కృతజ్ఞతాపూర్వకంగా తన పుత్రుడికి ఆయన పేరుపెట్టినట్టు చరి(త్రవేత్తల అభిప్రాయం. 


పాండవుల ననగమనము (సం. 3-1-8) 


వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు పాండవులు నిజాయుధంబులు ధరియించి 
కృష్ణాసహితులై యుత్తరము మించి యరిగిన నింద్రసేనాదులైన మూలభృత్యులు పదునాలుగువేల 


శ్రీనుదాంధ్ర మహాభారతము 


రథంబులతోడ సుభద్రాభిమన్యు ప్రతివింధ్యాదులం దోడ్కొని వారి పిఖుందన యరిగి; రంత నప్పాండవులం 
జూచి పారులెల్లం బరమ దుఃఖితులై. 2 


ప్రతిపదార్థం: ఆ+కథకుండు= మహాభారతకథను చెప్పే సౌతి; శౌనక+ఆది, మహత్‌, మునులకున్‌= శౌనకుడు మొదలయిన 
గొప్ప బుషులకు; చెప్పెన్‌= చెప్పాడు; అట్టు= ఆ విధంగా; పాండవులు= పాండురాజుకొడుకులు; నిజ+ఆయుధంబులు= 
తమ ఆయుధాలు; (ధనుస్సు, బాణాలు మొదలైనవి); ధరియించి; కృష్ణా సహితులు+ఐ= (ద్రౌపదితో కూడినవారై; ఉత్తరము, 
మించి, అరిగినన్‌= ఉత్తరదిక్కును అతిక్రమించి వెళ్ళగా; ఇంద్రసేన+ఆదులు+ఐన= ఇంద్రసేనుడు మొదలైన; మూలభృత్యులు= 
(ప్రధానులైన సేవకులు; పదునాలుగు, వేల, రథంబులతోడ; సుభద్రా+అభిమన్యు, ప్రతివింధ్య+ఆదులన్‌= సుభద్ర, అభిమన్యుడు, 
(ప్రతివింధ్యుడు మొదలైనవారిని; తోడ్కొని= వెంటబెట్టుకొని; వారి, పియుందన్‌+అ= వారి వెనుకనే; అరిగిరి= వెళ్ళారు; 
అంతన్‌= అంతట; ఆ+పాండవులన్‌; చూచి; పౌరులు+ఎల్లన్‌= పురజనులందరు; పరమ దుఃఖితులు+ఐ= మిక్కిలి శోకం 
పొందినవారై. 


తాత్పర్యం: మహాభారతకథను సాతి, శౌనకుడు మొదలయిన మహర్షులకు చెప్పాడు. జూదంలో ఓడిపోయిన 
తర్వాత పాండవులు అరణ్యవాసానికి ఉప(క్రమించి ఉత్తరదిక్కుగా పయనించారు. వారి వెనువెంట వారి ముఖ్యసేవకు 
లైన ఇంద్రసేనుడు మున్నగువారు పద్నాలుగువేల రథాలతో సుభద్ర, అభిమన్యుడు, ్రతివింధ్యుడు మున్నగు 
ఉపపాండవులను వెంట పెట్టుకొని వెళ్ళారు. ఆ దృశ్యాన్ని చూచిన పురజనులు మిక్కిలి శోకం పొంది (ఇట్టా అన్నారు). 


విశేషం: ఇచట అక్కథకుడు అంటే ఉ(గ్రశ్రవసుడు అనే పేరు గల సాతి. సమకాలీనులలో సుగృహీతనామధేయు డైన 
పౌరాణికుడు. నైమిశారణ్యంలో కులపతి శౌనకమహర్షి తన ఆ(శ్రమంలో పండెండేండ్లు సత్రయాగాన్ని నిర్వహించాడు. కులపతి 
అంటే నిత్యం పదివేలమంది శిష్యులకు అన్నదానం చేసి, విద్యాదానం చేసే మహామహోపాధ్యాయుడు. ఆ దీర్షస్యత్రయాగానికి 
అచట చేరిన మహర్షులకు మహాభారతకథ చెప్పిన ఉఊగ్రశ్రవసుడు రోమహర్షణుడనే సూతుడి కుమారుడు. వ్యాసశిష్యులు 
ఐదుగురు. జైమిని-సుమంత-శుక-పైల-వైశంపాయన మహర్షులు. వీరిలో వైశంపాయన మహర్షి భారతాన్ని జనమేజయ 
మహారాజు చేసిన సర్పయాగంలో చెప్పాడు. (జనమేజయుడు పరీక్షిత్తు కొడుకు. పరీక్షిత్తు అభిమన్యుడి పుత్రుడు. అభిమన్యుడు 
అర్జునుడి సుతుడు). వ్యాసశిష్యులలోని జైమిని రచించిన అశ్వమేధపర్వం మాత్రమే లభిస్తున్నది. వైశంపాయనుడు చెప్పినప్పుడు 
విన్న భారతాన్ని ఉగ్ర్యశ్రవసుడు నైమిశారణ్యంలో స్మ్యత్రయాగ సందర్భంగా శౌనకాది మునీశ్వరులకు వినిపించాడు. 


(ప్రతివింధ్యాదులు:- (ద్రౌపదికి ధర్మరాజుకు జన్మించిన పుత్రుడు (ప్రతివింధ్యుడు. (ద్రౌపదికి భీముడికి జనించినవాడు 
(శ్రుతసోముడు. (ద్రౌపదికి అర్జునుడికి జన్మించినవాడు (శుతకీర్తి అట్టే (ద్రౌపదికి నకులుడికి పుట్టినవాడు శతానీకుడు. ద్రౌపదికి 
సహదేవుడికి ఉదృ్భవించినవాడు (శుతసేనుడు. వీరినే ఉపపాండవులంటారు. 


క. “చనునె యధర్మద్యూతం । బున నిట్టుల పాండురాజపుత్తుల€ బ్రభులన్‌ 
ఆనే ా్‌ 
వనగతులం జేయ దుర్యో । ధన ధృతరాష్తులకు విగతదయహృదయులకున్‌. 3 


ప్రతిపదార్థం: అధర్మ, ద్యూతంబునన్‌= ధర్మం తప్పిన మాయజూదంలో; ఇట్టులు+అ= ఈ విధంగా; పాండు, రాజ, 
పుత్రులన్‌= పాండురాజు కొడుకులను; ప్రభులన్‌= రాచరికం చేస్తున్నవారిని; వన, గతులన్‌+*చేయన్‌= అరణ్యానికి వెళ్ళినవారినిగా 
చేయటం; విగతదయహృదయులకున్‌= పోయిన దయగల హృదయాలు కలవారైన, అంటే దయలేనట్టివారికి; దుర్యోధన, 
ధృతరాషులకు; చనున్‌+*ఎ= తగునా? న్యాయమా? 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 3 


తాత్పర్యం: 'రాచబిడ్డ లై ప్రజానురంజకంగా తమ రాజ్యభాగాన్ని ఏలుకొంటున్న పాండవులను జూదానికి పిలిచి, 
అన్యాయంగా ఓడించి, అరణ్యాలకు పంపటం నిర్ణయచిత్తు లైన దుర్యోధనధృతరా(ష్ట్రులకు తగునా? 


విశేషం: జూదం ఆడినవారు ధర్మరాజు, శకుని. దుర్యోధనుడు జూదంలో నేర్పరి అయిన తన మేనమామ శకునిని తన 
పక్షాన నియోగించాడు. ముందుగా వేసికొనిన పథకం ప్రకారం కారవులు ధర్మరాజును వంచించటాన్ని పౌరులు ఈ పద్యంలో 
పునరుద్దాటించారు. 


క. _ క్రూరతర ధార్తరాప్తు ని । కారము వారింపరైరి గాంగేయుండు న 
బ్బారద్వాజుండు. గృపుండు ను । దారుండు విదురుండు నేమి దలంచిరొ బుద్దిన్‌. క! 


ప్రతిపదార్హం: గాంగేయుండున్‌= గంగకొడుకైన భీష్ముడు; ఆ+భరద్యాజుండున్‌= (ద్రోణుడు; కృపుండున్‌; ఉదారుండు= మహాత్ముడు 
(మంచివాడైన); విదురుండున్‌; [కూరు తర, ధార్తరాష్ష్ర, నికారము= మిక్కిలి.[క్రూరులైన ధృతర్శాష్ట్రపుత్రుల అపకారాన్ని 
(వంచనను); బుద్దిన్‌= మనస్సులో; ఏమి, తలంచిరి+ఒ= ఏమని ఆలోచించారోకాని; వారింపరు+ఐరి= అడ్డుకొనలేదుకదా! 


తాత్పర్యం: కురువంశానికి గౌరవపాత్రుడైన భీష్ముడు కాని, గురుదేవుడైన (ద్రోణాచార్యుడు కాని, కృపాచార్యుడు 
గాని, మహానుభావుడైన విదురుడు కాని, క్రూరులైన ఆ ధార్తరాష్టులు చేసిన అపకారాన్ని ఎందుచేతనో వారించలేదు? 


నిశేషం: ధృతరాష్ట్రుడి సంతానం ధార్తరా(ష్ష్రులు. ఇది సంస్కృతంలో అపత్యార్థక తద్దిత ప్రక్రియ. ఇటువంటిదే గంగ కొడుకు 
గాంగేయుడు మరియు భారద్వాజుడు. 'క్రూరతరి అనేటప్పుడు “మిక్కిలి (క్రూరులు” అని అర్థం. క్రూర- క్రూరతర-(క్రూరతమ 
అనే ప్రయోగాలు ఉత్తరోత్తర ఆధిక్యాన్ని వ్యక్తీకరిస్తాయి. ధర్మ నిర్షయానికి కురువృద్దుడుగా భీష్ముడికి, గురువర్యులుగా 
(ద్రోణుడికి, కృపుడికి గల అర్హత సుస్పష్టం. విదురుడు ధర్మమూర్తిగాా యమధర్మరాజు అవతారంగా పేరుకెక్కినవాడు. 
అందుచేత అతడి వ్యక్తిత్వంపై ఆ పౌరులకు గల విశేషప్రత్యయం ఇక్కడ అభివ్యక్తమైనది. 


సీ, కర్ణ జయద్రథ గాంధారు లాప్తులై ।; యుండంగ లోభి దుర్యోధనుండు 
రాజుగా నీతని రాజ్యంబు నందెట్టు । లుండంగ నేర్తు? మీ యుర్వి నింక 
నేది ధర్మువు? ప్రజ నెవ్వరు గాతురు? పరమధార్శికులైన పాండుసుతుల 
యరిగిన చోటికి యరుగుది మని వారి । పిజుందన చని పాపభీతమతులు 


ఆ. “వీరులార! మమ్మ్ము విడిచి మీ కరుగంగ6 । జనునె, మాకు నొండు శరణ మెద్ది? 
సాధులకు నసాధుసహవాసమునం. బాప । సంప్రయోగ మగుట సందియంబి? ళ్‌ 


ప్రతిపదార్హం: కర్ష= కర్టుడు; జయ([ద్రథ= సైంధవుడు; గాంధారుండు= శకుని - కర్ష సైంధవ శకునులు; ఆప్తులు+ఐ= 
కావలసిన వారై (హితం ఉపదేశించేవారై); ఉండంగ; లోభి= పిసినివాడు; దుర్యోధనుండు; రాజుగాన్‌= ఏలిక అయి ఉంటే; 
ఈతని రాజ్యంబునందు; ఎట్టులు; ఉండంగ, నేర్తుము= ఉండగల వాళ్ళం; ఈ, ఉర్విన్‌= ఈ పుడమిలో; ఇంకన్‌, ఏది; 
ధర్మువు= ధర్మం; ప్రజన్‌+ఎవ్వరు, కాతురు?= ప్రజలను ఎవరు రక్షించగలరు?; పరమ ధార్మికులు+ఐన= మిక్కిలి గొప్పధర్మంతో 
కూడిన ్రవర్తనకల; పాండు సుతుల= పాండవులు (ఇక్కడ 'సుతులి అనటం కర్భపద ప్రథమకు షస్టి; అరిగిన, చోటికి+అ= 
వెళ్ళిన స్టలానికే) అరుగుదము+అని= వెళ్ళుదామని; వారి, పిటుందన్‌+అ, చని= ఆ పాండవుల వెనువెంటనే వెళ్ళి పాప, భీత, 
మతులు= పాపంవలన భయపడిన బుద్ది గల ఆ పౌరులు; వీరులార!= వీరులైన ఓ పాండవులారా!; మమ్ము, విడిచి= 


శ శ్రీనుదాంధ్ర మహాభారతము 


మమ్మల్ని వదలిపెట్టి; మీకు+అరుగంగన్‌, చనున్‌+ఎ= మీరు వెళ్ళిపోవటం భావ్యమా?; మాకున్‌, ఒండు, శరణము+ఎద్ది= 
మాకు వేరే ఆశ్రయం ఏది?; సాధులకున్‌= మంచివారికి; అసాధు, సహవాసమునన్‌= దుర్జ్దనసాంగత్యంవలన; పాప, 
సంప్రయోగము+అగుట= పాపం సం(ప్రాప్తించటం (తోడి కూడిక); సందియంబు+ఎ?= సందేహమా? కాదు. 


తాత్పర్యం: పిసినిగొట్టువాడైన దుర్యోధనుడు, తనకు అనుగు చెలికాండ్రయిన కర్షుడు, సైంధవుడు, శకుని తోడు 
కాగా, రాజ్యం ఏలుతుంటే- ఆతడి రాజ్యంలో మే మెట్ట్లా బ్రతుకగలం? ఈ భువిపై ఇక ఏది ధర్మం? పాండవులు 
వెళ్ళే చోటికే మేము కూడ వెళ్ళటం మంచిది- అని నిశ్చయించుకొన్న పౌరులు పాండవులతో (ఇట్టా అన్నారు); - 
'ఓ వీరులారా! మమ్మల్ని విడిచి వెళ్ళటం మీకు న్యాయం కాదు. మాకు వేరే దిక్కులేదు. దుర్జన సహవాసంవలన 
మంచివారికి కూడా పాపం సంప్రాప్తిస్తుందనటంలో సందేహం లేదు. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. ప్రజానురంజకులైన పాండవులపై పౌరులకు ఏర్పడిన ప్రేమానురాగాలను ఈ పద్యం వ్యక్తం 
చేస్తున్నది. గాంధారుడు - గాంధారరాజపుత్రుడు, గాంధారి - గాంధార రాజపుత్రిక. 
క. తిలలును నీళ్ళును వస్త్రం 1 బులు బుష్ప సుగంధ వాసమున సౌరభముం 

బొలు పెసంగ6 దాల్టుం. గావున | నలయక సత్సంగమమున నగు సద్గుణముల్‌. 6 
ప్రతిపదార్హం: తిలలును= నువ్వులున్నూ; నీళ్ళును; వ(స్తంబులున్‌= గుడ్డలున్నూ; పుష్ప. సుగంధ, వాసమున= పువ్వుల 
పరిమళ సంపర్కంచేత; సౌరభమున్‌= పరిమళాన్ని; పొలుపు+ఎసంగన్‌= ఇంపారేటట్టుగా; తాల్చున్‌+*కావునన్‌= ధరిస్తాయి 


కాబట్టి; అలయక= (శ్రమపడకుండానే; సత్సంగమమునన్‌= మంచివారితోడి కలయికవలన; సద్గుణముల్‌= మంచిగుణాలు; 
అగున్‌= ఏర్పడతాయి. 


తా న రూ స లు, పువ్ఫల పరి సంపర్శ్శంవలన సుగంధాన్తి సం 0 ట్లు సజ 
త్సర్య నువ్వు నీళ్ళు గుడ్డ వ్వు మళ ర్కంవ నసుగ న్ని పాది చుకొన్నట్టు న 


జ 
సహవాసంచేత అ(శశమంగా జనులకు సద్గుణాలు అలవడతాయి. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. మహాభారతం విశ్వజనీనమైన విజ్ఞాన సర్వస్వమని నన్నయ మహాకవి ప్రవచనం. 'ధర్మతత్వజ్ఞుల' 

దృష్టిలో అది ధర్మశాస్త్రం. 'నీతివిచక్షణుల' దృష్టిలో అది నీతిశాస్త్రం. అంతేకాక మహాభారతానికి లోకంలో 'పంచమవేదం'” అనే 

ప్రఖ్యాతి ఏర్పడింది. మహాభారతంలో పలుతావులలో నీతిబోధ వినిపిస్తుంది. నీతి ప్రబోధంలో, కర్తవ్య నిర్ణయంలో వేదాలు 

'ప్రభుసమ్మితాలు. మహాభారతంలోని నీతి పద్యాలలో ఈ కందం మిక్కిలి హృదయంగమమైనది. 

వ. సాధుసమ్మతంబులైన గుణంబుల నొప్పి, జన్మవిద్యా కర్మంబులం బ్రశస్తులరై, యార్యవృత్తులరైన మీ 
సహవాసంబున నుండి, ధర్మపరులమై కృతార్జుల మగుదుము; దుష్క్కతంబులయం దనారంభులయ్యును 
జనులు దుర్దన దర్శన స్వర్శ్మన సంభాషణ సహాసనంబులంజేసి ధర్మవిహీను లగుదురు; గావున నేము 
దుర్యోధను రాజ్యంబున నుండనోపము; మా యనుగమనంబున కొడంబడవలయిు' నని కృతాంజలులైన 
న ప్పారులం జూచి ధర్మతనయుం డిట్లనియె. 7 


ప్రతిపదార్థం: సాధు సమ్మతంబులు+ఐన= మంచి వారికి ఇష్టాలైన; గుణంబులన్‌+జఒప్పి= గుణాలచేత వెలుగొంది; జన్మ, 
విద్యా, కర్మంబులన్‌= పుట్టుక చేతను, చదువుచేతను, చేసే పనుల చేతను; (ప్రశస్తులరు+ఐ= పేరుకెక్కినవారై; 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము క్‌ 


ఆర్యవృత్తులరు+ఐన= పూజించదగిన నడవడికలు కల; మీ, సహవాసంబునన్‌+ఉండి= మీతోపాటు నివసించి; ధర్మపరులము+ఐ= 
ధర్మాన్ని అనుసరించే వాళ్ళమై; కృతార్ణులము+అగుదుము= ధన్యులం కాగలం; దుషతంబులయందు= చెడ్డపనులలో; 
అనారంభులు+అయ్యును= ప్రయత్నంలేనివారైనను, అంటే చెడ్డపనులు చేయటానికి ఉపక్రమించనివాళ్ళు సైతం; జనులు = 
(ప్రజలు; దుర్జన, దర్శన, స్పర్శన, సంభాషణ, సహ+ఆసనంబులన్‌+చేసి= చెడ్డవారిని చూడటంచేత, తాకటంచేత, మాటాడటంచేత, 
ఒకేచోట కూర్చుండటంచేత; ధర్మ, విహీనులు+అగుదురు= ధర్మంలోపించిన వారు అవుతారు; కావునన్‌= కాబట్టి; ఏము= 
వేము; దుర్యోధను రాజ్యంబునన్‌= దుర్యోధనుడు ఏలుతున్న రాజ్యంలో; ఉండన్‌+ఓపము= ఉండజాలం; మా, 
అనుగమనంబునకు+ఒడంబడవలయున్‌= మేము మీతో రావటానికి దయచేసి మీరు అంగీకరించాలి; అని; కృతాంజలులు+ 
ఐనన్‌= చేయబడిన నమస్కారం కలవారైన, అంటే నమస్కరించిన; ఆ+పౌరులన్‌+చూచి= ఆ పురజనులను చూచి; ధర్మ 
తనయుండు+ఇట్టు+అనియెన్‌= ధర్మరాజు ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: 'మీరు సాధువులు మెచ్చుకొనే సద్గుణాలు కలవారుగా పేరుకెక్కినవారు. మీ సాహచర్యంవలన మేము 
ధర్మాత్ములమై ధన్యులం కాగలం. చెడ్డపనులకు ఉపక్రమంచనివారుకూడ దుర్జన సాంగత్యంచేత ధర్మ భ్రష్టులవుతారు. 
కావున మాకు దుర్యోధనుడి రాజ్యంలో నివసించటానికి ఇష్టం లేదు. అందుచేత మీతోపాటు రావటానికి మాకు 
అనుమతిని ఇవ్వా"లని పౌరులు నమస్కరించి పలుకగా, వారితో ధర్మరాజు ఈవిధంగా ప్రత్యుత్తర మిచ్చాడు. 


క. “'మాయందు లేని గుణములు । మీ యనురాగమునఈ. జేసి మిగిలి వెలింగిన్‌; 
మీ యనుగతి మా కనభి । ప్రాయము; వనవాసదుఃఖభర మోపుదురే? 8 
ప్రతిపదార్హం: మాయందు, లేని, గుణములు= మాలో లేని మంచిగుణాలు; మీ, అనురాగమునన్‌*+చేసి= మీకు మాపై ఉన్న 


(ప్రేమచేత; మిగిలి, వెలింగెన్‌= హెచ్చుగా ఉన్నట్టు వెలుగొందాయి; మీ, అనుగతి= మీరు మాతో రావటం; మాకు+అనభిప్రాయము= 
మా తలంపు కాదు; వన వాస, దుఃఖ, భరము+ఓపుదురే= అరణ్యంలో నివసించటంవలన కలిగే శోకాన్ని మీరు భరించగలరా? 


తాత్పర్యం: 'మాలో లేని సద్గుణాలు మీరు ఆరోపిస్తున్నారు. అది మా అదృష్టం. కాని, అరణ్యవాసం చేయటంవలన 
కలిగే దుఃఖభారాన్ని మీరు సహించలేరు. అందుచేత మీరు మాతోపాటు రావటం మాకు ఇష్టం లేదు. 


విశేషం: ఈ పద్యంలో 'మాకు నభిప్రాయము' - అనే పాఠాంతరం కొన్ని ప్రతుల్లో ఉన్నది. 


తే... వలవ దుడుగుండు మీ' రని వారినెల్లం।; గరుణం బాండవజ్యేష్టుండు గ్రమ్మథించెం; 
బౌరు లట్లు నివర్తింపంబడి నిరంత । రార్తనాదులై యరిగిరి హస్తిపురికి. 9 


ప్రతిపదార్థం: వలవదు= రావద్దు; ఉడుగుండు= (మీ పయనం) విడవండి; మీరు+అని; వారిన్‌+ఎల్లన్‌= ఆ పౌరులనందరిని; 
కరుణన్‌= దయతో; పాండవబ్యేష్టుండు= పాండుసుతులలో పెద్దవాడయిన ధర్మరాజు; క్రమ్మజించెన్‌= మరల్చాడు; పౌరులు= 
పురజనులు; అట్టు= ఆ విధంగా; నివర్తింపండి= వెనుకకు మరల్చబడి; నిరంతర+ఆర్తనాదులు+ఐ= ఎడతెగని శోకధ్వనులు 
కలవారై అంటే దుఃఖితులై; హస్తిపురికి= హస్తినానగరానికి; అరిగిరి= వెళ్ళారు. 


తాత్పర్యం: 'మాతో రావద్దు. మీరు దయచేసి వెనుకకు మరలిపొండి' అని చెప్పి, కరుణతో ధర్మరాజు పౌరులను 
వెనుకకు మరలించాడు. పౌరులు శోకిస్తూ హస్తినాపురానికి తిరిగి వెళ్ళిపోయారు. 


శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. ఇట్లు పాండవులు గృతప్రస్టానులై గంగాతీరంబునం బ్రమాణాఖ్యవటంబున విడిసి, గంగాస్నానంబు సేసి, 
నాంటి పగలును రాత్రియు నంద యుండి; రంత. బ్రభాతసమయంబున. 10 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పాండవులు; కృతప్రస్థానులు+ఐ= చేయబడిన ప్రయాణం కలవారై, అంటే ప్రయాణంచేసి; 
గంగా, తీరంబునన్‌= గంగానది ఒడ్డున; ప్రమాణ+ఆఖ్య, వటంబున= “ప్రమాణ” మనే పేరు కల మర్రిచెట్టుదగ్గర; విడిసి= 
విడిది చేసి; గంగా స్నానంబు+చేసి= గంగానదిలో స్నానంచేసి; నాంటి= ఆ రోజు; పగలును; రాత్రియున్‌; అందు+అ, ఉండిరి= 
అచటనే ఉన్నారు; అంతన్‌; ప్రభాత సమయంబున= తెల్లవారు జామున. 


తాత్పర్యం: ఈ విధంగా పాండవులు అరణ్యంలో (ప్రయాణం కొనసాగించి, గంగానదీతీరంలో “ప్రమాణం” అనే 
పేరుతో విలసిల్లిన మర్రిచెట్టు [క్రింద విడిది చేసి, గంగాస్నానం చేసి, అచ్చటనే ఒక పగలు, రాత్రి గడిపారు. అంత 
తెల్లవారే సమయంలో. 


చ. పరువడి నగ్నిహోత్రములు బంధులు శిష్యులు. దోడ రా మహీ 

సురవరులెల్లం బాండునృపసూనులయొద్దకు. జ్రీతి నేంగుదెం 

చిరి బహువేదఘోషముల౦. జేసి నిరస్త సమస్త కిల్టిషో 

తృ్కరు లగుచున్న ధన్యులు జగత్ప్సరిపూజ్యులు బ్రహ్మసమ్మితుల్‌. య1 
ప్రతిపదార్థం: పరువడిన్‌= వేగం(శ్రద్ధుతో; అస్నిహోత్రములు= (నిత్యవ్రతంగా నిర్వహిస్తున్న) అగ్నులు; బంధులు= చుట్టాలు; 
శిష్యులున్‌= తమవద్ద చదువుకొంటున్న వటువులు; తోడ, రాన్‌= వెంటరాగా; బహు, వేద, ఘోషములన్‌+చేసి= ఎన్నో 
వేదమంత్రాలను వల్లెవేస్తూ ఉన్నందున; నిరస్త సమస్త, కిల్చిషంఉత్కరులు+అగుచు+ఉన్న= పోయిన సర్వపాపాల అతిశయం 
కలవారవుతూ ఉన్న, అంటే సమస్త పాపరహితు లయిన; ధన్యులు= చరితార్జులు; జగత్‌, పరిపూజ్యులు= జగత్తుకంతటికి 
మిక్కిలి పూజించతగినవారు; (బ్రహ్మ సమ్మితుల్‌= (బ్రహ్మదేవుడితో సమానులు; అగు; మహీ సురవరులు+ఎల్లన్‌= భూమిలోని 
దేవతలలో ్రేష్టులు అందరు, అంటే బ్రాహ్మణోత్తములందరు; పాండు, నృప, సూనుల+జఒద్దకున్‌= పాండురాజుకొడుకులవద్దకు; 
ప్రీతిన్‌= అనురాగంతో; ఏంగుదెంచిరి= వచ్చారు. 


తాత్పర్యం: (ఆ వేగుబోకలో) వేదమంత్రాలను పఠించడంవల్ల సమస్త పాపరహితులయి ధన్యులైనవారు, లోకమంతటికి 
పూజనీయులు, బ్రహ్మదేవునితో సమానులు అయిన బ్రాహ్మణోత్తములందరు, బంధువులు, శిష్యులు వెంటరాగా, 
తమ తమ అగ్నిహోత్రాలు తీసుకొని పాండవుల వద్దకు (ప్రేమతో వచ్చి చేరారు. 


విశేషం: వేదమంత్రపఠనం సమస్త పాపహరం అని ఆర్షవిశ్యాసం. నన్న్మయభట్టుకాలంలో తూర్పు చాళుక్య యుగంలో 

వైదికమత పునర్వికాసం వెల్లివిరిసింది. నన్న్మయమహాకవి (వ్రాసిన ఈ పద్యం సమకాలిక (బ్రాహ్మాణసమాజాన్ని ప్రతిఫలింపచేసే 

మణిదర్పణం. 

వ. _ ఇట్లు దమతోడన వనవాసంబు సేయ నిశ్చయించి వచ్చిన విప్రుల నతిప్రీతి గౌరవంబున నర్హించి తదా 
శీర్వాదంబుల నభినందితుండై ధర్మృతనయుండు వారల కిట్లనియె. 12 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తమతోడన్‌+అ; వనవాసంబు+చేయ= అరణ్యంలో నివసించటానికి; నిశ్చయించి= 
నిర్ణయించి; వచ్చిన; విప్రులన్‌= బ్రాహ్మణులను; అతిప్రీతి, గౌరవంబునన్‌= మిక్కిలి అనురాగంతో, మన్ననతో; అర్చించి= 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము ల్లా 


పూజించి; తద్‌+ఆశీర్యాదంబులన్‌= వారి దీవెనలచేత; అభినందితుండు+ఐ= మెచ్చుకొనబడినవాడైై ధర్మతనయుండు= 
(యమధర్మరాజు కొడుకు) ధర్మరాజు; వారలకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: -ఈ విధంగా తమతో అరణ్యవాసం చేయటానికి సంసిద్దులై వచ్చిన బ్రాహ్మణులను అనురాగంతో, 
మన్ననతో పూజించి, వారి ఆశీర్వాదాలను పొంది ధర్మరాజు వారితో ఇట్టా అన్నాడు. 


క. “అపహృత సర్వస్వులమై । సపత్సుల నికారమున బ్రచండాటవిలో 

విపుల ఫల శాక మూలము । లుపయోగించుచును నిష్ట నుండెడు మాతోన్‌. 13 
ప్రతిపదార్థం: అపహృత సర్వస్వులము+ఐ= అపహరించబడిన సమస్తం కలవాళ్ళమై, అంటే సమస్తం కోలుపోయిన వాళ్ళమై; 
సపత్నుల, నికారమునన్‌= శత్రువుల వంచనవలన; ప్రచండ+అటవిలో= ఘోరమైన అడవిలో; విపుల, ఫల, శాక, మూలములు= 
ఎన్నో పండ్లు కూరలు దుంపలు; ఉపయోగించుచును= వాడుతూ; నిష్టన్‌+ఉండెడు= నియమంతో (బ్రతికే; మాతోన్‌. 


తాత్సర్యం: “శత్రువుల వంచనచేత అంతయు పోగొట్టుకొని అరణ్యంలో దొరికే పండ్డు, కూరలు, వేళ్ళు (దుంపలుతిని 
(బ్రతికే మాతో. 


క. రానేల? వచ్చి నవయం | గా నేల? నివాసములకు€ గ్రమ్మథి చను; డు 
గ్రానేకప శార్జూల భ। యానక వనవాస మర్హమగునే మీకున్‌!? శే4 
ప్రతిపదార్థం: రాన్‌+ఏల= మీరు రావటం ఎందుకు?; వచ్చి; నవయంగాన్‌+ఏల= కష్టపడుట ఎందుకు?; నివాసములకున్‌+క్రమ్మటి, 


చనుండు= (మీ)ఇండ్లకు తిరిగి వెళ్ళండి; ఉగ్ర+అనేకప, శార్జూల, భయానక, వనవాసము= (క్రూరమైన ఏనుగులతో, పెద్దపులులతో 
భయంకరమైన అరణ్యనివాసం; మీకున్‌+అర్హము+అగున్‌+ఏ= మీకు తగునా? 


తాత్పర్యం: మీరు రావటం ఎందుకు ? వచ్చి ఎందుకు కష్టపడాలి? మీరు మీ ఇండ్లకు తిరిగిపాండి. భీకరమైన 
ఏనుగులతో, పెద్దపులులతో కూడిన అరణ్యవాసం మీకు తగునా? 


వ. _ అనిన విని బ్రాహ్మణులు పరమ దుఃఖితులై 'మీర కాని మాకు నొండు గతి లేదు; మమ్ము ననన్యశరణ్యుల 
విడుచుట ధర్మంబు గాదు. 15 
ప్రతిపదార్హం: అనిన, విని, బ్రాహ్మణులు; పరమ దుఃఖితులు+ఐ= మిక్కిలి శోకం పొందినవారై; మీరు+అ, కాని= మీరే తప్ప; 


మాకున్‌+ఒండు, గతి= మాకు వేరొకమార్గం; లేదు; మమ్మున్‌; అనన్య శరణ్యుల= వేరేదిక్కు (ఆశ్రయం) లేని వాళ్ళను; 
విడుచుట= వదలుట; ధర్మంబు, కాదు= న్యాయం కాదు. 


తాత్పర్యం: ఆ మాటలు విన్న బ్రాహ్మణులు మిక్కిలి దుఃఖించి పాండవులతో - “అయ్యలారా! మాకు మీరు తప్ప 
వేరే ఎవరూ దిక్కు లేరు. మీరు మమ్మల్ని వదలటం ధర్మం కాదు. 


ఆ. ఆశ్రితులను భక్తులగువారి నెప్పుడు । నన్యులైన విడువ; రట్టి విప్ర 
నరుల భక్తిపరుల వసుధేశ! మీ యట్టి । ధార్మికులకు విడువందగునె చెపుము. 16 


ర శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్దం: ఆశ్రితులను= తమ అండకు చేరిన వాళ్ళను; భక్తులు+అగువారిని= తమపట్ట భక్తికలవాళ్ళను; ఎప్పుడున్‌; 
అన్యులైన= ఇతరులైన; విడువరు= వదలిపెట్టరు; అట్టి; విప్రవరుల= బ్రాహ్మణోత్తములను; భక్తిపరుల= భక్తితో కూడిన 
వాళ్ళను; వసుధా+-ఈశ= ఓరాజా! మీ, అట్టి, ధార్మికులకు= మీవంటి ధర్మాత్ములకు; విడువన్‌+తగునె= విడుచుట తగునా?; 
చెపుము+అ= చెప్పండి. 


తాత్సర్యం: తమ'ప్రాపు గోరి చేరినవాళ్ళను, తమపట్ల భక్తి కలవాళ్ళను ఇతరులు కూడ ఎన్నడూ విడనాడరు కదా! 
అటువంటప్పుడు బ్రాహ్మణోత్తములను, మీపట్ల భక్తికలవాళ్ళను ఓ ధర్మరాజా! మీబోటి ధర్మాత్ములు విడిచిపెట్టటం 
భావ్యమా? 


న. _ అస్మ త్పోషణోపాయచింత సేయ నలదు; వన్యమూల ఫలంబుల నేమ తెచ్చికొని యుపయోగించుచు 
జపహోమాది పుణ్యక్రియల మీకుం బ్రియంబు సేయుచు నుండెద; మధర్మ్శవర్తులయి మీ కపకారంబు సేసిన 
ధార్తరాష్తుల రాష్ట్రంబున నుండ నోప' మనిన వారల రాక కొడంబడి. 17 


ప్రతిపదార్హం: అస్మద్‌+*పోషణ+ఉపాయ, చింత= మమ్మల్ని ఎట్లా పోషించాలి అనే ఉపాయాన్నిగూర్చిన ఆలోచన; చేయవలదు; 
వన్య, మూల, ఫలంబులన్‌= అడవిలో పుట్టి పెరిగే వేళ్ళు, పండ్లు; ఏము+అ= మేమే; తెచ్చికొని; ఉపయోగించుచు; జప, 
హోమ+అఆది, పుణ్య, క్రియల= జపం, అన్షివేల్బటం మొదలైన పుణ్యకార్యాలచేత; మీకున్‌*ప్రియంబు+చేయుచున్‌= మీకు 
ఇష్టం ఒన గూర్చుతూ; ఉండెదము; అధర్మ వర్తులు+అయి= అధర్మాన్ని ఆచరించేవారయి; మీకు+అపకారంబు= మీకు కీడు; 
చేసిన; ధార్తరాష్ట్రుల= ధృతరా[ష్టుడి కొడుకుల; రాష్ట్రంబునన్‌= రాజ్యంలో; ఉండన్‌+ఓపము= ఉండజాలము; అనిన= అని 
చెప్పగా; వారల రాకకు= ఆ బ్రాహ్మణులు తమతో రావటానికి; ఒడంబడి= అంగీకరించి. 


తాత్పర్యం: మా పోషణగురించి మీరు ఆలోచించవలసిన అవసరం లేదు. మేమే అడవిలో దొరికేపండ్డు, వేర్లు 
తెచ్చుకొని తినగలం. జపతపాలు, యజ్ఞయాగాలు మొదలైన పుణ్యకార్యాలు నిర్వహించి మీకు ప్రియం చేస్తూ 
ఉంటాము. మీకు కీడు చేసిన దుర్యోధనాదులు పరిపాలించే దేశంలో మేము ఉండలేం” అని చెప్పిన బ్రాహ్మణుల 
మాటలకు సమ్మతించి. 


తే. ఇష్టమృష్టాన్నముల. దొల్లి యెల్ల ప్రొద్దు. । దృప్త్పులగుచున్న వసుమతీదేవవరుల. 
గానలందు శాకాశనుల్‌ గాంగ నెట్లు | సూడ నోపుదు నని ధర్మసూనుం డపుడు. 18 


ప్రతిపదార్థం: ఇష్ట. మృష్ట+అన్నములన్‌= తమకు నచ్చినట్టియు శుచి అయినట్టియు అన్నములచేత; తొల్లి= మున్ను; 
ఎల్లప్రొద్దున్‌= సర్వవేళల; తృప్తులు+అగుచున్న= తనివి చెందుతున్నవారయిన; వసుమతీ, దేవ, వరులన్‌= భూదేవ శ్రేష్టులను 
అంటే (బ్రాహ్మణోత్తములను; కానలందు= అరణ్యాలలో; శాక+అశనుల్‌+కాంగన్‌= కూరలు తినే వారినిగా; ఎట్టు= ఏవిధంగా; 
చూడన్‌+ఓపుదును+అని= చూడగల నని; అప్పుడు; ధర్మసూనుండు= ధర్మరాజు. 


తాత్పర్యం: రుచిగా, శుచిగా ఉన్న వంటకాలతో ఎల్లప్పుడూ తృప్తిగా భుజించే బ్రాహ్మణోత్తములు కేవలం కూరగాయలు 
తింటూ అరణ్యంలో ఉండటం ఎట్లా చూడగలనని ధర్మరాజు వాపోయాడు. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 


=! 


శౌనకుండు ధర్మరాజునకు ధర్మంబులు సెప్పుట (సం. 3-2-14) 


టీ 


న 


వ్యవస్థానార్థంబు జనకగీతంబు లైన శ్లోకంబుల యర్హంబులు యుధిష్టిరున కి ట్లనియె. 19 


వ. _ శోకమూర్చితుండై మహీతలంబుపయిం బడిన యాతని నాశ్వాసించి శౌనకుం డను బ్రహ్మర్షి దొల్లి యాత్త 


ప్రతిపదార్థం: శోక, మూర్చితుండు+ఐ= దుఃఖంవలన మూర్చపాొందిన వాడై; మహీతలంబుపయిన్‌+పడిన, ఆతనిన్‌= నేలపైబడిన 
ఆతడిని; ఆశ్వాసించి= ఓదార్చి; శౌనకుండు+అను, (బ్రహ్మర్షి శౌనకుడు అనే బ్రాహ్మణ బుషి తాల్లి= పూర్వం; ఆత్మ, 
వ్యవస్థ్టాన+అర్థంబు= ఆధ్యాత్మిక జ్ఞానం నిల్పటంకోసం; జనక, గీతంబులు+ఐన= జనక మహారాజుచేత పాడబడిన; శ్టోకంబుల= 
పద్యాల; అర్జంబులు= అభిప్రాయాలు; యుధిస్టిరునకు= ధర్మరాజుకు(చెపుతూ); ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: దుఃఖంవలన మూర్చిల్లి నేలపై కొరిగిన ధర్మరాజును సేదదీర్చి, శౌనకుడనే బ్రాహ్మాణబుషి ధర్మరాజుకు 
జనకగీతాలలోని వేదాంతపరమార్దాన్ని ఈవిధంగా వివరించాడు. 


విశేషం: శౌనకుడు జనకగీతాలైన శ్లోకాల అర్థమే చెప్పాడు గాని వాటినన్నింటిని చెప్పి ఉండలేదు. నన్నయ మూలాన్ని 
సంక్షేపించే విధానాలలో ఇదొకటి. 


క. _ 'శోకభయస్టానంబు ల । నేకంబులు గలిగినను విహీన వివేకుం 
డాకులత బొందునట్లు వి । వేకము గలవాండు బుద్ది వికలుం డగునే? 20 


ప్రతిపదార్హం: శోక, భయ, స్టానంబులు= దుఃఖానికి, భయానికి నెలవులు; అనేకంబులు= పెక్కులు; కలిగినను= కలిగినప్పటికిని; 
విహీన వివేకుండు= వివేకం లేనివాడు; ఆకులతన్‌+పొందునట్టు= ఆరాటం చెందినట్టు; వివేకము, కలవాండు= ఉచితానుచిత 
జ్ఞానం కలవాడు; బుద్ది, వికలుండు+అగునే= మతిపోగొట్టుకొన్నవాడు అవుతాడా? 


తాత్పర్యం: 'దుఃఖం, భయం పొందదగిన పట్టులు పెక్కులు దాపురించినప్పటికినీ అవివేకివలె వివేకి వికలుడు కాడు. 


నిశేషం: అలం: ఉపమ. 


క. శారీర మానస మహా । దారుణ దుఃఖములఈ. జేసి తథింగి శరీరుల్‌ 
క్రూరతరబాధం బొందుదు । రా రెంటిని జెజుతు రార్యు లమలినబుద్దిన్‌. 21 


ప్రతిపదార్థం: శారీర= దేహానికి సంబంధించినట్టి; మానస= మనస్సుకు సంబంధించినట్టి; మహా, దారుణ= మిక్కిలి భయావహమైన; 
దుఃఖములన్‌+చేసి= శోకాల (అనుభవించటం) చేత; తజీంగి= క్షీణించి; శరీరుల్‌= దేహధారులైన మనుజులు; (క్రూరతర, 
బాధన్‌+పొందుదురు= ఎక్కువ నొప్పి కలిగించే కష్టాలను అనుభవిస్తారు; ఆరెంటిని= ఆ రెండింటిని అంటే దేహసంబంధమైన, 
మనస్సంబంధమైన వెతలను; ఆర్యులు= పూజించతగినవారు; అమలిన, బుద్ధిన్‌= నిర్మలమైనమతితో; చెజుతురు= చెడేటట్టు 
చేస్తారు. 


తాత్పర్యం: కేవలం దేహధారులని చెప్పతగిన సామాన్యమానవులు శారీరక, మానసిక బాధలచేత [క్రుంగి కృళిస్తారు. 
ఆర్యులు ఆ రెంటిని నిర్మలబుద్దితో నిగ్రహించగలుగుతారు. 


10 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: ఆంధ్ర మహాభారతంలోని ఎన్నో పద్యాలలో, వచనాలలో పెక్కు పాఠాంతరాలు కనిపిస్తున్నాయి. ప్రాచీన తాళపత్ర 
(గ్రంథాలలో లేఖకులు కారణాంతరాలవలన మార్పులు, చేర్పులు, కూర్పులు ఎడనెడ చేసి ఉన్నారు. అసలు కవిహృదయం 
నిష్కర్షగా నిర్ణయంచటంకూడ కష్టమే. ఆంధ్రమహాభారతం - సంశోధిత ముద్రణం తయారు చేసిన విద్యాంసులు పాఠభేదాలు 
అన్నింటిని సమ[గ్రంగా చర్చించి, తమకు నచ్చిన పాఠాన్ని స్వీకరించినప్పటికీ పాఠాంతరాలను కూడ అచ్చుప్రతిలో ఆయా 
పుటల [క్రింద ఉదాహరించి ఉన్నారు. ఇచట 'చెజుతురు” అనే దానికి 'పాతురు' అనే పాఠాంతరం ఉన్నది. కాని 'చెజుతురు” 
అనే పాఠమే కవి హృదయమని తోస్తున్నది. 


వ. వ్యాధి శ్ర మానిష్ట సంస్పర్శ నేష్ట వివర్దనంబు లను నాల్లింటం బుట్టి శారీరదుఃఖంబు లాశుక్రియాది ప్రతి 
యోగంబుల నుపశమిల్లు; మథి స్నేహజంబు లైన మానసదుఃఖంబులు జలంబుల నగ్ని యుపశమిల్లునట్లు 
విమల జ్ఞానంబునం జేసి యుపశమంబునం బొందు. 22 


ప్రతిపదార్థం: వ్యాధి, శ్రమ+అనిష్ట సంస్పర్శన+ఇష్ట్ర వివర్దనంబులు+అను, నాల్షింటన్‌= రోగం, అలసట, ఇష్టంలేని వాటిని 
ముట్టుకోవటం, ఇష్టమైన వాటిని వదలిపెట్టటం అనే నాల్షింటి నుండి; పుట్టి= జనించి; శారీర దుఃఖంబులు= దేహ సంబంధమైన 
శోకాలు; ఆశు, క్రియా+అఆది, ప్రతియోగంబులన్‌= అప్పటికప్పుడు చేసే చేష్టలు మొదలైన విరుగుళ్ళ వల్ల; ఉపళమిల్లు= 

యు ర! లా లా 
తగ్గుతాయి; మటి; 'స్నేహజంబులు+ఐన= మైత్రి వల్ల జనించే; మానస, దుఃఖంబులు= మనస్సుకు సంబంధించిన శోకాలు; 
జలంబులన్‌= నీటిచేత; అన్ని= నిప్పు; ఉపశమిల్టునట్టు= అణగేటట్టు; విమల, జ్ఞానంబునన్‌+చేసి= నిర్మలమైన జ్ఞానంచేత; 

లా న్‌. లా ఇ వ్‌ ఇ 

ఉపశమంబునన్‌+పొందున్‌= తగ్గుతాయి. 


తాత్పర్యం: రోగం, అలసట, ఇష్టంలేని వాటిని ముట్టుకోవటం, ఇష్టమున్న వాటిని వదలిపెట్టటం అనే నాల్లింటి వలన 
శరీరదుఃఖాలు పుట్టుతాయి. ఆ శరీరదుఃఖాలు (వేగంగా) అప్పటికప్పుడు చేసే విరుగుడులవలన తాత్కాలికంగా 
ఉపశమింపవచ్చును. ఇక, 'స్నేహంవలన ఏర్పడిన మానసిక తాపాలు, నీటివలన నిప్తు అణగినట్టుగా విమలజ్ఞానం 
వలన ఉపశమనం పొందుతాయి. 


క. స్నేహార్దవ మగ్నుం డయి । దేహి మహాదుఃఖముల నధృతి€ బొందును; దుః 
ఖాహతుండు శోకతాపవి ।; మోహో యగున్‌; స్నేహమూలములు రాగాదుల్‌. 23 


ప్రతిపదార్హం: స్నేహ+అర్లవ, మగ్నుండు+అయి= చెలిమి అనే కడలిలో మునిగినవాడై; దేహి= శరీరధారి అయిన మానవుడు; 
మహాదుఃఖములన్‌= గొప్ప వెతలను; అధృతిన్‌= స్టైెర్యం లేమిచేత; పొందును; దుఃఖ+ఆహతుండు= బాధలచేత కొట్టబడినవాడు; 
శోక, తాప, విమోహి, అగున్‌= వగపు అనే వేడిమి సోకి స్పృహతప్పినవాడు అవుతాడు; రాగ+ఆదుల్‌= ప్రేమ మున్నయినవి; 
'స్నేహమూలములు= స్నేహం కారణంగా కలిగినట్టివి. 


తాత్పర్యం: స్నేహమనే సముద్రంలో మునిగి మనుజుడు స్టెర్యం కోలుపోయి దుఃఖాన్ని పొందుతాడు. దుఃఖితుడు 
వగపువేడిమిలో ఉడికిపోయి స్పృహ తప్పుతాడు. అనురాగం మొదలయినవి స్నేహాన్ని ఆధారంగా చేసికొని పుట్టేవే. 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. "స్నేహం” - సంస్కృతభాషలో మైత్రి - చెలిమి అనే పదాలకంటె విసృతమైన పరిధిలో 
వాడబడింది. ఒక జీవికి అనేక కారణాలవలన ఏర్పడే అనిర్వచనీయమైన అనుబంధాన్ని, అనురాగాన్ని స్నేహభావంగా అర్ధం 
చెప్పవచ్చును. 'స్నేహమూలములు రాగాదులో అనే మనోహర భావన నన్నయను నానారుచిరార్థ సూక్తి నిధిని చేసిన కవితాశిల్పానికి 
ఉదాహరణగా ఎన్నవచ్చును. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 11 


వ. కావున బంధుమిత్రధనసంచయంబులవలని స్నేహంబు విడుచునది; పద్మపత్రంబు నీరం బొందనియ ట్లెబుక 
గలవారి నెట్టియెడలను స్నేహంబు వొందదు; స్నేహంబున రాగంబును, రాగంబునం గామంబును, 


గామంబునం గ్రోధంబును, గ్రోధంబునం దృష్టయు వర్తిల్లు. 24 


ప్రతిపదార్థం: కావున= కాబట్టి; బంధు, మిత్ర ధన, సంచయంబుల వలని, స్నేహంబు= చుట్టాలవలనను, నెచ్చెలులవలనను, 
డబ్బును ్రోగుచేయటంవలనను ఏర్పడే మైత్రి; విడుచునది= వదలునది; ఎలుక, కలవారిన్‌= తెలిసినట్టివారిని, అంటే ఆ 
జ్ఞానులను; ఎట్టి, ఎడలను= ఎటువంటి సమయాల్లోనైనను; పద్మపదత్రంబు= తామరాకు; (నీరన్‌+*పొందని) నీరంబు+ఒందని, 
అట్టు= నీటిని పొందని విధంగా; స్నేహంబు= మైత్రి; పొందదు= చేరుకోదు; స్నేహంబున= మైత్రివలన; రాగంబును= 
(ప్రమయున్నూ; రాగంబునన్‌+కామంబును= గ్రేమవలన కోరికయున్నూ; కామంబునన్‌+(క్రోధంబును= కోరికవలన కోపమున్నూ; 
(కోధంబునన్‌+*తృష్మయు= కోపంవలన దాహమున్నూ (అంటే తీరని ప్రలోభం); వర్తిల్లున్‌= ఏర్పడతాయి. 


తాత్సర్యం: కాబట్టి చుట్టాలవలన, మిత్రులవలన, ధనం సమకూర్చటంవలన ఏర్పడే కూరిమి విడనాడాలి. తామరాకు 
నీటిని పొందనట్టు జ్ఞాని ఎప్పుడును స్నేహం పొందడు. కూరిమి వలన అభిమానం, అభిమానం వలన కోరిక, 
కోరికవలన కోపం, కోపంవలన దాహం ఉద్భవిస్తాయి. (ఇచట దాహమంటే అత్యాశ. 


నిశేషం: అలం: ఉపమ. సంచయంబులవలని 'స్నేహంబు; సమాసములలో చేత, తోడ, వలనలకు ఇత్వమౌతుంది. సంచయంబుల 
వలన స్నేహము. 
క. అది సర్వదోషముల కా । స్పద, మది దురితక్రియానుబంధంబులకున్‌ 

మొదలు, నిరంతర దుఃఖ । ప్రద మని మది€ దలంచి తృష్టం బాతురు సుమతుల్‌. 25 
ప్రతిపదార్థం: అది= తృష్ణ సర్వ, దోషములకు= అన్ని తప్పిదాలకు; ఆస్పదము= నెలవు; అది; దురిత, (క్రియా+ 
అనుబంధంబులకున్‌= పాపకృత్యాల కలయికకు; మొదలు= ప్రారంభం; నిరంతర, దుఃఖ, ప్రదము= ఎల్లప్పుడు దుఃఖాన్ని 


కలిగించేది; అని; మదిన్‌= మనస్సులో; తలంచి= ఆలోచించి; తృష్షన్‌= అత్యాశను; సుమతుల్‌= బుద్ధిమంతులు; పాతురు 
(పాచుదురు)= వదలి వెళ్ళుతారు. 


తాత్సర్యం: అది సమస్త దోషాలకు నెలవైనదనిన్నీ, అది పాపకార్యాల అనుసంధానానికి ఆరంభమనిన్నీ, నిరంతరం 
అది దుఃఖాన్ని కలిగించేదనిన్నీ ఆలోచించి మంచిబుద్దికలవారు తృష్షను వదలిపెట్టుతారు. 


విశేషం: పౌరాణికవాబ్మయంలో, బౌద్దసాహిత్యంలో తృష్టయే సర్వదురితాలకు మూలమని నొక్కి వక్కాణించబడింది. 

వ. మథియు. దృష్ణాతురుం డర్దలోభంబునం గోటరస్టంబయిన యనలంబునం జేసి దర్ధంబగు వృక్షంబునుంబోలె 
వినాశంబునం బొందు; నర్ధాసక్తుండైనవాండు శుభంబులు వడయ నోపండు; మృత్యువువలనం బ్రాణులకు 
భయంిబబు గలుగు నట్లర్థవంతులకు రాజ చోర స్వజన జలానలంబులవలన భయంబు నియతంబు. 26 


ప్రతిపదార్హం: మజియున్‌; తృష్టా+ఆతురుండు= తృష్టచేత కలతచెందినవాడు; అర్హలోభంబునన్‌= ధనమందలి ఆసక్తివలన; 
కోటరస్ట్రంబు+అయిన= (చెట్టు) తొా(ర్రలో ఉన్నట్టి; అనలంబునన్‌+చేని = అగ్నిచేత; దగ్దంబు+అగు= తగులబడే; 
వృక్షంబునున్‌+పోలె= చెట్టువలె; వినాశంబునన్‌+పొందున్‌= నళించిపోతాడు; అర్ధ+ఆసక్తుండు+ఐనవాండు= ధనకాంక్ష కలిగినవాడు; 


స శ్రీనుదాంధ్ర మహాభారతము 


శుభంబులు= మేళ్ళు, అభ్యుదయాలు; పడయన్‌+ఓపండు= పొందజాలడు; [ప్రాణులకు= జీవకోటికి; మృత్యువువలనన్‌= 
మరణంవలన; భయంబు, కలుగునట్టు= భయం ఏర్పడేటట్టు; అర్ధవంతులకు= ధనం కలవారికి; రాజ, చోర, స్వజన, 
జల+అనలంబులవలన= రాజులవలన, దొంగలవలన, చుట్టపక్కాలవలన, నీటివలన, నిప్తువలన; భయంబు= భీతి; నియతంబు= 
నిత్యం. (ఎల్లప్పుడు ఉంటుంది). 


తాత్పర్యం: మజియు, తృష్షచేత కలతచెందినవాడు ధనంమీది ఆసక్తివలన, చెట్టుతార్రలోని అగ్నిచేత దగ్ధం అయ్యే 
చెట్టావలె నాశనం పొందుతాడు. ధనకాంక్ష కలిగినవాడు శుభాలు పొందలేడు. (ప్రాణులకు మరణంవలన భయం 
కలుగునట్టుగా ధనం కలవారికి రాజులవలన, దొంగలవలన, చుట్టాలవలన, నీటివలన, నిప్తువలన భయం ఎల్లప్పుడూ 
ఉంటుంది. 


విశేషం: అలం: ఉపమ. 


తే... జలములందు మతృ్య్యంబులు, చదల. బక్ల్షు । లామిషం బెట్లు భక్షించు నట్లు దివిరి 
యెల్లవారును జేరి యనేకవిధుల । ననుదినంబును భక్షింతు రర్బవంతు. 27 


ప్రతిపదార్థం: జలములందు= నీళ్ళలో; మత్స్యంబులు= చేపలు; చదలన్‌= ఆకాశంలో; పక్షులు; ఆమిషంబు= మాంసాన్ని; 
ఎట్లు= ఏవిధంగా; భక్షించున్‌= తింటాయో; అట్లు= ఆ విధంగా; తివిరి= పూని; ఎల్లవారును= అందరున్నూ; చేరి= దగ్గరకు 

ళా లు గా న్‌ రి 
చేరి; అనేక విధులన్‌= పెక్కు రకాలుగా; అనుదినంబును= ప్రతిదినం; అర్థవంతున్‌= ధనంకలవాడిని; భక్షింతురు= తింటారు 
(పేడిస్తారు). 


తాత్పర్యం: నీటిలోని చేపలు, ఆకాశంలోని పక్షులు ఏవిధంగా మాంసాన్ని భక్షిస్తాయో, అదేవిధంగా అందరు 
ధనవంతుడి చుట్టూ చేరి అనేకవిధాల ప్రతిదినం అతడిని పీడిస్తారు. 


విశేషం: అలం: ఉపమ. ధనాపహరణం చేసేవాళ్ళు దొంగలు అనేమాట అందరికీ అనుభవసిద్దం. అది (ప్రత్యక్ష ప్రమాణం. 
ఇక చుట్టపక్కాలు పరోక్షంగా ధనవంతుడిని పీడించటం పరోక్షప్రమాణం. 
క. అర్హమ యనర్ద మూలం; । బర్హమ మాయా విమోహనావహము; నరుం 
దర్వారన దుఃఖమున న । పార్లీక్తతజన్లు. దగుట పరమార్ల మిలన్‌. 28 
థిజ థల “”" థ్‌ 
ప్రతిపదార్హం: అర్జము+అ= ధనమే; అనర్ధ, మూలంబు= కష్టాలకుకారణం; అర్ధ్థము+అ= ధనమే; మాయా, విమోహన+ఆవహము= 


మాయవలన ఏర్పడే మైకం కలిగించేది; నరుండు= మనుజుడు; అర్థ+ఆర్జన, దుఃఖమునన్‌= ధనం సంపాదించాలనే బాధతో; 
అపార్జీకృత, జన్ముండు+అగుట= వ్యర్థమైన పుట్టుక కలవాడవటం; ఇలన్‌= భూలోకంలో; పరమ+అర్హము= మేటి సత్యం. 


తాత్పర్యం: అన్ని చెడుగులకు ధనమే మూలకారణం. ధనం మాయచేత ఏర్పడే (భ్రాంతికి ఆకరం. మనుజుడు 
ధనసంపాదనవలన ఏర్పడే దుఃఖంవలన వ్యర్థజన్ము డవుతా డనే మాట భూలోకంలోని మేటి సత్యం. 


విశేషం: ఈ పద్యంలోని ధన నిరసనం సుస్పష్టం. “ధనమూల మిదం జగత్‌, నానా గుణ గణము కాంచనంబున నిలుచున్‌, 
“సర్వే గుణాః కాంచన మాశ్రయంతి” అనే సుభాషితాల అంతరార్థం కూడ వ్యంగ్యగర్భితమైన ధన నిరసనమే. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 13 


“అర్జానామార్దనే దుఃఖం ఆర్జితానాం చ రక్షణే ।; ఆయే దుఃఖం వ్యయే దుఃఖం ధిగర్ధం దుఃఖభాజనమ్‌.” 


ధన సం[గ్రహణం దుఃఖంతో కూడిన పని, ఆర్జించిన ధనాన్ని రక్షించటం కూడ దుఃఖంతో కూడిన పనే. ఆదాయం దుఃఖం. 

వ్యయం దుఃఖం ఛీ! ఛీ! ధనం దుఃఖభాజనం. పై శ్లోకం ఇక్కడ అనుశీలించతగింది. 

వ. అట్టి యర్థంబువలన దర్వకార్పణ్య మాన భయోద్వేగంబులు పుట్టు/ గావున నర్భోపార్దనచింత సేయ వలదు. 
రూప యౌవన ధన విభవ ప్రియ సంవాసంబు లనిత్యంబు లగుట నందు బుద్దిమంతులు విమోహింపి 
రనిన నమ్మునివరునకు ధర్మతనయుం డిట్లనియె. 29 


ప్రతిపదార్థం: అట్టి= ఆ విధమైన; అర్థంబువలన= ధనం వలన; దర్బ, కార్పణ్య, మాన, భయ+ఉద్వేగంబులు+పుట్టున్‌= 
గర్వం, పిసినిగొట్టుతనం, అహంకారం, భీతి, ఉబ్బు ఏర్పడతాయి. కావునన్‌= కాబట్టి; అర్హ+ఉపార్జన, చింత= ధనాన్ని 
సంపాదించి కూడ పెట్టాలనే ఆలోచన; చేయవలదు; రూప, యౌవన, ధన, విభవ, [ప్రియ సంవాసంబులు= దేహ సౌందర్యం, 
(ప్రాయపుపొంగు, ధనం, ఐశ్వర్యం, ఇష్టమైన మేలైన ఇంటిలో ఉండటం; అనిత్యంబులు= తాత్కాలికాలు; అగుటన్‌= 
కావటంచేత; అందు; బుద్ధిమంతులు= (ప్రాజ్ఞులు; విమోహింపరు= భ్రాంతి చెందరు; అనినన్‌= అని చెప్పగా; ఆ+మునివరునకు= 
మునులలో శ్రేష్టుడైన ఆ శౌనకుడితో; ధర్మతనయుండు= ధర్మరాజు (యమధర్మరాజుకొడుకు); ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అట్టి ధనంవలన గర్వం, పిసినిగొట్టుతనం, అహంభావం, భయం, ఉబ్బు కలుగుతాయి. అందుచేత, 
అట్టి ధనసంపాదన చేయాలనే కోరికను పెంచుకొనవద్దు. అందం, యౌవనం, సంపద, ఇష్టమైన ఇంటిలో నివసించటం 
అనేవి తాత్కాలికమైనవి. ప్రాజ్ఞులు అట్టివాటినిగురించి (భ్రాంతిని పొందరు" అని చెప్పగా ఆ మునిశ్రేష్టుడైన 
శౌనకుడితో ధర్మరాజు -ఈ విధంగా బదులు పలికాడు. 


న్స్‌ '“ఆత్మోపభోగార్ధ మర్దలాభేచ్చ నా । కెన్నండు లేదు; మహీసురాగ్ర 
గణ్యుల నత్యుగ్ర కాననాంతరమున । నెవ్విధంబున భరియింతు నొక్కొ 
యని యిప్తు వగచెద; ననవద్యగుణయుక్తి | ననఘ! మాయట్టి గృహస్థతతికిం 
బోష్యుల నెయ్యెడ6 బ్రోవక యుండను । విప్రుల నతిథుల వృథయ పుచ్చం 


ఆ. జనునె? నిజధనంబు సంవిభాగించి యీ । వలయు, సాధురక్ష వలయు. జేయ, 
నభిమతాశ్రమంబులందు గృహస్టాశ్ర ।; మంబకాదె యుత్తమంబు వినంగ. 30 


ప్రతిపదార్థం: ఆత్మ+ఉపభోగ+అర్థము= సొంతంగా నేను భోగాలను అనుభవించటం కొరకు; అర్హ లాభ+ఇచ్చ= ధనం 
పొందాలనే కోరిక; నాకు+ఎన్నండు, లేదు= నాకెప్పుడూ లేదు; మహీ, సుర+అ(గ్రగణ్యులన్‌= బ్రాహ్మణోత్తములను; అతి+ఉ(గ్ర, 
కానన+అంతరమునన్‌= మిక్కిలి భయంకరమైన అడవిలో; ఏ+విధంబున= ఏ రీతిగ; భరియింతున్‌*ఒక్కొ= పోషించగలనో; 
అని; ఇప్లు= ఇపుడు; వగచెదన్‌= చింతిస్తున్నాను; అనఘ!= పాపరహితుడా!; అనవద్య, గుణ, య్యుక్తిన్‌= మంచిగుణాలుకలిగి 
ఉండటంచేత; మా, అట్టి, గృహస్ట, తతికిన్‌= మా వంటి గృహస్థుల సమూహానికి; పోష్యులన్‌= పోషించదగినవారిని; ఏ+ఎడన్‌= 
ఏ చోటనైనా; (ప్రోవక, ఉండను= రక్షించకుండ ఉండటానికి; విప్రలన్‌= (బ్రాహ్మణులను; అతిథుల= తాత్కాలిక వసతికి, 
భోజనానికి, ఇంటికి వచ్చిన వారిని; (అతిభులైన (బ్రాహ్మణులను); వృథ+అ, పుచ్చన్‌+చనునె= వ్యర్భులుగా పంపటం పాడియా?; 
నిజ, ధనంబు= తన ధనం; సంవిభాగించి= పంచి; ఈ, వలయు= ఇవ్వాలి; సాధు, రక్ష= మంచివారి సంరక్షణం; 


క శ్రీనుదాంధ్ర మహాభారతము 


వలయున్‌+చేయన్‌= చేయాలి; అభిమత+ ఆ(శ్రమంబులందు= కోరుకొనదగిన ఆశ్రమాలలో; గృహస్థ్ర+ఆ[శమంబు+అ= 
గృహమేధియొక్క ఆ(శ్రమమే; వినంగ= పెద్దలు చెపుతుంటే విన్న ప్రకారం; కాదె, ఉత్తమంబు= మంచిదికాదా? (అవునని 
భావం, 


తాత్పర్యం: 'నేను నా స్వార్ధంకొరకు, భోగాలకొరకు ధనాన్ని కోరుకొనటంలేదు. బ్రాహ్మణోత్తములను ఈ మహారణ్యంలో 
నేను ఏ విధంగా పోషించగలను- అని మాత్రమే నా దిగులు. నాబోటి గృహస్టుడికి అవశ్య కర్తవ్యం అతిథిపూజ. 
అందులో నా దగ్గరికి అతిథులుగా విచ్చేసినవారు బ్రాహ్మణోత్తములు, సాధుపురుషులు. అట్టివారిని ఊరక 
పంపవచ్చునా? గృహస్టులైనవారు తమ సంపదలో కొంతభాగం అతిథులకొరకు వెచ్చించాలి. సజ్జనులను సంరక్షించాలి. 
ఈ రీతిగా అన్ని ఆశ్రమాలలో గృహస్టాశ్రమమే మేల్తరమని పెద్దలు చెప్పితే వింటున్నాంకదా! ఇచట సాధు 
సంరక్షణం, అతిథి సేవ కలిసి వచ్చాయి. కనుక గృహస్టాశ్రమధర్మం నెరవేర్చాలి కదా! 


నిశేషం: సనాతన ఆర్ష సంస్కృతి ప్రకారం, మానవజీవితం- (బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థం, సన్న్యాసం- అనే ఆమ 
చతుష్టయంగా విభాగించబడింది. భారతానికి 'పంచమవేదం' అనే ప్రశస్తి ఏర్పడింది. వ్యాసమహర్షి వేదాలను విభజించిన 
మహానుభావుడు. అతడే మహాభారతకర్త. అందుచేత మహాభారతం వేదసారమనిన్నీ, వేదాలకు విపుల వ్యాఖ్యానమనిన్నీ పేరు 
కెక్కింది. ఇంకొక విశేషం - మహాభారతం ప్రారంభ పీఠికలో (బ్రహ్మదేవుడు వ్యాసమహర్షికి ప్రత్యక్షమై, మహాభారత రచనా 
ప్రణాళికను ప్రశంసించాడు. అందులో (బ్రహ్మదేవుడి అభినందన -” ఆశ్రమాలలో గృహస్థాశమం ఎట్లో అట్టే కావ్యాలలో 
మహాభారతం మేల్తరం” - అన్నది మిక్కిలి అర్ధవంతమైనది. వ్యాసమహర్షి మహాభారతాన్ని గృహస్టులకొరకు ప్రత్యేకించి 
వ్రాసినట్లు ఈ ఉదంతంవలన తేలుతున్నది. కవిహృదయం మహాభారత పీఠికలో సుకుమార సుందరంగా పొందుపరచబడింది. 
ప్రాచీన భారతదేశంలో వైదిక మతంపై తిరుగుబాటు నెలకొల్పిన జైన బౌద్దాలు మున్నగు మతాల నిష్ట గృహన్థాశమంపై కాక 
సన్చ్యాసా[శ్రమం పైనే ఉండటం ఇచట అనుసంధేయం. మహాభారతంలో వ్యాసమహర్షి గృహనస్థాశ్రమాన్ని ఉగ్గడించి గృహస్టులు 
అనుష్టానవేదాంతులు కావాలని ఉద్బోధించాడు. 

వ. మటథటిీ యార్తునకు శయనంబును, భీతున కభయంబును, దృషితునకు జలంబును, బుభుక్షితునకు 
నన్నంబును, శ్రాంతునకు నాసనంబును నిచ్చుట సనాతనంబైన యుత్తమ గృహస్థ ధర్మంబు; తృణ 
భూమ్యుదక ప్రియ వచనాదరంబు లెల్లవారికి నవశ్యంబ; యాత్మార్ధంబుగా నన్నపాకంబును నసాక్షిక 
భోజనంబును, వృథాపశు ఘాతంబును బాపహేతువు, లగ్నిహోత్రంబులు ననద్వాహంబులు నతిథి బాంధవ 
విద్వజ్ఞన గురుమిత్ర భామినీ నివహంబు లపూజితంబులై యెగ్గు సేయును; గావున గృహస్థుండు 
సర్వసంతర్పకుండ గావలయుం, గావునం బ్రతిదినంబును బక్షి శునక శ్వాపదార్హంబు సాయం 
ప్రాతస్సులయందు వైశ్వదేవంబు సేసి యమృతాశియు విఘసాశియు. గావలయు; యజ్ఞశేషం బమృతంబు 
నాం బరంగు; నతిథిభుక్త శేషంబు విఘసంబు నాంబడు; నట్టి వృత్తి వర్తిల్లువా. డుత్తమగ్భహస్టుం) డనిన 
ధర్మరాజునకు శౌనకుం డిట్లనియె. 31 

ప్రతిపదార్థం: మటథి; ఆర్హునకు= బాధపడుతున్నవాడికి; శయనంబును= పడకను; భీతునకు= భయపడినవాడికి; అభయంబును= 

శరణును; తృషితునకు= దప్పిగొన్నవాడికి; జలంబును= నీరును; బుభుక్షితునకున్‌= ఆకలిగొన్నవాడికి; అన్నంబును= 


భోజనమును; (శ్రాంతునకున్‌= డస్సినవాడికి; ఆసనంబునున్‌= కూర్చొనటానికి పీటను; ఇచ్చుట= ఇవ్వటం; సనాతనంబు+ఐన= 
పూర్వకాలంనుండి వస్తున్న; ఉత్తమ, గృహస్థ, ధర్మంబు= మంచి గృహస్టులు ఆచరించవలసిన ధర్మం; తృణ= తృణమయమైన 


ఆరణ్యపర్వము - ప్రథనూశ్వాసము 15 
ఆసనం; భూమి+ఉదక, ప్రియవచన+ఆదరంబులు= కూర్చుండుటకు లేదా, పరుండుటకు ప్రదేశం, దప్పిక తీర్చటానికి నీళ్లు, 
ఇంపైన పలుకులతో ఆదరించటం; ఎల్లవారికిన్‌= అందరకు, అవశ్యంబు+అ= తప్పనిసరి అయినటువంటివి; ఆత్మ+అర్థంబుగాన్‌= 
తనకొరకు మాత్రమే ఉద్దేశించబడిన; అన్న, పాకంబునున్‌= అన్నం వండటమున్నూ; అసాక్షిక, భోజనంబును= తోడులేకుండ 
తిండి తినటమున్నూ; వృథా, పశు, ఘాతంబును= అనవసరంగా జంతువులను చంపటమున్నూ; పాప, హేతువులు= పాపం 
కలగజేసే కారణాలు; అగ్నిహోత్రంబులున్‌= (వ్రేల్చిన అగ్నులు; అనడ్వాహంబులున్‌= ఎద్దులు; అతిథి, బాంధవ, విద్వత్‌+జన, 
గురు, మిత్ర, భామినీ, నివహంబులు= అతిథులు, చుట్టాలు, విద్వాంసులైన జనులు, గురువులు, మిత్రులు, స్త్రీలు వీరి 
సముదాయాలు; అపూజితంబులు+ఐ= పూజించబడనివై (పోషించబడనివై); ఎగ్గు చేయును= కీడు చేస్తాయి; కావున= కాబట్టి; 
గృహస్టుండు= గృహమేధి (గృహస్త్రాశ్రమంలో ఉన్నవాడు); సర్వ సంతర్పకుండు= అందరిని సంతృప్తి పరిచేవాడు; కావలయున్‌= 
కావాలి; కావునన్‌= కాబట్టి; 'ప్రతిదినంబును= అనుదినం; పక్షి శునక, శ్యాపద+అర్థంబు= పక్షులు, కుక్కలు, జంతువులకొరకు; 
సాయం, ప్రాతస్సుల+అందు= సాయంకాలం ఉదయంవేళలలో; వైశ్వదైవంబు, చేసి= వైశ్వదేవం అనే పేరుకెక్కిన యజ్ఞాన్ని 
నిర్వహించి; అమృత+ఆశియు= అమృతాన్ని తినేవాడున్నూ; విఘస+ఆశియున్‌= విఘసం తినేవాడున్నూ; కావలయు= కావాలి; 
యజ్ఞ శేషంబు= యజ్ఞంలో మిగిలింది; అమృతంబు= అమృతం; నాన్‌+పరంగున్‌= అనబడుతుంది; అతిథి, భుక్త శేషంబు= 
అతిథులు తినగా మిగిలింది; విఘసంబు=విఘసం; నాన్‌+పడున్‌= అనబడుతుంది; అట్టి, వృత్తి వర్తిల్లువాండు= అటువంటి 
మర్యాద పాటించేవాడు; ఉత్తమ, గృహస్టుండు+అనిన= మంచి గృహస్టుడు అని చెప్పగా; ధర్మరాజునకు= ధర్మపు(త్రుడికి; 
శౌనకుండు+ఇట్టు+అనియెన్‌= శౌనకుడు ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆర్హుడికి శయ్యాసౌఖ్యం, భయపడినవాడికి శరణం, దప్పిగొన్నవాడికి నీరు, ఆకలిగొన్నవాడికి తిండి, 
డస్ప్సినవాడికి ఆసనం సమకూర్చుటం గృహస్టుడు నిర్వహించవలసిన సనాతనధర్మాలు. అతిథుల పట్ల ఆదరాభిమానాలు 
చూపవలసిన బాధ్యత గృహస్సుడిది, పక్కన విస్తరి లేకుండ భుజించటం, తనకోసం మాత్రమే వంట చేయించటం, 
నిష్కారణంగా పశువులను హింసించటం పాతకాలు. అంతేకాక అన్షిహోత్రాలు, అతిథులు, చుట్టాలు, విద్వాంసులు, 
గురువులు, మిత్రులు, ్ర్రీలు-వీరలకు యథోచిత మర్యాద చూపనప్పుడు ఎగ్గు చేస్తారు (కీడు కలుగుతుంది), 
అందుచేత గృహస్టుడు ఎల్లవారిని సంతృప్తి పరచక తప్పదు. యజ్ఞశేషానికి అమృతమని పేరు. అతిథి భుక్త శేషానికి 
విఘసమని పేరు. గృహమేధి అమృతాశియు, విఘసాశియు కావాలి. ఉదయాస్తమయ వేళలలో పక్షి శునకాదులకు 
బలి ఆహారం వేయాలి. దానికి వైశ్స్వదేవ యజ్ఞమని పేరు. ఉత్తమ గృహస్టుడు నిర్వహించవలసిన ఇటువంటి 
కర్తవ్యాలు ఉన్నాయి గదా! అని ధర్మరాజు చెప్పిన పై మాటలు విని, శౌనకమహర్షి సమాధానం చెప్పటానికి 
ఉద్యమించాడు. 


విశేషం: పాండవులలో జ్యేష్టుడైన యుధిస్టిరుడికి ధర్మరాజు అనే సార్ధకనామం ఎట్లా ఏర్పడిందో పై వాక్యాలవలన తెలుస్తుంది. 
ధర్మరాజాశీలాన్ని 'పై వాక్యాలు హృదయంగమంగా చిత్రిస్తున్నాయి. మహాభారతం గృహన్థాశమానికి కల్పించిన గౌరవ(ప్రపత్తులు 
ధర్మరాజు వెల్లడించిన అభిప్రాయాలవలన తేటతెల్లమవుతున్నాయి. [విఘసం” అంటే విశేషంగా భక్షింపబడేది అని వ్యుత్పత్తి |. 
క. “'హారివిషయాబిలాషము । గారణముగ నెంత యెటజుక గలవారును దు 


ర్వారవికారము. బొందెడు | వారు నిజేంద్రియము లవి యవశ్యము లగుటన్‌. 32 
ప్రతిపదార్థం: హారి, విషయ+అభిలాషము= మనోహరాలైన ఇంద్రియ సౌఖ్యాలపై కోరిక; కారణముగన్‌= హేతువుగా; ఎంత, 


ఎజుక, కలవారును= ఎంతటి జ్ఞానం కలవారైనను; నిజ+ఇంద్రియములు= తమ ఇంద్రియాలు; అవి; అవశ్యములు+అగుటన్‌= 
వశంకానట్టివి అవటంచేత; దుర్వార, వికారమున్‌= వారించరాని వికృతిని; పొందెడువారు= పొందుతారు. 


16 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఆకర్షించే ఇంద్రియసౌఖ్యాలపై కోరిక కారణంగా ఎంతటిజ్ఞానం కలవారైనా, తమ ఇంద్రియాలు 
తమకు వశం కావు కాబట్టి, వారించటానికి వీలులేని వికారాన్ని పొందుతారు. 


నిశేషం: ప్రాచీన భారతీయసాహిత్యం పలుమారులు-ఇం[ద్రియాలను జయించటమే విశ్వవిజయమని ఉద్దాటించింది. 


వ. _ సంకల్పజంబైనకామంబునందగిలిన మనస్సుచేతంబ్రేరితంబై శ్రోత్రాదీంద్రియంబులు శబ్జాది విషయంబులం 


బరిభ్రమించుటంజేసి విషయాబభిలాష విశిఖవిద్దులై దేహులు తేజోలుబ్బ్దంబులైన శలభంబులుంబోలె 
శోకానలంబునంబడి తమ్మెజబుంగక యవిద్యాకర్మతృష్ణలం జేసి సంసారచక్రంబునందు. బ్రవర్తిల్లుదు; రట్టి 
బ్రాహ్మాదితృణపర్యంతభూతప్రవృత్తియందు రాగద్వేష విముక్తులై యభిమాన మత్సరంబులు విడిచి, వేద 
చోదితంబైన సమ్యకృంకల్ప సంబంధం బింద్రియనిగ్రహంబు వ్రతవిశేషంబు గురుసేవనం బాహారయోగం 
బధ్యయ నాగమంబు కర్మసన్న్యాసంబు చిత్తనిరోధంబను నెనిమిదింటను గర్మానుష్టానంబు సేసిన మహాత్ములు 
దమ తమ తపోమహత్త్వంబునం జేసి సంసారంబు జయింతురు; నీవును శుశ్రూషా శ్రవణ గ్రహణ 
ధారణోహాపోహార్థవిజ్ఞాన తత్త్వజ్ఞాన సమన్వితుండవు; నీచేతం బ్రారబ్ధంబులైన యవి సర్వంబులును 
సంపన్నంబులగు. 33 


ప్రతిపదార్థం: సంకల్పజంబు+ఐన= చిత్తవృత్తినుండి పుట్టిన; కామంబునన్‌+తగిలిన= కోరికయందు చేరుకొన్న; మనస్సుచేతన్‌= 
చిత్తంచేత; ర్రేరితంబు+ఐ= డ్రేరేపించబడినవై (రెచ్చగొట్టబడినవై); 'శోీత+ఆది+ఇం[ద్రియంబులు= చెవి మున్నగు ఇంద్రియాలు; 
శబ్ద+ఆది, విషయంబులన్‌= శబ్దం మున్నగు ఇందద్రియార్జాలలో; పరి[భ్రమించుటన్‌+చేసి= తిరుగాడుతుండటంవలన; దేహులు= 
శరీరధారులు; విషయశ+అభిలాష, విళిఖ, విద్దులు+ఐ= ఇంద్రియాలకు సంబంధించిన కోరికలు అనే బాణాలచేత కొట్టబడినవారై; 
తేజస్‌+లుబ్బంబులు+ఐన= వెలుగుపై ఆపుకొనలేని తమకం కలిగినవైన; శలభంబులున్‌+పోలెన్‌= మిడత పురుగులవలె; 
శోక+అనలంబునన్‌+పడీ= దుఃఖమనే అన్నిలో పడి; తమ్ము+ఎజుంగక= తమను తాము తెలిసికొనలేక; (అంటే వశం తప్పి); 
అవిద్యా, కర్మ తృష్షలన్‌+చేసి= అజ్ఞానంచేతను, కార్యాలు చేయటంలోని అభిలాషచేతను; సంసార, చక్రంబునందున్‌= ఐహిక 
జీవిత వలయంలో; ప్రవర్తిల్లుదురు= సంచరిస్తారు; అట్టి; బ్రహ్మ+ఆది= బ్రహ్మమొదలుగా; తృణపర్యంత= గడ్డివరకుకల; 
భూత(ప్రవృత్తి+అందు= (ప్రాణుల స్వభావంపట్టు రాగ, ద్వేషు విముక్తులు+ఐ= ఇష్టంచేత, అనిషస్టంచేత విడువబడినవారై; 
అభిమాన, మత్సరంబులు, విడిచి= (ప్రేమ, అసూయలు వదలిపెట్టి; వేద, చోదితంబు+ఐన= వేదాలచేత నిర్ణయించబడిన; 
సమ్యక్‌+సంకల్ప, సంబంధంబు= సరైన చిత్తవృత్తిని ఏర్పరచుకొనటం; ఇం[ద్రియ, ని్నిగ్రహంబు= ఇంద్రియాలను వశం 
చేసికొనటం; వ్రత, విశేషంబు= యథోచితమైన దీక్షను స్వీకరించటం; గురు, సేవనంబు= గురువులను ఆరాధించి సేవలు 
చేయటం; ఆహారయోగంబు= తిండి ఎన్నుకొని తినటంలో నియమం; అధ్యయన+ఆగమంబు= చదువులను వల్లైెవేయటం; 
కర్మ సన్న్యాసంబు= కర్తవ్యాలను ఫలాల పట్ల అనాసక్తితో నిర్వహించటం; చిత్త నిరోధంబు= మనః।ప్రవృత్తులను అదుపులో 
పెట్టకొనటం; అను= అనే; ఎనిమిదింటను= పై ఎనిమిది అంశాలను; కర్మ+అనుష్టానంబు+చేసిన= (క్రియారూపాన నిర్వహించిన; 
మహా+ఆత్ములు= గొప్పు ఆత్మ(మనసు)కల మహానుభావులు; తమ, తమ= వారివారి; తపస్‌+మహత్త్రంబునన్‌+చేసి= తపస్సు 
యొక్క ్రభావంవలన; సంసారంబున్‌= ఐహిక జీవితబంధాన్ని; జయింతురు= గెలుస్తారు; నీవును(ఓధర్మరాజాఏ; శుశ్రూషా, 
(శ్రవణ, (గ్రహణ, ధారణా+ఊ హ+ అపోహ+అర్హ, విజ్ఞాన, తత్తజ్ఞాన, సమన్వితుండవు= (గురుసేవ, వినటం, విన్నదాన్ని 
ఆకళింపు చేసికొనటం, (అవసరమైనదాన్ని) ఊహించటం, అనవసరమైనదాన్ని భావననుండి తొలగించుకొనటం, వస్తువులను 
గురించిన విజ్ఞానం (తెలివితేటలు), వివిధ వేదాంత దర్శనాల పరిజ్ఞానం అనే వాటితో కూడిన వాడివి; నీ చేతన్‌+ 
'ప్రారబ్దంబులు+ఐన+అవి= నీచేత ఆరంభించబడినట్టివి; సర్వంబులును= అన్ని కార్యములును; సంపన్నంబులు+అగున్‌= 
అభ్యున్నతిని పొందుతాయి. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము [7 


తాత్పర్యం: చిత్తవృత్తినుండి పుట్టిన కామంలో తగుల్కొన్న మనస్సుచేత (ప్రేరేపించబడినవైన చెవి మొదలైన 
ఇంద్రియాలు, ఇంద్రియార్జాలలో తిరుగాడుతుండటం వలన, దేహధారులు శబ్దం మొదలైన ఇంద్రియాలకు 
సంబంధించిన కోరికలు అనే బాణాలచేత కొట్టబడినవారై, వెలుగు పైని లోభంచేత అన్నిలోపడే మిడతలవలె 
దుఃఖాన్నిలో పడి తమను తాము తెలిసికొనలేక అజ్ఞానంచేత, కార్యాలు చేయటంలోని అభిలాషచేత సంసారచ(క్రంలో 
తిరుగుతుంటారు. బ్రహ్మ మొదలు గడ్డివరకు ఉండే ప్రాణుల స్వభావాల పట్ట రాగద్వేషాలు విడిచినవారై, 
(ప్రేమాసూయలను వదలి, వేదాలలో చెప్పబడిన సరైన చిత్తవత్తిని ఏర్పరచుకోవటం, ఇంద్రియాలను వశం చేసికొనటం, 
యథోచితమైన దీక్షను స్వీకరించటం, గురుసేవ, ఆహారం తినటంలో నియమం, చదువులను వల్లైవేయటం, ఫలితంపట్ల 
ఆసక్తిలేకుండ కర్తవ్యాలను నిర్వహించటం, మనః।ప్రవృత్తిని అదుపులో పెట్టుకోవటం- అనే ఈ ఎనిమిది అంశాలను 
[(క్రియారూపాన నిర్వహించిన మహాత్ములు తమతమ తపఃప్రభావంవలన సంసారాన్ని గెలున్తారు. ఓ ధర్మరాజా! 
నీవుకూడ గురుసేవ, వినటం, విన్నదాన్ని అర్ధం చేసికొనటం, అర్ధం చేసికొన్న విషయాన్ని స్థిరంగా మనస్సులో 
నిల్పుకొనటం, అవసరమైన దాన్ని ఊహించటం, అనవసరమైనదాన్ని భావననుండి తొలగించుకొనటం, వస్తువిజ్ఞానం, 
వేదాంతాది శాస్త్రపరిజ్ఞానం అనేవాటితో కూడినవాడవు. కావున నీచేత ప్రారంభించబడిన అన్ని పనులూ అభ్యున్నతిని 


పొందుతాయి. 


విశేషం: అలం: రూపకం, ఉపమ. మహాభారతం ప్రకారం మహాత్ములు చేయవలసిన కర్మానుష్టానాలు వేదచోదితాలైనవి 
ఎనిమిది: 1. సమ్యక్సృంకల్ప సంబంధం 2. ఇంద్రియ ని[గ్రహం 3. (వ్రతవిశేషం 4. గురుసేవనం 5. ఆహార యోగం 6. 
ఆగమాధ్యయనం 7. కర్మసన్న్యాసం &. చిత్తనిరోధం- ఇది ఒక అష్ట్రాంగయోగం. బౌద్దదర్శనం (ప్రతిపాదించిన అష్ట్రాంగయోగం 
కూడ ఇచట అనుశీలించతగింది. 1. సమ్యగ్దుష్టి లై సమ్యక్సంకల్పం 3. సమ్యగ్వచనం త్తే సమ్యక్కర్మ రి సమ్యగీవిక 6. 
సమ్యక్కృషి 7. సమ్యక్క్యృతి 8. సమ్యక్సమాధి. పతంజలి మహర్షి యోగదర్శనంలో ఒక అష్ట్రాంగయోగాన్ని ప్రతిపాదించాడు. 
అది ఈవిధంగా ఉంది: 1. యమం 2. నియమం 3. ఆసనం 4. ప్రాణాయామం 5. (ప్రత్యాహారం 6. ధారణ 7. ధ్యానం 
8. సమాధి. మహాభారతంలోని ప్రవచనంలో విద్యావిషయకమైన మరొక అష్టాంగ యోగం కూడ (ప్రతిపాదించబడింది. 
1శుుళూష 2. శ్రవణం 3. [గ్రహణం. 4. ధారణ. 5. ఊహ. 6. అపోహ 7. అర్థవిజ్ఞానం 8. తత్త్వజ్ఞానం. జిజ్ఞాసువు లందరు 
విద్యాభ్యాసంలో పై అష్టాంగయోగాన్ని ఆకళింపు చేసికొనాలి. 


క. _ వసురుద్రాదిత్యాదులు । వసుధేశ! తపంబు గౌరవంబున నైశ్వ 

ర్యసమృద్దులైరి; తపమునఈ. | బ్రసిద్ధముగ నిష్టసిద్ధి వడయుము నీవున్‌. 34 
ప్రతిపదార్థం: వసు, రుద్ర+ఆదిత్య+ఆదులు= వసువులు, రుద్రులు, ఆదిత్యులు (అదితిపుత్రులు - సూర్యులు) మొదలైనవారు; 
వసుధా+-ఈశ!= ఓరాజా! (భూమికి ఈశుడవైనవాడా!); తపంబు, గౌరవంబునన్‌= తపస్సుయొక్క మాహాత్మ్య్యంవలన; ఐశ్వర్య 
సమృద్దులు= సంపన్నులు; ఐరి; తపమునన్‌= తపస్సుచేత; ప్రసిద్దముగన్‌= అందరికి తేటతెల్లం అయ్యేటట్టుగా; నీవున్‌= 
నీవుకూడ; ఇష్టసిద్ధి= అభీష్ట్రాన్ని; పడయుము= పొందుము. 


తాత్పర్యం: వసువులు, రుద్రులు, ఆదిత్యులు మున్నగువారు తపస్సు చేసి ఐశ్వర్యాన్ని సంపాదించగలిగారు. నీవు 
కూడ తపస్సు చేసి నీ ఈప్పితాలను ఈడేర్చుకో. 


ప శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. తపస్సిద్దులైనవారు దమ తలంచిన దానిన క్రమంబునం బడయుదురు; గావున నీవు నుపశమవంతుండవై 
తపయబు సేసి యోగార్హసిద్ది వడసి, బ్రాహ్మణుల ననుచరించుచు నీ మనోరథంబు సఫలంబు సేయు మనిన 
శౌనకవచనంబు సేకొని భ్రాతృమధ్యగతుందైన ధర్మృతనయుండు ధౌమ్యునకు నమస్కరించి యిట్లనియె. 35 


ప్రతిపదార్థం: తపస్‌+సిద్దులు+ఐనవారు= తపస్సులో ఫలితం పొందినవారు; తమ, తలంచిన, దానిన్‌+అ= తాము 
సంకల్పించినదాన్నే; [క్రమంబునన్‌= వరుసగా; పడయుదురు= పొందుతారు; కావునన్‌= కాబట్టి; ఈవు= ఓ ధర్మరాజా!; 
ఉపశమవంతుండవు+ఐ= ఓర్పుకలవాడివై; తపంబు+చేసి= తపస్సు చేసి; యోగ+అర్హ, సిద్ధి= యోగంలో సాఫల్యం; పడసి= 
పొంది; బ్రాహ్మణులన్‌= విప్రులను; అనుచరించుచు= అనుసరిస్తూ; నీ మనోరథంబు= నీకోరిక; సఫలంబు+చేయుము= 
ఈడేర్చుకొనుము; అనిన; శౌనక, వచనంబు+చేకొని= శౌనక మహర్షి చెప్పిన మాటలు అంగీకరించి; (భ్రాతృ మధ్య, 
గతుండు+ఐన= సోదరుల మధ్య ఉన్నట్టి; ధర్మతనయుండు= ధర్మరాజు; ధౌమ్యునకు= తమ పురోహితుడైన ధౌమ్యుడికి; 
నమస్కరించి= అభివాదం చేసి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: దీక్షతో తపస్సు చేసినవారు వారి కోర్కెలను నెరవేర్చుకొనగలరు. ఓ ధర్మరాజా! నీవు కూడ తపస్సు 
చేసి, బ్రాహ్మణులను అనుసరిస్తూ నీ కోరికలను ఈడేర్చుకో'- అని శౌానకమహర్షి చెప్పగా సోదరులమధ్య ఉన్న 
ధర్మరాజు ధౌమ్యుడికి నమస్కరించి ఆయనతో ఇట్టా అన్నాడు. 


తే. 'వనమునకు వచ్చి నవయంగ వలవ దుడుగు; డనిన నుడుగక; 'మీతోన యరుగుదెంతు” 
మనిరి బ్రాహ్మణుల్‌; వీరి కాహార మే యు । పాయమున నుగ్రవనమున6 బడయ నేర్తు? 36 


ప్రతిపదార్థం: వనమునకు= అరణ్యానికి; వచ్చి= ఏతెంచి; నవయంగ, వలవదు= బాధ పడవద్దు; ఉడుగుండు+అనినన్‌= 
మానండని చెప్పినప్పటికీ; ఉడుగక= మానక; మీతోన్‌+అ= మీతోనే; అరుగుదెంతుము+అనిరి= వస్తామన్నారు; బ్రాహ్మణుల్‌= 
విప్రులు; వీరికి; ఆహారము= భోజనం; ఏ, ఉపాయమునన్‌= ఏ వెరవున; ఉగ్రవనమునన్‌= భయంకరమైన అడవిలో; పడయన్‌, 
నేర్తున్‌= సంపాదించగలను? 


తాత్పర్యం: 'అయ్యలారా! మేము చేసేది వనవాసం. మీరు మాతో అడవికి రావిద్దని చెప్పి బ్రతిమాలుకొన్నప్పటికీ 
వినక, వస్తామన్నారు బ్రాహ్మణులు. భయంకరమైన అడవిలో వీరికి నేను ఏవిధంగా ఆహారం సమకూర్చి పెట్టగలను? 


వ. _ వీరల విడువ నోప; నేమి సేయుదు”? ననిన విని ధౌమ్యుండు పెద్దయుం బ్రొద్దు చింతించి, ధర్మరాజున 
కిట్లనియె. 37 
ప్రతిపదార్థం: వీరల= ఈ బ్రాహ్మణులను; విడువన్‌+ఓపన్‌= విడిచి పెట్టజాలను; ఏమి+చేయుదున్‌?= ఏమి చేయగలను?; 


అనిన; విని; ధామ్యుండు; పెద్దయున్‌+(ప్రొద్దు= చాలాసేపు; చింతించి= యోచించి; ధర్మరాజునకు+ఇట్టు+అనియెన్‌= ధర్మరాజుతో 
ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: నాపైని మిక్కిలి ప్రేమతో నా కష్టాలను పంచుకొనటానికి ఇచ్చగించి నాతోపాటు వనవాసం చేయటానికి 
వచ్చిన ఈ (బ్రాహ్మణోత్తములను నేను విడవజాలను, వీరలకొరకు నేను ఏమి చెయ్యాలి?” - అని ధర్మరా జనగా, 
అతడితో పురోహితుడైన ధౌమ్యుడు ఇట్టా పలికాడు. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 10 


ఆ. “'భూతరాశి దొల్లి పుట్టి బుభుక్షాభి । తప్త్రమయినఈ. జూచి తద్దయంబు 
నపనయింప. గడంగి యదితిసుతాగ్రణి ।; గమలబాంధవుండు గరుణతోడ. 38 
ప్రతిపదార్హం: భూతరాశి= ప్రాణికోటి; తాల్లి= పూర్వకాలంలో; పుట్టి; బుభుక్షా+అభితప్తము+అయినన్‌= ఆకలిచేత మాడగా; 


చూచి; తద్‌+భయంబున్‌= ఆ భీతిని; అపనయింపన్‌+కడంగ= పోగొట్టటానికి పూని; అదితి, సుత+అ(గ్రణి= అదితిసుతులలో 
మేటిఅయినవాడు; కమల, బాంధవుండు= (పద్మాలకు చుట్టం) సూర్యుడు; కరుణతోడ= దయతో. 


తాత్పర్యం: 'పూర్వకాలంలో జీవకోటి ఉద్భవించి ఆకలిచేత మలమలమాడుతుంటే చూచి ఆ భయాన్ని 

తొలగించటానికి పూనుకొని సూర్యుడు దయతో - 

వ. ఉత్తరాయణగతుండై యుర్వీరసంబు పరిగ్రహించి, దక్షిణాయనగతిం బర్దన్యభూతుండై యోషధులం బడసి, 
రాత్రులయందు. జంద్రకిరణామృతంబునం జేసి వానిందడుపుచు వర్చించి, యం దన్నంబు పుట్టించి, 
ప్రజారక్షణంబు సేయుటం జేసి యన్నం బాదిత్యమయంబని యెజింగి, తొల్లి భీమవైన్య కార్తవీర్య 
నహుషాదులు యోగసమాధి నిష్టితులై సూర్యభజనంబున నన్నంబుబడసి యాపదలవలనం బ్రజల సముర్ధరించిరి 
గావున. 39 


ప్రతిపదార్థం: ఉత్తర+శఅయన+గతుండై= ఉత్తర దిక్కుగా పయనించినవాడై; ఉర్వీరసంబు= భూమిలోనిసారం; పరి[గ్రహించి= 
స్వీకరించి; దక్షిణ*అయన, గతిన్‌= దక్షిణ దిశగా పయనించినవాడై; పర్దన్యభూతుండై= మేఘుడై; ఓషధులన్‌+పడసి= వరి, 
గోధుమ మున్నగు సన్యములను (పైరులను) (బీజరూపంలో) పొంది; రాత్రుల+అందున్‌= రాత్రివేళలలో; చంథద్ర, 
కిరణ+అమృతంబునన్‌+చేసి= చంద్రుడియొక్క కిరణాలనుండి (స్రవించే అమృతంవలన; వానిన్‌= ఆ ఓషధులను; తడుపుచు; 
వర్చించి= 'పెంపొందింపబేసి; అందు+అన్నంబు+పుట్టించి= వాటినుండి అన్నాన్ని ఉద్భవింపజేసి; ప్రజా, రక్షణంబు+చేయుటన్‌+చేసి= 
(ప్రజలను రక్షించటంచేత; అన్నంబు= అన్నం; ఆదిత్య్వమయంబు+అని= సూర్యుడితో నిండిందని; ఎటింగి= తెలిసికొని; 
తొల్లి= పూర్వకాలంలో; భీమ, వైన్య, కార్తవీర్య, నహుష+ఆదులు= భీముడు, వైన్యుడు (పృథువు), కార్తవీర్యుడు, నహుషుడు 
మున్నగువారు; యోగసమాధి నిస్టితులు+ఐ= యోగంవలన ఏర్పడే సమాధిలో ఉన్నవారై; సూర్య భజనంబునన్‌= సూర్యుడిని 
ఆరాధించటంవలన; అన్నంబున్‌= ఆహారమును; పడసి= పొంది; ఆపదలవలనన్‌= ఆపదలనుండి; ప్రజల= జనులను; 
సముద్దరించిరి= మిక్కిలి కాపాడారు; కావున= కాబట్టి. 


తాత్పర్యం: సూర్యుడు ఉత్తర దిక్కుగా పయనించి భూసారాన్ని క్రోలి, దక్షిణ దిక్కుగా పయనించి మేఘ రూపుడై 
ఓషధులను సమీకరించి, చంద్ర కిరణాల ద్వారా ఆ ఓషధులను పెంపొందించి, వాటి నుండి అన్నాన్ని పుట్టించాడు. 
తద్ద్వారా ప్రజారక్షణం చేశాడు. అందువలన అన్నం సూర్యమయమని తెలిసికొని పూర్వకాలంలో భీమ, వైన్య, 
కార్తవీర్య, నహుషాదులు సూర్యుడిని ఆరాధించి ఆహారాన్ని సాధించి ప్రజలను కాపాడారు. కాబట్టి. 


విశేషం: ఓషధి: ఒకసారి ఫలించి నశించేది (వరి గోధుమ మొ॥ పైరులు) జౌషధము: మందుకు ఉపయోగపడు మొక్క మొనది) 


లయగ్రాహె. 
వారిరుహమిత్తు నమరోరగమునిద్యుచర । చారణగత ప్రణుతచారుగుణు లోకా 
ధారు నఖిలశ్రుతిశరీరు హరిశంకర స । రోరుహభవప్రతిము దారుణతమిస్రా 


20 శ్రీనుదాంధ్ర ముహాభారతము 


వారణ మరీచి పరిపూరిత దిగంతరుని । భూరికరుణానిరతు సూరు. ద్రిజగద్ర 
క్షారతు సహస్రకరు. గోరి భజియింపుము; మ । నోరథఫలంబు లగు భూరమణ! నీకున్‌”. 40 


ప్రతిపదార్హం: వారి రుహ మిత్రున్‌= నీటిలో పుట్టిన పద్మాలకు నెచ్చెలిని అంటే సూర్యుడిని; అమర+ఉరగ, ముని, ద్యుచర, 
చారణ గణ, ప్రణుత, చారు, గుణున్‌= దేవతలచేత, పాములచేత, మునులచేత, ఆకసంలో చరించే వారిచేత, దేవగాయకులచేత 
స్తుతించబడిన మనోహరమైన గుణాలు కలవాడిని; లోక+ఆధారున్‌= లోకాలకు ఆధారమైనవాడిని; అఖిల, (శ్రుతి, శరీరున్‌= 
సమస్త వేదాలు శరీరంగా కలవాడిని; హరి, శంకర, సరోరుహభవ, ప్రతిమున్‌= విష్ణువుతో, శివుడితో, (బ్రహ్మదేవుడితో 
సమానుడైనవాడిని; దారుణ, తమి(స్రా, వారణ, మరీచి, పరిపూరిత, దిక్‌+అంతరుని= ఘోరమైన చిమ్మచీకట్లను నివారించే 
కిరణాలతో నింపబడిన దిగంతరాలు గలవాడిని; భూరి, కరుణా, నిరతున్‌= గొప్ప దయకలవాడిని; సూరున్‌= సూర్యుని, 
(త్రిజగత్‌, రక్షా, రతున్‌= మూడులోకాలను రక్షించటంలో ఇష్టం కలవాడిని; సహ(స్రకరున్‌= వేయి కిరణాలు కలవాడిని; కోరి= 
పూని; భబియింపుము= పూబించుము; భూరమణ!= ఓరాజా!; నీకున్‌= నీకు; మనోరథ, ఫలంబులు+అగున్‌= కోరికలు 
-ఈడేరుతాయి. 


తాత్సర్యం: ఓరాజా! నీవు సూర్యుడిని పూజించుము. నీ కోరికలు ఈడేరుతాయి. అతడు గొప్ప మాహాత్మ్యం 
కలవాడు. పద్మాలకు మిత్రుడు. అతడిని దేవతలు, పాములు, మునులు, చారణులు నమస్కరించి పూజిస్తూ 
ఉంటారు. అతడు సమస్తవేదరూపుడు. విష్ణువుతో, శివుడితో, (బ్రహ్మదేవుడితో సమానుడు. తన వేవెలుగులతో 
చిమ్మచీకట్లను పోగొట్టి, దిగంతరాలను 'ప్రకాశింపజేసేవాడు. గొప్పదయ కలవాడు. మూడులోకాలను రక్షించటానికి 
పూనిక వహించి ఉన్నవాడు”. 


విశేషం: ఈ వృత్తంలో ప్రతిపాదంలోనూ భజ,సునుభుజ,స,నృభ్యయ అనే గణాలు వరుసగా ఉంటాయి. ఇందులో ప్రాసయతులు 
మూడు చోట్ల కూర్చబడతాయి. అంటే 10, 18, 26 అక్షరాలు [ప్రాసయతిమైత్రితో ఉంటాయి. ప్రాసనియమం ఉన్నది. 


వ. అని ధొమ్యుండు విశుద్దాత్ముండైన ధర్మరాజునకు సూర్యుం డర్యముండు భగుండను నివి మొదలుగా€ గల 
నామంబుల యష్మోత్తరశతంబు నబీష్ట సిద్దిప్రదం బయినదాని విస్పష్టార్థ వర్గోచ్చారణంబును 
విధియుక్తంబునుగా నుపదేశించి, 'దీనిం దొల్లి యింద్రువలన నారదుండు వడసె; నారదువలన వసువనురాజు 
నడసె; నాతనివలన నేను వదసితి; నేను నీ కిచ్చితి; నిది దేవనిర్మితంబు; దీన నాదిత్యు నతిభక్తి నారాధింపు” 
మనిన. త్న 


ప్రతిపదార్థం: అని; ధౌామ్యుండు; విశుద్ర+ఆత్ముండు+ఐన= మిక్కిలి పవిత్రమైన మనస్సుకల వాడైన; ధర్మరాజునకు= 
ధర్మపుత్రుడికి; సూర్యుండు, అర్యముండు, భగుండు, అను+ఇవి; మొదలుగాన్‌+ కల; నామంబుల= పేర్లుకల; అష్టోత్తరశతంబున్‌= 
నూట ఎనిమిదింటిని; అభీష్ట సిద్ది, ప్రదంబు+అయినదాని= కోరినట్టి కోరికలు నెరవేర్చే దానిని (స్తోత్రాన్ని); విస్పష్ట* అర్థ+ 
వర్ష+ఉచ్చారణంబును= మిక్కిలి స్పష్టమయిన భావాన్ని, అక్షరాన్ని, ఉచ్చారణను కలుగునట్టుగా; విధి, యుక్తంబును+కాన్‌= 
శాస్త్రం నిర్దేశించిన ప్రకారం కలదగునట్టుగా; ఉపదేశించి= ఉపదేశం చేసి; దీనిన్‌= దీనిని; తొల్లి= పూర్వం; ఇంద్రువలన= 
ఇం[ద్రుడివలన; నారదుండు; పడసెన్‌= పొందాడు; నారదువలన; వసువు, అనురాజు; పడసెన్‌; ఆతనివలన; నేను; పడసితి= 
పొందాను; నేను; నీకు+ఇచ్చితిన్‌; ఇది; దేవనిర్మితంబు= దేవతలచేత కూర్చబడింది; దీనన్‌= దీనివలన(ఈమంత్రంవలన); 
ఆదిత్యున్‌= సూర్యుడిని; అతిభక్తిన్‌= మిక్కిలి భక్తిభావంతో; ఆరాధింపుము= పూజించుము; అనినన్‌= అని అనగా. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 21 


తాత్పర్యం: పాండవపురోహితుడైన ధౌమ్యుడు ధర్మరాజుకు ఆదిత్యనామాలు (పేర్టు) నూటెనిమిదింటిని, సుస్పష్టమైన 
అర్జాలు వివరించి చెప్పి, సరైన ఉచ్చారణను నేర్పి ఉపదేశించాడు. ఆ మంత్రాలు నారదుడికి ఇంద్రుడు, ఇంద్రుడు 
వసురాజుకు, వసురాజు ధౌమ్యుడికి ప్రసాదించినవి. ధౌమ్యుడు ధర్మరాజుకు ఉపదేశించాడు. ఆ మంత్రోపాసనవలన 
అభీష్ట్రప్రాప్తి అవుతుందని ధౌమ్యుడు ధర్మరాజుకు తెలిపాడు. 


విశేషం: మంత్రోపాసనలో ముఖ్యంగా గమనించవలసిన అంశాలు: (1) సుస్పష్టమైన అర్జాన్ని తెలుసుకోవాలి (2) ప్రతి 
అక్షరానికి ఉచ్చారణ తెలియాలి. మూలంలో ఉండే సూర్య అప్టోత్తరశతాన్ని నన్నయ సం[గ్రహం చేశాడు. 


ధర్మరాజు సూర్యు నారాధించి వరంబు గొనుట (సం. 3-3-13) 


ర్‌ూ 


హెతుండైన తన పురోహితు నుపదేశంబు । పేర్మితోం జేకొని ధర్మసుతుండు 

నెమ్మి బుష్క్పోపహారమ్ముల నాదిత్యుం । బూజించి, భాగీరథీజలంబు 

లం దుండి విషయంబులం దింద్రియంబుల । నమలవ్రతానుభావమున నుడిచి, 
వాయుభోజనుండు. బ్రాణాయామపరుండు నై । సూర్యాదినామముల్‌ సూర్యుగుటిచి 


ఆ. _ జపము సేయుచున్న. దపను. డాతనికి. బ్ర । త్యక్షమయి త్రిలోకచక్షు. డమర 
వరుండు దురితహరుండు తరణి త్రయీమూర్తి | వనజమిత్తు. డిట్టు లనియెం గరుణ. 42 


ప్రతిపదార్హం: హితుండు+ఐన= తనకు ఇష్టుడైన; తన, పురోహితు+ఉపదేశంబు= తన మేలు కోరే విప్రుడి బోధనం; 
పేర్మితోన్‌= గౌరవంతో; చేకొని= (గ్రహించి; ధర్మసుతుండు= ధర్మరాజు; నెమ్మిన్‌= పూనికతో; పుష్ప+ఉపహారమ్ములన్‌= 
పూలకానుకలతో; ఆదిత్యున్‌= సూర్యుడిని; పూజించి= అర్చించి; భాగీరథీ, జలంబుల+అందు+ఉండి= గంగానదినీటిలో 
నిలిచి; విషయంబులందు= ఇందద్రియార్జాలలో; ఇందద్రియంబులన్‌= ఇంద్రియాలను (త్వక్కు మొదలయిన వాటిని); అమల, 
'వ్రత+అనుభావమునన్‌= స్వచ్చమైన (వ్రతదీక్షతో; ఉడిచి= అదుపులో పెట్టి (ఉడిగించి); వాయు భోజనుండున్‌= గాలిని మాత్రమే 
ఆహారంగా స్వీకరించినవాడున్నూ; (ప్రాణాయామపరుండున్‌+*ఐ= (ప్రాణాయామాన్ని చేసినవాడున్నూఅయి; సూర్య+ఆది, 
నామముల్‌= సూర్యుడు మున్నగు పేర్లను; సూర్యుగుజిచి= సూర్యుడిని గురించి; జపము, చేయుచు+ఉన్నన్‌= దీక్షతో 
వల్లెవేస్తుండగా; ఆతనికిన్‌= ఆధర్మరాజుకు; (త్రిలోక, చక్షుండు= మూడులోకాలకు నేత్రమైనవాడు; అమరవరుండు= దేవతలలో 
శ్రేష్టుడు; దురిత, హరుండు= పాపాలను పోగొట్టేవాడు; తరణి= చీకటి నుండి తరింపజేయువాడు; త్రయీమూర్తి= మూడు 
వేదాలు రూపం తాల్ఫినవాడు; వనజ మిథత్రుండు= కమలములకు నెచ్చెలి అయిన; తపనుండు= సూర్యుడు; (ప్రత్యక్షము+అయి= 
సాక్షాత్కరించి; కరుణన్‌= దయతో; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: తన పురోహితుడైన ధౌమ్యుడు చేసిన ఉపదేశం ప్రకారం ధర్మరాజు గంగాజలాలలో నిలిచి, నిష్టతో 

సూర్యుడినిగురించి అష్టోత్త్రరశతనామాలు ఉచ్చరిస్తూ జపం చేశాడు. అంత వేదస్వరూపుడు, పాపహరుడు, పద్మాలకు 

మిదత్రుడు, ముల్లోకాలకు నేత్రమైన వాడు అయిన సూర్యుడు అతడికి ప్రత్యక్షమై దయతో ఇట్లా అన్నాడు. 

న. _ 'నీ తపమునకు మెచ్చితి; నీ వరణ్యంబున నుండ. గల పండ్రెండేండ్లును వనన్యఫలమూలశాకంబులు నీ మహాన 
సంబున ద్రుపదరాజపుత్రిచేత సాధితంబులై యక్షయంబులైన చతుర్విధాహారంబులగు” నని యొక్క 
తాన్రస్థాలి యిచ్చి, వరం బిచ్చి వనజహెతుం డంతర్జిత్రుం డైన. 43 


22 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నీ, తపమునకు= నీ తపస్సుకు; మెచ్చితి; నీవు+అరణ్యంబునన్‌+ఉండన్‌+కల= నీవు అడవిలో ఉండే; 
పండ్రెండు+ఏండ్లును= పన్నెండు సంవత్సరాలున్నూ; వన్య, ఫల, మూల, శాకంబులు= అడవిలో ఉండే పండ్డు, వేళ్ళు 

0 0 
కాయగూరలు; నీ మహానసంబున= నీ వంట ఇంట్లో; ద్రుపదరాజ పుత్రిచేత= [ద్రౌపదిచేత; సాధితంబులు+ఐ= సంస్కరింపబడినవై 
(వండబడినవై); అక్షయంబులు+ఐన= తరుగనివైన; చతుర్‌+విధ+ఆహారంబులు+అగున్‌+అని= నాలుగు విధాల వంటకాలు 
తయారవుతాయని; ఒక్క; తామస్ట్రాలి= రాగి పాత్ర; ఇచ్చి; వరంబు+ఇచ్చి= వరాన్ని అను[గ్రహించి; వనజ, హితుండు= 
సూర్యుడు; అంతర్హితుండు+ఐనన్‌= మాయం కాగా. 


తాత్పర్యం: 'నీ తపస్సు నాకు నచ్చింది. నీవు అడవిలో ఉండే పండ్రెండు సంవత్సరాలు, అడవిలో లభించే పండ్డు, 
వేళ్ళు, కాయగూరలు నీ పాకశాలలో దద్రౌపదిచే వండబడి తరుగని నాలుగు విధాలైన వంటకాలుగా ఏర్పడగల' వని 
చెప్పి, ఒక రాగిపాత్ర నిచ్చి సూర్యుడు మాయ మయ్యాడు. 


విశేషం: భక్ష్యం, భోజ్యం, చోష్యం, లేహ్యం - అనేవి నాలుగు విధాలైన ఆహారాలు. 


చ.  అడరంగ ధర్మనందను€ దహర్పతిచేత వరంబు పేర్మితో( 
బడసి మహీసురోత్తముల భవ్యుల బల్వుర నిర్వహించె న 
ప్పుడు ద్రుపదాధిరాజసుత పొల్పుగ వండిన శాకమూలముల్‌ 
గడు రుచి నిష్టభోజనసుఖంబుల. దృప్తులం జేయుచుండంగన్‌. 44 


ప్రతిపదార్థం: అడరంగన్‌= అతిశయించేటట్లుగా; ధర్మనందనుండు= ధర్మసుతుడు; అహ;ః+పతిచేత= పగటికి పతి అయిన 
సూర్యుడిచేత; పేర్మితోన్‌= గొప్పతనంతో; వరంబు= వరం; పడసి= పొంది; మహీసుర+ఉత్తములన్‌= బ్రాహ్మణోత్తములను; 
భవ్యులన్‌= పూజించతగిన వాళ్ళను; పల్వురన్‌= పెక్కుమందిని; నిర్వహించెన్‌= భరించాడు; అప్పుడు; (ద్రుపద+అధిరాజ, 
సుత= (ద్రౌపది (ద్రుపదమహారాజు కూతురు); పొల్పుగన్‌= చక్కగా; వండిన; శాక, మూలముల్‌= కాయగూరలు, వేళ్ళు; కడు= 
మిక్కిలి; రుచిన్‌= రుచితో; ఇష్ట భోజన, సుఖంబులన్‌= కోరిన తిండివలన కలిగిన సుఖాలచేత; తృప్తులన్‌= తృప్తిచెందిన 
వాళ్ళనుగా; చేయుచుండంగన్‌= చేస్తుండగా. 


తాత్పర్యం: ధర్మరాజు సూర్యుడివలన అతిశయమైన వరాన్ని పొంది, ఆ అక్షయపాత్రలో (ద్రౌపది చక్కగా వండిన 
శాకమూలాలు మిగుల రుచికరాలైన వివిధ భోజనపదార్జాలుగా మారి, వాళ్లందరినీ సంతృప్ర్తిపరుస్తూ ఉండగా - 
ఎందరో బ్రాహ్మణోత్తములను చక్కగా పోషించగలిగాడు. 


వ. ఇట్లనేకసహస్ర మహీసురవరుల ననుదినంబును నభిమత భోజనంబులం దనిపి, వివుసామృత 
భోజనంబులం దృస్తులైన తనపతుల భుక్తశేషంబు ద్రుపదపుత్రిక యుపయోగించుచుండం గొన్నిదినంబు 
లంద యుండి, పాండవులు బ్రాహ్మణులచేతం గృతన్వస్త్యయనులై బ్రహ్మర్నిసంవుంబులతో. 
గామ్యకవనంబున కరిగి; రంత నిట ధృతరాష్తుండు విదురుం బిలిపించి “నీవు భార్గవుకంటె బుద్ధిమంతు. 
డవు; పాండవ కౌరవులకు సముండవు; సమ్మతుండవు, చెప్పు మింక నప్పాండవు లేమి సేయువా?' రనిన 
విదురుం డిట్లనియె. 45 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 23 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; అనేక సహస్ర, మహీ సుర, వరులన్‌= పెక్కువేల బ్రాహ్మణశ్రేష్టులను; అనుదినంబునున్‌= 
నిత్యమున్నూ; అభిమత, భోజనంబులన్‌+తనిపి= ఇష్టమైన ఆహారాలతో సంతృప్తి కలిగించి; విఘస+అమృత, భోజనంబులన్‌= 
అతిథులు తిన్న పిమ్మట మిగిలిన, 'యజ్ఞం'లో దేవతలకు సమర్పించగా శేషించిన ఆహారాలతో; తృప్తులు+ఐన= సంతుష్టి 
చెందిన వారైన; తన పతుల= తన భర్తల; భుక్తశేషంబు= తినగా మిగిలిన ఆహారం; ద్రుపదపుత్రిక= (ద్రౌపది; 
ఉపయోగించుచుండన్‌= స్వీకరిస్తుండగా; కొన్ని దినంబులు= కొన్ని రోజులు; అందు+అ, ఉండి= అచటనే నివసించి; 
పాండవులు, బ్రాహ్మణులచేతన్‌; కృత, స్వస్తిశణఅయనులై= ప్రయాణంలో శుభం కలుగుగాక అనే దీవనలు పొందినవారై; 
(బ్రహ్మబుషి సంఘంబులతోన్‌= బ్రాహ్మణులైన బుషుల సముదాయంతో; కామ్యకవనంబునకు= కామ్యకం అనే పేరున్న 
అడవికి; అరిగిరి= వెళ్ళారు; అంతన్‌; ఇట; ధృతరా[ష్ట్రండు; విదురున్‌+పిలిపించి; నీవు; భార్గవుకంటెన్‌= శు[క్రుడికంటె; 
బుద్ది మంతు6డవు= తెలివితేటలు కలవాడివి; పాండవ, కౌరవులకు; నముండవు= సమానుడివి; సమ్మతుండవు= 
అంగీకరించబడేవాడివి; చెప్పుము; ఇంకన్‌; ఆ+పాండవులు; ఏమి, చేయువారు?= ఏమి చేయగలరు?; అనినన్‌= అని 
అడుగగా; విదురుండు= విదురుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఈ విధంగా ప్రతిదినం వేలమంది బ్రాహ్మణులకు సంతర్పణ జరుగుతూ ఉండింది. యజ్ఞావశిష్టాన్ని, 
అతిథిభుక్తశేషాన్ని పాండవులు భుజించేవారు. ద్రౌపది తన భర్తల భుక్తశేషాన్ని తింటూ ఉండేది. ఆ విధంగా 
పాండవులు కొన్ని రోజులు అక్కడనే నివసించి, పిమ్మట బ్రాహ్మణుల దీవనలు పొంది, బ్రహ్మర్షి సంఘాలతో కలిసి 
కామ్యకవనానికి వెళ్ళారు. అంత, ఇక్కడ ధృతరాష్ట్రుడు విదురుడిని పిలిపించి “నీవు శుక్రుడికంటె బుద్దిమంతుడివి; 
కురుపాండవులకు సమానుడివి, సమ్మతుడివి* అని పొగడి “ఇక మీద ఆ పాండవులు ఏమి చేయగల?రని 
(ప్రశ్నించాడు. విదురుడు అతడికి ఇట్టా బదులు పలికాడు. 


మత్తకోకిల. 
'దేవమూర్తులు పాండుపుత్రులు ధీరచిత్తులు వారి పెం 
పీ వెటుంగనివాండవే ధరణీశ! వాయుసుతుండు గాం 
దీవియున్‌ భుజవిక్రమప్రకటీకృతుల్‌ వివిధాస్త్ర వి 
ద్యావిశేషులు వైరివీరుల€ దక్కనిత్తురె పోరులన్‌. 46 


ప్రతిపదార్థం: దేవమూర్తులు= దేవతల ఆకారాల వంటి ఆకారాలు కలవారు; ధీరచిత్తులు= ధైర్యంతో కూడిన మనస్సు 
కలవారు; పాండు పుత్రులు= పాండవులు; వారి, పెంపు= వారి గొప్పతనం; ధరణీశ!= ఓ మహారాజా! (ధృతరాష్ర్రుడా); 
ఈవు+ఎజుంగని వాండవు+ఏ= నీవు తెలియనివాడివా; వాయు, సుతుండు=(గాలిదేవరకొడుకు) భీముడు; గాండీవియున్‌= 
(గాండీవం అనే విల్లు కలవాడు) అర్జునుడు; భుజ, విక్రమ, ్రకటీకృతుల్‌= భుజ పరాక్రమంచేత ప్రకటించబడిన వాళ్ళు; 
వివిధ+అ'స్త్ర, విద్యా, విశేషులు= పెక్కు అ(స్తాలకు సంబంధించిన పరిజ్ఞానంలో గొప్పవాళ్ళు; వైరి వీరులన్‌= శత్రు వీరులను; 
పోరులన్‌= యుద్దాలలో; తక్కన్‌+ఇత్తురె= మిగుల నిస్తారా? 


తాత్సర్యం: “పాండవులు దేవతాంశసంభూతులు, ధైర్యశాలురు. ధృతరాషష్టమహారాజా! వారి గొప్పతనం నీకు తెలియనిది 
కాదు. భీముడు, అర్హునుడు తమ పరా[క్రమంచేత లోకానికి 'ప్రసిద్లులు; వివఐధాస్తసంపన్నులు. వారు యుదాలో 

జ ఠా అ ల(€ 
శత్రువులను బ్రతుకనిస్తారా? 


2శ శ్రీనుదాంధ్ర ముహాభారతము 


విశేషం: అస్త్రం = మంత్రయుక్తంగా ప్రయోగించే బాణం. శస్తం= ఆయుధ విశేషం. ఈ వృత్తంలో పాదానికి 18 అక్షరాలు. 
'ప్రతిపాదంలోనూ ర, స, జ, జ, భు ర అనే గణాలు వరుసగా ఉంటాయి. 11వ అక్షరం యతిమైత్రి. ప్రాసనియమం ఉన్నది. 


క. మొనసి యధర్శ్మద్యూతం । బున భేదము వుట్టు బాండుపుత్తులకును నీ 
తనయుల కని మును చెప్పిన । విన నొల్లక కొడుకుపలుకు వింటివి కడంకన్‌. ఉ7 


ప్రతిపదార్థం: మొనసి= పూని; అధర్మ, ద్యూతంబునన్‌= మోసపు జూదంవలన; పాండుపుత్రులకును= పాండవులకున్నూ; 
నీ, తనయులకు= నీ కొడుకులకున్నూ; భేదము= కలత; పుట్టున్‌= ఏర్పడుతుంది; అని= అంటూ; మును= ముందుగా; 
చెప్పిన= చెప్పినప్పటికీ; వినన్‌+ఒల్లక= వినటానికి ఇష్టపడక; కడంకన్‌= పూనికతో; కొడుకు, పలుకు= (నీ) కుమారుడి మాట; 
వింటివి=విని ఉన్నావు. 


తాత్సర్యం: మోసపుజూదంవలన పాండవులకూ కౌరవులకూ వైరం ఏర్పడుతుందని నేను నీకు మొదటేచెప్పి 
ఉన్నాను కదా! నీవు నామాటలు లెక్కపెట్టక నీ కొడుకు దుర్యోధనుడిమాటనే పాటించావు. 


న. ఇంక నయినను వారి రావించి, తొల్లి నీచేతం బదయంబడిన రాజ్యంబునందు. బ్రతిష్టించి, కీర్తియు 
ధర్మంబును నిలుపుము; రాజ్యంబును ద్రివర్గంబును ధర్మమూలంబులు గావున నంద వర్తిల్లు; ధర్మువు విడిచి 
యధర్మవర్తి యయి కర్ణ శకుని దుశ్శాసన శిక్షితుందైన దుర్యోధను దుశ్చేష్టతంబుల కొడంబడ వలవదు. 48 


ప్రతిపదార్థం: ఇంకన్‌*అయినను= ఇకమీదట నైనను; వారి= ఆ పాండవులను; రావించి= వచ్చేటట్టు చేసి; తొల్లి= మునుపు; 
నీచేతన్‌+పడయన్‌+పడిన= నీ చేత పొందబడిన; రాజ్యంబునందున్‌; ప్రతిష్టించి= నిలిపి; కీర్తియు= మంచిపేరును; ధర్మంబును; 
నిలుపుము; రాజ్యంబును; టత్రివర్గంబును= మూడు తెరగులైన అర్హ కామ మోక్షాలు; ధర్మమూలంబులు= ధర్మమే ఆధారంగా 
కలిగినట్టివి; కావునన్‌; అందు+అ= అందే, అంటే ధర్మమందే; వర్తిల్లు= ఉంటాయి; ధర్మువు= ధర్మాన్ని; విడిచి= వదలిపెట్టి; 
అధర్మ, వర్తి+అయి= అధర్మంలో వర్తించేవాడయి; కర్ష్మ శకుని, దుళ్ళాసన, శిక్షితుండు+ఐన= కర్టుడిచేత, శకునిచేత, 
దుళ్ళాననుడిచేత బోధించబడినవాడైన; దుర్యోధను= దుర్యోధనుడి యొక్క; దుస్‌+చేష్టితంబులకు= చెడ్డపనులకు; 
ఒడంబడవలవదు= సమ్మతించవద్దు. 


తాత్పర్యం: జరిగింది జరిగిపోయింది. ఇకనైనను నీవు పాండవులను తిరిగి రప్పించి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకు 
ఇవ్వాలి. దానివలన నీకు మంచిపేరు వస్తుంది. నీవు ధర్మాన్ని నిలిపినవాడి వవుతావు. రాజ్యానికిన్నీ, అర్జ్హకామమోక్షాలనే 
త్రివర్గానికిన్నీ ధర్మమే ఆధారం. కర్ణ శకుని దుశ్ళాసనుల చెడుమాటలు విని దుర్యోధనుడు చేసే చెడ్డపనులను నీవు 
సమ్మతించరాదు. 


తే. వీని పుట్టిన పాపంపువేళం బెక్కు। దుర్నిమిత్తముల్‌ పుట్టిన నిర్ణయించి 
యేను జెప్పితి. దొల్లియు వీనిచేత । నెట్టు. గౌరవులకు నెగ్గు వుట్టు ననియు. 49 
ప్రతిపదార్హం: వీని, పుట్టిన, పాపంపు+వేళన్‌= వీడు జన్మించిన దుర్ముహూర్తంలో; పెక్కు, దుర్నిమిత్తముల్‌= చాల చెడ్డశకునాలు; 


పుట్టినన్‌; నిర్ణయించి= ఏర్పరచి; ఏను= నేను; వీనిచేతన్‌; ఎట్టున్‌= ఏ విధంగానైనా; కౌరవులకున్‌; ఎగ్గు= కీడు; పుట్టున్‌*అనియు= 
కలుగుతుందని; తొల్లియు= మునుపుకూడ; చెప్పితిన్‌= చెప్పిఉన్నాను. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 25 


తాత్పర్యం: ఈ దుర్యోధనుడు పుట్టినపుడు ఎన్నో చెడ్డశకునాలు ఏర్పడితే ఆనాడే నేను వీడివలన కౌరవులకు కీడు 
కలుగుతుందని చెప్పి ఉన్నాను. 


వ. కులదూషకు దూషించి కులంబు రక్షించుట ధర్మువు; ధర్మరాజు నఖిలమహీరాజ్యరక్షకుం జేసి పుత్త పాత్ర 
మిత్రా మాత్య బంధు వర్గంబుల నెల్ల రక్షింపుము; సభామధ్యంబునందు ద్రౌపదీ భీమసేనులం బ్రార్ధింప 
దుశ్శాసనుం బంపుము. 50 

ప్రతిపదార్థం: కులదూషకున్‌= వంశాన్ని చెరిచేవాడిని; దూషించి= నిందించి; (విడిచి; కులంబు= వంశాన్ని; రక్షించుట= 

కాపాడటం; ధర్మువు= ధర్మం; ధర్మరాజున్‌= ధర్మరాజును; అఖిల, మహీ, రాజ్య, రక్షకున్‌+చేసి= సమస్తమైన భూరాజ్యానికి 
రాజును చేసి; పుత్ర పౌత్ర, మి(త్ర+అమాత్య, బంధు, వర్గంబులన్‌= కొడుకులు, మనుమలు, హితులు, మంత్రులు, చుట్టాలు, 
మున్నగువారిని; ఎల్లన్‌= అందరిని; రక్షింపుము= కాపాడుము; (ద్రౌపదీ, భీమసేనులన్‌= (ద్రౌపదిని, భీముడిని; సభా, 
మధ్యంబునందు= నిండుసభలో; ప్రార్ధింపన్‌= వేడుకొనటానికి; దుశ్ళాసనున్‌= దుశ్ళాసనుడిని; పంపుము= నియోగించుము. 


తాత్పర్యం: కులానికి చేటు తెచ్చేవాడిని నిందించి కులాన్ని రక్షించటం ధర్మం. సమస్త భూరాజ్యానికి ధర్మరాజును 
రాజుగా చేయుము. అట్టా చేయటంవలన నీ కొడుకులు, మనుమలు, మిషత్రులు, చుట్టాలు అందరున్నూ 
కాపాడబడతారు. (ద్రౌపదికీ, భీమునికీ నిండుసభలో దుశ్ళాసనుడిచేత క్షమాపణలు చెప్పించుము. 


విశేషం: ఈ వచనంలో "కులము" అనే శబ్దం ఎట్లా ప్రయోగించబడిందో అరయదగింది. అది కుటుంబం కావచ్చును; 
పలుకుటుంబాల కలయిక కావచ్చును. యుగ యుగాంతరాలలో అర్థపరిణామం సంతరించుకొన్న 'కుల* శబ్దం వంశం అనే 
అర్జంలో ఇక్కడ గ్రహించాలి. 
చ.  అతిశయితామరోత్తము. డహర్పతితేజు. డజాతశత్రుం. డూ 

ర్లితు. దజితుండు నీ సుతులు సేసిన యెగ్గు దలంప. డాతనిన్‌ 

ధృతి నభిషిక్తు. జేయుము ప్రతీపకులోద్వహ! యిట్ల యైన నీ 

కృతమున6 గౌరవాన్వయ మకిల్దిషకీర్తి. బ్రకాశితం బగున్‌.” 51 
ప్రతిపదార్థం: అతిశయిత+అమర+ఉత్తముండు= అతిశయింపబడిన ఇంద్రుడు కలవాడు, అంటే దేవేంద్రుడికంటె గొప్పవాడు 
(అమర+ఉత్తముడు= దేవతలలో శ్రేష్టుడు, ఇంద్రుడు); అహస్‌+పతి, తేజుడు= సూర్యుడి వంటి తేజస్సు కలవాడు; అజాత 
శత్రుండు= శత్రువులు లేనట్టివాడు, అంటే ధర్మరాజు; ఊర్జ్చితుండు= గొప్పవాడు (మహానుభావుడు); అబితుండు= 
జయింపబడనివాడు-అపజయం లేనివాడు; నీ సుతులు= నీకొడుకులు; చేసిన; ఎగ్గు= కీడు; తలంపండు= మనసులో 
పెట్టుకోడు; ఆతనిన్‌= ఆ ధర్మరాజును; ధృతిన్‌= స్టిరనిశ్చయంతో; అభిషిక్తున్‌+-చేయుము= రాజ్యానికి పట్టం కట్టుము; ప్రతీప, 
కుల+ఉద్వహ!= ప్రతీప మహారాజు వంశాన్ని ఉద్ధరించేవాడా!; ఇట్టు+అ+ఐన= ఈ విధంగా చేస్తే: నీ, కృతమునన్‌= నీవు చేసిన 
పనివలన; కౌరవ+అన్వ్నయము= కౌరవవంశం; అకిల్చిష కీర్తిన్‌= పాపంలేని యశస్సుతో; ప్రకాశితంబు+అగున్‌= వెలుగొందుతుంది. 


తాత్పర్యం: ఇంద్రుడిని మించినవాడు, సూర్యుడివంటి తేజస్సు కలవాడు. అజాతశత్రుడు, గొప్పవాడు, జయించసాధ్యం 
కానివాడు అయిన ధర్మరాజు నీ కొడుకులు చేసిన కీడు మనసులో పెట్టుకోడు. ప్రతీపమహారాజుకులంలో పుట్టిన 
ఓ ధృతరా।ష్ట మహారాజా! ధర్మరాజును పట్టాభిషిక్తుడిగా చేయుము. అట్లా చేస్తే కౌారవవంశం పాపం లేని కీర్తితో 
వెలుగొందుతుంది.” 


న? శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: ధృతరాష్ట్రుడి తండ్రి విచిత్రవీర్యుడు. అతడి తండ్రి శంతనుడు. అతడి తండ్రి ప్రతీపుడు. 'అజాత శత్రువు అనే 
బిరుదు సంపాదించుకొన్నవాడు- ధర్మరాజు. 'అజాతశత్రువు' అనే ధ్యేయాన్ని లోకానికి ప్రసాదించి, ధర్మరాజుపా(త్రను తీర్చి 
దిద్దిన విశిష్టత (ప్రపంచవాజ్బ్యయంలో మహాభారతానికి దక్కింది. ఎవరియెడ కూడా శత్రుత్వంలేని శీలం పుట్టుకతోడనే 
లభించిన మహామహితాత్ముడు 'అజాతశత్రువు'. ఇది హృదయంగమమైన పరికల్పన. పరమ పవిత్రమైన ధ్యేయం. 


వ. అని పలికిన విదురు పలుకులు విని కడు నలిగి ధృతరాష్తుం డిట్లనియె. 52 


ప్రతిపదార్థం: అని, పలికిన= అని చెప్పిన; విదురు, పలుకులు= విదురుడి మాటలు; విని= ఆలకించి; కడున్‌+అలిగి= 
మిక్కిలి కోపం పొంది; ధృతరాష్ష్రుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 
౦0 


తాత్పర్యం: అని చెప్పిన విదురుడి మాటలు విని ధృతరా(ష్టుడు మిక్కిలి ఆ([గ్రహం చెంది ఈవిధంగా అన్నాడు. 


క. “నా దేహంబునం బుట్టిన । యాదిసుతున్‌ విడువ నెట్టులగు? నాత్మజులం 

గాదనక విఘాతించు ద । యాదూరులు గలరి? యిట్టు లన నీ కగునే? 53 
ప్రతిపదార్హం: నా, దేహంబునన్‌= నా శరీరం నుండి; పుట్టిన= జన్మించిన; ఆది, సుతున్‌= మొదటికొడుకును; 
విడువన్‌+ఎట్టులు+అగున్‌= ఏ విధంగా విడిచిపెట్టటానికి వీలవుతుంది?; కాదు+అనక= కూడదు అనుకోకుండ; ఆత్మజులన్‌= 


కన్నకొడుకులను; విఘాతించు= చంపు లేదా కీడుకలిగించు; దయాదూరులు= దయకు దూరమైన కఠినాత్ములు; కలరు+ఎ= 
కలరా?; ఇట్టులు+అనన్‌= ఈ విధంగా పలకటం; నీకు+అగునే= నీకు తగునా? 


తాత్సర్యం: 'నా శరీరంనుండి పుట్టిన మొదటికొడుకును నేను ఎట్టా విడువగలను? కూడదు అని అనుకోకుండ 
కొడుకులకు చేటు కలిగించే దయాహీనులు ఉంటారా? ఈ విధంగా చెప్పటం నీకు తగునా? 
విదురుండు ధృతరాష్ర్రుని విడిచి పాండవులయొద్దకు. బోవుట (సం. 3-5-19) 

వ. నీవు నా కొడుకుల యున్నత్రి కెన్నండును సహింపవు; నీ సహాయత్వంబే నొల్లం బాండవులకడ కేనియు 
నొండు గడకేనియు నీకిష్టం బైన చోటికి నరుగు' మనిన నా క్షణంబ విదురుండు మనోజవైకరథారూఢుండై 
పాండవుల కడకుం గామ్యకవనంబున కరిగె; నంత నతనిరాక దవ్వులం గని ధర్మరాజు భీమసేనుని కిట్లనియె.54 

ప్రతిపదార్థం: నీవు; నా, కొడుకుల+ఉన్నతికి= నాపుత్రుల అభివృద్దికి; ఎన్నండును= ఏనాడుకూడా; సహింపవు= ఓర్వలేవు; 
స్త్‌ సహాయత్వంబు= నీ సాయం; ఏన్‌+ఒల్లన్‌= నేను సమ్మతించను; పాండవుల, కడకు+ఏనియున్‌= పాండవుల దగ్గరకైనా; 
ఒండు, కడకు+ఏనియు= ఇంకొకచోటికైనా; నీకు+ఇష్టంబు+ఐన, చోటికి= నీకు నచ్చినప్రదేశానికి; అరుగుము+అనినన్‌= 
వెళ్ళుము- అని అనగా; ఆ క్షణంబు+అ= ఆక్షణంలోనే; విదురుండు; మనస్‌+జవ+ఏక, రథ+ఆరూఢుందై= మనస్సుయొక్క 
వేగంవంటి వేగం కల రథాన్ని ఎక్కి; పాండవుల, కడకున్‌= పాండవు లుండే స్థలానికి; కామ్యక వనంబునకు= కామ్యక వ్లునే 
పేరుకల అడవికి; అరిగెన్‌= వెళ్ళాడు; అంతన్‌; అతని, రాక= ఆ విదురుడు రావటం; దవ్వులన్‌+కని= దూరాన్నుండి చూసి; 
ధర్మరాజు; భీమసేనునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 

తాత్సర్యం: నా కొడుకులు పైకి రావటం నీవు ఏనాడూ సహించలేవు. నీ సాయం నాకు అక్కరలేదు. నీవు 

పాండవుల దగ్గరకుగాని, లేక నీకిష్టమైన మరొక చోటికి గాని పొమ్ము" అని ధృతరాష్ర్రుడు అనగానే, వెంటనే 

విదురుడు మనోవేగం గల రథా న్నెక్కి పాండవు లుండే కామ్యకవనానికి వెళ్ళాడు. అతడు రావడం చూచి ధర్మజుడు 
భీమునితో ఇలా అన్నాడు- 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 27 


సీ.  'గాండీవ మాదిగాం గల యాయుధావలు । లుక్కినంబున నప్పు డొడిచి కొనంగ 
మటఅచినవాండయ్యు మందాత్ము. డా ధార్త । రాష్తుండు గాంధారరాజతనయు 
వచనముల్‌ విని యక్షవతి నెపంబున వాని€ । గష్టుండై కొన సమకట్టి మనల 
మగుడింపంగా దుష్టమతింజేసి విదురు€ బు । త్తెంచె. గాకున్న నేతేరం డితండు 


ఆ నింక జూదమాడ నే నోప; నిది పని । గాంగ వచ్చు నొక్కొ కడంగి విదురు/; 
దేమి సేయు వార? మితని నియోగంబు । మనకు. జేయ కునికి మానుషంబె? క5్‌5్‌ 


ప్రతిపదార్థం: గాండీవము+ఆదిగాన్‌+కల= గాండీవం. (అర్జునుడివిల్లు) మొదలుగా కల; ఆయుధ+ఆవలులు= ఆయుధ 
సమూహాలు; ఉక్కివంబునన్‌= మోసంతో; అప్పుడు+ఒడిచి, కొనంయన్‌= ఆ సమయంలో ఓడించి తీసుకోవటం; మజచిన, వాడయ+ 
అయ్యు; మంద+ఆత్ముండు= మందమైన బుద్ధి కలవాడు; ఆ ధార్తరాష్ట్రండు= ఆ ధృతరా[స్ష్రుడి కొడుకు దుర్యోధనుడు; 
గాంధార, రాజ, తనయు, వచనముల్‌= గాంధారదేశపు రాజు కొడుకైన శకుని మాటలు; విని; అక్షవతి, నెపంబున= జూదం 
మిషతో; వానిన్‌= ఆ ఆయుధాలను; కష్టుండయు+ఐ= నీచుడై; కొన, సమకట్టి= తీసుకొనాలని పూని; మనల, మగుడింప6గాన్‌= 
మనల్ని వెనుకకు తీసికొనిపోవటానికై; దుష్ట మతిన్‌+చేసి= దుర్చుద్దిచేత; విదురున్‌+పుత్తెంచెన్‌= విదురుడిని పంపించాడు; 
కాక+ఉన్న= కాకపోతే; ఇతండున్‌= ఈ విదురుడు; ఏతేరండు= రాడు; ఏను= నేను; ఇంక= ఇకమీదట; జూదము+ఆడన్‌+ఓపను= 
జూదమాడటానికి ఇష్టపడను; విదురుండు; ఇది= ఈ (జూదం); పనిగాంగ= పనిమీద; కడంగి= పూని; వచ్చును+ఒక్కొ= 
వస్తాడా?; ఏమి+చేయువారము= మనము ఏమి చేద్దాం?; ఇతని, నియోగంబు= ఈ విదురుడి ఆదేశం; మనకున్‌; చేయక+ఉనికి= 
చేయకుండటం; మానుషంబె= మానవధర్మ మవుతుందా? 


తాత్పర్యం: 'ఆనాడు దుర్యోధనుడు గాండీవం మున్నగు ఆయుధాలు సంగ్రహించటం మరచిపోయి, శకునిదుష్టబోధతో 
నేడు మళ్ళీజూదమాడి వాటిని కూడ కైవసం చేసికొనటానికై, మనలను తీసుకొనిరమ్మని పంపి ఉంటాడు. కాకుంటే 
ఇప్పుడు విదురుడు ఇక్కడికి ఎందుకు వస్తున్నట్టు? నేను ఇంకొకసారి జూదం ఆడదలచుకోలేదు. అయితే విదురుడి 
మాట జవదాటటం ఎట్టా?' 


నిశేషం: మహాభారతాన్ని కేవలం కథగా చూచినా, లేక ఇతిహాసంగా ([గ్రహించినా అందులోనుండి మానవులు నేర్చుకొనదగిన 
గుణపాఠాలు ఎన్నో ఉన్నాయి. ఇక్కడ విదురుడి రాకకు కారణం తెలియక అజాతశత్రువైన ధర్మరాజే కారణాంతరాలను 
యోచించాడు. ఏదురుడు పరమధర్మమూర్తి ధర్మరాజు ఆ విదురుడిపై అకుంఠితవిశ్వాసం కలవాడు. అయినా నత్యం 
తెలియనప్పుడు అనేకఅనుమానాలు ఎంతటి మంచివారికైనా, ఎంతటి మంచివారి పట్టనైనా ఏర్పడటం సహజం. నిజం 
నిదానంగా కాని తెలియదు. 


వన. _ అని తమలో. బలుకుచున్న సమయంబున విదురుం డేతెంచిన నతనికి. బ్రత్యుద్గ్ధతులై వినయప్రియ 
సత్కారంబుల సంతుష్టుం జేసి, తదాగమననిమిత్తం బడిగిన, వారికి విదురుం డిట్లనియె. 56 


ప్రతిపదార్హం: అని= ఆ విధంగా; తమలోన్‌= పాండవులు ఒకరితో నొకరు; పలుకుచు+ఉన్న, సమయంబునన్‌= 
మాటాడుకొనేటప్పుడు; విదురుండు; ఏతెంచినన్‌= రాగా; అతనికిన్‌; ప్రతి+ఉద్గతులు+ఐ= ఎదురువెళ్ళినవారై; వినయ, ప్రియ, 
సత్కారంబులన్‌= అణకువతో, (ప్రేమతో, అతిథి సపర్యలతో; సంతుష్టున్‌+చేసి= సంతృప్పుడిని చేసి; తద్‌+ఆగమన, నిమిత్తంబు= 
అతడి రాకకు కారణం అడుగగా; వారికి= పాండవులకు; విదురుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


2 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని పాండవులు తమలో తాము చర్చించుకొంటూ ఉన్నసమయంలో విదురుడు వచ్చాడు. వారు 
అతడికి ఎదురేగి, వినయ పూర్వకంగా (ప్రియమార స్వాగతసత్కారాలు చేసి, ఆయన వచ్చిన హేతువును గురించి 
అడిగారు. వారికి విదురుడు ఇట్టా చెప్పాడు. 


క. “మతి వారికి మాకును గడు । హితుండవు; చెపుమయ్య; యింక నెయ్యది కార్య 

స్థితి?” యని ధృతరాష్తుం డే; కత మిష్టంబైన కార్యగతి నన్నడుగన్‌. 57 
ప్రతిపదార్హం: మతిన్‌= మనస్సులో; వారికి, మాకును= పాండవులకున్నూ, కారవులకున్నూ; కడు= మిక్కిలి; హితుండవు= 
మేలుకోరేవాడివి; ఇంకన్‌, ఎయ్యది; కార్యస్థితి= కర్తవ్యం; చెపుము+అయ్య= చెప్పవయ్యా; అని; ధృతరాష్ర్రుండు; ఏకతము= 
రహస్యంగా; ఇష్టంబు+ఐన= సమ్మతమైన; కార్యగతి= కార్యవిధానం; నన్ను+అడుగన్‌= నన్ను అడుగగా. 


తాత్పర్యం: 'వారికిన్నీ, మాకున్నూ హితుడవు. ఇక చేయవలసిన పని ఏమిటో చెప్పవయ్యా!” - అని ధృతరాష్ట్రుడు 
నన్ను ఏకాంతంగా అడిగినప్పుడు. 


వ. ఏ నుభయపక్షంబులవారికి జగంబునకు లగ్గుగ హితంబైన విధంబు సెప్పిన, నది సర్వజన రుచికరంబైన 
యాహారంబు రోగాతురునకు నరుచికరంబైన యట్ల యతనికి రుచబియింపదయ్యె. 58 


ప్రతిపదార్హం: ఏను= నేను; ఉభయ, పక్షంబుల, వారికి= ఇరువైపుల వారికి; జగంబునకు= లోకానికి; లగ్గుగ= మేలవునట్టుగా; 
హితంబు+ఐన, విధంబు= మేలైనమార్ల్గం; చెప్పినన్‌; అది; సర, జన, రుచికరంబు+ఐన= అందరు జనులకు ఇష్టమైన; 
ఆహారంబు= భోజనం; రోగ+ఆతురునకున్‌= జబ్బుచేసినవాడికి; అరుచికరంబు+ఐన+అట్టు= రుచించనట్టు; అతనికి; 
రుచియింపదు+అయ్యెన్‌= ఇష్టం కాలేదు. 


తాత్పర్యం: నేను ఉభయపక్షాలవారికి, జగత్తుకు మేలయ్యే మార్గం ఉపదేశించాను. కాని అందరికి రుచిగా ఉన్న 
ఆహారం జబ్బు చేసినవాడికి రుచించనట్టు అతడికి నాహితవు రుచించలేదు. 
విశేషం: అలం: ఉపమ. 


ఆ. కార్యగతులతెఅజంగు కలరూపు సెప్పిన |; నధికమతులు దాని నాదరింతు; 
రల్వ్పకార్యబుద్దు లగువారలకు నది । విరసకారణంబు విషమ పోలె. 59 


ప్రతిపదార్థం: కార్య, గతుల తెజంగు= కర్తవ్యమార్ష్గం; కలరూపు+చెప్పినన్‌= ఉన్నది ఉన్నట్టు చెప్పితే) అధికమతులు= 
గొప్పబుద్ది కలవారు; దానిన్‌+*ఆదరింతురు; అల్ప, కార్య, బుద్దులు+అగువారలకున్‌= నీచకృత్యాలతో కూడిన బుద్ది కలవాళ్ళకు; 
అది; విషము+అ, పోలె= విషంవలెనే; విరస, కారణంబు= బుద్దిని విరిచివేసే హేతువు, అప్రీతికి కారణం. 


తాత్పర్యం: ఉన్నదున్నట్టు చెపితే గొప్పబుద్ది కలవాళ్ళు దాన్ని ఆదరిస్తారు. కాని, నీచకృత్యాలకు పాల్పడేవాళ్ళకు అది 
రక్తాన్ని విరిచే విషంవలె, బుద్ధికి విరసంగా ఉంటుంది. 


విశేషం: అలం: ఉపమ. ఈ పద్యం ఆదికవి సూక్తిరత్నాల్లో ఒకటి. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 29 


వ. దానన చేసి ధృతరాస్తుండు నన్నొల్లక యెగ్గులు వలికి “నీవు విపరీతచేతస్కుండ; విందుండ వలవదు; 

పాండవుల పాలికిం బొ మ్మనిన వచ్చితి; రూపలావణ్యవతియైై వృద్ద శ్రోత్రియునిచేతం బరిణీతయైన 

ర్‌ 

తరుణియుం బోలె రాజ్యలక్ష్మి యద్దురాత్మునందు విరక్తయగాని ప్రీతి. బుట్టదంద్రు. 60 
ప్రతిపదార్థం: దానన్‌+అ, చేసి= అందుచేత; ధృతరాష్ట్రుండు; నన్ను+ఒల్లక= నన్ను అంగీకరించక; ఎగ్గులు+పలికి= నిష్టురాలాడి; 
నీవు; విపరీత, చేతస్కుండవు= వ్యతిరేకమైన మనస్సు కలవాడివి; ఇందు+ఉండ, వలవదు= ఇక్కడ ఉండవద్దు; పాండవుల, 
పాలికిన్‌+పొమ్ము+అనినన్‌= పాండవులవద్దకు వెళ్ళుమంటే; వచ్చితిన్‌; రూప, లావణ్యవతి+ఐ= సౌందర్యం, తళుకు కలిగినదై; 
వృద్దశ్రోత్రియుని చేతన్‌= ముసలివాడైై పూర్వ సంప్రదాయ బద్దుడైన వైదికవిప్రుడిచేత; పరిణీత+ఐన= పెండి యాడబడిన; 
తరుణియున్‌+పోలెన్‌= లేతజవరాలి వలె; రాజ్యలక్ష్మి= రాజ్యమనే లక్ష్మి ఆ+దురాత్మునందు= ఆ దుర్మార్లుడి పట్ట, విరక్త+అ= 
వలపులేనిదే; కాని; ్రీతిన్‌= (ప్రేమను; పుట్టదు+అండ్రు= కలుగదు అని అంటారు. 


తాత్పర్యం: అందుచేత ధృతరాష్ట్రుడు నన్ను నిందించి, 'నీవు మాకు వ్యతిరేకమైన మనస్సుగలవాడివి. ఇక్కడ 
ఉండవద్దు. పాండవుల దగ్గరికి వ అన్నాడు. అందువలన నే నిక్కడికి వచ్చాను. ముసలివాడైన ఛాందసుడు 
పెండ్లాడిన లేజవరాలివలె, రాజ్యలక్ష్మి ఆ దురాత్ముడి పట్ల వలపు లేనిదే అవుతుందిగాని, ప్రీతికలిగింది కాదని 
అంటారు కదా. 


విశేషం: అలం: ఉపమ. 
ఆ. ధర్మరహితులైన ధార్తరాష్తులకు భూ । రాజ్యలక్ష్మి సుస్టిరంబు గాదు; 

ధర్మతనయ! నిన్ను దద్రాజ్యసంపదల్‌ । వలచి తమకు€ దామ వచ్చి పొందు. 61 
ప్రతిపదార్థం: ధర్మ, రహితులు+ఐన= ధర్మంలేని; ధార్తరాష్ట్రులకు= ధృతరాష్ట్రుడి కొడుకులకు; భూ, రాజ్యలక్ష్మి= భూరాజ్యమనే 
లక్ష్మి; సుస్టిరంబు= ఎంతో ఎక్కువకాలం నిలిచేది; కాదు; ధర్మతనయ!= ఓ ధర్మరాజా!; నిన్నున్‌; తద్‌+రాజ్య, సంపదల్‌= 
ఆ రాజ్యంయొక్క ఐశ్వర్యాలు; వలచి= ప్రేమించి; తమకున్‌, తాము+అ= తమంతట తామై; వచ్చి= చేరి; పొందున్‌= 
పొందుతాయి. 
తాత్పర్యం: ధర్మాన్ని కోలుపోయిన దుర్యోధనాదులకు రాజ్యలక్ష్మిస్టరంగా ఉండదు. ఓ ధర్మరాజా! ఆ రాజ్యసంపదలు 
తమంత తామై నిన్ను వలచి వచ్చి పొందుతాయి. 


నిశేషం: భూరాజ్యలక్ష్మి - రూపకాలంకారం. భూరాజ్యానికి లక్ష్మికి ఇక్కడ అభేదాధ్యవసాయం. 
వ. నా వచనంబున నెగడునది' యనిన ధర్మరాజు 'నట్ల చేయుదు' నని యున్నంత; నిట ధృతరాష్తుండు 
పాండవులయొద్ద విదురు నునికి యెజింగి ధృతివిహీనుండై, తన హృదయంబును దృష్టియుం బోని విదురుం 
బాసి నిమిషం బేనియు నిర్వహింప నోపక సంజయున కిట్లనియె. 62 
ప్రతిపదార్థం: నా, వచనంబున= నామాట చొప్పున, నెగడునది= నడిచేది; అనినన్‌; ధర్మరాజును; అట్టు+అ= ఆవిధంగానే; 
చేయుదును+అని= చేస్తానని; ఉన్నంత= అక్కడ నివసించినంత; ఇట; ధృతరాష్రుండు; పాండవుల+ఒద్ద= పాండవులకడ; 
విదురు+ఉనికి= విదురుడు ఉండటం; ఎజీింగి= తెలిసికొని; ధృతివిహీనుండు+ఐ= తాలిమిలేనివాడై; తన హృదయంబును= 
తన గుండెను; దృష్టియున్‌+పోని= చూపును పోలిన; విదురున్‌+*పాసి= విదురుడిని విడనాడి; నిమిషంబు+ఏనియు= నిమిషమైనను; 
నిర్వహింపన్‌+ఓపక= ఏపనియు చేయలేక; సంజయునకు+ఇట్టు+అనియెన్‌= సంజయుడితో ఈ విధంగా అన్నాడు. 


30 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'నేను చెప్పినట్టు నడచుకోండి”' అని విదురుడు అనగా, “అట్టే చేస్తా'నని ధర్మరాజు బదులు పలికాడు. 
ఇక్కడ ధృతరాష్ట్రుడికి విదురుడు పాండవులకడ ఉన్నట్లు తెలిసింది. తనకు గుండెవంటివాడున్నూ, చూపు వంటివాడున్నూ 
అయిన విదురుడిని విడిచి ఉండలేక ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్టా పలికాడు. 


నిశేషం: విదురుడు ధృతరాష్ట్రుడి హృదయంతో (గుండెతో, చూపుతో పోల్చబడ్డాడు. ఇది ఉపమాలంకారం. 


క. “నెమ్మిగలవాని, నా చి । త్తమ్మెటింగిడు వాని విదురు ధర్మప్రియు నా 

తమ్ము నిట వేగం దోడ్కొని । ర; మ్మరుగుము కామ్యకాఖ్య రమ్యాటవికిన్‌. 63 
ప్రతిపదార్థం: నెమ్మి కలవానిన్‌= (ప్రేమ కలవాడిని; నా, చిత్తమ్ము+ఎటిలెడు వాని= నామనస్సు తెలిసికొనగలిగిన వాడిని; 
ధర్మప్రియు= ధర్మంపట్ల ప్రీతి కలవాడిని; నా, తమ్మున్‌= నా సోదరుడిని; విదురున్‌, ఇట= ఇక్కడకు; వేగన్‌= శీఘ్రంగా; 
తోడ్కొని, రమ్ము= తీసికొని రావాలి; కామ్యక+ఆఖ్య, రమ్య+అటవికిన్‌= కామ్యకం అనే పేరున్న అందమైన అడవికి; 
అరుగుము= వెళ్ళుము. 


తాత్పర్యం: 'ప్రీతిపాత్రుడు, నామనస్సు తెలిసినవాడు, నా సోదరుడు, ధర్మప్రియుడు అయిన విదురుడిని 
తీసికొనిరమ్ము. కామ్యకవనానికి వెళ్ళుము” - అని ధృతరాష్ట్రుడు సంజయుడితో పలికాడు. 


వ. _ అని పంచిన నప్పుడ సంజయుం దతిత్వరితగతిం గామ్యకవనంబున కరిగి. 64 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; పంచినన్‌= ఆజ్ఞాపించగా; అప్పుడు+అ= వెంటనే; సంజయుండు; అతి త్వరితగతిన్‌= మిక్కిలి 
వేగంతో; కామ్యక వనంబునకు= కామ్యక మనే పేరున్న అడవికి; అరిగి= వెళ్ళి. 


తాత్పర్యం: అని ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపించగానే సంజయుడు మిక్కిలి వేగంగా కామ్యకవనానికి వెళ్ళాడు. 


మ. _ ధరణీదేవసహస్రసంఘములతో ధౌమ్యుండు ధర్మక్షమా 
భరణుల్‌ నల్వురు దమ్ములున్‌ విదురుండుం బాంచాలియుం జ్రీతి బం 
ధురులై కొల్వంగ నొప్పుచున్న బుధబంధున్‌ ధర్మరాజుం బ్రభా 
స్వరతేజుం బ్రభు6 గాంచి సంజయుండు సంజాతప్రమోదాత్ముండై. 65 


ప్రతిపదార్థం: ధరణీదేవ, సహస్ర, సంఘములతోన్‌= వేలకొలది విప్రుల సమూహములతో (ధరణీదేవులు= భూదేవులు, 
(బ్రాహ్మణులు); ధౌమ్యుండు= పురోహితుడైన ధౌమ్యుడు; ధర్మ, క్షమా+ఆభరణుల్‌= ధర్మం, క్షమ అనే ఆభరణాలు కలవారు; 
నల్వురు= నలుగురు; తమ్ములున్‌= సోదరులున్నూ; విదురుండున్‌= విదురుడున్నూ; పాంచాలియున్‌= పాంచాలదేశరాజపుత్రి 
అయిన (ద్రౌపదియున్నూ; ప్రీతి బంధురులు+ఐ= ప్రీతితో కూడిన వారై; కొల్వంగన్‌= సేవిస్తుండగా; ఒప్పుచున్న= ప్రకాశిస్తున్న; 
బుధ బంధున్‌= సుజనులకు చుట్టం వంటివాడైన; ధర్మరాజున్‌= ధర్మరాజును; ప్రభాస్వరతేజున్‌= మిక్కిలి ప్రకాశంతో కూడిన 
తేజం కలవాడిని; ప్రభున్‌= రాజును; సంజయుండు; కాంచి= చూచి; సంజాత, (ప్రమోద+ఆత్ముండు+ఐ= పుట్టిన సంతోషం 
కల ఆత్మకలవాడై, అంటే వికసించిన సంతోషంతో నిండినవాడై. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 31 


తాత్పర్యం: వేలకొలది విప్రుల సమూహములతో, పురోహితుడైన ధౌమ్యుడితో, ధర్మం, క్షమ అనే ఆభరణాలు 
తాల్ఫిన నలుగురు తమ్ములతో, విదురుడితో, [ద్రౌపదితో సేవించబడుతున్నవాడై, సజ్జ్ఞనబంధువై దేదీప్యమానంగా 
వెలుగుతున్న ధర్మరాజును చూచి సంజయుడు సంతోషతన్మయత్వంతో- 


క. ననవాసము సేయుచు. ద్రిభు । వన రాజ్యము సేయునట్టి వడువున సంతో 
ష నిబద్ద బుద్ది యగు యమ । తనూజునకు భక్తి నెలంగి తా నిట్లనియెన్‌. 66 


ప్రతిపదార్హం: వనవాసము+చేయుచున్‌= అడవిలో నివసిస్తూకూడా; త్రి, భువన, రాజ్యము+చేయు+అట్టి, వడువునన్‌= మూడు 
లోకాలు ఏలుతున్న రీతిని; సంతోష నిబద్ధ బుద్ది+అగు= సంతోషంతో కూడిన బుద్ది కలవాడయిన, అంటే నిండు 
సంతోషంతో కూడినవాడైన; యమ తనూజునకు= ధర్మ్శపుత్రుడికి; భక్తిన్‌= భక్తితో) ఎఅంగి= నమస్కరించి; తాన్‌= తాను 
(సంజయుడు); ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: తాను అడవిలో నివసిస్తున్నప్పటికిన్నీ ముల్లోకాలు పరిపాలిస్తున్నరీతిని సంతోషంతో నిండినవాడైన 
ధర్మరాజుకు నమస్కరించి ఈవిధంగా పలికాడు. 


వ. “మిమ్మును ధర్మార్ధవిదుండైన విదురునిం గౌరవేంద్రుం డెప్పుడుం దలంచుచుండు; మీ యనుమతంబున. 

దన యనుజుం దోడ్కొని తేర నన్ను. బుత్తెంచె' ననిన విని ధర్మరాజు విదురున కిట్లనియె. 67 
ప్రతిపదార్థం: మిమ్మును; (పాండవులను); ధర్మ+అర్హు విదుండు+ఐన= ధర్మంయొక్క ఆంతర్యాన్ని (ధర్మాన్ని. అర్జాన్ని) 
ఎరిగిన; విదురునిన్‌= విదురుడిని; కౌరవ+ఇంద్రుండు= కౌరవప్రభువు, ధృతరాష్ట్రుడు; ఎప్పుడున్‌+తలంచుచు+ఉండు; మీ, 


అనుమతంబునన్‌= మీ అనుజ్ఞ చొప్పున; తన, అనుజున్‌= తన తమ్ముడిని (విదురుడిని); తోడ్కొని తేరన్‌= వెంటబెట్టుకొని 
తీసికొని వచ్చుటకు; నన్నున్‌= నన్ను; పుత్తెంచెను= పంపించాడు; అనిన; విని; ధర్మరాజు; విదురునకు+ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: 'మిమ్ములను, ధర్మవేత్త అయిన విదురుడిని, ధృతర్వాష్ట్రప్రభువు ఎల్లప్పుడు స్మరిస్తూ ఉంటాడు. మీ 
అనుజ్ఞ గైకొని, తన తమ్ముడైన విదురుడిని తీసికొని రమ్మని నన్ను ధృతరాష్ట్రుడు మీకడకు పంపాడు' - అని 
సంజయుడు చెప్పగా విని ధర్మరాజు విదురుడితో ఇట్టా అన్నాడు. 


తే. 'సర్వజనులును ధృతరాష్తు శాసనంబు ।; సేయుచున్నచో మనకు విశేషభక్తిం 

జేయవలయు' గావున నెడ సేయ కరుగు । మనిన విదురుండు గజపురి కరిగి నంత. 68 
ప్రతిపదార్థం: సర్వజనులును= సమస్త ప్రజలును; ధృతరాు, శాసనంబు= ధృతరా్ర్రుడి ఆజ్ఞ చేయుచున్నచో= పాటిస్తుండగా; 
మనకు; విశేషభక్తిన్‌= మిక్కిలి భక్తితో; చేయవలయున్‌= పాటించాలి; కావునన్‌; ఎడ+చేయక= ఆలస్యంచెయ్యకుండ; అరుగుము= 
వెళ్ళుము; అనిన= అని అనగా; విదురుండు= విదురుడు; అంత; గజపురికి= హస్తినాపురానికి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: 'ప్రజలందరు ధృతరా్ర్రుడి శాసనాన్ని శిరసావహిస్తున్నప్తుడు, ఆతడి ఆజ్ఞను విశేషించి పాటించవలసిన 
ధర్మం మనపై ఉన్నది. కాబట్టి నీవు ఆలస్యం చేయకుండ వెళ్ళు” మని విదురుడితో ధర్మరాజు అన్నాడు. వెంటనే, 
విదురుడు హస్తినాపురానికి వెళ్ళాడు. 


౩2 శ్రీనుదాంధ్ర ముహాభారతము 


వ. ధృతరాష్తుండును దనకు వినయవినమితోత్తమాంగుం డైన విదురు నతిస్నేహంబునం గౌంగిలించుకొని 

మూర్ధాఘ్రాణంబు సేసి 'నీవు నిత్యక్షమానిరతుండవు నాబుద్ధిలేమికి క్షమియింపు' మనిన విదురుం డిట్లనియె.69 
ప్రతిపదార్థం: ధృతరాష్టుండును; తనకు; వినయ, వినమిత+ఉత్తమ+అంగుండు+ఐన= నమ్రతతో వంగిన శిరం కలవాడైన; 
విదురున్‌= విదురుడిని; అతి స్నేహంబునన్‌= మిక్కిలి అనురాగంతో; కౌంగిలించుకొని= ఆలింగనంచేసికొని; మూర్త+ 
ఆఫఘ్రాణంబు+చేసి= తలను మూర్కొని (అది వాత్సల్య చిహ్నం); నీవు; నిత్య, క్షమా, నిరతుండవు= ఎల్లప్పుడు క్షమించటంలో 
ఇష్టం కలవాడివి; నా, బుద్ధి, లేమికి= నాకు బుద్దిలేక పోవటానికి; క్షమియింపుము; అనిన; విదురుండు; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: తనకు భక్తితో శిరస్సు వంచి మొక్కిన విదురుడిని, ధృతరా(ష్టుడు అనురాగపురస్తురంగా ఆలింగనం 
చేసికొని “నిత్యం క్షమాగుణంనందు ఆసక్తుడవైన నీకు క్షమించే సౌశీల్యం ఉన్నది. నాకు బుద్దిలేకపోయింది. నన్ను 
క్షమించు” - అని వేడుకొన్నాడు. అప్పుడు ధృతరా్ష్రుడితో విదురుడు ఇట్టా పలికాడు. 


ఆ.  'నీవు నీ సుతుండు నెటిం దప్పి పలికిన । బథ్యమయిన పలుక పలుకవలయు; 
వీరు లయిన పాండవేయులతో నిగ్ర। హంబు సేయు టిది నయంబు గాదు. 70 
ప్రతిపదార్థం: నీవు; నీ, సుతుండు= నీ కొడుకు; నెటిన్‌+తప్పి= న్యాయాన్ని విడిచి; పలికినన్‌= మాట్లాడగా; పథ్యము+అయిన= 


వేలు చేకూరల్చేటి; వలుకు+అ= మాటనే; పలుకవలయు= చెప్పాలి; వీరులు+అయిన= పరాక్రవమువంతులయిన; 
పాండవేయులతోన్‌= పాండవులతో; ని[గ్రహంబు= వైరం; చేయుట; ఇది; నయంబు, కాదు= నీతి (మంచిది) కాదు. 


తాత్పర్యం: 'ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీవున్నూ, నీకొడుకైన దుర్యోధనుడున్నూ న్యాయం తప్పి మాట్టాడుతున్నపుడు, 
మీ మేలుకోరి నేను హితవు పలకటం నా కర్తవ్యం. పరాక్రమవంతులైన పాండవులతో వైరం మంచిది కాదు.” 


వ. అనుచు నెప్పటి యట్ల కార్యసహాయుండై విదురుండు ధృతరాష్తునొద్ద నున్న నయ్యిద్దణి సంగమంబునకు 

శంకించి దుర్యోధనుండు కర్ణ శకుని దుశ్మాసనులతో నిట్లనియె. 71 
ప్రతిపదార్హం: అనుచున్‌= అని చెపుతూ; ఎప్పటి+అట్టు+అ= యథాప్రకారం; కార్య, సహాయుండు+ఐ= పనులను చేయటంలో 
(తగిన సలహాలనిస్తూ) సాయం చేస్తున్నవాడై; విదురుండు= విదురుడు; ధృతరాష్షు+ఒద్దన్‌= ధృతరా[స్ట్రుడి కడ; ఉన్నన్‌= 
ఉండగా; ఆ+ఇద్దణు+అ= ఆ ఇరువురి; సంగమంబునకున్‌= కూడికకు; శంకించి= సందేహించి; దుర్యోధనుండు; కర్ణ; శకుని; 
దుశ్ళాసనులతోన్‌; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: అని చెప్పి విదురుడు మునుపటివలెనే ధృతరాష్ట్రుడికి ఆయా పనులు చేయటంలో తగిన సలహాలు 
ఇస్తూ సాయం చేస్తున్నాడు. ఆ ఇరువురి కలయికకు సందేహించి దుర్యోధనుడు కర్ష శకుని దుశ్చాసనులతో ఇట్లా 
అన్నాడు. 
క. “'పాండవహితుం డగు విదురుండు । వెందియు. జనుదెంచి కార్యవిధులందు సహా 

యుండయ్యె; నతనితోడ హి । తుండయి మంతనము సేయ. దొడంగెన్‌ విభుండున్‌. 72 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 33 


ప్రతిపదార్థం: పాండవ, హితుండు+అగు= పాండవుల పట్ల ప్రీతి ఉన్న; విదురుండు; వెండియున్‌= మళ్ళీ; చనుదెంచి= వచ్చి; 
కార్య, విధులందు= పనులు చేసే తీరులలో; సహాయుండు+అయ్యెన్‌= తోడ్పడేవాడయ్యాడు; అతనితోడన్‌ - ఆ విదురుడితో; 
హితుండు+అయి= అనురాగం కలవాడయి; విభుండున్‌= రాజుకూడ (ధృతరా(ష్ట్రుడును); మంతనము+చేయన్‌, తాండగెన్‌= 
ఆలోచనలు చేయటానికి పూనుకొన్నాడు. 


తాత్పర్యం: 'పాండవులపట్ట ట్రతికల విదురుడు మళ్ళీ వచ్చి ధృతరా'్ర్రుడికి మంత్రి అయ్యాడు. రాజైన ధృతరాష్ట్రుడు 
కూడ ఆతడితో అన్ని విషయాలు సం'ప్రతించి మన్నిస్తున్నాడు. 


వ. _ వీరలింకంబాండవుల నిందులకు రావించు వారలయిన నగ్ని విష జలంబులు ప్రయోగించి వారల 
కపాయంబు సేయుది మనిన విని శకుని దుర్యోధనుం జూచి 'యిట్లేల బాలిశంబైన మతి. దలంచితివి? 
విదుర ధృతరాష్తులు విపరీతమతులై రావించినను, నిత్యసత్యనిరతులైన యప్పాండవులు దమ సేసిన 
సమయంబు సలుపక యేల వచ్చువార గుదు? రనిన శకునిదుర్యోధనులకుం గర్జుం డిట్లనియె. 73 


ప్రతిపదార్థం: వీరలు= (విదురుడు, ధృతరాష్ట్రుడు); ఇంకన్‌; పాండవులన్‌; ఇందులకు= ఇక్కడికి; రావించువారలు+అయినన్‌= 
రప్పించే వాళ్ళయితే; అగ్ని, విషు జలంబులు= నిప్పు, విషంతో కలిసిన నీరు (విషం, నీరు); ప్రయోగించి= వాడి; వారలకు; 
(ఆ పాండవులకు); అపాయంబు+చేయుదము= ప్రమాదం కల్పిద్దాము; అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; శకుని; 
దుర్యోధనున్‌+చూచి; ఇట్టు+ఏల, బాలిశంబు+ఐన= ఈ విధంగా ఎందుకు మూర్ధమైన; మతిన్‌+తలంచితివి= బుద్దితో ఊహ 
చేశావు; విదుర, ధృతరా(ష్ట్రులు= విదురుడును, ధృతరా(ష్టుడును; విపరీతమతులు+ఐ= వ్యతిరేకమైన బుద్దికలవారై; రావించినను= 
(పాండవులను) రప్పించినప్పటికి; నిత్య, సత్య, నిరతులు+ఐన= ఎల్లప్పుడు సత్యం పట్ల ప్రతి కలిగినవారైన; ఆ+పాండవులు; 
తమ, చేసిన, సమయంబు= తాము గైకొన్న ప్రతిజ్ఞను; సలుపక= పాటించక; ఏల, వచ్చువారు+అగుదురు= ఏ విధంగా 
వస్తారు?; అనినన్‌= అని అనగా; శకుని దుర్యోధనులకున్‌; కర్చుండు= కర్షుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఒకవేళ విదురుడు ధృతరాష్ట్రుడు కలిసి పాండవులను వనవాసంనుండి ఇక్కడికి రప్పిస్తే, వారికి అన్ని 
విష జల ప్రయోగాలతో అపాయం కలిగిద్దాము' అని దుర్యోధనుడనగా, అందుకు శకుని ఎందుకు ఇట్లా తెలివితక్కువగా 
ఆలోచిస్తున్నావు”? విదురుడు, ధృతరాష్ట్రుడు విభిన్నంగా ఆలోచించి వాళ్ళను రప్పించినా, సత్యసంధులైన పాండవులు 
తమ ప్రతిజ్ఞను పాటించకుండ ఎందుకువస్తారు? అని అనగానే - కర్టుడు, శకుని దుర్యోధనులకు తన అభిప్రాయాన్ని 
ఇలా వెల్లడించాడు. 


ఉ.  'ఇత్తటి. బన్నిపోయి పయినెత్తి రణం బొనరించి వారలన్‌ 

మిత్తికి నంపి ధాత్రి నిరమిత్రముం జేయుద; మిట్టు లైనం ద 

ద్వృత్తులు నీక దక్కు. గురువీర; కడంగుము' నావుడున్‌ మదో 

నృత్తుండు గౌరవుం డతనిమాటకు సంతసమంది చెచ్చెరన్‌. 74 
ప్రతిపదార్థం: ఇత్తజిన్‌ (ఈ+తజీన్స్‌= ఈ అదనులో; పన్నిపోయి= యుద్దమునకుసిద్ధమైవెళ్ళి; పయిన్‌+ఎత్తి= దండెత్తి; 
రణంబు+ఒనరించి= యుద్దంచేసి; వారలన్‌(పాండవులను); మిత్తికిన్‌= మృత్యువుకు; అంపి= పంపి; ధాత్రిన్‌= భూమిని; 


నిర్‌+అమిత్రమున్‌+చేయుదము= శత్రువులు లేనట్టు చేద్దాం; ఇట్టులు+ఐనన్‌= ఈ విధంగా చేస్తే తద్‌+వృత్తులు= వారి 
జీవనోపాయాలు; నీకు+అ= నీకే; దక్కున్‌= స్టిరపడతాయి; కురువీర!= కురువంశంలోని వీరుడా! ఓ దుర్యోధనుడా!; 


కక్ష శ్రీనుదాంధ్ర మహాభారతము 


కడంగుము= పూనుము; నావుడున్‌= అని చెప్పగా; మద+ఉన్మత్తుండు= మదంచేత గర్వించినవాడు; కొారవుండు= దుర్యోధనుడు 
(కురువంశస్టుడు); అతని మాటకు= కర్టుడి మాటకు; సంతసము+అంది= సంతోషించి; చెరన్‌+చెరన్‌= వేగంగా. 


తాత్పర్యం: “ఈ అదనులో మనం పాండవులపై దండెత్తి వారిని సంహరించి, భూమిపై ఇక మనకు శత్రుశేషం 
లేకుండా చేద్దాం. వారి జీవనోపాయాలు నీకు స్థిరంగా ఉంటాయి'- అని కర్షుడు చెప్పగా మదోన్మత్తుడైన దుర్యోధనుడు 
మిక్కిలి సంతోషించాడు. 


విశేషం: ధాత్రిని 'నిరమిత్రము* చేయటం పేర్కొదగిన ప్రయోగం. నిర్‌*అమిత్రము= నిరమిత్రము. సంస్కృతవ్యాకరణాన్ని 
అనుసరించి 'నిరో అనేది వ్యతిరేకార్థకం. 


వు సమర సన్నద్దుండై సమస్తబలంబును సమకట్టి వెలువడినం దన దివ్యదృష్టి నంతయు నెఅింగి 
కృష్ణద్వైపాయనుండు వచ్చి 'యిది ధర్మువు గా దుడుగు' మని దుర్యోధనుని వారించి ధృతరాష్తున కిట్లనియె. 75 


ప్రతిపదార్థం: సమర, సన్నద్దుండు+ఐ= యుద్ధమునకు సిద్దమైనవాడై; సమస్త బలంబును= సర్వసేనలను; సమకట్టి= సమీకరించి; 
వెలువడినన్‌= దండయా(త్రకు బయలుదేరగా; తన దివ్యదృష్టిన్‌= తనయొక్క దివ్యదృష్టిచేత; అంతయున్‌+ఎటీింగి; 
కృష్ణ్రాపాయనుండు= వేదవ్యాసుడు; వచ్చి; ఇది; ధర్మువు+కాదు= ధర్మం కాదు; ఉడుగుము+అని= విరమించుమని; దుర్యోధనుడిని; 
వారించి= ఆపి; ధృతరా[ష్ట్రునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: దుర్యోధనుడు సేనలను సమీకరించి యుద్దానికి బయలుదేరుతుండగా ఆ వృత్తాంతాన్నంతా తన 
దివ్యదృష్టితో తెలిసికొన్న వ్యాసమహర్షి అక్కడికి వచ్చి, “ఇది ధర్మం కాదని అతడిని వారించి, ధృతరా(ష్టుడితో ఇట్టా 
అన్నాడు. 


నిశేషం: ద్వైపాయనుడు - అనగా వ్యాసుడు. వ్యాసుడు సత్యవతికి పరాశరమహరికి జన్మించాడు. యమునపై పడవ 
నడుపుతున్న సత్యవతిపై మరులుగొన్న పరాశరుడు నీహారయవనికను సృష్టించి, పడవను నదిమధ్యన ఉన్న ఒక ద్వీపం 
చేర్పించాడు. ఆ ద్వీపంలో సద్యోగర్భం నుండి వ్యాసుడు ఉద్భవించాడు. అందువలన ఆయనకు ద్వైపాయనుడు= ద్వీపంలో 
పుట్టినవాడు - అని పేరు కలిగింది. కృష్ణద్రైపాయనుడు - అనగా నల్లని వర్షంకల ద్వైోపాయనుడని అర్ధం. 


క, “పుడమియు రాజ్యము. గోల్పడి ।; యడవుల నేకతమ యున్న యప్పాండవులం 
గడంగి వధియింతు నని నీ | కొడు కరిగెడు; నిట్లు తలంపం గూడునె బుద్దిన్‌? 76 
ప్రతిపదార్థం: పుడమియు, రాజ్యమున్‌= భూమిని, రాజ్యాన్ని; కోల్పడి= పోగొట్టుకొని; అడవులన్‌= అడవులలో; ఏకతము+అ+ఉన్న= 


ఒంటరిగా ఉండే; ఆ+పాండవులన్‌; కడంగి= పూని; వధియింతును+అని= చంపుతానని; నీ, కొడుకు; అరిగెడున్‌= వెళ్ళుతున్నాడు; 
బుద్దిన్‌= బుద్దితో; ఇట్టు తలంపన్‌+కూడునె?= ఈ విధంగా ఆలోచించవచ్చునా? 


తాత్పర్యం: 'భూ రాజ్యాలను జూదంలో పోగొట్టుకొని అడవుల్లో ఒంటరిగా నివసిస్తున్న పాండవులను సంహరించాలని 
నీ కొడుకు దుర్యోధనుడు దండెత్తుతున్నాడు. ఇట్లాంటి ఆలోచన చేయవచ్చునా? 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 35 


క. ధృతియుతులై సత్యవ్రత । రతులై పదుమూండు వత్సరంబులు ధర్మ 
స్టెతి సలిపి వార కడంగెద । రతులపరాక్రములు మీంద నాహవమునకున్‌. 77 
ప్రతిపదార్హం: ధృతియుతులు+ఐ= ఓర్పుకలవారై; సత్య, వ్రత, రతులు+ఐ= సత్యాన్ని నిష్టగా పాటించటంలో ఇష్టం కలవారై; 


పదుమూండు వత్సరంబులు= పదమూడేండ్డు; ధర్మస్థితి, సలిపి= ధర్మమైన స్థితితో నిర్వహించి; ఆహవమునకున్‌= యుద్దానికి; 
అతుల, పరా[క్రములు= సాటిలేని శౌర్యంకలవారు; మీందన్‌= తదుపరి; వారు+అ= వారే(పాండవులే); కడలెదరు= పూనుకొంటారు. 


తాత్పర్యం: సత్యసంధులు, పరాక్రమవంతులు, ఓర్పుకలవారు అయిన పాండవులే పదమూడేండ్డు తమ ప్రతిజ్ఞను 
పాటించిన తర్యాత యుద్దానికి పూనుకొంటారు. 


క. వనగతులని వారలపై6 । జని భంగము. బొంది రాగ సమకట్టెడు నీ 
తనయుండు గావున నీవా । తని వారింపు మది యనుచితం బని నెమ్మిన్‌. 78 


ప్రతిపదార్థం: వనగతులు+అని= అడవులకు వెళ్ళారని; వారలపైన్‌= ఆ పాండవులమీదికి; చని= దండెత్తి వెళ్ళి; భంగమున్‌+పొంది= 
పరాజయం పొంది; రాంగ= మరలి రావటానికి; నీ, తనయుండు= నీ కొడుకు; సమకట్టెడు= పూనుతున్నాడు; కావున; నీవు; 
ఆతని= దుర్యోధనుడిని; నెమ్మిన్‌= మంచితనంతో; అది, అనుచితంబు+అని= అది సరి అయినది కాదని; వారింపుము= 


అడ 


ఆపుము. 


తాత్పర్యం: అడవుల పాలయ్యారని ఆ పాండవులమీదికి దండెత్తటానికి ఉద్యమించిన నీ కొడుకు పరాజయాన్నే 
పొంది తిరిగి రావలసి వస్తుంది. నీవు పూనుకొని ఆ అనుచితచర్యను వద్దని చెప్పి ఆతడిని వారించుము. 


క. విను మేనును నీవును శాం । తనవుండు విదురుండు నుండి తగునె యధర్మం 
బు నుపేక్షింపంగ? ననయం । బును బాండవవిగ్రహంబు పుట్టుట లగ్గే?” 79 
ప్రతిపదార్థం: వినుము; ఏనును, నీవును= నేనున్నూ, నీవున్నూ; శాంతనవుండు= భీష్ముడు; విదురుండును; ఉండి; 


అధర్మంబున్‌= అధర్మాన్ని; ఉపేక్షింపంగన్‌+తగున్‌+ఎ= సహించటం తగునా?; అనయంబును= ఎల్లప్పుడు (దుర్నీతియు); 
పాండవ వి[గ్రహంబు= _ పాండవులతోడి విరోధం; పుట్టుట; లగ్గు+ఏ= మేలా? 


తాత్పర్యం: వినుము. నీవు, నేను విదురుడు, భీష్ముడు బ్రదికి ఉండగా అధర్మాన్ని సహించటం న్యాయమా? సదా 
పాండవులపై పగ పూనటం మేలా?” 


నిశేషం: శాంతనవుడు= శంతనుపుత్రుడు- అపత్యార్థక తద్దితం. ధార్తరాష్ట్రుడు= ధృతరాష్ట్రుడి కొడుకు - ఇట్టిదే. 
వ. _ అనిన విని ధృతరాష్తుండు దుఃఖితుండై 'నాకును గాంధారికిని భీష్మ విదుర కృప ద్రోణులకు ననిష్టంబైన దుష్ట 
ద్యూతంబు ప్రవర్తిల్లె; దుర్దుద్దియైన దుర్యోధనుం బుత్తస్నేహంబున విడువనోప; నేమి సేయుదు? ననిన 
ఆ. వాతి ల్‌ షు ళల 
ధృతరాష్తునకు6 గృష్టద్వైిపాయనుం డిట్లనియె. 80 


ప్రతిపదార్థం: అనిన, విని; ధృతరా(ష్ష్రుండు; దుఃభితుండు+ఐ= శోకించినవాడై; నాకును; గాంధారికిని; భీష్మ విదుర, కృప, 
'ద్రోణులకున్‌; అనిష్టంబు+ఐన= ఇష్టంకాని; దుష్టద్యూతంబు= చెడు జూదం; ప్రవర్తిల్లెన్‌= జరిగింది; దుర్చుద్ది+ఐన= చెడ్డ బుద్ది 
లు లు యు టయ! డా య్‌ ఠా 


36 శ్రీనుదాంధ్ర ముహాభారతము 


కలవాడైన; దుర్యోధనున్‌= దుర్యోధనుడిని; పుత్ర స్నేహంబునన్‌= పుత్రుడిపైగల అనురాగంచేత; విడువన్‌+ఓపన్‌= విడువజాలను; 
ఏమి+చేయుదున్‌= ఏమి చేయగలను?; అనిన= అని చెప్పగా; ధృతరా(్ట్రునకున్‌; కృష్ణదైెపాయనుండు= వ్యాసుడు; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు దుఃఖించి, 'నాకు, గాంధారికి, భీష్మ విదుర కృప ద్రోణులకు ఇష్టం 
కాని చెడుజూదం జరిగింది. ఏమి చేయగలను? పుత్రవాత్సల్యంవలన నేను దుర్చుద్ది అయిన దుర్యోధనుడిని, 
వదలలేకున్నాను'- అని వ్యాసుడితో విన్నవించుకోగా, వ్యాసుడు ఇట్టా అన్నాడు. 


ధృతరాష్లునకు వ్యాసు( డింద్రసురభి సంవాదంబు సెప్పుట (సం. 3-10-6) 


ఆ. “ఎల్ల నయ్యములకు. దల్లిదంద్రులయందు । సుతులవలని నెయ్య మతిశయంబు; 
ధనము లెంత గలిగినను సుతరహితుల । కెమ్మెయిని మనఃప్రియమ్మ్ము లేదు. 81 
ప్రతిపదార్థం: ఎల్ల, నెయ్యములకున్‌= సమస్త స్నేహాలకు; తల్లి దండ్రుల యందు= తల్లి దం(డ్రులలో; సుతుల వలని, 


నెయ్యము= పుత్రులపై ఉండే (ప్రేమ; అతిశయంబు= గొప్పది; ధనములు+ఎంత, కలిగినను= సంపదలు ఎన్ని ఉన్నను; సుత 
రహితులకు= కొడుకులు లేనివారికి; ఏ+మెయిని= ఏవిధంగానైనను; మనస్‌+ప్రియమ్ము= మనస్సుకు ప్రీతి; లేదు. 


తాత్సర్యం: 'తల్లిదండ్రులకు మమకారబంధాలన్నింటిలో పుత్రస్నేహం మిక్కిలి గాఢమైనది. కొడుకులు లేని వారికి 
ఎంత సంపద ఉన్నా మనశ్చాంతి లభించదు. 


వ. తొల్లి సకలగోమాత యయిన సురభి సురరాజుకడకుం బోయి కరుణంబుగా నేడ్డిన దానింజూచి సురపతి 
విస్మితుండై' యిట్లేల రోదనాకులితలోచనవయి యున్న దాన; వెల్ల వారికి లగ్గ కదా" యనిన నింద్రునకు 
సురభి యిట్లనియె. 82 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వకాలంలో; సకల గోమాత, అయిన= అన్ని గోవులకు తల్లి అయిన; సురభి= వేలుపుటావు; 
సురరాజు, కడకున్‌+*పోయి= ఇంద్రుడి వద్దకు వెళ్ళి; కరుణంబుగాన్‌= జాలి పుట్టేటట్టుగా; ఏడ్చిన; దానిన్‌+*చూచి; సురపతి= 
దేవేంద్రుడు; విస్మితుండు+ఐ= ఆశ్చర్యపడి; ఇట్టు+ఏల= ఈవిధంగా ఎందుకు?; రోదన+ఆకులిత లోచనవు+అయి= 
ఏడుపుచేత కలవరపాటు చెందిన కన్నులు కలదానివయి; ఉన్నదానవు; ఎల్లవారికి= అందరికి; లగ్గు+అ కదా= క్లేమమేకదా?; 
అనినన్‌= అని పలుకగా; ఇంద్రునకు; సురభి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: అన్ని ఆవులకు తల్లి అయిన వేలుపుటావు సురభి ఇంద్రుడి వద్దకువెళ్ళి కన్నీరు కారుస్తూ విలపించింది. 
ఇంద్రునికి ఆశ్చర్యం, జాలి కలిగింది. ఇంద్రుడు సురభితో “ఇట్లా ఎందుకు ఏడుస్తున్నావు? అందరికిని క్షేమమే కదా!” 
- అని ప్రశ్నించాడు. ఇంద్రుడితో సురభి ఇట్టా బదులు పలికింది. 


క. “నీ వజ్రము రక్షింపంగ । నా వారికి. దక్కం ద్రిభువనంబుల. గల జీ 
వావలి కెల్లను గుశలమ । దేవేంద్ర! జగత్రయప్రదీప! మహాత్మా! 83 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 37 


ప్రతిపదార్హం: దేవ+ఇంద్ర!= ఓ దేవేంద్రా! జగత్‌+త్రయ, ప్రదీప!= మూడు లోకాలను వెలిగించేవాడా!; మహా+ఆత్మా= గొప్ప 


ఆత్మకలవాడా!; నీ, వజ్రము= నీ వజ్రాయుధం; రక్షింపంగన్‌= రక్షిస్తుంటే; నా వారికిన్‌*తక్కన్‌= నా సంతతికి తప్పు త్రి, 
భువనంబులన్‌+కల, జీవ+ఆవలికి+ఎల్లను= మూడులోకాలలో ఉండే ప్రాణికోటికెల్ల కుశలము+అ= క్షేమమే. 


తాత్పర్యం: 'మూడులోకాలను '్రకాశింపచేసే మహానుభావా! దేవేంద్రా! నీ వజ్రాయుధం రక్షిస్తుండగా 
మూడులోకాలలో ఉన్న జీవకోటికి క్షేమమే - నా సంతతికి తప్ప. 


వ. _ దీనిం జిత్తగింపుము; బలంబు గల బలీవర్దంబులతో బలహీనంబులయిన వానిం బూన్చిన నవి దుర్వహ 
భారవహన మహాలాంగలాకర్షణంబులయం దసమర్ధంబు లైన నడిచియుం బొడిచియు ములుకోలలం 
గుట్టియు దుర్దలబలీవర్దంబుల జనులు బాధింపం జూచి యేను దానికి దుఃఖించెద' ననిన సురభికి సురపతి 
యిట్లనియె. 84 


ప్రతిపదార్థం: దీనిన్‌= ఈ విషయాన్ని; చిత్తగింపుము= దయతో విని [గ్రహించుము; బలంబు, కల= బలంజఉన్న; 
బలీవర్షంబులతోన్‌= ఎద్దులతో; బలహీనంబులయిన వానిన్‌= బలంలేనివాటిని; పూన్ఫినన్‌= జతపరిస్తే; అవి, దుర్వహ, భార, 
వహన, మహా, లాంగల+ ఆకర్షణంబులయ౦దు= మోయలేని బరువు మోయటంలో, పెద్దనాగళ్ళు లాగటంలో; 
అసమర్థంబులు+ఐనన్‌= సామర్థ్యం లేకపోయినవి కాగా; అడిచియున్‌= కొట్టిన్నీ; పొడిచియు= (గ్రుచ్చిన్నీ; ములుకోలలన్‌+కుట్టియు= 
ముల్టుగలకర్రలతో నొప్పించిన్నీ; దుర్చల బలీవర్దంబులన్‌= బలంలేని ఎద్దులను; జనులు; బాధింపన్‌+*చూచి= కష్టపెట్టటం 
లా యలు లు న] య 
చూచి; ఏను= నేను; దానికి= ఆ దుఃఖస్థితికి; దుఃఖించెదన్‌= దుఃఖిస్తున్నాను; అనిన; సురభికి= వేలుపుటావుకు; సురపతి= 
దేవేంద్రుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 
లా లా 


తాత్పర్యం: దేవా! నామాటలు దయచేసి సావధానంగా వినండి: బలం గల ఎద్దులతో బలంలేని ఎద్దులను పూన్సి 
(కాడి కట్టి) బరువులను మోయిస్తున్నప్పుడు, పొలాలు దున్నుతున్నప్తుడు బలంలేని ఎద్దులు బరువులు మోయలేక, 
నాగళ్ళు లాగ లేక మిక్కిలి బాధపడుతున్నాయి. కాని, జనులు బడుగుటెద్దులను కొట్టి, ములుగ(ర్రలతో పొడిచి 
బాధిస్తూ ఉండటంచేత నేను మిక్కిలి పరితపిస్తున్నాను'- అని అనగా దేవేంద్రు డిట్టా బదులు పలికాడు. 


క. _ 'నీకు నపత్యశతంబు ల । నేకంబులు గలవు వాని కేకాకృతి దుః 
ఖాకులత సంభవింపదు । శోకింపకు' మనిన సురభి సురపతి కనియెన్‌. 85 
ప్రతిపదార్థం: నీకున్‌+అపత్య, శతంబులు= నీకు నూర్ల కొలదీ బిడ్డలు; అనేకంబులు= పెక్కు; కలవు; వానికి; ఏక+ఆకృతి= 


ఒకే విధమైన; దుఃఖ+ఆకులత= శోక పరితప్తత (దుఃఖంతో వెత చెందటం); సంభవింపదు= ఏర్పడదు; శోకింపకుము= 
విచారించకు; అనినన్‌= అని అనగా; సురభి= వేలుపుటావు; సురపతికి= దేవేంద్రుడికి; అనియెన్‌= చెప్పింది. 


తాత్పర్యం: 'నీకు ఎన్నోవందల సంతానం ఉంది. అన్నింటికిని ఒకే రీతి దుఃఖం దాపురించదుకదా! శోకించవద్దు” 
అని దేవేంద్రుడు పలుకగా, సురభి సురపతితో బదులు పలికింది. 


వ. _ 'దేవా! దీనాననంబులయి దుర్దలంబు లయిన యపత్యంబుల దుఃఖం బే నెట్లు సూడనోపుదు?' ననిన నగి 
యింద్రుండు దానికిం గరుణించి వర్షంబున6 దృణవర్దనంబు సేసి దుర్దల బలీవర్దంబులకు బలంబు గావించె 


38 శ్రీనుదాంధ్ర మహాభారతము 


నని యింద్ర సురభి సంవాదంబు వేదంబులయందు వినంబడు. గావున నీకుం బుత్రస్నేహంబు సామాన్యంబు 
గా; దైనను దీనులై వనంబున నవయుచున్న యప్పాండవులకు దయాళుండ వగుము. 86 


ప్రతిపదార్థం: దేవా! (= ఓ ఇంద్రా; దీన+ఆననంబులు+అయి= వెత చెందిన ముఖాలు కలవయి; దుర్చలంబులు+అయిన= 
బలంలేనివయిన; అపత్యంబుల= సంతానంయొక్క; దుఃఖంబు= శోకం; ఏను= నేను; ఎట్టు= ఏ విధంగా; చూడన్‌+ఓపుదున్‌= 
చూడగలను?; అనినన్‌= అని చెప్పగా; నగి= నవ్వి; ఇంద్రుండు; దానికిన్‌+కరుణించి= దానిపై దయకలిగి; వర్షంబునన్‌= 
వానచేత; తృణవర్దనంబు+చేసి= గడ్డి బాగా పెరిగేటట్టు చేసి; దుర్చల బలీవర్షంబులకు= బలం లేని ఎద్దులకు; బలంబు, 
కావించెన్‌= బలం కలిగేట్లు చేశాడు; అని; ఇంద్ర, సురభి, సంవాదంబు= ఇంద్రుడికి, వేలుపుటావుకు జరిగిన సంభాషణ; 
వేదంబుల యందు; వినంబడున్‌; కావున; నీకున్‌= (ధృతరాష్ట్ట్రా? నీకును; పుత్రస్నేహంబు= కొడుకులపై కల (డ్రేమ; 
సామాన్యంబు, కాదు= సాధారణమైనది కాదు; ఐనను; దీనులు+ఐ= వెతచెందినవారై; వనంబునన్‌= అడవిలో; నవయుచున్న= 
కష్టపడుతున్న; ఆ+పాండవులకు= ఆ పాండవులపట్ట; దయాళుండవు+అగుము=  దయకలవాడివి కమ్ము. 


తాత్పర్యం: 'దేవా! బలంలేని నా సంతానం పడుతున్న బాధను నేను ఎట్టా చూడగలను?” అని సురభి చెప్పింది. 
ఇం(ద్రుడు నవ్వి, కరుణించి, వాన కురిపించి గడ్డి ఎక్కువగా పెరిగేటట్టు చేసి బలంలేని ఎద్దులకు బలం కలిగేటట్టు 
చేశాడు. ఈ ఇంద్రసురభి సంవాదం వేదాలలో ఉన్నది. ఓ ధృతరాష్ట్ర మహారాజా! నీకు కల పుత్రప్రేమ సాధారణమైనది 
కాదు. ఐనను అడవులలో వెతలతో (మగ్గుతున్న పాండవులపట్ల దయ చూపించుము. 


నిశేషం: మహాభారతంలో ప్రధాన కథతో పాటు పెక్కు ఉపాఖ్యానాలు, సంవాదాలు ఉన్నాయి. సంవాదమంటే ఇరువురి మధ్య 
జరిగే సంభాషణ. ఈ సంభాషణకు అంతరార్థం ఉంటుంది. (ప్రస్తుత కథతో అవినాభావ సంబంధం ఉంటుంది. ఇందువలన 
అప్పుడప్పుడు కథాగమనం కుంటుపడుతుందని కొందరు విమర్శించటం కద్దు. కాని, మహాభారత (గ్రంథకర్త వేసికొన్న 
ప్రణాళిక ప్రకారం విజ్ఞాన సర్వస్వం అయిన ఇతిహాసంలో ఉపాఖ్యానాలు, సంవాదాలు ప్రధానకథకు పరిపుష్టి చేకూర్చేవే. ఈ 
సురభి సురపతి సంవాదంలోని ప్రధానాంశాలు: (1) నోరు లేని మూగ జంతువుల పట్ట జనులు జాలి చూపాలనే మానవతా 
ధర్మం (2) సృష్టిలో పుత్రేషణ ప్రాణికోటిపై నెరపే ప్రభావం హృదయంగమంగా చిత్రించబడ్డాయి. ఈషణత్రయం - దారేషణ, 
ధనేషణ, పుత్రేషణ - ఇవి భూతకోటిపై మిక్కిలి ప్రభావం చూపిస్తున్నాయి. పన్షులలో దారేషణ, పశువులలో పుత్రేషణ, 
మనుజులలో ధనేషణ ఎక్కువ అని పెద్దల ప్రవచనం. కాని, మానవుల్లో ఈ ఈషణత్రయం ప్రభావాన్ని చూపుతుంది. 
ధృతరా'ష్షుడికి ఉండే పుత్రేషణ అతడి శీలాన్ని చాల ప్రభావితంచేసింది. ఆ విషయాన్ని వ్యాసమహర్షి ఈ ఉపాఖ్యానంలో 
ప్రస్సుటం చేశాడు. అంతేకాదు. సుఖాల్లో ఉన్న బిడ్డలమీద కంటె, కష్టాల్టో ఉన్న బిడ్డలమీద ఎక్కువ (ప్రేమ చూపాలని 
ప్రబోధించాడు. 


తే.  నీవుం బాండుండు విదురుండు నెమ్మినాకు । నొక్కరూపైన యట్లు నీ కుదితయశులు 
నీ సుతులు నూర్వురును బాండునృపతనూజు । లేవురును నొక్కరూప కా నెటుగవలయు. 87 


ప్రతిపదార్థం: నీవున్‌= (ధృతరాష్ట్రుడు) నీవున్నూ; పాండుండు= పాండురాజున్నూ; విదురుండు; నెమ్మిన్‌= ప్రేమలో; నాకున్‌ 
(వ్యాసుడికి); ఒక్క, రూపు+ఐన, అట్టు= ఒకే విధమైనవారు (సమానులు) అయినట్టే, నీకు+ఉదితయశులు= నీకు, అధిక 
కీర్తి కలవారు; నీ, సుతులు= నీ కొడుకులు; నూర్వురును= వందమందిన్నీ; పాండు, నృప, తనూజులు+ఏవురును= 
పాండురాజు కొడుకులు ఐదుగురున్నూ; ఒక్క, రూపు+అ, కాన్‌= ఒకే రూపం వారని, అంటే సమానులని; ఎజుం/గవలయున్‌= 
(నీవు) తెలిసికోవాలి. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 39 


తాత్సర్యం: నీవు, పాండురాజు, విదురుడు (ప్రేమలో నాకు సమానులు. అలాగే గొప్పు కీర్తి కల వందమంది నీ 
కొడుకులూ, పాండురాజు ఐదుగురు పుత్రులూ నీకు సమానులని తెలిసికోవాలి. 


క. సుజనుల సహవాసంబునం. । గుజనులు సద్దర్మమతు లగుట నిక్కము; ధ 
ర్మజునొద్ద నుండి నీ యా । తృజుండు ప్రశాంతుండు ధర్మమార్గుండు నగున్‌. 88 


ప్రతిపదార్థం: సుజనుల, సహవాసంబునన్‌= మంచివారి స్నేహంవలన (మంచివారితో కలిసి మెలిసి ఉండటంవలన); కుజనులు= 
చెడ్డవారు; సత్‌+ధర్మమతులు+అగుట= మంచి ధర్మబుద్ది కలవారవటం; నిక్కము= నిజం; ధర్మజు+ఒద్దన్‌+ఉండి= ధర్మరాజు 
దగ్గర ఉండి; నీ, ఆత్మజుండు= నీ కొడుకు; ప్రశాంతుండు= మిక్కిలి శాంతం కలవాడు; ధర్మమార్షుండున్‌= ధర్మమార్గంలో 
సంచరించేవాడు; అగున్‌= కాగలడు. 


తాత్పర్యం: మంచివారిమైత్రివలన చెడ్డవారు కూడ మంచివారవుతారు. ధర్మరాజుసహవాసంవలన నీ కొడుకు 
ధర్మమార్న్లుడు, ప్రశాంతుడు కాగలడు. 


వ. రాజర్షి యైన ధర్మరాజుతోడి సహవాసంబు సర్వజనహితంబు గావున నాతని నుపాసించి దుర్యోధనుండు 
గొండొకకాలం బుండు నట్లుగా. బనుపు; మట్లయిన నుభయపక్షంబులకు లగ్గగు' ననిన ధృతరాష్తుండు 
గృతాంజలి యయి “మునీంద్రా! దుర్యోధనుండు నా పలుకులు వినండు; కురుకులంబు రక్షించు నట్టి బుద్ధి 
గలదేని వాని మీర శిక్షింపుం' డని మైొక్కిన 89 

ప్రతిపదార్హం: రాజ+బుషిశ+ఐన= రాజులలో బుషివంటివాడైన; ధర్మరాజుతోడి, సహవాసంబు= ధర్మరాజుతోమైత్రి; సర్వ, 
జన, హితంబు= సమస్త జనులకు ఇష్టమైనది; కావునన్‌, ఆతనిన్‌= ఆ ధర్మరాజును; ఉపాసించి= ఆరాధించి; దుర్యోధనుండు; 
కొండొక, కాలంబు= కొంతకాలం; ఉండునట్టుగాన్‌; పనుపుము= నియమించుము; అట్టు+అయినన్‌= ఆ విధంగా చేస్తే; 
ఉభయ, పక్షంబులకున్‌= ఇరువర్గాలవారికి; లగ్గు+అగున్‌= మేలు కలుగుతుంది; అనినన్‌= అని చెప్పగా; ధృతరాష్ట్రుండు; 
కృత+అంజలి+అయి= చేయబడిన నమస్కారం కలవాడయి- అంటే నమస్కరించి; ముని+ఇం[ద్రా!ః= మునులలో శ్రేష్టుడా!; 
దుర్యోధనుండు; నా పలుకులు= నా మాటలు; వినండు= వినడు; కురు, కులంబు= కురువంశాన్ని; రక్షించు+అట్టి, బుద్ధి, 
కలదు+ఏని= కాపాడే ఉద్దేశం ఉంటే; వాని= ఆ దుర్యోధనుడిని; మీరు+అ= మీరే; శిక్షింపుండు= (ప్రబోధించండి; అని= అని 
పలికి; మైక్కిన= నమస్కరించగా. 


తాత్సర్యం: రాజర్షి అయిన ధర్మరాజుతో దుర్యోధనుడు మైత్రి చేయటం సర్వజన హెతమైనది. దానివలన ఇరుపక్షాలకు 
మేలు కలుగుతుంది” అని ధృతరాష్ట్రుడితో వ్యాసుడు పలికాడు. 'మునీంద్రా! కురుకులాన్ని కాపాడాలనే కోరిక మీకు 
ఉంటే మీరే దుర్యోధనుడికి ప్రబోధం చేయండి. అతడు నా పలుకులను వినడు'- అని ధృతరాష్ట్రుడు వ్యాసుడికి 
నమస్కరించి బదులు పలికాడు. 


క. “అనఘుండు మైత్రేయుం డను । మునినాథుండు వచ్చి ధర్మమున నాతనిం దా 
ననుశాసించు. దిరంబుగి । నని చెప్పుచు నప్పరాశరాత్మజు. డరిగిన్‌. 90 


ప్రతిపదార్దం: అనఘుండు= పాపంలేనివాడు; మైత్రేయుండు+అను, మునినాథుండు= మైత్రేయుడు అనే పేరున్న బుషి 
(శ్రేష్టుడు; వచ్చి; ఆతనిన్‌= ఆ దుర్యోధనుడిని; ధర్మమునన్‌= ధర్మంలో; తిరంబుగన్‌= స్థిరంగా; అనుశాసించున్‌= ఆజ్ఞాపిస్తాడు 
(అంటే ప్రబోధిస్తాడు); అని; చెప్పుచున్‌; ఆ+పరాశర+ఆత్మజుండు= పరాశరుడి కొడుకైన వ్యాసుడు; అరిగెన్‌= వెళ్ళాడు. 


శం శ్రీనుదాంధ్ర నముహాభారతము 


తాత్సర్యం: 'మహానుభావుడైన మైత్రేయమహర్షి వచ్చి దుర్యోధనుడికి ధర్మప్రబోధం చేయగల” డని చెప్పి వ్యాసమహర్షి 
నిష్క్రమించాడు. 


వ. అంత. ంశ 
తాత్పర్యం: ఆ తరువాత 


ఉ.  _ న్యాయవిదుండు గామ్యకవనంబున ధర్మజునొద్దనుండి మై 
త్రేయుండు ధీయుతుం డరుగుదెంచిన నప్పుడ యమ్మునీంద్రు నిం 
ద్రాయితు€ డాంబికేయు. డుచితస్థితి. బూజితుంజేసి నాత్మ ని 
శ్రేయసలాలసుండయి విశేషసపర్యలఈ జేసి భక్తితోన్‌. 92 


ప్రతిపదార్హం: న్యాయవిదుండు= పాడి తెలిసినవాడు; కామ్యకవనంబునన్‌= కామ్యకమనే పేరున్న అడవిలో; ధర్మజు+ఒద్దనుండి= 
ధర్మరాజు దగ్గరనుండి; ధీయుతుండు= బుద్దిమంతుడైన; మైత్రేయుడు; అరుగుదెంచినన్‌= రాగా; అప్పుడు+అ= ఆ 
సమయాన్నే; ఆ+ముని+ఇం[ద్రున్‌= ఆ మునీశ్వరుడిని; ఇంద్ర+ఆయితుండు= ఇంద్రుడితో సమానమైనవాడు; ఆంబికేయుండు= 
అంబికాపుత్రుడైన ధృతరాష్ట్రుడు; ఉచిత స్టితిన్‌= అర్హమైన విధంగా; పూబితున్‌+చేసెన్‌= పూజించాడు; ఆత్మ నిత్రేయస, 
లాలసుండు+అయి= తనకు మేలు లభించాలనే కోరిక కలవాడై; భక్తితోన్‌= గౌరవభావంతో; విశేష సపర్యలన్‌= ప్రత్యేకమైన 
శుశూషలు; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: న్యాయవేత్త అయిన మైత్రేయమహర్షి కామ్యకవనంలో ఉన్న ధర్మరాజు దగ్గరనుండి తన కడకు 
వచ్చినపుడు ధృతరాష్ట్రుడు తనకు మేలు కలగాలనే కోరిక కలవాడై ఎంతో భక్తితో ఆ మునీంద్రునికి విశషసపర్యలు 
చేసి పూబించాడు. 


వ. ఇట్లుదనచేతంబూజితుండై సుఖవిశ్రాంతుండైన మునివరునకు ధృతరాష్తుండు ముకు౪తహస్తుందై 


వావి 


“భట్టారకా! యెందుండి వచ్చితి?” రని యడిగిన మైత్రేయుం డిట్లనియె. 93 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తన చేతన్‌; పూజితుండై= పూబించబడినవాడై; సుఖవి(శ్రాంతుండు+ఐన= సుఖంగా 
విశ్రమించిన; మునివరునకు= బుషిశ్రేష్టుడికి; ముకుళిత, హస్తుండు+ఐ= మొగిడ్చిన హస్తాలు కలవాడై అంటే, నమస్కరించినవాడై; 
భట్టారకా!= పూజనీయుడా!; ఎందు+ఉండి, వచ్చితిరి+అని+అడిగినన్‌= ఎక్కడ నుండి విచ్చేశా రని అడుగగా; అతనికి= ఆ 
ధృతరాష్ట్రుడికి; మైత్రేయుండు= మైత్రేయుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: తనచే పూబించబడి విశ్రాంతి గైకొంటున్న మైత్రేయ మహర్షికి నమస్కరించి 'భట్టారకా! తా మెక్కడనుండి 
ఇక్కడకు దయచేశా?” రని ధృతరాష్ట్రుడు అడిగాడు. ధృతరాష్రుడికి మైత్రేయుడు ఈ విధంగా బదులు పలికాడు. 


చ. “అలఘుతపోభరంబున జటాజినముల్‌ ధరియించి రూక్ష వ 
ల్కలములు గట్టి కూరలును గాయలు బండులు భోజనంబుగా 
నలయక కామ్యకం బను మహావిపినంబున నున్న పాండవే 
యులకడనుంది వచ్చితి. గురూత్తమ! నీసుతు నిన్ను! జూడంగన్‌. 94 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము శ 


ప్రతిపదార్థం: అలఘు= గొప్పదైన; తపస్‌+*భరంబున= తపస్సుయొక్క బరువుతో; జటా+అజినముల్‌= జడలు; తోళ్ళు; 
ధరియించి; రూక్ష వల్కలములు= కరకు మోటు నారబట్టలు; కట్టి; కూరలును; కాయలున్‌; పండులు; భోజనంబుగాన్‌= 
ఆహారంగా; అలయక= ఆయాసం పొందక; కామ్యకంబు+అను= కామ్యకం అనే పేరున్న; మహా విపినంబునన్‌= పెద్ద 
అడవిలో; ఉన్న; పాండవేయుల కడ నుండి= పాండవుల దగ్గరనుండి; కురు+ఉత్తమ!= కురువంశంలో ఉత్తముడైన ఓ 
ధృతర్యాస్ట్ర మహారాజా!; నిన్నున్‌= నిన్ను; నీ సుతున్‌= నీ కొడుకును; చూడంగన్‌= చూడటానికి; వచ్చితిన్‌= వచ్చాను. 


తాత్పర్యం: కురువంశంలో జనించిన ఉత్తముడవైన ఓ ధృతరాష్ట్ర మహారాజా! నిన్నును, నీ కుమారుడిని చూడటానికై 
నేను పాండవులకడనుండి వచ్చాను. వారు కామ్యకవనంలో తపోభారంచేత పెరిగిన జడలతో, మోటునారబట్టలు 
కట్టుకొని కాయలు, కూరలు, పండ్లు ఆహారంగా స్వీకరిస్తూ సమయపరిపాలన చేస్తున్నారు. 


వ. ఏ నఖిలతీర్దదర్శనార్ధంబు పరిభ్రమించుచు€ గురుజాంగలంబున కరిగి యందు గురుకులోత్తము లైన 
పాండుపుత్తులం జూచితి” 95 

ప్రతిపదార్హం: ఏను= నేను; అఖిల, తీర్థ, దర్శన+అర్జంబు= అన్ని దివ్యస్థలాలను చూడటానికై; పరిభ్రమించుచున్‌= తిరుగుతూ; 
ఇ యఖ థి థి కా 


కురుజాంగలంబునకు= కురుదేశానికి సమీపంలోని అరణ్య ప్రదేశానికి; అరిగి= వెళ్ళి; అందున్‌= అక్కడ; కురు, 
కుల+ఉత్తములు+ఐన= కురువంశంలో శ్రేష్టులైన; పాండుపు(త్రులన్‌; చూచితిన్‌= చూచాను. 


తాత్పర్యం: నేను తీర్థయాత్రలు చేస్తూ కురుక్షేత్రానికి సమీపంలోని అరణ్యప్రదేశాలకు వెళ్ళి అక్కడ పాండవులను 
చూచాను.” 


విశేషం: తీరశబానికి వాచ్యార్థం నీరు. తీరయా[త్రలు అనేచోట దివ్యదేశయాత్రలు అని రూఢ్యర్థం. బహు దివ్యస్థలాలు 
థి లు [53 థి యి థి 
'ప్రాయికంగా నదీతీరాలలో ఉండటంచేత తీర్జానికి అట్టి రూఢ్యర్థం ఏర్పడింది. 


ఆ. _ అనిన నవనతాస్యుం డయి ధృతరాష్తుం డి । ట్లనియె 'నెట్లు సెప్పు. దయ్య! యందు 
బాండవులకు సత్యభాషణులకు. గుశ । లంబి? వార లిట దలంతు రొక్కొ!' 96 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అవనత+ఆస్యుండు+అయి= వంచబడిన మొగం కలవాడయి; ధృతరాష్ష్రుండు; 


ఇట్టు+అనియెన్‌; ఎట్టు; చెప్పుడు+అయ్య; అందున్‌; సత్యభాషణులకున్‌= నిజం మాట్లాడే పాండవులకు; కుశలంబు+ఎ= 
క్షేమమా; వారలు; ఇట= ఇక్కడను గురించి (హస్తినాపురాన్ని గురించి; తలంతురు+ఒక్కొ= స్మరిస్తున్నారా! 


తాత్పర్యం: అని మైత్రేయమహర్షి అనగా, ధృతరాష్ట్రుడు తలవంచుకొని “అయ్యా! సత్యభాషణులగు పాండవులకు 
క్షేమమా? వారు ఇచటివారిని స్మరిస్తుంటారా?” - అని పలికినాడు. 


క. “అమితభుజశక్తి నంతక ।; సము లప్పాండుసుతు లిందు సౌభ్రాత్రస్నే 
హమునకు విచ్చేదముగా ।; సమయాతిక్రమము సేయ సమకట్టరుగా.” 97 


ప్రతిపదార్హం: అమిత, భుజ, శక్తిన్‌= అంతులేని బాహుపరాక్రమంలో; ఆ+పాండు= సుతులు= ఆ పాండవులు; అంతక, 
సములు= యముడితో సమానులు; ఇందు, సౌభ్రాత్ర స్నేహమునకు= అన్నదమ్ముల (ప్రేమకు - అంటే కౌరవ పాండవుల 


శం శ్రీనుదాంధ్ర ముహాభారతము 


మధ్యగల సోదరభావానికి; విచ్చెదముగా= భంగకరంగా; సమయ+అతి[క్రమము= (ప్రతిజ్ఞను మీరటం (అంటే పండడ్రైండేండ్ర 
వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చేయకుండానే కౌరవులపై దండెత్తటం); చేయన్‌= చేయటానికి; సమకట్టరుగా= పూనరుకదా! 


తాత్సర్యం: 'పరాక్రమంలో యముడితో సమానులైన పాండవులు కురు పాండవసోదరభావానికి విఘాతం కలిగేట్టుగా 
తాము లోగడ అంగీకరించిన సమయాన్ని మీరటానికి యత్నించరు కదా! 


వ. _ అనిన మైత్రేయుం డిట్లనియె. 98 


తాత్పర్యం: అనగా మైత్రేయుడు ఈ విధంగా అన్నాడు. 


చ.  'చనుదెంచి మహామునివరు । లనవరతము వారలకు. బ్రియం బొనర౦గ దీ 
వన లీగిం జేసి కుశలమ । మనుజేశ్వర! వారు ధర్మమతియుతు లగుటన్‌. 99 


ప్రతిపదార్థం: మనుజ+-ఈశ్వర!= ఓ రాజా!) మహాముని వరులు= మహర్షులు; చనుదెంచి= వచ్చి; అనవరతము= ఎల్లప్పుడు; 
'ప్రియంబు+ఒనరంగ= ప్రీతికలిగేటట్టు: వారలకున్‌= ఆ పాండవులకు; దీవనలు= ఆశీస్సులు; ఈగిన్‌, చేసి= ఇవ్వటం చేత; 
వారు= ఆ పాండవులు; ధర్మ, మతి, యుతులు+అగుటన్‌= ధర్మబుద్దితో కూడినవారు కావటంచేత; కుశలము+అ= క్షేమమే. 


తాత్పర్యం: ధృతరాష్ట్రుడి ప్రశ్నకు సమాధానంగా మైత్రేయుడు ఇట్టా అన్నాడు: *ఓ రాజా! మహర్షులు నిరంతరం 
వచ్చి, ప్రియం కలిగేటట్టుగా పాండవులకు దీవనలు ఇవ్వటంచేత, వారు ధర్మబుద్ధితో కూడినవారు కావటం చేత, 
క్షేమంగా ఉన్నారు. 


క. వారలు సమయము దప్పిన । వారిజరిపుహితుల గతు లవశ్యము. దప్పున్‌; 
వారికి నకారణంబ ని । కారము నీ కొడుకు సేసె. గడు నహితుండై. 100 


ప్రతిపదార్థం: వారలు= ఆ పాండవులు; సమయము= ఒడంబడిక; తప్పిన= మీరితే; వారిజ, రిపు, హితుల, గతులు= చంద్ర 
సూర్యుల నడకలు (వారిజరిపుడు=చంద్రుడు, వారిజ హితుడు= సూర్యుడు ఇక్కడ “వారిజ శబ్దం రిపు-హిత శబ్దాలకు 
రెండింటికి అన్వయిస్తుంది); అవశ్యమున్‌= విధిగా; తప్పున్‌= తప్పుతాయి; వారికిన్‌= ఆ పాండవులకు; అకారణంబు+అ= 
ఎట్టికారణం లేకుండానే; నీకొడుకు= నీ పుత్రుడు (దుర్యోధనుడు); కడున్‌+అహితుండు+ఐ= మిక్కిలి శత్రుత్వం వహించినవాడై; 
నికారము= వంచన; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: పాండవులు చేసిన ప్రతిజ్ఞను మీరితే సూర్యచంద్రులే గతులు తప్పుతారు. అలాంటి వారిని నీ కొడుకు 
నిష్కారణంగా వైరం వహించి వంచించాడు.” 


వన. _ అని దుర్యోధనుం జూచి 'యయ్యా! నీవు బుద్దిగలవేని. బాండవులతో విరోధం బుడుగు; మట్లయిన నీకును 
వారికిం గురుకులంబునకు లగ్గగు; నా పలుకు. జేకొనుము. 101 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; దుర్యోధనున్‌+చూచి= దుర్యోధనుడిని చూచి; అయ్యా; నీవు; బుద్ధి, కలవు+ఏనిన్‌= 
బుద్దికలవాడివైతే; పాండవులతో; విరోధంబు= శత్రుత్వం; ఉడుగుము= మానుకొమ్ము;: అట్టు+అయిన; నీకును; వారికిన్‌; 
కురు, కులంబునకున్‌= కౌరవవంశానికి; లగ్గు+అగు= మేలు చేకూరుతుంది; నా, పలుకున్‌= నా మాటను; చేకొనుము= 
స్వీకరించుము(అంగీకరించుము). 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 4ం 


తాత్సర్యం: అని చెప్పి, మైత్రేయమహర్షి దుర్యోధనుడితో “అయ్యా! బుద్ధిగలవాడవైతే నీవు పాండవులతో విరోధం 
విడనాడుము. అట్టయితే నీకూ, పాండవులకూ కురువంశానికీ మేలు కలుగుతుంది. నామాట వినుము. 


సీ _ వజ్రసంహనను లవార్యపరాక్రముల్‌ । పాండుకుమారు లాఖండలాభు 
లందజు నాగశతాయుతత్రాణు లు । గ్రాహవకాంక్షు లుత్సాహపరులు; 
వారలలో బలవంతుండు బక హిడిం । బాసురు లనువారి నాసురమున. 
జంపె, నాగాయుతసత్తుు జరాసంధు । నెక్కటి యోర్లిన యక్కజుండు 


తే. ఘోరవనమున వీరు. గిమ్మీరు. డను సు । రారి నిశ్చల ఘన భీకరాంగు. బట్టి 
పోర వధియించినట్టి సమీరజునకు । భూరిభుజునకు మార్కొనువారు€ గలరె? 102 


ప్రతిపదార్థం: పాండుకుమారులు= పాండవులు; వజ్ర సంహననులు= వజ్రం వంటి శరీరం కలవారు; అవార్య, పరా(క్రముల్‌= 
వారించశక్యంగాని పరాక్రమం కలవారు; ఆఖండల+ఆభులు= ఇంద్రుడితో సమానులు; అందటు; నాగ, శత+అయుత, 
(త్రాణులు= వంద పదివేల ఏనుగులతో సమానమైన శక్తి కలిగినవారు; ఉ(గ్ర+ఆహవ, కాంక్షులు= భయంకరమైన యుద్ధం 
చేసే కోరిక కలవారు; ఉత్సాహపరులు= (లోకోత్తర కృత్యాలు నిర్వహించటంలో) ఉత్సాహం కలవారు; వారలలో; బలవంతుండు= 
బలం కలవాడు; బక, హిడింబ+అసురులు+అనువారిన్‌= బకుడు, హిడింబుడు అనే రాక్షసులను; ఆసురమునన్‌= (క్రూరత్వంతో 
(రాక్షస విధానంతో); చంపెన్‌= సంహరించాడు; నాగ+అయుత, సత్తు= పదివేల ఏనుగులయొక్క బలం కల వాడిని; 
జరాసంధున్‌; ఎక్కటి= ఒంటరిగా; ఓర్చిన= జయించిన; అక్కజుండు= అధికుడు; ఘోరవనమునన్‌= భయంకరమైన 
అడవిలో; వీరున్‌= వీరుడైనవాడిని; కిమ్మీరుండు+అను= కిమ్మీరుడు అనే; సుర+అరిన్‌= రాక్షసుడిని; నిశ్చల, ఘన భీకర+అంగున్‌= 
చలించని, మిక్కిలి భయంకరమైన శరీరం కలవాడిని; పట్టి= పట్టుకొని; పోరన్‌= యుద్దంలో; వధియించినట్టి= చంపినట్టి; 
సమీరజునకు= వాయుపు|[త్రుడికి, భీముడికి; భూరి భుజునకు= గొప్ప భుజాలు కలవాడికి (యేటి పరాక్రమం కలవాడికి); 
మార్కొనువారున్‌= యుద్ధంలో ఎదిరించేవారు; కలరు+ఎ= ఉన్నారా? (లేరని భావం) 


తాత్పర్యం: పాండవులు వజ్రశరీరులు, దేవేం్యద్రసములు, మహాపరా[క్రమోపేతులు, ఉత్సాహవంతులు. అందరు పది 
లక్షల ఏనుగుల బలం కలవారు, భీకర యుద్దమంటే కుతూహలపడే వారు. వారిలో మిగుల బలవంతుడైన భీముడు 
పదివేల ఏనుగులబలం కలిగిన జరాసంధుడిని ఒంటరిగా ఓడించి చంపిన అద్భుతవీరుడు. బక హిడింబ కిమ్మీరులను 
రాక్షసంగా చంపిన ఆ భీముడిని ఎదిరించగల యోధులు ఎక్కడ ఉన్నారు? 


విశేషం: అలం: ఉపమ. ఎత్తుగీతిలో నన్న్మయ 'ప్రాసనియమాన్ని పాటించాడు. 


మైత్రేయుండు దుర్యోధనుని శపించుట (సం. 3-11-27) 


వ. వారికి వాసుదేవ ధృష్టద్యుమ్నులు సంబంధ సహాయులు; జరామరణవంతులైన మనుజులు వారింజెనకి 
యెట్లు జీవింతురు? నీవు వారితో నొడంబడియుండు; మిది కార్యం” బనిన మైత్రేయుపలుకు లాదరింపక 
పాదాంగుష్టంబున నేల వ్రాయుచు బాహు వెత్తి తొడలు సఅచి నగుచున్న యా దుర్యోధనుం జూచి, 
మ్రైత్రయుం డలిగి 'యీూ యపరాధంబున నాహవంబగు నందు భీముగదావూతంబున నీ 


శక శ్రీనుదాంధ్ర మహాభారతము 


యూరుయుగళంబు భగ్నం బయ్యెడు' మని శాపం బిచ్చిన వెజచి ధృతరాష్తుండు “'మునీంద్రా! యట్లు 

గాకుండం బ్రసాదింపు” మనిన నమ్మునివరుం డిట్లనియె. 103 
ప్రతిపదార్థం: వారికి; వాసుదేవ, ధృష్టద్యుమ్నులు= శ్రీకృష్ణుడు, ధృష్టద్యుమ్నుడు; సంబంధ సహాయులు= చుట్టరికం చొప్పున 
సాయం చేసేవారు; జరా, మరణవంతులు+ఐన= ముసలితనం, చావు కలిగిన వారైన; మనుజులు= మనుష్యులు; వారిన్‌, 
చెనకి= వారిని ఎదిరించి; ఎట్టు2 ఏ విధంగా; జీవింతురు= బ్రదుకగలరు?; నీవు; వారితో= ఆ పాండవులతో; ఒడంబడి, 
ఉండుము= అంగీకారం కుదుర్చుకొని ఉండుము; ఇది కార్యంబు= ఇది చేయదగిన పని; అనిన; మైత్రేయు పలుకులు= 
మై(త్రేయుడి మాటలు; ఆదరింపక= లెక్కచేయక; పాద+అంగుష్టంబునన్‌= కాలి బొటనవ్రేలితో; నేలన్‌= భూమిపై; వ్రాయుచు; 
బాహువు= చేయి; ఎత్తి; తొడలు; చజచి; నగుచున్న= నవ్వుతున్న; ఆ దుర్యోధనున్‌+*చూచి= ఆ దుర్యోధనుడిని చూచి; 
మై(త్రేయుండు; అలిగి= కోపించి; ఈ అపరాధంబున్‌= ఈ తప్పువలన; ఆహవంబు+అగున్‌= యుద్దం దాపురిస్తుంది; 
అందు= ఆ యుద్ధంలో; భీము, గదా+ఆఘాతంబున= భీముడి గద యొక్క దెబ్బవలన; నీ+ఊరు, యుగళంబు= 
నీతాడలజంట; (ఊరు= తొడ, యుగళము= జంట); భగ్నంబు+అయ్యెడు= విరుగగలదు; అని; శాపంబు; ఇచ్చిన; వెజచి= 
భయపడి; ధృతరాష్ట్రుండు; ముని+ఇంద్రా!= మునిశ్రేష్టా!; అట్టు; కాకుండన్‌; ప్రసాదింపుము+అనిన= ప్రసన్నుడ వగుము 
అనగా; ఆ, మునివరుండు= ఆ బుషిశ్రేష్టుడు, ఆ మైత్రేయుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: పాండవులకు చుట్టరికంవలన ఏర్పడిన అనుబంధంచేత శ్రీకృష్ణుడు, ధృష్టద్యుమ్నుడు తోడుపడగలరు. 
ముసలితనానికి చావుకు లోనయ్యే మానవమాత్రులు వారిని ఎదిరించి (బ్రతుకలేరు. నీవు వారితో పొత్తు కుదుర్చు 
కొనటం మంచిది" - అని దుర్యోధనుడితో మైత్రేయుడు పలికాడు. దుర్యోధనుడు మైత్రేయుని మాటలను తిరస్కరిస్తూ, 
తన కాలి బొటన(వ్రేలితో నేలపై (వ్రాస్తూ చేయెత్తి తన తొడలపై చరచి చప్పుడు చేస్తూ, మైత్రేయుడిని పరిహసించాడు. 
మైత్రేయుడు కోపగించుకొని “ఈ అపరాధంవలన ఘోరయుద్ధం జరుగుతుంది అందులో భీమ గదాఘాతంవలన 
నీ తొడలు విరుగగలి వని శపించాడు. ఆ శాపానికి ధృతరా(ష్టుడు భయపడి “శాపాన్ని ఉపసంహరించు కొమ్మని 
ఆ మునీం(ద్రుడిని వేడుకొన్నాడు. అప్పుడు మైత్రేయుడు ఇట్టా పలికాడు. 


తే. 'కడంగి సమబుద్ది వీనికిం గలిగె నేనిం। గాదు శాప ఫలం; బట్లు గాక బుద్ది 
హీనుండై గర్వితుం డగు నేని శాప । హవ్యవాహఫలంబు వీ6 డనుభవించు.' 104 


ప్రతిపదార్థం: కడంగి= పూని; సమబుద్ధి= సవ్యమైన బుద్ధి; వీనికిన్‌= ఈ దుర్యోధనునికి; కలిగెన్‌+ఏనిన్‌= ఏర్పడినట్లయితే; 
శాప, ఫలంబు, కాదు= శాపం ఫలించదు; అట్టు, కాక= సమబుద్ది దుర్యోధనునికి ఏర్పడక; బుద్ది హీనుండు+ఐ= బుద్ధిలేనివాడై, 
అంటే మూర్చుడై; గర్వితుండు+అగున్‌+ఏని= గర్వంకలవాడయితే; శాప, హవ్యవాహ, ఫలంబు= శాపమనే అగ్ని యొక్క ఫలితం 
(హవ్యమును వహించేవాడు హవ్యవాహుడు అంటే అగ్నిహోత్రుడు. హవ్యమంటే యజ్ఞంలో వ్రేల్బబడే ఆజ్యాది హామద్రవ్యం); 
వీండు= ఈ దుర్యోధనుడు; అనుభవించున్‌= అనుభవిస్తాడు. 


తాత్పర్యం: 'దుర్యోధనుడు పశ్చాత్తాపం పొంది, చేసిన దానికి వగచి, మంచి బుద్ది ఏర్పరచుకొంటే ఈ శాపం 
వర్తించదు. అట్టా కాక, బుద్ధిలేనివాడై గర్వంతో ప్రవర్తిస్తే శాపాన్నిఫలితం ఆతడు అనుభవిస్తాడు”. 


విశేషం: అలం: రూపకం. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 45 
వ. _ అని ప్రసన్నుండైన మైత్రేయునకు నాంబికేయుం డిట్లనియె. 105 


ప్రతిపదార్థం: అని; ప్రసన్నుండు+ఐన= శాంతించిన; మైత్రేయునకున్‌; ఆంబికేయుండు= అంబిక పుత్రుడైన ధృతరాష్ట్రుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: శాంతించిన మైత్రేయమహర్షితో ధృతరా(్ర్రుడు ఇట్లా పలికాడు. 


క. “కిమ్మీరుం డను రక్కసు । డ మ్మారుతతనయుచేత నత్యుగ్ర వనాం 
తమ్మున నిహతుండయిన వి । ధ మ్మెట్టులు సెప్పు మద్దుతం బిది' యనినన్‌. 106 


ప్రతిపదార్థం: కిమ్మిరుండు+అను, రక్కసుండు= కిమ్మీరు డనే పేరుగల రాక్షసుడు; ఆ+మారుత, తనయుచేత= ఆ వాయు 
పుత్రుడైన భీముడిచేత; అతి+ఉ(గ్ర, వన+అంతమ్మునన్‌= మిక్కిలి భయంకరమైన వనంలోపల; నిహతుండు+అయిన, 
విధమ్ము+ఎట్టులు చెప్ప్తుము= చంపబడినవిధానం ఎటువంటిదో చెప్పుము; ఇది; అద్భుతంబు= ఆశ్చర్యకరం; అనినన్‌= అని 


అనగా. 


తాత్పర్యం: 'కిమ్మీరుడనే రాక్షసుడు భయంకరమైన అడవిలో భీముడిచేత సంహరించబడిన అద్భుతవృత్తాంతాన్ని 
వివరించు” మని ధృతరాష్ట్రుడు మైత్రేయమహర్షిని అడిగాడు. 


వ. _ 'నా పలుకులు నీకొడుకు వినండయ్యె; నే నేల చెప్పెద? దీనిం బాండవసహాయులైన విప్రులచేత విదురుం 
డిమ్ముగా నెటింగినవా6( డతనివలన విను మని చెప్పి మైత్రయుం దరిగినం, గిమ్మీరవధ కథాశ్రవణపరుందై 
తన్నడిగిన ధృతరాస్తునకు విదురుం డిట్లనియె; నిందుండి చని పాండవులు మూండహోరాత్రంబులు నిరంతర 
ప్రయాణంబు సేసి, కామ్యకవనంబు6 జొచ్చు వా రొక్కనాంటి యర్దరాత్రంబున రాక్షసప్రచారవేళయందు. 
బరిభ్రమించుచు రాక్షసమాయఈ. గావించుచున్నవాని, నతినిశితదంష్ర్రాకరాళంబైన తన వదన గహ్వరంబు. 
దెఅచి గ్రుడ్లు మెలివ(య) బభ్రుకేశంబులు దూల బాలార్క రశ్మియుతంబయిన బలాహకంబునుంబోలె 
సకల ప్రాణిభయజననంబుగా గర్జిల్లుచున్నవాని, నిజపాద ఘట్టిత మహీతల ప్రచలన వేగ వేల్లిత వల్లీ పల్లవ 
బాహు పరిరంభణసుఖంబు. బాదపంబుల కాపాదించుచున్నవాని నెదుర నొక్కరక్కసుం గని; రంత వాండును 
బ్రాహ్మణ సంఘంబు ముందట గృష్టాజినావృతులై వచ్చు పాండవుల దవ్వులం గని మార్గ నిరోధియై 
మహాపర్వతంబునుంబోలె నున్న నదృష్ట పూర్వ ప్రమాణంబైన వాని దేహంబుంజూచి నిమలితనయన యయి 
దుశ్శాసన కరాకృష్ట వికీర్ణవేణీభరంబు వెనువెంట నొలయం బాంచాలి పంచపర్వతంబుల నడిమి 
నదియుంబోలెంబతుల నడుమ భయవ్యాకుల చిత్తయైన నింద్రియంబులు విషయరతిం బరిగ్రహించు నట్టు 
లేవురు నక్కోనులిం బట్టుకొని భయపడకుండ నాశ్వాసించుచున్నంత. 107 


ప్రతిపదార్థం: నా పలుకులు= నా మాటలు; నీకొడుకు; వినండు+అయ్యె; నేను+ఏల, చెప్పెద; దీనిన్‌= కిమ్మీర వధ 
వృత్తాంతాన్ని; పాండవ సహాయులు+ఐన= పాండవులకు సాయంగా నిలిచిన; విప్రులచేత= బ్రాహ్మణులచేత; ఇమ్ముగాన్‌= 
బాగుగా; విదురుండు= విదురుడు; ఎటీంగినవాండు= తెలిసికొన్నవాడు; అతనివలన= ఆ విదురుడివలన; వినుము+అని, చెప్పి; 
మైత్రేయుండు; అరిగినన్‌= వెళ్ళగా; కిమ్మీర, వధ, కథా, (శ్రవణ, పరుండు+ఐ= కిమ్మీరుడిని చంపటం గురించిన వృత్తాంతం 


శ శ్రీనుదాంధ్ర నముహాభారతము 


వినటంలో ఆసక్తి కలవాడై; తన్ను (విదురుడిని); అడిగిన; ధృతరా(్ష్రునకు; విదురుండు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు; 
ఇందు+ఉండి= ఇక్కడినుండి; చని= వెళ్ళి; పాండవులు; మూండు+అహస్‌+రాత్రంబులు= మూడు పగళ్ళు, రాత్రులు; 
నిరంతర, ప్రయాణంబు, చేసి= ఎడతెగని ప్రయాణంచేసి; కామ్యక వనంబున్‌= కామ్యక మనే పేరుకల అడవిని; చొచ్చువారు= 
ప్రవేశించేవారు; ఒక్కనాంటి= ఒక దినం; అర్రరాత్రంబున= నడికిరేయి; రాక్షస, ప్రచార, వేళయందున్‌= రక్కసులు తిరుగాడే 
సమయంలో; పరిభ్రమించుచున్‌= ఇటునటు తిరుగుతూ; రాక్షస, మాయన్‌, కావించుచున్నవానిన్‌= రాక్షసులు కల్పించే 
మాయను చేస్తున్నవాడిని; అతి, నిశిత, దంష్ట్ర, కరాళంబు+ఐన= మిక్కిలి వాడి అయిన వెలికోరలతో భయాన్ని కలిగించేదయిన; 
తన, వదన, గహ్వ్యరంబున్‌+తెజచి= తన గుహవంటినోరును తెరిచి; (గ్రుడ్డు మెజవ(య)= కంటిగుడ్డు 'ప్రకాశించగా; 
బ(భ్రుకేశంబులు= (పసుపు) పచ్చని వెండ్రుకలు (బట్టతలపక్క వెండ్రుకలు); తూలన్‌= కదలగా; బాల+అర్క, రళ్ళి 
యుతంబు+అయిన= ఉదయభానుడి కిరణాలతో కూడిన; బలాహకంబునున్‌+పోలెన్‌= మేఘంవలె; సకల, (ప్రాణి, భయ, 
జననంబుగా= సర్వ ప్రాణులకు భయం కలిగేటట్టుగా; గర్జిల్హుచున్నవాని= పెద్దధ్వని చేస్తున్నవాడిని; (అలంకారం: ఉపమ); 
నిజ, పాద, ఘట్టిత, మహీతల, ్రచలన, వేగ, వేల్లిత, వల్లీ, పల్లవ, బాహు, పరిరంభణ సుఖంబున్‌= తనయొక్క పాదాలచేత 
కొట్టబడిన భూప్రదేశం యొక్క కదలిక వేగంచేత చుట్టుకొనబడిన తీగల చిగురుటాకులనే చేతుల కౌగిలింతల సౌఖ్యాన్ని; 
పాదపంబులకు= చెట్లకు; ఆపాదించుచున్నవానిన్‌= కలిగిస్తున్నవాడిని (అలంకారం: రూపకం); ఎదురన్‌= ఎదురుగా; ఒక్క; 
రక్కసున్‌+కనిరి= రాక్షసుడిని చూచారు; అంత; వాండును= ఆ కిమ్మీర రాక్షసుడును; బ్రాహ్మణ, సంఘంబు, ముందటన్‌= 
(బ్రాహ్మణ సమూహాల ముందు; కృష్ణ+అబిన+ఆవృతులు+ఐ= లేడిచర్మాలతో కప్పుబడినవారై; వచ్చు= వస్తున్నట్టి; పాండవుల, 
దవ్వులన్‌+కని= దూరంనుండి చూచి; మార్గ నిరోధి+ఐ= దారిని అడ్డగించినవాడై; మహా, పర్వతంబును+పోలెన్‌= గొప్ప 
కొండవలె; ఉన్న; అదృష్ట పూర్వ, ప్రమాణంబు+ఐన, వాని, దేహంబున్‌+*చూచి= లోగడ ఎన్నడూ చూడబడనంతటి కొలతలు 
కల వాడి దేహాన్ని చూచి; నిమీలిత, నయన+అయి= మూసికొన్న కనులుకలదై; దుశ్చాసన, కర+ఆకృష్ణ, వికీర్ణ వేణీ, భరంబు= 
దుశాసనుడి చేతులచేత లాగబడి చెదరిన కొప్పుముడి; వెనువెంటన్‌+*ఒలయన్‌= వెనువెంట వ్యాపించగా (కదలగా); పాంచాలి= 
(ద్రౌపది; పంచపర్వతంబుల నడిమి, నదియున్‌+పోలెన్‌= ఐదు కొండల మధ్య ఉన్న ఏరువలె; పతులనడుమ= భర్తల మధ్య; 
భయ, వ్యాకుల, చిత్త+ఐనన్‌= భీతితో కలత చెందిన మనస్సు కలది కాగా; ఇంద్రియంబులు= (ఐదు) ఇంద్రియాలు; విషయ, 
రతిన్‌, పరి[గ్రహించునట్టులు= ఇం(ద్రియార్జాల అనుభూతిని చేకొనేటట్టు) ఏవురున్‌= ఐదుగురును; ఆ+కోమలిన్‌= ఆ 
సౌకుమార్యం కలిగిన వనిత అయిన ద్రౌపదిని; పట్టుకొని; భయపడకుండన్‌; ఆశ్వాసించుచున్నంత= అనునయిస్తుండ గా- 


(అలంకారం: ఉపమ). 


తాత్సర్యం: “నీ కొడుకు నా మాటలు వినలేదుకదా- నేనెందుకు చెపుతాను? కిమ్మీర సంహారగాథను విదురుడు 
పాండవులకు సాయంగా అరణ్యవాసం చేస్తున్న విఫ్రలచేత విన్నాడు. నీవు ఆ వృత్తాంతం విదురు నడిగి తెలుసుకొమ్ము' 
అని చెప్పి మైత్రేయమహర్షివెళ్ళాడు. విదురుడు ఆ వృత్తాంతాన్ని ధృతరా్ర్రుడికి వివరించి చెప్పాడు. వనవాసగతులైన 
పాండవులు మూడు రాత్రులు, పగళ్ళు పయనించి కామ్యకవనం చేరుతున్నపుడు ఒకనాటి అర్దరాత్రి లోగడ తా 
మెప్పుడూ చూడని కొలతలు కల దేహం కలవాడిని, వెలికోరలతో వెరపు పుట్టించే నోరు తెరిచి, కనుగుడ్డు 
ప్రకాశించగా, బట్టతల పక్క నున్న (పచ్చనైన) వెండ్రుకలు కదలి, ఉదయభానుడి కిరణాలతో వెలుగొందే మేఘంవలె 
గర్జిస్తున్నవాడిని, తన పాదాల తాకిడిచే భూమికంపించిన వేగానికి తీగల చిగురాకుచేతులతో చెట్లకు కౌగిలింతల 
సౌఖ్యం కలిగిస్తున్నవాడిని, ఒక రాక్షసుడిని చూశారు. ఆ కిమ్మీర రాక్షసుడు కూడ దూరంనుండి బ్రాహ్మణుల 
ముందు బింకతోలు ఉడుపులు ధరించి వస్తున్న పాండవులను చూచి వారిదారికి అడ్డుగా నిలిచాడు. ఆ రాక్షసుడిని 
చూచి ద్రౌపది భయకంపిత అయి కన్నులు మూసికొన్నది. దుశ్చాసనుడి చేతులచేత లాగబడి చెదరిన ఆమె 
కేశసమూహం వెనువెంట వ్యాపించింది. ఆ సమయంలో ఆమె ఐదుకొండల మధ్య ఉండే నదివలె భర్తలనడుమ 
మిగుల వ్యాకుల చిత్త అయింది. అపుడు పాండవులైదుగురును పంచేంద్రియాలు విషయరతిని పరి[గ్రహించే రీతిగా 
(ద్రౌపదిని పట్టుకొని సేదతీర్సారు. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము శా 


నిశేషం: పై రెండు ఉపమాలంకారాలు మిక్కిలి హృద్యాలయ్యాయి. పంచ పాండవుల మధ్య ద్రౌపది ఉపమేయం. ఐదుకొండల 
మధ్య ఉండే నది ఉపమానం. ఇది సారస్వత వేత్తలు మెచ్చుకొనే ఉపమ. ఇక పంచపాండవులు ద్రౌపదిని ఆశ్వాసించటం 
పంచేంద్రియాలు విషయరతిని పరి[గ్రహిస్తున్నట్టు ఉన్నదనే ఉపమ వేదాంతులు మెచ్చుకొనేది. జ్ఞానేంద్రియాలు ఐదు: 
క్ష 'శోత్రం 2. తక్కు 3. చక్షువు 4. జిహ్య 5. (ఘ్రాణం. కర్మేంద్రియాలు ఐదు: 1. వాక్కు 2. పాణి 3. పాదం 4. పాయువు 
ర్‌ ఉపస్ట. ఇం(ద్రియార్జాలు అంటే విషయాలు ఐదు: 1. శబ్దం 2. స్పర్శం 3. రూపం 4. రసం 5. గంధం. ఇందు 'శోత్రంవలన 
శబ్దం, త్వక్కువలన స్పర్శం, చక్షువు వలన రూపం, జిహ్యవలన రసం, (ఘూణంవలన గంధం అనుభవించబడతాయి. 
పంచేంద్రియాలు-జ్ఞానేం[ద్రియాలుగాని, కర్మేంద్రియాలు గాని - విషయరతి నిబడద్దాలు కాబట్టి పంచపాండవులు (ద్రౌపదిని 
ఆశ్వాసించటం వేదాంతవేద్యమైన ఉపమ అయింది. 


క. రక్షోఘ్నమంత్రముల నా । రాక్షస మాయాపరిస్సురణ జెటిచెం ద్రియా 
దక్షుండు ధౌమ్యుండు పాండవు । లీక్షించుచు నుండగా నహీనప్రతిభన్‌. 108 
ప్రతిపదార్థం: పాండవులు+ఈక్షించుచున్‌+*ఉండంగాన్‌= పాండవులు చూస్తుండగా; క్రియాదక్షుండు= కార్యశూరుడైన; ధౌమ్యుడు; 


రక్షస్‌+ఘ్న, మంత్రములన్‌= రక్కసులను సంహరించే మంటత్రాలచేత; అహీన, ప్రతిభన్‌= గొప్ప ప్రతిభతో; ఆ రాక్షస, మాయా, 
పరిస్సురణన్‌; చెజిచెన్‌= ఆ రాక్షసుడికి సంబంధించిన మాయల విజృంభణాన్ని భంగం చేశాడు. 


తాత్పర్యం: ప్రతి[క్రియలో దక్షుడైన ధౌమ్యుడు పాండవులు చూస్తుండగా గొప్ప ప్రతిభతో రాక్షసులను ఛేదించే 
మంతత్రాలచేత ఆ రాక్షసుడి మాయావిజ్బంభణాన్ని భగ్నం చేశాడు. 

వ. అంత. 109 
తాత్పర్యం: అప్పుడు. 


క. ప్రతివిహితమాయు నత్యా ।; యతభుజయుతు. గోపఘూర్లితారుణ విస్పా 
రితనేత్రు నసుర6 జూచి భ। రతకులవర్దనుండు ధర్మరా జిట్లనియెన్‌. 110 


ప్రతిపదార్థం: ప్రతివహితమాయున్‌= నిరోధించబడిన మాయకలవాడిని - అంటే తన మాయ వ్యర్థమైనవాడిని; అతి+ఆయత, 
భుజ, యుతున్‌= మిక్కిలి పొడుగైన భుజాలు కలవాడిని - అంటే ఆజానుబాహుడిని; కోప, ఘూర్షిత+అరుణ, విస్సారిత, 
నేత్రున్‌= ఆగ్రహంచేత తిరుగుడువడి ఎగర్రనై పెద్దవెన కన్నులు కలవాడిని; అసురన్‌= రాక్షసుడిని; చూచి; భరత కుల వర్రనుండు= 

ఆ య్‌ ల ఠా 
భరతవంశాన్ని వృద్దిలోనికి తెచ్చేవాడు; ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: తనమాయ నిరోధించబడటం వలన కలిగిన, కోపంచేత తిరుగుడు పడుతున్న ఎ(ర్రని కన్నులు గల 
ఆ రాక్షసుడిని చూచి ధర్మరాజు -ఈ విధంగా పలికాడు. 
వ. “నీ వెవ్వరి వాండ? వెవ్వండ? వివ్వనంబున నేల యున్న వాండ? వనిన వాం డి ట్లనియె. 111 


ప్రతిపదార్థం: నీవు+ఎవ్వరివాండవు= నీవు ఎవరికి సంబంధించినవాడివి; ఎవ్వండవు= ఎవడివి; -ఈ+వనంబునన్‌= ఈ 
అడవిలో; ఏల= ఎందుకు; ఉన్నవాడవు; అనిన; వాండు+ఇట్టు+అనియె. 


శం శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: “నీవు ఎవడివి? నీవా శ్ళెవరు? ఈ అడవిలో ఎందుకు ఉన్నావు? అని ధర్మరాజు అడుగగా ఆ 
రాక్షసుడు ఇట్టా అన్నాడు. 
క. 'ఏను బకాసురు ననుజుండం, । గీనాశుండ మానవులకు, గిష్మీరుం డనం 

గా నెగడుదు నీ కామ్యక | కాననమున సర్వసత్త్వఖాదనబుద్ధిన్‌. 112 


ప్రతిపదార్థం: ఏను= నేను; బక+అసురు+అనుజుండన్‌= బకుడనే రాక్షసుడి తమ్ముడిని; మానవులకున్‌= నరులకు; కీనాశుండ= 
యముడిని; కిమ్మీరుంయ+అనంగా= కిమ్మీరుడనే నామధేయంతో; నెగడుదు= వరిల్హతుంటాను; ఈ కామ్యక కాననమున= 
కామ్యకమనే ఈవనంలో; సర్వసత్త ఖాదనబుద్ధిన్‌= సమస్త జంతువులను తినే సంకల్పంతో (తరువాతి పద్యంతో అన్వయం). 


తాత్పర్యం: 'నేను బకుడనే రాక్షసుడి తమ్ముడిని. నరులపాలిటి యముడిని. కిమ్మీరుడనే పేరుతో వర్చిల్లుతుంటాను. 
సర్వప్రాణులను సంహరించి తినే కోరికతో ఈ అడవిలో (విడువక ఉంటాను). 


క. పాయక యుండుదు, రాక్షస | మాయల సమరంబు సేసి మనుజుల విగతో 
పాయుల. జంపుచు భక్షణ । సేయుదు, నమరాదులకు నజేయుండ6 బోరన్‌. 113 


ప్రతిపదార్థం: పాయక+ఉండుదు= విడువక ఉంటాను; రాక్షస మాయలన్‌= రాక్షసుల యొక్క మాయలతో; సమరంబు+చేసి= 
యుద్ధం చేసి; విగత+ఉపాయులన్‌+చేసి= పోయిన ఉపాయాలు కల; మనుజులన్‌= మానవులను; అంటే యుక్తి విహీనులైన 
అని అర్ధం; చంపుచు= సంహరిస్తూ; భక్షణ+చేయుదున్‌= తింటుంటాను; పోరన్‌= యుద్ధంలో; అమర+ఆదులకున్‌= దేవతలు 
మొదలైన వారికి; అజేయుండన్‌= గెలువరాని వాడిని. 


తాత్పర్యం: (సకల జంతువులను చంపి తినే బుద్దితో "ఈ కామ్యకవనంలో) విడువక నివసిస్తూ ఉంటాను. మాయా 
యుద్దంలో మనుష్యులను యుక్తిహీనులను చేసి సంహరించి భక్షిస్తూ ఉంటాను. దేవతలు మొదలైన వారు కూడా 
యుద్దంలో నన్ను గెలువలేరు. 


విశేషం: పై 112వ పద్యంలోని చివరి భాగం (సర్వసత్త్యఖాదనబుద్ధిన్‌) 113వ పద్యంలోని మొదటి భాగం (పాయకయుండుదు)తో 

అన్వయిస్తూ ఉంది. ఇట్టా రెండు పద్యాల నడుమ ఏర్పడే వాక్యాన్వ్నయాన్ని 'కులకిమని అంటారు. ఆంధ్రవాజ్యయంలో 

ఇటువంటి అన్వయ(క్రమానికి నన్నయ రచనయే మార్గదర్శకమైంది. 

వ. నాకు వెజచి యెల్లవారును దూరంబున దీనిం బరిహరింతురు; మీ రెవ్వ? రిందుల కేల వచ్చితిరి? మిమ్ము 
వధియించి యిపుడు భక్షించెద' ననిన వానికి యుధిష్టిరుం డిట్లనియె. 114 


ప్రతిపదార్థం: నాకు, వెజచి= నాకు భయపడి; ఎల్లవారును= అందరును; దూరంబున= దూరంనుండిి; దీనిన్‌= ఈ కామ్యక 
వనాన్ని; పరిహరింతురు= విడిచిపెట్టుతారు; మీరు+ఎవ్వరు; ఇందులకు+ఏల; వచ్చితిరి; మిమ్ము; వధియించి= చంపి; ఇప్పుడు; 
భక్షించెదన్‌= తింటాను; అనిన; వానికి= ఆ రాక్షసుడికి; యుధిస్టిరుండు= ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
పలికాడు. 


తాత్పర్యం: నాకు భయపడి అందరు కామ్యకవనానికి రాకుండా దూరంగా ఉంటారు. మీరు ఎవ్వరు? ఎందుకు 
ఇక్కడికి వచ్చారు? మిమ్ములను చంపి భక్షిస్తాను' అని కిమ్మీరుడు పలుకగా ధర్మరాజు ఇట్లా అన్నాడు. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 


డం 
విశేషం: “యిపుడు భక్షించెది - అనే పాఠాంతరం వావిళ్లప్రతిలో ఉన్నది. 
ఆ. “ఏను ధర్మసుతుండ, నీతండు భీముండు, । వాండు విజయు6 డల్లవారు గవలు; 
పాండవులము సమయపడి వనవాసంబు । సేయ వచ్చితిమి విశేషయుక్తి.” 115 


ప్రతిపదార్హం: ఏను= నేను; ధర్మసుతుండన్‌= ధర్మరాజును; ఈతండు, భీముండు; వాండు; విజయుండు= అర్జునుడు; 
అల్లవారు= అదిగో అక్కడ ఉన్నవారు; కవలు= జంటబిడ్డలు (నకుల సహదేవులు); పాండవులము; సమయపడి= ఒప్పందం 
చేసికొని; వనవాసంబు+చేయన్‌= అడవిలో ఉండటానికై; విశేషయుక్తి= ప్రత్యేకమైన కారణంచేత; వచ్చితిమి= అరుదెంచాం. 


తాత్పర్యం: 'నేను ధర్మరాజును. ఇతడు భీముడు. అతడు అర్జునుడు. వారు కవలు నకుల సహదేవులు. మేం 
పాండవులం. విశేషకారణంచేత ఒడంబడిక ప్రకారం వనవాసం చేయటానికి వచ్చాం” 


సీ. _ అనవుడు రాక్షసుం డట్టహాసంబుతో । 'నెట్టెట్టు! భీముండె యీతం? డేమి 
పుణ్యమో వీని నెప్పుడు సంపంగాంతునో |; యని యున్నచో. దాన యరుగు దెంచె; 
నధికు మా యన్న బకాసురు, నా యిష్ట । సఖు హిడింబాసురు€ జంపి యున్న 
ఖలు మ్రింగి జీర్ణంబు గావింతు వాతాపి(। దదయక మ్రింగిన తపసి యట్ల' 


ఆ. యనిన రక్కసునకు నలిగిన యగ్రజు । నలుక యెటింగి వీరు. డర్దునుండు 
మొనసి గాందివంబు మోపెట్టె; సునిశిత । ఖద్గపాణులైరి కవలు నంత. 116 


ప్రతిపదార్హం: అనవుడు= అని చెప్పగా; రాక్షసుండు= ఆ కిమ్మీరుడు; అట్టహాసంబుతోన్‌= పెద్దవెడనవ్వుతో; ఎట్టెట్టు 
(ఎట్టు+ఎట్టు)= ఎట్ట, ఎట్ట?; భీముండె= భీముడా! ఈతండు; ఏమి పుణ్యమో= ఏ పుణ్యంవలననో; వీనిన్‌*ఎప్పుడు, చంపన్‌, 
కాంతునో= వీడిని ఎప్పుడు చంపగలనా?; అని; ఉన్నచోన్‌= ఎదురుచూస్తుంటే; తాను+అ= తానే; అరుగుదెంచెన్‌= వచ్చాడు; 
అధికు, మా అన్న బకాసురున్‌= గొప్పవాడైన మా అన్న బకాసురుడిని; నా+ఇష్ట్ర సఖున్‌= నా ప్రియమి(త్రుడు; హిడింబ+అసురున్‌= 
హిడింబుడనే రాక్షసుడిని; చంపి+ఉన్న= లోగడ సంహరించిన; ఖలున్‌= నీచుడిని; (మింగి= తిని; జీర్షంబు, కావింతున్‌= 
అరిగించుకొంటాను; వాతాపిన్‌= వాతాపి అనేవాడిని; తడయక= ఆలస్యం చేయక; (మింగిన= తినిన; తపసియట్టు+అ= 
బుషివలె (అగస్త్యుడి వలె); అనిన; రక్కసునకున్‌+అలిగిన= రాక్షసుడిపై కినుక వహించిన; అ(గ్రజు+అలుక= అన్నగారికోపం; 
ఎటీంగి= (గ్రహించి; వీరుండు; అర్జునుండు; మొనసి= పూని; గాండివంబు= గాండీవం అనే పేరుకల విల్లు; మోపెట్టైెన్‌= 
'ప్రయోగించటానికి సంసిద్ద్రమయ్యాడు; కవలున్‌= (నకుల సహదేవులు); అంత; సునిశిత= ఎక్కువవాడి కల; ఖడ్గపాణులు+ఐరి= 
కత్తులు ధరించారు. 


తాత్పర్యం: అని ధర్మజుడు చెప్పగా, కిమ్మీరుడు ఉద్రేకాన్ని పొంది వెడనవ్వునవ్వుతూ “ఏమీ నా అన్నఅయిన 
బకుడిని, నా ప్రియమి(త్రుడైన హిడింబుడిని చంపిన భీముడు వీడేనా? ఎంతటి పుణ్యం? వీడిని ఎప్పుడు చంపగలనా? 
అని నేను ఇంతకాలం నుండి ఎదురు చూస్తుండగా వీడే నేడు నాకు తారసిల్టాడు. ఇక వీడిని చంపి, అలనాడు 
అగస్త్యమహర్షి వాతాపిని జీర్లం చేసికొన్నట్టు నేడు నేను వీడిని అరిగించుకొంటాను' అని అట్టహాసం చేశాడు. ఆ 
మాటలకు అన్న అయిన ధర్మరాజుకు వచ్చిన ఆగ్రహాన్ని గుర్తించి వీరుడైన అర్జునుడు గాండీవాన్ని ఎక్కుపెట్టాడు. 
కవలు వాడికత్తులు దూశారు. 


క్‌0 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ. వాతాపిగాథ ఇక్కడ ప్రస్తావించబడింది. రామాయణ మహాభారతాదుల్లో ఈ గాథ సుప్రసిద్ధమైనది. 
ఇల్వలుడు వాతాపి అన్నదమ్ములు. ఇల్వలుడు మేకరూపం దాల్ఫ్బిన వాతాపిని చంపి ఆ మాంసంతో ఆర్యబుషులకు అతిథి 
భోజనం కల్పిస్తూ ఉండేవాడు. భోజనానంతరం ఇల్వలుడు వాతాపిని గొంతెత్తి పిలవటంతో వాతాపి పునర్జీవితుడై అతిథుల 
పొట్టలు చీల్చుకొని బయట పడేవాడు. అన్నదమ్ము లిరువురు తిరిగి అతిథిమాంసాన్ని భుజిస్తూ ఉండేవారు. ఒకనాడు 
అగస్త్యమహర్షి ఇల్వలుడికి అతిథిగా విచ్చేశాడు. భోజనానంతరం ఇల్వలుడు గొంతెత్తి వాతాపిని పిలిచాడు కాని అగస్వుడు 
తన పొట్ట నిమిరి వాతాపి జీర్షమయ్యాడని వచించాడు. అంతటితో వాతాపిజీవితం పరిసమాప్తం అయింది. (చూ. ఆరణ్యపర్వం- 
ద్వితీయాశ్వాసం). 


కిమ్మీరుండను రాక్షసుండు భీముచే. జచ్చుట. (సం. 3-12-42) 


ఉ. ఘోరపరాక్రముల్‌ ప్రబలకోపపరుల్‌ పృథుసారభూరిభూ 
మీరుహపాణు లుద్ధతు లమిత్రవిఘాతులు వీరబృందబృం 
దారకు లార్డు చొండొరుల. దాంశకిరి దారుణభంగి. బొంగి కి 
మ్మీర సమీరసూనులు సమీరవిధూతపయోధులట్ల యై. 117 


ప్రతిపదార్హం: ఘోర, పరాక్రముల్‌= భయంకరమైన శౌర్యం కలవారు; ప్రబల, కోప, పరుల్‌= ఎక్కువ కోపం పొందినవారు; 
పృథు, సార, భూరి, భూమీ, రుహ, పాణులు= ఎక్కువ చేవ గలిగిన పెద్దవైన చెట్టు చేతులలో కలవారు; ఉద్దతులు= 
గర్వించినవారు; అమి[త్ర, విఘాతులు= శత్రువులను సంహరించేవారు; వీరు బృంద, బృందారకులు= వీరుల సమూహాలలో 
దేవతలవంటివారు ((శ్రేష్టులు); కిమ్మీరు సమీర సూనులు= కిమ్మీరుడున్నూ, భీముడున్నూ; ఆర్చ్బుచు= పెడబొబ్బలు పెట్టుతూ; 
సమీర, విధూత, పయోధులు+అట్ల+ఐ= పెనుగాలిచేత కలచబడిన సముద్రాల వలె; పొంగి= ఉబ్బి; దారుణభంగిన్‌= భయంకర 
రీతిగా? ఒండొరులన్‌= పరస్పరం; తాంకిరి= ఢీకొన్నారు; 


తాత్పర్యం: భయంకరమైన పరాక్రమంగల కిమ్మీరుడున్నూ, భీముడున్నూ మిక్కిలి ఉ(గ్రులై, చేవకలిగిన పెద్ద చెట్టు 
చేత పట్టుకొని పెడబొబ్బలు పెట్టుతూ పెనుగాలిచేత కలచబడిన సముద్రాలవలె గర్వంతో ఉప్పొంగి, భయంకరంగా 
ఒకరి నొకరు ఢీకొన్నారు. 


విశేషం: అలం: ఉపమ. వృత్తరచనలో నన్నయ అర్వాచీనకవులకు (ప్రసాదించిన ఒజ్జబంతులలో ఈ పద్యాన్ని ఎన్నుకోవచ్చును. 
రేఫ ప్రాసాన్ని పూర్యోత్తరపాదాలలోని,ప్రాసస్టానాలలో - భూమీరుహ, బృందారక, కిమ్మీర పదాలతో గొలుసుకట్టుగ అను 
సంధించటం గమనించదగింది. శబ్దాలంకారం- ఛేకానుప్రాసం. 


తరలము. 
పొరిని వారల చేతి యున్నతభూరుహాయుధముల్‌ పర 
స్పర కఠోరశిరస్థృలంబులపై వడిం బడి మత్తకుం 
జర శిరపతితంబులైన లసన్మృణాలములట్ల జ 
ర్దరిత మయ్యె దదారవప్రతిశబ్ద మొప్ప నభంబునన్‌. 118 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము క్‌ 
ప్రతిపదార్హం: పొరిని= వరుసగా; వారల, చేతి, ఉన్నత, భూరుహ+ఆయుధముల్‌= వారి చేతులలో ఉన్న పెద్ద చెట్టు అనే 
పోటు ముట్టులు, (అంటే ఆయుధాలవలె (ప్రయోగిస్తున్న చెట్టు); పరస్పర, కఠోర, శిరస్‌, స్టలంబుల పై= ఒండొరుల గట్టి 
తలలపై; వడిన్‌+*పడి= వేగంగాపడి; మత్త, కుంజర, శిరః, పతితంబులు+ఐన= మదపుటేనుగుల తలలపైపడిన; 
లసత్‌+మృణాలములు+అట్టు+అ= సుకుమారమైన తామరతూండ్లవలె; జర్జరితము+అయ్యెన్‌= ముక్కలు ముక్కలు అయ్యాయి 
(శిథిలమయ్యాయి); నభంబునన్‌= ఆకసంలో; తద్‌+ఆరవ, ్రతిశబ్బ్దము+ఒప్ప= ఆ శబ్దాల ప్రతిధ్వని ఒప్పగా. 


తాత్పర్యం: భీముడూ, కిమ్మీరుడూ తలపడగా వారు ఆయుధాలుగా ప్రయోగించిన పెద్ద పెద్ద చెట్లు మదపుటేనుగుల 
కుంభస్థలాల పై పడిన తామరతూండ్లవలె వారి శిరస్సులపై వేగంగా పడి ముక్కలు ముక్కలుగా అయ్యాయి. ఆ 
ధ్వనులు ఆకసంలో ప్రతిధ్వనించాయి. 


విశేషం: అలం: ఉపమ. నన్నయ కవితాశిల్పానికి విశిష్టమైన లక్షణమైన అక్షరరమ్యత ఈ పద్యంలో కానవస్తున్నది. ఈ 
వృత్తంలోని (ప్రతిపాదంలోనూ నృభ,ర,స,జుజ,గ అనే గణాలు వరుసగా ఉంటాయి. 12వ అక్షరంతో యతిమైత్రి. ప్రాసనియమం 
ఉన్నది. 

వ. ఇట్లొక్క ముహూర్తంబు వృక్షయుద్దంబు సేసి యాసన్నమహీరుహంబులు సమసిన నయ్యిద్దలు 
శిలాయుద్దంబునకుందొడంగి చేయునెడం బవనజనిక్షిప్త నిష్టర శిలాహత హృదయుండై భానుంబట్టుకొను 
స్వర్దానుండునుం బోలె. గిమ్మీరుండు భీముం బట్టుకొనిన భీముండును వాని హీనబలుంగా నెథింగి 
కృతాంతదండానుకారంబులైన తన బాహుదండంబుల నమ్మనుజకంటకు కటి కంఠ ప్రదేశంబులు పట్టుకొని 
నేలంబెట్టి దేహయప్లి విజిచి బకుం జంపిన విధంబున గిమ్మీరు విగతప్రాణుం జేసి. 119 


ప్రతిపదార్థం: ఇట్టు-ఒక్క, ముహూర్తంబు= ఈ విధంగా రెండు గడియల సేపు; వృక్షయుద్దంబు+చేసి= చెట్లు ఆయుధాలుగా 
ఉపయోగించి పోరాటం చేసి; ఆసన్న మహీరుహంబులు= సమీపంలోని చెట్టు; (మహీ, రుహములు= భూమినుంచి పుట్టినవి 
- చెట్టు అని రూఢ్యర్థం ఏర్పడింది); సమసినన్‌= నళించగా; ఆ+ఇద్దజు= ఆ ఇరువురు; శిలా, యుద్ధంబునకున్‌+తొడంగి= 
శిలలు ఆయుధాలుగా పోరాటం చేయటానికి పూనుకొని; చేయు+ఎడన్‌= పోరు సల్పేటప్పుడు; పవనజ, నిక్షిప్త నిష్టుర, 
శిలా+ఆహత, హృదయుండు+ఐ= వాయుసుతుడగు భీముడిచేత విసరబడిన కరకురాళ్ళ దెబ్బలచేత కొట్టబడిన గుండె 
కలవాడై; భానున్‌+పట్టుకొను= సూర్యుడిని పట్టుకొనే; స్వర్‌+భానుండునున్‌+పోలెన్‌= రాహువువలె; కిమ్మీరుండు; భీమున్‌; 
పట్టుకొనిన; భీముండును; వానిన్‌= ఆ కిమ్మీరుడిని; హీన బలున్‌+కాన్‌= తరిగిన బలం కలవాడినిగా; ఎజీంగి= తెలిసికొని; 
కృతాంత, దండ+అనుకారంబులు+ఐన= యముడి దండాన్ని అనుకరించేవైన (అంటే ఇతరుల ప్రాణాలు తీయటానికి 
సమర్జాలైన); తన బాహు దండంబులన్‌= దండాల వంటి తన భుజాలచేత; ఆ+మనుజకంటకు= మనుష్యులను 
ముల్టువలెబాధించేవాడి యొక్క, ఆ రాక్షసుడి యొక్క; కటి, కంఠ, ్రదేశంబులు= మొల, కుత్తుక భాగాలు, పట్టుకొని; 
నేలన్‌+పెట్టి= భూమిపై పడద్రోసి; దేహయసష్టి= కర్రవంటి శరీరాన్ని; విజిచి; బకున్‌+*చంపిన, విధంబునన్‌= బకుడిని చంపిన 
రీతిగా; కిమ్మీరున్‌; విగత(ప్రాణున్‌+చేసి= పోయిన ప్రాణాలు కలవాడినిగా చేసి, అంటే చంపి. 


తాత్పర్యం: ఈ విధంగా వారు రెండుగడియలు పోరాడారు. చెట్లతో కొట్టుకొన్నారు. దగ్గరలోని చెట్టు నశించిన 
తర్వాత రాళ్ళతో కొట్టుకొన్నారు. అంత కిమ్మీరుడు రాహువు సూర్యుడిని పట్టుకొన్నట్టు భీముడిని పట్టుకొన్నాడు. 
భీముడు వాడిని హీనబలుడిగా గుర్తించి ఆ రక్కసుడి మొలను, కంఠాన్ని పట్టుకొని నేలపై పడవేసి, బకుడిని చంపిన 
విధంగానే (మోకాలితో) వాడిదేహాన్ని విరుగబొడిచి వధించాడు. 


ద్‌2 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: అలం: ఉపమ. 


తే. “బక హిడింబులు హతులైనం బనవి పనవి ।; యఖఅచి శోకింపం గానక యమపురమున 
కరిగి తక్కట రాక్షస! యనుచు దెరువు । వాయ బావని దత్మళేబరము వైచె. 120 


ప్రతిపదార్థం: బక హిడింబులు, హతులు+ఐనన్‌= బకుడు, హిడింబుడు మరణించగా; పనవి, పనవి= ్రలాపించి; అజచి, 
శోకింపన్‌+కానక= బిగ్గరగా దుఃఖించలేక (కానక= ఊరట చెందక); యమపురమునకు+అరిగితి+అక్కట= నరకానికి 
పోయావుకదా!; రాక్షస= ఓ రాక్షసుడా!; అనుచున్‌= అని పలుకుతూ; తెరువు+పాయన్‌= దారి నుంచి తొలగేటట్టు; పావని= 
వాయుసుతుడైన భీముడు; తద్‌కళేబరము= ఆతని దేహాన్ని; వైచెన్‌= విసిరివేశాడు. 


తాత్సర్యం: 'బకుడు, హిడింబుడు చనిపోయారని మిక్కిలి దుఃఖించి, ఓ రాక్షసుడా! నీవు కూడ వారిని కలిసికొనటానికి 
నరకానికి పోయావు కదా? అని భీముడు కిమ్మీరుడి కళేబరాన్ని దారి కడ్డం లేకుండా దూరంగా విసిరి వేశాడు. 


విశేషం: 'శోకించి కానకి- అనే పాఠాంతరం ఒకానొక ప్రతిలో ఉన్నది. 


వ. _ ఇట్లు ధర్మరాజువచనంబున. గిమ్మీరు నశ్రమంబున వధియించి తద్వనవాసులకు రాక్షస్సభయం బుడిపిన 
మహావీరు నమ్మారుతాత్మజు ధర్మార్డుననకులసహదేవులును ధౌమ్యాది మహీసురవరులును బ్రశంసించి' 
రని విదురుండు గిమ్మీరువధ సెప్పిన విని ధార్తరాష్తులకు హృాదయదలనం బయ్యె; నిట పాండవులు గామ్యక 
వనంబున నుండు నంత. 121 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ధర్మరాజు వచనంబునన్‌= ధర్మరాజు మాటవలన; కిమ్మీరున్‌; అ(శమంబునన్‌= 
(శమలేకుండ; వధియించి= చంపి; తద్‌+వనవాసులకున్‌= ఆ అడవిలో నివసించే వాళ్ళకు; రాక్షసభయంబు+జఉడిపిన= 
రాక్షసుడివలన కలిగిన భీతిని పోగొట్టగా; మహావీరున్‌= గొప్పవీరుడిని; ఆ+మారుత+ఆత్మజు= ఆ వాయునందనుడిని అంటే 
భీముడిని; ధర్మ+అర్జున, నకుల, సహదేవులును; ధౌమ్య+ఆది, మహీసురవరులును= ధౌమ్యుడు మున్నగు (బ్రాహ్మాణ 
(శ్రేష్టులును; ప్రశంసించిరి= పొగిడారు; అని; విదురుండు; కిమ్మిరువధ= కిమ్మీరుడి సంహారాన్ని; చెప్పినన్‌= చెప్పగా; విని= 
ఆలకించి; ధార్తరా[ష్టులకు= ధృతరాష్ట్రుడి కొడుకులకు; హృదయదలనంబు+అయ్యెన్‌= గుండె వ్రయ్యలయింది; ఇట= ఇక్కడ; 
పాండవులు= పాండురాజు కొడుకులు; కామ్యక, వనంబునన్‌= కామ్యకం అనే పేరుకల అడవిలో; ఉండు+అంత= ఉండగా. 


తాత్పర్యం: ఈ విధంగా ధర్మరాజుమాటచొప్పున కిమ్మీరుడు అనే రాక్షసుడిని సులువుగా సంహరించి, ఆ 
కామ్యకవనంలో నివసించే వాళ్ళకు రాక్షసభయాన్ని పోగొట్టిన వాయుసుతుడైన భీముడిని ధర్మరాజు, అర్జునుడు, 
నకులసహదేవులు, ధౌమ్యుడు మున్నగు విప్రులు పొగిడారు'- అని విదురుడు కిమ్మీరవధగాథ చెప్పగా వినిన 
ధృతరాష్ట్రుడి కొడుకులకు గుండెలు పగిలాయి. ఇక్కడ పాండవులు కామ్యకవనంలో నివసిస్తున్నారు. అంతట. 


యాదవ సపాంచాలాదులు సాండవులకడ కేతెంచుట (సం. 3-13-1) 


సీ. _ వసుమతీరాజ్యంబువలన నిరస్తులై । మునివృత్తి నత్యుగ్రవనములోన 
నవయుచు. బాండుభూనాథనందను లున్న । వారని విని యతిక్రూారమతుల 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 53 


ధృతరాష్టసుతుల నిందించుచు. బాంచాల । యాదవ వృష్టి భోజాంధు లెల్ల 
నచ్యుత ప్రముఖులై యప్పాండవుల కడ । కేతెంచి శోకపరీతు లగుచు 


ఆ. _ నున్న నధికధర్మయుక్తు. డుపేంద్రుండు । నికృతి. జేసి పాపనియతబుద్ది. 
బాండవులకు న ట్ల్రపాయంబు సేసిన । ధార్తరాష్తులకును దద్ద యలిగి. 122 


ప్రతిపదార్థం: వసుమతీ, రాజ్యంబువలన, నిరస్తులు+ఐ= భూరాజ్యంనుండి వెళ్ళగొట్టబడినవారై; మునివృత్తిన్‌= బుషుల 
నడవడితో; అతి+ఉ(గ్ర, వనములోన= మిక్కిలి ఘోరమైన అడవిలో; నవయుచున్‌= బాధపడుతూ; పాండు, భూనాథ, 
నందనులు+ఉన్నవారు+అని, విని= పాండురాజు కొడుకులు నివసిస్తున్నారని విని; అతి [క్రూరమతుల= ఎక్కువగా ఇతరులను 
పీడించే బుద్ది కలవారయిన; ధృతర్యాస్ట్ర సుతుల= ధృతరా(ష్ట్రుడి కొడుకులను; నిందించుచున్‌= తెగడుతూ; పాంచాల, 
యాదవ, వృష్టి భోజ+అంధులు+ఎల్లన్‌= పాంచాలులు, యాదవులు, వృష్టులు, భోజులు, అంధులు(అంధకులు) అనే 
తెగలవారు అందరు; అచ్యుత ప్రముఖులు+ఐ= శ్రీకృష్ణుడిని ముందు పెట్టుకొన్నవారై; ఆ+పాండవుల, కడకు+ఏతెంచి= ఆ 
పాండవుల దగ్గరకు వచ్చి; శోక, పరీతులు+అగుచున్‌= దుఃఖంచేత చుట్టుకోబడినవారై; ఉన్నన్‌= ఉండగా; అధిక ధర్మ, 
యుక్తుండు= ఎక్కువైన ధర్మంతో కూడిన; ఉపేంద్రుండు= శ్రీకృష్ణుడు; నికృతిన్‌+*చేసి= మోసంచేసి; పాప, నియత, బుద్దిన్‌= 
పాపంతో కూడిన బుద్దితో; పాండవులకున్‌+అట్టు; అపాయంబు+చేసిన= కీడుచేసిన; ధార్తరాష్ర్రులకును= ధృతరాష్ష్రుడి 
కొడుకులపట్ట; తద్ద= మిక్కిలి; అలిగి= కోపగించి. 


తాత్పర్యం: రాజ్యాన్ని కోల్పోయి భయంకరమైన అడవిలో మునివృత్తితో బాధలు పడుతున్న పాండవులకడకు 
శ్రీకృష్ణుడి నాయకత్వంలో పాంచాల యాదవ వృష్టి భోజాంధకులైన బంధువులు వచ్చి ధార్తరాష్ట్రులను నిందించారు. 
(యాదవులందలి తెగలు వృష్టిభోజాంధకులు). 


క. _ 'అనిం గర్జ శకుని దుర్యో । ధన దుశ్మాసన నవాస్రధారాపాతం 
బున దృప్తివొందు వసుధాం । గన రాక్షస కాక గృధ్ర గణములతోడన్‌. 123 


ప్రతిపదార్హం: అనిన్‌= యుద్ధంలో; కర్ణ శకుని, దుర్యోధన, దుశ్ళాసన= కర్షుడియొక్క, శకునియొక్క, దుర్యోధనుడియొక్క, 
దుశాసనుడియొక్క; నవ+అ'(స్ర, ధారా, పాతంబునన్‌= (క్రొత్త నెత్తుటి ధారలు పడటంచేత; వసుధా+అంగన= భూదేవి, (భూమి 
అనే స్త్రీ; రాక్షస, కాకు గృధ్ర, గణములతోడన్‌= రాక్షసుల, కాకుల, (గ్రద్దల సమూహాలతో సహా; తృప్తి+పొందున్‌= తనివి 
చెందుతుంది. 


తాత్పర్యం: 'యుద్దంలో కర్మ శకుని, దుర్యోధన, దుశ్ళాసనుల శరీరాలనుండి కారిన క్రొత్త నెత్తురుతో రాక్షసులు, 
కాకులు (గ్రద్దలతోపాటు భూదేవి తనివి చెందుతుంది. 
విశేషం: అలం: సహాక్తి 


క. అవినీతుల వధ్యుల. గౌ । రవపాంసుల. జంపి ధర్మరాజునకుం గురు 
ప్రవరున కొనరింతమ, యీ । యవనీరాజ్యాభిషేక మవిజితశక్తిన్‌. 124 


క్త శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అవినీతుల= నీతి మాలిన వారైన; వధ్యులన్‌= చంపదగిన వారైన; కౌరవ పాంసులన్‌= దుష్టులైన కౌరవులను; 
చంపి= సంహరించి; కురు ప్రవరునకున్‌= కురు వంశంలో ్రేష్టుడైనవానికి; ధర్మరాజునకు= ధర్మపుత్రుడికి; అవనీ, రాజ్య+ 
అభిషేకము= భూరాజ్యానికి పట్టం కట్టటం; అవిజిత శక్తిన్‌= ఓడించబడిన సామర్ధ్యంతో; ఒనరింతము+అ= చేద్దామా. 


తాత్పర్యం: అవినీతిపరులున్నూ, చంపదగినవారున్నూ, కారవవంశాన్ని మలినం చేసే దుష్టులున్నూ అయిన 
దుర్యోధనాదులను సంహరించి, కౌరవవంశ్రేష్టుడైన ధర్మరాజుకు మనం పూనుకొని పట్టాభిషేకం చేద్దాం.” 


విశేషం: ఒనరించుదమ - ఒనరింతమ; “చువర్షంబుతోడి ద్ర్యకారంబునకు తకారంబగును” 


వ. _ అని యుగాంత్యకాల కుపిత కృతాంతాకృతి నున్న జగన్నాథు జనార్దనుం బ్రశాంతచిత్తుం జేసి యర్జునుం 
డతని నిట్లని కీర్తించె. 125 


ప్రతిపదార్థం: అని= అని పలికి; యుగ+అంత్య, కాల, కుపిత, కృతాంత+ఆకృతిన్‌+ఉన్న= యుగాల కడపటి కాలమైన 
ప్రళయ సమయంలో కోపించిన యముడి ఆకారాన్ని పోలి ఉన్న; జగత్‌+నాథున్‌= విశ్వానికి పరిపాలకుడైన; జనార్హనున్‌= 
శ్రీకృష్ణుడిని; ప్రశాంత చిత్తున్‌+చేసి= శాంతమైన మనస్సు కలవాడినిగా చేసి; అతనిన్‌= ఆ శ్రీకృష్ణుడిని; అర్జ్హునుండు; 
ఇట్టు+అని= ఈ విధంగా పలికి; కీర్తించెన్‌= పొగిడాడు. 


తాత్పర్యం: అని, ('ప్రళయకాలంలోని యముడి ఆకృతిని పోలి ఉండే జగన్నాథుడైన శ్రీకృష్ణుడిని శాంతింపబేసి 
అర్జునుడు ఈ విధంగా (ప్రస్తుతించాడు. 


విశేషం: ప్రళయకాలం యుగాంతంలో వస్తుందని, అప్పుడు యముడు సర్వప్రాణిసంహారం చేస్తాడన్నది-పురాణ(ప్రోక్తం. 
అప్పుడు యముడు మూర్తీభవించిన కోపం. ఇచట ఉపమేయం శ్రీకృష్ణుడు. ఉపమానం ప్రళయకాల యముడు. అలంకారం: 
ఉపమ. 
ఆ. “పూజ్యుండవు పురాణపురుషుండ వీశుండ । వప్రమేయుండవు చరాచరంబు 

లయిన భూతరాసు లచ్యుత! నీయంద । పుట్టు, నిలుచు, లయము. బొందుచుండు. 126 


ప్రతిపదార్థం: పూజ్యుండవు= ఆరాధించదగినటువంటివాడివి; పురాణ పురుషుండవు= 'ప్రాచీనకాలంనుండి ఉండేవాడివి; 
ఈశుండవు= (విశ్వానికి పరిపాలకుడివి; అప్రమేయు(డవు= మితిలేనివాడివి; అచ్యుత!= ఓకృష్ణా! (అ+శచ్యుత= జారుపాటు 
[నాశనము |] లేనివాడా!); చర+అచరంబులు+అయిన= కదిలేటి, కదలనట్టి; భూత, రాసులు= (ప్రాణి సముదాయాలు; 
నీయందు+అ= నీలోనే; పుట్టున్‌= ఉద్భవిస్తాయి; నిలుచున్‌= (బ్రదుకుతాయి; లయంబున్‌+పొందుచుండున్‌= వినాశం 
పొందుతుంటాయి. 


తాత్పర్యం: 'ఓ అచ్యుతా! నీవు పూజ్యుడవు. అనాదిపురుషుడివి. ఈశ్వరుడివి. అ(ప్రమేయుడివి. స్థావరజంగమాల 
సృష్టిస్థితిలయాలకు నీవే కారకుడివి. 


వ. నీవు దొల్లి గంధమాదనంబునం గందమూలఫలాశనుండవై పదివేలేండ్లు తపంబు సేసి, పుష్క్మరంబున 


నేకాదశసహస్ర వర్షంబులు జలంబు లాహారంబుగా నుండి, ప్రభాసంబను తీర్ణంబున దివ్యసహస్ర వర్షంబు 
లేకపాదస్థితుండ వయి యుండి, బదరీవనంబునం బవనంబు భక్షించుచు నూర్ద్వ్వబాహుండ వయి 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము క్‌5్‌ 


యేకపాదంబున ననేకసహస్ర వర్షంబులు నిలిచి, సరస్వతీ సత్రంబున నవకృష్ణోత్తరాసంగుండవై 
నియమకృశీకృత శరీరంబుతో. బండ్రెండు వర్షంబు లశేష వ్రతంబులు సలిపిన తపోనిధానంబవు. 
నిఖిలలోకజైత్రుండ వయి చైత్రరథంబున నుత్తమక్రతువు లనేకంబులు సేసి యొక్కొక్కక్రతువునకు నూజేసి 
లక్షలు సువర్ధంబులు దక్షిణ లిచ్చిన యజ్ఞపురుషుండవు. తపోయజ్ఞంబులు రెంటను సమృద్ధతేజుండ వయి, 
దైత్యదానవేంద్రుల వధియించి, యింద్రున కింద్రత్వం బేకాధిష్టతంబు సేసిన లోకప్రభుండ, వదితికిం గశ్యపునకు 
నుదయించి, యింద్రానుజుండవై త్రివిక్రమంబునం ద్రిజగంబుల నభివ్యాపించిన విశ్వరూపధరుండవు. 127 


ప్రతిపదార్థం: ఓ శ్రీకృష్ణా!; నీవు; తొల్లి= పూర్వం; గంధమాదనంబునన్‌= గంధమాదనం అనే కొండపై; కంద, మూల, 
ఫల+అశనుండవు+ఐ= దుంపలు, వేళ్ళు, పండ్లు ఆహారంగా కలవాడివై; పదివేల+ఏండ్డు= పదివేల సంవత్సరాలు; తపంబు+చేసి; 
పుష్కరంబునన్‌= పుష్కరమనే పుణ్య ప్రదేశంలో; ఏకాదశ సహస్ర, వర్షంబులు= పదకొండు వేల ఏండ్లు; జలంబులు= నీళ్ళు; 
ఆహారంబుగాన్‌= భోజనంగా; ఉండి; ప్రభాసంబు+అను, తీర్థంబునన్‌= '్రభాసం అనే పేరుకల పుణ్యప్రదేశంలో; దివ్య, 
సహస్ర, వర్షంబులు= దేవమానం్రకారం వెయ్యి సంవత్సరాలు; ఏక, పాద, స్థితుండవు+అయి= ఒంటి పాదంపై నిలిచి ఉండి; 
బదరీవనంబునన్‌= బదరిఅనే పేరుకల అడవిలో; పవనంబు= గాలిని; భక్షించుచున్‌= తింటూ; ఊర్ష బాహుండవు+అయి= 
సైకెత్తిన చేతులు కలవాడివయి; ఏక, పాదంబునన్‌= ఒంటికాలిపై; అనేక సహస్ర, వర్షంబులు= పెక్కువేల ఏండ్డు; నిలిచి; 
సరస్వతీ, సత్రంబునన్‌= సరస్వతీ నదీ తీరంలోని యజ్ఞవాటికలో (సరస్వతీ తీరంలో, సరస్వతీ సరస్సులో); అవకృష్ణ+ఉత్తరా 
సంగుండవు+ఐ= తొలగించబడిన ఉత్తరీయం కలవాడివై (అంటే పై వస్త్రం లేనివాడవై; నియమ, కృశీకృత, శరీరంబుతోన్‌= 
నియమాలచేత చిక్కిపోయిన దేహంతో; పం(డైండు వర్షంబులు= పం(డైండేండ్లు; అశేషవతంబులు= పెక్కునోములు 
(పుణ్యకర్మలు); సలిపిన= చేసిన; తపస్‌+నిధానంబవు= తపస్సుకు నెలవైన వాడివి; నిఖిల, లోక+ఏక, జ్రైత్రుండవు+అయి= 
సమస్తలోకాలను అసహాయశూరుడివిగా జయించినవాడి వయి; చైత్రరథంబునన్‌= చైత్రరథం అనే కుబేరుడితోటలో; ఉత్తమ, 
(క్రతువులు= గొప్పయజ్ఞాలు; అనేకంబులు= పెక్కు; చేసి; ఒక్కొక్క, (క్రతువునకు= ఒక్కొక్క యజ్ఞానికి; నూటేసిలక్షలు= కోటి; 
సువర్షంబులు= బంగారు నాణేలు; దక్షిణలు+ఇచ్చిన= బహుమతులు ఇచ్చిన; యజ్ఞపురుషుండవు= యజ్ఞాలు చేసిన వాడివి; 
తపస్‌+యజ్ఞంబులురెంటను= తపస్సులోను, యజ్ఞంలోను రెండింటను; సమృద్ధతేజుండవు+అయి= పూర్ణమైన కాంతికలవాడి 
వయి; దైత్య, దానవ+ఇంద్రుల= దితిపుత్రులలో, దనువు పుత్రులలో శ్రేష్టులను (రాక్షస నాయకులను); వధియించి= చంపి; 
ఇంద్రునకు; ఇంద్రత్వంబు= ఇంద్రపదవి; ఏక+అధిస్టితంబు+చేసిన= ఒక్కడు మాత్రమే అధిస్టించేదానినిగా చేసిన; లోక, 
(ప్రభుండవు= జగన్నాథుడివి (లోకానికి ఏలికవు); అదితికి న్‌+కళ్యపున కున్‌+ఉదయించి= అదితికి, కశ్యపుడికి పుట్టి; 
ఇందద్ర+అనుజుండవు+ఐ= ఇంద్రుడికి తమ్ముడివై; త్రివిక్రమంబునన్‌= మూడు అడుగుల విజృంభణతో; త్రిజగంబులన్‌= 
మూడులోకాలను; అభివ్యాపించిన= పరిపూర్ణంగా విస్తరించిన; విశ్వరూపధరుండవు= విశ్వరూపాన్ని ధరించినవాడివి. 


తాత్పర్యం: ఓకృష్ణా! నీవు పూర్వకాలంలో గంధమాదనం అనే కొండపై దుంపలు, వేళ్లు పండ్లు మాత్రమే 
ఆహారంగా కలవాడివై, పదివేల సంవత్సరాలు తపస్సు చేశావు. పుష్కరంలో పదకొండు వేల సంవత్సరాలు నీళ్ళు 
మాత్రమే ఆహారంగా స్వీకరించి తపం చేశావు. ప్రభాసతీర్థంలో దేవమానంలో వెయ్యి సంవత్సరాలు ఒంటికాలిపై 
నిలిచి తపం చేశావు. బదరీవనంలో గాలి మాత్రమే పీల్ళి, చేతులు పైకెత్తుకొని ఒంటికాలిపై నిలిచి పెక్కువేల ఏండ్లు 
గొప్ప తపస్సు చేసినవాడివి. సరస్వతీ నదీ తీరంలో గల సత్రం(వనం) లో శరీరం పై భాగంలో వస్త్రం లేకుండా 
ఉపవాసవ్రతాలచేత శుష్కించిన దేహం కలవాడీవై పండ్రెండు సంవత్సరాలు అనేక వ్రతాలు చేసినవాడివి. సమస్తలోకాలను 
జయించి కుబేరుడితోట అయిన చైైత్రరథంలో పెక్కు గొప్పయజ్ఞాలు చేసి, ఒక్కొక్క యజ్ఞంలో కోటి పసిడి నాణేలు 


కర శ్రీనుదాంధ్ర మహాభారతము 


దక్షిణగా ఇచ్చినవాడివి. తపస్సులోనూ, యజ్ఞంలోనూ గొప్ప తేజస్వివి. దితికుమారులు, దనువు కుమారులు అయిన 
రాక్షసులను సంహరించి, ఇంద్రుడికి ఇం[ద్రపదవి సుస్థిరం చేసినవాడివి. నీవు సకలలోకప్రభుడవు. అదితికి కశ్యపుడికి 
కుమారుడివిగా, ఇంద్రుడికి తమ్ముడివిగా (ఉపేంద్రుడివిగా) జన్మించిన నీవు తొలుత వామనుడివై తదుపరి 
క్రివిక్రముడివై ముల్లోకాలు విస్తరించిన విశ్వరూపధారివయ్యానవు. 


విశేషం: బదరీవనం-రేగుచెట్టు విస్తారంగా ఉండే అరణ్యం, హిమాలయ పర్వతాలపై మిక్కిలి ఎత్తున 'అలకనంది తీరంలో 
ఉండే క్షేత్రం. అలకనంద, క్రిందికి పారి దేవప్రయాగ వద్ద మందాకినితో కలుస్తుంది. అక్కడినుండి సంయుక్త నదికి 'గంగి 
అని పేరు. త్రివిక్రమావతారం - విష్ణువు వామనుడుగా అవతరించి బలిచక్రవర్తిని మూడుఅడుగులమేర భూమిని దానంగా 
అర్జించి 'త్రివిక్రముడై' ముల్లోకాలు ఆక్రమించిన గాథ సుప్రసిద్ధం. 


పై వచనం నాలుగవ పంక్తిలో “నవకృష్టోత్తరాసంగుండవై” - అనుటకు మారుగా కొన్ని ప్రతుల్లో “కృష్ణాజినోత్తరీయాంగుండవై” 


ల, 


నవకృష్ణాబినోత్తరాసంగుండవై” - అనే పాఠాంతరాలు గోచరిస్తున్నాయి. 


క. _ నరక శిశుపాలు రాదిగ । ధరణీకంటకుల నధికతరదర్పుల బ 
ల్వుర వధియింపంగ మహి నవ । తరించిన మహాత్ముండవు నుతస్థిరశక్తిన్‌. 128 


ప్రతిపదార్థం: నరక, శిశుపాలురు+ఆదిగ= నరకుడు, శిశుపాలుడు మొదలుగా కల; ధరణీ కంటకులన్‌= ముండ్లవలె భూమికి 
బాధలు కలిగించేవారైన; అధికతరదర్పులన్‌= మిక్కిలి ఎక్కువ గర్వం కలవారిని; పల్వురన్‌= పెక్కుమందిని; వధియింపంగన్‌= 
చంపటానికి; మహిన్‌= భూలోకంలో; నుతస్థిరశక్తిన్‌= పొగడతగిన దృఢమైన శక్తితో; అవతరించిన= భూలోకంలో మానవరూపాన్ని 
ధరించిన; మహా+ఆత్ముండవు= గొప్పఆఅత్మ కలవాడివి అంటే మహానుభావుడివి. 


తాత్పర్యం: లోకకంటకులై మితిమీరిన గర్వంతో ప్రవర్తించే నరకుడు, శిశుపాలుడు మున్నగు అనేకులను వధించటానికి 
దృఢశక్తితో అవతరించిన మహానుభావుడివి- స్‌వ్లూని మహత్యం పొగడదగింది. నీవు అవతారమూర్తివి. 


క. అనృతము, మదమును, మత్సర । మును, గ్రోధము నను వికారములు వొరయునె ని? 

న్ననుపమ గుణముల నీ కొరు । లెన పోల్పంగం గలరె సురమునీంద్రప్రణుతా!” 129 
ప్రతిపదార్థం: సుర, ముని+ఇంద్ర, ప్రణుతా!= దేవతలచేత, మునివరేణ్యులచేత స్తుతించబడే ఓ కృష్ణా! నిన్ను; అనృతము= 
అసత్యం; మదమును= గర్వం; మత్సరమును= అసూయ; (క్రోధమున్‌= కోపము; అను= అనే; వికారములు= మానసికములైన 
వికృతులు; పారయునె= పొందునా? (పొందవు); అనుపమ గుణములన్‌= సాటిలేని గుణాలలో; నీకు+ఒరులు= నీకు 
ఇతరులు; ఎనపోల్పంగన్‌+కలరె= సాటి చెప్పటానికి ఉన్నారా? 


తాత్పర్యం: దేవతలచేత, మునీం(ద్రులచేత స్తుతించబడే శ్రీ కృష్ణా! నీకు మరి ఎవరు సాటి? అసత్యం, అసూయ, 
గర్వం, కోపం అనే మనోవైకల్యాలు నీదరికి చేరకలవా?' 

వ. అని కృతాంజలి యయిన ధనంజయుం జూచి దనుజభంజనుం డిట్లనియె. 130 
ప్రతిపదార్థం: అని= ఆ విధంగా పలికి; కృత+అంజలి+అయిన= చేయబడిన నమస్కారం కలవాడైన; అంటే నమస్కరించిన; 


ధనంజయున్‌+చూచి= అర్జునుడిని చూచి; దనుజభంజనుండు= రాక్షసులను సంహరించేవాడు (శ్రీకృష్ణుడు); ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము కౌ 


తాత్పర్యం: అని తనకు నమస్కరించిన అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇట్టా పలికాడు. 


తే. “'నరుండు నారాయణుండు నాంబరంగు నాది । మునుల మిద్ది; మందు నీ వనఘ! నరుండ, 
గ 
వేను నారాయణుండ; ననూనశక్తి ; యుతులమై మర్త్యయోనిం బుట్టితిమి పేర్మి? 131 
ప్రతిపదార్థం: నరుండు= నరుడు; నారాయణుండు= నారాయణుడు; నాన్‌+పరంగు= అనబడే; ఆదిమునులము= మొదటి 
బుషషులం; ఇద్దణఅము= ఇరువురం; అనఘ!= పాపరహితుడా!; అందున్‌= ఆ నరనారాయణులలో; నీవు; నరుండవు; ఏను= 
నేను; నారాయణుండను= నారాయణుడిని; అనూన, శక్తి యుతులము+ఐ= గొప్ప మహిమతో కూడినవారమై; పేర్మిన్‌= 
అతిశయంతో; మర్శ్యయోనిన్‌= మనుజగర్భంలో; పుట్టితిమి= జన్మించాం. 


తాత్పర్యం: 'మనం ఇరువురం నరుడు నారాయణుడు అనే ఆది బుషులం. వారిలో నీవు నరుడివి, నేను 
నారాయణుడిని. మనం గొప్పశక్తి కలిగి మనుజలోకంలో అవతరించాం.” 


తరువోజ. 

నిరతంబుగా నేను నీవను భేద । నియమంబు లే, దైక్యనిష్టయ మనకు 

నిరువురకును, నీకు నిష్టుండ నాకు । నిష్టుండు, మటి నీ కనిష్టుండ నాకు 

గర మనిష్టుం, డట్లుగా నమ్ము మనుచు ।; ఘనభుజుల్‌ భువనోపకారైకమతులు 

హరియు నర్జ్హునుండు€ బ్రియంబుతో. దగిలి ।; యన్యోన్యహితభాషు లగుచుండు నంత. 132 
ప్రతిపదార్థం: నిరతంబుగాన్‌= ఎల్లప్తుడున్నూ; ఏను= నేను; నీవు; అను= అనే; భేద నియమంబు= వేర్పాటు అనే ఏర్పాటు; 
లేదు; మనకు; ఇరువురకును; ఐక్య నిష్ట౪అ= ఒకటి అనేదే ఉనికి; నీకున్‌+ఇష్టుండు+అ= నీకు ఇష్టుడైనవాడే; నాకున్‌+ఇష్టుండు= 
నాకు కావలసినవాడు; మటి; నీకు+అనిష్టుండు+అ= నీకు హితుడు కానివాడే; నాకున్‌; కరము= మిక్కిలి; అనిష్టుండు= 
శవు; అట్టుగా= ఆ విధంగా; నమ్ముము; అనుచున్‌; ఘనభుజుల్‌= గొప్పుభుజాలు కలవారు అంటే పరా[క్రమశాలులు; 
భువన+ఉపకార+ఏకమతులు= విశ్వానికి మేలు చేకూర్చటంలోనే గురి కల మనస్సు కలవారు; హరియున్‌= శ్రీకృష్ణుడున్నూ; 


అర్జునుండున్‌= అర్జునుడున్నూ; ప్రియంబుతోన్‌+తగిలి= (ప్రేమతో కూడి; అన్యోన్య, హిత, భాషులు+అగుచున్‌+ఉండున్‌+అంత= 
ఒకరితో ఒకరు మాట్టాడుకొంటున్నప్తుడు. 


తాత్పర్యం: శ్రీకృష్ణుడు, అర్హునుడు తమకు భేదభావమే లేదనిన్నీ, తమలో ఒకరికి మిత్రులు ఇంకొకరికి మిత్రులేననీ. 
అట్టాగే ఒకరి శత్రువులు ఇంకొకరికి శత్రువులేననీ పరస్పరహితకరమైన మిత్రసల్ద్లాపాలు ఆడుకొంటూ ఉన్నారు. అంతట. 


నిశేషం: ఆదికవిగా ఆం(ధ్రవాజ్యయ (ప్రపంచంలో సుప్రసిద్ధుడైన నన్నయ మహాకవి అటు సంస్కృతచ్చందాలను, ఇటు తెలుగు 
బాసలోని ఛందాలను రచించాడు. ద్విపదకు ప్రతిపాదంలో 3 ఇంద్రగణాలు 1 సూర్యగణం ఉంటాయి. మంజరీద్విపదకు ప్రాస 
నియతి లేదు. రెండు ద్విపద పాదాలు కలిసి ఒక తరువోజ పాదం అవుతుంది. తరువోజలో ప్రాస నియతి ఉన్నది. 
'ప్రతిపాదంలోను 1-3-5-7 గణాల మొదటి అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది. 


ద్రౌపది శ్రీకృష్ణునితో. దన పరిభవంబు సెప్పి దుఃఖించుట (సం. 3-13-42) 
వ. అఖిల రాజలోక పరివృతుండయి యున్న నారాయణునొద్దకు వచ్చి ద్రుపదరాజపుత్ర్తి ముకుళత కరాంబుజ 
యయి యిట్లనియె; 'దేవా! నిన్ను నాదిప్రజాసర్గంబున బ్రజాపతివని యసితుం డయిన దేవలుందును, 


కపి శ్రీనుదాంధ్ర మహాభారతము 


సత్యంబువలన యజ్ఞం బుద్ధరించుటంజేసి నిత్యసత్యమయుందడవయిన యజ్ఞపురుషుండ వని కశ్యపుండును, 
శిరంబున దివంబును, బాదంబుల మేదినియును, లోచనంబుల సూర్యుండును, నవయవంబుల 
లోకంబులు నభివ్యాపించుటం జేసి సర్వమయుండ వని నారదుండును. నక్షయజ్ఞాననిధి వని 
సర్వమునిముఖ్యులును జప్పిరి. 133 


ప్రతిపదార్హం: అఖిల, రాజ, లోక, పరివృతుండు+అయి+ఉన్న= అందరు రాజులచేత చుట్టుకొనబడి ఉన్న; నారాయణు+ఒద్దకు= 
శ్రీకృష్ణుడి కడకు; వచ్చి; (ద్రుపద, రాజ, పుత్రి= (ద్రౌపది; ముకుళిత, కర+అంబుజ, అయి= ముడుచుకొన్న తామరలవంటి 
చేతులు కలదయి, అంటే నమస్కరించి; ఇట్టు+అనియె; దేవా!= ఓ శ్రీకృష్ణా! నిన్నున్‌; ఆది, ప్రజా, సర్గంబునన్‌= మొదటి 
సృష్టి సమయాన; ప్రజాపతివి+అని= బ్రాహ్మదేవుడివని; అసితుండు+అయిన= నల్లని వాడయిన; దేవలుండును= దేవలుడనే 
బుషియున్నూ; సత్యంబు వలన= సత్యనిస్టతో; యజ్ఞంబు+ఉద్దరించుటన్‌+చేసి= (క్రతుధర్మాన్ని తిరిగి నెలకొల్పటంచేత; 
నిత్య, సత్య, మయుండవు+అయిన= ఎల్లప్పుడు సత్యంతోనే కూడినవాడివయిన; యజ్ఞపురుషుండవు+అని= యజ్ఞాన్ని 
నిర్వహించే పురుషుడవని (యజ్ఞస్వరూపుడవని); కళ్యపుండును= కశ్యపుడున్నూ; శిరంబునన్‌= తలచేత; దివంబును= 
ఆకాశమును; పాదంబులన్‌= కాళ్ళ చేత; మేదినియును= భూమియు; లోచనంబులన్‌= కన్నులచే; సూర్యుండును= సూర్యుడును; 
అవయవంబులన్‌= శరీరభాగాల చేత; లోకంబులు= భువనాలు; అభివ్యాపించుటన్‌+చేసి= సంపూర్ణంగా నిండి ఉండటంచేత; 
సర్వమయుండవు+అని= సమస్తంలోనూ వ్యాపించి ఉన్నవాడి వని; నారదుండునున్‌= నారద మహర్షియు; అక్షయ, జ్ఞాన, 
నిధివి+అని= నశించని జ్ఞానానికి గనివని; సర్వ, ముని, ముఖ్యులును= అందరు మునివరేణ్యులును; చెప్పిరి= వచించారు. 


తాత్పర్యం: చుట్టూ చేరిన రాజన్యులందరిచేత ఆరాధించబడుతున్న శ్రీకృష్ణుడికడకు (ద్రౌపది వచ్చింది. ఆమె 
శ్రీకృష్ణుడితో 'దేవా! నీవే తాలిసృష్టిసమయంలో బ్రహ్మదేవుడివి. ఇది అసితుడైన దేవలుడి ప్రవచనం. నీవే 
నిత్యసత్యమయుడ వయిన యజ్ఞపురుషుడివి. ఇది కశ్యపమహర్షి చెప్పిన మాట. నీవు సర్వవ్యాపివి. నీ అవయవాల్లో 
విశ్వసృష్టి అమరి ఉన్నది. ఇది నారదుడి వాక్కు. నీవు అక్షయజ్ఞాననిధివ. ఇది సర్వముని ముఖ్యుల ప్రశంస. 


విశేషం: పౌరాణిక వాజ్మయంలో దేవలమహర్షికి విశేషణంగా 'అసిత' శబ్దం వాడబడింది. దేవలుడు ప్రాచీనస్టృతికర్త. అతడు 
“అసితుడు బహుశః మరొక (ప్రసిద్దబుషి దేవలనామధేయుడు ఉండి ఉండవచ్చు ననిన్నీ, పప్రాధాన్యవివక్షకయి. 'అసిత' 
విశేషణం వాడబడిందని కొందరి అభిప్రాయం. అసితచ్చవికి= నల్లని దేహకాంతికి ఆనాటి ఆర్యులు కల్పించిన (ప్రాముఖ్యం 
అందరికి తెలిసిందే. కృష్ణుడు అసితుడు. [ద్రౌపది కూడ కృష్ణయే. ఈ వచనంలోని 'లోచనంబుల సూర్యుండును నవయవంబుల 
లోకంబులు” అనే భాగం పెక్కు వ్రాత ప్రతులలో లేదు. దీనికి సంస్ట్సృతమూలం కూడా కనిపించటం లేదు. 


మధ్యాక్కర. 
అని ననివృత్తులై పుణ్యచరితులై యాత్మప్రబోధ 
వినిహితచిత్తులై సర్వధర్మార్ధవిదులయి తృప్తి 
దనరండు రాజర్నినరులకును యోగధరులకు సాధు 
జనులకు గతి నీవ నిత్యకారుణ్య! సర్వశరణ్య! 134 


ప్రతిపదార్థం: అనిన్‌= యుద్దంలో; అనివృత్తులు+ఐ= వెనుకకు తిరుగనివారై. పుణ్యచరితులు+ఐ= పుణ్యప్రదమైన ప్రవర్తన 
కలవారై: ఆత్మ, ప్రబోధ, వినిహిత, చిత్తులు+ఐ= అధ్యాత్మిక జ్ఞానంలో ఉంచబడిన మనస్సు కలవారై; సర్వ, ధర్మ+అర్హు 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము కం 


విదులు+అయి= అన్ని ధర్మాల ఆంతర్యాన్ని ఎరిగినవారై: తృప్తిన+తనరెడు= తనివితో ఒప్పెడి; రాజ+బుషి వరులకును= 
రాజులలో ముని ్రేష్టులుగా ఉన్నవారికి; యోగధరులకున్‌= యోగులకు; సాధుజనులకున్‌= మంచివారికి; నిత్యకారుణ్య!= 
దయకలవాడా!; సర్వ శరణ్య!= అందరికి శరణు పొందతగినవాడా!; గతి= దిక్కు; నీవు+అ= నీవే. 


తాత్సర్యం: శ్రీకృష్ణా! దయామయా! యుద్దంలో వెనుదిరుగనివారై, సౌశీల్యవంతులై, ఆధ్యాత్మికజ్ఞానులై, సర్వ, ధర్మ 
సూక్ష్మకోవిదులై, రాజర్షిశ్రేష్టులై తృప్తి వహించే వారికి, యోగీశ్చరులకు, సజ్జనులకు సర్వ శరణ్యుడవైన నీవే దిక్కు. 


నిశేషం: మధ్యాక్కరలో ఒక్కొక్క పాదానికి 2 ఇంద్రగణాలు 1 సూర్యగణం మళ్ళీ 2 ఇంద్రగణాలు 1 సూర్యగణం మొత్తం 

6 గణాలుంటాయి. ప్రాసనియమం ఉన్నది. నన్నయ పంచమ గణాద్యక్షరంతో యతి వేస్తే తర్వాతివారు చతుర్ధ గణాద్యక్షరంతో 
నా ఉ% 

యతి వేశారు. 


వ. నీ యంతఃకరణ ప్రవృత్తి కగోచరం బెద్దియు లే; దయినను నా పడిన పరాభవం బెజింగించెద. 135 


ప్రతిపదార్హం: నీ, అంతఃకరణ ప్రవృత్తికి= నీ లోబుద్దికి; అగోచరము= కానరానిది; ఎద్దియు= ఏది కూడా; లేదు; అయినను; 
నా పడిన= నేను అనుభవించిన; పరాభవంబు+ఎటీంగించెద= అవమానాన్ని తెలుపుతాను. 


తాత్సర్యం: నీకు తెలియంది ఏది లేదు. అయినా నేను అనుభవించిన పరాభవాన్ని నీకు తెలుపుతాను. 


విశేషం: అంతఃకరణం= లోపలి ఇంద్రియం 1. మనస్సు 2. బుద్ది 3. చిత్తం 4. అహంకారం. ఈ నాలుగింటికి అంతఃకరణ 
చతుష్టయం అని పేరు. 


సీ. _ పార్టివప్రభుండైన పాండుమహీపతి । కోడల నయి, యుద్దకుశలు లయిన 
పాండుతనూజుల భార్యనై, పూజ్యుడ । వైననీ యనుజనైై, యధికశక్తి. 
బర6గు ధృష్టద్యుమ్ను భగినినై, ధృతరాష్తు । పట్టిచే సభం దలపట్టి యీడ్వం 
బడి, పాపకర్ముచే. బరిధాన మొలువంగ€ । బడి, దారుణం బైన పరిభవంబు 


ఆ. _ పడితి; నట్టి నన్ను బాండవుల్‌ సూచుచు । నుండి రొరులు వోలె నుక్కు దక్కి; 
యాపగాతనూజు. డాదిగా€6 గల వృద్ద । బంధుజనులు సూచి పలుక రయిరి. 136 


ప్రతిపదార్థం: పార్టివ 'ప్రభుండు+ఐన= రాజులకు రాజు అయిన; పాండు, మహీపతి= పాండురాజు; కోడలను+అయి; 
యుద్ద కుశలులు+అయిన= యుద్దంలో నేర్పరులైన; పాండుతనూజుల= పాండవుల; భార్యను+ఐ; పూజ్యుండవు+ఐన= 
పూజించదగినవాడివైన; నీ, అనుజను+ఐ= నీకు చెల్లెలినై) అధిక, శక్తిన+పరంగు= గొప్ప బలంచేత ఒప్పునట్టి; ధృష్ట ద్యుమ్ను, 
భగినిన్‌+ఐ= ధృష్టద్యుమ్నుడి సోదరినై; ధృతరాష్ట్రుపట్టిచే= ధృతరాష్ట్రుడి కొడుకుచేత; (దుశ్ళాసనుడిచేత); సభన్‌= సభలో; 
తలపట్టి= శిరస్సుపట్టుకొని; ఈడ్వంబడి= లాగబడి; పాపకర్ముచేన్‌= పాపపు పనులు కలవాడిచేత; పరిధానము= బట్ట; 
ఒలువంగన్‌+*పడి= అపహరించబడి; దారుణంబు+ఐన= ఘోరమైన; పరిభవంబు పడితిన్‌= అవమానం పొందాను; అట్టి; 
నన్నున్‌, పాండవుల్‌; ఒరులు+పోలె= ఇతరులవలె; ఉక్కు, తక్కి= చేవ లేక; చూచుచున్‌+ఉండిరి= చూస్తూ ఉండినారు; 
ఆపగా తనూజుండు= నదీపుత్రుడైన భీష్ముడు; ఆదిగాన్‌+కల= మొదలుగా ఉన్న; బంధుజనులు= చుట్టాలు; పలుకరు+అయిరి= 
మౌనంగా ఉన్నారు. 


60 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: నేను చక్రవర్తి అయిన పాండురాజు కోడలిని. వీరాధివీరులైన పాండవుల భార్యను. మహాబలశాలి 
అయిన ధృష్టద్యుమ్నుడి సహోదరిని. నీకు చెల్లెలిని. అట్టి నన్ను దుశ్చాసనుడు నిండుసభలో తలవెండ్రుకలు పట్టి 
ఈడ్బ్చాడు; వలువలొలిచి దారుణంగా అవమానించాడు. అప్పుడు పాండవులు మిన్నకున్నారు. భీష్మాదివృద్దులు, 
బంధువులు చూచి ఊరకున్నారు. 


క. _ శరణనినవారి. గరుణా । కరులయి రక్షించు పురుషకారాన్వితులే 
శరణని యఅచిన నాలిం । పర భీమార్దునుల బాహుబల మేమిటికిన్‌? 137 


ప్రతిపదార్థం: శరణు+అనినవారిన్‌= రక్షించుమని కోరినవారిని; కరుణా+ఆకరులు+అయి= దయకు నెలవైన వారయి; 
రక్షించు= కాపాడే; పురుషకార+అన్వితులే= పురుష (ప్రయత్నం (పౌరుషం) కలవారే; శరణు+అని, అజచినన్‌= కాపాడండని 
(నేను) మొరపెట్టినప్పటికి; ఆలింపరు+అ= వినలేదుకదా!; భీమ+అర్జ్హునుల= భీముడియొక్క అర్జునుడియొక్క; బాహుబలము= 
భుజశౌర్యం; ఏమిటికిన్‌= ఇక దేనికి? 


తాత్పర్యం: శరణు వేడినవారిని కాపాడేవారే (పాండవులు) “నన్ను రక్షించండి'అని మొరపెట్టుకొన్న నా ఆక్రందన 
ఆలకించలేదుకదా! ఇంక భీమార్ద్హునుల భుజబల మెందుకు? 


న. భ్రాతృ పుత్ర బంధుజనంబులు నాకుం గలిగియు లేని వారయి; రట్టియెడం గర్జుండు నన్నుం జూచి నగియె.. 138 


ప్రతిపదార్థం: భ్రాతృ పుత్ర బంధు జనంబులు= సహోదరులు, కొడుకులు, చుట్టాలు; నాకున్‌+కలిగియు= నాకు ఉన్నప్పటికిని; 
లేనివారు+అయిరి; అట్టి+ఎడన్‌= అప్పుడు; నన్నున్‌+చూచి; కర్షుండు; నగియెన్‌= నవ్వాడు. 
అ న. 


తాత్పర్యం: సోదరులు, కొడుకులు, బంధువులు దండిగా నాకున్నప్పటికి, నా కవ్వరూ లేనివారు అయినారు. ఆ 
సమయంలో కర్దుడు నన్నుచూచి నవ్వాడు. 
దం 


ఆ. కర్ణునగవు లోకగర్పితుండగు దుస | సేను చెయిదికంటె శిఖియ పోలె 
నడరి నా మనంబు నతిదారుణక్రియ । నేర్చుచున్నయది మహీధరుండ! 139 


ప్రతిపదార్థం: కర్చు నగవు= కర్ట్షుడియొక్క నవ్వు; లోక, గర్హితుండు+అగు= లోకంలోని జనులందరిచేత తెగడబడిన; 
దుస్ససేను= దుశ్శాసనుడి; చెయిదికంటె= చేష్టకంటె; శిఖి+అ, పోలెన్‌= అగ్నివలె; అడరి= అతిశయించి; నా, మనంబున్‌= 
నా మనస్సును; అతిదారుణ క్రియన్‌= మిక్కిలి ఘోరమైన రీతిగా; మహీధరుండ= (భూమిని తాల్ఫిన) శ్రీకృష్ణా! ఏర్చుచున్న+అది= 


కాలుస్తున్నది. 
తాత్పర్యం: ఓకృష్ణా! లోకులచేత నిందించబడే దుశ్చాసనుడి దుష్టచేస్ట కంటె, కర్టుడు నన్ను చూచి నవ్విననవ్వు నా 
మనస్సును మహాఘోరంగా కాలుస్తూ ఉన్నది. 


వ.  తొల్లివేదాధ్యయనంబుసేయుచు బాలకేళీవినోదంబున నున్న కాలంబున.(బ్రమాణకోటి యందు 
ను ల ౦ య యి 
సుప్తుండయిన భీమసేను నంటంగట్టి గంగమడువునం ద్రోపించియు, విషంబుంబెట్టియు, విషసర్పంబులంబట్టి 
గఅపించియు, జననీసహితులైన యేవురను వారణావతంబున లక్కయిల్లు సొనిపి యందు దహనంబు€ 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 61 


బ్రయోగింపం బంచియు ననేకంబులైన యపకారంబులు సేసి, యిప్పుడు దుర్యోధనుం డధర్మద్యూతంబున 
రాజ్యంబు నపహరించి, రాజలోక సమక్షంబునం దమ్ము నిరాకృతులం జేసినను బరాక్రమపరాబ్ముఖులైన 
పాండవులు నా పడిన పరిభవంబు నెట్లు దలంగిద?' రని బాష్పధారా స్నపితపయోధర యయి 
పాణిపల్లవంబున నయన సమ్మార్దనంబు సేయుచున్న పాంచాలిం జూచి వాసుదేవుం డిట్లనియె. 140 


ప్రతిపదార్థం: తొల్లి= కడచిన కాలంలో; వేద+అధ్యయనంబు+చేయుచు= వేదాలను చదువుతూ; బాల, కేళీ, వినోదంబునన్‌+ఉన్న, 
కాలంబునన్‌= చిన్నతనపు ఆటల వేడుకతో ఉన్నప్పుడు; ప్రమాణకోటి+అందు= (గంగా తీరంలో) ప్రమాణకోటి అనే లోతైన 
గంగమడుగు ప్రదేశంలో; సుప్పుండు+అయిన= నిదురపోయిన; భీమసేనున్‌+అంటన్‌+కట్టి= భీముడిని కదలకుండ కట్టివేసి; 
గంగమడువునన్‌+త్రోపించియు= గంగనీరు లోతుగా ఉండేచోట త్రోయించియున్నూ; విషంబున్‌+పెట్టియు= తిండిలో విషం 
కలిపి తినిపించియున్నూ; విషసర్పంబులన్‌+పట్టి= విషంకల పాములను పట్టుకొనివచ్చి; కణపించియు= కరచేటట్టుచేసియున్నూ; 
జననీ సహితులు+ఐన= తల్లితో కూడి ఉన్న; ఏవురను= అయిదుగురిని (పాండవులను); వారణావతంబునన్‌= వారణావతం 
అనే పేరున్న పట్టణంలో; లక్క+ఇల్టు+చొనిపి= లక్కతో నిర్మించిన గృహంలో ఉండేటట్టు చేసి; అందు; దహనంబున్‌= అన్షిని; 
ప్రయోగింపన్‌+పంచియున్‌= ముట్టించే ఏర్పాటు చేసియున్నూ; అనేకంబులు+ఐన+అపకారంబులు= పెక్కు కీడులుు, చేసి; 
ఇప్పుడు; దుర్యోధనుండు; అధర్మద్యూతంబునన్‌= ధర్మ రహితమైన (మోసంతో కూడిన) జూదంలో; రాజ్యంబున్‌+అపహరించి= 
రాజ్యాన్ని లాగుకొని; రాజ, లోక, సమక్షంబునన్‌= రాజులందరి ముందు; తమ్ము నిరాకృతులన్‌+చేసినను= అవమానించినప్పటికి; 
పరాక్రమ+పరాజ్ముఖులు+ఐన= శౌర్యం చూపనట్టి (పరాక్‌+ముఖులు= పెడమొగం పెట్టినవారు, విముఖులు); పాండవులు; 
నా పడిన= నేను పొందిన; పరిభవంబున్‌, ఎట్టు+తలలౌదరు= అవమానాన్ని ఏ విధంగా పొగొట్టగలరు?; అని; బాప్పు, ధారా, 
స్నపిత, పయోధర+అయి= కన్నీటిధారలచేత తడపబడిన స్తనాలు కలదై; పాణి పల్లవంబున= చిగురుటాకువంటి చేతితో; 
నయన సమ్మార్జ్దనంబు= కన్నులను తుడుచుకొనటం చేస్తున్న; పాంచాలిన్‌+చూచి= పాంచాలదేశరాజుపుత్రికను (ద్రౌపదిని 
చూచి; వాసుదేవుండు= శ్రీకృష్ణుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: చాలాకాలం క్రిందట వేదాలు చదువుకొంటూ, పిల్లలతో ఆడుకొంటున్న కాలంలో భీముడు ఒకనాడు 
ప్రమాణకోటిప్రదేశంలో గాఢనిద్రలో మునిగి ఉంటే, అతడిని ప్రమాణకోటి అనే పేరుగల అగాధమైన గంగమడుగులో 
త్రోయించారు, విషం తినిపించారు, విషసర్సాలచేత కరిపించారు; పంచపాండవులను తల్లితోపాటు వారణావతంలో 
లక్కఇంట్లో పెట్టి కాల్సించటానికి ప్రయత్నించారు. ఇప్పుడు మోసపుజూదంలో రాజ్యం లాగుకొన్నారు. అయినా, 
అన్ని అవమానాలను భరించి పాండవులు నేడు శౌర్యం కోల్పోయి పడి ఉన్నారు. ఇక, నేను పడిన పరాభవాన్ని ఎలా 
తాలగించగలరు?”- అని ద్రౌపది విలపించింది. అపుడామె కన్నీళ్లు పాలిండ్లను తడుపుతూ ఉండగా, చేతితో 
కన్నులు తుడుచుకోసాగింది. అట్టి పాంచాలిని చూచి శ్రీకృష్ణుడు ఇట్టా పలికాడు. 
య, ౬ం టై 


చ. . 'తనుకుచు నున్న నీ హృాదయతాప నిమిత్తమునన్‌ సురేంద్రనం 
దను పటుబాణపాతహతి. దద్ధతరాష్టబలంబు మృత్యుసా 
దనమున కేంగు€ జు; మ్మిదధియ తథ్యము; నా వచనంబు దప్పది 
వ్వననిధు లేడు నింకిన, దివంబును రాత్రియు సంచలించినన్‌. 141 


ప్రతిపదార్హం: తనుకుచున్‌+ఉన్న= తపిస్తున్న; నీ హృదయ, తాప, నిమిత్తమునన్‌= నీ గుండెలోని బాధ కారణంగా; 
సుర+ఇంద్ర, నందను= దేవేంద్రుడి కొడుకు అంటే అర్జునుడియొక్క; పటు, బాణ, పాత, హతిన్‌= తీవ్రమైన అమ్ములు 


62 శ్రీనుదాంధ్ర మహాభారతము 


పడటం వలన కలిగిన దెబ్బలచేత; తద్‌, ధృతరాష్ట్ర బలంబు= ఆ ధృతరాష్త్రుడి బలం (సేన); మృత్యుసాదనమునకున్‌+ఏంగున్‌= 
మరణగ్భహ వాటికకు (యమ సదనానికి= నరకానికి) వెళ్తుంది; చుమ్ము= సుమా!; ఇది+అ, తథ్యము= ఇదే నిజం; నా 
వచనంబు= నామాట; ఈశ+వనవిధులు+ఏడున్‌= ఈ సప్తసాగరాలు; ఇంకిన; దివంబును= పగలును; రాత్రియు= రేయి; 
సంచలించినన్‌= కదలి తారుమారైనను; తప్పదు= జరిగి తీరుతుంది. 


తాత్సర్యం: 'నీ హృదయతాపం కారణంగా, అర్జునుడి యొక్క కఠోర బాణపాతంచేత ధార్తరాస్తులు మృత్యుసదనానికి 
చేరక తప్పదు. సప్తసాగరాలు ఇంకిపోయినప్పటికిన్నీ, పగలు, రాత్రి తారుమారైనప్పటికిన్నీ నామాట నిజంగా జరిగి 
తీరుతుంది. 


వ. అనిన నర్జునుండు ద్రొపదిం జూచి యిట్లనియె. 142 


ప్రతిపదార్థం: అనినన్‌= ఆ విధంగా శ్రీకృష్ణుడు చెప్పగా; అర్జునుండు; ద్రౌపదిన్‌+చూచి= ద్రౌపదిని చూచి; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాతర?౦9: ఆ విధంగా శీకుషుడు చెపగా అరుునుడు (దౌపదిని చూచి ఇటా పలికాడు. 
లీ ట్ట (గ స గే ై జ్‌ [5 జ ౧ 


వ. “ఈ పురుషోత్తముండు మన కిందఅకుం గుశలంబు సేయుచుం 

బాపకలంకపంకముల. బాయంగం జేయుట జేసి దుర్మదో 

ద్దీపితశత్రుసంహతి హతిం బరమార్దమ పొందు; నేల సం 

తాపము నీకు. జేయంగం ద్రిధామజయోన్నతి గల్గియుండంగన్‌.” 143 
ప్రతిపదార్హం: ఈ, పురుషశణఉత్తముండు= ఈ శ్రీకృష్ణుడు (పురుషులలో ఉత్తముడు); మనకు+ఇందణకున్‌= ఇంతమందికి 
మనకు; కుశలంబు+చేయుచున్‌= క్షేమం చేకూర్చుతూ; పాప, కలంక, పంకములన్‌+*పాయంగన్‌+చేయుటన్‌+చేసి= పాపం, 
నింద అనే బురదలను తొలగించటంచేత; దుర్మద+జఉద్దీపిత, శత్రు, సంహతి= చెడుగర్వంచేత ప్రజ్యలించే శత్రువుల 
సముదాయం; హతిన్‌= నాళాన్ని; పరమార్థము+అ, పొందున్‌= యథార్థంగా పొందుతుంది; (త్రిధామ+జయ+ఉన్నతి= 


మూడులోకాలను జయించ గలిగే గొప్పతనం (విష్ణువువలని జయంయొక్క గొప్పతనం); కల్లి యుండంగన్‌= కలిగి ఉండగా; 
ఏల, సంతాపము, నీకున్‌+*చేయంగన్‌= ఎందుకు నీవు దుఃఖిస్తూ ఉండటం? 


తాత్పర్యం: 'పురుషోత్తముడైన శ్రీకృష్ణుడు మన యోగక్షేమాలను చూస్తూ ఉన్నాడు. పాప కళంక పంకాలను 
తొలగింపచేస్తున్నాడు. దుర్మదులైన మన శత్రువులు నశించగలరు. మూడులోకాలను జయించగల గొప్పతనం 
(విష్ణువు బాసటగా ఉండటం చేత) మనకు చేకూరి ఉన్నది. ఇంక నీకు సంతాపం ఎందుకు?” 


వ. _ అనిన సక్రోధుం డయి ధృష్టద్యుమ్నుం డిట్లనియె. 144 


ప్రతిపదార్దం: అనిన= అట్లా చెప్పగా; సక్రోధుండు+అయి= కోపంతో కూడిన వాడయి; ధృష్టద్యుమ్నుండు- ద్రౌపది సోదరుడు; 
థి కు. 'అు 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అట్టా అర్జునుడు చెప్పగా, కోపంతో కూడినవాడయి ధృష్టద్యుమ్నుడు ఇట్టా పలికాడు. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము రి 


క. _ 'వినయవిహీనుల దుర్యో । ధన దుశ్శాసనుల. బవనతనయుండు, రాధా 

తనయుని నరు డే6 గుంభజు । నని జంపుదు; మేల వగవ నంబుజనేత్రా!” 145 
ప్రతిపదార్థం: వినయ, విహీనులన్‌= అడకువలేని వారైన; దుర్యోధన, దుశ్ళాసనులన్‌= దుర్యోధనుడిని, దుళ్ళాసనుడిని; 
పవనతనయుండు= వాయుపుత్రుడైన భీముడు; రాధాతనయుని= (రాధ కొడుకు) కర్షుడిని;ి నరుండు= అర్జునుడు; ఏన్‌= 


నేను; కుంభజున్‌= (కుండలో పుట్టిన) ట్రోణుడిని; అనిన్‌= యుద్దంలో; చంపుదుము= సంహరిస్తాం; అంబుజనేత్రా!= 
పద్మాలవంటి కన్నులు కలదానా! ఓ (ద్రౌపదీ! వగవన్‌+ఏల= విచారించట మెందుకు? 


తాత్పర్యం: 'పద్మాలవంటి కన్నులు కల ఓ ద్రౌపదీ! భీముడు దుర్యోదన దుశ్చాసనులను, అర్జునుడు కర్టుడిని, నేను 
ద్రోణుడిని యుద్దంలో చంపుతాం. నీవు విచారించ నవసరం లేదు” - అని (ద్రౌపదితో ధృష్టద్యుమ్నుడు పలికాడు. 


వ. అని యందటు ద్రుపదరాజపుత్తి నాశ్వాసించి; రంత నచ్యుతుండు ధర్మరాజున కిట్లనియె. 146 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా చెప్పి; అందజు; ద్రుపద, రాజ, పుత్రిన్‌= (ద్రౌపదిని; ఆశ్యాసించిరి= ఊరడించారు; అంతన్‌; 
అచ్యుతుండు= శ్రీకృష్ణుడు; ధర్మరాజునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా అందరు (ద్రౌపదిని ఊరడించారు. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇట్టా పలికాడు. 


తే. 'ద్వారవతినుండి యే యుయుధానువలన । ధారుణీశ! యింతయు విని తత్‌క్షణంబ 
యరుగుదెంచి యాపన్నుండ వైన నిన్ను । జూచి దుుఖోపహతమనస్కుండ నైతి. 147 
ప్రతిపదార్హం: ద్వారవతిన్‌+ఉండి= ద్వారకలో ఉండి; ఏన్‌= నేను యుయుధానువలనన్‌= సాత్యకి వలన; ఇంతయు= ఈ 


(ద్యూత) వృత్తాంతమంతయు; విని; తత్‌, క్షణంబు+అ= వెంటనే; అరుగుదెంచి= వచ్చి; ఆపన్నుండవు+ఐన, నిన్నున్‌= 
కష్టాలలో ఉన్న నిన్ను; చూచి; దుఃఖ+ఉపహత, మనస్కుండన్‌+ఐతి= శోకంచేత కొట్టబడిన మనస్సు కలవాడిని అయ్యాను. 


తాత్పర్యం: ఇక్కడి మీ వృత్తాంతాన్ని అంతటిని నేను యుయుధానుడు చెప్పగా ద్యారకలోనే విని మిక్కిలి దుఃఖించి 
నిన్ను చూడటానికి వెంటనే బయలుదేరి వచ్చాను. 


విశేషం: సాత్యకికి యుయుధానుడనే పేరు కూడా ఉన్నది. 


వ. అయ్యవసరంబున నేను మీయొద్ద నుండమిం జేసి యిట్టి దుర్వసనంబు సంభవిల్లెం; గామజంబులైన స్త్రీ 
ద్యూత మృగయా పానంబు లను నాలుగు దుర్వుసనంబులం బ్రవర్తిల్లకుండ. బ్రతిషేధింపవలయు; నందును 
విశేషంబుగా ననర్హమూలంబయిన పావపద్యూతంబుంబరిహరింపనినాండు పాపం బగు నని 
హేతుదృష్టాంతంబులు సూపి, కృప ద్రోణ విదుర గాంగేయులం దోడుసేసికొని యాంబికేయు నొడంబటిచి 
దుష్టద్యూతంబు సర్వ ప్రకారంబుల వారింతు. 148 


ప్రతిపదార్హం: ఆ+అవసరంబునన్‌= ఆ సమయంలో; ఏను, మీ, ఒద్దన్‌; ఉండమిన్‌+చేసి= లేకపోవటంచేత; ఇట్టి; దుర్‌, 
వ్యసనంబు= చెడ్డ ద్యూతాసక్తి (వ్యసనం= కామక్రోధాదులవలన కలిగిన దోషం); సంభవిల్లెన్‌= కలిగింది; కామజంబులు+ఐన= 


6క్ష శ్రీనుదాంధ్ర నముహాభారతము 


కోరికలవలన పుట్టిన; స్త్రీ ద్యూత, మృగయా, పానంబులు+అను= ఆడుది, జూదం, వేట, త్రాగుడు అనే; నాలుగు; దుర్‌, 
వ్యసనంబులన్‌= చెడ్డ ఆసక్తులలో; ప్రవర్తిల్లకుండన్‌= నడచుకొనకుండ; ప్రతిషేధింపవలయున్‌= త్రోసిపుచ్చవలెను; అందును; 
విశేషంబుగాన్‌= ఎక్కువగా; అనర్ధమూలంబు+అయిన= కీడుకు కారణమైన; పాపద్యూతంబున్‌= పాపంతో కూడిన జూదం; 
పరిహరింపనినాండు= విడువనిరోజు; పాపంబు+అగున్‌= పాపం దాపురిస్తుంది; అని= అని చెప్పి; హేతు, దృష్టాంతంబులు= 
కారణాలు, నిదర్శనాలు; చూపి; కృప, విదుర, గాంగేయులన్‌, తోడుచేసికొని= కృపుడిని, విదురుడిని, భీష్ముడిని వెంట 
పెట్టుకొని (గాంగేయుడు= గంగకొడుకు భీష్ముడు); ఆంబికేయున్‌= అంబికకొడుకైన ధృతరా(ష్ర్రుడిని; ఒడంబజిచి= అంగీకరింపచేసి; 
దుష్టద్యూతంబు= చెడ్డజూదాన్ని; సర్సప్రకారంబులన్‌= అన్ని విధాల; వారింతున్‌= ఆపి ఉందును. 


తాత్పర్యం: ఆ సమయంలో నేను నీ దగ్గర లేను. అందువలన ఈ దుర్వ్యసనం సంభవించింది. మహిళ, మద్యం 
మృగయ(వేట), జూదం అనే నాలుగున్నూ పెద్దవ్యసనాలు. అందులోనూ అనర్జ్భాలకు మూలమైన పాపపు జూదం 
వదలిపెట్టకపోతే పాపం చుట్టుకొంటుంది; ఆ జూదం జరిగినప్పుడు అక్కడ నేనే ఉండి ఉంటే, అనేక హేతువులను, 
నిదర్శనాలను చూపి, పెద్దలయిన కృప ద్రోణ విదుర భీష్ముల తోడ్పాటుతో ధృతరాష్ర్రుడిని ఒప్పించి ఆ పాపపు 
జూదాన్ని ఆపుచేసి ఉండేవాడిని. 


క. _ వలచి హితంబునం బథ్యము. । బలికిన6 జేకొనని ధర్మబాహ్యుల నవివే 
కుల నిగ్రహింతు; మీ కె । గ్గులు మత్సాన్నిధ్యమున నగునె యెయ్యెడలన్‌? 149 


ప్రతిపదార్థం: వలచి= ప్రేమ చూపి; హితంబునన్‌= మేలు కలగటానికై; పథ్యమున్‌= మంచిదైన దాన్ని; పలికినన్‌= చెప్పినప్పటికీ; 
చేకొనని= స్వీకరించని; ధర్మబాహ్యులన్‌= ధర్మానికి దూరమైన వారిని; అవివేకులన్‌= వివేకం లేని వారిని (మూర్చులను); 
నిగ్రహింతున్‌= కూలటద్రోస్తాను; ఏ+ఎడలన్‌= ఏ పట్టుననైనా? మత్‌, సాన్నిధ్యమునన్‌= నేను దగ్గరగా ఉన్నప్పుడు; మీకు; 
ఎగ్గులు= కీడులు; అగునె?= సంభవిస్తాయా? 


తాత్పర్యం: (ప్రేమతో హితవు చెప్పినా వినని మూర్చులను, అధర్మపరులను నేను కూలద్రోసి ఉండేవాడిని. నేను 
దగ్గర ఉంటే మీకు ఎన్నడూ కీడు కలుగదు. 


శ్రీకృష్ణుడు ధర్మరాజునకు సౌంభకాఖ్యానంబు సెప్పుట (సం. 3-15-1) 


వన. _ ఏను సముద్ర తీరంబున సాల్వుతోడం బదినెలలు యుద్దంబు సేసి వాని వధియించుపొంటె నక్కడ మసలితి; 
నది గారణంబుగా మీకు దుర్వ్వసనావసరంబున నలబ్బసన్నిధానుండ నయితి' ననిన 'నది యె ట్లని 
యుధిష్టిరుం డడిగిన, నాతనికి సౌంభకాఖ్యానంబు సవిస్తరంబుగాంగృష్టుండిట్లనిచెప్పె; నీ యజ్ఞంబున 
నర్ధ్యనిమిత్తంబున నసహిష్టుండయిన శిశుపాలుండు నాచేత నిహతుం డగుట విని, వాని తమ్ముండు 
సాల్వుండను వాండు తద్వధ ప్రవర్తిత క్రోధుండయి కామగమనంబైన తన సౌంభకం బను నగరంబుతో 
సన్నద్ధుండయి వచ్చి ద్వారవతీపురంబు నవరోధించి. 150 


ప్రతిపదార్థం: ఏను= నేను; సముద్ర, తీరంబున= కడలి ఒడ్డున; సాల్వుతోడన్‌= సాల్వుడితో; పదినెలలు యుద్ధంబు, చేసి= 
రణంచేసి; వాని, వధియించు, పొంటెన్‌= వాడిని సంహరించటం కొరకై; అక్కడ= అచట; మసలితిన్‌= ఉన్నాను; అది; 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 65 


కారణంబుగా; మీకు; దుర్‌, వ్యసన+అవసరంబునన్‌= చెడు కృత్యం (జూదం) జరిగేకాలంలో; అలబ్ద, సన్నిధానుండున్‌+అయితిన్‌= 
లభించని సమీపత కలవాడిని అయ్యాను (అంటే మీకు దూరంగా ఉండిపోయాను); అనినన్‌= అని చెప్పగా; అది; ఎట్టు+అని= 
ఏ విధంగా జరిగిందని; యుధిస్టిరుండు= ధర్మరాజు; అడిగినన్‌= అడుగగా; ఆతనికి= ధర్మరాజుకు; సౌంభక+ఆఖ్యానంబు= 
సౌంభకానికి సంబంధించిన కథను; సవిస్తరంబుగాన్‌= విశదంగా (సంపూర్షంగా) కృష్ణుండు; ఇట్టు+అని, చెప్పె= -ఈ విధంగా 
తెలిపాడు; నీ యజ్ఞంబునన్‌= నీ రాజసూయ యాగంలో; అర్హ్యనిమిత్తంబునన్‌= అర్హ్యం కారణంగా (పూజకొరకైన [ద్రవ్యం 
ఇవ్వటం కారణంగా); అసహిష్టుండు+అయిన= ఓర్వలేని వాడయిన; శిశుపాలుండు; నాచేత; నిహతుండు+అగుట= చావటం; 
సమ వాన్ని తమ్ముండు= శిశుపాలుడి సోదరుడు; సాల్వుండు+అనువాండు; తద్‌, వధ, ప్రవర్తిత, [కోధుండు+అయి= అతడి 
మరణం వలన ఏర్పడిన కోపం కలవాడై; కామ, గమనంబు+ఐన= యథేచ్చగా తిరిగే శక్తి కలదైన; తన; సౌంభకంబు+అను; 
నగరంబుతో; సన్నద్దుండు+అయి= ప్రయత్నాలు చేసిన వాడయి; వచ్చి; ద్యారవతీ, పురంబున్‌= ద్వారకానగరాన్ని; అవరోధించి= 
ముట్టడించి. 


తాత్పర్యం: నేను పదినెలలు సముద్రతీరంలో సాల్వుడితో యుద్దంచేయవలసి వచ్చింది. అందువలన దుష్టద్యూత 
సమయంలో మీకు దూరంగా ఉండిపోయాను” - అని అనగా ధర్మరాజు ఆ వృత్తాంతం తెల్పగోరాడు. అప్పుడు 
శ్రీకృష్ణుడు సౌంభకాఖ్యానాన్ని ఇట్టా వివరించదొడగాడు: నీవు చేసిన రాజసూయయాగంలో నాకు పూజార్హ్య ప్రదానం 
చేయటాన్నిచూచి ఓర్వలేక మత్సరించిన శిశుపాలుడు నాచేత చచ్చాడు కదా! అతడి తమ్ముడే ఆ సాల్వుడు. అతడు 
కామగమనం గల సౌంభకనగరంతో కదలి వచ్చి ద్వారకాపురిని ముట్టడించాడు. 


చ. “ప్రతినరపాలకాలు శిశుపాలు బలాధికు6 జంపి దర్చసం 
హెతు6 డగుచున్న వృష్టిఖలు. డెక్కడ? నెక్కడ? నాతనిం జయో 
న్నతి వలయంగ. జంపెద రణంబుని నంచు నలంఘ్యవిక్రమో 
ర్లితు. డయి దానిచుట్టు విడిసెం జతురంగమహాబలంబుతోన్‌. 151 


ప్రతిపదార్థం: ప్రతి నరపాల, కాలు= శత్రురాజులకు యముడైన; శిశుపాలు; బల+అధికున్‌= బలంచేతగొప్పవాడిని; చంపి; 
దర్శసంహితుండు+అగుచున్న= గర్వంతో అతిశయిస్తున్న; వృష్ణిఖలుండు= వృష్ణివంశానికి చెందిన దుష్టుడు, కృష్ణుడు; 
ఎక్కడన్‌+ఎక్కడన్‌= ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? (ద్రుతాంతమైన పదం ఉద్వేగాన్ని తెలుపుతుంది); ఆతనిన్‌; రణంబునన్‌= 
యుద్దంలో; జయ+ఉన్నతి, వెలయంగన్‌= గెలుపుయొక్క గొప్పతనం వెలిగేటట్టు;: చంపెదన్‌; అంచున్‌= అంటూ; అలంఘ్య, 
విక్రమ+ఊర్జితుండు+అయి= దాట శక్యంకాని పరాక్రమంతో గొప్పవాడయి; దాని చుట్టు (ఆ ద్వారకా) నగరం చుట్టూ; 
చతురంగ, మహా, బలంబుతోన్‌= నాలుగు అంగాలు గల పెద్ద సేనతో; విడిసెన్‌= ముట్టడించాడు. 


తాత్పర్యం: శత్రురాజులకు యముడివంటివాడైన శిశుపాలుడిని సంహరించి గర్వంతో విహరిస్తున్న శ్రీకృష్ణుడు 
వృష్టివంశంవాడు ఎక్కడ ఉన్నాడు? వాడిని చంపి జయోన్నతితో వెలుగుతాను” అని సాల్వుడు మహాపరా(క్రమోపేతుడై 
చతురంగబలాలతో దండెత్తి ద్వారకాపురిని ముట్టడించాడు. 


విశేషం: యాదవుల్లో పెక్కు తెగలు ఉన్నాయి. అందులో వృష్టివంశం ఒకటి. చతురంగబలాలు 1. రథాలు 2. ఏనుగులు 


౩. అశ్వాలు 4. పదాతి దళం (కాల్బలం) 


1111111111! 


66 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క. మేలగు తత్పురబాహ్యవి । శాలోద్యానముల తాల సాల సరళ హిం 
తాల తమాలానలి ని । ర్మూలితముగ. జేసి. దచ్చమూసామజముల్‌. 152 


ప్రతిపదార్థం: మేలు+అగు= మంచివైన; తద్‌; పురు బాహ్య, విశాల+ఉద్యానముల= ఆ పట్టణం బయట మిగుల నిడివి 
వెడల్పు కల తోటలలోని; తాల, సాల, సరళ, హింతాల, తమాల+ఆవలి= తాటిచెట్టు, మద్దిచెట్టు, దేవదారు వృక్షాలు, గిరకతాడి 
చెట్టు, చీకటిచెట్టు- వీటి సముదాయాలను; తద్‌+చమూ, సామజముల్‌= ఆతడియొక్క అంటే సాల్వుడియొక్క సేనలోని 
ఏనుగులు; నిర్మూలితముగన్‌+చేసెన్‌= వ్రేళ్ళతో పెకలించి వేశాయి. 


తాత్పర్యం: ఆ సాల్వుడి సేనలోని ఏనుగులు ద్యారకాపట్టణానికి వెలుపలి ఉండే ఉద్యానవనాలలోని తాల, సాల, 
తమాలాది వృక్ష సమూహాలను సమూలంగా నాశనం చేశాయి. 


వ. _మటథి తృణజలధాన్య సమిత్సమృద్ధంబయి శతథ్వీప్రముఖానేక యంత్రంబుల నలంధ్య పరిఖా 
ప్రాకారంబులను, నపార బల రక్షిత ఘనకవాట చతుర్లోపురంబులను, లబ్ద ప్రభూత వేతన ప్రహృష్ట పుష్ట 
ధృష్ట వీర సుభట సంకులంబులను, నపరిమిత గజతురంగ శతాంగంబులను, బ్రదీప్తాలాత శాత శర చక్ర 
తోమర పరశుపాశాంకుశ కూటంబులను, వీరయోధారూఢ విశాలాట్టాలకంబులను నొప్పి పరుల 
కసాధ్యంబయిన ద్వారవతి భేదింప నేరక దాని వెలిం బ్రపా చైత్య దేవాయతన వల్మీకంబులు వర్ణించి 
సమతలప్రదేశంబున నిబిదడంబుగా శిబిరసన్నివేశంబు సేసి నిత్యంబు నుపద్రవంబు సేయుచున్న సౌంభక 
విజ్బంభణంబునకు సహింపక, సమరసంరంభంబున సర్వాయుధ సన్నద్దులయి. 153 


ప్రతిపదార్థం: మథి; తృణ, జల, ధాన్య, సమిధ్‌+సమృద్దంబు+అయి= గడ్డితో, నీటితో, ఆహారధాన్యాలతో, సమిధలతో 
(వంటచెరకుతో) నిండినదై; శతఘ్నీ ప్రముఖ+అనేక, యంత్రంబులన్‌= శతఘ్నులు మొదలుగాగల పెక్కు యంత్రాలతో 
(శతఘ్ని= నూరు మందిని ఒకేసారి చంపగల మర ఆయుధం); అలంఘ్య, పరిఖా, ప్రాకారంబులనున్‌= దాటటానికి వీలుకాని 
కందకంతో, చుట్టుగోడలతో; అపార, బల, రక్షిత, ఘన, కవాట, చతుర్‌, గోపురంబులను= మితిలేని సేనచేత రక్షించబడుతున్న 
పెద్దగుమ్మాలు గల నాలుగు గోపురాలతో; లబ్ద, ప్రభూత, వేతన, ప్రహృష్ట పుష్ణు ధృష్ట వీరు సుభట, సంకులంబులను= 
ఎక్కువ జీతాన్ని పొాందటంచేత సంతోషం పొంది బలిసి ధైర్యంతో ఉండే వీరులైన మంచి భటుల సమూహాలతో; అపరిమిత, 
గజ, తురంగ, శతాంగంబులను= మితిలేని సంఖ్యల ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో; ప్రదీప్త్ర*అలాత, శాత, శర, చక్ర, 
తోమర, పరశు, పాశశ+అంకుశ కూటంబులను= వెలుగొందుతున్న కొజవులు, వాడి అయిన బాణాలు, చక్రాలు, చిల్లకోలలు, 
గండ్రగొడ్డళ్ళు, (త్రాళ్ళు, అంకుశాలు- వీటి సమూహాలతో; వీరు యోధ+ఆరూఢ, విశాల+అట్టాలకంబులనున్‌= వీరులైన 
భటులతో కూడి విరివి అయిన బురుజులతోను; ఒప్పి= వెలుగొంది; పరులకు= ఇతరులకు; అసాధ్యంబు+అయిన= 
జయించటానికి వీలులేని; ద్వారవతి= ద్వారకను; భేదించనేరక= ని(గ్రహించలేక; దాని వెలిన్‌= ఆ పురంబయట ఉండే; (ప్రపా, 
చైత్య, దేవాయతన, వల్మీకంబులు= చలిపందిళ్ళు, రావిచెట్టు వంటి నీడనిచ్చే దివ్యవృక్షాల చుట్టూ రాతితో నిర్మించిన రచ్చ 
కట్టలు; దేవళాలు, పుట్టలు; వర్ణించి= విడిచిపెట్టి; సమతల 'ప్రదేశంబునన్‌= మైదానపు నేలమీద; నిబిడంబుగా= దట్టంగా; శిబిర 
సన్నివేశంబు= భటులు నివసించే డేరాలు; చేసి= వేసి; నిత్యంబును= ప్రతిదినం; ఉపద్రవంబు, చేయుచున్న= హాని కలిగిస్తున్న; 
సౌంభక విజ్బంభణంబునకున్‌= సౌంభకంయొక్క చెలరేగటం; సహింపక= ఓర్వలేక; సమర సంరంభంబునన్‌= పోరు సల్పే 
ఆవేశంతో; సర్వ+ఆయుధ, సన్నద్దులు+అయి= సమస్తమైన ఆయుధాలు సమకూర్చు కొన్నవారయి. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము రౌ 


తాత్పర్యం: ఇది ద్వారక కోట వర్షనం. 1. ఆ కోట-గడ్డితో, జలంతో, ఆహార ధాన్యాలతో, సమిధలతో పుష్కలం. 
2. అందులో శతఘ్నులు మున్నగు ఆయుధయంత్రాలు అమర్చబడి ఉన్నాయి. 3. దాటలేని కందకం, ఎత్తైన 
ప్రాకారాలు, బురుజులు, నాలుగుదిక్కుల నాలుగు గోపురాలు, పెద్ద కవాటాలు అందులో ఉన్నాయి. 4. అచ్చటి 
సైనికులు ఎక్కువ జీతబత్తేలు పొందటంచేత సంతృప్తులు. సంతోషం మీరి ఉన్నవారు. 5. అక్కడ 
రథ-గజ-తురగ-పదాతి దళాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. 6. పదునైన సరికొత్త ఆయుధవిశేషాలు అలాత శర చక్ర 
తోమర పరశు పాశ అంకుశ కూటాలు అక్కడ ఉన్నాయి. 7. వీర యోధులు కావలి కాస్తున్న విశాలమైన అట్టాలకాలు 
ఉన్నాయి. అందువలన సాల్వుడు ద్వారకను భేదించలేక కోటవెలుపల మైదానాలలో సైనికశిబిరాలు నిర్మించాడు. 
అంతేగాక, అతడు తన సౌంభక పట్టణంతో నిత్యం అలజడి సృష్టిస్తున్నాడు. అందువలన యాదవులు ఆ 
సౌంభకంయొక్క విజ్బంభణం సహించలేక యుద్దానికి సర్యాయుధాలతో సిద్దులయి. 


విశేషం: మహాభారతంలోని ద్వారకాపురి వర్షన ప్రాచీనయుద్ధకళను అవగాహనం చేసికొనటానికి తోడ్పడుతుంది. ఈ వర్షన 
నేటి ఇరవయ్యవ శతాబ్దిలోని వాళ్ళకు సైతం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక సౌంభక కల్పన, ఇరవయ్యవ శతాబ్దివారి ఊహలకు 
కూడ అందనట్టిది. సౌంభకం కామగమనం కల నగర మట! రామాయణంలో సారథి లేనిది, అసంఖ్యాక ప్రజలు పయనించటానికి 
వీలైనట్టిది అయిన పుష్పక విమాన వర్షన ఉన్నది. ఇక మహాభారతంలోని సౌంభకం తీరు వేరు. ఆ అభివర్లన నేటి వైజ్ఞానిక 
కల్పనాకథలతో సంవదిస్తూ ఉన్నది. 
క. ఉద్యద్దలులు గుమారులు । విద్యాధరసములు పురము వెలువడిరి రణై 

కోద్యములు చారుదేష్టుండు. | బ్రద్యుమ్నుడు సాంబుండును విపక్షజిఘాంసన్‌. 154 


ప్రతిపదార్థం: ఉద్యత్‌+బలులు= విజ్బంభించే బలం కలిగిన వాళ్ళు; కుమారులు= (యాదవ) రాజపుత్రులు; విద్యాధరసములు= 
విద్యాధరులతో సరితూగేవాళ్ళు (దేవతలలో ఒక తెగవారు విద్యాధరులు); రణ+ఏక+ఉద్యములు= యుద్ధం చేయటంలోనే 
మిక్కిలి ఆసక్తి కలిగిన వాళ్ళు; చారుదేష్టుండున్‌; ప్రద్యుమ్నుండు; సాంబుండును (అనే రాకుమారులు); విపక్ష జిఘాంసన్‌= 
శత్రువులను చంపాలనే కోరికతో; పురము, వెలువడిరి= ద్వారకాపురి కోటలోపలినుండి బయటకు వచ్చారు. 


తాత్పర్యం: చారుదేష్ణుడు, ప్రద్యుమ్నుడు, సాంబుడు శత్రునిర్మూలన చెయ్యాలన్న కోరికతో మహోత్సాహంతో 
ద్యారకాపురికోటలోపలినుండి బయటకు వచ్చారు. ఆ యువవీరులు బలవంతులు, విద్యాధరులవంటివారు, 
యుద్దనిపుణులు. 
మణిభూషణము. 

రామవిక్రము( డజేయు. డరాతి గజావలీ 

సామజాహితుండు సాంబుండు సాల్వచమూపతిన్‌ 

క్షేమవృద్ధి యనువాని నకృత్రిమ సాహసో 

ద్దాము€ దా శరధారల ధారుణి. గప్పుచున్‌. 155 


ప్రతిపదార్థం: రామవి[క్రముండు= శ్రీరాముడి వంటి పరాక్రమం కలవాడు; అజేయుండు= జయించనలవికానివాడు; అరాతి, 
గజ+ఆవలీ, సామజ+అహితుండు= శత్రువులయొక్క ఏనుగుల సముదాయాలకు సింహం వంటి వాడు లేదా శత్రువులనే 


63 శ్రీనుదాంధ్ర ముహాభారతము 


ఏనుగుల సమూహాలకు సింహంవంటివాడు; సాంబుండు; సాల్వచమూపతిన్‌= సాల్వసేనాధిపతిని; క్షేమవృద్ది+అనువానిన్‌; అకృత్రిమ, 
సాహస+ఉద్దామున్‌= సహజమైన ధైర్యంతో (తెగువతో) కూడినట్టివాడిని; శరధారలన్‌= బాణపరంపరలచేత; ధారుణిన్‌= 
భూమిని; కప్పుచున్‌; తాణెన్‌= డీకొన్నాడు. 


తాత్పర్యం: శ్రీరాముడి పరా[క్రమం వంటి పరాక్రమం కలవాడు, జయింపసాధ్యంకానివాడు, శ్వత్రుగజాలను 
చీల్ళిచెండాడటంలో సింహంలాంటివాడు అయిన సాంబుడు, శరపరంపరలతో భూమిని కప్పుతూ, సహజసాహసంతో 
భయంకరుజైన సాల్వ సేనాధిపతిక్షేమ వృద్దిని ఎదుర్కొన్నాడు. 


విశేషం: ఈ పద్యంలో 'గజావలీ సామజాహితుండు' అనే పదగుంఫనాన్ని 'గజ+ఆవళీ, సామజ+అహితుడు” అని విడదీయాలి. 
అయితే గజములు అంటే ఏనుగులు; సామజములు అంటే ఏనుగులు. ఇచట పునరుక్తి దోషం ఉన్నట్టు స్థూల దృష్టికి భ్రమ 
కలుగుతుంది. కాని శత్రువులనే ఏనుగులదండకు సామజ+అహితుండు= సింహం వంటివాడు అనే అర్థం చెప్పాలి. 
రూపకాలంకారం. 'మణి భూషణం” పద్యానికి ర-న-భ-భ-ర- అనే గణాలు ప్రతి పాదంలోను ఉంటాయి. 10వ అక్షరం 
యతిస్టానం. 


క. జాంబవతేయు బృహద్విశి । ఖంబులకున్‌ బెదర కెదిరి ఘను. డేసె రణా 
గ్రంబున నాతనిపై నవి । లంబితుందై క్షేమవ్ఫద్ది లక్షశరంబుల్‌. 156 


ప్రతిపదార్థం: జాంబవతేయు= (జాంబవతికొడుకు) సాంబుడియొక్క; బృహత్‌ విశిఖంబులకున్‌= పెద్దబాణాలకు; బెదరక; 
ఎదిరి= ఎదిరించి; ఘనుండు= గొప్పవాడు; క్షేమవృద్ది; అవిలంబితు.డు+ఐ= ఎడతెగకుండ (ఆలస్యంలేకుండ); రణ+అ([గ్రంబునన్‌= 
అని మొనముందట; ఆతనిపై= సాంబుడిపై; లక్షశరంబుల్‌= లక్షబాణాలు; ఏసెన్‌= (ప్రయోగించాడు. 


తాత్పర్యం: సాంబుడు వేసిన పెద్ద బాణాలకు బెదరక క్షేమవృద్ది తిరిగి ఆ యుద్ధంలో సాంబుడిపై లక్షబాణాలను 


(ప్రయోగించాడు. 

వ. వాని యేయు శరంబుల నేర్పునకు సహింపక సాంబుండు జాంబూనదపుంఖంబులయిన విశిఖంబులం 
దదీయ రథాశ్వమర్మంబుల నేసిన నవి మర్మభేదవేదనలం దలరి యతివేగంబున రణంబు వెలువడ రథం 
బీడ్డుకొని సారథికి వశంబుగాక పఅచె; నట్లు సాల్వ చమూపతి సమరవిముఖుం డయిన. 157 


ప్రతిపదార్థం: వాని, ఏయు, శరంబుల, నేర్పునకున్‌= వాడు (క్షేమవృద్ధి) వేసే బాణాలనేర్పుకు; సహింపక, సాంబుండు; 
జాంబూనదపుంఖంబులు+అయిన= బంగారు చివరలు కల; విశిఖంబులన్‌= బాణాలతో; తదీయ, రథ+అశ్చ, మర్మంబులన్‌= 
ఆతడియొక్క రథాలకు పూన్చిన గుర్రాలయొక్క జీవస్టానాలలో; ఏసినన్‌= కొట్టగా; అవి, మర్మ భేద, వేదనలన్‌+తలరి= 
జీవస్థానాలు చీలటంచేత కలిగిన బాధతో నొచ్చి; అతివేగంబునన్‌= మిక్కిలి వేగంతో; రణంబు వెలువడన్‌= యుద్దంనుండి 
తొలగేటట్సు; రథంబు+-ఈడ్పుకొని= రథాన్ని -ఈడ్భుకొని; సారథివశంబు, కాక= చోదకుడికి లోబడక; పజుచెన్‌= పారిపోయాయి; 
అట్టు= ఆ విధంగా; సాల్వచమూపతి= సాల్వసేనాని; సమర, విముఖుండు= యుద్దంనుండి వెనుదిరిగినవాడు; అయినన్‌= 


కాగా, 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము (9 


తాత్పర్యం: క్షేమవృద్ధి వేసిన బాణాలకు తాళలేక సాంబుడు, బంగరుచివరలు కలిగిన బాణాలతో ఆతని రథానికి 
పూన్చిన గుర్రాల మర్మ్శస్థానాలలో కొట్టాడు. ఆబాధకు గుర్రాలు తాళలేక, సారథికి లొంగక, రథాన్ని యుద్రభూమినుండి 
తొలగించుకొని పారిపోయాయి. ఆ విధంగా సాల్వసేనాపతి యుద్దవిముఖుడు కాగా- 
స్వాగతము. 

వేగవంతు. డను వీరుండు సాంబున్‌ 

వేగవంతు. డయి వీంకను దాథెన్‌ 

వేగ బాణపదవీ తతులన్‌ ది 

గ్భాగముల్‌ విశిఖపంజరముల్‌ గాన్‌. 158 


ప్రతిపదార్థం: వేగవంతుండు+అను, వీరుండు= వేగవంతుడనే శూరభటుడు; వేగవంతుండు+అయి= వేగంకలవాడయి; సాంబున్‌= 
సాంబుడిని; వీంకన్‌= ఉత్సాహంతో; వేగ, బాణ, పదవీ, తతులన్‌= శీఘ్రంగా వెళ్ళీ అమ్ముల మార్గాల సమూహాలతో; 
దిశ్‌+భాగముల్‌= దిగంతరాలు; విశిఖ, పంజరముల్‌+కాన్‌= బాణాలతో ఏసిన గూళ్ళు కాగా; తాథెన్‌= తలపడ్డాడు. 


తాత్సర్యం: వేగవంతు డనే వీరుడు సాంబుడిని వేగంగా ఎదుర్కొన్నాడు. ఆతడు వేసిన వేగబాణపరంపరలతో 


దిగంతరాలు బాణపంజరాలయ్యాయి. 
విశేషం: స్వాగతపద్యానికి ప్రతిపాదంలో రా-న-భ-గగ అనే గణా లుంటాయి. 7వ అక్షరం యతిన్టానం. 


ఆ. సాంబు€6 బాయు మనుచు. జారుదేష్టుం దల్లి | వేగవంతు. దాతశి వీళతోడ 
వాని మస్తకంబు వ్రయ్యంగ వడి గదం । బొడిచె రుధిరవారిపూర మొలుక. 159 


ప్రతిపదార్హం: సాంబున్‌+పాయుము+అనుచున్‌= సాంబుడిని తప్పుకొమ్మని పలికి; చారుదేష్టుండు; అల్లి=కోపించి; 
వేగవంతున్‌+తాంకి= వేగవంతుడిని ఎదిరించి; వీళతోడ= ఉత్సాహంతో; వాని, మస్తకంబు= వాడితల; వ్రయ్యంగ= పగిలేటట్టు; 
వడిన్‌= వేగంగా; గదన్‌= గదతో; రుధిర, వారి, పూరము+జఒలుకన్‌= నెత్తురునీటి సమూహం (వెల్లువ) జారి కారగా; పొడిచెన్‌= 
కొట్టాడు. 


తాత్పర్యం: సాంబుడిని ప్రక్కకు తప్పుకొమ్మని పలికి, చారుదేష్టుడు వేగవంతుడితో పోరాడి, అతడి తల పగిలేటట్టు 
తనగదతో కొట్టాడు. ఆ దెబ్బకు వేగవంతుడి తలనుండి నెత్తురు నీటివెల్లువగా ప్రవహించింది. 


వ. _ ఇట్లు చారుదేష్ణు నిష్టరగదాఘాతంబున వేగవంతుండు విగతజీవుండయి నిర్హాతపాత భిన్నోన్నతగిరి 
శిఖరంబునుంబోలె నేల ద్రెళ్ళినం జూచి విచింత్యుం డను వా. డవిచింత్యవిక్రముం డయి. 160 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; చారుదేష్టు= చారుదేష్టుడియొక్క; నిష్టురు గదా+ఆఘాతంబునన్‌= కఠోరమైన గద 
దెబ్బకు; వేగవంతుండు; విగత, జీవుండు+అయి= పోయిన ప్రాణాలు కలవాడై; నిర్దాత, పాత, భిన్న+ఉన్నత, గిరి, 
శిఖరంబునున్‌+పోలె=ఐ పిడుగుపాటుచేత పగిలిన ఎత్తైన కొండకొనవలె; నేలన్‌+(త్రెళ్ళినన్‌= నేలపై దొర్లి పడగా; చూచి; 
విచింత్యుండు+అనువాండు; అవిచింత్య+విక్రముండు+అయి= ఊహించ నలవికాని పరా[క్రమం కలవాడయి (అనాలోచితంగా 
విజృంభించినట్టివాడయి). 


౯ శ్రీనుదాంధ్ర ముహాభారతము 


తాత్పర్యం: ఈ విధంగా చారుదేష్టుని గదాఘాతానికి వేగవంతుడు, పిడుగుపాటుకు ఎత్తెన కొండకొన పగిలి నేలపై 
దొరలి కూలినట్టు (క్రిందపడి మరణించాడు. అప్పుడు విచింత్యు డనేవాడు అవిచింత్యపరా[క్రముడై చారుదేమ్షడితో 
పోరాడటానికి తలపడ్డాడు. 


విశేషం: అలం: ఉపమ. 


తే. చారుదేష్టుపై. గడువాండిశరము లేసి; ।; నతండు కార్ముకహస్తుండై యాక్షణంబ 
వానిపై నభిమంత్రించి వహ్నిబాణ । మేసె నుగ్రస్పులింగంబు లెసంగ6 జదల. 161 


ప్రతిపదార్థం: చారుదేష్టుపైన్‌= చారుదేమ్టుడిమీద; (విచింత్యుడు); కడు, వాండి శరములు+ఏసెన్‌= మిక్కిలి వాడి అయిన 
బాణాలు ప్రయోగించాడు; అతండు= ఆ చారుదేష్టుడు; కార్ముక, హస్తుండు+ఐ= విల్లు చేతిలో కలవాడై; ఆ, క్షణంబు+అ= 
ఆక్షణంలోనే; వానిపైన్‌= ఆ విచింత్యుడి పై; అభిమంతత్రించి= లెస్సగా మంత్రాలు ఉచ్చరించి; వహ్ని, బాణము= ఆగ్నేయాసస్తాన్ని; 
చదలన్‌= ఆకాశంలో; ఉ(గ్రస్ఫులింగంబులు= భయంకరమైన నిప్పురవ్వలు; ఎసంగన్‌= విస్తరించగా; ఏసెన్‌= ప్రయోగించాడు. 


తాత్పర్యం: విచింత్యుడు చారుదేష్టుడిపై కడువాడిబాణాలు వేశాడు. చారుదేమ్హుడు ఆ క్షణంలోనే చేతిలో విల్లు 
ధరించి, అభిమంత్రించి వానిపై ఆగ్నేయాసస్తాన్ని (ప్రయోగించాడు. అంతట ఆకాశంలో భయంకరంగా నిప్పురవ్వలు 
[క్రమ్ముకొన్నాయి. 
క. అనలాస్త్ర మట్లు వక్షముం । గొనిన విచింత్యుండు గూలెం గుతలం బద్రువన్‌; 

ఘను వానింజూచి హాహా । స్వనము లెసంగ సాల్వుసేన సంక్షోభించెన్‌. 162 
ప్రతిపదార్థం: అనల+అ(స్తము= ఆగ్నేయాస్త్రం; అట్టు= ఆవిధంగా; వక్షమున్‌= రొమ్మును; కొనిన= కొట్టగా (ఖండించగా); 
విచింత్యుండు; కుతలంబు= భూతలం; అద్రువన్‌= అదిరేటట్టు; కూలెన్‌= (క్రిందపడ్డాడు; ఘను, వానినాచూచి= గొప్పవాడైనవాడిని 
చూచి; హాహాస్వనములు+ఎసంగన్‌= హాహాకారాలు వ్యాపింపగ; సాల్వు సేన= సాల్వుడియొక్క సేన; సంక్షోభించెన్‌= మిక్కిలి 
కలతచెందింది. 


తాత్పర్యం: ఆగ్నేయాస్త్రం (అనలాస్త్రం) తన రొమ్మును తాకటంచేత విచింత్యుడు పుడమి అదిరేట్టు (క్రిందపడి 
మరణించాడు. ఘనుడైన ఆతడి మరణం చూచి సాల్వుడి సైనికులు హాహాకారాలు చేసి సంక్షోభం పొందారు. 


విశేషం: 'అద్రువనో ఛందస్సులో శిథిలద్విత్వం. ఇది సగణం. 


వ. _ సాల్వుండు నిజసేనా సంక్షోభం బుడిచి సర్వాయుధసనాథం బయిన రథం బెక్కి యాదవకుమారవాహిని 
పయి నెత్తియేయుచు వ్రేయుచుంబొడుచుచు. బ్రతిబలంబు నెల నాయుధమయంబుగా./జేయుచున్న వాని 
కలిగి. 163 


ప్రతిపదార్థం: సాల్వుండు= సాల్వుడు; నిజ, సేనా, సంక్షోభంబు+ఉడిచి= తన సేనలో వ్యాపించిన కలవరపాటును ఆపి; 
సర్వ+ఆయుధ, సనాథంబు+అయిన= అన్ని ఆయుధాలతో సమకూడి ఉన్న; రథంబు= తేరు; ఎక్కి; యాదవ, కుమార, 
వాహినిపైన్‌= యాదవకుమారుల సైన్యంమీద; ఎత్తి= దండెత్తి; ఏయుచు, వ్రేయుచున్‌+పొడుచుచున్‌= (ఆయుధాలు) విసురుతూ, 


ర 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము గో 


ఖండిస్తూ గుచ్చుతూ; ప్రతిబలంబున్‌+ఎల్లన్‌= శత్రుసైన్యాన్నంతటినీ;: ఆయుధమయంబుగాన్‌= ఆయుధాలతో నిండేటట్టుగా; 
చేయుచున్న; వానికి+అలిగి= వాడిపై కోపించి. 


తాత్పర్యం: సాల్వుడు సమస్తాయుధాలతో కూడి ఉన్న రథాన్ని ఎక్కివచ్చి, తనసేనలో ఏర్పడిన కలవరపాటును 
తొలగించి, యాదవసైన్యంపై అనేకాలైన అ(స్తశస్తాలతో విజృంభించి పోరాడ సాగాడు. అంతట వాడిపై ఆగ్రహం 
చెంది. 


సీ. _ హంసవర్ణోత్ర్తుహయములం బూనిన । రథ మెక్కి కాంచనరమ్యయప్టి 
సంభృత మకరధ్వజం బొప్ప బద్ద గో । ధాంగుళిత్రాణుండై యతలశాత 
సాయకావళిజేసి సాల్వు. బిల్దుచు వాని । మీంద. బ్రద్యుమ్ను!. డదమేయబాణ 
వర్వంబు గురిసిన, వాండును వానిపై. । గడువాండిశరములం గడ6గి యేసె; 


ఆ. _ నధికవీరు లైన యయ్యిద్దణకు నస్త్ర । కోవిదులకు. బోరు ఘఫోరమయ్యెం 
దద్ద భయము వొంది తద్దారకాపురి(ర) 1 సౌంభకముల జనులు సంభ్రమింప. 164 


ప్రతిపదార్థం: హంస, వర్ష+ఉత్తమ, హయములన్‌+పూనిన, రథము+ఎక్కి= తెల్లని హంసరంగు కల మేలిగుర్రాలు కట్టిన 
తేరును ఎక్కి; కాంచన, రమ్య, యష్టి సంభృత, మకర, ధ్వజంబు+జఒప్పన్‌= బంగారుతో చేయబడిన అందమైన కర్రకు 
పూన్ఫబడిన మొసలి జెండా వెలుగొందుతుండగా; బద్దగోధా+అంగుళి, (త్రాణుండు+ఐ= చేతి వ్రేళ్లకు అల్లెత్రాటి ఒరిపిడి 
తగలకుండటానికై ఉడుముతోలుతో కుట్టబడిన కవచం ధరించిన వాడై; అతుల, శాత, సాయక+ఆవళిన్‌+చేసి= సాటిలేని 
వాడి అయిన బాణాల సముదాయంచేత; సాల్వున్‌+పిల్చుచు= సాల్వుడిని (యుద్ధంచేయుమని) ఆహ్వానిస్తూ; వాని మీందన్‌= 
ఆ సాల్పుడిపై; ప్రద్యుమ్నుండు; అమేయ, బాణ, వర్షంబు, కురిసిన= దట్టమైన అమ్ములవాన కురిపించగా; వాండును= ఆ 
సాల్వుడును; వానిపైన్‌= ప్రద్యుమ్నుడిపై; కడు, వాండి, శరములన్‌+కడంగి+ఏసెన్‌= మిక్కిలి పదునైన బాణాలను పూని 
ప్రయోగించాడు; అధిక, వీరులు+ఐన= గొప్ప శూరులైన (దండిమగలైన); ఆ+ఇద్దణకున్‌= ఆ ఇరువురికి; అస్త్ర కోవిదులకున్‌= 
అస్త్రాలు తెలిసినట్టి వారికి- అంటే అ|స్తాలలో (ప్రావీణ్యం గల ఆ సాల్వప్రద్యుమ్నులు ఇరువురికిన్నీ; పోరు= యుద్దం; 
ఘోరము+అయ్యెన్‌= భయంకరంగా జరిగింది; తద్‌, ద్వారకా, పురి(ర), సౌంభకముల జనులు= ఆ ద్యారకానగరంలోని, 
సౌంభకపురంలోని జనులు; తద్ద= మిక్కిలి; భయము+పొంది= భయపడి; సంభ్రమింప= కలవరం చెందగా. 


తాత్పర్యం: తెల్లగు(ర్రాల్ని పూన్చిన రథాన్ని ఎక్కి, ఆ రథంమీది బంగారుకొయ్యపై మొసలిగుర్తుజెండా లెస్సగా 
ప్రకాశిస్తూ ఉండగా, చేతివ్రేళ్ళకు అల్లెత్రాటిఒరిపిడి తగులకుండ ఉడుముతోలు పైకప్పులు తొడుగుకొని ప్రద్యుమ్నుడు 
పదునైన బాణాలు ప్రయోగిస్తూ నాల్వుడిని యుద్దానికి ఆహ్వానిస్తూ శరవర్షం కురిపించాడు. సాల్వుడు కూడ 
పూనికతో వాడి బాణాలు ప్రయోగించాడు. అ(స్త్రవిద్యలో ఆరితేరిన ఇద్దరిమధ్య పోరు భీకరమయ్యేసరికి 
ద్యారకాపట్టణంలోని, సౌంభకపురిలోని ప్రజలు మిక్కిలి భీతిల్లి కలవరపడినారు. 


విశేషం: ఈ పద్యంలో 'బద్దగోధాంగుళిత్రాణుండై' ప్రద్యుమ్నుడు పోరు సలిపినట్టు ఉన్నది. ప్రాచీనకాలంలో యుద్దంలో వింటికి 
ఠా జా 0 ఠా 

కల ప్రాముఖ్యం ఎల్లరకు తెలిసిందే. వింటి బద్దకు అల్లె త్రాడు బిగించి బాగుగా ఎక్కుపెట్టి లాగి వీరుడు బాణాలను 

విడవాలికదా! అప్పుడు అల్లెత్రాటి ఒరిపిడివల్ల వీరుడి (వ్రేళ్లు గాసి చెందకతప్పదు. అందుచేత 'అంగుళిత్రాణం' అవసరం. 
రా 0? 0 


సై శ్రీనుదాంధ్ర ముహాభారతము 


ప్రాచీనకాలంలో విలుకాండ్రు అంగుళిత్రాణంగా 'గోధిను ఉపయోగించేవారు. గోధ అంటే అల్లెత్రాటి దెబ్బతగులకుండ 
ఉండటానికై చేతికి తొడుగుకొనే ఉడుముతోలుతో కుట్టబడిన కవచం. ఉడుము (గోధ) చర్మంతో తయారుచేయబడేది కనుక. 
అంగుళిత్రాణానికి 'గోధి - అనే పేరు ఏర్పడింది. 
క. అనిమొన సాల్వుండు ప్రద్యు । మృనిశాతశరాలివిద్ద మర్ముండయి పె 

లన మూర్చవోయి పడియెం । దన రథముపయిన్‌ ధరిత్రి దల్లాదపడంగన్‌. 165 


ప్రతిపదార్హం: అని, మొన= యుద్దానికిముందుభాగంలో; ప్రద్యుమ్న, నిశాత, శర+ఆవలి, విద్ద, మర్ముండు+అయి= 
(ప్రద్యుమ్నుడియొక్క వాడి అమ్ముల గుంపుచేత కొట్టబడిన జీవస్టానాలు కలవాడయి; సాల్వుండు; ధరిత్రి= భూమి; తల్లడపడంన్‌= 
కంపించేటట్టు; పెల్చ్బ్చన= వేగంగా; మూర్చ+పోయి= స్పృహ తప్పి; తన, రథము పయిన్‌= తన తేరుమీద; పడియెన్‌= 
పడిపోయాడు. 


తాత్పర్యం: యుద్దానికి ముందుభాగంలో ప్రద్యుమ్నుడు సాల్వుడి మర్మస్థానాలను వాడిబాణాలతో భేదించాడు. 
అప్పుడు సాల్వుడు భూమి కంపించేటట్టు వేగంగా రథంపై మూర్చిల్లిపడ్డాడు. 


ఉ.  అంతన మూర్చదేజి కలుషానలదీప్రముఖుండు సౌంభకుం 
దడంతకదండదారుణము లైన శరంబుల రౌక్షిణేయు ది 
గ్రంతిబలాఢధ్యు నేయుడు, నతండును మూర్చితుండయ్యె; వాని సం 
బ్రాంతి. దదీయసారథి యపాస్తరణాంతరు జేసెం జెచ్చెరన్‌. 166 


ప్రతిపదార్థం: అంతన= అంతట; కలుష+అనల, దీప్త ముఖుండు= కోపమనే అగ్నిచేత వెలుగొందే మొగం కలవాడు; 
సౌంభకుండు= సాల్వుడు (సౌంభకం కలవాడు); మూర్చ, తేజీ= మూర్చనుండి తేరుకొని; అంతక, దండ, దారుణములు+ఐన= 
యముడి దండం వలె భయంకరాలైన; శరంబులన్‌= బాణాలతో; దిశ్‌-దంతి, బల+ఆఢ్యున్‌= దిగ్గజం వంటి బలం 
కలవాడిని; రౌక్క్మిభలేయున్‌= రుక్కిణికొడుకైన ప్రద్యుమ్నుడిని; ఏయుడున్‌= కొట్టగా; అతండును= ఆ ్రద్యుమ్నుడుకూడ; మూర్చి 
తుండు+అయ్యెన్‌= మూర్చచెందిన వాడయ్యాడు; తదీయసారథి= అతని రథచోదకుడు; సంభ్రాంతిన్‌= కలతనాొంది; చెరన్‌+చెరన్‌= 
వెంటనే; వానిన్‌= ఆ ప్రద్యుమ్నుని; అపాస్త, రణ+అంతరున్‌+చేసెన్‌= యుద్దమధ్యంనుండి తొలగించబడినవాడినిగా చేశాడు. 


తాత్పర్యం: అంతట సాల్వుడు తెలివొంది, కోపోద్దీపితుడై, బలాఢ్యుడైన ప్రద్యుమ్నుడిపై యమదండంవంటి బాణాలు 
(ప్రయోగించాడు. అందువలన ప్రద్యుమ్నుడు మూర్చపోయాడు. అంత అతడిసారథి కళవళపడ్పి, రథాన్ని రణరంగంనుండి 
ప్రక్కకు తొలగించి తోలుకొనిపోయాడు. 


న. _ ఇట్లు మూర్చితుండయిన ప్రద్యుమ్నుం దోడ్కొని చని రణంబునకు దూరంబుగా నరదంబు నిలిపికొని దారుక 
సుతుం డున్నంత, నొక్కింత ప్రొద్దునకు మూర్చదేటి ప్రద్యుమ్నుండు సూతున కిట్లనియె. 167 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మూర్చితుండు+అయిన= స్పృహ కోల్పోయిన; ప్రద్యుమ్నున్‌+తోడ్కొని, చని= ప్రద్యుమ్నుడిని 
తీసికొని వెళ్ళి; రణంబునకు, దూరంబుగాన్‌= యుద్దానికి దూరంగా; అరదంబు= రథం; నిలిపికొని= ఆపి; దారుక 
సుతుండు= దారుకుని కొడుకు; ఉన్నంతన్‌= ఉండగా; ఒక్కింత (ప్రొద్దునకు= కొంతసేపటికి; 'ప్రద్యుమ్నుండు; మూర్చ, తేటి= 
తెలివొంది; సూతునకు= సారథికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము గ 


తాత్సర్యం: ఆవిధంగా మూర్చిల్లిన ప్రద్యుమ్నుడిని తోడ్కొని వెల్లి, అతనిసారథి రథాన్ని రణరంగంనుండి తొలగించి 
దూరంగా ఆపి ఉంచగా, కొంతసేపటికి ఆ వీరుడు తేరుకొని సూతుడితో ఇట్లా అన్నాడు. 


క. “'ఘోారాహవరంగమునకు । దూరముగా నన్ను నిట్లు దోడ్కొని తేరన్‌ 
దారుకసుత! నీ కుచితమె? ।; వీరారంభంబు సూచి వెజచితె? చెపుమూ!” 168 


ప్రతిపదార్హం: ఘోర+ఆహవరంగమునకున్‌= భయంకరమైన యుద్ధభూమికి; దూరముగా= దవ్వుగా; నన్నున్‌+ఇట్టు; తోడ్కొని, 


తేరన్‌= తీసికొనిరావటం; దారుకసుత!= ఓ దారుకుడి పుత్రుడా!) నీకు; ఉచితమె= తగునా?; వీర+ఆరంభంబు= (ఎదిరి) 
వీరుని ప్రారంభం; చూచి= అరసి; వెజచితివిశ+ఎ= భయపడ్డావా?; చెపుము+ఆ= చెప్పుము. 


తాత్పర్యం: “ఓ దారుకుడి పుత్రుడా! భయంకరంగా పోరు జరుగుతున్నపుడు నన్ను యుద్దభూమినుండి దూరంగా 
తోడ్కొని తేవటం నీకు తగునా? ఎదుటివీరుల పరాక్రమవిజ్బంభణం చూచి నీవు భయపడ్డావా? చెప్పుము.” 


విశేషం: ఇక్కడ (ప్రద్యుమ్నుడు తన సారథిని 'దారుకసుతి! అని సంబోధించటం గమనించదగింది. దారుకుడు శ్రీకృష్ణుడి 
రథసారథి. ప్రాణభీతిచే వీరుడు యుద్ధభూమిని వీడటం అవమానం. ప్రద్యుమ్నుడు రణరంగంలో ప్రాణాలు కోల్పోవటానికైనా 
సంసిద్దుడే కాని పరోక్షంగానైనను పిరికితనాన్ని సహించలేడు. కాబట్టి అట్టా పలికాడు. వేరొక సారథిమాట వేరు. దారుకుడి 
పుత్రుడికి అటువంటి పిరికితనం కూడదని (ప్రద్యుమ్నుడి భావం. 


వ. మటియు సారథిం జూచి విహ్వాలమానసుండయి యిట్లనియె. 169 
ప్రతిపదార్థం: మజియు= ఇంకను; సారథిన్‌+చూచి= రథచోదకుడిని చూచి; (ప్రద్యుమ్నుడు); విహ్యల మానసుండు+అయి= 
కలత చెందిన మనస్సు కలవాడయి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: అంతటితో ఆగక, ప్రద్యుమ్నుడు చెదరిన మనస్సు కలవాడయి సారథితో ఇట్లా పలికాడు. 


విశేషం: ఇచట 'మజియు” అనే ప్రయోగం మిక్కిలి అర్లవంతమైంది. ప్రద్నుమ్వుడు అపుడు 'విహూల మానసుడు'. అంతకు 
పూర్వమే అతడు సారథిని చీవాట్టు పెట్టి ఉన్నాడు. అది చాల లేదు. అందుచేత 'మజీయు” మాటాడవలసి వచ్చింది. 
(ప్రద్యుమ్నుడి వంటి వీరుల మనస్తత్యం, రథికులకూ, సారథులకూ ఉండవలసిన ఆదర్శ అనుబంధాన్ని ఈ సంవాదం 


వెల్లడిస్తున్నది. 
క. “సమర విముఖత్వమును రణ । విముఖుల. జంపుటయు శరణు వేడిన రక్షిం 
పమియును యాదవవంశో । త్తములకుం గల నయిన. గలవె దారుకతనయా! 170 


ప్రతిపదార్థం: దారుకతనయా!= ఓ దారుకుడి సుతుడా!; సమర, విముఖత్వమును= యుద్ధంలో పెడమొగం పెట్టటం; 
రణవిముఖులన్‌+*చంపుటయున్‌= యుద్ధం నుండి వెనుదిరిగిపోయే వారిని చంపటం; శరణు, వేండిన, రక్షింపమియును= 
కాపాడుమని వేడుకొన్న వారిని రక్షించకపోవటం; యాదవ, వంశ+ఉత్తములకున్‌= యాదవ వంశంలో పుట్టిన సజ్జనులకు; 
కలన్‌+*అయినన్‌= కలలో అయినప్పటికి; కలవె= ఉన్నాయా? 


ల్ల శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: “పేరుప్రతిష్టలను ఆర్జించిన దారుకుడి పుత్రుడవైన సారథీ! యుద్దంనుండి వెనుదిరిగి పోవటం, 
రణరంగంలో వెన్నుజూపి పారిపోయేవారిని సంహరించటం, శరణువేడిన వారిని రక్షించకుండా ఉండటం 
యాదవవంశంలో పుట్టిన వీరశ్రేష్టులకు కలలో అయినను ఉన్నాయా! 


కు విక్రమము విడిచి సమరా । పక్రాంతుండ నయిన నన్ను బలదేవుండునుం 
జక్రధరుండు కుమారులు । నక్రూరాదులును నేమి యని నగరె సభన్‌. 171 
ప్రతిపదార్థం: విక్రమము, విడిచి= పౌరుషం వీడి; సమర+అపక్రాంతుండన్‌+అయినన్‌= యుద్దరంగం నుండి తొలగితే; నన్ను; 


బలదేవుండునున్‌+చక్రధరుండు= బలరాముడు, శ్రీకృష్ణుడును; కుమారులున్‌= యాదవ పుత్రులు; అ[క్రూర+ఆదులునున్‌= 
అ(క్రూరుడు మున్నగువారున్నూ; సభన్‌= కొలువుకూటంలో; ఏమి+అని= ఇది ఏమిటని; నగరె= నవ్వరా? 


తాత్పర్యం: పరాక్రమం విడిచి, యుద్ధభూమి నుండి నేను తేజస్సు కోల్పోయి తాలగిపోతే, బలరాముడు, శ్రీకృష్ణుడు, 
రాకుమారులు, అ|(క్రూరుడు మొదలైన పెద్దలు నన్ను చూచి నవ్వరా? 


విశేషం: 'ఏమి యని నగరె' అనేది జాతీయం. ఇటువంటి హీనకృత్యం చేశా వేమియని నవ్వరా! 


వ. చెట్టసేసి తింకనయిన. జెచ్చెర సాంబ చారుదేష్టు లున్న చోటికి సాల్వాభిముఖంబుగా రథంబు వజపు 'మనిన, 
సారథి యిట్లనియె. 172 


ప్రతిపదార్థం: చెట్ట= చెడు; చేసితి= చేశావు; ఇంకన్‌+*అయినన్‌= ఇకనయిన; చెరన్‌+చెరన్‌= వెంటనే; సాంబ, చారుదేష్టులు; 
ఉన్న చోటికి; సాల్వ+అభిముఖంబుగా= సాల్వుడికి ఎదురుగా; రథంబు, పఅపుము= తేరు సాగనిమ్ము; అనిన, సారథి; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: నీవు చేసింది తప్పు. ఇకనయిన సాంబుడు చారుదేష్షుడు యుద్దం చేస్తున్న చోటికి సాల్వుడికి ఎదురుగా 
మనతేరు నడుపుము*- అని అనగా 'ప్రద్యుమ్నుడికి సారథి ఇట్టా బదులు పలికాడు. 


క. “రథి కిమ్ముగాని యెడ సా । రథి ధృతిమెయి.(; గావ వలయు, రథియును దత్సా 
రథింగావవలయుి, రథి సా । రథులు పరస్పర శరీర రక్షకు లగుటన్‌. 173 


ప్రతిపదార్హం: రథికి= రథాన్నెక్కి యుద్దం చేసేవీరుడికి; ఇమ్ముకాని, ఎడ=అనుకూలత లేని సమయంలో; సారథి= రథం 
నడిపేవాడు; ధృతిమెయిన్‌= ధైర్యంతో; కావవలయు= కాపాడాలి; రథియును= రథికుడు కూడ; తద్‌, సారథిన్‌= ఆ సారథిని; 
కావ వలయు= రక్షించాలి; రథి, సారథులు= రథికుడు, సారథియును; పరస్పర, శరీర, రక్షకులు+అగుటన్‌= ఒండొరుల 
దేహాలకు రక్షణ చేకూర్చేవాళ్ళు కాబట్టి. 


తాత్పర్యం: “వీలు, చాలు కానివేళ రథికుడిని సంరక్షించే బాధ్యత సారథిపై ఉంటుంది. అట్టే సారథిని కాపాడే 
బాధ్యతకు రథికుడు పూనుకోవాలి. రథికుడు, సారథి ఒండొరుల శరీరరక్షణకు బాధ్యులు. 
ఆ. సాల్వబాణవిగతసత్తుుండ వైన ని । న్నిట్లు దెచ్చితిని; సహింప వలయు; 

నా రథాశ్వముల ఘనస్యందనము నిదె । చూడు' మనుచు సూతసూను. డపుడు. 174 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము గర్‌ 


ప్రతిపదార్థం: సాల్వ, బాణ, విగత, సత్వుండవు+ఐన= సాల్వుడియొక్క బాణాలచేత పోయిన బలం కలవాడివి అయిన; 
నిన్ను+ఇట్టు, తెచ్చితిని= నిన్ను ఈ విధంగా తీసుకొని తెచ్చాను; సహింపవలయు= ఓర్చుకొనాలి. నా, రథ+అశ్వముల= నా 
తేరుకు కట్టిన గుర్రాలను; ఘన, స్యందనమును= గొప్పరథాన్ని; ఇదె, చూడుము+అనుచున్‌; సూతసూనుండు= (సూతుడి 
కొడుకైన) సారథి; అపుడు. 


తాత్పర్యం: సాల్వుడిబాణాలచేత నీ బలం తరిగింది. అందుచేత ఇట్లా నిన్ను తీసుకొని వచ్చాను. ఓర్చుకొనుము. 
నా రథాన్ని, రథానికి కట్టిన గుర్రాల పటుత్వాన్ని ఇంక నీవు చూడగలవు! 


వ. సవ్యాపసవ్య విచిత్రమండల గతుల నాక్షణంబ సాల్వునకు నప్రదక్షిణంబుగా రథంబు వజపిన, దాని సహింపక 
సాల్వుండు మూండమ్ముల సారథినేసి మజియు రాక్షసమాయ ననేక శరంబులు ప్రద్నుమ్నుపై నేసిన. 175 


'ప్రతిపదార్హం: ఆ క్షణంబు+అ= వెనువెంటనే; సవ్య+అపసవ్య, విచిత్ర, మండల, గతులన్‌= కుడి, ఎడమ వైపులుగా 
ఆశ్చర్యకరంగా, గుండ్రంగా త్రిప్తుతూ; సాల్వునకున్‌+అప్రదక్షిణంబుగా= ఎడమవైపునుంచి కుడివైపుగా సాల్వుడిని చుట్టుతూ, 
రథంబు, పజపిన= తేరునడపగా; దాని, సహింపక= దాన్ని ఓర్వక; సాల్వుండు; మూండు+అమ్ములన్‌= మూడు బాణాలతో; 
సారథిన్‌+ఏసి= సూతుడిని కొట్టి; మజీయు; రాక్షస, మాయన్‌= రక్కసులు చూపే మాయతో; అనేక, శరంబులు= పెక్కుబాణాలు; 
'ప్రద్యుమ్నుపైన్‌; ఏసినన్‌= ప్రయోగించగా. 


తాత్పర్యం: వెంటనే సూతుడు రథాన్ని కుడి యెడమల విచిత్రగతులతో ఆశ్చర్యకరంగా నడిపి, సాల్వుడికి 
అప్రదక్షిణంగా చుట్టి వచ్చాడు. సాల్వుడు దాన్ని తనకు అవమానంగా ఎంచి సారథిని మూడుబాణాలతో కొట్టి, 
రాక్షస్షమాయతో కూడిన పెక్కుబాణాలు ప్రద్యుమ్నుడి పై ప్రయోగించాడు. 
క.  అమ్మాయాశరములు భ । గ్నమ్నులుగా. జేసి తన్ముఖమ్మున6 దద్వ 

క్షమ్మున నొక్కట బ్రహ్మా । స్తమ్మును బ్రద్యుమ్ను! డేసె దారుణభంగిన్‌. 176 
ప్రతిపదార్థం: ఆ+మాయాశరములు= ఆ మాయతో కూడిన బాణాలు; భగ్నమ్ములుగాన్‌+చేసి= ముక్కలుగా వ్యర్థంచేసి; 


తద్‌+ముఖమ్మునన్‌= అతడి మొగాన; తద్‌+వక్షమ్మునన్‌= ఆతడి రొమ్ముమీద; ఒక్కట= ఏకకాలంలో; బ్రహ్మ+అ(స్తమ్మును= 
(బ్రహ్మపేరిటి మంత్రబాణాన్ని; ప్రద్యుమ్నుండు; దారుణభంగిన్‌= భయంకరరీతిగా; ఏసెన్‌= ప్రయోగించాడు. 


తాత్పర్యం: సాల్వుడు వేసిన మాయాబాణాలను వమ్ముచేసి ప్రద్యుమ్నుడు, అతడి ముఖాన్ని, రొమ్మును ఒకేసారి 
తాకేటట్టు బ్రహ్మాస్త్రాన్ని భయంకరంగా ప్రయోగించాడు. 


వు ఇట్లు బ్రహ్మాస్తవీడితుండయి సాల్వుండు మూర్చవోయి రథంబుపయింబడిన వాని వెండియు 
నొక్కదివ్యబాణంబున నేయ సమకట్టిన నంతరిక్షంబున హాహారవంబు లెసం౧,; నంత దేవగణ ప్రేరితులైన 
నారద మారుతులు ప్రద్యుమ్నుపాలికి వచ్చి యిట్లనిరి. 177 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; బ్రహ్మ+అ'స్త్ర, పీడితుండు+అయి= బ్రహ్మాస్తంచేత బాధించబడినవాడయి; సాల్వుండు; 


మూర్చ, పోయి= మూర్చిల్లి; రథంబుపయిన్‌= తేరిపై) పడిన; వాని= వాడిని; వెండియున్‌= మళ్ళీ; ఒక్క దివ్యబాణంబునన్‌= 
దేవతాసంబంధమైన ఒక బాణంతో; ఏయ, సమకట్టినన్‌= వేయటానికి పూనుకోగా; అంతరిక్షంబునన్‌= ఆకాశంలో; హాహారవంబులు= 


లర శ్రీనుదాంధ్ర మహాభారతము 


హాహాఅనేధ్వనులు; (భయోత్సాతాన్ని సూచించే అరుపులు); ఎసలౌన్‌= విస్తరిల్హాయి; అంతన్‌; దేవ, గణ, ్రేరితులు+ఐ= 
దేవతల సమూహంచేత (ప్రేరేపించబడినవారై; నారద మారుతులు= నారదుడు; వాయుదేవుడు; (ప్రద్యుమ్ను పాలికి, వచ్చి= 
(ప్రద్యుమ్నుడి దగ్గరకు వచ్చి; ఇట్టు+అనిరి= ఈ విధంగా పలికారు. 


తాత్పర్యం: సాల్వుడు బ్రహ్మాస్తఎడితుడై మూర్చిల్టాడు. ప్రద్యుమ్నుడు మరొక దివ్యబాణాన్ని సంధిస్తుండగా, 
ఆకాశంలో హాహకారాలు ఉప్పతిల్లాయి. దేవతల(ప్రేరణచొప్పున నారదుడు, వాయుదేవుడు ప్రద్యుమ్నుడి కడకు వచ్చి 
ఇట్టా పలికారు. 


విశేషం: కొన్ని ప్రతులలో నారదపర్వతులు వచ్చారని ఉన్నది. సంస్కృతమూలంలో “నారదం ప్రేషయామాసుః శ్వసనం చ 
మహాజవమ్‌” - అని ఉన్నది. అందుచేత నారద మారుతుల అనే పాఠమే ఇచట (గ్రహించదగింది. 
తే...  'వీడ నీచేత వధ్యుండు గాడు, మిన్న। కేయ కుండుము.; వీని నారాయణుండు 

మొనసి వధియించు' నని పల్కె వనజగర్జుం । డనినం బ్రద్యుమ్ను! డేయక యనఘు. డుండె. 178 


ప్రతిపదార్థం: వీండు= ఇతడు అంటే సాల్వుడు; నీచేత; వధ్యుండు, కాండు= చంపదగిన వాడు కాడు; మిన్నక+ ఏయక+ 
ఉండుము= (బాణం) వేయకుండ ఊరకుండుము; వీనిన్‌= ఇతడిని; (ఈసాల్వుడిని); నారాయణుండు= విష్ణువు; మొనసి= 
పూని; వధియించున్‌= చంపుతాడు; అని; వనజ గర్భుండు= (బ్రహ్మదేవుడు (పద్మగర్భంనుండి పుట్టినవాడు); పల్కెన్‌= 
పల్కినాడు; అనినన్‌; అనఘుండు= పాపరహితుడు; ప్రద్యుమ్నుండు; ఏయక, ఉండెన్‌= (బాణాన్ని) ప్రయోగించకుండ మిన్నక 
ఉండిపోయాడు. 


తాత్పర్యం: “వీడు నీచేత చంపదగినవాడు కాడు. వీడిని నారాయణుడే వధిస్తాడు" అని బ్రహ్మదేవుడు చెప్పినట్టు 
నారద మారుతులు పలుకగా ప్రద్యుమ్నుడు ఇంక తాను బాణం వేయక మిన్నకున్నాడు. 


సాల్వుండు ప్రద్యుమ్నునిచే బాధితుండై మరలిపోవుట (సం. 3-20-26) 


వ. _ అంత సాల్వుండును నివృత్తుండయి ద్వారకాపురి యవరోధం బుడిగి తన సౌంభక బెక్కి క్రమ్మజి చనియె; 
నంత నీ యజ్ఞంబు నిర్వృత్తం బయిన నేనరిగి బల భగ్నీకృత పాదపవనంబుల దాని, ననభిజ్ఞాత 
ద్వారదేశంబుల దాని, నస్వాధ్యాయ స్వాహాకార మహీసురాగారం బయిన దాని, నపేత భూషణ 
యోషిజ్జ్ఞనంబుల దాని ద్వారవతిం జూచి, యాహుకాత్మజువలన నంత వృత్తాంతంబును నెటింగి, సాల్వుం 
జంపి కాని యిప్పురంబు సొర నొల్ల నని నిశ్చయించి, దీని నప్రమాదులరై రక్షించుకొని యుండుండని 
బలదేవాదులం బంచి, యప్పుడ ప్రయాణభేరి సవం బంచి, కృత స్వస్తి వచన పురోహిత ప్రముఖ బ్రాహ్మణ 
వరులకు నమస్కరించి శైబ్యసుగ్రీవంబులను వాహనంబులం బూనిన దివ్యరథం బెక్కి, 179 


ప్రతిపదార్థం: అంత; సాల్వుండును; నివృత్తుండు+అయి= మరలిన వాడై; ద్వారకాపురి, అవరోధంబు+ఉడిగి= ద్వారకా 
నగరాన్ని ముట్టడించటం మాని; తన సౌాంభకంబు+ఎక్కి= (కామగమనశక్తి ఉన్న) తన సౌంభకాన్ని ఎక్కి; (క్రమ్మటి= 
వెనుతిరిగి; చనియెన్‌= వెళ్ళిపోయాడు; అంత, న్స యజ్ఞంబు= నీ (రాజసూయ) యాగం; నిర్చృత్తంబు+అయిన= పూర్తికాగా; 
నేను+అరిగి= నేను వెళ్ళి (అంటే ద్వారకకు వెళ్ళి); బల, భగ్నీకృత, పాదప, వనంబుల దానిన్‌= సేనలచేత భన్నం చేయబడిన 


ఆరణ్యపర్వము - ప్రథనూశ్వాసము గా 
చెట్ట తోటలు కలదానిని; అనభిజ్ఞాత, ద్వార దేశంబులదానిన్‌= గుర్తింపరాని ద్వారసీమలు కల దానిని; అ*స్వాధ్యాయ, 
స్వాహాకార, మహీసుర+అగారంబు+అయినదానిన్‌= వేదపారాయణలు, స్వాహాకారాలు (యజ్ఞాలలో హవిస్సులు వేల్ళేటప్పుడు 
మంత్రాల చివర ఉచ్చరింపబడేవి) లేని (బ్రాహ్మాణ గృహాలు గలదానిని (అంటే ఆనాడు ద్వారకలో వేదపఠనం లేదు, 
యజ్ఞయాగాదులు జరగటం లేదన్న మాట); అపేత, భూషణ, యోషిత్‌+*జనంబుల దానిన్‌= తొలగించబడిన ఆభరణాలు 
కల స్త్రీ జనం కల దానిని; ద్యారవతిన్‌+*చూచి= ద్వారకను చూచి; ఆహుక+ఆత్మజు వలనన్‌= ఉగ్రసేనుడి వలన (కంసుడి 
తండ్రి - శ్రీకృష్ణుడి తాత ఉ(గ్రసేనుడు); అంత, వృత్తాంతంబునున్‌+ఎటింగి= జరిగినదంతయు తెలిసికొని; సాల్వున్‌+చంపి, 
కాని= సాల్వుడిని సంహరించిన పిమ్మట కాని; ఈ+పురంబు= ఈ పట్టణం; చొరన్‌+జఒల్లన్‌+అని= ప్రవేశించనని; నిశ్చయించి= 
నిర్ణయించి, దీనిన్‌= దీనిని (ఈ ద్వారకాపురిని); అప్రమాదులరు+ఐ= జాగరూకులై; రక్షించుకొని+ఉండుండు+అని= 
కాపాడుకొంటూ ఉండండని; బలదేవ+ఆదులన్‌, పంచి= బలరాముడు మున్నగువారిని ఏర్పరచి; అప్పుడు+అ= అప్పుడే; 
ప్రయాణ భేరి; చజవన్‌, పంచి= ప్రయోగించటానికి ఆజ్ఞాపించి; కృత, స్వస్తివచన, పురోహిత, ప్రముఖ, బ్రాహ్మాణవరులకు= 
చేయబడిన “న్వస్తి” వాక్యాలు కల పురోహితులు మొదలైన (బ్రాహ్మణ శ్రేష్టులకు; నమస్కరించి= మొక్కి; శైబ్య, 
సుగ్రీవంబులు+అను= శైబ్యం, సుగ్రీవం అనే పేరు కల; వాహనంబులన్‌= గు(ర్రాలను; పూనిన= కట్టబడిన; దివ్యరథంబు+ఎక్కి= 
దేవతామహత్తు కల తేరును ఎక్కి. 


తాత్పర్యం: అటుపిమ్మట ద్వారకానగరం పై ముట్టడిమాని, సౌాంభకం ఎక్కి సాల్వుడు వెళ్ళిపోయాడు. 
రాజసూయయాగం పూర్తి అయిన పిమ్మట నేను ద్వారకకు వెళ్ళి చూడగా - అచ్చటి ఉద్యానవనాలు శత్రుసైనికులచేత 
నాశనమయి పోయాయి. (ప్రవేశ ద్యారసీమలు గుర్తు పట్టలేనట్లు మారిపోయాయి. విప్రగృహాలలో వేదపారాయణ 
వినిపించటం లేదు. యజ్ఞ యాగాదులు జరగటం లేదు. స్వాహాకారాలు వినరాలేదు. ప్రే జనాల శరీరాలపై 
ఆభరణాలే లేవు. “ఇక, సాల్వుడిని చంపి కాని తిరిగి ద్వారకానగరం 'ప్రవేశించజాల' నని శపథం చేసి, పురరక్షణకై 
బలరామాదులను నియోగించి వెంటనే ప్రయాణభేరి (మోగింపజేసి, పురోహిత బ్రాహ్మణాశీస్సులు అందుకొని, శ్రైబ్య 
సుగ్రీవా లనే గుర్రాలను పూన్చిన దివ్యరథం అధిరోహించి. 


ఆ. పాంచజన్యరవము( బంచమహాశబ్ద |; రవము. జెలంగి దిశలు సెవుడు వడంగ 
నొలసి జనుల దీవనలు మించె రమ్యమై । గరుడకేతనంబు గ్రాలెం. జదల. 180 


ప్రతిపదార్థం: పాంచజన్య రవమున్‌= పాంచజన్యమనే పేరున్న శంఖధ్వని (పాంచజన్యం శ్రీ మహావిష్ణువు యొక్క శంఖం); 
పంచమహాశబ్దరవమున్‌= ఐదు గొప్ప జంత్రాలనుండి వచ్చే ధ్వనియు; దిశలు= దిక్కులు; చెవుడు+పడంగన్‌= వినిపించనంతటి 
పెద్ద ధ్వని ఏర్పడగా (చెవులకువలె దిక్కులకు చెవుడు వచ్చిందని భావం); ఒలసి= వ్యాపించి; జనుల, దీవనలు= ప్రజల 
ఆశీస్సులు; రమ్యము+ఐ= అందమై; మించె= అతిశయించాయి; చదలన్‌= ఆకాశంలో; గరుడకేతనంబు= గరుత్మంతుడు 
గుర్తుగా ఉండే జెండా; క్రాలెన్‌= ప్రకాశించింది. 


తాత్పర్యం: పాంచజన్య శంఖారావం, పంచ మహావాద్యాలధ్వనులు దిక్కులు చెవుడు పడేటట్టు అతిశయిల్హాయి. 
ప్రజల ఆశీస్సులు వెల్లివిరిశాయి. మనోహరంగా గరుడధ్వజం ఆకాశంలో ప్రకాశించింది. (ఢక్కా మృదంగ పటహాది 


పంచమహావాద్యాల శబ్దాలు పంచమహాశజబ్జాలు,) 


విశేషం: పంచజనుడనే రాక్షసుని శరీరం నుండి లభించినందువలన శ్రీకృష్ణుని శంఖానికి 'పాంచజన్యం” అనే పేరు ఏర్పడింది. 


ల శ్రీనుదాంధ్ర మహాభారతము 


వన. అ ట్లసంఖ్యాత చతురంగ సైన్యంబులతో నరిగి గిరి వన సరోవర సరిద్దేశంబులు గడచి మార్తికావత 
దేశంబున కరుగునంతకు ముందర సాల్వుండు సౌంభకారూఢుండయి సముద్రకుక్షిదేశంబునకుం బోయిన.1 81 


ప్రతిపదార్థం: అట్టు= ఆ రీతిగా? అసంఖ్యాత, చతురంగ సైన్యంబులతోన్‌+అరిగి= లెక్కకు మిక్కిలి అయిన (రథ గజ 
తురగ పదాతి) చతురంగ సైన్యంతో వెళ్ళి; గిరి, వన, సరోవర, సరిత్‌, దేశంబులు= కొండలు, అడవులు, సరస్సులు, నదులు 
ఉండే స్థలాలు; కడచి= అతిక్రమించి (దాటి); మార్తికావత దేశంబునకు= మార్తికావత మనే దేశానికి; అరుగునంతకున్‌= 
వెళ్ళేటప్పటికి; ముందరన్‌= ముందుగా; సాల్వుండు; సౌంభక+ఆరూఢుండు+అయి= సౌంభకాన్ని అధిరోహించి; సముద్ర కుక్షి 
దేశంబునకున్‌+పోయినన్‌= సముద్ర గర్భదేశానికి వెళ్ళగా. 


తాత్పర్యం: ఆ రీతిగా లెక్కకు మిక్కిలి అయిన చతురంగ బలాలతో కొండలు, అడవులు, సరస్సులు, నదులు 
దాటి మార్తికావతదేశానికి వెళ్ళగా, అక్కడ సాల్వుడు ముందే సౌంభకాన్ని ఎక్కి సముద్రగర్భంలోకి వెళ్ళాడు. 


విశేషం: కొన్ని ప్రతులలో మార్తికావత దేశానికి బదులు- పారశీక, వార్తికావతి, వార్తిక, ఆనర్తక- అనే పాఠాంతరాలు 
కనపడుతున్నాయి. అయితే, మూలంలో ఇట్టా ఉన్నది. “సరాంసి సరితశ్నైవ మార్తికావత మాసదమ్‌”. (వావిళ్ల ప్రతిలో 
మూర్తికావత దేశంబున'- అనే పాఠాంతరం ఉన్నది.) 
క. ఏనును వాని పిజుందన । మానక చని తచ్చమూసమాజముతోడన్‌ 

భూనాథ! రణము సేసితి । నానానిశితాస్త్రవర్షణవ్యాప్తముగన్‌. 182 
ప్రతిపదార్హం: భూనాథ!= ఓరాజా[ ఏనును= నేనున్నూ; వాని పిణుందన్‌+అ= వాడివెనుకనే; మానక్కచని= వదలకవెళ్ళి; 


తత్‌+*చమూ, సమాజము తోడన్‌= ఆతడి సేనా సమూహంతో; నానా, నిశిత+అ'స్త్ర, వర్షణ, వ్యాప్తముగన్‌= వాడి అయిన పెక్కు 
అస్త్రాలను వర్షంవలె అంతట వ్యాపించేటట్టు కురిపిస్తూ: రణము+చేసితిన్‌= యుద్ధం చేశాను. 


తాత్పర్యం: ఓ రాజా (ఓ ధర్మరాజా)! నేను కూడ వాడివెనుకనే వెళ్ళి పెక్కువాడిఅయిన అస్త్రాలు వర్షంవలె విరివిగా 
కురిపిస్తూ వాడి సేనాసమూహంతో యుద్దం చేశాను. 
క. వీరు లగు సాల్వయోధుల । నారాచావళులు గప్పె నా రథముపయిన్‌ 

సారథి దురంగముల పయి. । జారుధ్వజయష్టిపయి నసంఖ్యాతముగన్‌. 183 


ప్రతిపదార్థం: వీరులు+అగు= పరాక్రవంతు లయిన; సాల్వయోధుల= సాల్వుని శూరులయొక్క; నారాచ+ఆవళులు= బాణ 
సమూహాలు; నా రథముపయిన్‌= నా తేరుపైన; సారథిన్‌, తురంగములపయిన్‌= రథచోదకుడిపైన, గుర్రాలపైన; చారు, ధ్వజ, 
యపష్టిపయిన్‌= అందమైన జెండా కొయ్య పైన; అసంఖ్యాతముగన్‌= లెక్కకు మిక్కిలిగా; కప్పెన్‌= కప్పివేశాయి. (కనబడకుండాచేశాయి) 


తాత్పర్యం: వీరాధివీరులైన సాల్వయోధులు ప్రయోగించిన బాణసముదాయం లెక్కకు మిక్కిలిగా నా రథాన్ని, 
సారథిని, గుర్రాలను జెండాను కన్పించకుండ దట్టంగా కప్పి వేశాయి. 


వ. _ వానినెల్ల నస్మదీయ గోచరంబులు గాకుండ ననేకాయుతశరంబు లేసి సాల్వుసైన్యంబుతో మహాయుద్దంబు 
సేసిన. 184 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము గం 


ప్రతిపదార్హం: వానిన్‌+ఎల్లన్‌= ఆ బాణాలన్నీ; అస్మదీయ, గోచరంబులు, కాకుండన్‌= నాకు విషయాలు కాకుండా (తగులకుండ); 
అనేక+అయుత, శరంబులు+ఏసి= పెక్కు పదివేల బాణాలు ప్రయోగించి; సాల్వు 'సైన్యంబుతో= సాల్వుడి సేనతో; 
మహాయుద్దంబు, చేసినన్‌= గొప్ప యుద్దం చేయగా. 


తాత్పర్యం: ఆ బాణాలన్నీ నన్ను చేరకుండానే నేను పెక్కువేలబాణాలు వేసి సాల్వుడిసేనతో గొప్పయుద్దం చేశాను. 


మ. _అవనీనాథ! తదాహవాంతరమునం దస్మత్మరాకృష్ణ శా 
ర్‌జ వినిర్ముక్త నిశాతసాయకశతాగ్రచ్చిన్నమై దైత్య దా 
గ్‌ అధ 


ఇల. ఉట 
నవదేహప్రకరంబు వాతవిధుతార్హఃపూర్ణ సంఘూర్లితా 


ర్హవనకుక్షిం బడియెం గపిప్రవరసైన్యక్షిప్త శైలాకృతిన్‌. 185 


వన్న! 


ప్రతిపదార్హం: అవనీ, నాథ!= ఓరాజా! (ధర్మరాజా; తద్‌+ఆహవ+అంతరమునన్‌= ఆ యుద్దమధ్యంలో; అస్మద్‌, కర+ఆకృష్ట, 
శార్‌బజ్ఞ వినర్ముక్త నిశాత, సాయక, శత+అ(గ్ర+ఛిన్నము+ఐ= నాచేతులచేత అనుసంధించబడిన శార్‌జ్లం అనే విల్లునుండి 
వదలబడిన వాడి అయిన వందల కొలది బాణాల కొనలచేత (ములుకుల చేత) ముక్కలు ముక్కలుగా చేయబడి; దైత్య, 
దానమవుచేహ, 'ప్రకరంబు= రాక్షసుల కళేబరాల సముదాయం; వాత, విధుత+అర్హస్‌+పూర్హ, సంఘూర్షిత+అర్హవ, కుక్షిన్‌= 
గాలిచేత చెదరగొట్టబడిన నీటితో నిండి తిరుగుడు పడిన సముద్రంయొక్క కడుపులో; కపిప్రవర, సైన్య, క్షిప్తు శైల+ఆకృతిన్‌= 
వానర ్రేష్టుడి (సుగ్రీవుడి) సైన్యంచే విసరివేయబడిన కొండల రూపాలను సరిపోలుతూ; పడియెన్‌= పడింది. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! నాచేత ఎక్కు పెట్టబడిన శార్‌జ్లమనే నా వింటి నుండి వెలువడిన వాడి 
బాణసమూహాలచేత ముక్కలు ముక్కలై రాక్షసులదేహాలు, సుగ్రీవుడి సేనలచేత విసరబడిన కొండలవలె, గాలిచేత 
చెదరగొట్టబడిన నీటిచే తిరుగుడు పడిన సము[ద్రమధ్యంలో పడిపోయాయి. 


నిశేషం: ఈ పద్యం నన్నయ కవితా శిల్పానికి అంతర్వాహిని అయిన అక్షరరమ్యతకు ఉదాహరణమైనది. సుదీర్హ సమాసాలు 
(ప్రయోగించినా నన్నయైలి (ప్రసన్నకథాకలితార్థయుక్తికి ఆకరం. దైత్యులు= దితికి జన్మించినవారు, దానవులు= దనువుకు 


జన్మించినవారు= రాక్షసులు. 


చ. ఘనతర దైత్య దానవ నికాయ కళేబర పాత ఘట్టనం 
దనరి యుగాంత్యకాలచలితంబునుబోలె. బయోధి మైోసె న 
వ్వనధి రవంబుకంటె ననివారితమై చెలంగెన్‌ మదీయ వా 
హిని భట సింహనాదహయహేషిత సింధురబృంహితధ్వనుల్‌. 186 


ప్రతిపదార్థం: ఘనతర, దైత్య, దానవ, నికాయ, కళేబర, పాత ఘట్టనన్‌+తనరి= మిక్కిలి పెద్దవైన దైత్యుల యొక్కయు, 
దానవుల యొక్కయు (రాక్షసుల) సమూహాల శరీరాలు పడిన రాపిడిచేత అతిశయించి; యుగ+అంత్యకాల, చలితంబును+పోలెన్‌= 
(ప్రళయకాలంలో కదలాడేటట్టు: పయోధి= సముద్రం; మైసె= ధ్వని చేసింది; అవ్వనధి (ఆ+వనధి)= ఆ సముద్రంయొక్క; 
రవంబు కంటెన్‌= (మైతకంటె; మదీయ వాహినిన్‌= నా సేనలోని; భట, సింహనాద, హయ, హేషిత, సింధుర, బృంహిత, 
ధ్వనుల్‌= భటుల సింహనాదాలు, గు[ర్రాల సకిలింపులు, ఏనుగుల ఫఘీంకారాలు (వాటిధ్వనులు); అనివారితము+ఐ= 
నివారించటానికి వీలులేనివై; చెలలౌన్‌= శబ్దించాయి. 


80 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: మిక్కిలి పెద్దవైన రాక్షసుల శరీరాలు సముద్రంలో కుప్పలుతెప్పలుగా కూలుతున్నప్తుడు, సముద్రం 
యయా లు 

ప్రళయకాలంలో ఘూర్షిల్దుతున్నట్టు పెనురొద చేసింది. నా సైన్యాలలో చెలరేగిన వీరభటుల సింహనాదాలు, గు(ర్రాల 

సకిలింపులు, ఏనుగుల ఘీంకారాలు- ఆ సముద్రఘోాషనుకూడ మించిపోయాయి. 


విశేషం: వీరభటులు ఉత్సాహంతో చేసేనాదం సింహనాదం. అది గర్జనవంటిది. సంస్కృత భాషలో గుర్రాల సకిలింపునకు హేష 
అనిన్నీ, ఏనుగుల ఘీంకారానికి బృంహితం అనిన్నీ ప్రత్యేక పరిభాష పద్యం మొదటి సగంలో ఉపమాలంకారం. రెండో 
సగంలో అతిశయోక్తి 


వ. _ అట్టి మదీయ సేనోత్సాహంబును నిజసేనాక్షీణతయుం జూచి సహింపక సాల్వుండు వెండియు 
సౌంభకారూఢుం డయి నాతో మాయాయుద్దంబు సేయ సమకట్టి. 187 


ప్రతిపదార్థం: అట్టి; మదీయ, సేనా+ఉత్సాహంబును= నా భటుల యొక్క ఉత్సాహాన్ని; (ఉత్సాహ మంటే గొప్ప పనులు 
చేయటంలో స్థిర సంకల్పంతో కూడిన అవిరళ (ప్రయత్నం); నిజ, సేనా, క్షీణతయున్‌+చూచి= తన సేన తగ్గిపోవటాన్ని చూచి; 
సహింపక= తట్టుకోలేక; సాల్వుండు; వెండియు= మరల; సౌంభక+ఆరూఢుండు+అయి= సౌంభకాన్ని ఎక్కినవాడయి; నాతోన్‌; 
మాయాయుద్ధంబు= మాయతో కూడిన యుద్దం; చేయ, సమకట్టి= చేయటానికి పూనుకొని. 


తాత్పర్యం: నా సైనికులలో పెల్టుబికిన ఉత్సాహాన్ని తన సన బలహీనపడటాన్ని (గ్రహించిన సాల్వుడు సహింపలేక 
తిరిగి సౌంభకం ఎక్కి నాతో మాయాయుద్దం చేయటానికి పూనుకొన్నాడు. 


సీ. _ పరశు పాశాంకుశ కరవాల శూల ము । ద్దరములు నా మీందం దెరలం గురిసె; 
నేనును గడంగి యద్దానవు శస్తముల్‌ ।; వాయంగం జేసితి; మాయం జేసి 
వెథివక సాల్వుండు వెండియు నామీ౦ద6 । బరుషశిలావృష్టిం గురిసె; వరుస 
నమరం దమః ప్రకాశములతో దుర్దిన । సుదిన శీతోష్టముల్‌ గదియం. జేసి 


ఆ. దితిసుతాధముండు శతసూర్య శతచంద్ర । శతసహస్ర వహ్నితతులు వెలుంగ 
గగనతలము సేసె. బగలిది రేయిది |; యని యెజుంగ నయితి మనములోన. 188 


ప్రతిపదార్థం: నామీందన్‌+తెరలన్‌= నాపై పడేటట్టు: పరశు, పాశ+అంకుశు కరవాల, శూల, ముద్గరములు= గం(డ్ర గొడ్డళ్టు 
ఉరిత్రాచ్చు, ఏనుగుకోలలు, కత్తులు, బల్లెము, (మూడు మొనలవి), ఇనుపగుదియలు; కురిసెన్‌= వర్షించాడు; నేనును; కడంగి= 
పూని, ఆ+దానవు, శస్తముల్‌= ఆ రాక్షసుడి ఆయుధాలు; పాయంగన్‌+చేసితిన్‌= వ్యర్థం చేశాను; మాయన్‌+చేసి= మాయచేత; 
సాల్వుండు= సాల్వుడు; వెజవక= భయపడక; వెండియు= మరల; నామీందన్‌; పరుష, శిలా, వృష్టిన్‌+కురిసెన్‌= కఠినమైన 
రాలవాన కురియించాడు; వరుసన్‌= క్రమంగా; అమరన్‌= ఏర్పడ; తమస్‌+ప్రకాశములతోన్‌= చీకటి వెలుతురులతో; దుర్షిన, 
సుదిన, శీత+ఉప్ణముల్‌= సూర్యరశ్మి కనిపించనట్టి, కనిపించే దినం నాటి చలి, వేడి; కదియన్‌+చేసి= ఏర్పడేటట్టు చేసి; దితి, 
సుత+అధముండు= అల్పుడైన దితికొడుకు (రాక్షసుడు); శతసూర్య, శతచంద్ర, శతసహస్ర, వహ్నితతులు వెలుంగన్‌= వంద 
సూర్యులు, వంద చంద్రులు, లక్ష అగ్నిహోత్రుల సమూహాలు వెలుగొందగా; గగనతలము= ఆకాశాన్ని; చేసెన్‌= చేశాడు; 
మనములోనన్‌= మనస్సులో; పగలు+ఇది= ఇది పగలు; రేయి+ఇది= ఇది రాత్రి; అని; ఎజుంగన్‌+అయితిన్‌= 
తెలిసికొనలేకపోయాను. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 91 


తాత్పర్యం: నీచ రాక్షసుడైన సాల్వుడు నామీద గండ్రగొడ్డళ్ళు, ఉరితాళ్ళు, అంకుశాలు, కత్తులు, బల్లెములు, 
ఇనుపగుదియలు వర్ణించాడు. నేను వాటిని అన్నింటిని వ్యర్థం చేశాను. అతడు మరల మాయకు ఉపక్రమించి 
నామీద రాళ్ళవర్షం కురిపించాడు. చీకట్టతో, చలితో మేఘాలు [క్రమ్మిన రోజులను, వెలుగుతో, వేడితో ప్రకాశించే 
రోజులను కల్పించాడు. ఆకాశంలో నూర్లురు సూర్యులు, నూర్గురు చంద్రులు, లక్ష అన్షిహోత్రులు వెలిగేటట్టు చేసి, 
ఇది పగలు, ఇది రాత్రి అని నేను తెలిసికొనటానికి వీలులేకుండ చేశాడు. 


విశేషం: 'మాయన్‌, చేసి'= నశింప చేసి అని కూడ అర్ధం చెప్పవచ్చును. అప్పు డది 'పాయేసి'తో అన్వ్నయిస్తుంది. 
మేఘాచ్చన్నమైన దినం దుర్దినం. పై పద్యం యొక్క ఐదవ పంక్తిలో శతసహస్ర విష్ణుతతులు వెలుంగి అనే ఈ పాఠం 
ఆనంద్యాశమ [గ్రంథమాల ప్రతిలో ఉన్నది. 
క. _ మనుజేంద్ర! సర్వ మాయా । పనోదనం బయిన యగ్నిబాణంబున న 

ద్దనుజ వినిర్మిత మాయా । వినివర్తన. జేసితిని సవిస్తయమతినై. 189 


ప్రతిపదార్థం: మనుజ+ఇంద్ర!= ఓరాజా! (ధర్మరాజా); సర్వ మాయా+అపనోదనంబు+అయిన= సమస్తమైన మాయలు 
తొలగించే; అన్ని, బాణంబునన్‌= ఆగ్నేయాస్తంచేత; స, విస్మయ మతిని+ఐ= ఆశ్చర్యంతో కూడిన మతి కలవాడినై; 
ఆ+దనుజ, వినిర్మిత, మాయా, వినివర్తనన్‌*+చేసితిని= ఆ రాక్షసుడిచేత నిర్మించబడిన మాయను పూర్తిగా మరల్పజేశాను. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! సమస్తమైన మాయలను పరిహరించే ఆగ్నేయాస్తంచేత ఆ రాక్షసుడు కల్పించిన 
మాయను తొలగించాను. ఇది నాకే ఆశ్చ్ళర్యకరమైంది. 


వ. _ అట్టి యవసరంబున ద్వారవతినుంది యాహుకప్రేషితుండయి యొక్కరుం డతిత్వరితగతిం బఅతెంచి 
“'సాల్వుచేత నక్కడ వసుదేవుండు పట్టువడియె నీ వెవ్వనితోడం గయ్యంబు సేసెదు? క్రమ్మథి చని పురంబు 
రక్షించుకొను' మనిన విని యదరిపడి 'మహాబలపరాక్రములైన బలదేవాదులు రక్షించుకొని యుండ 
వసుదేవు. డేల పట్టువడు? నిది పోల” దని సంశయించుచు విమనస్కుండ నయి యుండునంత. 190 


ప్రతిపదార్హం: అట్టి+అవసరంబున= ఆ సమయంలో; ద్వారవతి నుండి= ద్వారకనుంచి; ఆహుక, _ ప్రేషతుండు+అయి= 
ఆహుకుడిచేత పంపబడినవాడై; ఒక్కరుండు; అతి త్వరితగతిన్‌+పఅతెంచి= మిక్కిలి వేగంగా వచ్చి; సాల్వుచేతన్‌= సాల్వుడిచేత; 
అక్కడ= ఆ ద్వారకలో; వసుదేవుండు; పట్టువడియెన్‌; నీవు+ఎవ్వనితోడన్‌= నీవు ఎవరితో; కయ్యంబు= యుద్ధం; చేసెదు; 
(క్రమ్మజి చని= తిరిగిపోయి; పురంబు, రక్షించుకొనుము+అనిన= ద్యారకను కాపాడుకో అని అంటే; విని; అదరిపడి; మహా, 
బల, పరా[క్రములు+ఐన= గొప్ప బలశౌర్యాలు కల; బలదేవ+ఆదులు= బలరాముడు మున్నగు వారు; రక్షించుకొనిఉండన్‌; 
వనుదేవుండు+ఏల, పట్టువడున్‌; ఇది; పోలదు+అని= నరిపడదని; నంశయించుచు= నందేహం పొందుతూ; 
విమనస్కుండను+అయి= చెదరిన మనస్సు కలవాడినయి; ఉండునంత. 


తాత్పర్యం: ఆ సమయంలో ఒక వార్తాహరుడు ఆహుకుడిచేత పంపబడినవాడై ద్యారకనుండి వచ్చాడు. ద్వారకలో 
వసుదేవుడు సాల్వుడిచేతికి చిక్కినాడనిన్నీ, నీవు వెళ్ళి ద్వ్యారకాపురిని రక్షించుకొనాలనిన్నీ అతడు చెప్పాడు. 
మహాబలవంతులైన బలరామాదులు ఉండగా వసుదేవుడు ఎట్లా సాల్వుడిచేతికి చిక్కాడు? ఇది సరిపోని విషయం” 
అని నేను నా మనస్సులో చింతిస్తూ ఉండగా. 


1111111111... 


82 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ర్‌ూ 


పుణ్యకర్మంబులు వొలిసిన నుర్వికి.। బ్రీతి నేతెంచు యయాతి వోలె 
భూషణదీప్తులు వొలియంగ వివృత కే; శాంబరుం డయి సౌంభకంబువలనఈ. 
బఅతెంచు వసుదేవు€ బాప నిశాచర । బల పీడ్యమాను దవ్వులను కాంచి 
యత్యంత మోహశోకాంధుండ నయిన నా । హస్తంబు వలన విస్రస్త మయ్యె 


ఆ. _ శార్‌బ్ల మప్రియావసన్నదేహుండనై । యుడిగి రథముమీ6(ద6 బడితి నేను; 

దానిం జూచి భయము దగిలి మత్సైన్యంబు । దల్లడిల్లి యులిసెం బెల్లు రేంగి. 191 
ప్రతిపదార్థం: పుణ్య, కర్మంబులు, పొలిసినన్‌= చేసిన పుణ్యఫలాలు క్షీణించగా; ఉర్వికిన్‌= భూలోకానికి (స్వర్ణం వదలి); 
ప్రీతిన్‌= మక్కువతో; ఏతెంచు= వచ్చు; యయాతి, పోలె= యయాతివలె; భూషణదీప్త్పులు= ఆభరణ కాంతులు; పొలియంగన్‌= 
తగ్గిపోవగా; వివృత, కేశ+అంబరుండు+అయి= విడివడిన తలజుట్టు, బట్టలు కలవాడయి; సౌంభకంబువలనన్‌= సౌంభకంనుండి; 
పణఅతెంచు= వచ్చే; వసుదేవున్‌; పాప, నిశాచర, బలపీడ్యమానున్‌= పాపులైన రాక్షసులచేత పీడించబడుతున్నవాడిని; దవ్వులన్‌+అ, 
కాంచి= దూరం నుండే చూచి; అత్యంత, మోహ, శోక+అంధుండను+అయిన= మిక్కుటమైన (భ్రాంతిచేత, దుఃఖంచేత 
గుడ్డివాడనుకాగా; నా, హస్త్రంబువలనన్‌= నా చేతినుండి; శార్‌జ్లము= శార్‌జ్లమనే పేరుకల విల్లు; విస్రస్తము+అయ్యెన్‌= 
జారిపడిపోయింది. అ(ప్రియ+అవసన్న దేహుండను+ఐ= దుఃఖంచేత వశం తప్పిన దేహం కలవాడినై; ఉడిగి= విరమించి; ఏను; 
రథము మీందన్‌= తేరిపై; పడితిన్‌= కూలబడ్డాను; దానిన్‌+*చూచి= దాన్ని (ఆ సంఘటనను) చూచి; భయము, తగిలి= 
భయపడి; మత్‌, సైన్యంబు= నాసేన; తల్లడిల్లి= ఎంతో బాధనొంది; పెల్టురేంగి= మిక్కిలి ఉద్రేకపడి; ఉలిసెన్‌= ఆక్రోళించింది 
(దుఃఖంతో అరిచింది). 


తాత్పర్యం: చేసినట్టి పుణ్యం క్షీణించిన పెచప స్వర్లలోకంనుండి భూమికి దిగివచ్చే యయాతివలె, ఆభరణకాంతులు 
తగ్గిపోవగా, చెదరిన తల జుట్టు, బట్టలతో సౌంభకంనుండి వసుదేవుడు రాక్షసులచేత పీడించబడుతూ అవతరించటం 
నాకు కనిపించింది. దాన్ని చూచి దుఃఖంతో మోహాంధుడి నయిన నాచేతినుండి శార్‌జ్లమనే ధనుస్సు జారి 
(క్రిందపడింది. నేను రథంపై కూలబడిపోయాను. ఆ అవస్థను చూచి నాసేన ఎంతో బాధపడి అతిశయించిన 
ఉద్రేకంతో ఆక్రోశించింది. 


వన. _ అంత నెంతయుం బ్రొద్దునకు. దెలిసి సాల్వు సౌంభకంబున వసుదేవుం గానక దాని మాయగా నెటింగి, 
పదంపడి మాయావి యయిన సాల్వుం జూచి వానిపయి నలిగి యే నేసిన నయ్యసురయు సౌంభకంబు 
నదృశ్యం బగుటయు. 192 
ప్రతిపదార్థం: అంతన్‌; ఎంతయున్‌+ప్రొద్దునకున్‌= చాలాసేపటికి; తెలిసి= తెలివొంది; సాల్వు, సౌంభకంబున= సాల్వుడి 
సౌంభకంలో; వసుదేవున్‌, కానక= వసుదేవుడిని చూడక; దానిన్‌= ఆ సన్నివేశాన్ని; మాయగాన్‌= కల్పితమైనదాన్నిగా; ఎటింగి= 
తెలిసికొని; పదంపడి= పిమ్మట; మాయావి+అయిన= మాయలమారి అయిన; సాల్వున్‌+చూచి= సాల్వుడిని చూచి; వాని 
పయిన్‌+అలిగి= వాడిమీద ఆ(గ్రహం చెంది; ఏన్‌= నేను; ఏసినన్‌= బాణప్రయోగం చేయగా; ఆ+అసురయు= ఆ రాక్షసుడున్నూ; 
సౌంభకంబున్‌= సౌంభకమున్నూ; అదృశ్యంబు+అగుటయు= కనిపించక పోవటమున్నూ. 
తాత్పర్యం: అంత చాలాసేపటికి నాకు తెలివి వచ్చింది. చూశానుకదా సౌంభకంలో వసుదేవుడు కనిపించలేదు. ఇక 
అదంతయు రాక్షస కల్పితమాయ అని తెలిసికొన్నాను. పిదప మాయావి అయిన సాల్వుడిపై బాణంవేయగా ఆ 
రాక్షసుడున్నూ, సౌంభకమున్నూ అదృశ్యం కావటం జరిగింది. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 93 


విశేషం: అసుర శబ్దం వైకల్పికంగా ్రీసమం. అసుర-అసురుడు. 


కు అసురుల యాక్రోశధ్వను । లెసంగెం బదిదిశల నంత నేనును దద్రా 

క్షసుల గతాసులం జేసితి. । బ్రసభంబున శబ్దభేది బాణప్రతతిన్‌. 193 
ప్రతిపదార్హం: పది, దిశలన్‌= పది దిక్కులలో; అసురుల= రాక్షసుల; ఆక్రోశధ్వనులు+ఎసలౌన్‌= హాహాకార విలాపనినాదాలు 
విస్తరించాయి; అంతన్‌= అంతట; ఏనును= నేనును; తద్‌, రాక్షసులన్‌= ఆ రక్కసులను; ప్రసభంబునన్‌= వేగంతో; శబ్ద, 
భేది, బాణ, ప్రతతిన్‌=శబ్దాన్ని బట్టి భేదించే బాణ సమూహాలతో; గత+అసులన్‌+చేసితిన్‌= పోయిన (ప్రాణాలు కలవారినిగా 
చేశాను (సంహరించాను). 


తాత్పర్యం: రాక్షసుల హాహాకారాలు దశదిశల విస్తరించాయి. అంతట నేను శబ్దభేదిబాణాలు ప్రయోగించి ఆ 


రాక్షసులను సంహరించాను. 


విశేషం: శబ్దభేది బాణ ప్రయోగం ప్రాచీన భారతీయ సాహిత్యంలోని ఒక మనోహరకళ. లక్ష్యం కనిపించకపోయినప్పటికి 
కేవలం శబ్జ్దాన్నిబట్టి లక్ష్యాన్ని తాకేటట్టుగా బాణాన్ని ప్రయోగించే నేర్పుకు శబ్దభేదివిద్య అని పేరు. 


వ. అంత సాల్వుండును దన సౌంభకంబు. బ్రాగ్టోతిషంబు. జేసి తానును దానవుండయి పర్వతవర్ష్నంబు నా 
పయిం గురిసిన. 194 


ప్రతిపదార్థం: అంత; సాల్వుండును; తన సౌంభకంబున్‌; (ప్రాగ్భోతిషంబున్‌+చేసి= ప్రాగ్భోతిషపురంగా మార్చి; తానును; 
దానవుండు+అయి= రాక్షసుడుగా మారి; నాపయిన్‌= నామీద; పర్వత, వర్షంబున్‌= కొండలవాన; కురిసినన్‌= కురిపించగా. 


తాత్పర్యం: అంత సాల్వుడు తన సౌంభకాన్ని ప్రాగ్యుతిషపురంగా చేశాడు. తాను దానవుడై నామీద పర్వతాల వాన 
కురిపించాడు. 


ఆ. పరుష విషమ భూరి పాషాణ భీషణ । గిరులు వచ్చి నన్ను దెరల6 గప్ప 
వజ్రబాణ మేసి వాని నన్నింటిని ।; బాచియున్న నన్ను. జూచి యపుడు. 195 


ప్రతిపదార్థం: పరుష విషమ, భూరి, పాషాణ భీషణ గిరులు= కఠినాలైన వంకర టింకరగా, ఎగుడు దిగుడుగా ఉన్న మిక్కిలి 
పెద్దవైన బండలతో, భయంకరమైన కొండలు; వచ్చి; నన్నున్‌+తెరలన్‌+కప్పన్‌= నామీదపడి కలత చెందేటట్లు మెండుగా 
కప్పగా; వజ్ర, బాణము+ఏసి= వజ్రబాణం (ప్రయోగించి (కఠినశిలలను భేదించేది వజ్రం); వానిన్‌+అన్నింటిని= ఆ కొండలను 
అన్నింటిని; పాచి, ఉన్న= తొలగించి ఉండగా; నన్నున్‌+చూచి= నన్ను చూచి; అపుడు. 


తాత్పర్యం: ఆ రాక్షసుడు నాపై పెనుగొండలు తండోపతండంగా విసరగా, నేను పిడుగుటమ్ముతో వాటిని 
తొలగించిఉండగా నన్ను చూచి అపుడు. 


క. దారుకు€ డిట్లనియె 'మహా । వీరు నుపేక్షింపందగునె? వీనిని మాయా 
ప్రారంభు నుపేక్షింప ర । పార పరాక్రములు పోర. బ్రాకృతు నైనన్‌'. 196 


ర్త శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దారుకుండు+ఇట్టు+అనియె; మాయా(ప్రారంభున్‌= మాయలమారితనం మొదలుపెట్టేవాడిని; మహావీరున్‌= 
దండిమగని; వీనిని; ఉపేక్షింపన్‌+తగునె?= నిర్లక్ష్యంగా వదలవచ్చునా?; అపార పరా[క్రములు= మహావీరులు; ప్రాకృతున్‌+ఐనన్‌= 
అల్పుడే ఐనను; పోరన్‌- యుద్ధంలో; ఉపేక్షింపరు= వదలిపెట్టరు. 


తాత్పర్యం: 'యుద్దనీతి తెలిసిన మహావీరులు పోరాటంలో అల్పుడైన శత్రువును కూడ వదలిపెట్టరు కదా! వీడు 
మాయలమారి, పరా[క్రమశాలి, వీడిని నిర్లక్ష్యంగా వదలిపెట్టదగునా?' అని సారథి అయిన దారుకుడు శ్రీకృష్ణుడికి 
హితోపదేశం చేశాడు. 


విశేషం: రథికుడికి హితోపదేశం చేసే బాధ్యత సారథిది. ఆనాటి రథికుడికి సారథి సేవకమాత్రుడు గాడు, సచివుడు, మిత్రుడు, 
రాజుగారి మంత్రివర్గంలో సభ్యుడు. అందుచేత శ్రీకృష్ణుడి అంతటివాడికి సయితం సారథి అయిన దారుకుడు చారవతో 
సముచిత సూచనలు చేయగలిగాడు. దీనిని బట్టి ఆ కాలంలో 'సారథి' పదవికి ఉండే ప్రాముఖ్యం అరయదగింది. 


వ. _ అనిన వాని పలుకులు విని యలిగి యనలజ్వాలాకరాళంబయి ప్రతికూల రాక్షస యక్షగంధర్వ దైత్యదానవ 
భస్మసాత్కరణదారుణం బయిన చక్రంబు నభిమంత్రించి సౌంభకంబు పయి వైచిన నది యుగాంతకాల 
పరివేషభీిషణంబయిన రవిమండలంబునుంబోలె గగనంబునం బజిచి సౌంభకమధ్యంబునం బడిన. 197 


ప్రతిపదార్థం: అనిన; వాని పలుకులు= ఆ దారుకుని మాటలు; విని= ఆలకించి; అలిగి= రాక్షసుడిపై కోపించి; అనల, జ్వాలా, 
కరాళంబు+అయి= నిపషుమంటలచేత భయంకరమైన; ప్రతికూల, రాక్షస, యక్ష గంధర్వ, దైత్య, దానవ, భస్మసాత్కరణ, 
దారుణంబు+అయిన, చక్రంబున్‌= శత్రు పక్షం వహించిన రాక్షసులను, యక్షులను, గంధర్వులను, దైత్యులను, దానవులను 
మండించి బుగ్గి చేయటంలో భయంకరమైన చక్రాన్ని; అభిమం(త్రించి= మం(త్రాలను శాప్రీయంగా ఉచ్చరించి; సౌంభకంబు పై; 
వైచినన్‌= విసరగా; అది= ఆ చక్రం; యుగ+అంత, కాల, పరివేషు భీషణంబు+అయిన= ప్రళయ సమయంలో బింబం చుట్టూ 
కంకణం వలె గుండ్రంగా ఏర్పడే గొప్ప వెలుగుల చేత భయంకరమైన; రవి, మండలంబునున్‌+పోలె= సూర్యమండలంవలె; 
గగనంబునన్‌+పజచి= ఆకసంలో వేగంగా వెళ్ళి సౌాంభక మధ్యంబునన్‌+పడినన్‌= సౌంభకమనే పట్టణం యొక్క మధ్యలో 


పడగా; 


తాత్పర్యం: ఆ దారుకుడి మాటలు విని, కోపించి మంటలచే భయంకరమై, ప్రతికూలురైన రాక్షసులను, గంధర్వులను, 
యక్షులను, దైత్యులను, దానవులను మండించి బుగ్గిచేయటంలో దారుణమైన చక్రాన్ని మంత్రించి సౌంభకంమీదికి 
వేయగా ప్రళభయసమయంలో ఏర్పడే గుండ్రని పరివేషంతో వెలుగులు విరజిమ్ముతూ మిగుల భీషణమైన 
సూర్యమండలంవలె ఆకాశంలో వెళ్ళి సౌంభకం మధ్య పడింది. 


చ. తదయక ఘోరదర్శన సుదర్శన పావకుచే దహింపంగాం 
బడి పరమేశ్వరోగ్రశరపావకదర్ద పురత్రయాభమై 
యెడరి ధరిత్రి మీద బతయం జెడి సౌంభక; మంత సాల్వుండుం 
బడియె మదీయచక్రపటుపాతరయంబున రెండువ్రయ్యలై.' 198 


ప్రతిపదార్హం: తడయక= ఆలస్యం కాకుండ; ఘోర, దర్శన, సుదర్శన, పావకుచేన్‌= భయంకరంగా కనిపించిన 'సుదర్శని 
మనే పేరున్న చ|క్రమనే అగ్నిహో(త్రుడిచేత; దహింపంగాన్‌+పడి= తగులబెట్టబడి; పరమ+-ఈశ్చర+ఉగ్ర, శర పావక, ద్య 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 85 


పురత్రయ, ఆభము+ఐ= పరమశివుడి యొక్క భీకరమైన బాణమనే అగ్నిహో(త్రుడిచేత కాల్బబడిన త్రిపురాలతో సమానమై; 
చెడి= పాడైపోయి; సౌంభకము; ఎడరి= భన్నమయి; ధరి(త్రిమీందన్‌+పడియెన్‌= భూమిపై పడిపోయింది; అంత; సాల్వుండున్‌; 
మదీయ, చక్ర, పటు, పాత, రయంబునన్‌= నా చ(క్రంయొక్క తీవ్రమైన తాకుడు వేగానికి; రెండు, వ్రయ్యలు+ఐ= రెండు 
ముక్కలై; పడియెన్‌= పడ్డాడు. 


తాత్పర్యం: అంత సౌంభకం ఘోరమైన సుదర్శన చక్రాన్నిచేత కాల్చ్బబడి, పరమేశ్వరుడి బాణాన్నిచేత దగ్ధం 
చేయబడిన త్రిపురాలవలె పాడై భూమిపై పడింది. సాల్వుడు సైతం తీవ్రమైన నా చక్రవేగానికి రెండు ముక్కలై 
(క్రింద పడ్డాడు.” 


విశేషం: మహాభారతంలోని సౌంభకవృత్తాంతం ఒక అద్భుతకల్పన. ఇరువదవ శతాబ్దిలో విజ్ఞానశాస్త్రం అత్యద్భుతంగా 
మానవమేధకు క్రొంగ్రాత్త ఎల్లలు ప్రసాదించింది. మేధావులైన రచయితలు రాబోయే యుగయుగాంతరాల్లో విజ్ఞానవేత్తలు 
కనిపెట్టబోయే వింతలను గురించి ఊహించి 'వైజ్ఞానిక కల్పనా కథలను” (ఊహాప్రేరితమైన) నవలలను సృష్టించారు. సౌంభకం 
రోదసీ యానం చేయగల ఒక కృత్రిమగ్రహం వంటిదని తోస్తున్నది. ఇది విజ్ఞులు ఇంకను పరిశోధించదగిన అంశం. 


పాండవులు ద్వైతవనంబునకు వచ్చి యుండుట (సం. 3-23-42) 


వ. అని యిట్లు సాల్వుం దన చంపిన విధంబు సెప్పి, చక్రధరుండు పాండవుల వీడ్కొని, సుభద్రాభిమన్యులం 
గాంచనరథం బెక్కించుకొని తోడ్కొని ద్వారవతి కరిగె; ధృష్టద్యుమ్నుండును బ్రతివింధ్యాదులైన ద్రౌపదేయులం 
దోడ్కొని ద్రుపదుపురంబునకుం జనియె; నిట పాండవులును రథంబు లెక్కి యాయుధంబులు ధరియించి 
యింద్రసేనాది మూలభృత్యు లిరువదుంద్రు ముందట రా ననేక సహస్ర బ్రాహ్మణ వరులతో ద్వైతవనంబున 
కరిగి; రంత ధర్మరాజు తమ్ముల కిట్లనియె. 199 


ప్రతిపదార్థం: అని; ఇట్టు; సాల్వున్‌= సాల్వుడిని; తన, చంపిన, విధంబు= తాను చంపిన రీతి; చెప్పి; చక్రధరుండు= చక్రధారి 
అయిన శ్రీకృష్ణుడు; పాండవుల వీడ్కొని= పాండవులతో తాను వెళ్ళుతున్నట్టు చెప్పి; సుభద్రా+అభిమన్యులన్‌= సుభద్రను, 
అభిమన్యుడిని; కాంచన, రథంబు+ఎక్కించుకొని= బంగరు తేరిపై కెక్కించుకొని; తోడ్కొని= తన వెంట పెట్టుకొని; 
ద్యారవతికి+అరిగె= ద్వారకకు వెళ్ళాడు; ధృష్టద్యుమ్నుండును; ప్రతి వింధ్యాదులు+ఐన= 'ప్రతివంధ్యుడు మున్నగు వారైన; 
(ద్రాపదేయులన్‌= (ద్రౌపదికొడుకులను; తోడ్కొని= తన వెంట బెట్టుకొని; ద్రుపదు, పురంబునకున్‌= (ద్రుపదుడి నగరానికి; 
చనియెన్‌= వెళ్ళాడు; ఇట; పాండవులును; రథంబులు+ఎక్కి= తేరులు అధిరోహించి; ఆయుధంబులు; ధరియించి; 
ఇం(ద్రసేన+ఆది, మూలభృత్యులు= ఇంద్రసేనుడు మున్నగు ప్రధాన సేవకులు; ఇరువదుండ్రు= ఇరవైమంది; ముందట, 
రాన్‌= ముందునడిచి దారి చూపించగా; అనేక, సహస్ర, (బ్రాహ్మణ, వరులతో= పెక్కువేలమంది బ్రాహ్మణ ్రేష్టులతో; ద్వైత, 
వనంబునకు= ద్వైతం అనే పేరున్న అడవికి; అరిగిరి= వెళ్ళారు; అంతన్‌= అటు పిమ్మట; ధర్మరాజు= ధర్మపుత్రుడు; 
తమ్ములకు+ఇట్టు+అనియెన్‌= సోదరులతో ఇట్టా పలికాడు. 


తాత్పర్యం: అని శ్రీకృష్ణుడు తాను సాల్వుడిని చంపిన కథ ధర్మరాజుకు చెప్పాడు. తర్వాత అతడు పాండవులను 
వీడ్కొని తన చెల్లెలు సుభద్రను, మేనల్టుడైన అభిమన్యుడిని తన బంగరురథంపై కెక్కించికొని ద్వారకకు వెళ్ళాడు. 
ధృష్టద్యుమ్నుడు తన మేనల్లుండ్రు, (ద్రౌపది కొడుకులు అయిన ప్రతివింధ్యుడు మున్నగువారిని తనతోపాటు [ద్రుపద 


86 శ్రీనుదాంధ్ర మహాభారతము 


నగరానికి తోడ్కొని పోయాడు. పాండవులు తమ ముఖ్య సేవకులైన ఇంద్రసేనాది భటులు ఇరవైమందితో వేలకొలది 
(బ్రాహ్మణులతో ధ్వైతవనానికి వెళ్ళారు. అప్పుడు ధర్మరాజు తమ్ముళ్ళతో ఇట్లా అన్నాడు. 
మధ్యాక్కర. 

“ఇది మహోగ్రాటవి, సింహశరభోరగేంద్ర శార్టూల 

మద గజాకీర్ణంబు, దీనిలోన నేమజకుండ వలయు, 

నదియునుంగాక పరప్రయోగమాయలు గల, వెటింగి 

మది నుండునది' యన్న నన్న కిట్లను మఘవనందనుండు. 200 


ప్రతిపదార్థం: ఇది; మహా+ఉగ్ర+అటవి= మిక్కిలి భీకరమైన అడవి; సింహ, శరభ+ఉరగ+ఇంద్ర, శార్జూల, మదగజ+ఆకీర్ణంబు= 
సింహాలతో, శరభాలతో, గొప్ప పాములతో, పెద్దపులులతో, మదపుటేనుగులతో నిండినట్టిది; దీనిలోనన్‌= ఈ అడవిలో; 
ఏమణక+ఉండవలయున్‌= ఏమరుపాటు లేకుండ జాగరూకతతో నివసించవలసి ఉన్నది; అదియునున్‌+కాక= అంత మాత్రమే 
కాక; పరు ప్రయోగ, మాయలు= శత్రువులు పన్నే మాయలు; కలవు; మదిన్‌= మనస్సులో; ఎటింగ౧= తెలిసికొని; ఉండునది= 
ఉండాలి; అన్నన్‌= అని చెప్పగా; అన్నకు= అగ్రజుడైన ధర్మరాజుకు; మఘవ నందనుండు= దేవేంద్రసుతుడైన అర్జునుడు; 
ఇట్టు= ఈ రీతిగా; అనున్‌= అంటున్నాడు. 


తాత్పర్యం: “ఇది మిక్కిలి వెజపుగొలిపే అడవి. ఇందులో సింహాలు, శరభాలు, గొప్పపాములు, పెద్దపులులు, 
మదించిన ఏనుగులు ఉన్నాయి. ఇందులో జాగ్రత్తగా మెలగవలసి ఉన్నది. అంతేకాక, శత్రువులు మాయలు 
పన్నవచ్చును. అన్నిటిని మనస్సులో తెలిసికొని మనం మసలుకొనవలసి ఉన్నది” అని పలికిన ధర్మరాజుతో అర్జునుడు 
ఇట్టా అన్నాడు. 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.134 విశేషాంశం చూడండి. 


వ. 'బ్రహ్మవిదులును దపోవృద్దులైన బ్రాహ్మణులును నఖిలలోకద్వారంబులనపత్రిహతులైన నారదద్వైపాయనాది 
మునివరులును నీచేత నుపాసితులయి నీ కుశలంబ కోరుచుండుదురు; భవత్ర్రతాపం బెల్లవారిని రక్షించు 
నివ్వనంబు సకలకాలకుసుమ ఫలభరిత వనస్పతిశాఖాశిఖారూఢమయూరకీరకోకిలాలాప మధురంబును, 
బక బలాక కోక కారండవ సారస రమ్యమధుకర సౌమ్య సరోవర సంకులంబును, విమలశీతల జల ప్రవాహ 
నదీశోభితంబును, మహర్షి గణ సేవితంబునునై యొవ్వుచున్నయది; యిందుండుదమని 
లలితలతావితానాది రమణీయంబులయిన వృక్షమూలంబుల నేవురు వేజువేజ నివాసంబులు సేసి 
నియతాత్ములయి యిష్టంబున దేవ పితృ కార్యంబులు సేయుచుందమ్ముం-జూడవచ్చిన మహామునులకు, 
బ్రాహ్మణులకు మనఃప్రియంబులయిన యాహారంబులు వెట్టుచు ద్వైతవనంబున నుండునంత. 201 

ప్రతిపదార్హం: బ్రహ్మవిదులును= బ్రహ్మజ్ఞానం తెలిసినవారున్నూ; తపన్‌+వృద్దులు+ఐన= తపస్సులో ముసలివారైన; 

'బ్రాహ్మణులునున్‌= విప్రులున్నూ; అఖిల, లోక్క, ద్యారంబులన్‌= అన్నిలోకాల గడపల దగ్గర; అప్రతిహతులు+ఐన= అడ్డులేనట్టి; 

నారద, ద్రైపాయన+ఆది, మునివరులును= నారదుడు, వ్యాసుడు మొదలైన బుషివరేణ్యులున్నూ; నీచేతన్‌+ఉపాసితులు+అయి= 

నీచేత పూజించబడినవారై; నీ, కుశలంబు+అ= నీక్షేమాన్నే; కోరుచుండుదురు= అభిలషిస్తుంటారు; భవత్‌, 'ప్రతాపంబు= నీ 


ఆరణ్యపర్వము - ప్రథనూశ్వాసము 87 
యొక్కతేజం; ఎల్లవారిని= అందరిని; రక్షించున్‌= కాపాడుతుంది; ఈ+వనంబు= ఈ అడవి; సకల, కాల, కుసుమ, ఫల, 
భరిత, వనస్పతి, శాఖా రిఖా+ఆరూఢ, మయూర, కీర కోకిల+ఆలాప, మధురంబును= అన్ని బుతువులకు సంబంధించిన 
పువ్వులతో, పండ్లతో, కూడిన చెట్ట కొమ్మల చివర కెక్కిన నెమళ్లు చిలుకల, కోకిలల కూతలచేత మనోహరమైనట్టిదిన్నీ; బక, 
బలాక్క కోక, కారండవ, సారస, రమ్య, మధుకర, సౌమ్య, సరోవర, సంకులంబును= కొంగలు, కొక్కెరలు, చక్రవాకాలు, 
కన్నైలేడి పిట్టలు, బెగ్గురు పిట్టలు, అందమైన తుమ్మెదలు మున్నగు వాటిచే అందగించిఉండే నిర్మలమైన సరస్సులచేత 
దట్టమైనట్టిదియు; విమల, శీతల, జల, ప్రవాహ, నదీ, శోభితంబును= స్వచ్చమైన, చల్లనైన నీటిపారుదల కల నదులచేత 
సొంపారునట్టిదిన్నీ; మహర్షి గణ, సేవితంబును= గొప్ప మునుల గుంపులచేత సేవించబడుచుండునట్టిదిన్నీ; ఐ; ఒప్పుచున్న+అది= 
విలసిల్లుతున్నది; ఇందు+ఉండుదము+అని= ఇచట నివసిద్దామని; లలిత, లతా, వితాన+ఆది, రమణీయంబులు+ అయిన 
= సుకుమారములైన తీగల గుంపులు మొదలగువాటిచేత సుందరాలైన; వృక్ష మూలంబులన్‌= చెట్ల మొదళ్ళలో; ఏవురు= 
అయిదుగురు; (పంచపాండవులు); వేటు, వేజు+అ= ఎవరికి వారు వేరుగా; నివాసంబులు+చేసి= నివసించుచోట్టను 
ఏర్పరచుకొని; నియత+ఆత్ములు+అయి= నియమంతో కూడిన ఆత్మలు కలవారై, అంటే నిగ్రహం సాధించినవారై; ఇష్టంబునన్‌= 
తమ మనస్సుకు నచ్చినట్లు (ఆసక్తితో); దేవ, పితృ కార్యంబులు, చేయుచున్‌= దేవకార్యం అంటే పూజలు, పితృకార్యం అంటే 
తర్పణాలు చేస్తూ; తమ్మున్‌+చూడవచ్చిన= తమను చూడటానికి వచ్చిన: మహామునులకు= గొప్ప బుషులకు; (బ్రాహ్మణులకు= 
విప్రులకు; మనస్‌+ప్రియంబులు+అయిన= మనస్సుకు 'ప్రీతికరములైన; ఆహారంబులు= భోజనాలు; పెట్టుచు; ద్రైత, వనంబునన్‌= 
ద్వైతమనే పేరుకల అడవిలో; ఉండు+అంత= ఉన్నప్పుడు. 


తాత్పర్యం: 1బహ్మజ్ఞానులు, తపోవృద్దులు అయిన (బ్రాహ్మణులు, అన్ని లోకాల్టోనూ అడ్డు లేకుండ ప్రవేశింపగల 
మహాత్ములు నారద వ్యాసాది మహర్షులు నీచే పూజితులై నిత్యం నీ కుశలాన్ని కోరుతూ ఉంటారు. నీ పరాక్రమం 
అందరినీ కాపాడుతుంటుంది. ఈ ద్వైతవనమా? అన్ని బుతువులలో వివిధ కుసుమ ఫల భరితమైనది. ఈ 
మనోహర వనంలోని వృక్షాలపై నెమళ్ళు, చిలుకలు, కోకిలలు మధురంగా కూస్తూ వీనులకు విందు కలిగిస్తున్నాయి. 
ఇందులోని సరస్సులు కొంగలు, కొక్కెరలు, కన్నెలేడిపిట్టలు, బెగ్గురు పిట్టలు-మున్నగు జలపక్షులతో, తుమ్మెదలతో 
ప్రసన్నంగా ఒప్పుతున్నాయి. ఇందులో ప్రవహిస్తున్న నదులు నిర్మల శీతల జలవాహినులై ప్రకాశిస్తున్నాయి. ఈ 
అరణ్యంలో మహర్షులెందరో నివసిస్తూ ఉన్నారు. మనం కూడ ఇక్కడే ఉందాము అని సుకుమారాలైన 
లతాసమూహాదులతో రమణీయాలైన చెట్ల మొదళ్ళలో అయిదుగురు వేరువేరుగా నివాసస్టానాలు నిర్మించుకొని, 
నియతాత్ములై దేవపితృకార్యాలు చేస్తూ, తమకడకు వచ్చిన బ్రాహ్మణోత్తములకు సంట్రీతికరాలైన భోజనాదికాలు 
సమకూరుస్తూ ద్వైతవనంలో సంతోషంతో నివసించసాగారు. 


నిశేషం: నన్నయ మహాకవి రచించిన అరణ్యవర్షనం తరువాతి ప్రబంధకవులకు ఒజ్జబంతి అయింది. 


క. పాండవులకడకు ధర్మవి। దుండు తపోదహనదర్దదురితౌఘుండు మా 
ర్కృందేయుం డను మునినా । థుం డంతేవాసిగణముతో. జనుదెంచెన్‌. 202 


ప్రతిపదార్థం: పాండవుల కడకున్‌= పాండవుల దగ్గరకు; ధర్మవిదుండు= ధర్మం తెలిసినవాడు; తపస్‌+దహన, ద్ర దురిత+ 
ఓఘుండు= తపస్సు అనే అగ్నిచేత తగులబెట్టబడిన పాపాలసమూహం కలవాడు; మార్కండేయుండు+అను, ముని, నాథుండు= 
మార్కండేయు. డనే మునిశ్రేష్టుడు; అంతేవాసి, గణముతోన్‌= శిష్యసముదాయంతో; చనుదెంచెన్‌= వచ్చాడు. 


88 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: పాండవుల దగ్గరకు, ధర్మవేత్త తపశ్ళక్తివలన పాపాలను భస్మం చేసికొన్నవాడు అయిన మార్కండేయ 

మహర్షి తన ప్రియశిష్యులతో కలిసి వచ్చాడు. 

వ. ఇట్లు వచ్చి వారలచేత నర్దితుండయి వనవాస క్లేశదుఃఖితులైన పాండవులను ద్రౌపదిం జూచి 
యమ్మార్క్మండేయుం డిట్లనియె. 203 


ప్రతిపదార్థం: ఇట్లు; వచ్చి; వారల చేతన్‌= ఆ పాండవులచేత; అర్భితుండు+అయి= పూజించబడినవాడై; వన, వాస, క్లేశ, 
దుఃఖితులు+ఐన= అడవిలో నివసించటంవలన ఏర్పడిన కష్టాలచేత దుఃఖం పొందినవారయిన; పాండవులను; (ద్రౌపదిన్‌*చూచి; 
ఆ+మార్కండేయుండు; ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: ఈ రీతిగా వచ్చి పాండవులచేత పూజించబడినవాడై మార్కండేయమహర్షి వనవాసకష్టాలను అనుభవిస్తూ 
ఖిన్నులైన పాండవులను, ద్రౌపదిని చూచి ఇట్టా చెప్పాడు. 


సీ. _ 'పెతృనిదేశమ్మునం బృథివీశ్వరత్వంబు । విడిచి సానుజుండై పవిత్రచరిత 
జానకి. దోడ్కొని చని వనంబున నున్న । రఘుకులనందను రాము. దొల్లి 
చూచితి; నిపుడు భూసురవంశపోషకు । సాధుజనస్తుత్యు సత్యధర్మ 
నిత్యు ధర్మజు రమణీయకీర్తిప్రియు ; శమవంతు. జూచితి; సగర భరత 


ఆ. నల యయాతి వైన్య నాభాగులాదిగా । నాదిరాజులెల్ల నధిక ధర్మ 
సత్యయుక్తి. జేసి సకలలోకంబులు । వడసి భాగధేయభాగు లయిరి. 204 


ప్రతిపదార్థం: పితృ, నిదేశమ్మునన్‌= తండ్రి ఆజ్ఞవలన; పృథివీ+-ఈశ్వరత్వంబు= రాచరికం; విడిచి; స+అనుజుండు+ఐ= 
తమ్ముడితో సహా; పవిత్ర, చరిత= పావనమైన శీలం కల; జానకిన్‌+తోడ్కొని, చని= జనకుడి కూతు రయిన సీతను 
వెంటబెట్టుకొని వెళ్ళి; వనంబునన్‌+ఉన్న= అడవిలో నివసించిన; రఘుకుల, నందనున్‌= రఘువంశంలో పుట్టినవాడిని; 
రామున్‌= శ్రీరాముడిని; తొల్లి= పూర్వకాలంలో; చూచితిన్‌; ఇపుడు భూసుర, వంశ, పోషకున్‌= (బ్రాహ్మణ వంశాన్ని పోషిస్తున్నవాడిని; 
సాధు, జన, స్తుత్యున్‌= సజ్జనులచేత పొగడబడుతున్నవాడిని; సత్య, ధర్మ, నిత్యున్‌= ఎల్లప్పుడు సత్యాన్ని, ధర్మాన్ని 
పాటించేవాడిని; రమణీయ కీర్తి ప్రియున్‌= సుందరమైన. యశస్సుపట్ల ఇష్టంకలవాడిని; ధర్మజున్‌= ధర్మరాజును; శమవంతున్‌= 
ఇంద్రియ నిగ్రహం కలవాడిని; చూచితి; సగర, భరత, నల, యయాతి, వైన్య, నాభాగులు; ఆదిగాన్‌= మున్నగు; ఆది, 
రాజులు+ఎల్లన్‌= మొదటిరాజులందరు; అధిక, ధర్మ సత్య, యుక్తిన్‌+చేసి= గొప్పదైన ధర్మం, సత్యం కలిమిచేత; సకల, 
లోకంబులు, పడసి= అన్నిలోకాలు పొంది (ధర్మాత్ములు ఊర్షృలోకాలు పొందగలరని ప్రాచీన భారతీయ సంస్కృతి ప్రవచిస్తున్నది); 
భాగధేయ భాగులు+అయిరి= అదృష్టవంతులు అయ్యారు. 


తాత్పర్యం: “అలనాడు తండ్రి ఆజ్ఞచేత రాజ్యాన్ని త్యజించి పతివ్రత అయిన సీతతో, తమ్ముడితో వనవాసం చేసిన 

శ్రీరామచంద్రుడిని చూచాను. నేడు (బ్రాహ్మణవంశాలను పోషిస్తూ సజ్జనులచే కొనియాడబడుతూ, సత్యధర్మాలను 

పాలిస్తూ, రమణీయ యశస్సుతో, శమాన్వితుడై రాజిల్టుతున్న ధర్మరాజును చూచాను. ప్రాచీన రాజర్తులు సగర, 
యా (గ్రా యె 

భరత, నల, యయాతి, వైన్య, నాభాగ ప్రభృతులు ఇలాగే సత్యధర్మాలు పాటించి ఉత్తమలోకాలు పొంది 

అదృష్టవంతులయ్యారు. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 89 


విశేషం: మార్కండేయమహర్షి అలనాడు శ్రీరామచంద్రుడిని చూచాడు. నేడు ధర్మరాజును చూచాడు. దీనినిబట్టి మార్కండేయ 

మహర్షి చిరంజీవి అని తెలియవస్తున్నది. అంతటి మహామునిచేత కొనియాడబడిన మహారాజుగా ధర్మజుని గొప్పతనాన్ని 

చిత్రిస్తూ ఉన్న ఈ పద్యం విశిష్టమైనది. 

న. _పాపసౌబలప్రయుక్తుం డయిన ధార్తరాస్తునట్లు ధర్మువు దప్పినవా రెవ్వరును లేరు; మీరు ధర్మనిత్యులగు 
సత్యవ్రతులరు గావున మీ కిష్టసిద్ది యగు' నని మార్కండేయుం డరిగిన, నపరసంధ్యోపాసనాసీనుం డయిన 
ధర్మరాజును సాయంహోమార్ధప్రజ్వలిత జ్వలనంబు లయిన యనేక సహస్ర బ్రాహ్మణాగ్ని హోత్రంబులం జూచి 
బకదాల్భుండను మహాముని యిట్లనియె. 205 


ప్రతిపదార్థం: పాప, సౌబల, ప్రయుక్తుండు+అయిన= పాపాత్ముడైన శకునిచేత (ప్రోత్సహించబడిన వాడయిన; ధార్త రాష్షు+అట్టు= 
దుర్యోధనుడి వలె; ధర్మువు= ధర్మాన్ని; తప్పిన వారు, ఎవ్వరును, లేరు; మీరు; ధర్మ నిత్యులు+అగు= ఎల్లప్పుడు ధర్మం 
ఆచరించే వారయిన; సత్యవ్రతులరు= సత్యాన్ని దీక్షగా పాటించే వారు; కావున= కాబట్టి; మీకు+ఇష్ట సిద్ధి+అగును+అని= 
మీకు కోరినట్టిది లభిస్తుందని చెప్పి; మార్కండేయుండు+అరిగినన్‌= మార్కండేయుడు వెళ్ళగా; అపర, సంధ్యా+ ఉపాసనా+ 
ఆసీనుండు+అయిన, ధర్మరాజును= మలిసంజలో చేసే పూజలో కూర్చుండి ఉన్న ధర్మరాజును; సాయం, హోమ+అర్థ 
'ప్రజ్వలిత, జ్వలనంబులు+అయిన= సాయంకాలం చేసే యజ్ఞం కోసం బాగుగా రాజుకొనేటట్టు చేయబడిన మంటలు గల; 
అనేక, సహస్ర, (బ్రాహ్మాణ+అస్నిహోత్రంబులన్‌+*చూచి= పెక్కువేల (బ్రాహ్మణులు వేల్ళిన అగ్నిహోత్రాలను చూసి; బకదాల్భ్యుండు; 
అను; మహాముని= గొప్పబుషి ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: పాపాత్ముడైన శకునిప్రోత్సాహంతో ధర్మం తప్పిన దుర్యోధనుడివంటివాడు వేరొకడు లేడు. మీరు 
నిత్యసత్యవ్రతులు, ధర్మాత్ములు. మీకు అభీస్టసిద్ది కలుగుగాక అని ఆశీర్వదించి మార్కండేయమహర్షి వెళ్ళాడు. 
అంత సాయంకాలసంధ్యావందనం ఆచరిస్తున్న ధర్మరాజును, సాయంసమయ హోమాలను వేల్చుతూ అన్ని హోత్రాలను 
ప్రజ్వలింపజేస్తున్న వేలకొలదివిప్రులను బకదాల్భ్యుడు అనే మహాముని చూచి ఇట్లా అన్నాడు. 


విశేషం: ధార్తరాష్ట్రుడు - ధృతరాష్ట్రుడి కొడుకు. మార్కండేయుడు - మృకండు మహాముని కొడుకు - ఇవి అపత్యార్థక 


తదితాలు. 
ఠా 


ఉ.  'భూమిసురోత్తముల్‌ ప్రకృతిపుణ్యవిధాయులు వీరు బుగ్యజు 
సామపరాయణుల్‌ పరమసాధుచరిత్రులు మీకు సంతత 
ప్రేమమునన్‌ శుభోన్నతులు వెంచుచు నుండుట జేసి సద్గుణో 
ద్దామ! యరణ్యవాస మిది దద్దయు నొప్పెడు మాకు( జూడంగన్‌. 206 


ప్రతిపదార్థం: సద్గుణ+ఉద్దామ= మంచి గుణాలచేత అధికుడివైన వాడా! ఓ ధర్మరాజా!; భూమిసుర+ఉత్తముల్‌= బ్రాహ్మణ శ్రేష్టులు; 
ప్రకృతి, పుణ్య విధాయులు= సహజంగా పుణ్యాన్ని కలిగించే వారు; వీరు= ఈ బ్రాహ్మణులు; బుక్‌+యజుస్‌+సామ, 
పరాయణుల్‌= బుగ్వేద యజుర్వేద, సామవేదాలలో ఆసక్తికలవారు; పరమ, సాధు, చరిత్రులు= మిక్కిలి మంచిశీలం 
కలవారు; మీకు; సంతత (ప్రమమునన్‌= ఎల్లప్పుడు ఉండే వాత్సల్యంతో; శుభ+ఉన్నతులు= శుభాన్ని, గొప్పతనాన్ని; 
పెంచుచున్‌= ఎక్కువ చేస్తూ: ఉండుటన్‌+చేసి= ఉండటంచేత; అరణ్యవాసము+ఇది= మీ ఈ వనవాసం; మాకున్‌+ చూడ 
గన్‌= మా ఉద్దేశంలో; తద్దయున్‌= మిక్కిలి; ఒప్పెడున్‌= వెలుగొందుతున్నది. 


90 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'సద్గుణాలచేత గొప్పవాడివయిన ఓ ధర్మరాజా! మా దృష్టిలో మీకు అరణ్యవాసం మిక్కిలి మేలు 

చేకూర్చేదైంది. సహజ పుణ్యశీలురు, పవిత్ర చరిత్రులు, బుగ్యజుస్సామవేద పారంగతులైన బ్రాహ్మణోత్తములు 

నిరంతర వాత్సల్యంతో మీ యోగక్షేమాలను చూస్తూ శుభోన్నతులను పెంచుతున్నారు. 

వ. _ బ్రాహ్మణానుగ్రహంబునం జేసి తొల్లివైరోచనాదు లనేకకాలంబు లక్షయలక్ష్మీవిభవులయి సముద్రనేమి 
భూచక్రంబు రక్షించిరి;ి యనిలసహాయుం డయిన యగ్శిదేవుం డరణ్యంబులు దహించునట్లు బ్రాహ్మణ 
సహాయుం డయిన మహీశుండు శత్రువర్గంబు నిశ్శేషంబు సేయు; వినీతుం డయి విప్రులచేత ననుశాసితుం 
డయిన రాజునకు నలబ్ధలాభాది త్రితయంబు సంపన్నంబగు; బ్రాహ్మణరహితుం డయి ధర్మహీనుం డయిన 
రాజును బ్రజవలవదు; ప్రజానురాగంబు లేనివానికి రాజ్యంబు సుస్థిరంబు గానేరదు; మీరు బ్రాహ్మణప్రియులరు 
ధర్మనిత్యుల; రెప్పడును మీ కభ్యుదయం బగు' నని బకదాల్భుం డరిగినం బాండవులుం దమ యిష్టంబున 
నుండి దుఖోపశమనంబు లయిన కథలు సెప్పకొనుచున్న యవసరంబున ద్రౌపది ధర్మరాజున కిట్లనియె.207 

ప్రతిపదార్థం: బ్రాహ్మాణ+అను[గ్రహంబునన్‌+చేసి= బ్రాహ్మాణులయొక్క దయచేత; తొల్లి= పూర్వకాలంలో; వైరోచన+ఆదులు= 
వైరోచనుడు (బలి) మున్నగువారు; అనేక కాలంబులు= పెక్కునాళ్ళు; అక్షయ, లక్ష్మీ విభవులు+అయి= క్షీణించని ఐశ్వర్య 
(ప్రాభవాలు కలవారయి; సముద్రనేమి, భూ, చ(క్రంబు= కడలియే కమ్మిగా కల భూచక్రాన్ని; రక్షించిరి= కాపాడారు; అనిల, 
సహాయుండు+అయిన= వాయువు తోడ్పడేవాడుగా కల; అగ్నిదేవుండు; అరణ్యంబులు; దహించునట్టు= కాల్భేటట్స్టు; (బ్రాహ్మణ, 
సహాయుండు+అయిన= విప్రుల తోడ్పాటు లభించినవాడైన; మహీ+-ఈశుండు= రాజు; శత్రు, వర్గంబున్‌= శత్రపక్షాన్ని; 
నిళ్ళేషంబు+చేయున్‌= శేషం లేనట్టుగా (మిగులకుండేటట్టుగా) చేస్తాడు; వినీతుండు+అయి= వినయం కలవాడయి; విప్రలచేతన్‌= 
'బ్రాహ్మణులచేత; అనుశాసితుండు+అయిన= శిక్షించబడిన; (విద్య కరపబడిన); రాజునకున్‌; అలబ్ద, లాభ+ఆది, త్రితయంబు= 
పొందబడని దాన్ని పొందటం మున్నగు మూడు లాభాలు; సంపన్నంబు+అగు= సమకూరుతాయి; బ్రాహ్మణ, రహితుండు+అయి= 
బ్రాహ్మణుడు లేకపోయిన వాడై అంటే బ్రాహ్మణుల తోడ్పాటు పొందనివాడై; ధర్మహీనుండు+అయిన= ధర్మం కొరవడిన 
వాడైన; రాజును= (ప్రభువును; ప్రజ= జనసమూహం; వలవదు= (డ్రేమించదు; ప్రజా+అనురాగంబు= జనులడ్రేమ; లేనివానికి; 
రాజ్యంబు; సుస్టిరంబు, కానేరదు= చిరకాలం నిలవదు; మీరు; (బ్రాహ్మాణప్రియులరు= (బ్రాహ్మణులకు ఇష్టులు; ధర్మనిత్యులరు= 
ఎల్లప్పుడు ధర్మం పాటించేవారు; ఎప్పుడును; మీకు+అభ్యుదయంబు+అగున్‌= మీకు మేలు కలుగుతుంది; అని= అని చెప్పి; 
బకదాల్భ్యుండు; అరిగినన్‌= వెళ్ళగా; పాండవులున్‌, తమ, ఇష్టంబునన్‌+ఉండి= పాండవులు తమ ఇష్ట ప్రకారం ప్రొద్దు 
పుచ్చుతూ ఉండి; దుఃఖ+ఉపశమనంబులు+అయిన, కథలు= దుఃఖానికి విరుగుడు కల్పించే (దుఃఖాన్ని శాంతింపజేసే) 
కథలు; చెప్తుకొనుచున్న; అవసరంబున= కాలంలో; (ద్రౌపది, ధర్మరాజునకు+ఇట్టు+అనియెన్‌= (ద్రౌపది ధర్మరాజుతో ఇట్టా 
పలికింది. 


తాత్పర్యం: బ్రాహ్మణుల దయవలన పూర్వకాలంలో వైరోచనుడు మున్నగు రాజులు అపార వైభవ ప్రాభవాలతో 
భూమండలం ఏలగలిగారు. అగ్నికి వాయువు తోడ్పడినట్టు రాజుకు బ్రాహ్మణులు సాయం చేస్తే అతడు శత్రువులను 
నిళ్ళేషంగా పరిమార్చుతాడు. వినయపరుడై (బ్రాహ్మణగురువులచేత నడపబడిన రాజుకు అలబ్బలాభాదిత్రితయం 
సమకూరుతుంది. బ్రాహ్మాణహీనుడు, ధర్మహీనుడు అయిన రాజు ప్రజాభిమానాన్ని కోల్పోతాడు. ప్రజానురాగం 
లేకుంటే రాజ్యం సుస్థిరంగా నిలవనేరదు. మీరు బ్రాహ్మణప్రియులు, ధర్మనిత్యులు. మీకు అభ్యుదయం కలుగుగాత!' 
అని చెప్పి బకదాల్బ్యమునివరుడు వెళ్ళాడు. ఇక, పాండవులు అరణ్యవాసంలో తాము అనుభవిస్తున్న ఇక్కట్టు 
మరచిపోయే కథలను చెప్పుకొంటూ కాలం వెళ్ళబుచ్చుతున్ననమయంలో (ద్రౌపది ధర్మరాజుతో ఇట్లా అన్నది. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 01 
ద్రౌపదీ ధర్మరాజుల సంవాదము (సం. 3-28-2) 


ఆ. 'వృద్దు గొడుకుపలుకు విని క్రూరుండై పాప । బుద్ధింజేసి మిమ్ము భూతలంబు 

వెలువరించి రాజ్యవిభవంబు గొని యిప్పు । డలుక సెడి సుచిత్తు. డయ్యె నొక్కొ! 208 
ప్రతిపదార్థం: వృద్దు= (వృద్దుడు), వయసుమళ్ళినవాడు (ధృతరాష్ట్రుడు); కొడుకు పలుకు, విని= కుమారుడి (దుర్యోధనుడి) 
మాట విని; [క్రూరుండు+ఐ= కనికరంలేనివాడై; పాప, బుద్దిన్‌+చేసి= పాపకరమైన దుష్టబుద్దితో; మిమ్మున్‌= మిమ్మల్ని; 
భూతలంబు, వెలువరించి= భూమిరాజ్యంనుంచి వెడలగొట్టి; రాజ్యవభవంబు= రాచరికపు పెంపు; కొని= కైకొని; ఇప్పుడు; 
అలుక, చెడి= కోపం తగ్గి; సుచిత్తుండు= మంచి మనస్సు కలవాడు; అయ్యెన్‌+ఒక్కొ= అయినాడేమొ! 


తాత్పర్యం: “కొడుకైన దుర్యోధనుడి మాట విని దుర్మార్లుడైన ముసలిరేడు ధృతరాష్ట్రుడు మిమ్మల్ని రాజ్యంనుండి 
వెడలగొట్టి రాజ్యవైభవం దక్కించుకొని ఇప్పుడైనా మీపట్ల కోపం విడిచి ప్రసన్నచిత్తు డయ్యాడా? 
ఆ. అద్దురాత్ముహృదయ మది యయఃపాషాణ । నిష్టురంబు; ధర్మనిధుల మిమ్ము 

నట్లు గొడుకు లెగ్గు లాడంగం బోయిన ।; వలదనండ కలహవాంఛఈ.. జేసి. 209 
ప్రతిపదార్థం: ఆ+దురాత్ము= ఆ దుష్టమైన అత్మకలవాడి, అంటే ధృతరాష్ట్రుడియొక్క; హృదయము= మనసు; అది; 
అయస్‌+పాషాణ, నిష్టురంబు= ఇనుమువలె రాయివలె కఠినమైనది; ధర్మ, నిధుల= ధర్మానికి నిధుల వంటి వారైన; 


మిమ్మున్‌= మిమ్మల్ని; అట్టు= ఆ రీతిగా; కొడుకులు= పుత్రులు; ఎగ్గులు+ఆడంగన్‌+పోయినన్‌= పరుష వాక్యాలు పలికినప్పుడు; 
కలహ, వాంఛన్‌+చేసి= దెబ్బలాడాలనే కోరికతో; వలదు+అనండు+అ= వలదని అనలేదు కదా! 


తాత్సర్యం: దురాత్ముడైన ధృతరా'్ర్రుడి హృదయం ఇనుం వంటిది, బండరాయి వంటిది. ధర్మనిధులైన మిమ్మల్ని 
తన కొడుకులు పరుషవాక్యాలు పలికినప్పుడు కలహకాంక్ష గల అతడు వాళ్లను వారించలేదుకదా! 


సీ. _ విమలహర్మ్యంబుల విహరించువారల. | బ్రియమహార్దాసన శయనరతులం 
జందనాగురులిప్త చారుసర్వాంగుల । నతనరనాథసేవితుల మిమ్ము 
వనమునం గ్రుమ్మరువారి.గాం గుశబ్రుసీ ; శయనాభిరతుల(గా నియతరూక్ష 
భూరేణుధూసరీభూతవిగ్రహులంగా । ద్రుతవన్యమృగ నిషేవితులం గాంగ 


ఆ. నిట్లు సూచి చూచి యే నెట్లు చిత్తోప । శాంతి సేయుదాన? సకల భోగ 
విషయవిరతిజేసి విధియును ధృతరాష్తు । నట్లు మీకు నహితుండయ్యె నొక్కొ! 210 


ప్రతిపదార్హం: విమల= నిర్మలాలైన; హర్మ్యంబులన్‌= మేడలలో; విహరించువారలన్‌= సంచరించేవారిని; ప్రియ, 
మహత్‌+అర్హ+ఆసన+శయన, రతులన్‌= ఇష్టములైన, మిగుల తగినట్టివైన పీఠాలపై పరువులపై కోరిక కలిగి అనుభవించేవారిని; 
చందన+అగురు, లిప్త చారు, సర్వ+అంగులన్‌= మంచిగంధంతో, అగరుతో పూయబడి మనోహరాలైన అన్ని అవయవాలు 
కలిగిన వాళ్ళను; నత, నరనాథ సేవితులన్‌, మిమ్ము=2 (దేహం) వంచి నమస్కరించిన రాజులచేత సేవించబడిన మిమ్మల్ని; 
వనమునన్‌+(క్రుమ్మరు వారింగాన్‌= అడవిలో తిరుగాడే వాళ్ళనుగా; కుశ (బ్రుసీ, శయన+అభిరతులన్‌+కాన్‌= దర్భలతో 
నేయబడిన చాపల సై పరుండటానికి ఆసక్తి గల వాళ్ళనుగా; నియత, రూక్ష భూరేణు, ధూసరీ భూత విగ్రహులన్‌+కాన్‌= 


92 శ్రీనుదాంధ్ర నముహాభారతము 


ఎల్లప్పుడు కఠినమైన దుమ్ముచేత ధూసరవర్షంతో కూడిన ఆకారాలు కలవారినిగా; ద్రుత, వన్య మృగ, నిషేవితులన్‌+కాన్‌+కన్‌= 
వడిగా పరుగెత్తే అడవిజంతువులచేత బాగా సేవించబడే వారినిగా? ఇట్టు= ఈ విధంగా; చూచి, చూచి; ఏను+ఎట్టు; 
చిత్త+ఉపశాంతి, చేయుదానన్‌= మనస్సుకు ఊరట కల్పించుకొనేది; సకల, భోగ, విషయ, విరతిన్‌+చేసి= సమస్తమైన సుఖాల 
నుండి, ఇం([ద్రియార్జాల నుండి (విశ్రాంతి ఉడుకువ కల్పించి; విధియును= (బ్రహ్మదేవుడు సైతం; ధృతరా(ష్ట్రు+అట్టు+అ= 
ధృతరాష్ర్రుడివలెనే; మీకున్‌= మీకు; అహితుండు+అయ్యెన్‌+ఒక్కొ= శత్రు వైనాడేమో? 


తాత్పర్యం: నిర్మలమైన మేడలపై విహరించేవారు మీరు. ఉచితాసనాలపై మంచి పరుపులపై ఉండేవారు మీరు. 
చందనం, అగరు మున్నగు సుగంధ ద్రవ్యాలు మైపూతలుగా వాడినవారు మీరు. వినములైన రాజులచేత సేవలు 
పొందినవారు మీరు. ఇప్పుడు ఈ అరణ్యంలో దర్భలపై శయనించటానికి ఇష్టపడటం, ధూళి ధూసరిత శరీరులై 
తిరుగాడటం, పరుగెత్తే వన్యమృగాలను వేటాడి బ్రతకటం మీ వంతు అయింది. అది చూచి నే నెట్లా ఓర్చుకొనగలను? 
(బ్రహ్మదేవుడు కూడ ఆ ధృతరా(ష్ట్రుడివలెనే మీకు సకలసుఖాల యొడల విశ్రాంతి (ఉడుకువ) కఠించి మీకు 
శత్రువైనాడా ఏమి? 
క. _ భవదాజ్ఞానిగళంబున6 | దవిలి పరాక్రమము విడిచి ధరణీశ్వర! నీ 

యవరజు లిడుమల. బడి కడు. । జివికిరి చెజంబడిన సింహణశిశువుల భంగిన్‌. 211 


ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ్వర!= ఓరాజా! (ధర్మరాజా!); భవత్‌+ఆజ్ఞా నిగళంబునన్‌+తవిలి= నీదైన ఆజ్ఞ అనే గొలుసులతో 
బంధించబడి; పరాక్రమము= శౌర్యం; విడిచి= వీడి; నీ+అవరజులు= నీతమ్ములు; (నీవు పుట్టిన తర్వాత పుట్టిన వారు); 
ఇడుమలన్‌+పడి; చెజన్‌+పడిన= నిర్బంధించబడిన; సింహ శిశువుల, భంగిన్‌= సింగపు బిడ్డలవలె; కడున్‌+చివికిరి= మిక్కిలి 


గాసి చెందారు. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! న్దీ ఆజ్ఞ అనే గొలుసులచేత బంధించబడి, పౌరుషం కోల్పోయి న్స్‌ తమ్ములు 
కట్టివేయబడిన సింహకిశోరాలవలె కష్టాలపాలయ్యారు. 


విశేషం: అలం: రూపకం, ఉపమ. 


ఆ. _ పరనరేంద్రమకుటపద్మరాగద్యుతి | నరుణ మగు భవత్వదాబ్బ్దయుగము 
పరుషధాతుశిలలపై నిప్పు డదరుగుట । నరుణ మయ్యి. బర్వతాంతరముల. 212 


ప్రతిపదార్ధ్హం: పర, నరేంద్ర, మకుట, పద్మరాగ, ద్యుతిన్‌= ఇతర రాజుల కిరీటాలలోని పద్మరాగ మణుల కాంతిచేత; 
అరుణము+అగు= ఎర్రనయిన; భవత్‌, పద+అబ్బ, యుగము= నీ పాద పద్మములజంట; పరుషు ధాతు, శిలలపైన్‌= 
కఠినమైన జేగురురంగు కల రాలప్రై; పర్వత+అంతరములన్‌= కొండల మధ్య; ఇప్పుడు+అరుగుటన్‌= ఇప్పుడు నడయాడటంచేత; 
అరుణము+అయ్యెన్‌= ఎ[ర్రగా అయింది. 


తాత్పర్యం: అలనాడు ఇతరరాజుల కిరీటాలలోని పద్మరాగమణులచేత నీ పాదాలు ఎరుపెక్కాయి. (అంటే ఇతర 
రాజులు పద్మరాగమణులు పొదిగిన కిరిటాలు కల తమ తలలు వంచి ధర్మరాజుపాదాలకు 'మొక్కేవారు. అప్పుడు 
సుకుమారాలైన ధర్మరాజుపాదాలలో ఎర్రని పద్మరాగమణుల కాంతులు 'ప్రతిఫలించేవి. ఈనాడు నీవు కొండలమధ్య 
నడయాడటంచేత కఠినధాతుశిలలలోని ఎర్రరంగువలన నీ సుకుమారపాదాలు ఎరుపెక్కుతున్నాయి. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 93 


విశేషం: అలం: విషమం. గైరికాదిధాతువులు కొండలలో లభించటం సుప్రసిద్ధం. ఆ ధాతు[ద్రవ్యాలు ఎ(ర్రరంగు కలిగి 


ఉంటాయి. 


క. అనవరత సౌఖ్యసంపదం । బెనుపొందుచు నుండు మీకు భీకర కాంతా 
ర నివాసాయాసంబుల । ననఘా! యిబ్దంగి నవయ నలమట వొడమెన్‌. 213 


ప్రతిపదార్థం: అనఘా!= ఓ పాపరహితుడా! (ఓ ధర్మరాజా; అనవరత, సౌఖ్యసంపదన్‌= ఎడతెగని సుఖాల విభవంతో; 
పెనుపొందుచున్‌+ఉండు, మీకు= విలసిల్దుతుండే మీకు; భీకర, కాంతార, నివాస+ఆయాసంబులన్‌= భయంకరమైన అడవిలో 
ఉండటంవలన ఏర్పడిన (శ్రమలతో; ఈశ+భంగి= ఈ విధంగా; నవయన్‌= కృళించటంవల్ల; అలమట+పొడమెన్‌= చింత 
ఏర్పడింది. 


తాత్పర్యం: ఏ పాప మెరుగని ధర్మరాజా! ఎల్లప్పుడు సౌఖ్యాలను అనుభవించే మీకు భయంకరమైన అడవిలో 
నివసించటంచేత ఇట్టా క్లేశం దాపురించింది. 


వ. _ నిత్యంబునుం బదివేవురు బ్రాహ్మణులు బ్రహ్మవిదులు పసిండితఆిగల నిష్టాన్నంబులు గుడిచి తృప్తులయినం 
దద్దుక్తశేషం బుపయోగించుచుండు నీకు వన్యమూలఫలాశనంబు లుపయోగించుచు నన్యులయందు. 
గ్రోధంబు విడిచి యునికి యుచితంబు గాదు. 214 


ప్రతిపదార్థం: నిత్యంబునున్‌= ప్రతిరోజూ; పదివేవురు= పదివేలమంది; బ్రాహ్మణులు; (బ్రహ్మవిదులు= (బ్రహ్మను తెలిసికొన్న 
వారు (జ్ఞానులు); పసిండితళిగలన్‌= బంగారు కంచాలలో; ఇష్ట+అన్నంబులు= ప్రియమైన ఆహారాలు; కుడిచి= ఆరగించి; 
తృప్తులు+అయినన్‌= తృప్తి చెందిన వారు కాగా; పిమ్మట; తద్‌+భుక్త శేషంబు= వారు తినగా మిగిలింది; ఉపయోగించుచుండు; 
నీకు; వన్యమూల ఫల+అశనంబులు= అడవిలోని వేళ్ళు, పండ్లు తిండిగా; ఉపయోగించుచున్‌= వాడుకొంటూ; అన్యుల+అందు= 
ఇతరుల పట్ట, అంటే శత్రువులపట్ల; క్రోధంబు, విడిచి+ఉనికి= కోపం వీడి ఉండటం; ఉచితంబు, కాదు= సరైనదికాదు. 


తాత్పర్యం: ఇదివరలో ప్రతిదినము నీవు పదివేలమంది బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణులకు, బంగరుకంచాలలో 
విందుభోజనాలు పెట్టి, ఆ తర్వాత వారి భుక్తిశేషం ఆరగించేవాడివి. ఇప్పుడు అడవిదుంపలు, వేళ్ళు, పండ్డు నీ 
ఆహారం. నీకు ఇట్టి దుర్దశ తెచ్చిపెట్టిన నీ శత్రువులపై కోపం విడిచిపెట్టటం సరైనది కాదు. 

అ యలు అ ర్వా క వ 


సీ. _ పదివేల గజముల బలమున విలసిల్లు । ననిలసుతుండు కాజడవిలోన. 
గ్రుమ్మరి కాయలు. గూరలు దిని పేద । వడినం జూచియు, దీర్షబబహుయుగళుం 
డయ్యును బాహుసహస్రంబు కలిగిన | యర్హునుకంటె బలాధ్యుం డగుచు 
నేకవేగంబున నేనమ్ము లొక్కయ । మ్మేసిన విధమున నేయ నేర్దు 


ఆ. _ నర్దునుండు వనమృగావలి గలిసి యి । ట్లున్నః. జూచియును సుఖోచితాత్సు 
లైన కవలు దీనులై యున్న జూచియు । నుపశమంబు. దాల్ది యుండ దగునె? 215 


ప్రతిపదార్థం: పదివేల గజముల= పదివేల ఏనుగుల; బలమున, విలసిల్లు= బలంతో ఒప్పే; అనిల సుతుండు= భీముడు 
(వాయుపుత్రుడు); కాజడవిలోనన్‌= దట్టమైన అడవిలో; క్రుమ్మరి= తిరిగి; కాయలున్‌+కూరలు; తిని, పేద+పడినన్‌+చూచియు= 


ంిగ్త శ్రీనుదాంధ్ర మహాభారతము 


చిక్కిపోవటం చూచి కూడ; దీర్హబాహు, యుగళుండు+అయ్యును= పొడవైన చేతులు రెండే కలవాడైనప్పటికీ; బాహు, 
సహస్రంబు, కలిగిన= వేయి చేతులు ఉన్న; అర్జునుకంటె= కార్తవీర్యార్డునుడి కంటె; బల+ఆఢ్యుండు+అగుచున్‌= శక్తి కలిగి 
ఉన్నవాడవుతూ (అంటే మిక్కిలి పరాక్రమవంతుడవుతూ); ఏక, వేగంబునన్‌= ఒకే వడితో; ఏను+అమ్ములు= అయిదు 
బాణాలు; ఒక్క+అమ్ము+ఏసిన, విధమునన్‌= ఒకే బాణాన్ని ప్రయోగించినట్టు; ఏయ, నేర్చు+అర్జునుండు= ప్రయోగించే 
నేర్ప్చుగల అర్జునుడు; వన, మృగ+ఆవలిన్‌= అడవి జంతు సముదాయాలతో; కలిసి; ఇట్టు+ఉన్నన్‌+చూచియును= ఈ 
విధంగా నివసించటం చూచి కూడ; సుఖ+ఉచిత+ఆత్ములు+ఐన= సౌఖ్యం పొంద దగిన ఆత్మలు కలవారైన; కవలు= జంట 
బిడ్డలు (నకులసహదేవులు); దీనులు+ఐ+ఉన్నన్‌-+చూచియున్‌= అర్హులై ఉండటం చూచికూడా; ఉపశమంబున్‌= ఓర్పును; 
తాల్చి+ఉండన్‌+తగునె= పూని ఉండటం సరియా? 


తాత్పర్యం: పదివేల ఏనుగుల బలం కల భీముడు కారడవిలో కాయలు కూరలు తిని మిక్కిలి చిక్కిపోయి 
ఉన్నాడు. పొడవైన రెండు చేతులు కలవాడైనా, వేయిచేతులు కల కార్తవీర్యార్దునుడికంటె బలవంతుడై, ఒకేసారి 
సమానవేగంతో అయిదు బాణాలు ఒకే బాణంలా వేయగల నేర్పు ఉన్న ఈ అర్జునుడు అడవిజంతువుల మధ్య 
తిరుగాడుతున్నాడు. సౌఖ్యాలు అనుభవించదగిన నకుల సహదేవులు దీనులై తిరుగాడుతున్నారు. ఇదంతా చూస్తూ 
నీవు ఓర్పు వహించి ఊరకుండటం న్యాయమా? 


వ. _ క్షమయును దేజంబును నయ్యయికాలంబుల. బ్రయోగింపనేరని రాజునకుం బ్రజానురాగ ప్రతాపంబులు 
లేవను నీ యర్ధం బితిహాసంబున వినంబడు; క్షమా తేజంబులలోన నెయ్యది విశేషంబు దానిన నిర్ణయించి 
చెప్పు మని బలీంద్రుండు దొల్లి తన పెితామహుం డయిన ప్రహ్లాదు నడిగిన నాతండు బలీంద్రున కిట్లనియె.21 6 


ప్రతిపదార్థం: క్షమయును= ఓర్పును; తేజంబునున్‌= ప్రతాపమును; ఆ+అయి, కాలంబులన్‌= ఆయా సమయాలలో; 
'ప్రయోగింపనేరని= ఉపయోగించ జాలని; రాజునకున్‌= ప్రభువుకు; ప్రజా+అనురాగ, ప్రతాపంబులు, లేవు+అను= ప్రజలయొక్క 
'ప్రేముడి, పరాక్రమం, ఉండవు అనే; ఈ+అర్థంబు= ఈ భావం; ఇతిహాసంబునన్‌= జరిగిన చరిత్రలో; వినంబడున్‌= 
వినబడుతున్నది; క్షమా, తేజంబులలోనన్‌= ఓర్పు ప్రతాపాలలో; ఏ+అది= ఏది?; విశేషంబు= గొప్పది; దానిని+అ= దానినే; 
నిర్ణయించి, చెప్తుము= నిశ్చయించి తెలిపేది; అని; బలి+ఇంద్రుండు= బలి చక్రవర్తి; తాల్లి= పూర్వకాలంలో; తన 
పితామహుండు+అయిన= తన తాతగారైన; ్రహ్హాదున్‌= ్రహ్హాదుడిని; అడిగినన్‌; ఆతండు= ఆ ప్రహ్లాదుడు; బలీంద్రునకు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 
0 


తాత్పర్యం: క్షమ గొప్పదా? తేజస్సు గొప్పదా? క్షమాతేజస్సులను ఆయా సమయాలలో అవసరాలనుబట్టి 
ఉపయోగించటం తెలియని రాజు ప్రజాభిమానం, ప్రతాపం కోల్ఫోతా డని ఇతిహాసంలో వినబడుతున్నది. పూర్వకాలంలో 
బలీంద్రుడు తన తాతఅయిన ్రహ్హాదుడిని ఈ ్రశ్ననే- అంటే, క్షమగొప్పదా? తేజం గొప్పదా? నిశ్చయించి 
చెప్పవలసిందని - అడిగాడు. అప్పుడు (ప్రహ్లాదుడు బలిచక్రవర్తికి ఇట్టా చెప్పాడు. 


ఆ. 'క్షమయ తాల్చియుండ. జన దెల్ల ప్రొద్దు దే। జంబ తాల్టియుండ6 జనదు పతికి; 
సంతతక్షముండు సంతతతేజుండు । నగుట దోష మందు రనఘమతులు. 217 


ప్రతిపదార్థం: పతికి= ప్రభువుకు; క్షమ+అ= క్షమ మాత్రమే (ఓర్పు ఒక్కటే); ఎల్ల ్రొద్దున్‌= అన్ని సమయాలలోను; 
తాల్చియుండన్‌+చనదు= పూని ఉండరాదు; సంతతక్షముండు= ఎల్లప్పుడు ఓర్పునే కలిగి ఉండేవాడు; సంతత తేజుండున్‌= 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 95 


ఎల్లప్పుడు ప్రతాపమే వహించేవాడు; అగుట; అనఘ, మతులు= పాపరహితులైన బుద్ధిమంతులు; దోషము+అందురు= తప్పు 
అని చెపుతారు. 


తాత్పర్యం: సర్వకాల సర్యావస్థలలోనూ ఓర్పు వహించటం తప్పు. అట్టే ఎప్పుడూ ప్రతాపం చూపటం కూడా తప్పే. 
ప్రభువైనవాడు సంతతక్షముడు, సంతతతేజుడు కాకూడదని, అది దోషమని పెద్దలు చెపుతారు. 


వ. అది యెట్లనిన నిత్యక్షమాన్వితుండయిన వానికి భృత్యులు వెజవక యవమానంబు సేయుదు; రర్ధంబుల 
యం దధికృతులైన వారలు ధనంబు లపహరించి దర్పంబు సూపుదురు; మథి నిత్యతేజో ౨_ ధికుండైన వాం 
డతిక్రూరదండంబున సర్వజనసంతాపంబు సేయుచు గృహగతంబైన సర్పంబునుం బోలె నెప్పుడు నుద్వేగ 
కరుం డగుం; గావున గాలోచితంబులుగా క్షమాతేజంబులు గల్పించునది. యథాకాల కల్పిత క్షమా 
తేజుందైన వానికి నుభయలోకసిద్ధి యగు నని బలీంద్ర ప్రహ్లాద సంవాదంబు సెప్పి వెండియు ద్రౌపది 


యిట్లనియె. 218 


ప్రతిపదార్థం: అది, ఎట్టు+అనిన; నిత్య, క్షమా+అన్వితుండు+అయినవానికిన్‌= ఎల్లప్పుడును ఓర్పుతో కూడి ఉండేవాడికి; 
భృత్యులు= సేవకులు; వెజవక= భయపడక; అవమానంబు+చేయుదురు= అవమానం చేస్తారు; అర్ధంబులు+అందు= 
ధనాలలో; అధికృతులు+ఐన, వారలు= నియోగించబడినవారు; ధనంబులు+అపహరించి= డబ్బు దొంగిలించి; దర్శంబు, 
చూపుదురు= గర్వం ప్రదర్శిస్తారు; మటి; నిత్య, తేజస్‌+అధికుండు+ఐనవాండు= ఎల్లప్పుడు 'ప్రతాపంలో వెలుగొందుతూ 
అతిశయించేవాడు; అతి, క్రూర, దండంబునన్‌= మిక్కిలి కఠిన శిక్షలు వేయటంచేత; సర్వ, జన, సంతాపంబు+చేయుచున్‌= 
అందరు జనులకు తీవ్రమైన వేదన కల్పిస్తూ; గృహ, గతంబైన= ఇంటిలో ఉన్నట్టి; సర్పంబును+పోలెన్‌= పామువలె; 
ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; ఉద్వేగ, కరుండు+అగున్‌= ఆరాటం కలిగించేవాడు అవుతాడు; కావునన్‌= కాబట్టి; కాల+ 
ఉచితంబులు+కాన్‌= సమయానుకూలాలుగా; క్షమాతేజంబులు= ఓర్పును, ప్రతాపాన్ని; కల్పించునది= ప్రదర్శించేది;ి యథా, 
కాల, కల్పిత, క్షమా, తేజుండు+ఐనవానికిన్‌= సమయానుకూలంగా ఓర్పు, ప్రతాపం చూపించేవాడికి; ఉభయలోకసిద్ధి= 
రెండులోకాలలో విజయం (ఐహికాముష్మిక సిద్ది; అగును+అని; బలీం(ద్ర, ప్రహ్లాద, సంవాదంబు+చెప్పి; వెండియు= మరల; 
(ద్రౌపది; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్పర్యం: దాన్ని వివరించి చెప్పితే - ఎల్లప్పుడు ఓర్పు చూపేవాడిని చూచి సేవకులు భయపడరు; పైగా 
అవమానిస్తారు. ధనానికి సంబంధించిన విషయాలలో నియమించబడిన అధికారులు ధనాలను అపహరిస్తారు; పైగా 
గర్వాన్ని ప్రదర్శిస్తారు. ఇక సదా తేజస్సునే ప్రదర్శించేవాడు మిక్కిలి కఠినళిక్షలు విధించటం చేత జనుల కందరికీ 
తీవ్రవేదన కలిగిస్తాడు. ఇంటిలో ఉన్న పామువంటి వాడయి నిరంతరం ఆరాటం కలిగిస్తాడు. కాబట్టి 
సమయానుకూలంగా క్షమ, తేజం ప్రదర్శించేవాడే ఐహికాముష్మికసిద్దిని పొందగలడు” అని బలిచక్రవర్తికి ప్రహ్లాదుడికి 
మధ్య జరిగిన సంభాషణ వివరించి, మరల (ద్రౌపది ధర్మరాజుతో ఇట్టా అన్నది. 
తే. “ఆది నపరాధ మొక్కటి యైన నదియు । నల్పమైనను క్షమియించు నదియు. గాక 

చెనసి యపరాధములు పెక్కు సేయుచున్న । పాపకౌరవ్యులకు సహింపంగ నేల? 219 


ప్రతిపదార్థం: ఆదిన్‌= మొదట; అపరాధము= తప్పు; ఒక్కటి+ఐనన్‌= ఒకటి మాత్రమే చేస్తే, అదియున్‌+అల్పము+ఐనను= 
అది చిన్న తప్పు మాత్రమే ఐనచో; క్షమియించు+అదియున్‌= క్షమించదగినది; కాక= అట్టాకాక; చెనసి= ఎదిరించి; అపరాధములు= 


96 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తప్పులు; పెక్కు= అనేకాలు; చేయుచున్న= చేస్తున్న; పాప కౌరవ్యులకు= పాపులైన కౌరవులపట్ట; సహింపంగన్‌+ఏల= 
ఎందుకు క్షమ చూపించాలి? 


తాత్పర్యం: మొదట ఏదో ఒక తప్పు చేస్తే- ఆ తప్పు చిన్న తప్పు మాత్రమే అయితే- క్షమించవచ్చును గాని, 
ఎదిరించి వరుసగా పెక్కు తప్పులు చేస్తున్న పాపులైన కౌరవులను క్షమించట మెందుకు? 


విశేషం: 'క్షమియించునదియు.గాకి- అనే పాఠం సందేహాస్పదంగా ఉన్నది. ఎవరు? రాజు లేక జనుడు అని చెప్పాలి. 
'క్షమియింపుము అని ఉండవచ్చు. వావిళ్లప్రతిలో 'క్షమించునదియగాక'- అనే పాఠాంతరం ఉన్నది. 'క్షమియించునదియ - 
కాకి అనే ఈ పాఠం ఉచితమే. క్షమింపనే వలయును, అట్టు కాకయును; అని అర్థం చెప్పవచ్చును. 
క. ఇది తేజంబున కవసర; । ముదితక్రోధుండ వగుమ యొక్కించుక; దు 

ర్మదు లగు సుయోధనాదుల | నదయుల వధియింతు రుగ్రులై నీ తమ్ముల్‌.' 220 


ప్రతిపదార్థం: ఇది; తేజంబునకు+అవసరము= (ప్రతాపం చూపటానికి తగిన సమయం; ఒక్క+ఇంచుక= కొంచెంగా; ఉదిత 
(కోధుండవు+అగుము+అ= ఉదయించిన కోపం కలవాడివి కమ్ము; దుర్మదులు+అగు= చెడుగర్వం కల; సుయోధన+ఆదులన్‌= 
దుర్యోధనుడు మున్నగువారిని; అదయులన్‌= దయలేనివారిని; నీ తమ్ముల్‌= నీ సహోదరులు; ఉగ్రులు+ఐ= భయంకరులై; 
వధియింతురు= చంపగలరు. 


తాత్పర్యం: ఇది తేజం ప్రదర్శించటానికి అనువైన సమయం. ఒకింత కోపం తెచ్చుకొమ్ము. దుర్మ్శదులైన 
దుర్యోధనాదులను నీ తమ్ములు భయంకరులై సంహరించగలరు.! 


వ. _ అనిన ధర్మరా జిట్లనియె. 221 


ప్రతిపదార్థం: అనినన్‌= అని [ద్రౌపది చెప్పగా; ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: అని (ద్రౌపది చెప్పగా, ధర్మరాజు ఈ విధంగా సమాధానం చెప్పాడు. 


సీ, 'క్రోధంబు పాపంబు, గ్రోధంబునన చేసి ।; యగు జువ్వె ధర్మకామార్ధ హాని. 
గడు(ర్రోధి గర్జంబు గానండు, క్రుద్దుండు । గురునైన నిందించు6 గ్రుద్దుదైన 
వా6 డవధ్యులనైన వధియించు, మథి యాత్మ । ఘాతంబు సేయంగ గడంగుం గ్రుద్దుం 
దడస్మాదృశులకు ధర్మానుబంధుల కిట్టి । క్రోధంబు దాల్దుట గుణమె చెపుమ? 


ఆ.  యెజుక గల మహాత్తుం డెటుకయ న్లలముల । నార్జు. గ్రోధ మను మహానలంబుం 
గ్రోధవర్దితుండు గుజుకొని తేజంబు । దాల్చు దేశకాలతత్త్వ మెటింగి. 222 


ప్రతిపదార్థం: 'కోధంబు= కోపం; పాపంబు= పాపం (దురితం, చెడ్డది); (కోధంబునన్‌+అ+చేసి= కోపంచేతనే; ధర్మ, 
కామ+అర్హ, హాని= ధర్మానికి, కామానికి, అర్జానికి చేటు; అగున్‌+చువ్వె= అవుతుంది సుమా! (అంటే పురుషార్జాలకు 
మూడింటికి [కోధంవలన కీడు కలుగుతుందని భావం); కడున్‌+(క్రోధి= మిక్కిలి కోపం పొందినవాడు; కర్ణంబు+కానండు= 
కర్తవ్యాన్ని చూడలేడు; (క్రుద్దుండు= కోపించినవాడు; గురున్‌+ఐన= గురువునైనను; నిందించున్‌= తెగడుతాడు; (క్రుద్దుండు+ 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము ౦7 


ఐనవాండు= ఆ(గ్రహించినవాడు; అవధ్యులను+ఐనన్‌= చంపదగనివారిని సయితం; వధియించున్‌= చంపుతాడు; మజీ= ఇంక; 
'క్రుద్దుండు= కోపించినవాడు; ఆత్మఘాతంబు+చేయంగన్‌+కడంగున్‌= ఆత్మహత్యకు పాల్పడతాడు; అస్మాదృపలకున్‌= నా 
వంటివారికి; ధర్మ+అనుబంధులకున్‌= ధర్మంతో ముడివడిన వారికి; ఇట్టి, (క్రోధంబు= ఇటువంటికోపం; తాల్చుట= వహించటం; 
గుణము+ఎ= మంచిగుణం అవుతుందా; చెపుము+అ= చెప్పుము; ఎయుక+కల, మహత్‌+ఆత్ముండు= జ్ఞానం కల గొప్పవాడు; 
ఎజుక+అన్‌+జలములన్‌= జ్ఞాన మనే నీళ్ళతో; క్రోధము+అను, మహా+అనలంబున్‌= కోపమనే పెనుమంటను; ఆర్భున్‌= 
ఆర్పివేస్తాడు; (కోధవర్డితుండు= (కోధంచేత విడువబడినవాడు (కోపాన్ని విడనాడినవాడు); గుజుకొని= ప్రయత్నించి; దేశ 
కాల, తత్త్యము+ఎటీంగి= దేశ సమయాలయొక్క స్వభావం తెలిసికొని; తేజంబు= (ప్రకాశాన్ని; తాల్చున్‌= ధరిస్తాడు. 


తాత్పర్యం: “కోపం గొప్ప పాపం. కోపంవలన మూడు పురుషార్థాలకు- ధర్మానికి, అర్జానికి, కామానికి కీడు 
సంభవిస్తుంది కదా! మిక్కిలి కోపించినట్టివాడు కర్తవ్యాన్ని [గ్రహించజాలడు. కోపి గురువు నైనను నిందిస్తాడు. కోపం 
చెందిన వాడు చంపకూడనివారిని సయితం చంపివేస్తాడు; అంతేకాదు. ఆత్మహత్యకుకూడ పాల్పడతాడు. ధర్మంతో 
ముడివడిన నడవడిక కల నాబోటివారికి కోపంవహించటం తగునా? నీవే చెప్పుము. జ్ఞాని అయిన మహాత్ముడు 
జ్ఞానమనే నీటితో కోపమనే పెనుమంటను చల్దార్చుతాడు. (క్రోధం విడనాడినవాడు సమయ సీమల నిజస్వభావం 
తెలిసికొని తేజస్వి అవుతాడు. 


విశేషం: అలం: రూపకం. 


క. క్షమ గల వానికి. బృథ్వీ ।; సమునకు నిత్యంబు విజయసంసిద్ది యగున్‌; 
క్షమి యైనవాని భుజవి । క్రమము గడున్‌ వెలయు సర్వకార్యక్షమమై. 223 


ప్రతిపదార్థం: క్షమ కలవానికిన్‌= ఓర్పు ఉన్నవాడికి; పృథ్వీసమునకున్‌= భూదేవితో సమానుడైన వాడికి; నిత్యంబు= ఎల్లప్పుడు; 

విజయ, సంసిద్ది= విశేష జయపప్రాప్తి అంటే గొప్పవిజయం కలగటం; అగున్‌= ఏర్పడుతుంది; క్షమి+ఐనవాని= క్షమావంతుడి 
ఠా య యలు 

యొక్క; భుజ, విక్రమము= బాహుబలం, అంటే పరాక్రమం; సర్వ, కార్య, క్షమము+ఐ= అన్ని పనులకు సరిపడేటటువంటిదై; 

కడున్‌= మిక్కిలి; వెలయున్‌= ఒప్తుతుంది. 


తాత్పర్యం: భూదేవితో సమానుడైన ఓర్పు కలవాడికి సదా విజయం సిద్దిస్తుంది. క్షమావంతుడి పరాక్రమం అన్ని 
సమయాలలోను కార్యసాధకమై రాణిస్తుంది. 


విశేషం: క్షమాశక్తికి ప్రాచీన భారతీయ సాహిత్యంలో ఉదాహరణ ప్రాయమైంది భూదేవి. “క్షమయా ధరిత్రీ” అని తెలుగువారి 
సంభాషణలలో సాధారణంగా వినిపిస్తుంది. భూదేవికి గల పేర్లలో "క్షమా" అనేది సార్ధకమైనది, ప్రసిద్దమైనది. 


వ. తేజప్రభవంబులైన యమర్న దాక్షిణ్య శౌర్య శీఘ్రత్వంబు లను నాలుగు గుణంబులు క్షమావంతునంద 
వీర్యవంతంబులగు.; దొల్లి కశ్యపగీతలైనగాథలయందీ యర్హంబు వినంబడు, వినుము; వేదంబులు 
యజ్ఞంబులు శౌచంబును సత్యంబును విద్యయు ధర్మువు సచరాచరం బయిన జగమంతయు క్షమయంద 
నిలిచినవి; తపస్వ్స్వాధ్యాయ యజ్ఞకర్తలయు బ్రహ్మవిదులయుం బడయు పుణ్యగతులు క్షమావంతులు 
వడయుదు; రదియునుంగాక, కృష్ణ ద్వైప్రాయన భీష్మ విదుర కృపద్రోణ సంజయ ప్రభృతులు నా యుపశమంబ 


9ప శ్రీనుదాంధ్ర మహాభారతము 


కీర్తింతు; రుపశమ హీనుండయిన దుర్యోధను కారణంబున ధార్తరాష్తుల కెల్లం బ్రకయం బగు' ననిన ద్రౌపది 
వెండియు నిట్లనియె. 224 


ప్రతిపదార్థం: తేజస్‌+ప్రభవంబులు+ఐన= తేజస్సునుండి పుట్టిన; అమర్శ దాక్షిణ్య, శౌర్య, శీఘ్రత్వంబులు+అను= అసహనం 
(కోపం), దయ, పరాక్రమం, వేగం అనే; నాలుగు, గుణంబులు= నాలుగు లక్షణాలు; క్షమావంతునందు+అ= ఓర్పుకల 
వాడియందు మాత్రమే; వీర్యవంతంబులు+అగున్‌= బలం కలవి అవుతాయి; తొల్లి= పూర్వం; కశ్వపగీతలు+ఐన, గాథల+అందు= 
కశ్యపుడిచే చెప్పబడిన ప్రబోధకాలు అయిన కథల్లో; ఈ+అర్ధంబు= ఈ భావం; వినంబడు; వినుము; వేదంబులు, 
యజ్ఞంబులు, శౌచంబును, సత్యంబును, విద్యయు, ధర్మువు= వేదాలును, యజ్ఞాలును, పారిశుద్ద్యమును, నిజమును, 
చదువును, ధర్మమును; స, చర+అచరంబు+అయిన, జగము+అంతయు= కదలేటి, కదలనట్టి వాటితో కూడిన ప్రపంచమంతయు; 
క్ష్రమయందు+అ= ఓర్పునందు మాత్రమే; నిలిచినవి; తపస్‌+స్వాధ్యాయ, యజ్ఞకర్తలయు= తపస్సు, వేదాన్ని అభ్యసించటం, 
(వేదాధ్యయనం) యజ్ఞాలు- చేసిన వారి యొక్కయు; బ్రహ్మ విదులయున్‌= జ్ఞానులయొక్కయు; పడయు, పుణ్య, గతులు= 
పొందే పుణ్య పదవులు; క్షమావంతులు= ఓర్పుకల వాళ్ళు; పడయుదురు= పొందుతారు, అదియునున్‌+కాక= అంతమాత్రమేకాక; 
కృష్ణద్రైపాయన, భీష్మ విదుర కృప, (ద్రోణ, సంజయ, ్రభృతులు= వ్యాసుడు, భీష్ముడు, విదురుడు, కృపుడు, ద్రోణుడు, 
సంజయుడు మున్నగువారు; నా, ఉపశమంబు+అ= నా ఓర్పునే; కీర్తింతురు= పొగడుతారు; ఉపశమ, హీనుండు+అయిన= 
ఓర్పులేనివాడయిన; దుర్యోధను, కారణంబునన్‌= దుర్యోధనుడి మూలంగా; ధార్తరాషులకు+ఎల్లన్‌= ధృతరాష్ట్రుడి కుమారుల 
కెల్లరకు; ప్రళభయంబు+అగున్‌= వినాశనం దాపురిస్తుంది; అనినన్‌= అని చెప్పగా; ద్రౌపది; వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: కోపం, దయ, పరా[క్రమం, వేగం అనే నాలుగు గుణాలు తేజంనుంచి పుట్టాయి. క్షమావంతుడి పట్ట 
బలం కలవిగా పరిణమిన్తాయి - అని కశ్యపగీతలలో ఉన్నది. వేదాలు, యజ్ఞాలు, శౌచం, సత్యం, ధర్మం, విద్య, 
సమస్త చరాచర జగత్తు క్షమమీదే నిలుస్తాయి. బ్రహ్మజ్ఞానులున్నూ, తపస్సు, వేదాధ్యయనం చేసిన యజ్ఞకర్తలున్నూ 
పొందే ఉత్తమగతులను క్షమావంతులు పొందగలరు. వ్యాసుడు, విదురుడు, భీష్ముడు, కృపుడు, (ద్రోణుడు, సంజయుడు 
మున్నగు ధర్మాత్ములు నా క్షమాగుణాన్నే పాగడుతారు. దుర్యోధనుడి క్షమాహీనతవలన ధార్తరాష్ట్రుల కెల్ల వినాశనం 
ఏర్పడగలదు” అని చెప్పిన ధర్మరాజుతో (ద్రౌపది ఇట్టా పలికింది. 


విశేషం: మహాభారతంలో భగవర్గీతతోపాటు పెక్కు గీతలు ఉన్నాయి. మరికొన్ని గీతల ప్రశంస ఎడనెడ కన్పిస్తుంది. నన్నయ 
మహాకవి పీఠికలో ఉద్దోషించినట్ట్లు - మహాభారతాన్ని వ్యాసమహర్షి విశ్వ జనీనమైన విజ్ఞాన సర్వస్వంగా తీర్చి దిద్దాడు. 
మహాభారతం సర్వదర్శనసమాహారంగా (ప్రశస్తి కాంచటానికి కారణం, అందులో విప్రతిపన్నాలుగా కనిపించే విభిన్నవాదాలు 
సంవాదరూపంలో పొందుపరచబడటం. వాటిలో (ద్రౌపదీ ధర్మరాజుల సంవాదం ఒకటి. 


మధ్యాక్కర. 
“'కమయంద చిత్తంబు నిల్పి నిర్గతకల్మషబుద్ది. 
గ్రమమున ధర్మువునంద వర్తిల్లు కరుణాత్తు నిన్ను 
నమర ధర్మంబు రక్షించు. బ్రీతితో నని శత్రులందు 
సమబుద్ధి సేయంగఈ. జనునె నీకు నజాతశత్రుండ! 225 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము ౦9 


ప్రతిపదార్థం: అజాతశత్రుండ!= శత్రువులు లేనట్టివాడా ఓ ధర్మరాజా! క్షమయందు+అ= ఓర్పునందే; చిత్తంబు, నిల్పి= 
మనస్సు ఉంచి; నిర్ల్ణత, కల్మష, బుద్ధిన్‌= పోయిన పాపాలుకల బుద్దితో; క్రమమునన్‌= వరుసతప్పక; ధర్మువునందు+అ= 
ధర్మంలో మాత్రమే; వర్తిల్లూ నడుచుకొనే; కరుణా+ఆత్మున్‌= దయామయుడైన; నిన్నున్‌; అమరన్‌= ఒప్పుగా?; ధర్మంబు= 
ధర్మం; ప్రీతితోన్‌= అనురాగంతో; రక్షించున్‌= కాపాడగలదు; అని; నీకున్‌; శత్రులందు= విరోధులపట్ల; సమబుద్ది= 
బుజువైన బుద్ది; (శత్రుత్వం లేని మనస్తత్వం); చేయంగన్‌+చనునె= అవలంబించటం సరైనదవుతుందా? 


తాత్పర్యం: 'అజాత శత్రుడవైన ధర్మరాజా! నిర్మలమైన బుద్ధితో ఓర్పునందే మనస్సును లన్షంచేసి నీవు ధర్మంలో 
ప్రవర్తిస్తున్నావు. అటువంటి కరుణామయుడవైన నిన్ను ఆ ధర్మమే ప్రీతితో కాపాడగలదన్న విశ్వాసంతో, శత్రువులయెడల 
సమబుద్ది వహించడం నీకు తగునా? 


విశేషం: ద్రౌపదివాదం, ధర్మరాజుపై సునిశితవిమర్శగా స్టూలదృష్టికి గోచరించినా, సూక్ష్మదృష్టికి ధర్మరాజు ఎట్లా సార్థకనాముడు 
అయ్యాడో, అతడికి ఎట్లా అజాతశత్రుడు అనే బిరుదు ఏర్పడిందో తెల్లమవుతున్నది. వృత్తలక్షణానికి ఆర. 1.134 విశేషాంశం 
చూడండి. 


ఆ. ధర్మదూరులైన ధార్తరాష్తులయంద । ధర్ము వేమి సేయు ధరణినాథ! 
నికృతిపరులయందు నికృతి సేయనివారు । వారి నికృతింజేసి వధ్యు లండ్రు. 226 


ప్రతిపదార్థం: ధరణినాథ!= రాజా! (ఓ ధర్మరాజా[; ధర్మ దూరులు+ఐన= అధర్మపరులైన (ధర్మానికి దూరంగా ఉన్నవారైన); 
ధార్తరా'్టులయందు+అ= ధృతరా'్రుడి కొడుకులందే; ధర్మువు= ధర్మం; ఏమి, చేయున్‌= ఏం చేయగలదు? (అధర్మువు= 
అధర్మం ఏమి చేయకలదని కూడ చెప్పవచ్చును); నికృతి పరుల యందు= మోసగాండ్రపట్ట; నికృతి, చేయనివారు= మోసంగా 
ప్రవర్తించనివారు; వారి, నికృతిన్‌+చేసి= వారి మోసంవలన; వధ్యులు= చంపదగినవారు; అం(డ్రు= అని అంటారు. 


తాత్పర్యం: ఓ రాజా! అధర్మవర్తనులైన ధార్తరాష్రులపట్ట నీ ధర్మం ఏమి చేయగలదు? (అధర్మం చేసినా దోషం 
లేదు). వంచకులపట్ట వంచనతో ప్రవర్తించనివారు, వారి వంచనచేత చంపదగినవారవుతారని పెద్దల అభిప్రాయం. 


విశేషం: అనుదురు - అందురు - అండురు - అండ్రు. కర్త పెద్దలు. 


క. _ ఆర్యులకు విహీనతయు న । నార్యుల కున్నతియు. జేసి యవినీతుండ వై 

కార్యము దప్పితి; నీకు న । నార్యులు చుట్టములె, యార్యు లరులె విధాతా! 227 
ప్రతిపదార్థం: విధాతా!= ఓ బ్రహ్మదేవుడా!: ఆర్యులకున్‌= పూజ్యులైనవారికి; విహీనతయున్‌= తక్కువతనాన్నీ; అనార్యులకు= 
అపూజ్యులకు, అంటే దుష్టులకు; ఉన్నతియున్‌= అభ్యుదయాన్నీ; చేసి= కల్పించి; అవినీతుండవు+ఐ= నీతి లేని వాడివై; 
కార్యము+తప్పితి(వి)= కర్తవ్యాన్ని ఉజ్జగించావు; నీకు; అనార్యులు= అపూజ్యులు; చుట్టములు+ఎ= బంధువులా?; ఆర్యులు= 
మహానుభావులు; అరులు+ఎ= శత్రువులా? 


తాత్పర్యం: (ఈవాక్యాలు (ద్రౌపది, బ్రహ్మదేవుడిని సంబోధించి పలికినవి. ఇది [ద్రౌపది స్వగతం. ధర్మరాజు 
వినాలనే (ద్రౌపది తన ఆంతరంగిక భావాన్ని బహిర్గత మొనరించింది.) 'ఓ బ్రహ్మదేవుడా! ఆర్యులకు లేమిని, 


100 శ్రీనుదాంధ్ర ముహాభారతము 


అనార్యులకు అభ్యుదయాన్ని చేకూరుస్తున్నావు ఈ రీతిగా నీతిని అతిక్రమించి, నీ కర్తవ్యాన్ని వదలిపెట్టావు కదా! 
నీకు అనార్యులే బందుగులా? ఆర్యులు శత్రువులా? 


వ. _ అని, విధాత్య్భని ధర్మువు నాక్షేపించు ద్రౌపదిం జూచి ధర్మ రాజిట్లనియె; 'నాస్తికులయట్లు ధర్మాభిశంకినివై దైవ 
దూషణంబు సేసెదు; శిష్టచరితంబైన ధర్మంబు నధిక్షేసించుచున్న దుర్శతికిం బ్రాయశ్షిత్తంబు లేదు; ధర్మువు 
దప్పక నిత్యులై జీవించుచున్న మైత్రేయ మార్కండేయ వ్యాస వసిష్ట నారద ప్రభృతులం బరమయోగధరులం 
బ్రత్యక్షంబ చూచెదము; వీరెల్ల నన్ను ధర్మపరుండని మన్నింతు; రన్యు లన్యాయంబు సేసి రేనియు నే నేల 
ధర్మువు దప్పుదు? 228 


ప్రతిపదార్థం: అని; విధాతృని= (బ్రహ్మదేవుడి యొక్క; ధర్మువున్‌= ధర్మాన్ని; ఆక్షేపించు= తెగడుతున్న; (ద్రౌపదిన్‌+చూచి= 
(ద్రౌపదిని చూచి; ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌; నాస్తికుల వలె; ధర్మ+అభిశంకినివి+ఐ= ధర్మం పట్ట సందేహం కలదానివై; దైవ 
దూషణంబు= దైవాన్ని దూషించటం; చేసెదు= చేస్తున్నావు; శిష్ట, చరితంబు+ఐన= మంచివారి నడవడి అయిన; 
ధర్మంబున్‌+అధిక్షేపించుచున్న, దుర్శతికిన్‌= ధర్మాన్ని దూషిస్తున్న దుష్టబుద్ధికి; ప్రాయళ్చిత్తంబు= (నిష్కృతి కల్పించే) 
విరుగుడు; లేదు; ధర్మువు, తప్పక= ధర్మమార్గాన్ని అతిక్రమించక; నిత్యులు+ఐ, జీవించుచు+ఉన్న= ఎల్లప్పుడు జీవిస్తున్న 
(బ్రతుకుతున్న); మైత్రేయ, మార్కండేయ, వ్యాస, వసిష్ట నారద ప్రభృతులన్‌= మైత్రేయుడు, మార్కండేయుడు, వ్యాసుడు, 
వసిష్టుడు, నారదుడు మున్నగు వారిని; పరమయోగ ధరులన్‌= గొపు యోగులను; (ప్రత్యక్షంబు+అ= మన కనులముందే; 
చూచెదము= చూస్తున్నాం; వీరు+ఎల్లన్‌= వీరందరున్నూ; నన్ను; ధర్మపరుండు+అని= ధర్మ నిష్ట కలవాడని; మన్నింతురు= 
గౌరవిస్తారు; అన్యులు= ఇతరులు; అన్యాయంబు+చేసిరి+ఏనియు= అన్యాయం చేసినప్పటికిని; నేను+ఏల= నేనెందుకు; 
ధర్మువు= ధర్మాన్ని; తప్పుదున్‌= మీరుతాను? 


తాత్పర్యం: (ఇక్కడ ధర్మరాజు తన జీవితతత్తాన్ని వివరించాడు. ఇది ద్రౌపదివాదానికి పూర్వపక్షం). (ద్రౌపదితో 
ధర్మరాజు ఇట్టా అన్నాడు: 'నాస్తికుల వలె ధర్మాన్ని మిగుల సందేహిస్తూ దైవదూషణ చేయట మెందుకు? శిష్టజనుల 
నడవడియైన ధర్మాన్ని నిందించే దుర్చుద్దికి నిష్ఫృతి లేదు. ధర్మాత్ములైన మైత్రేయ, మార్కండేయ, వ్యాస, వసిష్ట 
నారద (ప్రభృతులు నన్ను ధర్మపరుడని గారవిస్తున్నారుకదా! అట్టి పరమ యోగీశ్చరులను మనం మన కనుల ముందే 
చూస్తున్నాం. శిష్టవరితమే ప్రత్యక్ష ధర్మం. ఇతరులు నాపట్ల అన్యాయంగా ప్రవర్తించినా నే నెందుకు ధర్మాన్ని 
తప్పాలి? 


విశేషం: నాస్తికుడు అనే శబ్దానికి 'లేదు" అని చెప్పేవాడు అనిన్నీ; ఆస్తికుడు అనే శబ్దానికి 'ఉన్నది' అని చెప్పువాడు అనిన్నీ 
వాచ్యార్థం. (ప్రాచీన భారతీయ వాజ్మయంలో నాస్తికుడు" అంటే వేదప్రామాణ్యాన్ని అంగీకరించనివాడు అనిన్నీ, “ఆస్తికుడు” 
అంటే వేద (ప్రామాణ్యాన్ని అంగీకరించినవాడు అనిన్నీ రూఢ్యర్థం. ఆధునిక వ్యవహారంలో నాస్తికుడంటే దేవుడు లేడనే 
వాడనిన్నీ, ఆస్తికు డంటే దేవుడు ఉన్నాడనేవాడనిన్నీ పలువురు భావిస్తున్నారు. (ద్రౌపది నాస్తికురాలు కాదు. నాస్తికుల యట్లు! 
ఆమె వాదించటం ధర్మరాజుకు నచ్చలేదు. మహాభారతంలో అన్ని వాదాలకు యథోచితంగా వివరణ ఉన్నది. తుదకు తీర్పు 
చెప్పవలసింది సహృదయులైన చదువరులే. 


క. _ ధీరమతియుక్తిం జేసి వి। చారింపంగ నిక్కునంబు సర్వజన స్వ 
ర్గారోహణసోపానం । బారంగ ధర్మంబ సూవె యతిరమ్యంబై. 229 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 101 

ప్రతిపదార్హం: ధీర, మతి, యుక్తిన్‌+చేసి= పండిత బుద్దితో; విచారింపంగన్‌= ఆలోచన చేస్తే: నిక్కువంబు= నిజం; సర్వ, 

జన, స్వర్గ+ఆరోహణ, సోపానంబు= అందరు (ప్రజలకు స్వర్గాన్ని ఎక్కటానికి మెట్టు; ఆరంగ= పరిపూర్ణంగా; అతి రమ్యంబు+ఐ= 
వేగ వ్ల టై గ ్ట 

మిక్కిలి సుందరమై; ధర్మంబు+అ+చూవె= ధర్మమే సుమా! (చూడవె= చూవె). 


తాత్పర్యం: తెలివితేటలతో యోచిస్తే సర్వజనులకు స్వర్గారోహణ సోపానం అతిరమ్యమైన ధర్మమే సుమా! 


విశేషం: మహాభారతంలో ఈ పద్యం మిక్కిలి ముఖ్యమైంది. మహాభారతం స్వర్గారోహణ పర్వంతో ముగుస్తున్నది. ధర్మమే 
స్వర్గారోహణకు సోపానం అని ఈ పద్యం నొక్కి వక్కాణిస్తున్నది. మహాభారతానికి అంతరాత్మ ధర్మం. ఈ పద్యంలో నాల్గవ 
పాదం మొదట 'ఆరంగి అనే పాఠానికి 'ఆరయి అనే పాఠం కొన్ని ప్రతుల్లో కనిపిస్తున్నది. ఈ పద్యంలో మొదటనే 'విచారింపంగ' 
అనే ప్రయోగం ఉన్నది. కావున 'ఆరయి అనే పాఠం స్వీకరిస్తే అది పునరుక్తి దోష మవుతుంది. ఇక 'ఆరంగ” అనే శబ్దం 
తెలుగుభాషలో నిండైన, పరిపూర్ణమైన అతిశయించు అనే అర్జాల్ని సంతరించుకొని ఉన్నది. (ఆర6గ్రాగిన పాలు - వీనులార 
విని - కృపయార సైరింపుము భార. స్తీ పర్వం 1-157) అందుచేత 'ఆరంగి పాఠం స్వీకరించబడింది. 


వ. _ తపస్స్వాధ్యాయ బ్రహ్మచర్యదాన ధర్మ యజ్ఞంబులను వుణ్యకర్మంబు లఫలంబు లగునేని వీనినేల 
బుషిగణంబులు సేవింతురు; నీ జన్మంబును ధృష్టద్యుమ్ను జన్మంబును బుణఖ్య కర్మ ఫల సద్ధావంబునకు 
నిదర్శనంబులు గావె? మథి పుణ్యకర్మఫలంబులు గల యట్ల పాపఫలంబులును గలవు; తొల్లి బ్రహ్మ 
పుత్తులకుం గర్మఫల సద్ధావంబుసెప్పె; నందుంగశ్యపుండు ధర్మప్రబోధనంబునం జేసి పుణ్యఫల ప్రాప్తుండయ్యె; 
విధాతృ నియోగంబునం బుణ్యపాప వలంబు సంవాప్తం బగు; విధాతృ ననుగ్రహంబునన కాదె 
పుణ్యకర్మంబులు ప్రవర్తించి మర్త్యు లమర్శ్యత్వంబును బొందుదు' రనిన విని ద్రౌపది యిట్లనియె. 230 


ప్రతిపదార్థం: తపస్‌+స్వాధ్యాయ, (బ్రహ్మచర్య, దాన, ధర్మ యజ్ఞంబులు+అను= తపం, వేద పారాయణం, (బ్రహ్మచర్యం, 
దానం, ధర్మం, యజ్ఞం అనే; పుణ్యకర్మంబులు= పుణ్యకార్యాలు; అఫలంబులు= ఫలాలు లేనట్టివి (అంటే నిరర్ధకాలు); 
అగున్‌+ఏని= అయితే; వీనిన్‌= పై వాటిని; బుషి గణంబులు= బుషుల సమూహాలు; ఏల, సేవింతురు= ఎందుకు 
ఆచరిస్తారు?; నీ, జన్మంబును= నీ పుట్టుకయున్నూ; ధృష్టద్యుమ్ను జన్మంబును= ధృష్టద్యుమ్నుడి పుట్టుకయున్నూ; పుణ్య, 
కర్మ, ఫల, సత్‌+భావంబునకున్‌= పుణ్యకార్యాలు చేయటంవలన ఒనగూడిన ఫలమనే మంచి భావానికి (ఫలం ఉన్నదనటానికి); 
నిదర్శనంబులు, కావె= ఉదాహరణాలు కావా?; మి; పుణ్య, కర్మ ఫలంబులు= పుణ్యకార్యాలవలన కలిగే ఫలితాలు; 
కల+అట్టు+అ= ఉన్నట్టే; పాప, ఫలంబులును= పాపాలు చేయటంవలన కలిగే ఫలాలున్నూ; కలవు= ఉన్నాయి; తొల్లి= 
పూర్వకాలంలో; బ్రహ్మ; తన పుత్రులకున్‌= తన కుమారులకు; కర్మ, ఫల, సత్‌+భావంబు= కర్మలుచేయటంవలన సం(క్రమించే 
ఫలితాలను బాగా పొందటాన్ని గురించి; చెప్పెన్‌; అందున్‌= ఆ కుమారులలో; కళ్యపుండు; ధర్మప్రబోధంబునన్‌+చేసి= 
ధర్మబోధచేత; పుణ్య, ఫల, (ప్రాప్తండు+అయ్యె= పుణ్య ఫలాలను పొందినవా డయ్యాడు, విధాతృ, నియోగంబునన్‌= (బ్రహ్మ 
నిర్ణయం ప్రకారం; పుణ్య, పాప, ఫలంబు= పుణ్యం కాని, పాపం కాని చేస్తే దాని ఫలితం; సం(ప్రాప్తంబు+అగున్‌= 
సంక్రమిస్తుంది; విధాతృశ+అను[గ్రహంబునన్‌+అ, కాదె= (బ్రహ్మదేవుడి దయవలననే కదా! పుణ్య, కర్మంబులు, ప్రవర్తించి= 
పుణ్యకార్యాలు, రా మర్ష్యులు= మనుజులు; (మరణం చెందేవారు); అమర్త్యత్వంబును= చావులేని దివ్యత్వాన్ని; పొందుదురు= 
పడయుదురు; అనిన, విని, (ద్రౌపది, ఇట్టు+అనియెన్‌= అని చెప్పగా ఆలకించి ద్రౌపది ఇట్లా పలికింది. 


తాత్పర్యం: తపస్సు, వేదపారాయణం, (బ్రహ్మచర్యం, దానం, ధర్మం, యజ్ఞం అనే పుణ్యకార్యాలు ఫలితాలు 
లేనట్టివయితే వాటిని ఎంతోమంది బుషులు ఎందుకు ఆచరిస్తున్నారు? నీ పుట్టుక, ధృష్టద్యుమ్నుడి పుట్టుక 


102 శ్రీనుదాంధ్ర మహాభారతము 


పుణ్యకర్మఫలం ఉన్నదనటానికి ఉదాహరణాలే కదా! పుణ్యకర్మఫలాలు ఉన్నట్టే పాపకర్మఫలాలు కూడ ఉన్నాయి. 
పూర్వం బ్రహ్మ తన కుమారులకు కర్మఫలాల ఉనికిని గురించి చెప్పాడు. వారిలో కశ్యపుడు ధర్మప్రబోధంచేత 
పుణ్యఫల(ప్రాప్పు డయ్యాడు. బ్రహ్మనిర్మయం ప్రకారం పుణ్య పాప ఫలితాలు సం[క్రమిస్తాయి. బ్రహ్మదేవుడి దయ 
వలననే పుణ్యకార్యాలు చేసి మనుజులు చావులేని దివ్యత్వాన్ని పొందుతారు'- అని చెప్పగా విని ద్రౌపది ఇట్లా 
పలికింది. 


ఆ. “కర్మఫలము లేదు, కర్మ ఫలాప్తికి.। గారణంబు విధియు€ గా దనంగ 
నంత యెటుకలేనె యార్తనై విధి చెయ్రి । కలసి పలికితిం బ్రియంబు దప్పి, 231 


ప్రతిపదార్హం: కర్మ ఫలము= చేసిన పనులకు అనుభవించవలసిన ఫలితం; లేదు= ఉండదు; కర్మ, ఫల+అప్తీకిన్‌= 
కర్మఫలాలు పొందటానికి; కారణము= హేతువు; విధియున్‌= (బ్రహ్మయు; కాదు+అనంగన్‌= కాదని చెప్పటానికి; అంత+ఎయుక, 
లేను+ఎ= అంతమాత్రం జ్ఞానం లేనిదాననా?; ఆర్తను+ఐ= కష్టాలు పొందటంచేత కలిగిన మనోవ్యథతో పరితపించిన దానినై; 
విధిచెయ్రికి= దైవంయొక్క చేతకు, దురదృష్టానికి; అలసి= విసిగి; ప్రియంబు+తప్పి= అ(ప్రియంగా-కటువుగా; పలికితిన్‌= 
మాట్టాడాను. 


తాత్పర్యం: 'చేసిన పనులకు అనుభవించవలసిన ఫలం లేదు; కర్మఫలపప్రాప్తికి విధికారణం కాజాలదు'- అని 
చెప్పేటంతటి జ్ఞానం లేని దాననా నేను? దురదృష్టంవలన పడిన అగచాట్టచేత మనస్తాపం కలిగి అట్లా అప్రియంగా 
మాట్లాడాను. 


ఆ. వేదశాస్తములును విధివిధానములును । నప్రమాణ మను దురాత్మకులకు. 
బుణ్యగతులు లేమి భూనాథ! యెజుంగని |; దానంగాను ధర్మతత్త్వయుక్తి 232 


ప్రతిపదార్థం: వేద, శాస్తములును= వేదాలు, శా(స్తాలు (నియమన (గ్రంథాలు)న్నూ; విధి, విధానములునున్‌= వర్తించే 
తీరులును; అప్రమాణము= అంగీకరించవలసినవి కావు; అను= అనే; దురాత్మకులకున్‌= చెడ్డవారికి; పుణ్యగతులు, లేమి= 
పుణ్యఫలాలు లేక పోవటం; భూనాథ= ఓరాజా! (భూమికి భర్త అయిన వాడా; ధర్మ తత్త్యయుక్తిన్‌= ధర్మానికి సంబంధించిన 
తత్త్యజ్ఞానంయొక్క కూడికచే; ఎజు6గనిదానన్‌+కాను= తెలియనిదానిని కాను. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! నేను ధర్మంయొక్క తత్త్వాన్ని గూర్చిన (గురించిన) పరిజ్ఞానం బొత్తిగా లేని దానిని 
కాను. వేదాలు, శాస్త్రాలు, అందులో చెప్పబడిన విధులు, నిషేధాలు, ప్రమాణాలు కావు అని చెప్పే చెడ్డవారికి 
పుణ్యగతులు లేవు అని తెలియనిదాననూ కాను. 


వ. తొల్లి నీతిమంతులైన బ్రాహ్మణులు మదీయ జనకునకుం జెప్పంగ వింటి; నెఖుక గలవారికిం గర్మంబు 
గర్తవ్యంబు; గర్మరహితులయి స్ట్థావరంబులయట్లు జనులు జీవింపనేర; రల్పఫలంబునైనను గర్మంబు 
బ్రవర్తించుచున్నవారిం జూచెదము; దైవమానుషంబులు గర్మఫలప్రాప్తికి నిమిత్తంబులు; పురుషుండు 
మనంబున నర్థసిద్ధి నిశ్చయించి కర్మంబునందు. గృతోత్సాహుండు గావలయు; నట్టివానికి దైవంబు 
సహాయం బయి కర్మసిద్ధి గావించు. 233 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 103 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; నీతిమంతులు+ఐన= నీతి పరిజ్ఞానం కల; బ్రాహ్మణులు= విప్రులు; మదీయ జనకునకున్‌= 
నా తండ్రికి (ద్రుపదమహారాజుకు); చెప్పంగ, వింటిన్‌= చెప్పుతుంటే విన్నాను; ఎజుక, కలవారికిన్‌= జ్ఞానులకు; కర్మంబు= 
(క్రియాచరణం (అంటే కర్తవ్యాలు చేయటం); కర్తవ్యంబు= చేయవలసిన ధర్మం; కర్మ రహితులు+*అయి= (క్రియాహన్యులయి; 
స్టావరంబులు+అట్టు= జడపదార్జాలవలె; జనులు; జీవింపనేరరు= (బ్రతుకజాలరు; అల్పఫలంబున్‌+*ఐనను= తక్కువ ఫలితం 
కలదే అయినప్పటికిన్నీ; కర్మంబున్‌= (క్రియానిరతిన్‌, (పనులు చేస్తుండటాన్ని); 'ప్రవర్తించుచున్న వారిన్‌= నిర్వర్తిస్తున్నవారిని; 
చూచెదము= చూస్తుంటాం; దైవ, మానుషంబులు= విధియున్నూ, మానవ యత్నమున్నూ; కర్మ ఫల, ప్రాప్తికిన్‌= కర్మవలన 
కలిగే ఫలసిద్దికి; నిమిత్తంబులు= కారణాలు; పురుషుండు= మనుజుడు; మనంబునన్‌= మనస్సులో; అర్థసిద్ధి నిశ్చయించి= 
తన ధ్యేయ ఫలితాన్ని యోజన చేసి నిర్ణయించుకొని; కర్మంబునందున్‌= తాను చేయవలసిన కృషిలో; కృత+ఉత్సాహుండు= 
చేయబడిన ఉత్సాహం కలవాడు, అంటే సంతోష పూర్వకమైన దీక్షతో ఉండేవాడు; కావలయున్‌; అట్టి వానికి; దైవంబు= విధి; 
సహాయంబు+అయి= తోడై; కర్మసిద్ధి= చేసినపనికి తగిన ఫలితం; కావించున్‌= ఏర్పరుస్తుంది. 


తాత్సర్యం: తొల్లి నీతికోవిదులెన విద్వాంసులు నాతండ్రితో మాట్టాడేటప్పుడు విన్నాను. జ్ఞానులకు కర్మచేయటం 
ద్‌ యా భ్‌! ఇక్‌ 

కర్తవ్యం. జడాల వలె జనులు క్రియాశూన్యులై జీవించలేరు. పొందెడి ఫలం తక్కువే అయినా పురుషకారం 

చేస్తున్నవారు మన కనులముందే ఉన్నారు. కర్మఫల'ప్రాప్తికి దైవమున్నూ, పురుషకారమున్నూ కారణాలు. పురుషుడు 

ముందు తన మనస్సులో తన ధ్యేయాన్ని నిర్ణయించుకొని తదుపరి సంతోషంతో కూడిన దీక్షతో పురుషకారానికి 

పూనుకోవాలి. అట్టివాడికి, అంటే పురుషకారంతో కర్మ చేసేవాడికి, దేవుడు సాయపడి కర్మసిద్ది కావిస్తాడు. 


మధ్యాక్కర. 
తిలలందు. దైలంబు గాష్టములయందు. దిరముగా నగ్ని 
గలుగు టెటింగి యుపాయపూర్వము గడంగి తత్సిద్ది 
యలయక యుత్సాహవంతుండు వడయున ట్లనుత్సాహ 
మొలసి దైవపరు€ డిది వడయంగను నోపునె యెందు. 234 


ప్రతిపదార్హం: తిలలందున్‌+తైలంబు= నువ్వుగింజలలో నూనె; కాష్ట్రముల+అందున్‌= కర్రలలో; తిరముగాన్‌= స్టిరంగా అగ్ని; 
కలుగుట+ఎజీంగి= ఉండటం తెలిసికొని; ఉత్సాహవంతుండు= సంతోషంతో స్థిరయత్నం చేసేవాడు; ఉపాయ, పూర్వము, 
కడ6గ౧= ఉపాయపూర్వకంగా 'ప్రయత్నించి; అలయక= విడువక (శ్రమించి; తద్‌+సిద్ధి= వాటి లబ్దిని; పడయు+అట్టు= 
పొందునట్టుగా, దైవపరుండు= విధిని మాత్రమే నమ్ముకొన్నవాడు; అనుత్సాహము= ఉత్సాహం లేమి; ఒలసి= పొంది; ఇది= 
కర్మఫలసిద్దిని;ి ఎందున్‌= ఎచటనైనను; పడయంగనున్‌+ఓపునె?= పడయజాలునా? 


తాత్పర్యం: నువ్వుగింజల్లో నూనె ఉన్నది కదా! కర్రల్లో అన్ని ఉన్నదికదా! వాటిని పొందటానికి ఉత్సాహవంతుడు 
ఉపాయపూర్వకమైన ప్రయత్నం చేయవలసి ఉంటుంది. పురుషకారాన్ని వీడి కేవలం దైవాన్నే నమ్ముకొన్నవాడు, 
ఉత్సాహవంతుడు పొందే ఆ సిద్ధిని పొందగలడా? (అంటే కార్యసాఫల్యం పొందగలడా?) 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.134 విశేషాంశం చూడండి. 


10 శ్రీనుదాంధ్ర మహాభారతము 


మధ్యాక్కర. 

కడు నిమ్ముగా దున్ని బీజములు సల్లి కర్షకుం డున్నః 

దడయక వర్షంబు గురిసి కావించు. దత్స్ఫలసిద్ధి 

నడుమ. బర్జన్యు. డనుగ్రహింపనినాం దేమి సేయు 

గడ6గి చేయంగలవానిం జేయును గాక కర్షకుండు. 235 
ప్రతిపదార్థం: కడున్‌+ఇమ్ముగా= మిక్కిలి అనుకూలంగా; దున్ని; బీజములు= విత్తనాలు; చల్లి; కర్షకుండు+ఉన్నన్‌= రైతు 
ఉంటే; తడయక= ఆలస్యం కాకుండ; వర్షంబు, కురిసి; తద్‌; ఫల, సిద్ధి= ఆ ఫల ప్రాప్తి కావించున్‌= ఏర్పరుస్తుంది; 
నడుమన్‌= మధ్యలో; పర్జన్యుండు= మేఘుడు; అనుగ్రహింపనినాండు= దయచూపని నాడు; కర్షకుండు= రైతు; ఏమి+చేయున్‌= 
ఏమి చేయగలడు?; కడ౦గ౧= పూని; చేయన్‌+కల వానిన్‌= చేయగల పనులను; చేయునుగాక= చేస్తాడు అంతే. 


తాత్పర్యం: మిక్కిలి అనువుగా రైతు పొలాన్ని దున్ని విత్తనాలు చల్లవచ్చును. అప్పుడు ఆలస్యం లేకుండ వర్షం 
కురిస్తే అతనికి ఫలసిద్ధి కలుగుతుంది. అట్టుగాక మేఘుడు దయ చూపకపోతే కర్షకుడు ఎంత (శ్రమించినా ఏమి 
చేయగలడు? అందుచేత కర్షకుడు పురుషకారం చేస్తుండవలసిందేకదా? 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.134 విశేషాంశం చూడండి. 


వ. కర్మఫలంబులు దైవమానుషసిద్దం బులయిననుం బురుషోత్సాహ సముపార్దితంబులయిన నవి సుస్టిరంబు 
లయి సురక్షితంబులయి వర్తిల్లు; ననీహమానుండయి దైవపరుందడయిన వాండు నీరిలోని యాన 
పాత్రంబునుంబోలె నవసన్నుండగుం గావునం గర్మఫలసిద్ది నిశ్చయించి యుత్సాహవంతుండవయి నీ 
యనుజుల పరాక్రమంబునం బరుల జయించి మనయందలి యర్ధకృశత్వం బపనయింపు 'మనిన, యాజ్ఞసేని 

థ్‌ క్ష 
వచనంబుల కనుగుణంబుగా భీమసేనుండు ధర్మరాజున కిట్లనియె. 236 


ప్రతిపదార్థం: కర్మ, ఫలంబులు= చేసిన పనుల వలన వచ్చే ఫలితాలు; దైవ, మానుష సిద్దంబులు+అయిననున్‌= విధివలన, 
రుషకారంవలన సిద్ధించేటటువంటివే అయినను; పురుష+ఉత్సాహ, సముపార్దితంబులు+*అయినన్‌= పురుషుడియొక్క 
సంతోషపూర్వకమైన దీక్షవలన లభించినవైనచో; అవి; సుస్టిరంబులు+అయి= చిరకాలం ఉండేటటువంటివై; సురక్షితంబులు+ 


ల్ల 


అయి= చక్కగా రక్షింపబడినవై; వర్తిల్లున్‌= ఒప్పుతాయి; అనీహమానుండు+అయి= నిర్లక్ష్యంచేసేవాడై; దైవపరుండు+ 
అయినవాండు= విధిని విశ్వసించినవాడు; నీరిలోని, యానపాత్రంబునున్‌+పోలెన్‌= నీటిలోని పడవవలె; అవసన్నుండు+అగున్‌= 
నళిస్తాడు; కావునన్‌= కాబట్టి; కర్మ ఫల, సిద్ధి= ధ్యేయం; నిశ్చయించి= నిర్ణయించుకొని; ఉత్సాహవంతుండవు+అయి= 
సంతోషపూర్వకమైన ప్రయత్నం చేసినవాడివై; నీ+అనుజుల, పరా[క్రమంబునన్‌= నీ సహోదరుల, శౌర్యంచేత; పరులన్‌= 
శత్రువులను; జయించి= గెలిచి; మన+అందలి; అర్థకృశత్వంబు= దారిద్ర్యం (ధనంలేమి); అపనయింపుము= పోగొట్టుము; 
అనిన; యాజ్ఞసేని వచనంబులకు= (ద్రౌపది పలుకులకు; అనుగుణంబుగా= తగినట్టు; భీమసేనుండు= భీముడు; 
ధర్మరాజునకు+ఇట్టు+అనియెన్‌= ధర్మపుత్రుడితో ఇట్లా పలికాడు. 


తాత్పర్యం: కర్మఫలాలు దైవ మానుష సిద్దాలు. అయినను పురుషోత్సాహంచేత లభించేవి సుస్థిరాలై, సురక్షితాలై 
ఉంటాయి. అజా[గ్రత్తగాఉంటూ దైవాన్ని మాత్రమే నమ్ముకొన్న వాడు, నీటిలోని పడవవలె మునుగుతాడు. కాబట్టి 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 105 


లక్ష్యాన్ని నిశ్చయించుకొని, ధ్యేయసిద్దికై ఉత్సాహంతో నీ సోదరుల పరాక్రమంతో శత్రువులను జయించుము. మన 
దారిద్ర్యాన్ని తొలగింపుము అని చెప్పగా ద్రౌపదిపలుకులను సమర్షిస్తూ ధర్మరాజుతో భీమసేనుడు ఇట్లా పలికాడు. 


భీమసేన ధర్మరాజుల సంవాదము (సం. 3.341) 


మ. _ 'పితృపైతామహమైన రాజ్య మరినిర్ధేద్యంబు, గాండీవిచే 

నతిగుప్తంబు, బలారికైనను నహార్యం బిట్టి దానిన్‌ సుదు 

రృతి నన్యార్థము సేసి నీకుం జనునే మర్త్యేశ! యుగ్రాటవిన్‌ 

వ్రతముల్‌ సల్పుచు ధర్మలేశచరణవ్యాసక్తి నిట్లుండంగన్‌. 237 
ప్రతిపదార్థం: పితృ, పైతామహము+ఐన, రాజ్యము= తండ్రితాతలదైన రాజ్యం; అరి, నిర్భేద్యంబు= శత్రువులచేత భేదించరానిది; 
గాండీవిచేన్‌= గాండీవ మనే విల్లు ధరించిన అర్జునుడిచేత; అతి, గుప్తంబు= మిక్కిలి కాపాడబడింది; బల+అరికిన్‌*ఐననున్‌= 
ఇం(ద్రుడికైనను; న+హార్యంబు= హరింపశక్యంకానిది; మర్య్య+-ఈశ!= ఓరాజా! (మర్ష్యులకు 'ప్రభువైనవాడా!); ఇట్టి దానిన్‌= 
ఇటువంటి రాజ్యాన్ని; సుదుర్మతిన్‌= మిక్కిలి చెడుబుద్ధితో; అన్య+అర్థ్హము+చేసి= ఇతరుల సొత్తుగా జేసి; ఉ(గ్ర+అటవిన్‌= 
భయంకరమైన అడవిలో; (వ్రతముల్‌, సల్పుచు= నోములు చేస్తూ; ధర్మ, లేశు చరణ, వి+ఆసక్తిన్‌= ధర్మంలో అల్పభాగాన్ని 
ఆచరించే విశేషమైన కోరికతో; ఇట్టు-ఉండంగన్‌= ఈ విధంగా ఉండటం; నీకున్‌+*చనున్‌+ఏ= నీకు తగునా? 


తాత్పర్యం: 'తండ్రి తాతల దైన రాజ్య మిది. శత్రువులు జయించలేనిది. అర్జ్హునుడిచే రక్షించబడింది. దేవేంద్రుడికైనా 
హరించ శక్యం కానిది. దీన్ని ఓ రాజా! పెడబుద్దితో పరులపాలు చేసి, స్వల్పమైన ధర్మాచరణంలో ఆసక్తి గలిగి 
భయంకరమైన అడవిలో వ్రతాలు ఆచరిస్తూ ఇట్టా ఉండటం నీకు తగునా? 


క. ఆమిషము సింహములచే |; గోమాయువు గొన్నయట్లు కువలయరాజ్య 

శ్రీ మనచే. గొని కౌరవుం । దేమని తలంచునొకొ బుద్ది నిష్పులు6 దానున్‌. 238 
ప్రతిపదార్థం: ఆమిషము= మాంసం; సింహములచే= సింహాలనుండి; గోమాయువు= నక్క; కొన్న, అట్టు= తీసికొన్నట్టు; 
కువలయ, రాజ్యశ్రీ= భూమండలరాజ్యసంపద; మనచేన్‌= మనదగ్గరనుండి; కొని= అపహరించి; బుద్దిన్‌= మనసులో; 
కౌరవుండు= దుర్యోధనుడు; ఇష్టులు, తానున్‌= హితులు, తాను; ఏమి+అని, తలయన్‌+ఒకొ= ఏమని ఆలోచిస్తున్నాడో కదా! 


తాత్పర్యం: సింహాలదగ్గరనుండి మాంసాన్ని నక్క లాగికొన్నట్టు మనదగ్గరనుంచి భూమండలరాజ్యసంపదను 
అపహరించి దుర్యోధనుడు, హితులు తాను కలిసి ఏమని ఆలోచిస్తున్నాడో కదా! 


నిశేషం: అలం: ఉపమ. 'ఆత్మార్థం బభిహితంబగునపుడు తల్లింగ సంఖ్యాభిధాయి వచనము ధాతువిశేషణంబుల కగును.' 
“ఇష్టులు తానున్‌.... తలచును తాను ఆత్మార్థకం. అభిహితంబగుట= క్రియచే చెప్పబడుట. ఈ పద్యంలో ఆత్మార్థకమైన 
'తాను' దుర్యోధనుడిని తెలుపుతున్నది. అది క్రియచే చెప్పబడుతున్నది. అందువలననే తలచునొకొ' - అనే క్రియాపదం 
తదనుగుణంగా ఏకవచనంలో ఉంది. 


క. దుర్శతులను దుర్దనులను । ధర్మస్థితి నోర్వందగునె ధరణీశ్వర! దు 
ప్కర్ములగు ధార్తరాష్తుల । పేర్మి యడంగింప6 గడంగు పృథుభుజశక్తిన్‌. 239 


106 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధరణీశ్వర!= భూమికి ప్రభువైన ఓ ధర్మరాజా!; దుర్మతులను= చెడుబుద్ది కలవారైన; దుర్దనులను= చెడ్డమనుజులను; 
ధర్మస్థితిన్‌= ధర్మమందలి ఉనికిచేత; ఓర్వన్‌+తగున్‌= సహించవచ్చునా? (జయించవచ్చునా?); దుష్కర్ములు+అగు= చెడ్డపనులు 
చేసే వారైన; ధార్తరాష్ట్రుల, పేర్మి= ధృతరాష్ట్రుడి కుమారుల అతిశయం; పృథు, భుజ, శక్తిన్‌= గొప్పదయిన బాహుబలాన; 
అడంగింపన్‌+కడంగు= అణచటానికి పూనుకొనుము. 


తాత్పర్యం: భూమికి ప్రభువైన ఓ ధర్మరాజా! దుష్టస్త్వభావం గల చెడ్డవారిని ధర్మప్రవర్తనతో జయించటం 
సాధ్యమవుతుందా? కావున చెడు నడవడి గల ధార్తరాష్ట్రుల అతిశయాన్ని గొప్ప పరాక్రమంతో అణచటానికి 
పూనుకొనుము. 


వ. ధర్మకామప్రభవంబయి సర్వార్ధసాధనంబయిన యర్హంబు విడిచి మిత్రుల కప్రియంబు నమిత్తులకు హర్షం 
బునుంగా మునివృత్తిం జేకొని ధర్మువు ధర్మువనుచు ధర్మువునందు చిత్తంబు నిలిపి దుర్జలునట్లు నిర్వేదింప6 
దగున? 240 


ప్రతిపదార్థం: ధర్మ, కామ, ప్రభవంబు+అయి= ధర్మాన్ని, కామాన్ని పుట్టించేదై, (అంటే పురుషార్జాలలో ధర్మసాధనకు, 
కామసంతృప్తికి ఆధారమైనదయి); సర్వ+అర్హు సాధనంబు+అయిన= అన్ని ప్రయోజనాలను నెరవేర్చేదైన; అర్థంబు= ధనమును; 
విడిచి= వీడి; మిత్రులకు= హితులకు; అప్రియంబును= అనిష్ట్రాన్ని; అమి[(త్రులకు= శత్రువులకు; హర్ష్మంబునున్‌+కా= 
సంతోషం కలిగేటట్టుగా; మునివృత్తిన్‌= బుషులవర్తనను; చేకొని= స్వీకరించి; ధర్మువు, ధర్మువు+అనుచు= ధర్మం, ధర్మం, 
అంటూ; ధర్మువునందు= ధర్మంపైనే; చిత్తంబు, నిలిపి= మనస్సును ఉంచి; దుర్చలు+అట్టు= బలహీనుడి వలె; 
నిర్వేదింపన్‌+తగునె= పరితాపం పొందతగునా? 


తాత్సర్యం: పురుషార్థాలు నాలుగింటిలో ధర వామాలకు అర్ధం ఆధారంవంటిది. అంతే కాక, అర్ధమే సర్వప్రయోజనాలు 
సాధించేటటువంటిది. అట్టి అర్ధ పురుషార్థాన్ని సాధించక వదలిపెట్టి మిత్రులు సంతాపం చెందేటట్టు, శత్రువులు 
సంతోషించేటట్టు మునివలె ప్రవర్తిస్తూ, ధర్మం, ధర్మం అంటూ, ధర్మంపైనే మనస్సు లగ్నం చేసి బలహీనుడివలె 
పరితపించటం తగునా? 


ఆ. _ బాహుబలము మెఅసి పరుల సంపదలు సే । కొనంగ లావులేని కుత్సితుండు 
నియతదుఃఖవృత్తి నిర్వేద పరుండగు€ | గాక, నీకు దగునె కౌరవేంద్ర! 241 


ప్రతిపదార్హం: కారవ+ఇంద్ర!= కౌరవవంశంలో ్రేష్టుడా!; బాహుబలము= పరాక్రమం; మెజసి= ప్రకటించి; పరుల సంపదలు= 
శత్రువుల ఐశ్వర్యం; చేకొనంగన్‌, లావు, లేని= పరి[గ్రహించటానికి శక్తి లేని; కుత్పితుండు= నీచుడు; నియత, దుఃఖ, వృత్తి= 
తప్పని సరైన శోకంతో కూడిన వర్తనంతో; నిర్వేదపరుండు+అగున్‌+కాక= పరితపించేవాడు అవుతాడేమో కాని; నీకున్‌+తగునె= 
నీకు (అది) సరైనదా? 


తాత్పర్యం: కౌారవవంశానికి ఇంద్రుడివంటివాడవైన ఓ ధర్మరాజా! ఇతరులకు తన పరా[క్రమంచేత ఓడించి వారి 
ఐశ్వర్యాన్ని చేకొనటానికి బలంలేని నికృష్టుడు ఎవడో పరితాపంతో కృశించి నిరాశ చెందవచ్చునుగాని, నీవంటి 
గొప్పవాడికి మాత్రం అట్టి నిస్పృహ పనికిరాదు. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 


107 
చ. నరనుత! నీ యనుజ్ఞంగొని నాండ విరోధుల నెల్లం బోరిలో 
సరభసవృత్తి నుక్కడంగం జంపితిమేని మహోగ్రకాననాం 
తరముల నుండకుండ నతిదారుణదుర్మ్యగ సంగమంబునం 
బొరయక యుండగా మనకు€ బోలు నమందమనఃప్రియంబుగన్‌. 242 


ప్రతిపదార్థం: నరనుత!= నరులచేత కీర్తిచబడినవాడా!; నీ, అనుజ్ఞన్‌+కొని= నీ అనుమతిని పొంది; నాడయ+అ= ఆరోజే 
(అంటే జూదంలో ఓడిన నాడే); విరోధులన్‌+ఎల్లన్‌= శత్రువుల నందరిని; సరభస, వృత్తిన్‌= ఉద్వేగంతో; ఉక్కు+అడంగన్‌= 
చేవ తరిగేటట్టు; చంపితిమి+ఏని= సంహరించి ఉంటే; మహా+ఉ(గ్ర, కానన+అంతరములన్‌= మిక్కిలి భయంకరమైన 
అడవులమధ్య; ఉండకుండన్‌= నివసించకుండ; అతి, దారుణ, దుర్ముగ, సంగమంబునన్‌+*పొరయక+ఉండంగాన్‌= మిక్కిలి 
ఘోరమైన దుష్ట జంతువులలో కలిసి ఉండకుండటం; అమంద, మనస్‌+ప్రియంబుగన్‌= తక్కువకాని అంటే ఎక్కువైన 
మనస్సంతోషంతో ఉండటం; మనకున్‌+*పోలున్‌= మనకు సరిపోలుతుంది (సరిపడి ఉండేది). 


తాత్పర్యం: ప్రజలచేత పొగడబడిన ఓ ధర్మరాజా! నీ అనుమతి తీసికొని ఆనాడే శత్రువులనందరిని యుద్ధంలో 
వేగంగా సంహరించి ఉంటే, ఈనాడు మనం ఈ భయంకరమైన అడవుల్లో దుష్టమృగాలమధ్య ఉండకుండా, ఎంతో 
నెమ్మదితో సంతోషంగా ఉండేవాళ్ళం కదా! 


క. సమయాతిక్రమభీతిని । క్షమాయుతులమైన మనల. గౌరవులు పరా 

క్రమహీనులుగా దలంతురు ।; సమరోత్సాహంబు విడిచి జడమతి నున్నన్‌. 243 
ప్రతిపదార్హం: సమయ+అతిక్రమ, భీతిని= ఒప్పందాన్ని మీరటం గురించిన భయంచొప్పున; క్షమా, యుతులము+ఐన= 
ఓర్పుతో కూడిన వాళ్ళమైన; మనలన్‌= మనల్ని; సమర+ఉత్సాహంబు, విడిచి= యుద్దాన్ని గురించిన పరాక్రమ ప్రయత్నం 
విడిచి; జడ, మతిన్‌= మందబుద్ధితో; ఉన్నన్‌= ఉంటే; కౌరవులు= దుర్యోధనాదులు; పరాక్రమహీనులుగాన్‌= శౌర్యం 
లేనట్టివారినిగా; తలంతురు= పరిగణిస్తారు. 


తాత్సర్యం: చేసికొన్న ఒప్పందాన్ని అతిక్రమించటం అవుతుందనే భీతితో, యుద్గోత్సాహాన్ని నిడివి మందబుద్దితో 
ఉంటే - మనల్ని కౌరవులు పరాక్రమహీనులుగా భావిస్తారు. 


తే. తగిలి నిత్యంబు నేకాంతధర్మనిరతు€. । డగుట యుక్తమె పురుషున? కట్టి వాని 
వెలయ నర్దకామంబులు విడుచు. బ్రాణ । విగతు సుఖదుఃఖములు రెండు విడుచునట్లు. 244 


ప్రతిపదార్థం: పురుషునకు= మనుజుడికి; తగిలి= పూని; నిత్యంబున్‌= ఎల్లప్పుడు; ఏకాంత, ధర్మ, నిరతుండు+అగుట= 
ధర్మాన్ని ఒక్కదాన్ని మాత్రమే ప్రీతితో ఆచరించే వాడవటం; యుక్తము+ఎ= తగునా?; అట్టివానిన్‌= అటువంటి మనుజుడిని; 
(ప్రాణ, విగతున్‌= చనిపోయినవాడిని; సుఖ, దుఃఖములు, రెండు; విడుచు+అట్టు= వీడే విధంగా; వెలయన్‌= సుస్పష్టంగా; 
అర్హ, కామంబులు= అర్థ పురుషార్థం, కామపురుషార్థం; విడుచున్‌= విడిచిపోతాయి. 


తాత్పర్యం: (మానవజీవితం పురుషార్థసాధనకు ఏర్పడింది కదా[) ఏ మానవుడికైనా, ఒక్క ధర్మ పురుషార్థం పైనే 
సదా చిక్కుకోవటం తగునా? మరణించినవాడిని సుఖదుఃఖాలు రెండున్నూ విడిచినట్టే, కేవల ధర్మపురుషార్థ్హ 
పరుడిని అర్థకామాలు విడిచి పెడతాయి. అంటే అర్థకామాలను విడిచిన ధర్మపరుడు మృత(ప్రాయుడు. 


1038 శ్రీనుదాంధ్ర మహాభారతము 


నిశేషం: అలం: ఉపమ. 


స్స్‌, ధర్మ కామంబులు దజుగంగ నర్ద్జార్ది; యగువాండు పతితు డౌ; నర్ధసేవ 
నర్దారముగ6 జేయు నత. డుగ్రవనములో । గోరక్ష సేయు నక్కునుతింబోలు; 
ఇం శ 
నర్ద ధర్మములకు హానిగాం గామార్ది 1 యగు నాతం డల్చ్పజలాశయమున 
జలచరం బెట్టు లజ్జలములతోం జెడు । నట్లు కామంబుతో హానిం బొందు; 


ఆ. _ నర్జ ధర్మములు మహాబ్ది మేఘము లట్టు ।; లుభయమును బరస్పరోదయమ్మ్యు 
లిట్లుగాం ద్రివర్గ మెటింగి సామ్యమున సే । వించువాండు సర్వవిత్తముండు. 245 


ప్రతిపదార్థం: ధర్మకామంబులు= ధర్మం, కామం; తజుగంగన్‌= తగ్గిపోగా; (ఈ పద్యం (త్రివర్గానికి సంబంధించింది. (త్రివర్గ 
మంటే ధర్మార్థ కామాలు. అందులో ధర్మకామాలు తరిగినపుడు ఇక మిగిలేది అర్ధం). అంటే అర్ధం మాత్రమే మిగిలినప్పుడు; 
అర్థశ+అర్జి+అగువాండు= ధనం మాత్రమే కోరేవాడు; పతితుండు+జొను= పతనం చెందినవాడు అవుతాడు; అర్థసేవన్‌= 
ధనార్జనను; అర్థ+అర్హముగన్‌= అర్థపురుషార్థ నిర్వహణకు మాత్రమే; చేయు+అతండు= చేసేవాడు; ఉ(గ్రవనములో= భయంకరమైన 
అడవిలో; గోరక్షూ/చేయు= ఆవులను కాపాడటానికి పూనుకొనే; ఆ+కుమతిన్‌+పోలున్‌= బుద్ధిహీనుడిని పోలుతాడు; అర్థ 
ధర్మములకు, హానిగాన్‌= అర్హపురుషార్జానికి, ధర్మపురుషార్డానికి హాని కలిగేటట్సు; కామ+లఅర్జి+అగు+ఆతండు= కామ పురుషార్థాన్ని 
మాత్రమే కోరుకొనేవాడు; అల్ప+జన+ఆశయమున= తక్కువ నీరు కల కొలనులోని; జలచరంబు+ఎట్టులు= చేప ఏవిధంగా; 
ఆ+జలములతోన్‌= ఆ తక్కువ నీటితో; చెడు+అట్టు= చెడిపోతుందో అట్లా? కామంబుతో= కామ పురుషార్థ సాధనతో; 
హానిన్‌+*పొందున్‌= కీడుపొందుతాడు; అర్హ ధర్మములు; ఉభయమును= రెండును; మహాబ్ది, మేఘుములు+అట్టులు= గొప్పసము[ద్రం, 
మేఘంవలె; పరస్పర+ఉదయమ్ములు= ఒకదానికొకటి వృద్ది కల్పించేవై (సము(ద్రంలోని నీరు ఆవిరి మేఘాలకు పుష్టిని ఇస్తుంది. 
మేఘాలు వర్షం కురిసి సముద్రానికి పుష్టిని చేకూరుస్తాయి. అట్టే అర్హంవలన ధర్మానికి, ధర్మంవలన అర్ద్జానికి పరిపుష్టి 
కలుగుతుంది; ఇట్టుకాన్‌= -ఈ విధంగా; (త్రివర్గము= ధర్మం, అర్థం, కామం; ఎటి.గి= తెలిసికొని; సామ్యమున= (పోలిక 
తెలిసి సమానంగా; సేవించువాండు= పాటించేవాడు; సర్వ, విత్‌+తముండు= సర్వజ్ఞశ్రేష్టుడు. 


తాత్పర్యం: (ఈపద్యం (త్రివర్గం= ధర్మం, అర్థం, కామసాధనలోని ఆంతర్యాన్ని వివరించేది). ధర్మం, కామం 
తగ్గిపోయేటట్టు అర్థపురుషార్థాన్ని సేవించేవాడు పతనం చెందుతాడు. కేవలం అర్థంకోసం అర్థసేవచేసేవాడు 
భయంకరమైన అడవిలో గోవులను రక్షించబూనే మందబుద్దిని పోలుతాడు. ఇక అర్ధధర్మాలు రెండింటిని విడిచి 
కేవలం కామపురుషార్థ పరాయణుడైనవాడు, నీరు తక్కువ అయిన చెరువులో ఉండే చేప, ఆ అల్పజలాలతో ఎట్టా 
చెడుతుందో, కామంతో అట్టే చెడిపోతాడు. అర్ధ ధర్మాల అనుబంధం సముద్ర మేఘాల సంబంధం వంటిది. 
సముద్రజలం ఆవిరై మేఘాలకు పరిపుష్టి చేకూరుస్తుంది. మేఘాలు వర్షించి సముద్రానికి పుష్టిని కలిగిస్తాయి. అవి 
పరస్పరపోషకాలు. ఈ విధంగా (త్రివర్గాన్ని- అంటే ధర్మార్థకామాలను సమానంగా సాధించేవాడు సర్వజ్ఞశ్రేష్టుడు. 
వ. భవదాచరితంబయిన యీ ధర్మం బర్ద్బకామంబులక కాదు, నీకును నీ బాంధవులకును బాధాకరంబు; దాన 


యజ్ఞసత్స్పూజలు గావింప నర్హహీనున కశక్యంబు; జగంబులు ధర్మమయంబులు; ధర్మువునకు మిక్కిలి 
క్ష థ్‌ 
యొండెద్దియు లే; దయినను నర్ధార్థంబు గాని ధర్మువు క్షత్రియుల కయుక్తంబు. 246 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 109 


ప్రతిపదార్థం: భవత్‌+ఆచరితంబు+అయిన= నీచే ఆచరించబడిన; ఈ ధర్మంబు= ఈధర్మం; అర్ధ, కామంబులకు+అ, 
కాదు= అర్జానికి, కామానికి మాత్రమే కాదు; నీకును; నీ బాంధవులకును= నీ చుట్టాలకు; బాధాకరంబు= బాధ కలిగించేది; 
దాన, యజ్ఞ, సత్‌+పూజలు+కావింపన్‌= దానం, యజ్ఞం, సత్పురుషులకు పూజలు చేయటానికి; అర్జహీనునకు= ధనం 
లేనివాడికి; అశక్యంబు= సాధ్యంకాదు; జగంబులు= భువనాలు; ధర్మమయంబులు= ధర్మంతో నండినవి; ధర్మువునకు 
మిక్కిలి= ధర్మాన్ని మించినది; ఒండు= వేరొక్కటి; ఎద్దియు= ఏదియు; లేదు; అయినను; అర్జ+అర్థంబు+కాని, ధర్మువు= 
అర్ధంకొరకు కాని ధర్మం; క్షత్రియులకు; అయుక్తంబు= తగనిది. 


తాత్సర్యం: నీవు అనుప్టిస్తున్న ధర్మం అర్హ పురుషార్జానికి, కామపురుషార్జానికి మాత్రమే కాక, నీకు, నీ బంధువులకు 
కూడ బాధను కలిగించేది. దానాలు, యజ్ఞాలు, ఉత్తములను పూజించటం ధనహీనుడు చేయలేడు. జగత్తులు 
ధర్మమయాలు. ధర్మాన్ని మించినది వేరొకటి ఏదీ లేదు. అయినను, అర్థపురుషార్థసాధనకు ఉపకరించని ధర్మం 
క్షత్రియులకు తగింది కాదు. 


ఉ.  _ శత్రుల నాజి నోర్దుటయు, సర్వభయంబులం బొందకుండంగా 
ధాత్తిం బరిగ్రహించి యుచితస్తితి. గాచుటయుం, బ్రియంబుతో. 
ళో థి 
బాత్రుల కర్థ మీగియును, బ్రాహ్మణపూజయుం జువ్వె! యుత్తమ 
క్షత్రియధర్మముల్‌ సుగతికారణముల్‌ విపులార్ధమూలముల్‌. 247 


ప్రతిపదార్హం: శత్రులన్‌= విరోధులను; ఆజిన్‌= యుద్దంలో; ఓర్చుటయు= ఓడించటమున్నూ; సర్వభయంబులన్‌= ఎల్లభయాలు; 
పొందక+ఉండంగాన్‌= పొందకుండేటట్టుగా; ధాతత్రిన్‌= భూమిని; పరి[గ్రహించి= చేకొని; ఉచితస్థితిన్‌= మంచిగా ఉండేటట్టు; 
కాచుటయున్‌= కాపాడటమున్నూ; ప్రియంబుతోన్‌= ట్రీతితో; పాత్రులకు= యోగ్యత ఉన్నవారికి; అర్ధము= ధనం; ఈగియును= 
దానంగా ఇవ్వటమున్నూ; (బ్రాహ్మణ, పూజయున్‌= విప్రులను ఆరాధించటమున్నూ; చువ్వె= చూవె(సుమా); ఉత్తమ క్షత్రియ 
ధర్మముల్‌= ఉత్తములైన క్షత్రియులయొక్క ధర్మాలు; సుగతి, కారణముల్‌= ఉత్తమ గతి పొందటానికి హేతువులు; 
విపుల+అర్జమూలముల్‌= విరివి అయిన ప్రయోజనాలకు (సంపదలకు) కారణాలు. 


తాత్పర్యం: యుద్దాలలో శత్రువులను జయించటం, ఎట్టి భయాలు దాపురించకుండ భూమిని తగిన విధంగా 
ఏలటం, ప్రీతితో పాత్రులైన వారికి ధనం దానంచేయటం, బ్రాహ్మణులను పూజించటం ఉత్తమ క్షత్రియుల 
ధర్మాలు. సద్గతికి హేతువులైన పుణ్యకార్యాలు. సకలార్థ్ర సాధకాలు. 


వ. కేవల ధర్మాచరణంబు శత్రజయంబునకు సాధనంబు గాదు; నికృతిపరులయందు నికృతియు వలయు 
బూర్వభ్రాతలైన యసురుల నమరులు నికృతినగాదె నిర్దించిరి; కావున నీవు సమయధర్మరక్షణవ్రతం బుడిగి 
శత్రువుల జయింప నుద్యోగింపుము. 248 


ప్రతిపదార్థం: కేవల, ధర్మ+ఆచరణంబు= ధర్మాన్ని అనుస్టించటం మాత్రమే; శత్రు జయంబునకు= శత్రువులను జయించటానికి; 
సాధనంబు= ఉపకరణం; కాదు; నికృతి, పరుల+అందు= మోసంచేసేవారిపట్ట; నికృతియు= మోసం కూడ; వలయున్‌= 
అవసరం; పూర్వభ్రాతలు+ఐన= పూర్వం సోదరులైన; అసురులన్‌= రాక్షసులను; అమరులు= దేవతలు; నికృతిన్‌+అ, కాదె= 
మోసంచేతనేకదా; నిర్దించిరి= జయించారు; కావున; నీవు; సమయ, ధర్మ, రక్షణ, (వ్రతంబు+ఉడిగి= ఒడబాటు నియమాన్ని 
పాటించాలనే దీక్షను విడిచి; శత్రువులన్‌= విరోధులను; జయింపన్‌= గెలవటానికి; ఉద్యోగింపుము= ప్రయత్నించుము. 


0 శ్రీనుదాంధ్ర ముహాభారతము 


తాత్పర్యం: కేవలం ధర్మాన్ని అనుష్టంచటం మాత్రంచేతనే శత్రువులను జయించటానికి వీలు కాదు. మోసగాండ్రపై 
మోసమే ప్రయోగించాలి. పూర్వం తమకు సోదరులైన రాక్షసులను దేవతలు మోసంచేసేకదా జయించారు. కాబట్టి, 
నీవు శత్రువులతో చేసికొన్న ఒడంబడికను నెరవేర్సాలనే నియమం విడిచి, వాళ్ళను జయించటానికి ప్రయత్నించుము. 


క. జయశీలివైన నీకుం । బ్రియ మొనరింపంగ నున్న పృథుయశులు ముదా 
శ్రయు లగుదురు సృంజయకే ; కయ యదు పాంచాలు రాదిగాం/గల సుహృదుల్‌. 249 


ప్రతిపదార్థం: జయ, శీలివిశఐన= గెలుపును కోరుకొనే శీలం కలవాడివైన; నీకున్‌= నీకు; ప్రియము+ఒనరింపంగన్‌+ఉన్న= 
ప్రీతిని కలిగించటానికి ఉండే; పృథుయశులు= గొప్పకీర్తికలవారు; స్పంజయ, కేకయ, యదు, పాంచాలురు+ఆదిగాన్‌+కల, 
సుహృదుల్‌= సృంజయులు, కేకయులు, యాదవులు, పాంచాలురు మొదలుగాగల మి(త్రులు; ముద్‌+ఆ(శ్రయులు+అగుదురు= 
సంతోషానికి ఆశ్రయమైనవారు అవుతారు- అంటే సంతోషిస్తారు. 


తాత్పర్యం: జయశీలివైన నీకు, గొప్ప కీర్తి కెక్కిన స్పంజయ, కేకయ, యదు, పాంచాలాది మిత్రులు సంతోషంతో 
ప్రియం చేకూరుస్తారు. 


తే. _ మిత్రసంపన్ను! డైన నమిత్తు మిత్ర; బలముతోడ భేదించి దోర్డలము6 జలము 
గలిగి దేశబలంబును గాలబలము. । గలుగువాని కసాధ్యంబు గలదె యెందు? 250 


ప్రతిపదార్థం: మిత్ర సంపన్నుండు+ఐనన్‌= మిత్ర సంపద కలవాడయితే; అమిత్రున్‌= శత్రువును; మిత్రబలముతోడన్‌= 
మి(త్రులయొక్కసాయంతో; భేదించి= భేదిల్లజేసి; దోస్‌+బలమున్‌= భుజశక్తిని; చలమున్‌+కలిగి= మొండిపట్టుదల కలిగి; దేశ, 
బలంబును= స్టానబలమూ; కాల, బలమున్‌+కలుగువానికి= కాల బలమూ ఉన్నవాడికి; ఎందున్‌= ఎక్కడైనా? అసాధ్యంబు= 
సాధించలేనిది; కలదె= ఉన్నదా? 


తాత్పర్యం: (ఈ పద్యంలో పేర్కొన బడినవి మిత్రబలం, దోర్చలం, దేశబలం, కాలబలం.) మిత్రబలసహాయంతో 
శత్రువులను జయించి, పరా[క్రమం, పట్టుదల కలిగి, దేశబలం, కాలబలం కూడ కలిసి వచ్చినవాడికి ఎక్కడైనా 
అసాధ్యం అనేది ఉంటుందా? 


విశేషం: నన్నయభట్టు మహాభారతాన్ని 'నీతి విచక్షణుల్‌ నీతిశాస్త్రం బని" కొనియాడుతారని అవతారికలో ప్రశంసించాడు. 
మహాభారతం నీతిని, నీతిసూక్ష్మాలను పలుతావుల హృదయంగమంగా వింగడించింది. స్వకీయ పరాక్రమానికి మిత్రబలం 
తోడ్పడితే శత్రువులను నిర్జింపవచ్చును. అంతేకాక స్వకీయ పరా[క్రమానికి దేశబలం, కాలబలం సయితం తోడ్పడితే ఇక 
అసాధ్యమనేది ఉండదు. ఈ (ప్రకరణంలో దేశబలానికి, కాలబలానికి వివరణ కల్ప్సించక రచయిత సూత్రప్రాయంగా కుదించి 
చెప్పాడు. “ఉచితకాల సంభావ్యమైన యత్నవిధిగదా సమ్యగ్రఫలంబు నిచ్చు”-మూషిక మార్దాల సంవాదం, శాంతిపర్వం. 
దేశబలం అంటే స్థానబలం. వేమన స్టానబలాన్ని గురించి చెప్పిన పద్యం చిరస్మరణీయమైనది. “నీళ్లలోన మొసలి నిగిడి 
యేనుంగుంబట్టు, బయట కుక్కచేత భంగపడును.” మహాభారతంలో పలుతావుల నీతి ధర్మసూక్ష్మాలు వివరించబడ్డాయి. 


తే... బలము గలవానిం బలువురు బలవిహీను । లొక్కటై కూడి నిర్హింతు రుత్సహించి 
మధువుం గొన నుత్సహించిన మనుజుంబట్టి । కుట్టి నిర్దించు మధుకరకులమునట్లు,. 251 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 111 


ప్రతిపదార్థం: బలము, కల, వానిన్‌= శక్తి ఉన్నవాడిని; పలువురు= పెక్కు మంది; బలవిహీనులు= బలంలేని వారు; 
ఒక్కటి+ఐ, కూడి= ఏకమై; ఉత్సహించి= విజ్బంభించి; మధువున్‌+కొనన్‌= తేనె తీసికొనటానికి; ఉత్సహించిన= ప్రయత్నించిన; 
మనుజున్‌= మనుష్యుడిని; పట్టి= (గ్రహించి (చేరి); కుట్టి; నిర్జించు= జయించే; మధుకర, కులము+అట్టు= తేనెటీగల 
గుంపువలె; నిర్జింతురు= ఓడిస్తారు. 


తాత్పర్యం: బలం కలవాడిని పెక్కుమంది బలహీనులు ఒకటిగాచేరి, తేనెను తీసికొనటానికి ప్రయత్నించిన 
మనుష్యుడిని పట్టి కుట్టి నిర్జించే తేనెటీగలగుంపువలె జయిస్తారు. 


నిశేషం: అలం: ఉపమ. 


వ. శ్వదృతియందలి దుర్దంబునుం బోలె దుర్యోధను రాజ్యంబు దూష్యంబగుట. బౌర జానపద బ్రాహ్మణ వరులు 
నీ కనురక్తులయి భవద్రాజ్యంబ వలచి యుండుదురు; దీని నేల యెడ సేసెదు? సర్వాయుధ సనాథంబయిన 
రథం బెక్కి గజపురంబున కభిముఖుండవై విజయప్రయాణంబు సేయుము. 252 


ప్రతిపదార్థం: శ్వదృతి+అందలి= కుక్కతోలుతో తయారుచేసిన తిత్తియందలి; దుగ్ధంబునున్‌+పోలెన్‌= పాలవలె; దుర్యోధను, 
రాజ్యంబు= దుర్యోధనుడియొక్క రాజ్యం; దూష్యంబు= దూషించతగింది; అగుటన్‌; పౌర, జానపద, (బ్రాహ్మణ, వరులు= 
పట్టణవాసులు, పల్లెపట్టుల నివసించే వాళ్ళు, బ్రాహ్మణథ్రేష్టులు; నీకు+అనురక్తులు+అయి= నీ పట్ట (ప్రేముడి కల వారయి; 
యట లా యట ఆక 9. 
భవత్‌, రాజ్యంబు+అ= నీరాజ్యాన్నే, అంటే పరిపాలననే; వలచి+ఉండుదురు= (్రేమించి ఉన్నారు; దీనిన్‌+ఏల+ఎడ+చేసెదు= 
దీన్ని ఎందుకు ఆలస్యం (దూరం) చేస్తావు; సర్వ+ఆయుధ, సనాథంబు+అయిన= సమస్తమైన ఆయుధాలతో కూడిన; 
రథంబు+ఎక్కి= తేరు నెక్కి; గజపురంబునకు= హస్తినాపురానికి; అభిముఖుండవు+ఐ= ఎదురైన ముఖం కలవాడివై- అంటే 
ఆ దిక్కుగా; విజయ ప్రయాణంబు= జయం సాధించే పయనం; చేయుము= కొనసాగించుము. 


తాత్పర్యం: కుక్కచర్మంతో తయారైన తిత్తియందలి పాలవలె దుర్యోధనుడిరాజ్యం దూష్యం. ఆ రాజ్యంలోని 
ప్రజలు, పట్టణవాసులు, పల్లెటూళ్ళలో నివసించేవాళ్ళు, బ్రాహ్మణోత్తములు నీ పరిపాలన కోరుకొంటున్నారు. ఇక 
ఆలస్య మెందుకు? అన్ని ఆయుధాలతోకూడినరథాన్ని అధిరోహించి, రాజధాని అయిన హస్తినాపురివైపు విజయ 
యాత్ర సాగించుము. 


విశేషం: ఉ.వి. సంశోధిత ముద్రణప్రతిలో 'శృదృతియందలి' అనే పాఠానికి బదులు 'హద్రాన్నంబునందలి' అనే పాఠం 
ఉన్నది. మూలంలో ఇట్లా ఉన్నది: “శృదృతౌ క్షీరమాసక్తం బ్రహ్మవా వృషలే యథా” (3.34.78); “శ్వదృతౌా సారమేయ చర్మకొశే, 
(బ్రహ్మవేదః వృషలే శూద్రే” అని నీలకంఠీయ వ్యాఖ్య (3.38.81) కాబట్టి 'శృదృతియందలి' అనే పాఠమే ఉచితమైనదని 
(గ్రహించడమైనది. ధర్మరాజుకు స్వకీయబలం ఉన్నది. మిత్రబలం, దేశబలం, ప్రజాబలం ఉన్నాయి. ఆలస్యం చేయట 
మెందుకు? కాలబలం ఉన్నది. ఇక విజయ దండయా[త్రకు ఉప(క్రమించి హస్త్పినాపురి వైపు తరలివెళ్ళాలని భీముడి అభి,ప్రాయం. 


మ. _ప్రణుతక్షాత్రగుణంబు విక్రమము దర్పం బేర్సడన్‌ విక్రమ 
క్షణదానం బొనరింపు మీ క్షణమ; విఖ్యాతంబుగా సంగరాం 
గణమధ్యంబున6 జేయు మర్గునబృ్బహద్గాండీవ నిర్హుక్త మా 


ర్లణ ధారావళి ధార్తరాష్ట్ర కదళీకాంతార విచ్చేదమున్‌. 253 


న శ్రీనుదాంధ్ర ముహాభారతము 


ప్రతిపదార్థం: 'ప్రణుతు క్షాత్ర గుణంబు= పొగడబడిన క్షత్రియుల లక్షణం; విక్రమము= పరాక్రమం; దర్పంబు= గర్వం; 
ఏర్పడన్‌= స్పష్టపడేటట్టుగా; విక్రమ, క్షణ, దానంబు+ఒనరింపుము= పరా[క్రమమనే పండుగను దానం చేయుము; ఈక్షణము+అ= 

లయ లా యి యె 
ఈక్షణంలోనే (వెంటనే); విఖ్యాతంబుగా= క్తీర్తి కలిగేటట్టుగా; సంగర+అంగణ, మధ్యంబునన్‌= యుద్ధరంగమధ్యంలో; అర్జున 
బృహత్‌+గాండీవ, నిర్ముక్తు మార్గణ, ధారా+ఆవళి= అర్జ్హునుడియొక్క గొప్ప విల్లైన గాండీవంనుండి విడువబడిన బాణాల 
వాదరల సముదాయంచేత; ధార్తరాష్ట్ర కదళీ, కాంతార, విచ్చేదమున్‌= ధృతరాష్ట్రుడి యొక్క కుమారులనే అరటిచెట్ట అడవిని 
తెగనరకటాన్ని; చేయుము. 


తాత్పర్యం: క్షత్రియులలో కొనియాడబడే లక్షణం పరాక్రమం. ఈక్షణంలోనే దర్పం ప్రకాళశించేటట్టగా పరాక్రమం 
అనే పండుగను రణరంగ మధ్యంలో దానం చేయుము. అర్జునుడి గొప్ప గాండీవంనుండి బయలువెడలే 
బాణపరంపరలచేత ధృతరాష్ట్రుడి కుమారులనే కదళీవనాన్ని తెగనరకుము. 


నిశేషం: విక్రమక్షణదానము= విక్రమం అనే పండుగ అనేచోట ధార్తర్శాస్ట్ర కదళికాంతారం అనే చోట అలంకారం రూపకం. 
ధార్తరాష్ట్రులు ఉపమేయం. అరటిచెట్ట అడవి ఉపమానం. విక్రమం ఉపమేయం. క్షణము= పండుగ ఉపమానం. ఉపమేయ 
ఉపమానాలకు అభేద అధ్యవసాయం కల్పించబడింది కాబట్టి ఇవి రూపకాలంకారాలు. అరటిచెట్లను నరకటంలో గల సౌలభ్యం 
అందరికి అనుభవసిద్దమే. 


క. బహు వాహ సుభట హస్తిక ।; సహితులు బలవంతులని విచారింపకు నీ 


యహితులు మద్దాహుగదా । నిహతికి మార్కొనంగం బోర నిలువం గలరే? 254 


ప్రతిపదార్థం: నీ+అహితులు= నీ శత్రువులు; బహు, వాహ, సుభట, హస్తికు సహితులు= పెక్కు వాహనాలతో, మంచి 
సైనికులతో, ఏనుగులతో కూడి ఉన్నవారు; బలవంతులు= బలం కలవారు; అని; విచారింపకు= దుఃఖించకు; (వారు); 
మత్‌+బాహు, గదా, నిహతికి= నా చేతిలోని గద యొక్క దెబ్బకు; మార్కొనంగన్‌= ఎదిరించటానికి; పోరన్‌= యుద్దంలో; 
నిలువన్‌+కలరే= నిలువజాలుదురా? 


తాత్సర్యం: నీ శత్రువులు పెక్కు వాహనాలతో, మంచి సైనికులతో, ఏనుగులతో కూడి ఉన్నారు. బలం కలవారు 
అని విచారించకు. నా చేతిలోని గదదెబ్బలకు ఎదిరించి వారు యుద్ధంలో నిలువగలరా? 


కు అరివరుల నోర్చి సాగర । పరివృత భూచక్రమెల్లం బాలింపు; ప్రజా 
పరిపాలనంబు కంటెను । ధరణీశ! విశేష మొండు ధర్మువు గలదే? 255 


ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ1= భూమికి ప్రభువైన ఓ ధర్మరాజా!; అరి, వరులన్‌= శత్రుశ్రేష్టులను; ఓర్చి= జయించి; సాగర, 
పరివృత, భూ, చ(క్రము+ఎల్లన్‌= సముద్రంచేత చుట్టుకొనబడిన భూమండలాన్ని అంతటినీ; పాలింపు= ఏలుకొనుము; ప్రజా, 
పరిపాలనంబు, కంటెను= ప్రజలను పరిపాలించటంకంటె; విశేషము= గొప్పదైన; ఒండు=వేరు; ధర్మువు= ధర్మం; కలదే= 
ఉన్నదా? 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! శత్రువులను జయించి, సముద్రంచేత చుట్టుకొనబడిఉన్న భూచక్రాన్ని పరిపాలించు. 
ప్రజలకు చక్కని పరిపాలన సమకూర్చటంకంటె గొప్పదైన ధర్మం వేరొకటి ఉన్నదా? 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 113 


వ. రాజ్యపదస్థుండైన క్షత్త్రియుండు భూరిదక్షిణంబులైన యజ్ఞంబుల దేవబ్రాహ్మణులం దృప్తులం జేసి బ్రాహ్మణులకు 
నగ్రహారంబులు గోసహస్రంబులు నిచ్చి దురితంబులవలనం బాసి తమోవిముక్తుందైన చంద్రుండునుం బోలె 
వెలుంగు” ననిన భీమసేనునకు ధర్మరా జిట్లనియె. 256 

ప్రతిపదార్థం: రాజ్య, పదస్టుండు+ఐన, క్షత్రియుండు= రాజ్యపదవిలో ఉన్న క్షత్రియుడు, అంటే ప్రభువైన క్షత్రియుడు; భూరి, 

దక్షిణంబులు+ఐన= గొప్ప దక్షిణలతో కూడిన; యజ్ఞంబులన్‌= (క్రతువుల చేత; దేవ, (బ్రాహ్మణులన్‌= దేవతలను, బ్రాహ్మణులను; 
తృప్ప్తులన్‌+చేసి= తనివి చెందేటట్టు చేసి; బ్రాహ్మణులకున్‌= విప్రులకు; అ(గ్రహారంబులు= ఊళ్ళు; గో, సహ(స్రంబులున్‌= 
వేలకొలది ఆవులు; (దానంగా) ఇచ్చి; దురితంబుల వలనన్‌+పాసి= పాపాలనుండి తొలగి; తమస్‌+విముక్తుండు+ఐన= చీకటి 


నుండి తొలగిన; చం(ద్రుండునున్‌+పోలె= చం(ద్రుడివలె; వెలుంగున్‌= వెలుగొందుతాడు; అనిన; భీమసేనునకు; ధర్మరాజు: 
ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: రాజ్యసంపాదన చేసి ప్రభువైన క్షత్రియుడు భూరిదక్షిణ లిచ్చి యజ్ఞాలు చేసి, (బ్రాహ్మణులకు అగ్రహారాలు, 
వేలకొలది ఆవులు దానం చేసి, పాపాలను పోగొట్టుకొని మబ్బుమాటుననుండి వచ్చి వెలుగొందే చందద్రుడివలె 
ప్రకాశిస్తాడు'- అని భీముడు చెప్పగా ధర్మరాజు ఇట్టా పలికాడు. 


ఉ.  'నీ వచనంబు ధర్మ్యము, వినీతము, నీతియుతయబు, నిష్టసి 
ద్యావహ, మత్యుదార మిదియైనను నిప్తు దలంపంగా విచా 
రావసరాప్తికిన్‌ విషయమైనది; కార్య ఫలంబు లెల్ల స 
ద్ధావమునన్‌ విచారసులభంబుల యండ్రు విచారపారగుల్‌. 257 


ప్రతిపదార్థం: నీ, వచనంబు, ఇది=ఈ నీ మాట; ధర్యము= ధర్మంతో కూడింది; వినీతము= చక్కగా ్రతిపాదించబడింది; 
నీతి, యుతంబున్‌= నీతితో కూడింది; ఇష్ట సిద్ది+ఆవహము= ఆశయాలను నెరవేర్చేటటువంటిది; అతి+ఉదారము= మిక్కిలి 
గొప్పది; ఐననున్‌= ఐనప్పటికిన్నీ; ఇవ్లు= ఇప్పుడు; తలంపన్‌+కాన్‌= యోచించగా; విచార+అవసర+ఆప్తికిన్‌= ఆలోచన 
చేయవలసిన సమయస్థితిని పొందటానికి; విషయము+ఐనది= అంశమైనది; విచార పారగుల్‌= మేధావులు; కార్య, ఫలంబులు+ 
ఎల్లన్‌= చేసిన పనులకు లభించే ఫలితాలు అన్నికూడా; సత్‌+భావమునన్‌= మంచి తలపులు ఉన్నపుడు; విచార, 
సులభంబులు+అ= యోచనచేత సులువుగా పరిష్కరించదగినవే; అం(డ్రు= అని అంటారు. 


తాత్పర్యం: 'నీమాట ధర్మంతో కూడింది. చక్కగా ఆలోచించిన తర్వాత చెప్పింది. నీతితో నిండింది. ఆశయాలను 
నెరవేర్చీటటువంటిది. గొప్పతనం కలిగింది. అయితే ఇప్పుడు నీ వాదం విచారించి తేల్చవలసిన అంశం. ఇటువంటి 
కార్యఫలాలన్నిటినీ సద్భావంతో కూడిన యోజ(చ)న చేత పరిష్కరించటం సులువు- అని మేధావులు అంటారు. 


విశేషం: ధర్మరాజు భీముడి వాదాన్ని అంగీకరించజాల నప్పటికిన్నీ, అతడు మనస్సు ఏమాత్రం నొవ్వకుండ బదులు పలికాడు. 
ధర్మరాజు భీముడిమాట కాదనకుండానే, అతడి వాదం విచారించిన పిదప తేల్చవలసినట్టిదని సుకుమార సుందరంగా 
చెప్పాడు. ధర్మరాజు మెత్తని పులి. 
కు వనమున బండ్రెండేండ్లును | జనపదమున నెజుంగకుండ సరి నొక వర్షం 

బును జలుపం బూని సత్యము । దనర6గ6 జేసితి. బ్రతిజ్ఞ దగ వృద్ధసభన్‌. 258 


న? శ్రీనుదాంధ్ర ముహాభారతము 


ప్రతిపదార్హం: వనమునన్‌= అడవిలో; పండ్రైెండు+ఏండ్డును= పం(డ్రైండు సంవత్సరాలున్నూ; జనపదమునన్‌= ప్రజలు 
నివసించే చోట; ఎయుంగకుండ= అజ్ఞాతవాసంగా; సరిన్‌= సరిగా; ఒక, వర్షంబును= ఒక సంవత్సరమున్నూ; చలుపన్‌+పూని= 
కడపటానికి పూనుకొని; సత్యం= నిజం; తనరంగన్‌= ఒప్పేటట్టుగా; తగన్‌= ఉచితంగా; వృద్ద, సభన్‌= పెద్దలు ఉన్న 
కొలువుకూటంలో; ప్రతిజ్ఞ= శపథం; చేసితిన్‌= పూని ఉన్నాను. 


తాత్పర్యం: అరణ్యంలో పండ్రెండేండ్డు ఊరిలో అజ్ఞాతంగా ఒక సంవత్సరం గడిపేటట్టు పెద్దలుండే సభలో 
౮౪ త్‌ ధ్గా. లు 
ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. ఆ సత్యవ్రతం పాటించవలసి ఉన్నది. 


చ. అలఘుగుణంబులం దధికుండైన మహాత్ముడు రాగకోపమా 
యల. బడి, యక్షమావివశు. డై యచిరాంశులతావిలాసచం 
చలమగు లక్ష్మి కాసపడి, సత్యము ధర్మువు€ దప్పి సత్ఫభా 
వలి దగువారియొద్ద. దగువాండయి సద్విధి నుండ నేర్చునే? 259 


'ప్రతిపదార్హం: అలఘు, గుణంబులందు+అధికుండు+ఐన, మహా+ఆత్ముండు= గొప్ప లక్షణాల్లో అతిశయం సాధించిన 
మహానుభావుడు; రాగ, కోప, మాయలన్‌+పడి= ఎక్కుడు అభిమానంలోను, క్రోధంలోను, మాయలలోను పడి; అక్షమా, 
వివశుండు+ఐ= అసహనానికి లోనై; అచిర+అంశు, లతా, విలాస, చంచలము+అగు= అస్థిరమైన మెరుపుతీగ: హొయలువలె 
తాత్కాలికమైన; లక్ష్మికి= సంపదకు; ఆసపడి= కోరి; సత్యము= సత్యాన్ని; ధర్మువున్‌= ధర్మాన్ని; తప్పి= అతిక్రమించి; 
సత్‌+సభా+ఆవలిన్‌= సజ్జనుల సభలలో; తగువారి+ఒద్దన్‌= యోగ్యులైన వారి దగ్గర; తగువాండు+అయి= తగినవాడయి; 
సత్‌, విధిన్‌= మంచి ప్రవర్తనతో; ఉండనేర్చునే= మనగలుగునా? 


తాత్పర్యం: గొప్పగుణాలు ఉండే మహాత్ముడు మెరుపుతీగ వలె చంచలమైన ధనానికి ఆసపడి, రాగకోపాలకు 
సంబంధించిన మాయలలో పడి అసహనంతో సత్యాన్ని, ధర్మాన్ని అతి[క్రమించి యోగ్యత, సభ్యత కలవారి దగ్గర 


సక్రమంగా మెలగజాలుతాడా? 


వ. _ ఏనెట్లును సత్యసమయం బతిక్రమింప నోప; శుభోదయకాలంబు. బ్రతీక్షించి యుండుము; రాజ్యంబులు. 
బుత్రులును ధనంబును యశంబును సత్యంబునకు సమంబులు గా” వనిన భీమసేనుం డిట్లనియె. 260 


'ప్రతిపదార్హం: ఏను+ఎట్టును= నేను ఏ రీతిగా అయినను; సత్య, సమయంబు= సత్యం పాటించి చేసిన ప్రతిజ్ఞను; 
అతి[క్రమింపన్‌+*ఓపన్‌= దాటలేను, (మీరలేను); శుభ+ఉదయ, కాలంబున్‌= మేలు కలిగే సమయాన్ని; ప్రతీక్షించి+ఉండుము= 
ఎదురుచూస్తూ ఉండుము; రాజ్యంబులున్‌; పుత్రులును; ధనంబును; యశంబును= కీర్తియు; సత్యంబునకు, సమంబులు, 
కావు+అనిన= సత్యంతో సరిసమానాలు కావు; అనినన్‌= అనగా; భీమసేనుండు+ఇట్టు+అనియెన్‌= భీముడు ఈ విధంగా 
పలికాడు. 


తాత్పర్యం: నేను సత్యవ్రతాన్ని ఎన్నడూ వీడజాలను. చేసిన ప్రతిజ్ఞను మీరజాలను. మేలు కలిగే కాలం కొరకు 
నిరీక్షించి ఉండుము. రాజ్యం, సంతానం, క్రీర్తిసత్యంతో సరితూగజాలవు'- అని ధర్మరాజు చెప్పగా భీముడు ఇట్టా 


అన్నాడు. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 115 


ఆ. _ 'అంతకుండు జనుల కాసన్నుండై యుండ । నిమిషమాత్రమేని నిశ్చయింప. 
దగని జీవనంబు దద్ద సుస్టిరముగాం. । జేసి కార్య మెడదయు. జేయందగునె? 261 


ప్రతిపదార్హం: అంతకుండు= యముడు; జనులకు= ప్రజలకు; ఆసన్నుండు+ఐ+ఉండన్‌= దగ్గరివాడై ఉండగా; నిమిష 
మా(త్రము+ఏని= ఒక్క నిమిషమైనను; నిశ్చయింపన్‌*తగని= నిర్ణయించటానికి తగని; జీవనంబు= (బ్రతుకును; తద్ద= 
మిక్కిలి; సుస్టిరముగాన్‌= మిక్కిలి స్థిరమైనదిగా; చేసి= నిరూపించుకొని; కార్యము= కర్తవ్యాన్ని, అంటే చేయతగిన పనిని; 
ఎడయున్‌+*చేయన్‌+తగునె= ఆలస్యం చేయటం తగునా? 


తాత్పర్యం: 'ప్రజలకు యముడు చేరువలో ఉండగా, ఒక్క నిమిషమైనా సుస్టిరమని నిశ్చయించరాని జీవితాన్ని 
సుస్థిరం అనుకొని, కర్తవ్యాన్ని ఆలస్యం చేయతగునా? 


వ. _ శరీరికి మరణంబు నియతంబు; మరణంబునకు ముందర వైరంబు దీర్పనివాని జన్మంబు నిరర్దకంబు; సకల 
రాజ సమక్షంబునం బరులచేత నట్లు మన పడిన పరిభవంబునకుం బ్రతీకారంబు సేయునంతకు రేయునుం 
బగలును నా హృదయంబు దపించుచుండు; నాకంటె నర్దున నకుల సహదేవులుం గుంతీదేవియు 
నంతస్తాపంబున నెంతయు సంతప్ప్తు లగుచున్నవారు. 262 


ప్రతిపదార్థం: శరీరికి= (దేహంకలవాడికి) ప్రాణికి మరణంబు= చావు; నియతంబు= తప్పని సరైనట్టిదిి మరణంబునకు 
ముందర= చనిపోవటానికి ముందే; వైరంబున్‌= శత్రుత్వాన్ని; తీర్చని, వాని, జన్మంబు= తీర్చనివాడి పుట్టుక; నిరర్జకంబు= 
వ్యర్థం; సకల, రాజ, సమక్షంబునన్‌= అందరు రాజుల ఎదుట; పరులచేతన్‌= శత్రువులచేత; అట్టు= ఆవిధంగా; మనపడిన= 
మనం పొందిన; పరిభవంబునకున్‌+ప్రతీకారంబు= అవమానానికి మారుచేత; చేయు+అంతకున్‌= చేసేవరకు; రేయునున్‌+ 
పగలును= రాత్రింబగళ్ళు; నాహృదయంబు= నా ఎడద; తపించుచుండున్‌= దుఃఖిస్తూ ఉంటుంది; నాకంటెన్‌; అర్జున, నకుల, 
సహదేవులున్‌+కుంతీదేవియున్‌; అంతస్తాపంబునన్‌= లోపలిబాధచేత; ఎంతయు= ఎంతో ఎక్కువగా; సంతస్తులు+అగుచున్నవారు= 
మిగుల తాపం పొందుతున్నారు. 


తాత్పర్యం: పుట్టినవారు గిట్టక తప్పుదు. మరణించటానికి పూర్వమే వైరం తీర్చుకొనలేని మనుజుడి జన్మ వ్యర్థం. 
అంతమంది రాజుల ముందు ఆ విధంగా మనం శత్రువులచేత పడిన అవమానానికి ప్రతీకారం చేసేంతవరకు నా 
హృదయం రాత్రింబగళ్ళు తపిస్తూ ఉంటుంది. నాకంటె మిక్కుటంగా లోలోపల బాధతో (మ్రగ్గేవారు అర్జునుడు, 
కుంతి, నకుల సహదేవులు. 


క. వీరల దుఃఖము దీర్చక । క్రూరనికారులగు రిపులకును ముదముగ ను 
గ్రారణ్యములో ధర్మువుం । గారుణ్యము. దాల్చి యునికి కార్యమె నీకున్‌? 263 


ప్రతిపదార్హం: వీరల, దుఃఖము= వీరు అనుభవిస్తున్న శోకం; తీర్చక= తొలగించక; క్రూర, నికారులు+అగు= దయలేని 
వంచకులైన; రిపులకును= శత్రువులకు; ముదముగన్‌= సంతసమవునట్టుగా; ఉగ్ర+అరణ్యములోన్‌= భయంకరమైన అడవిలో; 
ధర్మువున్‌= ధర్మాన్ని; కారుణ్యమున్‌= దయను; తాల్చి= ధరించి; ఉనికి= ఉండటం; నీకున్‌= నీకు; కార్యమె= కర్తవ్యమా? 


తాత్పర్యం: వీరి (భీమ, అర్జున, నకుల సహదేవులు, కుంతీదేవి అనుభవించే) దుఃఖం తొాలగించకుండ, శత్రువులకు 
సంతోషం కలిగేటట్టుగా, భయంకరమైన అడవిలో ధర్మాన్ని, దయను ధరించి ఉండటం నీకు తగునా? 


116 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. _ ఇది బ్రాహ్మణ ధర్మంబుగాని క్షత్రియ ధర్మంబు గాదు; మనుప్రణీతంబులైన రాజధర్మంబులు నీ యెజటుంగనియవి 

లేవు; శత్రుసంహారంబు సేయని నాం డత్యంతహాని యగు; నట్లుంగాక. 264 
ప్రతిపదార్థం: ఇది= ఇట్టి నీ ప్రవర్తన; బ్రాహ్మణ, ధర్మంబు+కాని= (బ్రాహ్మణులు ఆచరించతగిన ధర్మమే కాని; క్షత్రియ 
ధర్మంబు+కాదు= క్షత్రియులు ఆచరించవలసిన ధర్మం కాదు; మను 'ప్రణీతంబులు+ఐన= మనువుచేత రచించబడిన; 
రాజధర్మంబులు= రాజులు ఆచరించతగిన ధర్మాలు; నీ+ఎయుంగని+అవి, లేవు= నీకు తెలియనివి లేవు; శత్రు సంహారంబు= 
విరోధులను చంపటం; చేయనినాండు= చేయనప్పుడు; అత్యంత, హాని= మిక్కిలి కీడు; అగున్‌= దాపురిస్తుంది; అట్టున్‌+*కాక= 
అదీ కాక. 


తాత్సర్యం: నీ ప్రవర్తన బ్రాహ్మణులకు అనువైన ధర్మం కాని, క్షత్రియులు ఆచరించవలసిన ధర్మం కాదు. 
మనువు ధర్మశాస్త్రంలో రచించిన రాజధర్మాలు నీకు తెలియనివి కావు. శత్రువులను తుదముట్టించనినాడు కీడు 
దాపురిస్తుంది. 
తే.  వనమునందు. బండ్రెండు సంవత్సరంబు । లుండ నేర్దితి మేనియు, నొరు లెజుంగ 

కుండ నజ్ఞాతచర్యయం దొక్క దివస । మైన నుండ౦గ నేర; మెట్లనిన వినుము. 265 


ప్రతిపదార్థం: వనమునందున్‌= అడవిలో; పండ్రెండు, సంవత్సరంబులు= పండ్రెండేండ్డు; ఉండ, నేర్చితిమి+ఏనియున్‌= 
ఉండగలిగినప్పటికిని; ఒరులు+ఎయుంగక+ఉండన్‌= ఇతరులు తెలిసికొనకుండ; అజ్ఞాత, చర్య+అందు= తెలియబడని ప్రవర్తనలో 
(అజ్ఞాతవాసంలో); ఒక్క దివసము+ఐన= ఒక్క రోజుకూడా; ఉండంగ నేరము= ఉండజాలం; ఎట్టు+అనిన= ఎట్లని అడిగినట్టయితే; 
వినుము= చెప్పుతాను వినుము. 


తాత్పర్యం: అడవిలో మనం ఎట్లో పండ్రెండేండ్లు ఉండగలిగినా, తదుపరి అజ్ఞాతవాసంలో ఇతరులకు తెలియకుండ 
ఒక్క దినంకూడా గడుపజాలము. ఎట్టంటే విను. 


వ. ఆబాలవృద్దప్రసిద్దుండవై పార్టివ సూర్యుండవైన నిన్నును, సింహసంహననులైన నీ తమ్ములను నెజు6గని 
వారు లేరు; మన గూఢభావంబు మేరువు నిగూఢభావంబునుంబోలె నఘటమానం; బిట్లేని నవ్వనవాసక్షేశం 
బెన్నడయను మనకుంబాయనేరదు; మన మిప్పు డివ్వనమున. బదుమూండు మాసంబులు సలిపితిమి; 
సంవత్సర ప్రతినిధిగా మాసంబులు సేసికొనుట యెందునుం గల యదియ; దీన ధర్మవిరోధంబు లేదు; 
విజయారంభంబున కిది యవసరం'” బనిన భీమసేను పలుకులు విని నిశ్వాస వ్యాకులిత ముఖుండై, 
పెద్దయుం బ్రొద్దు చింతించి ధర్మరా జిట్లనియె. 266 


ప్రతిపదార్థం: ఆ బాల వృద్ద ప్రసిద్దుండవు+ఐ= బాలురు మొదలుకొని ముసలివారివరకు పేరు ప్రఖ్యాతులతో విలిసిల్లే వాడివై; 
పార్టివ, సూర్యుండవు+ఐన= రాజులలో సూర్యుడివంటి వాడివైన; నిన్నును; సింహసంహననులు+ఐన= సింహాలవంటి శరీరాలు 
కలవారైన; నీ, తమ్ములనున్‌= నీసోదరులను; ఎణు6గని వారు లేరు; మన, గూఢ, భావంబు= మనం రహస్యంగా ఉండటం; 
మేరువు, నిగూఢ, భావంబునున్‌+పోలెన్‌= మేరుపర్వతం రహస్యంగా ఉండగలగటంవలె; అ, ఘటమానంబు= జరుగనటువంటిది 
(ఒనగూడనిది); ఇట్టు+ఏనిన్‌= ఇది ఈ విధంగా జరిగితే; ఈ+వన, వాస, క్షేశంబు= ఈ విధంగా అడవిలో నివసించి 
('మగ్గటం; ఎన్నండును= ఎప్పటికిని; మనకున్‌+పాయనేరదు= మనకు తొలగిపోదు (తప్పదు); మనము+ఇప్తుడు; ఈ+వనమునన్‌= 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 117 


-ఈ అడవిలో; పదుమూండు మాసంబులు= పదమూడు నెలలు; సలిపితిమి= గడిపాము; సంవత్సర, 'ప్రతినిధిగా= ఒక ఏడుకు 
బదులుగా; మాసంబులు= ఒక్కొక్క నెలను; చేసికొనుట= లెక్కకట్టటం; ఎందునున్‌+కల+అది+అ= అన్నిచోట్ల ఉన్నట్టిదే; 

యు స్‌ యు 
దీనన్‌= ఈ విధంగా చేస్తే, ధర్మ విరోధంబు, లేదు= ధర్మవ్యతిరేకత లేదు; విజయ+ఆరంభంబునకున్‌= గెలుపును పొంద 
యత్నించటానికి; ఇది, అవసరంబు= ఇది తగినకాలం; అనినన్‌= అని చెప్పగా; భీమసేను, పలుకులు, విని= భీముడి మాటలు 
విని; నిశ్వాస, వ్యాకులిత, ముఖుండు+ఐ= నిట్టూర్పులచేత కలత నొందిన మొగం కలవాజై; పెద్దయున్‌+ప్రొద్దు, చింతించి= 
చాలాసేపు విచారించి; ధర్మరాజు+ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: ఓ ధర్మరాజా! బాలుర నుండి వృద్దులదాకా అందరిలో ప్రసిద్దుడివై రాజుల్లో సూర్యుడివంటి వాడివైననిన్ను, 
సింహాలవంటిశరీరాలుగల నీ తమ్ముళ్ళను తెలియనివారులేరు. మనం రహస్యంగా ఉండటం అంటే మేరుపర్వతం 
మరుగుపడిఉండటం. అది జరిగేదికాదు. అరణ్యవాసాన్ని ఎట్టో గడిపినా- అజ్జాతవాసాన్ని ఇతరులకు తెలియకుండ 
గడపటం ఎట్టా వీలవుతుంది? ఇటైైతే -ఈ మన వనవాసక్రేశం ఎన్నటికీ తొలగిపోదు. ఒక సంవత్సరానికి బదులుగా 
ఒక నెలను పరిగణించే గణితం లోకంలో బహుళప్రచారంలో ఉన్నది కదా! మనం ఈ అడవిలో పదమూడు నెలలు 
గడిపాము కావున వీటిని పదమూడు ఏండ్లుగా సరిపెట్టవచ్చును. ఇందు ధర్మవిరోధం లేదు. ఇది విజయ సాధనకు 
ఒక ఉపకరణం'- అని భీముడు చెప్పగా విని, నిట్టూర్పులచేత కమలిన మొగం కలవాడయి ధర్మరాజు ఇట్టా 
బదులు పలికాడు. 


క. 'క్రమమునం బాండిత్య పరా । క్రమ దర్వములందుం గడు. బ్రగల్ఫుండవు, మ 
ధ్యమ! నీ చెప్పిన యది కా । ర్యమ యయినను ధీరబుద్దివై విను మనఘా! 267 


ప్రతిపదార్హం: అనఘా!= పాప రహితుడా!; మధ్యమ!= కుంతీపుత్రులలో నడిమివాడా! ఓ భీమసేనా!; క్రమమునన్‌= వరుసగా; 
పాండిత్య పరాక్రమ దర్చములందున్‌= పాండిత్యంలోను, శౌర్యంలోను, ఆటోపంలోను; కడున్‌= మిక్కిలి; ప్రగల్భుండవు= 
ప్రతిభ కలవాడివి; నీ, చెప్పిన+అది= నీవు చెప్పింది; కార్యము+అ= చేయదగిన పనే; అయినను= కాని; ధీర, బుద్దివిశఐ= 
స్వతంత్ర బుద్ది కలవాడివై) వినుము= ఆలకించుము. 


తాత్పర్యం: 'అనఘుడ వైన ఓ భీమసేనా! నీకు పాండిత్యం ఉన్నది; పరాక్రమం ఉన్నది; ఆటోపం ఉన్నది. నీవు 
మిక్కిలి ప్రతిభావంతుడివి. నీవు చెప్పింది చేయదగినదే. అయినా, నేను చెప్పేది విని స్వతంత్రంగా ఆలోచించు. 


వ. _ అల్పోపాయం బైన కార్యంబు సాహసారబ్దం బైనను దోషంబు లే; దిది మహాకార్యంబు; సాహసక్రియా 
సాధ్యంబు గాదు; సువిచారితంబై సిద్దింబొందు; విచారపూర్వారబ్ద కార్యంబునకు దైవంబును ననుకూలం 
బగుం గావున నిమ్ముగా విచారింపవలయు. 268 


ప్రతిపదార్థం: అల్ప్బ+ఉపాయంబు+ఐన, కార్యంబు= చిన్న ప్రయత్నంచేత నెరవేరేపని; సాహస+ఆరబ్దంబు+ఐనను= తెగువతో 
మొదలు పెట్టబడిం దైనను; దోషంబు లేదు= తప్పు లేదు; ఇది; మహా, కార్యంబు= గొప్పపని; సాహస, (క్రియా, సాధ్యంబు+కాదు= 
తెగువతో ముందుకు దూకి చేసే పనుల వలన జరిగేటటువంటిది కాదు; సు, విచారితంబు+ఐ= బాగుగా యోచించబడిందై; 
సిద్దిన్‌+పొందున్‌= ఫలితం పొందుతుంది; విచార పూర్వ+ఆరబ్ద, కార్యంబునకు= ముందు యోచించబడి పిమ్మట మొదలు 
పెట్టబడిన పనికి; దైవంబునున్‌= విధియు (అదృష్టమును); అనుకూలంబు+అగున్‌= తోడుపడుతుంది; కావునన్‌+ఇమ్ముగా, 
విచారింపవలయున్‌= కాబట్టీ సంపూర్ణంగా (అనుకూలంగా) ఆలోచించవలసి ఉంది. 


118 శ్రీనుదాంధ్ర నముహాభారతము 


తాత్పర్యం: ఏదో చిరుప్రయత్నంచేత సిద్దించే పనిని తెగువతో మొదలు పెట్టినను తప్పు లేదు. ఇది మహాకార్యం. 
తొందరపడి తెగువతో ముందుకు చొచ్చుకొని చేయతగింది కాదు. చక్కగ ఆలోచించి చేయదగింది సుమా! 
జాగరూకతతో ముందు ఆలోచించి తదుపరి మొదలు పెట్టిన పనులకే దైవం (అదృష్టం) కూడ కలిసివస్తుంది. 
కాబట్టి సాంగోపాంగంగా ఈ సమస్యగురించి యోచించవలసి ఉన్నది. 


సీ, శూరులు ధృతరాష్తుసుతులు దుర్యోధనా । దులు దురాధర్ను లందొజును మనకు 
నాతతాయులు, మథటి యంగభూవిభుండును । భూరిశ్రవుండు మద్రభూమిపతియు 
నాదిగా6 గల వీరు లవిజేయ విక్రము, । లొలసి తత్సుహృదులై యున్నవారు; 
మనచేత జితులైన మనుజేశు లెల్లను । జని సుయోధనుచేత సత్కరింప 


ఆ. _ బడి కడంగి వాని ప్రస్తవంబున నాజి । వేచి ప్రాణములను విడువ నున్న 
వారు; వారలెల్ల వసుధ బ్రసిద్దులు । వినంగ నస్త్రశస్త్రవిద్యలందు. 269 


ప్రతిపదార్థం: శూరులు= వీరులు; ధృతరాష్ట్ర సుతులు= ధృతరాష్ట్రుడి కుమారులు; దుర్యోధన+ఆదులు= దుర్యోధనుడు 
మున్నగువారు; అందొణును= అందరున్నూ; మనకున్‌; దురాధర్చులు= 'త్రోసివేయ తగనివారు; ఆతతాయులు= చంపటానికి 
ఉద్యుక్తులైనవారు; మజీ= అంతేకాక; అంగభూ, విభుండును= అంగదేశపు రాజును (కర్షుడును); భూరిశ్రవుడు; మద్ర, 
భూమి, పతియున్‌= మద్రదేశపు రాజు (శల్యుడు); ఆదిగాన్‌+కల, వీరులు= మొదలుగా గల వీరులు; అవిజేయ విక్రములు= 
జయింపసాధ్యం కాని పరా[క్రమంగలవారు; ఒలసి= కూడుకొని; తద్‌+సుహృదులు+ఐ+ఉన్నవారు= ఆతడికి మిత్రులై ఉన్నారు; 
మనచేతన్‌; _ జితులు+ఐన= లోగడ ఓడిపోయిన (రాజసూయంలో); మనుజ+ఈశులు+ఎల్లను= రాజులందరున్నూ; చని= 
వెళ్ళి, సుయోధనుచేత= దుర్యోధనుడి చేత; సత్కరింపన్‌+పడి= గౌరవించబడి; కడంగి= పూని; వాని ప్రస్తవంబునన్‌= వాడి 
విషయంలో; ఆజిన్‌= యుద్దాన్ని; వేచి= నిరీక్షించి; ప్రాణములను, విడువన్‌+ఉన్నవారు= ప్రాణాలను అర్పించటానికి సిద్ధంగా 
ఉన్నారు; వారలు+ఎల్లన్‌= వారందరూ; అస్త్ర శస్త్ర విద్యలందు= అ'స్త్రాలకు, (మంత్రంతో కూడిన బాణాలకు) శస్త్రాలకు 
(ఆయుధాలకు) సంబంధించిన కళలలో; వినంగన్‌; వసుధన్‌= భూమిపై; ప్రసిద్దులు= పేరుకెక్కిన వారు. 


తాత్పర్యం: ధృతరా[ష్షుడి కుమారులైన దుర్యోధనాదులందరు వీరులు. మనం చులకనగా చూడదగినవారు కారు. 
పైగా మనలను చంపటానికి ఉద్యమించే వారు. అంతేకాక, కర్టుడు, భూరిశ్రవుడు, శల్యుడు జయించ సాధ్యం 
కానివారు. ఆ దుర్యోధనుడికి వారు మిదత్రులై ఉన్నారు. లోగడ మనచేత రాజసూయయాగంలో ఓడిపోయిన 
రాజులందరు వెళ్ళి దుర్యోధనుడిచే సత్కరించబడి, మనపై పగదీర్భుకోవటానికి యుద్దానికై నిరీక్షిస్తూ ప్రాణాలు 
వదలటానిక్షికైనా సిద్ధంగా ఉన్నారు. వాళ్ళంతా అ(స్తశస్తవిద్యలలో ఆరితేరి ఈ లోకంలో పేరుకెక్కినవారు. 


విశేషం: మద్రభూపతి శల్యుడు నకులసహదేవుల మేనమామ. అయినను అతడు కురుక్షేత్ర సంగ్రామంలో దుర్యోధనుడి 
పక్షంలో చేరాడు. ముందు జరుగబోయే ఆ సంగతిని- మునుముందుగానే ధర్మరాజు గుర్తించినట్లు ఆరణ్యపర్వంలోనే సాక్ష్యం 
లభించింది. ఆతతాయులు ఆరుగురు. 1. ఇంటికి నిప్పు పెట్టేవాడు, 2. విషం పెట్టేవాడు, 3. కత్తితో నరికేవాడు 4. ధనం 
దోచుకొనేవాడు 5. భూమిని అపహరించేవాడు 6. పరస్త్రీని చెరబట్టేవాడు. 


క. _ వినవయ్య! కర్టుగర్వం । బని నాతం డభేద్యకవచు. డగుటయు, విలునే 
ర్వున నతని బాహువిక్రను । మును దలంచిన నాండు గన్ను మొగుడదు నాకున్‌. 270 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 110 


ప్రతిపదార్థం: వినవయ్య; కర్టుగర్వంబు= కర్ణుని బాహు గర్వం (దర్పం); అనిన్‌= యుద్ధంలో; ఆతండు= అతడు; అభేద్య 
కవచుండు= భేదించటానికి వీలులేని మైతొడుగు కలవాడు; అగుటయు; విలునేర్పునన్‌= ధనుర్విద్యానైపుణ్యంలో; అతని, 
బాహు విక్రమమును= అతని చేతుల లావును; తలంచిన, నాండయ= ఆలోచించిన రోజు; నాకున్‌= నాకు; కన్ను, మొగడదు= 
కన్నుమూత పడదు, అంటే నిద్రరాదు. 


తాత్పర్యం: వినుము. కర్షుడు బాహుదర్పపూరితుడు. అతడు అభేద్యకవచుడు. అతడి విలునేర్పు, పరాక్రమం 
తలచినరోజు నాకు నిద్ర పట్టదు. 


వ. మటియు భీష్మ ద్రోణ కృపాచార్యులు సములయ్యును వారియొద్దన యున్నవారు; వార లపార దివ్యాస్త్ర 
విశారదులు, వారల నోర్లికాని దుర్యోధను నిర్దింపంబోల' దని విచారించు సమయంబున. 271 


ప్రతిపదార్థం: మజియు= అంతేకాక; భీష్మద్రోణకృప+ఆచార్యులు= భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు; సములు+ 
అయ్యును= సమానులు అయినప్పటికి; అంటే కౌరవ పాండవులకు సమానులే అయినప్పటికిని; వారి+ఒద్దన్‌+*అ+ఉన్నవారు= 
వారి దగ్గరే (కౌరవుల దగ్గర) ఉన్నవారు; వారలు+అపార, దివ్య+అ'స్త్ర, విశారదులు= వారు మితిలేని దివ్యమైన ఆ'స్రాలలో 
నేర్పరులు; వారలన్‌+ఓర్చి, కాని= వారిని జయించికాని; దుర్యోధనున్‌, నిర్దింపన్‌+పోలదు= దుర్యోధనుడిని జయించ నలవి 
కాదు; అని, విచారించు, సమయంబున= అని ఆలోచించే సమయంలో. 


తాత్పర్యం: అంతేకాక, భీష్మద్రోణకృపాచార్యులు, కురుపాండవులకు సములైనప్పటికీ, కౌరవుల దగ్గరే ఉండటంచేత 
వారి పక్షాన్నే యుద్ధంలో పాలాంటొరు: వారు. అపార దివ్యాస్తకోవిదులు. వారిని జయించిన పిమ్మటే కదా మనం 
దుర్యోధనుడిని గెలవటం”- అని ఆలోచించేటప్పుడు. 


కృష్ణద్యైపాయనుండు ధర్మరాజునొద్దకు వచ్చుట (సం. 3-37-20) 


క. వారల పుణ్యోదయమున । వారిజభవనిభుండు లోకవంద్యుండు వచ్చెం 

బారాశర్యుండు ధర్మశ । రీరుండు గృష్టాజినోత్తరీయుండు ప్రీతిన్‌. 272 
ప్రతిపదార్థం: వారల= వారి (పాండవుల) యొక్క; పుణ్య+ఉదయమున= పుణ్య సిద్దివలన అంటే పుణ్యఫలం వలన; వారిజ, 
భవ, నిభుండు= పద్మంలో జనించిన బ్రహ్మతో సమానమైన వాడు; లోక, వంద్యుండు= లోకాలన్నింటిచేత నమస్కరించదగినవాడు; 
పారాశర్యుండు= పరాశరుడి కుమారుడు; ధర్మశరీరుండు= ధర్మమే దేహమైన వాడు అంటే మూర్తీభవించిన ధర్మం అని 
అనదగినవాడు; కృష్ణ-అజిన+ఉత్తరీయుండు= నల్ల జింక చర్మం కండువాగా కప్పుకొన్నవాడు; ్రీతిన్‌= అనురాగంతో; వచ్చెన్‌= 
వచ్చాడు. 


తాత్పర్యం: ఆ పాండవుల పుణ్యపరిపాకంచేత పరాశరుడి కుమారుడు, జగదారాధ్యుడు, (బ్రహ్మతో సమానుడు, 
ధర్మస్వరూపుడు, నల్లజింకతోలును ఉత్తరీయంగా కలవాడైన వ్యాసుడు ఆదరంతో అచటికి వచ్చాడు. 
వ. ఇట్లు వచ్చి పరమభక్తిపరులైన పాండవులచేతం బూజితుండై కృష్ణద్వైపాయనుండు ధర్మరాజున కిట్లనియె.273 


ప్రతిపదార్థం: ఇట్టు, వచ్చి= ఈ విధంగా వచ్చి; పరమ, భక్తి పరులు+ఐన= మిక్కిలి పూజ్యభావం (తనపట్ల) కల; 
పాండవులచేతన్‌; పూబజితుండు+ఐ= ఆరాధించబడి; కృష్ణద్రైపాయనుండు= వ్యాసుడు; ధర్మరాజునకు; ఇట్టు+అనియెన్‌. 


120 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఇట్టా వచ్చి తనపట్ల మిక్కిలి భక్తి ఉన్న పాండవులచేత అర్చించబడి వ్యాసమహర్షి ధర్మరాజుతో ఇట్టా 
అన్నాడు. 
క. “వీరులగు భీష్మకుంభజ । శారద్వత కర్టు లమితసత్తుులు వారిం 

బోర వధియించు టెంతయు । భారం బనియున్న నీదు భర మెటింగి మదిన్‌. 274 


ప్రతిపదార్హం: వీరులు+అగు= శూరులైన; భీష్మ కుంభజ, శారద్వత, కర్టులు= భీష్ముడు, (కుంభజుడు= కుండలోపుట్టినవాడు) 
(ద్రోణుడు, శారద్వతుడు (శరద్వంతుని కుమారుడైన కృపుడు), కర్షుడు; అమితసత్తులు= మితిలేని బలం కలవారు; వారిన్‌= 
వారిని; పోరన్‌= యుద్ధంలో; వధియించుట= చంపటం; ఎంతయు, భారంబు+అని+ఉన్న= మిక్కిలి బరువు అని ఉండే; నీదు 
భరము= నీయొక్క బరువు (క్రేశం); మదిన్‌= మనస్సులో; ఎటింగ= తెలిసికొని. 


తాత్పర్యం: 'మహావీరులైన భీష్ముడు, (ద్రోణుడు, కృపుడు, కర్షుడు గొప్ప పరాక్రమవంతులు. అట్టివారిని యుద్దంలో 
చంపటం మిక్కిలి భారమైనపని అని భావించే నీ చింతాభారాన్ని నా మనసులో గుర్తించి, (ఇక్కడికి వచ్చాను). 


ఆ. దాని నపనయింప.గా నిప్తు వచ్చితి; నధికయోగలబ్ద మతిరహస్య 
మీ విశేషవిద్య సేవింప6గాం బార్జు.। బనుపు; మితండు దీనం బడయు సిద్ది.” 275 


ప్రతిపదార్థం: దానిన్‌= దానిని (నీ భారాన్ని); అపనయింపంగాన్‌= తొలగించటానికై; ఇవ్లు= ఇపుడు; వచ్చితిన్‌= అరుదెంచాను; 
ఈ, విశేష విద్య= ఈ గొప్పదైన విద్య; అధిక, యోగ, లబ్బము= గొపు యోగంవలన పొందబడింది; అతి, రహస్యము= 
మిక్కిలి రహస్యమైనది; (దీనిని) సేవింపలాన్‌= అభ్యసించటానికి; పార్టున్‌= అర్జునుడిని; పనువుము= నియోగించుము; ఇతండు= 
ఈ అర్జునుడు; దీనన్‌= దీనివలన; సిద్ధిన్‌= ఫలాన్ని; పడయున్‌= పొందుతాడు. 


తాత్పర్యం: ఆ భారాన్ని తొాలగించటానికే వచ్చాను. ఈ విశేష విద్య అధికయోగలబ్దం, అతిరహస్యం. దీనిని 
సేవించటానికి అర్జునుడిని నియోగించుము. ఈ (ప్రతిస్మృతి) విద్యాప్రభావం వలన అర్జునుడు ఫలితాన్ని పడసి 
చరితార్జుడు అవుతాడు”. 


విశేషం: ఇచట 'యోగ' శబ్దం ప్రయుక్తం. యోగ శబ్ద నిర్వచనాలు వేదాంత వాజ్మయంలో స్టూలదృష్టికి విభిన్నాలుగా 
గోచరించవచ్చును. యోగశబ్దానికి వ్యావహారిక జగత్తులో కలయిక- పొందిక అని అర్ధం. సాహిత్య ప్రపంచంలో యోగమంటే 
సామరస్య సంధానం, సమన్వయ సమ్మేళనం. పతంజలి మహర్షి “యోగః చిత్తవృత్తినిరోధః” - 'యోగమంటే చిత్తవృత్తినిరోధ' 
మని నిర్వచించాడు. భగవద్గీతలో (1) “సమత్వం యోగ ఉచ్యతే” (2) “యోగః కర్మసు కొాశలం.' యోగమనగా సమతాభావం, 
(క్రియా కౌశలం- అని చెప్పబడింది. యోగికి సమబుద్ధి ఉంటుంది. అతడు నిస్సంగుడు. అతడికి అపజయం అనే ప్రసక్తే 
లేదు. అందుచేత సాధనసిద్ధికి అభేదాధ్యవసాయం ఏర్పడుతుంది. మహాభారతంలో ఈ “'ప్రతిసృతి' ఎటువంటి యోగమో 
నిష్కర్షగా నిర్వ్సచించటానికి నేడు మనకు వీలుకాక పోయినప్పటికీ, అందులో చిత్తవృత్తి నిరోధం, సమబుద్ది, క్రియాకౌశలం- 
త్రిభుజంలోని మూడు భుజాలుగా ఇమిడి ఉన్నాయని చెప్పవచ్చును. ఈ యోగసాధనలో అర్జునుడి ధ్యేయం తన క్రియౌకౌశలాన్ని 
పెంపాొందించుకొనటమే. అర్జునుడి యోగసాధన భగవర్గీతోపదేశానికి ముందే ఆరంభించినట్టు దీన్నిబట్టి [గ్రహించవచ్చును. 


వ. అని ధర్మతనయు నేకాంతప్రదేశంబునకుం దోడ్కొని చని సత్యవతీసుతుండు విధిదృష్ట విధానంబునం 
బ్రతిస్ఫృతి యను విద్య నుపదేశించి. “దీని శక్తి నర్దునుం డధికతపోవీర్యవిభవుండై యింద్ర యమ వరుణ 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 121 


కుబేరాది దేవతలను నీశ్వరుని. బ్రత్యక్షంబు సేసికొని, వారలవలన దివ్యాస్తంబులు వడసి శత్రువుల జయించు; 
మటథి యివ్వనంబు భవచ్చిరనివాసంబునం జేసి విరళ ఫల కుసుమ పాదపంబై మృగకులోపరోధియై 
యొప్పకున్న యది; యొక్కచోటన పెద్దకాలం బునికి యెవ్వరికిం బ్రీతి జననంబు గాదు; కావున 
నొండువనంబున కరుగునది' యని చెప్పి యమ్మునివరుం డరిగిన౦ దద్వాక్య ముదితులై ద్వైతవనంబు 
వాసి పాండవులు బ్రాహృణవరులతోన కామ్యకవనంబున కరిగి, సరస్వతీ తీరంబునందు నివాసంబుసేసి, 
కొండొకకాలం బుండ నొక్కనా. డజాతశత్రుం డర్దును. జూచి యిట్లనియె. 276 


ప్రతిపదార్హం: అని= ఆవిధంగా చెప్పి; ధర్మతనయున్‌= ధర్మరాజును; ఏకాంత ప్రదేశంబునకున్‌= రహస్యమైన చోటికి; 
తోడ్కొని చని= తీసికొనిపోయి; సత్యవతీ సుతుండు= సత్యవతి కుమారుడు (వేదవ్యాసుడు); విధి, దృష్ట విధానంబునన్‌= 
(శాస్త్రంలోని) సూత్రాలలో చెప్పబడిన రీతిగా? 1ప్రతిసృతి'+అను, విద్యన్‌= 'ప్రతిస్టృతి' అనే పేరు కల విద్యను; ఉపదేశించి= 
బోధించి; దీని శక్తిన్‌= దీని ప్రభావం వలన; అర్జ్హునుండు; అధిక, తపస్‌+వీర్య, విభవుండు+ఐ= ఎక్కువ తపస్సు వలన ఏర్పడే 
తేజస్సు అనే సంపద కలవాడయి; ఇంద్ర, యమ, వరుణ, కుబేర+ఆది, దేవతలను= ఇంద్రుడు, యముడు, వరుణుడు, 
కుబేరుడు మున్నగు దేవతలను; ఈశ్వరునిన్‌= శివుడిని; ప్రత్యక్షంబు+చేసికొని= సాక్షాత్కరింపచేసికొని; వారలవలన, 
దివ్య+అస్త్రంబులు= ఆయా దేవతలకు సంబంధించిన మంత్ర బాణాలు; పడసి= పొంది; శత్రువులన్‌, జయించున్‌= 
శత్రువులను గెలుస్తాడు; మజీ= అటుమీద; ఈశ+వనంబు= ఈ అడవి; భవత్‌, చిర, నివాసంబునన్‌+చేసి= మీరు చాలాకాలం 
నివసించటంచేత; విరళు ఫల, కుసుమ, పాదపంబు+ఐ= తగ్గి పోయిన పండ్డు, పువ్వులు చెట్టు కలదై; మృగ, కుల+ఉపరోధి+ఐ= 
జంతువుల సమూహాలకు (ప్రతిబంధకమై; ఒప్పక+ఉన్న+అది= పాడయిపోయింది (తగనిది); ఒక్కచోటన్‌+అ= ఒకేచోటనే; 
పెద్ద, కాలంబు+ఉనికి= చాలాకాలం ఉండటం; ఎవ్వరికిన్‌*ప్రీతి, జననంబు+కాదు= ఎవరికైనా సంతోషాన్ని పుట్టించేది కాదు; 
కావునన్‌= కాబట్టి; ఒండు, వనంబునకు= వేరొక అడవికి; అరుగునది= వెళ్ళేది; అని; చెప్పి; ఆ+మునివరుండు= ఆ 
బుషిశ్రేష్టుడు; అరిగినన్‌= వెళ్ళగా; తద్‌+వాక్య, ముదితులు+ఐ= ఆయన యొక్క మాటలకు సంతోషించిన వారై ద్వైత, 
వనంబు+పాసి= ధ్వైత మనే పేరున్న అడవిని విడిచి; పాండవులు; బ్రాహ్మణ, వరులతోన్‌+అ= విప్రముఖ్యులతోకూడా; 
కామ్యక, వనంబునకు+అరిగి= కామ్యక మనే పేరుకల అడవికి వెళ్ళి; సరస్వతీ తీరంబునందు= సరస్వతీనది ఒడ్డున; 
నివాసంబు+చేసి= నివసించి; కొండొక, కాలంబు+ఉండన్‌= కొన్ని దినాలు నివసించగా; ఒక్క, నాండు= ఒక దినం; అజాత, 
శ్వత్రండు= ధర్మరాజు; అర్జునున్‌+చూచి= అర్జునుడిని కాంచి; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: వ్యాసమహర్షి ధర్మరాజును రహస్యస్థలానికి తీసికొనిపోయి, 'ప్రతిస్మృతి* అనే విద్యను ఉపదేశించాడు. 
ఆ విద్యాశక్తివలన అర్జునుడు ఇంద్ర యమ వరుణ కుబేరాది దేవతలను ఉపాసించి, ప్రత్యక్షంచేసుకొని, వారలవలన 
ఆయా దివ్యాస్తాలను సంపాదించి శత్రువులను జయించగలడని చెప్పాడు. (అంటే 'ప్రతిస్మృతి'ని ధర్మరాజు 
అర్జునుడికి ఉపదేశించాలని వ్యాసమహర్షి హృదయమని తేలుతున్నది). మీ రిచ్చట చాలాకాలంనుండి ఉండటంచేత 
ఈ అడవిలో ఫలాలు, పుష్పాలు, చెట్టు తరిగిపోయాయి. అందువలన ఇచటి జంతువులకు ఆటంకంగా ఉన్నది. 
ఇదిగాక, ఒకేచోట చాలాకాలం ఎవరైనను ఉంటే ప్రీతి సన్నగిల్లుతుంది. కాబట్టి మీరు ఇంకొక అడవికి వెళ్ళటం 
మంచిది" అని వ్యాసమహర్షి పలుకగా పాండవులు సంతసించి బ్రాహ్మాణులతోకలిసి కామ్యకవనానికి వెళ్ళి సరస్వతీ 
నదీ తీరంలో నివసించారు. అంత, ఒకనాడు ధర్మరాజు అర్జునుడితో ఇట్లా అన్నాడు. 


క. “'సాధితశాత్రవులగు భీ | ష్మాదులయం దధిగతాశ్రయం బయ్యె. జతుః 
పాదం బగుచున్న ధను । ర్వేదము బ్రాహృణులయందు వేదమపోలెన్‌. 277 


122 శ్రీనుదాంధ్ర నముహాభారతము 


ప్రతిపదార్హం: సాధిత, శ్యాతవులు+అగు= సాధించబడిన విరోధులు కలవారయిన- అంటే శత్రులను జయించిన; 
భీష్మ+ఆదుల+అందు= భీష్ముడు మున్నుగా కలవారి పట్ట; బ్రాహ్మాణుల+అందు; వేదము+అ, పోలెన్‌= వేదంవలె; చతుర్‌, 
పాదంబు+అగుచున్న= నాలుగు పాదాలు కలదిగా అవుతున్న; ధనుస్‌+వేదము= ధనుర్వేదం, వింటికి సంబంధించిన విజ్ఞానం; 
అధిగత+ఆ(శయంబు+అయ్యెన్‌= పొందిన ఆశ్రయం కలదిగా అయింది. 


తాత్పర్యం: వేదం బ్రాహ్మణులలో స్థిరపడినట్టుగా, నాలుగుపాదాలు కలదైన ధనుర్వేదం శత్రువులపై విజయం 
సాధించిన భీష్మాదులలో స్థిరపడింది. 


విశేషం: అలం: ఉపమ. 
వ. అయ్యది మహనీయంబయి దివ్యమంత్ర కలితంబయి వారలకు సన్నిహితం బగు గావున. 278 


ప్రతిపదార్థం: ఆ+అది= ఆ ధనుర్వేదం; మహనీయంబు+అయి= గొప్పదై; దివ్య మంత్ర కలితంబు+అయి= దేవతా 
సంబంధమైన మంత్రాలతో కూడిందై; వారలకు= ఆ భీష్మాదులకు; సన్నిహితంబు+అగున్‌+*కావునన్‌= చేరువగా ఉంటుంది 


కాబట్తి. 
[స్‌ 


తాత్పర్యం: ఆ మహనీయమైన ధనుర్వేదం దివ్యమం(త్రాలతో కూడినదై ఆ భీష్మాదుల దగ్గర ఉన్నది కనుక- 


ఉ.  _ వారలు దుర్యోధనుచే । నారాధితు లిష్టసత్రియల నగుట రణ 

ప్రారంభమయిన నెదిరెడు । వార పరాక్రాంతులై యవశ్యము మనతోన్‌. 279 
ప్రతిపదార్థం: వారలు= భీష్మాదులు; దుర్యోధనుచేన్‌= దుర్యోధనుడిచేత; ఇష్ట, సత్‌+(క్రియలన్‌= ఇష్టమైన సత్కారాలచేత; 
ఆరాధితులు= పూజించబడినవారు; అగుటన్‌= అవటంచేత; రణ, (ప్రారంభము+అయినన్‌= యుద్ధం మొదలైతే; 
పర+అఆ|క్రాంతులు+ఐ= శత్రువులచే ఎదిరింపబడినవారై; మనతోన్‌; అవశ్యము= తప్పనిసరిగా; ఎదిరెడువారు+అ= తప్పక 
పోరు సల్పుతారు. 


తాత్పర్యం: ఆ భీష్మాదులు, దుర్యోధనుడిచేత ఇష్టసత్కారాలతో పూజబించబడ్డారు. అందుచేత యుద్ధం 
(ప్రారంభమైనప్పుడు వారు తప్పక మనలను ఎదిరించి పరాక్రమంతో పోరు సల్పుతారు. 


న. _ దివ్యాస్త్ర విదులైన వారల నోర్టునట్టి యుపాయంబు గృష్టద్వైపాయనుండు ప్రసాదించె నీ విద్య నీవు 
ప్రతిగ్రహించి, కవచకార్ముక ప్రాస ఖడ్గ ధరుండవై యన్యుల కజేయుండవై యుత్తరదిక్కున కరిగి తపోయోగ 
బలంబున నింద్రు€ బ్రత్యక్షంబు సేయుము; తొల్లి వృత్రునకు వెజచి వేల్పులు తమ యాయుధంబులు 
బలంబులు నింద్రునందు సమర్పించి; రవి యెల్ల నీకు. దత్ర్రసాదంబున నగు; మటథి యింద్రునుపదేశంబున 
నీశ్వరు నారాధించి తదనుగ్రహంబున నిష్టసిద్ధి వడయు; మిది వేదవ్యాసు నుపదేశం' బని. 280 

ప్రతిపదార్థం: దివ్య+అస్త విదులు+ఐన= దేవతలకు సంబంధించిన అస్త్రాలను తెలిసినవారైన; వారలన్‌+ఓర్భునట్టి= వారిని 


జయించేటటువంటి; ఉపాయంబు= వెరవు; కృష్ట ద్వైపాయనుండు= వ్యాసుడు; 'ప్రసాదించెన్‌= దయతో ఇచ్చాడు; ఈ విద్య; 
నీవు; ప్రతిగ్రహించి= (నా దగ్గరనుండి) స్వీకరించి; కవచ, కార్ముక, ప్రాస, ఖడ్డ ధరుండవు+ఐ= మైతొడుగు, విల్హు ఈటె , కత్తి 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 123 


ధరించిన వాడినై; అన్యులకు= ఇతరులకు; అజేయుండవు+ఐ= జయించశక్యం కానివాడివై; ఉత్తర దిక్కునకు+అరిగి= ఉత్తర 
దిళకు వెళ్ళి; తపన్‌+యోగ, బలంబునన్‌= తపన్సృుయొక్క, యోగంయొక్క శక్తిచేత; ఇం(ద్రున్‌= దేవేంద్రుడిని; 
(ప్రత్యక్షంబు+చేయుము= సాక్షాత్కరింపచేసికొనుము; తొల్లి= పూర్వకాలంలో; వృత్రునకు= వృత్రుడు అనే రాక్షసుడికి; వెజచి= 
భయపడి; వేల్పులు= దేవతలు; తమ+ఆయుధంబులు= తమతమ శస్తాలు; బలంబులున్‌= శక్తులు; ఇంద్రునందు= 
ఇంద్రుడికి; సమర్పించిరి= ఇష్టంతో ఇచ్చారు; అవి+ఎల్లన్‌= అవి అన్నియు; నీకున్‌; తద్‌+ప్రసాదంబునన్‌= ఆతడి దయవలన; 
అగున్‌= లభిస్తాయి; మటజి= అంతేకాక; ఇం(ద్రు+ఉపదేశంబునన్‌= ఇంద్రుడియొక్క హితబోధవలన; ఈశ్వరున్‌= శివుడిని; 
ఆరాధించి= పూజించి; తద్‌+అను[గ్రహంబునన్‌= ఆతడి దయవలన; ఇష్టసిద్ది= కోరుకొన్న లాభాన్ని; పడయుము= పొందుము; 
ఇది; వేదవ్వాసు+ ఉపదేశంబు= వేదవ్యాసుడి హితబోధ; అని. 


తాత్పర్యం: దివ్యాస్త్రవేత్తలైన భీష్మాదులను జయించే ఉపాయం వేదవ్యాసమహర్షి ఉపదేశించాడు. ఆ విద్య నీవు నా 
దగ్గరనుండి తీసికొనుము. నీవు సమస్తాయుధధారివై ఉత్తర దిక్కుగా వెళ్ళి, తపస్సు చేసి ఇంద్రుడిని సాక్షాత్కరింప 
చేసికొనుము. తొల్లి వృత్రుడికి భయపడి దేవతలు తమ ఆయుధాలు, బలాలు ఇంద్రుడికి సమర్పించారు. ఆతడి 
అను[గ్రహంవలన అవి అన్నియు నీకు లభిస్తాయి. తదుపరి ఇంద్రుడి హితబోధన ననుసరించి శివుడిని ఆరాధించి 
అభీష్టలాభం పొందుము. ఇది వేదవ్యాసమహర్షి ఉపదేశం'- అని ధర్మరాజు అర్జునుడితో చెప్పాడు. 


క. _ ధృతి నియమవ్రతునకు, దీ । క్షితునకుం బార్జునకు, విగతకిల్దిషునకు ధ 
రృతనూజుండు ప్రీతిం బ్రతి | సృతి నుపదేశించెం దా నమిత్రజిగీషన్‌. 281 


ప్రతిపదార్థం: ధృతి, నియమ, వ్రతునకు= ధైర్యంతో, నియమంతో కూడిన వ్రతం కల వాడికి; దీక్షితునకున్‌= మంత్ర దీక్షను 
పూనిన వాడికి; పార్థనకున్‌= అర్జునుడికి; విగత, కిల్చిషునకు= పోయిన పాపాలు కలవాడికి అంటే పాపరహితుడికి; ధర్మతనూజు 
డు= ధర్మపుత్రుడు; ప్రీతిన్‌= అనురాగంతో; తాన్‌= తాను; అమిత్ర జిగీషన్‌= శత్రువులను జయించాలనే కోరికతో; 
(ప్రతిస్టృతిన్‌= ప్రతిస్మృతి అనే మంత్రవిద్యను; ఉపదేశించెన్‌= బోధించాడు. 


తాత్పర్యం: ధైర్యంగా వ్రతదీక్షపూనినవాడు, పాపరహితుడు, మంత్రాన్ని సాధించాలనే పట్టుదలతో కూడినవాడు 
అయిన అర్జునుడికి, ధర్మరాజు శత్రువులను జయించాలనే అభిలాషతో 'ప్రతిస్మృతి' అనే విద్యను ఉపదేశించాడు. 


విశేషం: ధర్మరాజు అర్జునుడితో 'తపోయోగ బలంబున'* ఇంద్రుడిని ప్రత్యక్షం చేసికొమ్మని చెప్పి ఉన్నాడు. అంతేకాక, అతడికి 
'ప్రతిసృతి' ని ఉపదేశించాడు. అందుచేత అర్జునుడు తపస్సు చేయవలసి ఉన్నది. యోగసాధనకూడ చేయవలసి ఉన్నది. 
పతంజలి ప్రవచించిన అష్ట్రాంగయోగంలోని అంగాలు; 1. యమం 2. నియమం 3. ఆసనం 4. ప్రాణాయామం 5. 
ప్రత్యాహారం 6. ధారణ 7. ధ్యానం 6 సమాధి. ఇందులో రెండవ అంగమైన నియమాన్ని పతంజలిమహర్షి పంచళశీలగా 
రూపొందించాడు: 1. శౌచం 2. సంతోషం 3. తపస్సు 4. స్వాధ్యాయం 5. ఈశ్వరప్రణిధానం. నియమానికి కావలసింది దీక్ష. 
అందుచేత దీక్షితుడైన పార్టుడికి ప్రతిస్టృతిని ధర్మరాజు ఉపదేశించాడు. 

రూ థఉ 


వ. _ అర్జునుండును నయ్యోగవిద్యాగ్రహణప్రభావంబున నధికతేజోమూర్తియై, దివ్యాస్తలాభార్దం బగ్రజుచేత 
ననుజ్ఞాతుండై, విధివిహిత హోమసంతర్పిత వీతిహోత్రుండును బ్రాహ్మణకృత స్వస్త్యయనుండునునై, ధౌమ్యాది 
మహీసురవరులను భ్రాతృ్భవరులను వీడ్కొని, తపంబున కరుగ సమకట్టిన. 282 


124 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అర్జ్హునుండును; ఆ+యోగ, విద్యా, (గ్రహణ, ప్రభావంబునన్‌= ఆ యోగసాధనను [గ్రహించటంచేత సంక్రమించిన 
మహిమచేత; అధిక, తేజస్‌+మూర్తి+ఐ= ఎక్కువ తేజంతో కూడిన ఆకారం కలవాడై; దివ్య+అ(స్త్ర లాభ+అర్ధంబు= దేవతలకు 
సంబంధించిన అస్త్రాలను పొందటానికై) అ(గ్రజుచేతన్‌= (తన కంటె ముందుపుట్టినవాడు) అన్నచేత; అనుజ్ఞాతుండు+ఐ= 
అనుమతి ఒసగబడినవాడై; విధి, విహిత, హోమ, సంతర్పిత, వీతిహోత్రుండును= శా(స్తాలలోని సూత్రాలకు అనువుగా 
వేల్చ్బటంచేత తృప్తిపొందించబడిన అన్నిహోత్రుడు కలవాడున్నూ; (బ్రాహ్మణ, కృత, స్వస్తి*అయనుండునున్‌+ఐ= విప్రులచేత 
చేయబడిన స్వస్తి అని చెప్పబడే ఆశీస్సు కలవాడున్నూ (అంటే ప్రయాణం బాగా జరుగకలదనే ఆశీస్సులను బ్రాహ్మణులచేత 
పొందిన వాడై; ధామ్య+ఆది, మహీసురవరులను= ధౌమ్యుడు మొదలుగా గల (బ్రాహ్మణ శ్రేష్టులను; (భాతృవరులను= 
శ్రేష్టులైన సోదరులను; వీడ్కొని= వదలి; తపంబునకు= తపస్సు చేసికొనటానికి; అరుగ, సమకట్టిన= వెళ్ళటానికి పూనుకొని 
ఉండగా. 


తాత్పర్యం: 'ప్రతిస్టృతి' విద్యా మహిమవలన అర్జునుడు అధికతేజస్వి అయి వెలుగొందాడు. దివ్యాస్త్రాలను 
సంపాదించటానికి అన్నగారి అనుమతి గైకొన్నాడు. బయలుదేరే ముందు అన్నిహోత్రంలో హోమాలు వేల్ళి, బ్రాహ్మణుల 
ఆశీస్సులు పొంది, అందరికి వీడ్కోలు చెప్పాడు. అట్టా తపస్సుకు వెళ్లబటోతుండగా. 


సీ. _ ఆతని గాండీవహస్తు నక్షయబాణ । తూజీరయుగళు, నుత్తుంగభుజునిం 
గనకవర్మావృత ఘనతరతనుం జూచి । పొంగి యంతర్దితభూతములును 
బ్రాహ్మణప్రవరులు. 'బార్జుని మనమున. । దలంచిన యర్దంబు దదయ కిష్ట 
సంసిద్ధి యయ్యెడు! సర్వ విఘ్నములును । శాంతి. బొందెడు!' మని సంతసమునఈ 


ఆ. _ బలికి; రంత దరుణి పాంచాలి బీభత్సు । కడకు నరుగుదెంచి కమలనేత్ర 
యరిజయార్ద మరుగు నాతని యుత్సాహ । మెటింగి యిట్టు లనియె నిందువదన. 283 


ప్రతిపదార్థం: ఆతనిన్‌= ఆ అర్జునుడిని; గాండీవహస్తున్‌= గాండీవం చేతిలో కలవాడిని; అక్షయ, బాణ, తూణీర, యుగళున్‌= 
తరుగని అమ్ములతో ఉన్న రెండు అమ్ముల పాదులు కలవాడిని; ఉత్తుంగ భుజునిన్‌= ఎత్తైన భుజాలు కలవాడిని; కనక, 
వర్మ+ఆవృత, ఘనతర, తనున్‌= బంగారు కవచంచేత చుట్టుకొనబడిన గొప్పదైన శరీరం కలవాడిని; చూచి; పొంగి= 
ఉత్సాహం పొంది; అంతర్జిత భూతములును= కంటికి కనిపించని (ప్రాణులును; (బ్రాహ్మణ 'ప్రవరులున్‌= (బ్రాహ్మణ (శ్రేష్టులును; 
పార్గుని, మనమునన్‌ +త లంచిన+అర్హంబు= అర్జునుడు మనస్సులో కోరిన కోరిక; తడయక= ఆలన్యం లేకుండ; 
సంసిద్ధి+అయ్యెడు= ఈడేరునుగాక[ సర్వవిఘ్నములును= అన్ని అడ్డంకులున్నూ; శాంతిన్‌+పొందెడున్‌+అని= సమసిపోవునుగాక! 
అని; సంతసమునన్‌= సంతోషంతో; పలికిరి (ఆశీర్వదించారు); అంతన్‌; తరుణి, పాంచాలి= మహిళామణి అయిన ద్రౌపది; 
కమలనే[త్ర= పద్మాలవంటి కన్నులు కలది; ఇందు, వదన= చంద్రుడివంటి మొగం కలది; బీభత్సు, కడకున్‌= అర్జునుడి 
దగ్గరకు; అరుగుదెంచి= వచ్చి; అరి, జయ+అర్హము+అరుగు= శత్రువులపై విజయం సాధించటానికై వెళ్ళుతున్న; 
ఆతని+ఉత్సాహము+ఎటింగి= అతడి ఎడదపొంగు గుర్తించి; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: గాండీవాన్నీ, అక్షయతూణీరాలనూ ధరించి, బంగారుకవచాన్ని తాల్ళి, పయనానికి సిద్దమవుతున్న 
ఉన్నతభుజుడైన అర్జునుడిని చూచి బ్రాహ్మణోత్తములున్నూ, కానరాని భూతగణాలున్నూ, సంతోషంతో “ఇతడికి 
ఇష్టసంసిద్ది అగునుగాక!' అని ఆశీర్వదించగా, చంద్రవదన, కమలనే[త్ర అయిన పాంచాలి, శత్రువులపై విజయం 
సాధించటానికై వెళుతున్న ఆతడి ఉత్సాహాన్ని గుర్తించి ఈ విధంగా పలికింది. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 125 


విశేషం: 'ఎడు, తల ద్రుతమున కచ్చు పరమగునపుడు మకారమగును." పొందెడున్‌+అని= పొందెడుమని. 


క. “అవమానాసహ మగునీ। యవమక్షత్రియ కులంబునం దిం కిట పు 
ట్టువు గాకుండెడు( దత్‌క్షమ । మవు బ్రాహ్మణకులమునంద యయ్యెడు నాకున్‌. 284 


ప్రతిపదార్థం: అవమాన+అసహము+అగు= తిరస్కారం భరించలేని; ఈ+అవమ+క్షత్తియ, కులంబునందు= ఈ తక్కువది 
అయిన క్షత్రియ కులంలో; ఇంక+శిఇట= ఇకమీద; పుట్టువు+కాకుండెడున్‌= జన్మ కలుగకుండుగాక; తద్‌+క్షమము+అవు= 
ఆ అవమానాన్ని భరించే ఓర్పుగల; బ్రాహ్మణ, కులమునందు+అ= బ్రాహ్మణ వంశంలోనే; నాకున్‌= నాకు; అయ్యెడున్‌= 
కలుగునుగాక! 


తాత్పర్యం: 'అవమానం భరించలేని ఈ పాడు క్షత్రియకులంలో ఇంక నాకు జన్మ కలుగకుండుగాక! ఇకమీద 
అటువంటి క్షమాగుణం కల విప్రవంశంలోనే నేను పుట్టెదను గాక! 


చ. అరికృతదుష్పరాభవమహార్థవమగ్నుల మమ్ము నందజం 
గరుణ సముద్ధరింపుము జగన్నుత! యన్యులు వూనంగాని యీ 
భరము వహింప. బూనిన యపారగుణోన్నత్రు నిన్ను దిక్కులున్‌ 
దరణియు సోముండున్‌ నభము ధాత్రియు గాడ్పును గాచుచుండెడున్‌.” 285 


ప్రతిపదార్థం: జగత్‌+*నుత!= లోకంచేత పాగడబడినవాడా!; అరి, కృత, దుష్పరాభవ, మహార్షవ, మగ్నులన్‌, మమ్మున్‌= 
శత్రువులచేత చేయబడిన చెడ్డ అవమాన మనే గొప్ప సముద్రంలో మునిగిపోయిన మమ్ములను; అందణజన్‌= అందరిని; 
కరుణన్‌= దయతో; సముద్ధరింపుము= దరిచేర్చుము; అన్యులు= ఇతరులు; పూనన్‌+కాని= పూనలేని; ఈ, భరము= ఈ 
బరువు; వహింపన్‌+పూనిన= భరించటానికి పూనిన; అపార, గుణ+ఉన్నతు= మితిలేని మంచిగుణాలచేత గొప్పవాడి వయిన; 
నిన్నున్‌; దిక్కులున్‌= దిశలును; తరణియు= సూర్యుడును; సోముండున్‌= చంద్రుడును; నభము= ఆకాశం; ధాత్రియు= 
భూమియు; గాడ్పును= వాయువును; కాచుచుండెడున్‌= కాపాడుగాత! 


తాత్పర్యం: జగత్రృశంసలందుకొన్న అర్జునా! శత్రువులు చేసిన అవమానం అనే సముద్రంలో మునిగిన మమ్ము 
దయతో ఉద్దరించుము. ఇతరులకు వహింప సాధ్యంకాని ఈ భారాన్ని వహించబూనుకొన్న అపరిమితమైన 
సద్గుణాలుగల నిన్ను- దిక్కులు, సూర్యుడు, చంద్రుడు, ఆకసం, భూమి, వాయుదేవుడు రక్షింతురు గాక!” 


విశేషం: అలం: రూపకం. 


వ. అని దీవించి పాంచాలరాజపుత్రి దన స్నేహలాలస విలోలాపాంగ విలోకనంబులం బార్జు6 బరిగ్భహీత 
పాథేయుం జేయుచు€ దద్వియోగతరళంబైన హృదయం బెట్టకేనియు నొక్కింతసేసికొని యుండె; మథి 
పార్టుండునుం బూర్వోత్తర దిశాభిముఖుండై యొక్కరుండ యరిగి యైంద్రయోగశక్తినిఖిల భూతదుర్నిరీక్ష్యుం 
డగుచు హెమశైల గంధమాదనంబుల నతిక్రమించి. 286 


ప్రతిపదార్థం: అని= అని పలికి; దీవించి= ఆశీర్వదించి; పాంచాల రాజపుత్రి= (ద్రౌపది (పాంచాల దేశ ప్రభువు కూతురు); 
తన, స్నేహ, లాలస, విలోల+అపాంగ, విలోకనంబులన్‌= తన ప్రేమచేత ఆసక్తములై మిగుల చలించే క్రీగంటి చూపులతో; 


126 శ్రీనుదాంధ్ర మహాభారతము 


పార్భున్‌= అర్జునుడిని; పరిగృహీత, పాథేయున్‌+చేయుచున్‌= తీసికొనబడిన దారిబత్తెం కలవాడినిగా చేస్తూ: తద్‌+వియోగ, 
తరళంబు+ఐన, హృదయంబు= అతడి ఎడబాటుబాధచేత చంచలమైన గుండెను; ఎట్టకేనియున్‌= చివరి కేదో రీతిగా; 
ఒక్కింత, చేసికొని= కుదుటపరచుకొని; ఉండెన్‌= ఉండింది; మటిీ= ఆ మీద; పార్భుండునున్‌= అర్జునుడును; పూర్వ+ఉత్తర, 
దిశా+అభిముఖుండు+ఐ= తూర్పు ఉత్తర దిశలకు నడిమిదైన ఈశాన్య దిక్కుకు ఎదురుమొగం కలవాడై; ఒక్కరుండు+అ= 
ఒంటరిగానే; అరిగి= వెళ్ళి ఐం[ద్ర, యోగ, శక్తిన్‌= ఇంద్ర సంబంధమైన యోగ మహిమచేత; నిఖిల, భూత, దుర్నిరీక్షుండు+ 
అగుచున్‌= సకల ప్రాణికోటికి తేరి చూడరాని వాడవుతూ; హిమశైల= హిమాలయ పర్వతాన్ని; గంధమాదనంబులన్‌= గంధ 
మాదన పర్వతాన్ని; అతి(క్రమించి= దాటి. 


తాత్పర్యం: అని ఆశీర్వదించింది- (ద్రౌపది. 'ప్రేమాసక్తిచే చలించిన ఆమె క్రీగంటి చూపులు అర్జునుడికి దారి 
బత్తెమయ్యాయి. ఆమె అతడి ఎడబాటు చేత చలించే ఎడదను ఎట్లో కుదుట పరుచుకొని ఉండింది. అటుపై 
అర్జునుడు పూర్యోత్తరదిశగా పయనమై, ఇంద్ర సంబంధి యోగ శక్తిచేత తేరి చూడరాని తేజం కలవాడై హిమాలయ, 
గంధమాదన పర్వతాలను అతిక్రమించి పయనం కొనసాగించాడు. 


విశేషం: పూర్వకాలంలో దూరప్రయాణానికి తరలేవారు దారిబత్యాన్ని తీసికొని వెళ్ళటం అవశ్యకర్తవ్యం. పాథేయ మంటే 
దారిలో ప్రయాణికుడు జీవించటానికి తనవెంట తీసికొని వెళ్ళే వివిధపదార్థసంచయం. ఇట దూరప్రయాణానికై తరలి 
వెళ్తున్నవాడు అర్జునుడు. అతడికి ఇక పాథేయ మేది? అనురాగలాలస విలోలాలైన తన [క్రీగంటిచూపులనే అర్జునుడు 
పాథేయంగా స్వీకరించినట్లు చేసిందట (ద్రౌపది! ఈ మనోహరకల్పనలోని సాహితీస్వారస్యం సహృదయహృదయెకవేద్యం. 
ఉ. వీరుడు యోగవిద్యయును విల్లును దోడుగ నింద్రకీలమన్‌ 

భూరినగంబుపై6 గడంగి పోవంగం బోయిన. 'బోవకుండు ము 

గ్రారివిభేది! నీ 'వను మహామధురధ్వని వించె వానికిన్‌; 

బోరన నంతరిక్షమునం బొల్టె నిరంతర పుష్పవృష్టియున్‌. 287 
ప్రతిపదార్థం: వీరుండు= వీరుడైన అర్జునుడు; యోగవిద్యయును= (ప్రతిస్కృతి అనే యోగ విద్యయున్నూ; విల్టును= 
కోదండమున్నూ; తోడుగన్‌= తనకు సాయంగా; ఇంద్ర, కీలము+అన్‌, భూరినగంబు, పైన్‌= ఇంద్రకీలం అనే పేరున్న గొప్ప 
కొండపై; పోవంగన్‌+పోయినన్‌= పోవటానికి పోతుండగా; ఉ(గ్ర+అరి, విభేది!= భయంకరులైన శత్రువులను పరిమార్చేవాడా!; 
నీవు; పోవకుండుము= వెళ్ళవద్దు; అను= అనే; మహా, మధుర, ధ్వని= గొప్ప తియ్యనైన శబ్దం; వానికిన్‌= అతడికి; వించెన్‌= 
వినిపించింది; బోరనన్‌= శీఘ్రంగా; అంతరిక్షమునన్‌= ఆకసంలో; నిరంతర, పుష్ప, వృష్టియున్‌= ఎడతెగని పూలవానకూడ; 
పొల్చెన్‌= వెల్లి విరిసింది. 


తాత్పర్యం: వీరుడైన అర్జునుడు గాండీవాన్నీ, ప్రతిస్మృతి అనే యోగవిద్యనూ తనకుతోడు చేసికొని ఇంద్రకీల 
పర్వతంమీదికి అరుగుతున్నప్పుడు “భయంకర శత్రువులను పరిమార్చేవాడా! ఆగుము. కదలవద్దు' అనే మధురశబ్దం 
వినిపించింది. వెంటనే ఆకాశంనుండి అతడిపై పూలవాన కూడ కురిసింది. 


వ. _ దానికి విసయం బంది చనువాండు ముందట నొక్కన్ఫక్షమూలంబున నున్న వృద్దబ్రాహృణు బ్రహ్మతేజో ౨. ధికు 
నవిరత యమ నియమ కృశీభూతశరీరుం గని నమస్కరించి, తత్సమీపంబున విశ్రమించియున్న నప్పార్దుం 
జూచి బ్రాహ్మణుం డిట్లనియె. 288 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 127 


ప్రతిపదార్థం: దానికిన్‌= దానికి (అంటే ఆగుమని వినిపించిన ధ్వనికి, పుష్పవృష్టికి); విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; 
చనువాండు= వెళ్ళుతున్నవాడు (అర్జునుడు); ముందటన్‌= ఎదుట; ఒక్క, వృక్ష మూలంబునన్‌= ఒక చెట్టు మొదట; ఉన్న; 
వృద్ధ, (బ్రాహ్మణున్‌= ముసలిబాపడిని; (బ్రహ్మ, తేజస్‌+అధికున్‌= జ్ఞానతేజంచేత అధికుడైన వాడిని; అవిరళ యమ, నియమ, 
కృశీభూత, శరీరున్‌+కని= ఎడతెగని యమం, నియమం పాటించటంచేత కృశించిన దేహం కలవాడిని చూచి; నమస్కరించి= 
(మొక్కి; తద్‌+సమీపంబునన్‌= ఆతడి చెంత; వి(శ్రమించి+ఉన్నన్‌= విశ్రాంతిగైకొంటున్న; ఆ, పార్టున్‌*చూచి= ఆ అర్జునుడిని 
చూచి; బ్రాహ్మణుండు+ఇట్టు+అనియెన్‌= విప్రుడు ఇట్టా పలికాడు. 


తాత్సర్యం: అర్జునుడికి ఆశ్చర్యం కలిగింది. అతడికి ముందు ఒక చెట్టమొదట యమ, నియమ, తపస్సుల వలన 
చిక్కిన శరీరం కలవాడైనప్పటికిని మహాతేజస్వి అయిన ఒక ముసలి బ్రాహ్మణుని చూచి, మొక్కి, ఆయనప్రక్కన 
విశ్రాంతి తీసుకొంటున్న ఆ అర్జునుని చూచి, బ్రాహ్మణుడు ఈవిధంగా అన్నాడు. 


విశేషం: పతంజలి అష్టాంగయోగంలో 'యమంి “నియమం” మొదటి రెండు [ప్రాథమిక దశలు. యయం:-(1) అహింస (2) 
సత్యం (3) అస్తేయం (4) (బ్రహ్మచర్యం (5) అపరి[గ్రహం అనేవి అంగాలు. 281వ పద్యంలోని విశేషాంశాలను అనుశీలించండి. 
క. “ఎందుండి వచ్చి తయ్య? య । నిందితతేజుందవు ధర్మనియతుండవు నీ 

కిం దుండ నేల? సిద్దిం । బొందితి, చేకొను మభీష్టపుణ్యఫలంబుల్‌. 289 


ప్రతిపదార్థం: ఎందు+ఉండి= ఎక్కడనుండి; వచ్చితి(వి+అయ్య!= వచ్చినావయ్యా!; అనిందిత తేజుండవు= నిందించబడని, 
(ప్రస్తుతించతగిన) తేజం కలవాడివి; ధర్మనియతుండవు= ధర్మంతో కూడిన [క్రమశిక్షణ కలవాడివి; నీకు+ఇందు+ఉండన్‌+ఏల?= 
నీవు ఇక్కడ ఉండటానికి హేతు వేమి?; సిద్దిన్‌+పొందితి(వి)= నీవు కృతకృత్యుడివి; అభీష్ట పుణ్య, ఫలంబున్‌= మిక్కిలి 
ఇష్టాలైన పుణ్యఫలాలను; చేకొనుము= స్వీకరించుము. 


తాత్పర్యం: 'ఎక్కడినుంచి నీవు ఇక్కడికి వచ్చావు? నీవు నిష్కళంక తేజస్వివి. ధర్మనియతి కలవాడివి. నీవు ఇక్కడ 
ఉండట మెందుకు? నీవు కృతకృత్యుడివి. నీకు ఇష్టాలైన పుణ్యఫలాలు స్వీకరించుము. 


క. ఇది శాంతతపస్వుల కా । స్పద; మిందు. గృపాణ కవచ బాణాసన సం 

పద దాల్చి యుండ నేటికి? విదిత క్షత్రియకులుండవే నీ వనఘా! 290 
ప్రతిపదార్థం: అనఘా!= పాపరహితుడా!; ఇది= ఈ స్థలం; శాంత, తపస్వులకు= వైరాగ్యంతో తపస్సు చేసికొనే బుషులకు; 
ఆస్పదము= నెలవు; ఇందున్‌= ఇక్కడ; కృపాణ, కవచ, బాణ+ఆసన, సంపద= కత్తి మైతొడుగు, విల్లు వీట్రి సమృద్ధిని; 
తాల్చి+ఉండన్‌+ఏటికి= ఎందుకు ధరించి ఉండాలి; నీవు; విదిత, క్షత్రియకులుండవే= ప్రసిద్ధమైన క్షత్రియకులానికి చెందినవాడివా? 


తాత్పర్యం: ఇది వైరాగ్యవంతులయిన బుషులు తపస్సు చేసికొనే ప్రశాంతమైన స్థలం. ఇందు కత్తి కవచం, 
ధనుస్సు మున్నగునవి ధరించి ఎందుకున్నావు? అనఘా! నీవు (ప్రసిద్ద క్షత్రియ కులానికి చెందినవాడివా? 
వ. వీత హర్ష క్రోధులైన బ్రాహృణులుండెడు పుణ్యనివాసంబున నాయుధంబులు ధరియించి యుందవలవదు; 


వీని విడువు' మని నిషేధించిన, నవ్విఘ్నవచనంబులకు సంచలింపక యున్న యాతని ధైర్యంబునకు మెచ్చి, 
సహస్రాక్షుండు నిజరూపంబు€ జూపి యతని కిట్లనియె. 291 


120 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వీత, హర్ష (క్రోధులు+ఐన= పోయిన సంతోషం కోపం కలవారైన అంటే సంతోషకోపాలకు అతీతులైన; 
బ్రాహ్మణులు+ఉండెడు= విప్రులు ఉండే; పుణ్య, నివాసంబునన్‌= పుణ్యస్టలంలో; ఆయుధంబులు= శ[స్తాలు; ధరియించి 
ఉండవలవదు= తాలి ఉండరాదు; వీనిన్‌= ఈ ఆయుధాలను; విడువుము+అని= వదలిపెట్టుము అని; నిషేధించినన్‌= 
కూడదని ఆజ్ఞాపించగా; ఆ విఘ్నవచనంబులకున్‌= ఆ అడ్డు మాటలకు; సంచలింపక+ఉన్న= కదలక మెదలక ఉండే; ఆతని 
ధైర్యంబునకు= ఆతడి సాహసానికి; మెచ్చి; సహ(స్ర+అక్షుండు= వేయికన్నులు కల ఇంద్రుడు; నిజ, రూపంబున్‌= తన 
నిజమైన ఆకారాన్ని; చూపి; అతనికి= ఆ అర్జునుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ఈ పుణ్యస్థలంలో సంతోషం, కోపం మున్నగు ఉద్వేగాలు లేని బ్రాహ్మణులు మాత్రమే ఉండటానికి 
అర్హులు. నీవు ఆయుధాలు ధరించి ఉండకూడదు. వాటిని విసర్దించుము”- అని ఆజ్ఞాపించి నప్పటికిని అర్జునుడు 
ఏ మాత్రం చలించకపోవటంచేత ఆతని ధైర్యానికి మెచ్చి, ఇంద్రుడు తన నిజరూపాన్ని చూపి ఇట్టా అన్నాడు. 


ఆ. _ “ఇష్టమైన వరము లిచ్చెద బ్రీతితో । వేడు' మనిన నమరవిభున కపుడు 
గరము భక్తి మైక్కి కరములు మొగిచి యి । ట్లనియెం బురుషవృషభు€ డర్దునుండు. 292 


ప్రతిపదార్థం: ఇష్టము+ఐన, వరములు+ఇచ్చెదన్‌= నచ్చిన వరాలు నీకు ఇస్తాను; ట్రీతితోన్‌= సంతోషంతో; వేడయము= 
కోరుకొనుము; అనినన్‌= అని చెప్పగా; అమరవిభునకు= దేవతల రాజైన దేవేంద్రుడికి; అపుడు, కరము, భక్తిన్‌, (మొక్కి= 
మిక్కిలి భక్తితో నమస్కరించి; కరములు= మొగిచి= చేతులు మోడ్చి; పురుషు వృషభుండు= పురుషశ్రేష్టుడు; అర్జునుండు; 
ఇట్టు+అనియెన్‌. 


తాత్సర్యం: 'నీకు ఇష్టమైన వరాలు ఇస్తాను. సంతోషంతో కోరుకొనుము"- అని దేవేంద్రుడు పలుకగా, మిక్కిలి 
భక్తితో అతడికి నమస్కరించి అర్జునుడు ఈ విధంగా బదులు పలికాడు. 


న. 'దేవా! నా కిష్టంబైన వరంబు భవత్రసాదంబున దివ్యాస్తలాభంబి యనిన “నది యేమి గహనంబు; దానిన 
యిచ్చెద/ బుణ్యలోకంబులు దేవత్వంబును సర్వకామంబులు వేండు' మనిన నర్దునుం డిట్లనియె. 293 


ప్రతిపదార్థం: దేవా!= ఓ దేవేంద్రా!; నాకు+ఇష్టంబు+ఐన, వరంబు= నాకు నచ్చిన వరం; భవత్‌, ప్రసాదంబునన్‌= నీ 
దయవలన దివ్య+అస్త్ర లాభంబు+అ= దేవతా సంబంధాలైన ఆయుధాలను సంపాదించటమే; అనినన్‌= అని చెప్పగా; అది, 
ఏమి, గహనంబు= అది ఏమి కష్టసాధ్యమైనది?; దానిన్‌+అ= దానినే; ఇచ్చెదన్‌= ఇస్తాను; పుణ్యలోకంబులు= పుణ్యంవలన 
పొందేలోకాలను; దేవత్వంబును= అమరత్వాన్ని; సర్వకామంబులు= అన్ని కోరికలను; వేడయము+అనినన్‌= కోరుకొనుమని 
చెప్పగా; అర్జ్హునుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: 'దేవా! నాకు కావలసింది నీ దయవలన దివ్యాస్తసంపాదనం మాత్రమే” అని అర్జునుడు పలుకగా 
దేవేంద్రుడు 'దాని కేమి? నీవు కోరింది ఇస్తాను, అదేమి కష్టమైనది కాదు. ఇంకా నీవు పుణ్యలోకాలు, అమరత్వం, 
ఇష్టమైన కోరికల నన్నింటిని కోరుకొనుము” అనగా ఇంద్రుడితో అర్జునుడు ఇట్టా బదులు పలికాడు. 


సీ, “దివిజాధినాథ! నా కవి యెల్ల నేటికి? । బరమాస్తలాభంబ కర మభీష్ట; 
మరులు సేసిన మహాపరిభవక్షేశంబు । వాపంగ నోపక యేపుటడవి 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 129 


నురుదుఃఖితుల సహోదరుల నందజ. బెట్టి । చనుదెంచి మిన్నక చనిన నన్ను. 
దగువారు జగములో. దెగడరే?” నావుడు । సుతునకు. బ్రీతుండై శతమఖుండు 


ఆ. గరుణ నిట్టులనియెం 'బరమాస్తలాభంబు । నీకు నిష్టమేని లోకవంద్యు 
గరళకంఠు నీశు6. బరము. బ్రసన్నుంగా । వేగం జేయు మధికయోగశక్తి. 294 


ప్రతిపదార్థం: దివిజ+అధినాథ!= దేవతలకు అధిపతివైన ఓ దేవేంద్రా! నాకు; అవి+ఎల్లన్‌= అవన్నియు; ఏటికిన్‌= ఎందుకు? 
పరమ+అ'స్త్ర లాభంబు+అ= గొప్పవైన అస్త్రాలను సంపాదించటం మాత్రమే; కరము= మిక్కిలి; అభీష్టము= ఇష్టం; అరులు= 
శత్రువులు; చేసిన; మహా, పరిభవ, క్షేశంబు= గొప్ప అవమానబాధ; పాపంగన్‌+*ఓపక= తొలగింపజాలక; ఏపు+అడవిన్‌= 
దట్టమైన అడవిలో; ఉరు, దుఃఖితులన్‌= మిక్కుటమైన దుఃఖాన్ని అనుభవించే వారిని; సహోదరులన్‌= అన్నదమ్ములను; 
అందణన్‌+పెట్టి= అందరిని ఉంచి; చనుదెంచి= వచ్చి; మిన్నక, చనినన్‌= ఊరకే వెళ్ళితే; నన్నున్‌; తగువారు= తగినవారు; 
జగములోన్‌= లోకంలో; తెగడరే= నిందించరా!; నావుడు= అని చెప్పగా; శతమఖుండు= నూరు యజ్ఞాలుచేసి ఇం(ద్రుడైనవాడు; 
సుతునకున్‌+ట్రీతుండు+ఐ= కొడుకుపట్ట సంతోషించినవాడై; కరుణన్‌= దయతో; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు; 
పరమ+అ(స్తలాభంబు= గొప్ప అస్త్రాలను సంపాదించటం; నీకున్‌+*ఇష్టము+ఏని= నీకు ఇష్టమయితే; అధిక, యోగ, శక్తిన్‌= 
మిక్కుటమైన యోగమహిమచేత; లోకవంద్యున్‌= లోకంచేత నమస్కరించదగిన; గరళకంఠున్‌= గరళం కంఠంలో కలవాడిని; 
ఈశున్‌= శివుడిని; పరమున్‌= అందరు దేవతలకంటె అధికుడైనవాడిని; 'ప్రసన్నున్‌+కాన్‌= నీపట్ల అనుగ్రహం కలవాడినిగా; 
వేగన్‌+చేయుము= శీఘ్రంగా చేసేది. 


తాత్పర్యం: 'ఓదేవేంద్రా! నాకు ఆ పుణ్యలోకాలు, అమరత్వం మున్నగునవి ఎందుకు? నాకు కావలసింది 

పరమాస్త్రలాభం. శత్రువులు చేసిన పరాభవబాధచేత మగ్గుతున్న అన్నదమ్ములను కారడవిలో దిగబెట్టి నేను ఊరక 

వెళ్ళితే తెలిసినవారు నన్ను నిందించరా?”' అని అనగా- అర్జునుడి మాటలకు సంతోషించి దేవేంద్రుడు 'నీకు 
పరమా(స్తలాభమే కావాలంటే లోకవంద్యుడైన పరమేశ్వరుడిని ఆరాధించుము. అతిశయించిన యోగశక్తిచేత అతడిని 
ప్రసన్నుడిగా చేసికొనుము.” 

వ. _ అట్లని నిఖిల లోకపాల సహితుండై యీశ్వరుండు నీ యభిమతం బొనరించు' నని సహస్రలోచనుండు 
లోచనాగోచరుం దైన, నర్దునుండును దద్వచనంబున సమాహితచిత్తుందై హిమశైలశిఖరంబున 
కరిగి వివిధ కుసుమ ఫల వృక్షంబులను విమల నిర్హర జలంబులను గమల కుముద కల్పార కలహంస 
సంకుల పంకజాకరంబులను రమ్యంబైన తపోవనంబునందు. బరమేశ్వరు నుద్దేశించి తపంబు 
సేయందొడంగిన. 295 


ప్రతిపదార్థం: అట్టు+ఏని= అట్టయితే; నిఖిల, లోకపాల, సహితుండు+ఐ= అందరు దిక్సాలకులతో కూడినవాడై; ఈశ్వరుండు= 
శివుడు; నీ+అభిమతంబు= నీకోరిక; ఒనరించున్‌= -ఈడేర్చుతాడు; అని= అనిచెప్పి; సహస్రలోచనుండు= వేయి. కన్నులు 
కలవాడు- ఇంద్రుడు; తోచన+అగోచరుండు+ఐనన్‌= కన్నులకు కనిపించనివాడు కాగా (అదృశ్యుడు కాగా); అర్జ్హునుండును; 
తద్‌+వచనంబునన్‌= ఆతడి మాటచేత; సమాహిత, చిత్తుండు+ఐ= ఏకా[గ్రతతో కూడిన మనస్సు కలవాడై; హిమ, ల, 
శిఖరంబునకు= మంచుకొండ కొనకు; అరిగి= వెళ్ళి; వివిధ, కుసుమ, ఫల, వృక్షంబులను= పెక్కు పూలు పూసే చెట్లతో, 
పెక్కు పండ్డు కాసే చెట్లతో; విమల, నిర్హర జలంబులను= నిర్మలాలైన సెలయేటి నీళ్ళతో; కమల, కుముద, కల్హార, కలహంస, 
క్షా ౮ యి వై! యౌ 
సంకుల, పంకజాకరంబులను= పద్మాలు, కలువలు, ఇంచుక తెలుపు ఎరుపు కల కలువలు, ధూోమవర్ణాలైన కాళ్ళు, 


130 శ్రీనుదాంధ్ర నముహాభారతము 


ముక్కుకల రాజహంసలు మిక్కుటంగా ఉండేసరస్సులతో (పంకజ+ఆకరంబు= పద్మాలకు స్దానం అయింది, సరస్సు); 
రమ్యంబు+ఐన= అందమైన; తపస్‌+వనంబునందున్‌= తపస్సు చేసికొనే అడవిలో; పరమ+-ఈశ్వరున్‌= పరమశివుడిని; 
ఉద్దేశించి= ధ్యేయంగా పెట్టుకొని; తపంబు= తపస్సు; చేయన్‌+తొడంగినన్‌= చేయటానికి మొదలుపెట్టగా. 


తాత్పర్యం: ఆ విధంగాచేస్తే సకల దిక్సాలకులతోకూడినవాడై శివుడు, నీ కోరిక ఈడేర్చుతాడు'- అని చెప్పి 
దేవేంద్రుడు అదృశ్యుడయ్యాడు. అర్జునుడు దేవేంద్రుడు చెప్పినట్టు ఏకాగ్రత చెందిన మనస్సు కలవాడై హిమాలయ 
జ లు వా 
పర్వతశిఖరాలపైకి వెళ్ళి, అక్కడ ఫలవృక్షాల మధ్య, పూలచెట్ల మధ్య, సెలయేళ్ళ మధ్య, రాజహంసలతో, కలువలతో 
వివిధపద్మాలతో విలసిల్లే సరస్సుల మధ్య గల తపోవనంలో పరమేశ్వరుడినిగురించి తపస్సు చేయటం మొదలు 


'సపెట్లగా- 
ట్‌ 


క. సురదుందుభి నాదంబులు । సురపాదప సంభవ ప్రసూన సుగంధో 
త్కర వాసిత పవనము వి । స్తరిలై నాతనికి హృదయసమ్మద మెసంగన్‌. 296 


ప్రతిపదార్థం: సుర, దుందుభి, నాదంబులు= దేవతలు (మోగించిన భేరీ రవాలు; సుర, పాదప, సంభవ, ప్రసూన, 
సుగంధ+ఉత్కర, వాసిత, పవనము= దేవలోకంలోని చెట్ల్టనుండి పుట్టిన పూలయొక్క గొప్పపరిమళంతో ఒప్పుతున్న గాలి- 
అంటే కల్పవృక్షాలనుండి పూచిన పువ్వుల సువాసనతో నిండిన గాలి; ఆతనికి= అర్జునుడికి; హృదయ, సమ్మదము+ఎసంగన్‌= 
గుండె సంతోషంతో నిండేటట్టు; విస్తరిల్లైన్‌= వ్యాపించింది. 


తాత్పర్యం: అప్పుడు అర్జునుడి హృదయం సంతోషంతో నిండారేటట్టుగా దేవదుందుభులు (మోగాయి. కల్పవృక్షాల 
పువ్వుల సువాసనతో గుబులుకొనిన గాలి వ్యాపించింది. 


వ. _ అందు మనోవాక్కాయ కర్మ నియతుండై పరమేశ్వరుం దనచిత్తంబున నిలిపి, నిరంతర త్రిరాత్రోపవాసంబుల 
నొక్క మాసంబు. జలిపి, ద్విగుణిత త్రిరాత్రోపవాసంబుల రెందవ మాసంబు జలిపి, పక్షోపవాసంబుల 
మూండవ మాసంబు సలిపి, యూర్వ్వబాహుండై యేకపాదాంగుష్టాగ్రంబున నిలిచి, వాయుభోజనంబు 
సేయుచు నాలవ మాసంబు సలిపి, యిట్లతిఘోరతపంబు సేయుచున్నయర్లునుం జూచి యందలి బుషులు 
విససయం బంది యీశ్వరుపాలికిం జని యిట్లనిరి. 297 


ప్రతిపదార్హం: అందున్‌= ఆ తపోవనంలో; మనస్‌+వాక్‌+కాయ కర్మ నియతుండు+ఐ= మనస్సు, మాట, శారీరక క్రియలను 
(క్రమశిక్షణకు లోబడేటట్టు చేసినవాడై అంటే త్రికరణశుద్ది కలవాడై; పరమేశ్వరున్‌= పరమశివుడిని; తన, చిత్తంబునన్‌, నిలిపి= 
తన మనస్సులో పాదుకొల్సి; నిరంతర, (త్రిరాత్ర+ఉపవాసంబులన్‌= ఎడతెగకుండ మూడు రాత్రులు ఆహారాన్ని ఉజ్జగించిన 
స్థితిలో; ఒక్క, మాసంబున్‌+చలిపి= ఒక్క నెల గడిపి; ద్విగుణిత, త్రి, రాత్ర+ఉపవాసంబుల= రెట్టింపు చేయబడిన మూడు 
(ఆరు) రాత్రుల నిరాహార దీక్షపూని; రెండవ, మాసంబున్‌; చలిపి; పక్ష+ఉపవాసంబులన్‌= పదైదు దినాల నిరాహారదీక్షతో; 
మూండవ, మాసంబు; చలిపి= మూడవ నెల గడిపి; ఊర్హ్ష్య బాహుండు+ఐ= ఎత్తిన చేతులు కలవాడై; ఏక, పాద+అంగుస్ట+ 
అ(గ్రంబునన్‌= ఒక పాదంయొక్క బొటన(వ్రేలికొసపై మాత్రమే; నిలిచి= (దేహం యొక్క బరువునంతను మోపి) నిలబడి; 
వాయు భోజనంబు+చేయుచు= గాలిని మాత్రమే ఆహారంగా తీసికొంటూ; నాలవ, మాసంబు, చలిపి= నాల్గవనెల గడిపి; 
ఇట్టు= ఈ విధంగా; అతి, ఘోర, తపంబు, చేయుచున్న= మిక్కిలి కఠినమైన తపస్సు చేస్తున్న; అర్జునున్‌*చూచి= 
అర్జునుడిని చూచి; అందలి= ఆ తపోవనంలోని; బుషులు= మునులు; విస్మయంబు+అంది= ఆశ్చర్యం పొంది; ఈశ్చరు 
పాలికిన్‌*చని= శివుడికడ కేగి; ఇట్టు= ఈ విధంగా; అనిరి= పలికారు. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 131 


తాత్పర్యం: అర్జునుడు ఆ తపోవనంలో పరమేశ్వరుడిని గురించి త్రికరణ శుద్ధితో ఘోరతపస్సు చేశాడు. మొదటి 

నెల నిరంతర త్రిరాత్రోపవాసాలు చేశాడు. రెండవ నెల త్రిరాత్రోపవాసాలు రెట్టింపు చేశాడు. మూడవ నెల 

పక్షోపవాసంతో గడిపాడు. ఊర్హ్వబాహుడై ఒక కాలి బొటనవ్రేలిపైననే నిలిచి, గాలిని మాత్రమే ఆహారంగా చేసికొని 

నాల్లవ నెల గడిపాడు. ఇట్టా మిక్కిలి కఠినతపస్సు చేస్తున్న అర్జునుడిని చూచి ఆ వనంలోని బుషులు ఆశ్చర్యం 
గి నై అవి జ 

పొంది పరమశివుడి దగ్గరకు వెళ్ళి ఇట్లా అన్నారు. 


చ. “భూరిబలుండు పాండవు. దపూర్వతపం బొనరించుటం దదీ 
యోరుతపఃప్రభావ దహనోత్చిత ధూమచయంబు లంబుదా 
కారములై వనాంతరము గప్పె జగత్రయనాథ! తత్తపో 
భారము సర్వజీవుల కపారభయావహ మద్దుతం బిలన్‌. 298 


ప్రతిపదార్హం: జగత్‌+త్రయ, నాథ!= మూడు లోకాలకు ప్రభువైన ఓ పరమేశ్వరా!; భూరిబలుండు= గొప్ప బలం కలవాడు; 
పాండవుండు= అర్జునుడు; అపూర్వతపంబు+ఒనరించుటన్‌= ఇంతకుముం దెవరున్నూ చేయని తపస్సు చేయటంచేత; 
ఇలన్‌= ఈ భూమిపై; తదీయ+జఉరు, తపః+(ప్రభావ, దహనశ+ఉత్రిత, ధూమ, చయంబులు= ఆతడియొక్క గొప్పదైన 
తపంయొక్క మహిమ అనే అగ్ని నుండి సైకెగసిన పొగల సముదాయాలు; అంబుద+ఆకారములు+ఐ= మబ్బుల రూపాన్ని 
పొంది (అంబుద= నీటిని ఇచ్చేది, మేఘం); వన+అంతరము= అడవి మధ్య భాగాన్ని; కప్పెన్‌= కప్పివేశాయి; తద్‌+తపస్‌+ 
భారము =ఆతని తపస్సుయొక్క బరువు (విశేషం); సర్వజీవులకు= అన్నిప్రాణులకు; అద్భుతంబు= అచ్చెరువు గొాలిపేటటువంటిది; 
అపార, భయ+ఆవహము= మితిలేని భయాన్ని కలిగించేటటువంటిది. 


తాత్పర్యం: 'మూడులోకాలకు ప్రభువైన ఓ పరమేశ్వరా! అర్జునుడు గొప్ప బలం కలవాడై, ఇంతకు ముం 
దెవ్వరున్నూ చేయనట్టి గొప్పతపస్సు చేస్తున్నాడు. ఆతడి తపఃప్రభావం అనే అగ్నినుండి (క్రమ్మిన పొగలు దట్టమైన 
మబ్బులవలె అడవి నంతటినీ [క్రమ్ముకొన్నాయి. ఆతడి తపోభారం సర్వప్రాణులకు అంతు లేని ఆశ్చర్యాన్ని, 
మితిలేని భీతిని కల్షిస్తున్నది. 


వ. _ ఆతని యభిమతంబుంబ్రసాదించి తత్తపోభారంబు వారింపు' మనిన, వారల పలుకులు విని పరమేశ్వరుండు 
దరహసితవదనుం డగుచు, 'వాని యభిప్రాయం బే నెజుంగుదు; నిష్టవర ప్రసాదంబున వానికి మనః 
ప్రెయంబు. జేసెద; మీరు మీ యాశ్రమంబుల కరిగి సుఖంబుండుం'” డని యప్పుడు. 299 


ప్రతిపదార్థం: ఆతని+అభిమతంబున్‌+ప్రసాదించి= ఆ అర్జునుడియొక్క కోరికను దయతో ఒసగి; తద్‌+తపస్‌+భారంబు= 
ఆ తపస్సువలన కలిగిన బరువును; వారింపుము= తొలగించుము; అనినన్‌= అని చెప్పగా; వారల= ఆ మునుల; పలుకులు= 
మాటలు; విని= ఆలకించి; పరమ+-ఈశ్వ్చరుండు= పరమశివుడు; దర, హసిత, వదనుండు+అగుచు= చిరునవ్వుతో కూడిన 
ముఖం కలవాడవుతూ; వాని+అభి[ప్రాయంబు= ఆతడి అభిప్రాయాన్ని; ఏన్‌= నేను; ఎజుంగుదున్‌= తెలియుదును; ఇష్ట 
వర, ప్రసాదంబునన్‌= అతడికి నచ్చిన కోరికలు ఇవ్వటం చేత; వానికి= ఆ అర్జునుడికి; మనస్‌+ప్రియంబున్‌= మనస్సుకు 
సంతోషాన్ని; చేసెదన్‌= కలిగిస్తాను; మీరు; మీ, ఆశ్రమంబులకు= మీ ఆశ్రమాలకు (ఆశమమంటే తపస్సు చేసికొనటానికై 
బుషులు ప్రత్యేకంగా అడవులలో ఏర్పాటు చేసికొన్న వసతి); అరిగి= వెళ్ళి; సుఖంబు+ఉండుండు+అని= సుఖంగా 
జీవించండి అని చెప్పి; అప్పుడు. 


132 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'అర్జునుడి కోరికను అనుగ్రహించి అతడి తపోభారాన్ని నివారించండి" అని బుషులు పరమశివుడిని 
(ప్రార్థించారు. పరమేశ్వరుడు చిరునవ్వుతో కూడిన మొగం కలవాడై ఆ మునులతో 'నాకు అర్జునుడి అభిప్రాయం 
తెలుసు. ఆతడు కోరిన వరాలు ఇచ్చి ఆతడికి సంతోషం కలిగిస్తాను. మీరు మీమీ ఆశ్రమాలకు వెళ్ళి సుఖంగా 
ఉండండి” అని చెప్పి, అప్పుడు. (తరువాతి పద్యంతో అన్వయం) 


విశేషం: సనాతన సంస్కృతిలో మానవజీవితం 1. (బ్రహ్మచర్యం 2. గార్హస్ట్యం 3. వానప్రస్థం 4ఉ. సన్బ్యాసం- అని నాలుగు 
ఆ(శ్రమాలుగా విభజించబడింది. గృహం కూడా వాచ్యార్థంలో ఆ(శ్రమమే. రూఢ్యర్థంలో ఆశ్రమం అంటే (వ్రతదీక్ష నియమ 
పరిపాలన, పవిత్రత మున్నగు భావాలను సంతరించుకొనటంచేత మునులు అడవిలో ప్రత్యేకంగా నిర్మించుకొన్న ఆవాసాలకు 
(ఆశ్రమం) పదమైనది. 


ఈశ్వరుండు కిరాతవేషంబున నర్జునునొద్ద వచ్చుట (సం. 3-40-2) 


ర్‌ూ 


కాంచనవర్థ్ణాపఘను.డదై మహోన్నత । కార్ముకహస్తుండై కాలకంఠు. 
డెజుకురాజయ్యె; నద్రీంద్రతనూజయు । వనచరీభావంబు వనజలఈ దాల్దె/; 
గుఖుచచేతులు మిడిగ్రుడ్లును గడుకొన్న । తఅటులు మటథి చెంచుందలలు నమర 
దడవిండ్లు చేపట్టి తడతయక యెలుకులై ; యార్జుచు భూతమ్ము లాత్మ సతుల 


ఆ. _ నెబుకుసతుల. గావించి యయ్యెటుకు రాజు | ముందటం బక్కియల నొక్క మొగిన నిలిచి; 
రంత వేంటటనెపంబున నంధకారి । గదలె. దద్వన మెల్ల గ్రక్కదలుచుండ. 300 


ప్రతిపదార్థం: కాంచన వర్ష+అపఘనుండు+ఐ= బంగారురంగుతో కూడిన దేహం కలవాడై) మహా+ఉన్నత, కార్ముక, హస్తుండు 
+ఐ= మిక్కిలి ఎత్తైన విల్లు చేబూనినవాడై; కాలకంఠుండు= నల్లని కంఠం కల శివుడు; ఎలుకు, రాజు+అయ్యెన్‌= కిరాత 
ప్రభువు అయ్యాడు; అ(ద్రి+ఇంద్ర, తనూజయు= పార్వతియు (గొప్ప కొండ అయిన హిమవంతుడి కూతురు); వనచరీభావంబు= 
అడవిలో ఉండే స్త్రీ భావాన్ని అంటే ఆటవిక స్త్రీ భూమికను; వజలన్‌= ఒప్పేటట్టుగా; తాల్చెన్‌= ధరించింది; కుజుచ చేతులు= 
పొట్టిచేతులు; మిడి([గ్రుడ్డును= ఉబ్బెత్తుగా కానవచ్చే కనుపాపలు; కడుకొన్న తఅటులు= అతిశయించిన మొరకుదనాలు; 
చెంచు+తలలున్‌+అమరన్‌= అడవులలో నివసించే చెంచువారి కుండే శిరస్సులు ఏర్పడగా; తడ, విండ్డు, చేపట్టి= 'తడ” అనే 
చెట్టుకర్రతో తయారైన విండ్లు చేత పట్టుకొని; తడయక= ఎడచేయక; ఎయుకులు+ఐ= కిరాతులై; ఆర్చ్బుచు= రొదచేస్తూ; 
భూతమ్ములు= శివుడి అనుచరవర్గమైన భూతగణాలు; ఆత్మ సతులన్‌= తమ భార్యలను; ఎణుకు, సతులన్‌, కావించి= 
చెంచెతలుగా మార్చి; ఆ, ఎయుకు, రాజు, ముందటన్‌= ఆ కిరాత ప్రభువు ముందు; పక్కియలన్‌= ఇటు అటు ఇరుప్రక్కల; 
ఒక్క, మొగిన్‌+అ, నిలిచిరి= వరుసగా నిలిచారు; అంతన్‌; వేంట, నెపంబునన్‌= వేటాడే మిషతో; తద్‌, వనము+ఎల్లన్‌= ఆ 
అడవి అంతయు; ['కక్కదలుచుండన్‌= అధికంగా కదలుతుండగా; (కదలు+కదలు= 'కక్కదలు); అంధక+అరి= అంధకుడి 
శత్రువైన శివుడు; కదలెన్‌= బయలుదేరాడు. 


తాత్పర్యం: ఆపాదమస్తకం బంగారుమేనిచాయతో ఒప్పారువాడై, పెద్దవిల్లు చేతబట్టినవాడై పరమశివుడు ఎజుకల 
టేడుగా మారాడు. పార్వతీదేవి చెంచెత అయింది. భూతగణాలు అరుస్తూ కురుచ చేతులు, మిడి[గ్రుడ్డు మొరటు 
రూపాలతో తడ విండ్లు దాల్చి చెంచులయ్యారు; వాళ్ళ భార్యలను చెంచెతలుగా మార్చారు. ఆ పరివారం శివుడి 
ఎదుట, ప్రక్కల నిలిచారు. అప్పుడు ఆ అడవి అంతా అదిరేటట్ట్లుగా శివుడు వేటకై బయలుదేరాడు. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 133 


విశేషం: “మథణి చెంచుందనము లమరి”” - అనే పాఠాంతరం వావిళ్ల ప్రతిలో ఉన్నది. 'తడ" అనేది అడవుల్లో ఉండే 
ఒకానొకచెట్టు, ఆటవికులు దీని కర్రను విండ్లు చేయటానికి ఉపయోగిస్తారు. ఇందువల్లనే దీనికి 'ధనుర్చుక్షము”, 'ధన్వము"- 
అనే నామధేయాలు ఏర్పడ్డాయి. 


చ. అలబల మంది యందుల మృగావలియున్‌ విహగంబులున్‌ భయా 
కులగతి6 బొంది మూ6గలును గుంటులు. జీ./కులునైన యట్టు లై, 
యులియక, యున్నచో నడ6ందగి యుండం గిరాతబలంబుతోడ. బిం 
గలనయనుం డుమేశ్వరుండు గవ్వడి డాయంగ వచ్చె. జెచ్చెరన్‌. 301 


ప్రతిపదార్థం: అలబలము+అంది= కలకలంపొంది; అందుల= అడవిలోని; మృగ+ఆవలియున్‌= జంతువుల గుంపులును; 
విహగంబులున్‌= పక్షులును; భయ+ఆకుల, గతిన్‌+పొంది= భీతిచేత చెదరిన స్థితి కలిగి; మూంగలును= పెదవులు కదపలేనివి; 
కుంటులున్‌= పరుగెత్త లేనట్టివి; చీయలున్‌= గుడ్డివి ఐన+అట్టులు+ఐ= అయినట్లయి; ఉలియక= రొదచేయక; ఉన్నచోన్‌+అడంగి, 
ఉండన్‌= ఉన్నచోటన్‌ అణకువతో ఉండగా; కిరాత, బలంబుతోడన్‌= ఆటవిక సేనతో; పింగళ, నయనుండు= అగ్నిని 
నేత్రంగా కలవాడైన శివుడు; చెరన్‌+*చెరన్‌= వేగంగా; కవ్వడి= అర్జునుడిని (కవ, వడి అంటే జంటవడులు కలవాడు అంటే 
సవ్యసాచి - రెండు చేతులతో బాణప్రయోగం చేయగలవాడు); డాయంగ, వచ్చెన్‌= సమీపానికి వచ్చాడు. 


తాత్పర్యం: ఆ అడవిలోని జంతువులు, పక్షులు భయంతో ఆకులపాటు పొందినవై, మూగలుగా, కుంటులుగా, 
(గ్రుడ్డివిగా అయిపోయినట్టు ఉన్నచోటుల్లోనే కదలక మెదలక అణగి ఉన్నాయి. ఆరీతిగా పరమేశ్వరుడు ఆటవిక 
సేనతో గూడి అర్జునుడిని సమీపించటానికై వేగంగా వచ్చాడు. 


విశేషం: ఈ పద్యంలో శివుడికి పర్యాయపదంగా “పింగళ నయనుండు" అనిన్నీ, అర్జునుడికి 'కవ్వడి" అనిన్నీ ప్రయోగించటంలోని 

స్వారస్యం సహృదయులు గుర్తించగలరు. 

వ. అంత నీశ్వరచోదితుండై మూకుండను దైత్యుండు సూకరంబై భీకరాకారంబున బీభత్సు వధియింప సమకట్టి 
పయిం బఖజతెంచిన. 302 


ప్రతిపదార్థం: అంతన్‌= అటుపిమ్మట; ఈశ్వరచోదితుండు+ఐ= శివుడిచేత గ్రైరేపించ బడినవాడై; మూకుండు+అను, 
దైత్యుండు= మూకుడు అనే పేరుకల రాక్షసుడు; సూకరంబు+ఐ= పంది అయి; భీకర+ఆకారంబున= భయంకరమైన 
రూపంతో; బీభత్సున్‌= అర్జునుడిని (రణరంగంలో బీభత్సం కలిగించేవాడిని); వధియింపన్‌= చంపటానికి; సమకట్టి= పూని; 
పయిన్‌+పజతెంచిన= మీదికి ఉరుకుతూ రాగా. 


తాత్పర్యం: అంత, మూకుడు అనే రాక్షసుడు ఈశ్చరుడిచేత (ప్రేరేపించబడినవాడై భయంకరమైన పందిరూపం 
తాల్చి అర్జునుడిని చంపటానికి ఉద్యమించి అతడిపైకి పరుగెత్తుతూ రాగా. 


క. అనఘుండు దాని దవ్వుల€ । గని ఘను డయి పాందవుండు గాండీవ గుణ 
ధ్వని సేయుచు డాసినం బె । లన యేయం గడంగి నిలిచె సంరంభమునన్‌. 303 


13% శ్రీనుదాంధ్ర ముహాభారతము 


ప్రతిపదార్థం: అనఘుండు= పాపరహితు డయిన అర్జునుడు; దానిన్‌= ఆ పందిని; దవ్వులన్‌+కని= దూరంనుండి చూచి; 
ఘనుండు+అయి= గొప్పవాడయి; పాండవుండు= పాండురాజుకొడుకైన అర్జునుడు; గాండీవు గుణ, ధ్వని, చేయుచున్‌= 
గాండీవం అనే వింటియొక్క అల్లెత్రాటిని ధ్వనింపచేస్తూ; డాసినన్‌= పంది దగ్గరకు వస్తే; పెల్బ్చన= కోపంతో; ఏయన్‌+కడంగి= 
బాణాలను ప్రయోగించటానికి ఉద్యుక్తుడై] సంరంభమునన్‌= ఉద్వేగంతో; నిలిచెన్‌= నిలిచాడు. 


తాత్పర్యం: ఆ పందిని అర్జునుడు దూరంనుండే చూచి గాండీవంయొక్క అల్లెత్రాటిని మోగిస్తూ, ఆ పంది తన 
సమీపానికి వస్తే బాణప్రయోగం చేయటానికి సంసిద్దుడై ఉద్వేగంతో నిలబడ్డాడు. 


వ. అదియు నా క్షణంబ యేసిన యమ్మునుంబోలె నతివేగంబున నాసన్నం బయిన 'దాని నేయ కేయకు' మని 
యెజుకురాజు వారించినను వాని వచనం బాదరింపక. 304 


ప్రతిపదార్హం: అదియున్‌= ఆ పందియు; ఆక్షణంబు+అ= ఆక్షణంలోనే; ఏసిన+అమ్మునున్‌+పోలెన్‌= ప్రయోగించిన బాణంవలె; 
అతి వేగంబునన్‌= మిక్కుటమైన వేగంతో; ఆసన్నంబు+అయినన్‌= దగ్గరకు రాగా; దానిన్‌= దానిని; ఏయకు+ఏయకుము= 
కొట్టకు, కొట్టకు; అని; ఎజుకు రాజు= కిరాతరాజు; వారించినను= అడ్డు చెప్పినను; వాని, వచనంబు= ఆ కిరాతుడి మాట; 
ఆదరింపక= సరకుగొనక (లెక్కచేయక). 


తాత్పర్యం: ఆ పంది ఆ క్షణంలోనే ప్రయోగించిన బాణంవలె మిక్కిలి వేగంగా తనను సమీపించగా ఎరుకురాజు 
వారిస్తున్నప్పటికీ అర్జునుడు లెక్క పెట్టకుండ 


విశేషం: అలం: ఉపమ. 


చ పటువిశిఖంబునం ద్రిదశపాలతనూజుండు పంది నేసి; ము 
న్నట పరమేశ్వరుండును రయంబున దానిన యేసె; నిట్టు లొ 
క్కొటం బడియెన్‌ హరార్డునుల ఘోరశరంబులు పందిపై6 గుభృ 
త్తటముపయిన్‌ వడిం బడు నుదగ్రమహాశనులట్ల మైైోయుచున్‌. 305 


ప్రతిపదార్థం: పటు విశిఖంబునన్‌= తీవ్రమైన బాణంతో; త్రిదశు పాల, తనూజుండు= దేవతలను పాలించే ఇంద్రుడి 
కొడుకు, అర్జునుడు; పందిన్‌+ఏసె= పందిని బాణంతో కొట్టాడు; మున్ను+అట= అంతకుముందే అట; పరమేశ్వరుండును= 
పరమ శివుడును; రయంబున= వేగంతో; దానిన్‌+అ= ఆపందినే; ఏసెన్‌= బాణంతో కొట్టాడు; ఇట్టులు= ఈవిధంగా; 
హర+అర్జ్హునుల= శివుడియొక్క, అర్జునుడియొక్క; ఘోర, శరంబులు= మిక్కిలి భయంకరమైన బాణాలు; పందిపైన్‌= 
పందిపై; కు, భృత్‌= భూమిని మోసేకొండయొక్క; తటముపయిన్‌= పార్భ్వ్యంపై; వడిన్‌= వేగంగా; పడు= పడే; ఉద(గ్ర, 
మహా+అశనులు+అట్టు= ఘోరమైన గొప్ప పిడుగులవలె; మైోయుచున్‌= ధ్వనిచేస్తూ: ఒక్కొటన్‌, పడియెన్‌= ఒకేసారి పడ్డాయి. 


తాత్పర్యం: ఇంద్రసుతుడు మిక్కిలి తీవ్రమైన బాణంతో పందిని కొట్టాడు. అట్టే పరమళివుడుకూడ వేగంగా 
పందిని బాణంతో కొట్టాడు. ఘోరమైన ఆ రెండు బాణాలున్నూ కొండగట్టుపై పడే గొప్ప పిడుగులవలె (మైోగుతూ 


ఆ పందిని ఒకేసారి తాకాయి. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 135 
విశేషం: ఈ పద్యం చంపకమాలావృత్తం. తెలుగులో వృత్తరచనలో నన్న్మయమహాకవి తరువాతికవులకు ఒరవడి తీర్చిదిద్దాడు. 


ఇందలి అలంకారం ఉపమ. 


క. హరుశరమును నరుశరమును । సరి నిరుపక్కియలు దాంకి జవ మటి శరసం 

భరమున. దిరిగి వరాహము । శరనిధి మథనమున. దిరుగు శైలమ పోోలెన్‌. 306 
ప్రతిపదార్హం: వరాహము= పంది; హరు, శరమును= శివుడి బాణమున్నూ; నరు శరమును= అర్జునుడి బాణమున్నూ; 
సరిన్‌=సూటిగా; ఇరుపక్కియలు= రెండు ప్రక్కల; తాంకి= (గ్రుచ్చుకొని; జవము+అటి= బలం (వేగం) తగ్గి; శర, సంభరమునన్‌= 
బాణం (గ్రుచ్చుకొనటంచేత ఏర్పడిన భారంచేత; శరనిధి, మథనమునన్‌= సముద్రాన్ని మథించేటప్తుడు; తిరుగు, శైలము+అ, 
పోలెన్‌= తిరిగే కొండవలె; తిరిగెన్‌= గిరగిర తిరిగింది. 


తాత్సర్యం: శివుడు ప్రయోగించిన బాణమున్నూ, అర్జునుడు వేసిన అమ్మున్నూ ఏకకాలంలో ఇరువైపుల ఆ పందిని 
తాకాయి. రెండు ప్రక్కల నాటుకొన్న ఆ రెండు బాణాల భారంవల్ల ఆ వరాహం శక్తి నశించి, క్షీరసాగరమథనసమయంలో 
తిరిగిన మందరపర్వతంవలె గిరగిర తిరిగింది. 


విశేషం: అలం: ఉపమ. వరాహం ఉపమేయం. మందరపర్వతం ఉపమానం. ఇందలి రకారం యొక్క ఆవృత్తి వరాహం గిరగిర 
తిరిగినతీరును కన్నుల గట్టినట్టు చూపుతోంది. 


వ. ఇట్లిద్దణిచేత శరవిద్దుందై మూకదైత్యుండు సూకరరూపంబు విడిచి నిజరూపంబుతోడ నదృశ్యుండయ్యె;నంత 
నర్జ్దునుండు విస్మితుండై ముందట నత్యున్నతచాపధరు మేరుశిఖరాకారు నపార కిరాత పదాతి సమేతు 
నభినవ యౌవనవనచరీసహస్ర పరివృతు నొక్కపురుషుం గని 'నీ వెవ్వండవు? మనుష్యగోచరంబు గాని 
యివ్వనంబున6 బ్రియవనితానుగతుండ వయి యేల క్రుమ్మరియెదు? మటి నా యేసిన మృగంబు నేసి 
మృగయాధర్మవిరోధం బేల చేసితి? నిన్ను నిప్పుడ నా నిశితబాణజాలంబుల పాలు సేసెద' ననిన నగుచు 
నాతనికి నయ్యెజుకురా జిట్లనియె. 307 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఇద్దణచేత= ఇరువురిచేత (అంటే శివుడిచేత, అర్జునుడి చేత); శర విద్దుండు+ఐ= 
బాణాలచేత కొట్టబడిన వాడై; మూక దైత్యుండు= మూకుడు అనే రాక్షసుడు; సూకర రూపంబు, విడిచి= పంది ఆకృతిని 
విడిచి; నిజ, రూపంబు తోడన్‌= తన అసలు ఆకారంతో; అదృష్యండు+అయ్యెన్‌= మాయమయ్యాడు; అంతన్‌; అర్జునుండు; 
విస్మితుండు+ఐ= అచ్చెరువు పొందిన వాడై ముందటన్‌= ఎదుట; అతి+ఉన్నత, చాపధరున్‌= మిక్కిలి ఎత్తైన విల్లు ధరించిన 
వాడిని; మేరు, శిఖర+ఆకారున్‌= మేరు పర్వత శిఖరం వంటి రూపం కలవాడిని; అపార, కిరాత, పదాతి, సమేతున్‌= 
మితిలేనట్టి ఆటవిక భటులతో కూడినవాడిని; అభినవ, యౌవన, వనచరీ, సహస్ర, పరివృతున్‌= వేలకొలది ఆటవిక లైన 
లేజవరాండ్రచేత చుట్టుకొనబడి ఉన్నవాడిని; ఒక్క, పురుషున్‌, కని= ఒక మగవాడిని చూచి; నీవు+ఎవ్వండవు= నీవు ఎవడివి?; 
మనుష్య, గోచరంబు, కాని= మనుషులు కనిపించని (మనుషులు రాలేని, ఈ+వనంబునన్‌= ఈ అడవిలో; (ప్రియ, 
వనితా+అనుగతుండవు+అయి= ప్రియమైన ఆడవారిచే అనుసరించబడినవాడివై; ఏల= ఎందుకు; (కుమ్మరియెదు= 
తిరుగాడుతున్నావు; మటి; అంతేకాక; నా+ఏసిన= నేను బాణంతో కొట్టిన; మృగంబున్‌+ఏసి= జంతువును బాణంతో కొట్టి; 
మృగయా, ధర్మ, విరోధంబు= వేటలోని సంప్రదాయానికి వ్యతిరేకం; ఏల+చేసితి= ఎందుకు చేశావు; నిన్నున్‌= నిన్ను; 
ఇప్పుడు+అ= ఈ సమయంలోనే; నా, నిశిత, బాణ, జాలంబుల= నావాడీ అయిన అమ్ముల సముదాయాల; పాలు+చేసెదన్‌= 
బారిని పడేటట్టు చేస్తాను; అనినన్‌= అని పలుకగా; నగుచున్‌= నవ్వుతూ; ఆతనికిన్‌= ఆ అర్జునుడికి; ఆ+ఎయుకు, రాజు= 
ఆ ఆటవికుల ప్రభువు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


136 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఆ విధంగా ఇరువురి బాణాలు గుచ్చుకోగా, మూకుడనేరాక్షసుడు పంది ఆకారాన్ని విడిచి నిజరూపం 
ధరించి మాయమయ్యాడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అంత అర్జునుడి ఎదుట పెద్దవిల్లు చేతపూనిన ఎరుకురాజు 
వచ్చి నిలబడ్డాడు. అతడిచుట్టూ ఆటవిక స్రీలు. లేజవరాండ్రు వేలకొలది నిలిచి ఉన్నారు. అతడు మేరుశిఖరం వలె 
య లు 

మితిలేని ఆటవిక భటులమధ్య గంభీరంగా నిలిచాడు. అర్జునుడు అతడితో “నీవు ఎవడవు? మనుష్యులు కానరాని 
-ఈ కారడవిలో ('ప్రేయసీబ్బందంతో కూడి ఎందుకు తిరుగాడుతున్నావు? నేను బాణంతో కొట్టిన జంతువునే 
నీవుకూడ ఎందుకు నీ బాణంతో కొట్టావు? ఇది వేటలో పాటించే ధర్మానికి వ్యతిరేకం కదా! ఇప్పుడే నిన్ను నా 
వాడిబాణాల పాలు చేస్తాను” అని పలికాడు. ఆ ఎరుకురాజు చిరునవ్వుతో ఇట్టా బదులు పలికాడు. 


ఆ. _ 'ఏను నా మృగంబు నేసితి; నది మదీ! యాస్త నిహతమయ్యె; నవికలముగం 
జనునె నీకు లేని శౌర్యసంపదఈ జెప్పి ।; కొనంగ మదము మిగిలి గుజనునట్లు. 308 


ప్రతిపదార్థం: ఏనున్‌= నేను; ఆ+మృగంబున్‌+ఏసితిన్‌= ఆ జంతువును బాణంతో కొట్టాను; అది= ఆ పంది; మదీయ+అస్త్ర; 
నిహతము+అయ్యెన్‌= నా యొక్క మం[త్రబాణంచేత చంపబడింది; అ+వికలముగన్‌= కలతలేకుండ; నీకు, లేని, శౌర్య, 
సంపదన్‌= నీకు లేని పరాక్రమ విభవం; మదము, మిగిలి= కొవ్వక్కి; కు, జనున్‌+అట్టు= చెడ్డ మనుజుడి వలె; చెప్పికొనం 
గన్‌= ప్రకటించుకోవటం; చనునె= సరిపోతుందా? 


తాత్సర్యం: 'ఆ పందిని బాణంతో కొట్టింది నేను. అది నా దెబ్బకు చనిపోయింది. నీవు మదించి, నీచుడివలె, 
సిగ్గులేకుండ, నీకు లేని పరాక్రమవిభవం ఉన్నట్టు చాటుకొనటం తగునా? 


క. పలుకుల నొప్పదు, బీరము । గలవేని రణంబు సేయ గడంగుము, నీ దో 
రల మిప్పుడ యుడిపెద' నని ।; తలరక యేయుచుం బినాకి తా. గిరీటిన్‌. 309 


ప్రతిపదార్థం: పలుకులన్‌= మాటలలో మాత్రమే; ఒప్పదు= సరిపోదు; బీరము+కలవు+ఏని= శౌర్యం కలవాడివైతే; 
రణంబు+చేయన్‌+కడంగుము= యుద్ధం చేయటానికి పూనుకొమ్ము; నీ, దోస్‌+బలము= నీ భుజశక్తి ఇప్పుడు+అ= ఇప్పుడే; 
ఉడిపెదను= మాపుచేస్తాను; అని= అని పలికి; తలరక= చలించక; ఏయుచున్‌= బాణాలు ప్రయోగిస్తూ; పినాకి= పినాక మనే 
విల్లు కలవాడు (శివుడు); కిరీటిన్‌= అర్జునుడిని; తాశెన్‌= డీకొన్నాడు. 


తాత్పర్యం: పరాక్రమ దర్పం చూపవలసింది మాటలతో కాదు. నీకు పౌరుషం ఉంటే యుద్ధం చేయటానికి 
పూనుకొమ్ము. నీ భుజ శక్తిని ఇప్పుడే మాపుచేస్తాను'- అని బాణాలు వేస్తూ పినాకపాణి అయిన పరమశివుడు 
అర్హునుడితో యుద్దానికి తలపడాడు. 

జ యు య్‌ 


వ. అంత. 310 


తాత్పర్యం: అప్పుడు. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 137 


చ. ప్రతిబలదర్వభంజనుండు పార్ద్చుండు దారుణబాణవర్న ము 
న్నత్రి నతివీరుందడై కురిసినం, బరముండు మహాంబువృష్టి. బ 
ర్వతము గ్రహించునట్లు బలవంతుండు దాని గ్రహించి పోర న 
క్షతతనుం డయ్యె; వాని నతిగర్వితుం బార్జుండు సూచి యాత్మలోన్‌. 311 


ప్రతిపదార్థం: 'ప్రతిబల, దర్చ, భంజనుండు= శత్రువుల బలాన్ని, అహంకారాన్ని భంగపరచేవాడు; పార్భుండు= అర్జునుడు; 

ఉన్నతిన్‌= గొప్పతనంతో; అతివీరుండు+ఐ= వీరాధివీరుడై; దారుణ, బాణ, వర్షము= భయంకరమైన బాణాలవాన; కురిసినన్‌= 

కురియించగా; పరముండు= శివుడు; బలవంతుండు= బలం కలవాడు; మహా+అంబు, వృష్టిన్‌= గొప్పవానను (నీటి 

జలులను); పర్వతము= కొండ; [గ్రహించునట్టు= స్వీకరించునట్టు; దానిన్‌= ఆ బాణవర్షాన్ని; (గ్రహించి= స్వీకరించి; పోరన్‌= 
౮ ళా! ౮ 0 

యుద్దంలో; అక్షత, తనుండు+అయ్యెన్‌= మొక్కవోని దేహం కలవా డయ్యాడు; అతి, గర్వితున్‌= మిక్కిలి పొగరుకలవాడిని; 

వానిన్‌= ఆ ఎరుకలరేడును; పార్టండు= అర్జునుడు; చూచి; ఆత్మలోన్‌= తన మనస్సులో. 


తాత్పర్యం: శత్రువుల అహంకారాన్ని నిర్మూలించే అర్జునుడు బాణాల వానజల్లును ఘోరంగా కురియించాడు. 
కాని బలవంతుడగు పరమశివుడు, వర్షానికి చలించని కొండవలె ఆ బాణవర్గానికి, చలించక ఉండి, గాయంలేని 
కాయంతో నిలిచాడు. అప్పుడు ఆ పొగరుబోతు ఎరుకలరేడును చూచి అర్జునుడు తన మనస్సులో ఇట్టా యోచించాడు. 


విశేషం: అలం: రూపకం, ఉపమ. 


చ.  'ఇతండు సురేంద్రుండొండెం బరమేశ్వరుండొండె, ధనేశుండొండెం గా 
కతులబలప్రభావయుతు. దన్యుండు గాం డొరు(దైన మద్దుజా 
వితత ధనుర్విముక్త శరవేగము పోర సహించి యిట్లు ల 
క్షతుండు నమూర్చితుండు నయి కంపము. బొందక యుండ నేర్టునే. 312 


ప్రతిపదార్థం: ఇతండు= ఈ ఎరుకలరేడు; సురేంద్రుండు+జఒండెన్‌= దేవేంద్రుడు కాని; పరమ+-ఈశ్వరుండు+ఒండెన్‌= పరమ 
శివుడు కాని; ధన+-ఈశుండు+జఒండెన్‌= ధనపతి అయిన కుబేరుడు కాని; కాక= కాకుండ; అతుల, ప్రభావ, యుతుండు= 
సాటిలేని మహిమతో కూడిన వాడు; అన్యుండు= మరి వేరేవాడు; కాండు; ఒరుండు+ఐన= ఇంకొకడే అయితే; మత్‌, 
భుజా+వితత, ధనుస్‌+విముక్త+శర, వేగము= నాదైన భుజబలంచేత విసృతమైన వింటినుండి విడువబడిన బాణాల వేగాన్ని; 
పోరన్‌= యుద్దంలో; సహించి= ఓర్చి; ఇట్టులు= ఈ విధంగా; అ, క్షతుండున్‌= గాయపడనివాడు; న, మూర్చితుండున్‌+అయి= 
స్పృహ కోల్ఫోనివాడున్నూ అయి; కంపమున్‌+పొందక= చలించక; ఉండనేర్చునే= ఉండగలడా? 


తాత్పర్యం: (ఎరుకలరేడును చూచి అర్జునుడు తనమనస్సులో ఇట్లా తర్కించుకొన్నాడు). 'ఇతడు దేవేంద్రుడైనా 
లేదా పరమ శివుడైనా లేదా కుబేరుడైనా అయ్యుండాలి. అట్టాకాక, ఇతరుడే అయితే నాభుజశక్తిచేత విసృతమైన 
వింటినుండి ప్రయోగించిన బాణాలధాటికి యుద్దంలో గాయపడక, మూర్చనొందక, చలించక ఇంతసేపు ఉండగలడా? 


నిశేషం: అలం: ఉత్రేక్ష. 


138 శ్రీనుదాంధ్ర నముహాభారతము 


వ. నా యేసిన యపార దుర్వార నారాచంబు లవివేకియందు. బ్రయుక్తంబు లయిన సుభాషితంబులుంబోలె 
వీనియందు నిష్పలంబు లగుచున్నయవి. 313 


ప్రతిపదార్హం: నా+ఏసిన= నేను ప్రయోగించిన; అపార, దుర్వార, నారాచంబులు= లెక్కకు మిక్కిలి అయినట్టివిన్నీ, 
వారించటానికి సాధ్యం కానట్టివిన్నీ అయిన బాణాలు; అవివేకి యందున్‌= వివేకంలేనివాడిపట్ట, అంటే విచక్షణశక్తిలేనివాడిపట్ట; 
'ప్రయుక్తంబులు+అయిన= ప్రయోగించబడిన; సుభాషితంబులున్‌+పోలె= సూక్తుల వలె; వీనియందు= ఈ ఎరుకురాజుపట్ట; 
నిష్పలంబులు= ప్రయోజనం లేనివి; అగుచున్న+అవి= అవుతున్నాయి. 


తాత్పర్యం: నేను ప్రయోగించిన బాణాలు అసంఖ్యాకాలు. ఎవ్వరూ ఎదుర్కొనలేనివి. కాని, ఇవి మూర్షుడి పట్ట 
ప్రయోగించబడిన సూక్తుల వలె ప్రయోజనం లేని వవుతున్నాయే! 


నిశేషం: సుభాషితం అంటే చక్కగా చిక్కగా చెప్పబడిన వాక్యం. 'అల్పాక్షరముల అనల్సార్థరచని సుభాషితైలి. లోకానుభవం 
సుభాషితానికి జీవనాడి. సంస్కృత వాజ్మయం సుభాషితరచనకు పేరుకెక్కింది. అన్ని భాషలలో గల సామెతలు సుభాషితాలే. 
సామెతలే కాక, మహానుభావులు, జ్ఞాన వయోవృద్దులు, తమ అనుభూతిని సూత్రప్రాయంగా మరువలేని మాటలలో 
మట్టసంగా కుదించి మదించి సుభాషితాలలో అందించగలరు. కావున సంక్షిప్త్రత సుభాషితానికి అంతరాత్మ అని చెప్పవచ్చును. 
ఎంతటి సుభాషితమైనా మూర్చుడి పట్ల బూడిదలో పోసిన పన్నీరువలె వ్యర్థమవుతుంది. అంటే సుభాషితవక్త ఎంతటి 
'ప్రతిభావంతుడో (శ్రోత సయితం అంతటి మేధావి అయి ఉండాలి- అని ఈ పద్యం నొక్కి వక్కాణిస్తున్నది. అలంకారం: 
ఉపమ. 


ఆ. _ ఎటుకు నన్ను నుజక యేసిన శరములు । నెజంకులాడి నాకు నిశితదివ్య 
విశిఖితతులయట్లు వేదన గావించు । టిది యపూర్వ; మీత6 డెవ్వం డొక్కొ! 314 


ప్రతిపదార్హం: ఎజుకు= ఆటవికుడు; నన్నున్‌; ఉజణక= లెక్కచేయక; ఏసిన= ప్రయోగించిన; శరములు= బాణాలు; నెజయలు+ఆడీ= 
మర్మాలు భేదించి; నాకు; నిశిత, దివ్య, విశిఖ, తతుల+అట్టు= వాడి అయిన దేవతా సంబంధమైన బాణాల సముదాయాలవలె 
అంటే దివ్యా(స్తాల వలె; వేదన= బాధ; కావించుట= కలించటం; ఇది= ఈ సంఘటన; అపూర్వము= నే నిదివరకు ఎన్నడూ 
అనుభవించనట్టిది;ి ఈతండు= ఈ ఎరుకు; ఎవ్వండు+ఒక్కొ!= ఎవడోకదా! 


తాత్పర్యం: ఈ ఎరుకు నన్ను లెక్కచేయక నాపై ప్రయోగించిన వాడిబాణాలు నామర్మాలను భేదించాయి. ఇవి 
సాధారణమైనవి కావు. దివ్యాస్తాలను పోలి ఉన్నాయి. ఇది నాకు అపూర్వమైన (ఇది వరకు లేని అనుభూతి. ఈ 
ఎరుకు ఎవడై ఉండవచ్చును? 


న. _ ఇప్పర్వతంబు దైవనివాసంబుగావున నితండు కిరాత రూప ప్రచ్చన్నుండైన యెయ్యేని యొక్క 
దివ్యపురుషుండు గావలయు' నని యశనికల్పంబులైన దివ్యశరంబు లయ్యెజుకుపయి నేసి యర్జునుం 
దక్షయబాణంబు లైన తన తూణీరమ్ములయం దమ్ములు గానక 'ఖాండవదహనంబునా. డగ్నిదేవుండు నా 
కిచ్చిన యక్షయశరధు లిప్పుడు యుగాంతకాల రిక్తంబులైన శరధులుంబోలె నున్న్మయవి; యిది యేమి 
యద్దుతంబో' యనుచు నలిగి గాండీవం బెత్తికొని యెజబుకుపయిం బఅచి. 315 


ఆరణ్యపర్వము - ప్రథనూశ్వాసము 139 
ప్రతిపదార్థం: ఈ+పర్వతంబు= ఈ కొండ; దైవ నివాసంబు= దేవతలు నివసించేచోటు; కావునన్‌= కాబట్టి; ఇతండు= ఈ 
ఎరుకు; కిరాత, రూప, ప్రచ్చన్నుండు+ఐన= ఎరుకు రూపంలో మారువేషం ధరించినవాడు అయిన; ఎయ్యేని+ఒక్క= ఎవడో 
ఒక; దివ్యపురుషుండు= దేవతలకు సంబంధించినవాడు; కావలయున్‌= అయి ఉంటాడు; అని= అని ఆలోచించి; అశని, 
కల్పంబులు+ఐన= పిడుగులవంటివైన; దివ్య, శరంబులు= దేవతా సంబంధాలైన బాణాలను; ఆ+ఎజుకు, పయిన్‌= ఆ 
ఎరుకురేని మీద; ఏసినన్‌= వేయగా; అర్జ్హునుండు; అక్షయ, బాణంబులు+ఐన= తరుగని అమ్ములు ఉండే; తన 
తూణీరమ్ములయందు= తన అమ్ముల పొదులలో; అమ్ములు కానక= బాణాలు కనిపించక; ఖాండవ, దహనంబు, నాండు= 
ఖాండవ మనే పేరున్న వనాన్ని తగుల బెట్టిన సమయంలో; అన్నిదేవుండు; నాకు; ఇచ్చిన; అక్షయ, శరధులు= తరుగని 
అమ్ముల పొదులు; ఇప్పుడు= ఈ సమయంలో; యుగ+అంత, కాలరిక్తంబులు+ఐన= యుగాల చివర ఏర్పడే ప్రళయ 
సమయంలో శూన్యాలైన; శరధులున్‌+పోలెన్‌= సముద్రాల వలె; ఉన్న+అవి= ఉన్నాయి; ఇది, ఏమి+అద్భుతంబో= ఇది ఎంతటి 
అచ్చెరువు కొలిపే సంఘటనో; అనుచున్‌= అని తలుస్తూ; అలిగి= కోపగించి; గాండీవంబు+ఎత్తికొని= గాండీవ మనే వింటిని 
చేతితో ఎత్తిపట్టుకొని; ఎజుకుపయిన్‌+పఅచి= కిరాతుడిపైకి పరుగెత్తి. 


తాత్సర్యం: ఈ కొండపై దేవతలు నివసిస్తున్నారుకదా! ఈ ఎరుకు మారువేషంలో ఇక్కడికి వచ్చిన ఏ దివ్యపురుషుడో 
అయ్యుండాలి” అని తలపోసి, అర్జునుడు అతడిపై పిడుగులవంటి అస్రాలను ప్రయోగించాడు. ఖాండవ దహనంవేళ 
అగ్నిదేవుడు తనకు బహూకరించిన అక్షయతూణీరాలు, (ప్రళయకాలంలో ఎండిన సముద్రాలవలె శరవిహీనాలు 
అయ్యాయి. ఇది ఏమి అద్భుతమో! అని అర్జునుడు తలపోసి ఆగ్రహంతో తనగాండీవాన్నే ఎత్తుకొని ఆ కిరాతుడిపైకి 
ఉరికాడు. 


నిశేషం: ఇచట శరధి' శబ్దాన్ని శ్రేషార్ధంలో నన్నయ మహాకవి ప్రయోగించాడు. శరం= బాణం, నీరు. అక్షయ తూణీరాలు 
“శూన్యశరధులు" అయ్యాయి అంటే బాణ రహితాలయ్యాయని అర్థం. ప్రళయ కాలంలో సముద్రాలు “శూన్య శరధులు” 
అవుతాయి, అంటే శరవిహీనాలు, నీరులేనట్టివి అవుతాయి- అని అర్హం. ఇచట శ్రేషానుప్రాణిత ఉపమాలంకారం ఉన్నది. 
అక్షయ తూణీరాలు ఉపమేయం, ప్రళయ కాల సముద్రాలు ఉపమానం, శరశూన్యాలవటం ఉభయాలకు సమానధర్మం. 


క.  అపహృత గాందీవుండు నై; యపరిమిత క్రోధహృదయు డన్నరుండు పరం 
తపుం డెటుకుమస్తకంబునం । గృపాణపాతంబు. జేసి గిట్టి కడంకన్‌. 316 


ప్రతిపదార్థం: అపహృత గాండీవుండును+ఐ= అపహరించబడిన గాండీవం కలవాడై; అపరిమిత క్రోధ హృదయుండు= 
మితిలేని కోపంతో నిండిన హృదయం కలవాడు; పరంతపుండు= శత్రువులను బాధించేవాడు; ఆ+నరుండు= ఆ అర్జునుడు; 
కిట్టి= సమీపించి; కడంకన్‌= పూనికతో; ఎజుకు, మస్తకంబునన్‌= కిరాతుడి శిరస్సుపై; కృపాణ, పాతంబున్‌+చేసెన్‌= కత్తి 
పడేటట్టు చేశాడు అంటే కత్తితో గట్టిగా కొట్టాడు. 


తాత్పర్యం: అర్జునుడు గాండీవం ఎత్తి పట్టుకొని కిరాతుడిపైకి విజృంభించాడు కాని అతడి చేతినుండి గాండీవం 
అదృశ్యమైపోయింది. అప్పుడు అర్జునుడికి మితిమీరిన కోపం వచ్చి కత్తితో ఆ ఎరుకుతలపై కొట్టాడు. 


క. అదియు వృథయైన. బార్జుండు | వదలక వృక్షముల రాల వైచెను రణదు 
ర్మదు వనచరు నవి యెల్లం |; దదంగముల నడంగె నద్దుతంబుగ నంతన్‌. 317 


140 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అదియు= ఆ విధంగా కత్తిని దూసి కిరాతుడి శిరస్సుపై మొత్తటం కూడా; వృథ+ఐనన్‌= వ్యర్థం కాగా; 
పార్టండు= అర్జునుడు; వదలక= విడిచి పెట్టక (అంటే పోరుసల్పటం మానక); వృక్షములన్‌= వృక్షాలతో; రాలన్‌= రాళ్ళతో; 
రణ, దుర్మదున్‌= యుద్దంలో చెడు గర్వం కల; వనచరున్‌= ఆటవికుడిపై; వైచెను= విసిరివేశాడు; అవి+ఎల్లన్‌= ఆ చెట్టు, 
రాళ్ళు అన్నియున్నూ; అంతన్‌= అటుమీద; అద్భుతంబుగన్‌= ఆశ్చర్యకరంగా; తద్‌+అంగములన్‌= ఆ ఎరుకు అవయవాలలో; 
అడగౌన్‌= అణగారిపోయాయి. 


తాత్పర్యం: తాను విసరిన కత్తి వ్యర్థం కాగా, అర్జునుడు విడువక యుద్దంలో చెడుగర్వం కల ఎరుకుపై చెట్టు; 
రాళ్ళు విసిరాడు. అవి కూడ ఆశ్చర్యకరంగా ఆతడి అవయవాలలో అణగారిపోయాయి. 


క. హరుం బెనంగి పట్టుకొని భీ । కరబలుం డర్దునుండు ముష్టిఘాతంబుల సం 

గర మొనరించెను; వనచర । వరు లాతని శౌర్యగౌరవము. బొగడి రెదన్‌. 318 
ప్రతిపదార్థం: హరున్‌= శివుడిని; పెనంగి, పట్టుకొని= కలియబడి పట్టుకొని; భీకరబలుండు= భయంకరమైన బలం కలవాడు; 
అర్జ్హునుండు; ముష్టి, ఘాతంబులన్‌= పిడికిలి పోట్లతో; సంగరము+జఒనరించెను= పోరాటం సలిపాడు; వన, చర, వరులు= 
ఆటవిక శ్రేష్టులు; ఎదన్‌= తమ హృదయంలో; ఆతని= ఆ అర్జునుడి; శౌర్య గౌరవమున్‌= పరాక్రమం యొక్క గొప్పతనాన్ని; 
పొగడిరి= ప్రశంసించారు. 


తాత్పర్యం: భయంకరమైన పరాక్రమం కల ఆ అర్జునుడు శివుడితో కలియబడి పట్టుకొని పిడికిటి పోట్టతో యుద్ధం 
చేశాడు. అర్జునుడి ధైర్యసాహసాలను ఆ వనచర్రేష్టులు తమ హృదయంలో ప్రశంసించారు. 


క. తనదివ్యగాత్రమున న । ర్లును గాత్రనిపీడం జేసి శూలధరుం; డం 

తన మూర్ధవోయి పీడిత । తనుండై పార్థుండు ధరణితలమున6 బడియెన్‌. 319 
ప్రతిపదార్థం: శూలధరుండు= త్రిశూలాన్ని ధరించినవాడు- శివుడు; తన, దివ్య గాత్రమునన్‌= తన దివ్యశరీరంతో; అర్జును, 
గాత్ర, నిపీడన్‌+చేసెన్‌= అర్జ్హునుడియొక్క దేహానికి మిక్కిలి రాపిడి కలిగించాడు; అంతన్‌+అ= అంతట; పార్టుండు; పీడిత, 
తనుండు+ఐ= బాధించబడిన దేహం కలవాడై; మూర్చ+పోయి= స్పృహతప్పి; ధరణి, తలమునన్‌+పడియెన్‌= భూమితలంపై 
పడిపోయాడు. 


తాత్సర్యం: శివుడు తన దివ్యదేహంతో అర్జునుడి శరీరానికి గట్టి రాపిడి కలిగించి నొప్పించాడు. అంతట అర్జునుడు 
ఆ బాధను ఓర్వలేక మూర్చపోయి భూమిపై పడిపోయాడు. 


వ. అంత. 320 


తాత్పర్యం: ఆ తరువాత. 


చ.  వరదుండు పార్టుశౌర్యవిభవంబున కాతని ధైర్యవృత్తికి 
న్నరుదుగ మెచ్చి సన్నిహైతుండయ్యె; జటామకుటేందురేఖయుం 
గరమున శూలమున్‌ గరళకాలగళంబు బృహద్గజాజినాం 
బరము౦ దృతీయలోచనము. బన్నగహారము నొప్పుచుండంగన్‌. 321 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 144 


ప్రతిపదార్థం: వరదుండు= (వరాల నిచ్చేవాడయిన) శివుడు; పార్టు= అర్జునుడియొక్క; శౌర్యవిభవంబునకున్‌= పరాక్రమ 
సంపదకు; ఆతని ధైర్యవృత్తికిన్‌= ఆతడి సాహస ప్రకృతికి; అరుదుగ, మెచ్చి= అసాధారణంగా సంతోషించి; జటా, మకుట+ఇందు, 
రేఖయున్‌= కిరీటంవలె దట్టంగా అల్టుకొన్న జడలుగల తలపై చంద్రవంకయున్నూ; కరమునన్‌= చేతిలో; శూలమున్‌= 
(త్రిహలమున్నూ; గరళ, కాల, గళంబు= విషంచేత నల్లనైన గొంతుకయున్నూ; బృహత్‌+గజ+అజిన+అంబరమున్‌= పెద్దదైన 
ఏనుగుతోలుబట్టయున్నూ; తృతీయ, లోచనమున్‌= మూడవకన్నూ; పన్నగ, హారమున్‌= పాముదండ; ఒప్పుచుండంగన్‌= 
విలసిల్లుతుండగా; సన్నిహితుండు+అయ్యెన్‌= దగ్గరగా (ప్రత్యక్షమయ్యాడు. 


తాత్పర్యం: వరదుడైన శివుడు అర్జునుడి ధైర్య సాహసాలకు మెచ్చి కిరీటం వలె జడలు కట్టిన శిరస్సుపై ఉన్న 
చంద్రవంకతో, చేత త్రిశూలంతో, విషంచేత నల్లనయిన గొంతుకతో, పెద్ద ఏనుగుతోలుబట్టతో, మూడవ కంటితో, 
పాముదండతో ప్రత్యక్షమయ్యాడు. 


వ. _ ఇట్లు విరూపాక్షుండు నిజరూపంబుతో నర్జునునకు సన్నిహైతుందడై 'యర్జునా! క్షత్రియ లొరు లెవ్వరు నీయట్టి 
శౌర్య ధైర్యవంతు లెందును లేరు; నీ తపఃక్షాత్రగుణంబులకు మెచ్చితి; నీ కోర్కి సవలంబు సేసెద; 
దేవాసురమానుషంబైన జగం బంతయు నీవ జయింతు; నా స్వరూపంబు సూడు” మని దివ్యదృష్టి యిచ్చినం 
జూచి పార్గుండు కృతార్థుండై దండప్రణామంబు సేసి. 322 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; విరూపాక్షుండు= (విరూపమైన కన్నులుకలవాడు) శివుడు (ముక్కంటి); నిజ, రూపంబుతోన్‌= 
స్వస్వరూపంతో అంటే అసలు రూపంతో; అర్జునునకు; సన్నిహితుండు+ఐ= ప్రత్యక్షమై (బాగుగా దరిజేరినవాడై); అర్జునా! 
క్షత్రియులు+ఒరులు+ఎవ్వరు= క్షత్రియులలో ఇతరు లెవ్వరున్నూ; నీ+అట్టి, శౌర్య ధైర్యవంతులు+ఎందును, లేరు= నీతో 
సరిపోలే శౌర్యధైర్యాలు కలవారు ఎవ్వరూ లేరు; నీ, తపస్‌-+క్షాత్ర గుణంబులకు= నీదైన తపస్సు, క్షాత్రగుణమైన పరాక్రమం 
అనే లక్షణాలకు; మెచ్చితి= సంతసించాను; నీ కోర్కి= నీవాంఛితం; సఫలంబు+చేసెదన్‌= నెరవేరేటట్టు చేస్తాను; దేవ+అసుర, 
మానుషంబు+ఐన= దేవతలకు, రాక్షసులకు, మనుజులకు సంబంధించిన; జగంబు+అంతయున్‌= జగత్తు అంతయు; 
నీవు+అ= నీవే; జయింతు= గెలువగలవు; నా, స్వరూపంబు= నా అసలైన ఆకారం; చూడుము; అని= అని చెప్పి; దివ్య, 
దృష్టి*ఇచ్చినన్‌= అతిలోకమైన చూపు ప్రసాదించగా; చూచి= చూచి; పార్భండు= అర్జునుడు; కృతార్థుండు+ఐ= ధన్యుడై; 
దండ(ప్రణామంబు+చేసి= సాగి (సాష్టాంగంగా) నమస్కరించి. 


తాత్సర్యం: పరమశివుడు నిజరూపంతో అర్జునుడికి ప్రత్యక్షమయి 'ఓ అర్జునా! క్షత్రియులలో శౌర్య ధైర్య సాహసాలలో 
నీకు సాటి అయినవారు ఎవ్వరూ లేరు. నీ తపస్సు, నీ పరాక్రమం అనే లక్షణాలకు నేను సంతసించాను. నీవు 
కోరిన వరాలు ఇవ్వగలను. దేవతలకు, రాక్షసులకు, మనుజులకు సంబంధించిన జగాన్నంతటిని నీవు జయించగలవు. 
నా నిజస్వరూపం చూడుము” అని అతనికి దివ్యదృష్టి ప్రసాదించాడు. అర్జునుడు కృతార్జుడై పరమశివుడికి సాగిలి 
మొక్కాడు. 
క. వరదు సురాసురవందితు. । గరుణాకరు హరు. బినాకకరు. గరిచర్మాం 

బరు శంకరు గిరిజాసుం । దరు నిట్లని సంస్తుతించెం దద్దయు భక్తిన్‌. 323 


ప్రతిపదార్థం: వరదున్‌= కోరికలు ఈడేర్చేవాడిని; సుర+అసుర, వందితున్‌= దేవతలచేతను, రాక్షసులచేతను నమస్కరించ 
బడేవాడిని; కరుణా+ఆకరున్‌= దయామయుడిని; హరున్‌= శివుడిని; పినాక, కరున్‌= పినాకమనే విల్లు చేతిలో కలవాడిని; 


శతం శ్రీనుదాంధ్ర మహాభారతము 


కరి, చర్మ+అంబరున్‌= ఏనుగుతోలు బట్టగా కలవాడిని; శంకరున్‌= మంగళకరుడైన శివుడిని; గిరిజా; సుందరున్‌= 
పార్వతీపతిని; (గిరిజ= కొండ కూతురు); ఇట్టు+అని= ఈ విధంగా; తద్దయు= మిక్కుటంగా; భక్తిన్‌= గౌరవంతో కూడిన 
(ప్రేమతో; సంస్తుతించెన్‌= మిక్కిలిగా పొగడాడు. 


తాత్పర్యం: కోరికలను ఈడేర్చేవాడున్నూ, దేవతలచేత రాక్షసులచేత నమస్కరించబడినవాడున్నూ. 
దయామయుడున్నూ, పినాకమనే విల్లు చేతిలో కలవాడున్నూ, మంగళకరుడున్నూ, పార్వతీపతియున్నూ అయిన 
పరమశివుడిని అర్జునుడు అత్యంతభక్తితో ఇట్లా ప్రస్తుతించాడు. 


అర్జునుడు పరమేశ్వరుని స్తోత్రము సేయుట (సం 3-40-56) 


దండకము. 
“శ్రీకంఠ, లోకేశ, లోకోద్దవస్థాన సంహారకారీ, పురారీ, మురారి ప్రియా, చంద్రధారీ, మహేంద్రాది బృందార 
కానంద సందోహ సంధాయి, పుణ్యస్వరూపా, విరూపాక్ష దక్షాధ్వరధ్వంసకా, దేవ, నీదైన తత్త్వంబు భేదించి 
బుద్ధిం బ్రధానంబు గర్మంబు విజ్ఞాన మధ్యాత్తయోగంబు సర్వక్రియాకారణం బంచు నానాప్రకారంబులన్‌ 
బుద్ధిమంతుల్‌ విచారించుచున్‌ నిన్ను భావింతు రీశాన, సర్వేశ్వరా, శర్వ, సర్వజ్ఞ, సర్వాత్మకా, నిర్వికల్ప 
ప్రభావా, భవానీపతీ, నీవు లోకత్రయీవర్తనంబున్‌ మహీవాయుఖాత్మాగ్ని సోమార్క్మతోయంబులం జేసి 
కావించి సంసార చక్రక్రియా యంత్ర వాహుండవై తాదిదేవా, మహాదేవ, నిత్యంబు నత్యంత యోగస్టితిన్‌ 
నిర్మలజ్ఞాన దీప ప్రభాజాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారుల్‌ జితక్రోధరాగాదిదోషుల్‌ యతాత్తుల్‌ 
యతీంద్రుల్‌ భవత్పాద పంకేరుహధ్యాన పీయూష ధారానుభూతిన్‌ సదా తృప్పులై నిత్యులై రవ్యయా, భవ్య, 
సేవ్యా, భవా, భర్గ, భట్టారకా, భార్గ వాగస్త్య కుత్సాది నానామునిస్తోత్ర దత్తావధానా, లలాటేక్షణోగ్రాగ్ని 
భన్మీకృతానంగ, భస్మానులిప్తాంగ, గంగాధరా, నీ ప్రసాదంబునన్‌ సర్వగీర్వాణ గంధర్వులున్‌ 
సిద్దసాధ్యోరగేంద్రాసురేంద్రాదులున్‌ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులై రీశ్వరా, విశ్వకర్తా, సురాభ్యర్దితా. నాకు 
నభ్యర్థితంబుల్‌ ప్రసాదింపు కారుణ్యమూర్తి! త్రిలోకైక నాథా! నమస్తే నమస్తే నమః. 324 


ప్రతిపదార్థం: శ్రీకంఠ= గరళం(విషం) కంఠంలో కలవాడా!; లోక+-ఈశ= లోకాలకు పరిపాలకుడా!; లోక+ఉద్భవ, స్టాన, 
సంహార, కారీ= లోకాలు పుట్టటం, ఉండటం, లయంకావటం చేసేవాడా!; పుర+అరీ= (మూడు) పురాలకు శత్రువైన వాడా!; 
ముర+అరి, ప్రియా= మురుడనే రాక్షసుడికి శత్రువైన విష్ణుదేవుడికి ఇష్టమైనవాడా!; చంద్ర, ధారీ= చంద్రుడిని ధరించినవాడా!; 
మహా+ఇంద్ర+ఆది= మహేంద్రుడు మొదలుగా గల; బృందారక+ఆనంద, సందోహ, సంధాయి= దేవతలకు ఆనందపరంపరను 
సంధించేవాడా!; పుణ్య స్వరూపా= పుణ్యమే ఆకృతిగా కలవాడా! విరూప+అక్ష= ఎగుడుదిగుడు కన్నులు కలవాడా!; దక్ష+అధ్వర, 
ధ్వంసకా= దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడా!; దేవ= దేవుడా! నీదు+ఐన, తత్త్యంబు= నీదైన సత్యస్టితి; భేదించి= 
వింగడించి; బుద్దిన్‌= ఆలోచనలో; ప్రధానంబు= మూలమైంది; కర్మంబు= కర్తవ్యం చేయటం; విజ్ఞానము= విశేషమైన ఎరుక; 
అధ్యాత్మయోగంబు= ఆత్మను గురించిన, ఆత్మకు అతీతమైన దానిని గురించిన సమన్వయం; సర్త, (క్రియా, కారణంబు= 
అన్ని పనులకు హేతువు; అంచు= అని తలపోస్తూ; నానా, ప్రకారంబులన్‌= అనేక విధాల; బుద్దిమంతుల్‌= మేధావులు; 
విచారించుచున్‌= యోచనలు సలుపుతూ; నిన్ను, భావింతురు= నిన్ను ధ్యానం చేస్తారు; ఈశాన= శివా!; సర్వ+-ఈశ్వరా= 
సమస్తాన్ని శాసించేవాడా!; శర్వ= ముక్కంటి! సర్వజ్ఞ= సమస్తం తెలిసినవాడా!; సర్వ+ఆత్మకా= అన్నిటికి ఆత్మ అయినవాడా!; 


ఆరణ్యపర్వము - ప్రథనూశ్వాసము 143 
నిర్వికల్బ(ప్రభావా= మొక్కవోని మహిమ కలవాడా!; భవానీపతీ= పార్వతీభర్తా!; నీవు; లోక, త్రయీ, వర్తనంబున్‌= మూడులోకాల 
నడవడికను; మహీ, వాయు, ఖ+ఆత్మ+అగ్ని, సోమ+అర్క, తోయంబులన్‌+చేసి= భూమి, గాలి, ఆకాశం, ఆత్మ, నిప్పు, 
చంద్రుడు, సూర్యుడు, నీళ్లు వీటితో; కావించి= నిర్మించి; సంసార, చక్ర, క్రియా, యంత్ర, వాహుండవు= ప్రపంచం యొక్క 
చక్రాన్ని (సృష్టి (ప్రవర్తనాన్ని) (త్రిపటంకొరకు యంత్రాన్ని (కీలకాన్ని) ధరించిన వాడివి; ఐతి= అయినవాడివి; ఆది, దేవా= 
మొదటిదేవుడా!; మహాదేవా= గొప్పదేవుడా!; నిత్యంబున్‌= ఎల్లప్పుడు; అత్యంత, యోగ స్థితిన్‌= మిక్కుటమైన యోగంలో 
ఆరూఢుడవై ఉండటంచేత; నిర్మల, జ్ఞాన, దీప, ప్రభా, జాల, విధ్వస్త నిస్సార, సంసార, మాయా+అంధకారుల్‌= స్వచ్చమైన 
ఎరుక అనే జ్యోతియొక్క వెలుగు వెల్టువచేత నాశం చేయబడిన సారంలేని ఐహికమాయ అనే చీకటి కలవారు అంటే 
స్వచ్చమైన జ్ఞానమనే వెలుగుచేత సారరహితమైన సంసార మాయనుండి, చీకటి నుండి వైదొలగినవారు; జిత, (క్రోధ, 
రాగ+ఆది, దోషుల్‌= జయించబడిన కోపం, గ్రేమ మొదలైన దోషాలు కలవారు, అంటే కోపం, అనురక్తి మున్నగు దోషాలను 
జయించినవారు; యత+ఆత్ముల్‌= ఆత్మ నిగ్రహం కలవారు; యతి+ఇంద్రుల్‌= ముని శ్రేష్టులు; భవత్‌, పాద, పంకేరుహ, 
ధ్యాన పీయూష ధారా+అనుభూతిన్‌= నీయొక్క పాద పద్మాలలో నిమగ్నమైన ఆలోచన అనే అమృతం యొక్క ధారను 
ఎడతెగకుండ (క్రోలేవారై- ఆ అనుభవంతో; సదా= ఎల్లప్పుడు; తృప్తులు+ఐ= తనివి చెందినవారై నిత్యులు+ఐరి= ఎల్లప్పుడు 
మనగలిగారు; అవ్యయా= నాశరహితుడా!; భవ్యసేవ్యా= పూజింపతగినవారిచేత సేవించ బడేవాడా!; భవా!= అంతా నీవే అయి 
ఉండేవాడా! భర్గ= శివా! భట్టారకా= విద్వాంసుడా!; భార్గవ+అగస్త్య, కుత్స, + ఆది, నానాముని, స్తోత్ర, దత్త+అవధానా= 
భార్గవుడు, అగస్త్యుడు, కుత్సుడు మొదలైన పెక్కుమునులు చేసే స్తోత్రాలలో ఏకాగ్రతతో నిమన్నమైన మనస్సు కలవాడా! 
లలాట+-ఈక్షణ+ఉ(గ్ర+అగ్ని, భస్మీకృత+అనంగ= నుదుటికంటినుండి వెలువడిన భయంకరమైన మంటచేత బూడిదగా 
చేయబడిన మన్మథుడు కలవాడా! అంటే నుదుటి కంటిమంటచేత మన్మథుడిని బూడిదగా చేసినవాడా!; భస్మ+అనులిప్త*+*అంగ= 
బూడిద పూయబడిన దేహం కలవాడా!; గంగా, ధరా= గంగను ధరించినవాడా!; నీ ప్రసాదంబునన్‌= నీ దయవలన; సర్ప, 
గీర్వాణ, గంధర్వులున్‌= అందరు దేవతలు, గంధర్వులును; సిద్ద, సాధ్య+(ఉరగ+ఇం(ద్ర=) ఉరగేంద్ర+(అసుర+ఇంద్ర= 
అసురేంద్ర+ఆదులున్‌= సిద్దులు, సాధ్యులు, సర్పతశ్రేష్టులు, రాక్షసశ్రేష్టులు మున్నగు వారును; శాశ్వత+ఐశ్వర్య, సం[ప్రాప్తులు+ఐరి= 
ఎల్లప్పుడు నెలకొని ఉండే సంపద పొందినవా రయ్యారు; ఈశ్వరా= పాలకుడా!; విశ్వకర్తా= సృష్టిని నిర్మించినవాడా!; 
సుర+అభ్యర్చితా= దేవతలచేత ఆరాధించబడినవాడా!; నాకున్‌; అభ్యర్థితంబుల్‌= కోరికలు; (ప్రసాదింపు= అను[గ్రహించుము; 
కారుణ్యమూర్తీ= దయ ఆకృతి కొన్నవాడా!; త్రిలోక+ఏక, నాథా= మూడులోకాలకు ఒకే అధిపతి అయినవాడా!; నమః+తే= 
= నీకు నమస్కారం; నమః+తే= నీకు నమస్కారం; నమః= నమస్కారం. 


తాత్పర్యం: 'శ్రీకంఠా! లోకాలకు పాలకుడా! సృష్టి స్థితి లయకారుడా! త్రిపురాలను ధ్వంసం చేసినవాడా! మురుడు 
అనే రాక్షసుడిని సంహరించిన విష్ణుదేవుడికి ప్రియమైన వాడా! చంద్రవంకను ధరించినవాడా! దేవేంద్రుడు మున్నగు 
దేవతలకు ఆనందాలను చేకూర్చేవాడా! పుణ్యాలు ఆకృతిగొన్న వాడా! ముక్కంటీ! దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం 
చేసినవాడా! దేవా! మేధావులు నీదైవతత్తాన్ని ఆలోచించి, వింగడించి, కర్మం ్రధానమైనదగు విజ్ఞానం, అధ్యాత్మయోగం 
సర్వక్రియాకారణమని అనేక విధాల విచారణలు చేస్తూ నిన్ను ధ్యానిస్తారు. సర్వేశ్వరుడవైన శర్వ! సర్వజ్ఞ! సమస్త 
సృష్టికి ఆత్మవంటివాడా! మొక్కవోని మహిమ కలవాడా! పార్వతీపతీ! నీవు మూడు లోకాల ్రవర్తనాన్ని - భూమి, 
గాలి, ఆకాశం, ఆత్మ, అన్ని, చంద్రుడు, సూర్యుడు, నీళ్లు- ఈ ఎనిమిదింటితో నిర్మించి, ఈ విశ్వసంసార 
చక్రబంధయంత్రాన్ని ధరించి నడుపుతున్నావు. ఆది దేవుడివి నీవు. మహాదేవుడివి నీవు. నిర్మలమైన జ్ఞానప్రదీప్తి చేత 
సంసార మాయాంధకారాన్ని నిర్మూలించి, వైరాగ్య సంపన్నులై జితేంద్రియులైన యతీంద్రులు నీ పాదపద్మాలను 
ధ్యానించటం అనే అమృతాన్ని నిరంతరం క్రోలుతూ సంతృప్తులై, నిత్యులై ఉన్నారు. నాశం లేనివాడా! పూజ్యులచేత 


థ శ్రీనుదాంధ్ర మహాభారతము 


సేవించబడే వాడా! సర్వం నీవే ఐనవాడా! భర్గా! విద్యాంసుడా! భార్గవుడు, అగస్త్యుడు, కుత్సుడు మున్నగు మహర్షులు 
చేసిన స్తోత్రాలను చెవియొగ్గి వినేవాడా! నుదుటి కంటిమంటచేత మన్మథుడిని బూడిద చేసినవాడా! భస్మం 
పూయబడిన దేహం కలవాడా! గంగను ధరించిన వాడా! నీ దయవలన గీర్యాణులు, గంధర్వులు, సిద్దులు, 
సాధ్యులు, ఉరగశ్రేష్టులు, రాక్షసప్రముఖులు మున్నగువారు ఎడతెగని సంపదలతో వర్చిల్లినారు. పరిపాలకుడివైనవాడా! 
విశ్వకర్తా! నా కోరికలు ఈడేర్చుము. ఓ దయామయా! మూడు లోకాలను పాలించే సార్వభౌముడా! సురాభ్యర్చితుడా! 
నీకు నా నమస్కృతులు.' 


విశేషం: ఇది దండకం. తెలుగులో బహుళవ్యాప్తిలో ఉన్న దండక ప్రక్రియ నన్నయనాడే [ప్రాచుర్యంలో ఉండటం గమనించదగిన 
విశేషం. దండకంలో ఈ క్రింది లక్షణాలు అనుశీలించదగినవి. 1. దండకం 'తి గణ ప్రయుక్తం. అంటే రెండు గురువులు 
ఒక లఘువు త గణమవుతుంది. ఛందస్సులో దండకమంటే 'తి గణ పునరావృత్తి 2. దండకం స్తుతి (ప్రధానమైనది. 
3. దండకం ఇటు వచనానికి అటు పద్యానికి సాహితీసేతువు వంటిది- అని చెప్పవచ్చును. 


వ. అని యిట్లు స్తుతియించి కృతాంజలి యై కిరీటి వెండియు నిట్లనియె. 325 


ప్రతిపదార్థం: అని= ఈ విధంగా పలికి; ఇట్టు= ఈ రీతిగా? స్తుతియించి= పొగడి; కృత+అంజలి+ఐ= చేయబడిన అంజలి 
కలవాడై అంటే నమస్కరించిన వాడై; కిరీటి= అర్జునుడు; వెండియున్‌= మరల; ఇట్టు= ఈ రీతిగా; అనియెన్‌= పలికాడు. 


తాత్పర్యం: అర్జునుడు ఈ విధంగా పరమేశ్వరుడిని ప్రస్తుతించి మళ్ళీ ఇట్లా పలికాడు. 


క. “ఎటుకని యెజుం/గక నీకున్‌ ।; మఅకువ నెదిరితిని; దీని మజువుము; నన్నుం 
గఅకంఠా! క్షమియింపుము; । నెటి నెవ్వరి కెజు6(గ నగునె నీ చరితంబుల్‌. 326 


ప్రతిపదార్థం: కణకంఠా!= నల్లని కంఠం కల పరమశివా! ఎలుక+అని= కిరాతుడు అని అనుకొని; ఎజుంగక= తెలియక; 
నీకున్‌= నిన్ను; మజణకువన్‌= అజ్ఞానం చొప్పున; ఎదిరితిని= ఎదిరించి పోరాడాను; దీనిన్‌= దీనిని; మణువుము= మరచిపొమ్ము; 
క్షమియింపుము= తప్పు సైరించుము; నీ, చరితంబుల్‌= నీ ప్రవర్తనలు; నెటిన్‌= సంపూర్ణంగా; ఎవ్వరికి+ఎజుంగన్‌+అగునె= 
ఎవరికైనా తెలియటం సాధ్యమా? 


తాత్సర్యం: “నీవు ఎవరో ఒక ఎటుకు వని తలపోసి, తెలియక నీతో అజ్ఞానంవలన యుద్ధం చేశాను. నా తప్పు 
సహించుము. ఓ నీలకంఠా! నీ ప్రవర్తనను ఎవరైనా సంపూర్షంగా తెలిసికొనగలరా?' 


విశేషం: “యెజుంగక మిమ్మున్‌! మజుకువ మార్కొన్న తప్పు మణువుండు; నన్నుం”- అనే పాఠాంతరం వావిళ్లప్రతిలో 

ఉన్నది. 

వ.  _ అనిన యప్పార్దుం గరుణారస ప్రీతి విస్తారిత విలోకనామృతమ్మున సంతర్పితుం జేసి నగుచు నీశ్వరుండు 
వాని చేయి పట్టుకొని “'ధనంజయా! నీ చేసిన వ్యతిక్రమంబు క్షమియించితి; నతిమానుషంబైన నీ 
పరాక్రమంబునకు మెచ్చితి( బూర్వజన్మంబున నీవు నరుండను దేవర్నివి;ి నారాయణ సఖుండవు; 
నరనారాయణు లనంగా మీరిద్దజు బదరీవనంబున ననేకాయుతవర్షంబులు తపంబు. జేసిన 
మహావీర్యవంతులరు; మీ తేజంబున జగంబులు రక్షితంబు లగుచున్నయవి; యిగ్గాండీవమ్ము దొల్లియు 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 145 


నీయదియ; దీనన చేసి శక్రాబిషేకమ్మునా. డసురుల జయించి; తది యిప్పు డక్షయశరధులతోడి 


మదీయమాయాగ్రస్తంబయ్యె నీగాండీవమ్మును నక్షయశరధులు నీ కిచ్చితిం గొను; మింక నీకిష్టంబైన వరమ్ము 
వేయడు మిచ్చెది ననిన నర్జునుం డిట్లనియె. 327 


ప్రతిపదార్థం: అనిన, అప్పార్భున్‌+ (ఆ+పార్భున్‌= అని చెప్పిన ఆ అర్జునుడిని; కరుణా, రస, ప్రీతి, విస్తారిత, విలోకన+ 
అమృతమ్మునన్‌= దయ అనే ద్రవంతో తడిసిన సంతోషంతో వ్యాపించిన చూపులు అనే అమృతంతో; సంతర్పితున్‌+చేసి= 
తనివి చెందిన వాడినిగా ఒనరించి; నగుచున్‌= నవ్వుతూ; ఈశ్వరుండు= శివుడు; వాని, చేయి+పట్టుకొని= ఆ అర్జునుడి 
చేతినిపట్టుకొని; ధనంజయా!= ఓ అర్జునా! నీ, చేసిన, వ్యతిక్రమంబు= నీవు చేసిన తప్పు; క్షమియించితిన్‌= మన్నించి 
ససైరించాను; అతి, మానుషంబు+ఐన= మనుజులకు అతీతమైన; నీ, పరాక్రమంబునకున్‌= నీ శౌర్యానికి; మెచ్చితిన్‌= 
సగౌరవంగా సంతోషించాను; పూర్వజన్మంబునన్‌= పోయిన జన్మలో; నీవు; నరుండు+అను= నరుడనే పేరున్న; దేవర్షివి= 
(దేవ+బుషిని) దేవతలలో మునివి; నారాయణ, సఖుండవు= నారాయణుడి చెలికాడివి; నరనారాయణులు+అనంగ= నరుడు 
నారాయణుడు అనే; మీరు+ఇద్దణు= మీరిరువురు; బదరీ, వనంబునన్‌= బదరి అనే పేరుగల అడవిలో; అనేక+అయుత, 
వర్షంబులు= పెక్కు పదివేల (దీర) సంవత్సరాలు; తపంబున్‌= తపస్సును; చేసిన= చేసినట్టి; మహావీర్యవంతులరు= 
గొప్పబలం కలవారు; మీ, తేజంబునన్‌= మీ (ప్రభావంవలన; జగంబులు= లోకాలు; రక్షితంబులు+అగుచున్న+అవి= 
కాపాడబడుతున్నాయి; ఈ+గాండీవమ్ము= ఈ గాండీవ మనే పేరున్న విల్లు; తొల్లియు= లోగడకూడ; నీ+అది+అ= నీదే 
సుమా! దీననచేసి= దీనివలన; శక్ర+అభిషేకమ్మునాండు= ఇంద్రుడు పట్టాభిషిక్తుడు అయిన దినాన; అసురుల= రాక్షసుల; 
జయించితి= గెలిచావు; అది; ఇప్పుడు; అక్షయ, శరధులతోడ= తరుగనట్టి అమ్ములపాదులతో; మదీయ, మాయా, 
(గ్రస్తంబు+అయ్యె= నాయొక్క మాయచేత (గ్రహింపబడింది అయింది; నీ, గాండీవమ్మునున్‌; అక్షయ, శరధులు; నీకు+ఇచ్చితిన్‌= 
నీకు ఇచ్చాను; కొనుము= స్వీకరించుము; ఇంక= ఇక; నీకు+ఇష్టంబు+ఐన= నీకు కావలసిన; వరంబు= కోరిక; వేయము= 
కోరుకొనుము; అనినన్‌= అని శివుడు చెప్పగా; అర్జునుండు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= చెప్పాడు. 


తాత్పర్యం: అర్జునుడిపై దయతో కూడిన చూపులనే అమృత రసం (ప్రసరింపజేసి అతడిని సంతృప్తి పొందించి, 
పరమేశ్వరుడు అతని చేయి పట్టుకొని ఇట్లా పలికాడు: 'ఓ ధనంజయా! నీ తప్పు క్షమించాను. లోకాతీతమైన నీ 
పరాక్రమానికి మెచ్చాను. పూర్వజన్మంలో నీవు నరుడు అనే దేవబుషివి. నారాయణ మహర్షికి ప్రాణ మిత్రుడివి. 
మీరు ఇరువురు ఎన్నో వేల ఏండ్లు బదరీవనంలో తపస్సు చేసిన మహానుభావులు. మీ ప్రభావంవలన ఈ జగాలు 
కాపాడబడుతున్నాయి. ఈ గాండీవం పూర్వం కూడా నీదే. దేవేంద్రుడి పట్టాభిషకసమయంలో నీవు ఈ గాండీవం 
చేత రాక్షసులను సంహరించావు. ఇప్పుడు నా మాయచేత నీ గాండీవాన్ని, అక్షయతూణీరాలను అదృశ్యం చేశాను. 
ఇవిగో వాటిని తిరిగి ఇస్తున్నాను. ఇక నీకు ఇష్టమైన వరం కోరుకో, ఇస్తాను” అని పరమశివుడు పలుకగా అర్జునుడు 
ఇట్టా అన్నాడు. 


విశేషం: అర్జునుడికి 'ధనంజయుడు” అనే నామాంతరం రాజసూయయాగానికి ముందు అతడు అనేక రాజులను గెలిచి, 
కప్పాలు గైకొన్నప్తుడు ఏర్పడింది. 


క. “త్ర్యంబక! నాకు నభీష్ట వ । రంబు. బ్రసాదించెదేని రౌద్రము దివ్యా 
స్తంబనం బరంగిన పాశుప । తంబు. బ్రసాదింపు మిందుధర! దయతోదన్‌. 328 


146 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: త్ర్యంబక!= ఓ ముక్కంటీ!; నాకున్‌+అభీష్టవరంబున్‌= నాకు మిక్కిలి ఇష్టమైన వరాన్ని; ప్రసాదించెదు+ఏని= 
దయచేసి ఇవ్వటానికి పూనుతావేని; రౌద్రము= రుద్రసంబంధమైనది, భయంకరమైనది; దివ్య+అ(స్తంబు+అనన్‌+పరంగిన= 
దేవత్వంతో కూడిన అస్త్రం అనబడిన; పాశుపతంబున్‌= పాశుపతాన్ని; ఇందుధర!= చంద్రుడిని ధరించినవాడా! దయతోడన్‌= 
కృపతో; ప్రసాదింపుము= అను[గ్రహించి ఇమ్ము. 


తాత్పర్యం: ఓ ముక్కంటీ! ఇందుధరా! నీవు నాకు ఇష్టమైనవరం అను[గ్రహించదలిస్తే అస్రాలలో రౌద్రమైన 
దివ్యాస్తంగా చెప్పబడిన పాశుపతాన్ని దయతో ్రసాదించుము. 


వ. ఇదియును బ్రహ్మ శిరంబను నస్తంబును యుగాంతకాలంబునందు.6 బ్రయుక్తమ్ములై జగత్సంహారమ్ము 
సేయు; దీనివలన నభిమంత్రితమ్ములై యనేక శత సహస్ర సంఖ్యల శూలంబులు గదలు నాశీవిషంబుల 
యట్టి యమ్ముులు నుద్దవిల్లునని విందు; నీ కారుణ్యంబున దీనిం బడసి దైత్య దానవ యక్షరాక్షస 
పిశాచోరగమ్ముల జయింతు; నతివీరులైన భీష్ట ద్రోణాదులను జయింతు; సహజకుండలుండైన కర్గుని 
వధియింతు' ననిన నీశ్వరుండు. గరుణించి విశుద్దాత్ముండైన పార్టునకు మంత్రధ్యాన జపహోమ 
పూర్వకంబుగా సంధాన మోక్షణ సంహార సహితంబుగాం బాశుపతాస్త్రం బిచ్చి “దీనికి నసాధ్యం బెద్దియును 
లేే దల్పులయందు.బ్రయుక్తంబైన జగతృంహారము సేయు. 329 


ప్రతిపదార్థం: ఇదియును= ఈ పాశుపతమును; బ్రహ్మశిరంబు+అను+అ(స్తంబును= బబ్రహ్మశిరం అనే పేరుగల 
మం[త్రబాణమూ; యుగ+అంత, కాలంబు+అందున్‌= (ప్రళయవేళలో; (ప్రయుక్తమ్ములు+ఐ= ప్రయోగించబడినవై; 
జగత్‌+సంహారమ్ము+చేయున్‌= జగత్తునంతటిని లయం చేస్తాయి: దీనివలనన్‌= ఈ పాశుపతా(స్తంవలన; అభిమంత్రితమ్ములు 
+ ఐ= మంత్రాలతో సంధింపబడటంచేత గొప్ప మహిమతో కూడుకొన్న; అనేక, శత, సహస్ర, సంఖ్యల= పెక్కువందలు, 
వేలు సంఖ్యలలో; శూలంబులు= ఈటెలు; గదలున్‌= గుదియలు; ఆశీవిషంబుల+అట్టి, అమ్ములున్‌= పాములవంటి 
బాణాలు; ఉద్భవిల్టున్‌+అని, విందు= పుట్టుతాయని విన్నాను; న్సీ, కారుణ్యంబునన్‌= నీ దయవలన; దీనిన్‌, పడసి= ఈ 
పాశుపతాస్త్రాన్ని సంపాదించి; దైత్య, దానవ, యక్ష రాక్షస, పిశాచ+ఉరగమ్ములన్‌= దితిసుతులైన రాక్షసులను, దనువుసుతులైన 
రాక్షసులను, యక్షులను, ఇతర రాక్షసులను, పిశాచాలను, నాగులను; జయింతును= గెలువగలను; (దేవతలలో 
సిద్దసాధ్యచారణాదిజాతులు ఉన్నట్టే రాక్షసులలో కూడ దైత్య, దానవ రాక్షసాదులు ఉన్నారని తెలిసికొనాలి; అతి వీరులు+ఐన= 
వీరాధి వీరులైన; భీష్మ, (దోణ+ఆదులను= భీష్ముడు, (దోణుడు మున్నగువారిని; జయింతున్‌= గెలువగలను; 
సహజకుండలుండు+ఐన= సహజంగా పుట్టుకతోనే చెవులకు గుండ్రని కర్ణభూషణాలు కలిగిఉన్న; కర్ణుని; వధియింతున్‌= 
చంపుతాను; అనినన్‌= అని అనగా; ఈశ్వరుండున్‌= శివుడును; కరుణించి= దయగలిగి; విశుద్ద+ఆత్ముండు+ఐన= 
పరిశుద్దమైన- అంటే నిర్మలమైన ఆత్మకల; పార్టునకున్‌= అర్జునుడికి; మంత్ర, ధ్యాన, జప, హోమ, పూర్వకంబుగా= 
మంత్రాల ఉచ్చారణ, చాంచల్యం లేని ఏకా[గ్రచిత్తంతో తలచటం, అవృత్తిచేయటం, అగ్నివేల్బటం-ఈ విధానాలతో కూడ; 
సంధాన, మోక్షణ, సంహార, సహితంబుగాన్‌= తొడగటం, విడవటం, వెనుకకు మరలించటం సయితంగా; పాశుపత+ 
అ(స్తంబు+ఇచ్చి= పాశుపత మనే అస్త్రాన్ని ఇచ్చి; దీనికిన్‌= ఈ పాశుపతా'స్తానికి; అసాధ్యంబు= సాధించలేనిది; ఎద్దియును, 
లేదు= ఏదీ లేదు; అల్పులయందున్‌= అలతివారిపై; ప్రయుక్తంబు+ఐన= వాడబడినట్టయితే; జగత్‌+సంహారము+చేయున్‌= 
(ప్రపంచాన్ని అంతటిని నాశనం చేస్తుంది. 


తాత్పర్యం: పాశుపతాస్త్రం మరియు బ్రహ్మశిరం అనే అస్త్రం ప్రళయకాలంలో ప్రయోగించబడి జగత్‌ సంహారం 
చేస్తాయి. పాశుపతంవలన లక్షల కొలది ఈటెలు, గుదియలు(గదలు), విషసర్సాలవంటి బాణాలు పుట్టుతాయని 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 147 


విన్నాను. నీ దయవలన ఈ పాశుపతా'స్తాన్ని పొంది, దైత్య దానవ యక్ష రాక్షస పిశాచ గణాలను, వీరాధివీరులైన 
భీష్మద్రోణాదులను జయించగలను. సహజ కవచకుండలాలతో పుట్టిన కర్షుడిని చంపుతాను'- అని ప్రార్ధించిన 
అర్జునుడిని కరుణించి ఈశ్చరుడు అతడికి పాశుపతా(స్తాన్ని సమంత్రకంగా ప్రయోగ, ఉపసంహారాలు తెలిపి ఇచ్చి, 
“ఈ పాశుపతాస్త్రానికి అసాధ్యమైనది ఏదీ లేదు. దీనిని అల్పులపై ప్రయోగిస్తే జగత్తును నాశనం చేస్తుంది. 


విశేషం: మహాభారతంలో జగత్సంహారశక్తి గల అస్త్రాలను గురించిన ప్రస్తావన పలుచోట్ల కనిపిస్తున్నది. కేవలం ఇవి 
ఇతిహాసకర్త ఊహించి కల్పించినవా? అని అధునిక హేతువాదులు ప్రశ్న వేయవచ్చును. ఒక వేళ అవి, రచయిత కల్పించినట్టివే 
అయితే ఆ రచయిత భావనాబలం అత్యద్భుతం అని (ప్రశంసించక తప్పదు. అది విషయాంతరం. అస్త్ర ప్రయోగ విషయంలో 
'ప్రస్తుతప్రకరణంలో నిర్దేశించబడిన అంశాలు (1) మంత్రం (2) ధ్యానం (3) జపం (4) హోమం. ఇందులో జాగరూకతతో 
అధ్యయనం చేయవలసింది మరొక అంశం ఉన్నది. అ(స్తప్రయోగంలో మూడు అంచెలు ఉన్నాయి. (1) సంధానం (2) 
మోక్షణం(3) ఉపసంహారం, ప్రళయ సదృశమైన అస్త్రాన్ని సంధానం చేయవచ్చును. దాన్ని ప్రయోగించే కౌశలం (మోక్షణం) 
వేరు. సరే. సంధాన మోక్షణ కౌశలాలు అబ్బినప్పటికీ, ప్రయోగించిన దాన్ని ఉపసంహరించే శక్తి ఉండాలి. లేకుంటే దానివలన 
శత్రువులకే కాక, ప్రయోక్తకు, తటస్టజగత్తుకుకూడ అకాల ప్రళయం దాపురించవచ్చు. ఈ హెచ్చరిక-విజ్ఞానశాస్తం ఊహించలేని 
విజయ పరంపరలు సాధిస్తున్న ఈ యుగంవారు సుళువుగా అర్హం చేసికొనగలదిగా ఏనాడో మహాభారతకర్త నొక్కి 
వక్కాణించటం పేర్కొనతగింది. 


ఇక మం(త్రధ్యాన జపహోమాలను గురించి (గ్రాంథిక జ్ఞానం మాత్రమే పలువురికి ఉన్నది. మం[త్రం, జపం, 
హోమంగురించి కొందరికి ప్రాథమిక పరిజ్ఞానం ఉన్నది. ధ్యానం అష్టాంగాలలో ఒకటి. అష్టాంగాలు: (1) యమం (2) 
నియమం (3 ఆసనం (4) [ప్రాణాయామం (5) (ప్రత్యాహారం (6) ధారణ (7) ధ్యానం (8 సమాధి, ఇందులో 
ధారణా-ధ్యాన-సమాధులు మూడింటిని కలిపి సంయమం అని సమష్టివ్యపదేశం. చిత్తవృత్తిని ఏకాగ్రం చేయటం ధారణ. యోగ 
సాధన చేసేవారు బహువిషయవ్యగ[గ్రులు కారాదు. వ్యావహారిక జగత్తులో [క్రియాశూరులు, సమకాలీన చరిత్రను తీర్చిదిద్దినవారు 
తమ ధ్యేయాలకు ఏకా(గ్రచిత్తంతో అంకితమైనవారే. ఆధ్యాత్మిక సాధనలో చివరిమెట్టు సిద్దిగా పేర్కొన తగింది సమాధి. 
ధ్యానం- ఇటు ధారణకు అటు సమాధికి మధ్య వారధి వంటిది. ఇక ధ్యానం అంటే ఏమిటి? మానవ బుద్ధికి అతీతమైన 
అంశాలు ఎన్నో ఉన్నాయి. జంతువులలో మనస్సు ఉంటుంది. అది ప్రకృతి సిద్ధమైన ప్రజ్ఞ మానవులలో బుద్ది ఉన్నది. కాని 
ఈ బుద్ది, ఆ బుద్దికి అనువైన తర్కం ఒక పరిధి దాటి పోలేవు గదా! బుద్ది-తర్క ప్రజ్ఞ ఎచట ఆగిపోతున్నదో అచటనుండి 
ఆంతరంగికమైన సమ్యక్‌స్పూర్తి ఆరంభమవుతున్నది. ఈ శక్తి ధ్యానయోగంవలన సిద్దిస్తున్నది. ధ్యానానికి ముందు తపస్వి 
గొంగళి పురుగు కావచ్చును. ధ్యానాంతరం సీతాకోక చిలుకగా వెల్వడవచ్చును. ఉపమానాలు అసలు తాత్విక దర్శనాన్ని 
పరిపూర్తంగా వివరించలేవు కాని, వర్లనాతీతమైన అనుభూతిని దిజ్మాత్రంగా సూచించటానికి ఉపకరించవచ్చును. మహాభారతకర్త 
మం(త్రానుసంధానంలో ధ్యానానికి, జప హోమాలతో పాటు ప్రత్యేక (ప్రాముఖ్యం కల్పించాడు. అర్జవాద రూపంగా ఎన్నో 
అంశాలను మహాభారతంలో రచయిత నిక్షేపించాడు. ఇవి భావిపరిశోధకులు తేల్బ్చవలసిన అంశాలు. 


క. దీని విధానం బెజుంగం । గా నింద్రకుబేర వరుణ కాలాదులకుం 
దా నతి గహనం బనినను । మానవులకు నెజటుంగు టఘటమానము గాదే. 330 


ప్రతిపదార్థం: దీని విధానంబు= ఈ పాశుపతాస్తంయొక్క (క్రమ పద్దతి; ఎయుంగంగాన్‌= తెలియటానికి; ఇంద్ర, కుబేర, 
వరుణ, కాల+ఆదులకున్‌= ఇం[ద్రుడు, కుబేరుడు, వరుణుడు, యముడు మున్నగువారికి; తాన్‌= అది; అతి, 
గహనంబు+అనినను= మిక్కిలి క్షిష్టమైనది అనినప్తుడు; మానవులకున్‌= మనుజులకు; ఎజుంగుట= తెలిసికొనటం; 
న+ఘటమానము, కాదే= అసాధ్యం కాదా? 


148 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ పాశుపతా'స్త పరిజ్ఞానం, ఇంద్రుడు, కుబేరుడు, వరుణుడు, యముడు మున్నగు వారికే తెలియదు 
అనినప్పుడు ఇంక మానవమాత్రులు తెలిసికొనటం అసంభవం కదా! 


న. ఈ దివ్యబాణమ్మున నీ వఖిలలోకమ్ములు జయింతు' వని కౌంతేయునకు వరం బిచ్చి పురాంతకుం 
దంతర్చితుందయ్యె నంత. 33] 


ప్రతిపదార్థం: ఈ, దివ్య, బాణమ్మునన్‌= అతిలోకశక్తిగల ఈ అస్త్రం వలన; ఈవు+అఖిలలోకమ్ములు= నీవు సమస్త 
భువనాలు; జయింతువు= నెగ్గగలవు; అని= అని చెప్పి; కౌంతేయునకు= కుంతికుమారుడైన అర్జునుడికి; వరంబు+ఇచ్చి= 
వరాన్ని ఇచ్చి; పుర+అంతకుండు= పురాలను నాశనం చేసిన శివుడు; అంతర్హి తుండు+అయ్యెన్‌= మాయమయ్యాడు; అంత= 
తర్వాత. 


తాత్పర్యం: “ఈ దివ్యాస్తం వలన నీవు సమస్త భువనాలు జయిస్తా' వని అర్జునుడికి వరాన్ని ఇచ్చి శివుడు 
మాయమైన తర్వాత. 


చ. అవిరళ సూర్యమండల సహస్ర సమప్రభమై, ధనంజయ 

ప్రవరు కరమ్మునన్‌ వెలుంగు పాశుపతాస్త్రము. జూచి దైత్యదా 

నవ సుర యక్ష రాక్షస గణమ్ము గరమ్ము భయము. బొంది; నం 

దవనియు దిర్దిరం దిరిగె నబ్దిశిలోఛ్చ్భయసంచయంబుతోన్‌. 332 
ప్రతిపదార్థం: అవిరళ సూర్య, మండల, సహస్ర, సమ, ప్రభము+ఐ= దట్టమైన సూర్య బింబాలు వేయింటితో సమానమైన 
వెలుగుకలదై; ధనంజయ ్రవరు, కరమ్మునన్‌, వెలుంగు= ్రేష్టుడైన అర్జునుడి చేతిలో మెరసే; పాశుపత+అ(స్తమున్‌, చూచి= 
పాశుపతమనే దివ్యబాణాన్ని చూచి; దైత్య, దానవ, సురు యక్ష్మ రాక్షస, గణమ్ము= దితిసుతులు, దానవులు, దేవతలు, 
యక్షులు, రాక్షసుల సమూహాలు; కరమ్ము= మిక్కిలి; భయమ్మున్‌+పొందెన్‌= భీతిని చెందాయి; అందు= అచట; అబ్ది, 
శిలా+ఉచ్చయ, సంచయంబుతోన్‌= సముద్రాలు, కొండల సముదాయంతో; అవనియు= భూమికూడ; దిర్దిరన్‌= గుం(డ్రంగా; 
తిరిగెన్‌= తిరిగింది. 


తాత్సర్యం: అర్జునుడి చేతిలో వేయి సూర్యమండలాల కాంతితో వెలుగొందుతున్న పాశుపతా'స్తాన్ని చూచి దైత్యులు, 
దానవులు, దేవతలు, యక్షులు, రాక్షసులు మిక్కిలి భీతి చెందారు. సముద్రాలతో కొండలతో భూమండలం దిర్షిరా 
తిరిగింది. 


క. త్రినయనగాత్రస్పర్శన । మున నిజగాత్రము పవిత్రమును, ముక్తాఘం 
బును, నతితేజోవీర్యం । బును నైనం బృథాసుతుండు ముదితుం డగుచున్‌. 333 


ప్రతిపదార్థం: త్రినయన, గాత్ర, స్పర్శనమునన్‌= ముక్కంటి దేహం తాకటంచేత; నిజ, గాత్రము= తన శరీరం; పవిత్రమును= 
పావనమున్నూ; ముక్త+అఘంబునున్‌= విడిపోయిన పాపం గలదిన్నీ; అతి, తేజస్‌+వీర్యంబునున్‌= మిక్కుటమైన ప్రకాశంతో, 
బలంతో కూడినట్టిదిన్నీ; ఐనన్‌= అవటంచేత; పృథాసుతుండు= అర్జునుడు; ముదితుండు+అగుచున్‌= సంతోషం 
చెందినవాడవుతూ, 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 140 


తాత్పర్యం: ముక్కంటి శరీరాన్ని తాకటంచేత తన శరీరం పావనమై, పాపరహితమై, మిక్కిలి ప్రకాశవంతమై, 
బలసంపన్న మైనందులకు అర్జునుడు మిగుల సంతోషిస్తూ- 


విశేషం: అలం: అంత్యప్రాసం. ((త్రినయన శబ్దసాధుత్వాన్ని గురించి పీఠికలో వివరణ చూడండి - సంపా.) 


క. మంటి, హరుదేహ మంటం । గంటి; నుమాధీశు నమరకంటకహరు ము 

క్కంటి గణికంఠు6 జూడం । గంటి6 గృతార్జుండ నైతి. గడు6 బుణ్యమునన్‌. 334 
ప్రతిపదార్థం: మంటి= (సార్థకమైన జీవితం కలవాడినిగా) బ్రతికాను; హరుదేహము= శివుడి శరీరాన్ని; అంటన్‌+కంటిన్‌= 
ముట్టుకొనగలిగాను; ఉమా+అదధీశున్‌= పార్వతీపతిని; అమర, కంటక, హరున్‌= దేవతలకు ముళ్ళవంటి వారిని సంహరించేవాడిని; 


ముక్కంటిన్‌= మూడు కనుల దేవరను; కజణకంఠున్‌= నల్లని కంఠం కల శివుడిని; చూడన్‌+కంటిన్‌= చూడకలిగాను; కడున్‌, 
పుణ్యమునన్‌= గొప్ప పుణ్యంచేత; కృత+అర్జుండను+ఐతి= ధన్యుడి నయ్యాను. 


తాత్పర్యం: సార్ధకజీవినై 'బ్రతికాను. పరమశివుడి దేహాన్ని ముట్టుకొనగలిగాను. దేవతలను వేధించే రాక్షసులను 
సంహరించే ముక్కంటిని, కజుకంఠుడిని, ఉమాపతిని చూడగలిగాను. మిక్కుటమైన పుణ్యంవలన చరితార్జుడిని 
అయ్యాను. 


నిశేషం: అలం: అంత్యాను(ప్రాసం, వృత్యనుప్రాసం. 'అసురకంటకు హరు" - అనే పాఠాంతరం ఆనందాశమ [గ్రంథమాల 
ప్రతిలో ఉన్నది. 


క.  ఇమ్ముల ధర్మజునకు జన । సమ్మతునకు రిపుజయంబు సకల మహీరా 
జ్యృమ్ము సమకూరి నేడు ఘ । నమ్ముగ సర్వప్రయోజనమ్ములతోడన్‌. 335 


ప్రతిపదార్థం: ఇమ్ముల= సంప్రీతిగా? ధర్మజునకున్‌= ధర్మరాజుకు; జన, సమ్మతునకున్‌= జనులచేత అంగీకరింపబడేవాడికి; 
రిపు, జయంబు= శత్రువులపై గెలుపు; సకల, మహీ, రాజ్యమ్ము= సమస్తమైన భూమి ఏలుబడి; నేండు= ఇప్పుడు (ఈవేళ); 
సర్వ, ప్రయోజనమ్ములతోడన్‌= అన్ని లాభాలతో; ఘనమ్ముగన్‌= గొప్పగా; సమకూరెన్‌= ఏర్పడింది. 


తాత్పర్యం: ఈ వేళ ధర్మపు(త్రుడికి, ప్రజానురంజకుడైనవాడికి, శత్రువులపై గెలుపు లభించింది. సర్వలాభాలతో 
ఘనంగా భూమండలరాజ్యం సం్రాప్తించింది. 


ఇంద్రుండు దేవగణంబులతో నర్జునునకు( బ్రత్యక్షం బగుట ( సం. 3-42-5) 
వ. అని సంతుష్ట హృదయుండై యున్నంత. 336 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా తలపోసి; సంతుస్ట హృదయుండు+ఐ= తనివి చెందిన హృదయం కలవాడై అంటే సంతృప్తి 
చెందినవాడై; ఉన్నంతన్‌= ఉన్నప్పుడు. 


తాత్పర్యం: ఆ విధంగా మనస్సులో తలపోసి, తృప్తి చెందిన హృదయం కలవాడై (అర్జునుడు) ఉన్న సమయంలో. 


150 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ర్‌ూ 


హరుచేత సంప్రాప్తవరుండయ్యె నరు డని । యెథింగి యింద్రుండు ధనేశ ధర్మ 
వరుణాశ్వినులతోడ సురగణ సహితుండై । దివ్యవిమానముల్‌ దివమునందు 
వెలుంగంగం గౌరవకులవీరు పాలికి ।; వరదు€ డై గరుణతో వచ్చె; నట్టి 
యవసరమ్మున ఘనరవగభీరం బైన ।; మధురవాక్యమున ధర్మప్రభుండు 


ఆ. ప్రీతి నిట్టులనియె బీభత్సునకు “ధర్మ । నిత్య! పాండుపుత్త! నీకు మెచ్చి 
వాస [ "లు 
వరము లిచ్చు వేడ్క వచ్చిరి నెయ్యురై ।; యమరనాథు. దొట్టి యమరులెల్ల. 337 


ప్రతిపదార్థం: హరుచేత= శివుడిచేత; సంప్రాప్త వరుండు+అయ్యె= లభించిన వరం కలవాడయ్యాడు; నరుండు+అని= 
అర్జునుడని; ఎటింగి= తెలిసికొని; ఇంద్రుండు= ఇంద్రుడు; (ధన+ఈళ) ధనేశు ధర్మ వరుణ+ఆశ్వినులతోడ= కుబేరుడు, 
యముడు, వరుణుడు, ఆళశ్వినులతోడ; సురగణ, సహితుండు+ఐ= దేవతల సమూహంతో కలిసి; దివ్య, విమానముల్‌= దైవశక్తి 
గల విమానాలు; దివమునందు= ఆకాశంలో; వెలుంగంగన్‌= (ప్రకాళిస్తుండగా; కౌరవ, కుల, వీరు, పాలికిన్‌= కురువంశంలోని 
శూరుడి ఒద్దకు; వరదుండు+ఐ= వరాలను ఇచ్చేవాడై;) కరుణతో= దయతో; వచ్చెన్‌= అరుదెంచాడు; అట్టి+అవసరమ్మునన్‌= 
ఆ సమయంలో; ఘన, రవ, గభీరంబు+ఐన= గొప్ప (లేక మేఘ సదృశమైన) ధ్వనితో లోతైన; మధుర, వాక్యమునన్‌= 
తియ్యని పలుకులతో; ధర్మప్రభుండు= యమధర్మరాజు; బీభత్సునకు= అర్జునుడికి; (ప్రీతిన్‌= సంతోషంతో; ఇట్టులు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు; ధర్మనిత్య!= ఎల్లప్తుడు ధర్మాన్ని పాటించేవాడా!; పాండుపుత్ర!= పాండురాజు కుమారుడా!; అమర, 
నాథున్‌+తొట్టి= దేవేంద్రుడితో మొదలుపెట్టి; అమరులు+ఎల్లన్‌= దేవతా(శ్రేష్టులందరు; నీకు; మెచ్చి= మన్నించి; వరములు+ఇచ్చు, 
వేడ్క= కోరిన కోరికలు ఇచ్చే సంబరంతో; నెయ్యురు+ఐ= మిత్రులై వచ్చిరి. 


తాత్పర్యం: అర్జునుడు పరమశివుడిచే వరాలు సంపాదించినట్టు తెలిసికొని ఇంద్రుడు- కుబేరుడు, యముడు, 
వరుణుడు, ఆశ్వినులతో, దేవతల సమూహాలతో కలిసి దివ్యవిమానాలు ఆకాశంలో వెలుగొందుతుండగా, 
కౌరవవంశంలో వీరుడై వెలసిన అర్జునుడి దగ్గరకు దయతో విచ్చేశాడు. ఆ సమయంలో మేఘనిస్వనగంభీరమైన 
తియ్యని పలుకులతో యమధర్మరాజు అర్జునుడితో ఇట్లా చెప్పాడు. “ఎల్లప్పుడు ధర్మాన్ని పాటించే ఓ పాండురాజపుత్ర! 
నిన్ను మెచ్చుకొని, నీకు మిత్రులై దేవేంద్రుడు మున్నగు దేవనాయకులు నీకు వరాలు అను[గ్రహించాలనే అభిమానంతో 
నీ దగ్గరకు విచ్చేశారు. 


వ. _ వీరలం జూడు మని దివ్యదృష్టి యిచ్చి 'నీవు నరుండను పూర్వబుషివి; బ్రహ్మనియోగంబున మనుష్యుండవై 
యుత్తమ క్షత్తియకులంబున నుద్దవిల్లితి;ి మజటి సూర్యాంశజుండైన కర్టుని, దేవ దైత్య దానవ గంధర్వ యక్ష 
రాక్షసాంశజులైన రాజులను వధియింతు; నీ కక్షయకీర్తి యగు' నని దండధరుం దడప్రతివారణం బైన దండంబు 
విధియుక్తంబుగా నిచ్చిన. 338 


ప్రతిపదార్థం: వీరలన్‌+*చూడుము+అని= వీరిని చూడు మని చెప్పి; దివ్య, దృష్టి= దేవతలకు సంబంధించిన చూపు; ఇచ్చి= 
అను[గ్రహించి; నీవు; నరుండు+అను= నరుడు అనే పేరుకల; పూర్వ+బుషివి= పూర్వకాలానికి సంబంధించిన మునివి; 
(బ్రహ్మ నియోగంబునన్‌= బ్రహ్మదేవుడి ఏర్పాటువలన; మనుష్యుండవు+ఐ= మనుజుడవై; ఉత్తమ, క్షత్రియ, కులంబునన్‌= 
మంచి క్షత్రియ వంశంలో; ఉద్భవఏిల్లితి= జన్మించావు; మటీ= ఇంక అదనంగా; సూర్య+అంశజుండు+ఐన= సూర్యుడియొక్క 
అంశతో పుట్టిన; కర్టుని; దేవ, దైత్య, దానవ, గంధర్వ, యక్ష రాక్షస+అంశజులు+ఐన= దేవతలయొక్క; దితిసుతులయొక్క, 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 151 


దానవులయొక్క, గంధర్వులయొక్క, యక్షులయొక్క, రాక్షసులయొక్క అంశలతో పుట్టిన; రాజులను= రాజ్యాలను ఏలే 
ప్రభువులను; వధియింతు= సంహరిస్తావు; నీకు+అక్షయ, క్షీర్తిఅగును+అని= నీకు తరుగని యశస్సు కలుగుతుందని చెప్పి; 
దండధరుండు= యమధర్మరాజు (దండం అనే ఆయుధం ధరించినవాడు); అప్రతివారణంబు+ఐన= తిరుగులేనట్టి (శత్రువులచేత 
నివారించటానికి వీలుపడని); దండంబు= దండమనే ఆయుధాన్ని; విధి, యుక్తంబుగాన్‌= శాస్త్రాలు నిర్దేశించిన సూత్రాలకు 
సరిపడేటట్టు; ఇచ్చినన్‌= ఇవ్వగా. 


తాత్పర్యం: వీరినిచూడుము అని యమధర్మరాజు అర్జునుడికి దివ్యదృష్టిని అనుగ్రహించాడు. “నీవు పూర్వకాలంలో 
నరుడు అనే బుషివి. బ్రహ్మదేవుడి ఆదేశంతో మనుజజన్మ ఎత్తి ఉత్తమక్షత్రియవంశంలో ఉద్భవించావు. తదుపరి 
సూర్యుడి అంశతో పుట్టిన కర్టుడిని, మథి, దేవ దైత్య దానవ గంధర్వ యక్ష రాక్షసుల అంశలతో పుట్టిన రాజులను 
సంహరించగలవు. నీకు తరుగని పేరు (ప్రతిష్టలు లభిన్తాయి' అని చెప్పి యమధర్మరాజు తన ఆయుధమైన 
దండాన్ని అర్జునుడికి శాస్తోక్తపద్దతిలో ఇచ్చాడు. 


విశేషం: 'దేవదైత్య దానవ గంధర్వ యక్ష రాక్షసులు" అనే ప్రయోగం నన్నయ పలుతావుల చేశాడు. దేవతలలో, రాక్షసులలో 
పెక్కు తెగలు కలవు. వీరు అందరు ఆయా తెగలకు సంబంధించినవారు. గంధర్వులు సంగీతకోవిదులు. యక్షులు 
మాయాదక్షులు. రాక్షసులలో కొందరు కామరూపులు. వీరి అంశలు పంచుకొని భూలోకంలో మానవులు పుట్టుతారని 
మహాభారత కథనం. మానవులలో అతిలోకమైన ప్రజ్ఞలతో పుట్టేవారు కొందరు కనిపిస్తారు. అట్టివారి ప్రజ్ఞకు కారణం వారు 
ఆయా దివ్య రాక్షసాంశలతో ఉద్భవించటమే అని మహాభారతంలో చెప్పబడింది. కొందరి అభిప్రాయంలో ఇది ఉ్రేక్ష. 
మరికొందరి కిది విశ్వాసం. 


దివ్యదృష్టి : దేవతలు చర్మచక్షువులకు కనిపించరు. వారిని చూడటానికి అ(ప్రాకృతమైన దివ్యదృష్టి ఉండాలి. కాబట్టి అర్జునుడికి 
యముడు దివ్యదృష్టిని అను[గ్రహించాడు అని చెప్పబడింది. 
ఉ. ఘోరారిదారుణము లగు । వారుణపాశంబు లిచ్చె వరుణుండు, మటి కౌ 

బేరాస్త్ర మిచ్చె నపుడు కు । బేరుండు విజయునకు నహితభేదికి. బ్రీతిన్‌. 339 


ప్రతిపదార్థం: ఘోర+అరి, దారుణములు+అగు= భయంకరులయిన శత్రువుల పాలిటి ఉపద్రవకరాలయిన; వారుణ, 
పాశంబులు= వరుణుడి ఆయుధాలైన పాశాలు (ఉరి(త్రాళ్ళు); వరుణుండయ= వరుణదేవుడు; ఇచ్చెన్‌= ఇచ్చాడు; మజీ= 
అటుపిదప; విజయునకున్‌= అర్జునుడికి; అహిత భేదికిన్‌= శత్రువులను భేదించేవాడికి; కుబేరుండు= కుబేరదేవుడు; అపుడు= 
అప్పుడు; కౌబేర+అ(స్తము= కుబేరుడి ఆయుధమైన కౌబేర మనే అస్త్రాన్ని; ప్రీతిన్‌= సంతోషంతో; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


తాత్పర్యం: వరుణుడు అర్జునుడికి, శత్రువులకు భయంకరాలైన వారుణపాశాలను అను[గ్రహించాడు. అనంతరం 
కుబేరుడు శత్రుసంహారకుడైన అర్జునుడికి ప్రేమతో కౌబేరా!స్తాన్ని ఇచ్చాడు. 


వ. ఇట్లు దివ్యపురుషుండైన పార్టుండు లబ్బదివ్యదృష్టిరంరై యమర్త్యరూపధరులైన పితృదేవతలతోడం 
దనముందట నిలిచిన మహానీలవర్దుండైన వైవస్వతుని, వైడూర్యవర్డుందై యర్హవ నదీ శైల సేవింతుదైన 
వరుణేశ్వరుం, జాంబూనద వర్జుండై యక్ష రాక్షస గణంబుతో నున్న కుబేరునిం జూచి, వారివలన 
దివ్యాస్తంబులు వడసి వాక్పుపష్ప ఫల జలంబుల నందం దృప్తులం జేసి వెండియు. 340 


152 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; దివ్య, పురుషుండు+ఐన= దివ్యత్వం కల మనుజుడయిన; పార్టుండు= అర్జునుడు; లబ్ద, 
దివ్య, దృష్టి+ఐ= పొందిన దివ్యదృష్టి కలవాడై; న+మర్త్య, రూపధరులు+ఐన= దేవతల (చావులేనట్టి)ి రూపాలు ధరించినవారైన; 
పితృ దేవతలతోడన్‌= మరణించిన పిమ్మట దేవతలైన వారితోడ; తన, ముందటన్‌= తన ఎదుట; నిలిచిన= నిలబడిన; మహా, 
నీల, వర్జుండు+ఐన= మిక్కిలి నల్లనిరంగుకలవాడైన; వైవస్వతునిన్‌= యమధర్మరాజును; వైడూర్య వర్జుండు+ఐ= వైడూర్య 
రత్నం వంటి రంగు (ఇంచుక తెలుపు ఇంచుక పసుపు కలిసిన రంగు) కలవాడై; అర్హవ, నది, శైల, సేవితుండు+ఐన= 
సముద్రాలు, నదులు, కొండలచేత సేవించబడినవాడైన; వరుణ+ఈశ్వరున్‌= వరుణదేవుడిని; జాంబూనద వర్జుండు+ఐ= 
బంగారు రంగు కలిగినవాడై; యక్ష రాక్షస, గణంబులతోన్‌+ఉన్న= యక్షులు, రాక్షసుల సముదాయంతో ఉన్న; కుబేరునిన్‌*చూచి= 
కుబేరుడిని చూచి; వారివలన= ఆయాదేవుళ్ళవలన; దివ్య+అ(స్తంబులు+పడసి= దివ్యమైన మంత్ర బాణాలు సంపాదించి; 
వాక్‌ పుష్ప, ఫల, జలంబులన్‌= మాటలతో, పువ్వులతో, ఫలాలతో, నీళ్ళతో; అందణన్‌= అందరిని; తృప్తులన్‌+చేసి= తనివి 
చెందినవారినిగా ఒనరించి; వెండియు= మరల. 


తాత్పర్యం: -ఈ విధంగా దివ్యత్వం సంపాదించుకొని మహాపురుషుడుగా మారిన అర్జునుడు దివ్యదృష్టి కలవాడై 
దేవతారూపాలు ధరించిన పితృదేవతలతో తన ముందట నిలిచిన నీలవర్జ్లుడైన వైవస్వతుడిని, సముద్రాలు, నదులు, 
కొండలచేత కొలువబడే వాడును, వైడూర్యపు రంగు కలవాడును అయిన వరుణదేవుడిని, యక్ష రాక్షసులతో కలసి 
ఉన్నవాడు, బంగారు రంగు కలవాడును అయిన కుబేరుడిని చూచి, వారివలన దివ్యాస్తాలు పొంది, వారిని 
మాటలతో, పుష్పాలతో, ఫలాలతో, నీళ్ళతో ఆరాధించి, తృప్తిపరచి, మరియు. 


విశేషం: మర్వులు= మరణానికి అధీనులు; అమర్వ్యులు= మరణం లేని వారు, దేవతలు. మర్వ్యులు మరణానంతరం 
పితృదేవతలు అవుతారు. అమర్యులను చూడటానికి చర్మచక్షువులు చాలవు. దివ్యదృష్టి అవసరం. 
ఆ. అమరగణసమేతు నైరావణారూఢు ।; వజ్రధరు€ ద్రిలోకవంద్యు నింద్రు 

వృత్రశత్రు నమరవిభు6 జూచి యెద నాది । మునివరుండు నరుండు ముదము నొంది. 341 


ప్రతిపదార్థం: అమర, గణ, సమేతున్‌= దేవతల సముదాయాలతో కూడిన వాడిని; ఐరావణ+ఆరూఢున్‌= ఐరావణం అనే 
(తెల్ల) ఏనుగుపై అధివసించినవాడిని; వజ్రధరున్‌= వజ్రమనే ఆయుధాన్ని ధరించిన వాడిని; త్రి, లోక, వంద్యున్‌= మూడులోకాలకు 
నమస్కరించతగిన వాడిని; ఇంద్రున్‌= ఇంద్రుడిని; వృత్ర, శత్రున్‌= వృత్రుడు అనే విరోధిని కల వాడిని; అమర, విభున్‌= 
దేవతల ప్రభువును; చూచి= చూచి; ఎదన్‌= హృదయంలో; ఆది, ముని, వరుండున్‌= మొదటి ముని శ్రేష్టుడు; నరుండు= 
అర్జునుడు; ముదమున్‌+ఒందెన్‌= సంతోషం పొందాడు. 


తాత్పర్యం: దేవతలచేత పరివేష్టించబడి, ఐరావణమనే తెల్ల ఏనుగును ఎక్కి, వజ్రాయుధాన్ని ధరించి, వృత్రుని 
శత్రువై మూడు లోకాలకు ఆరాధ్యుడై ఒప్పుతున్న దేవేంద్రుడిని ఆదిముని శ్రేష్టుడైన అర్హునుడు చూచి హృదయంలో 
సంతోషం పొందాడు. 
చ. ఇందుధరప్రనాదమున నిష్టవరంబులు గాంచి బాంధవా 

నంద విధాయి యైన నిజనందును దండితశత్రు సద్దుణా 

నందితు6 జూచి వేడ నయనంబులు వేయును గన్న తత్పలం 

బందె6 బురందరుండు పరమాద్దుత సమ్మదపూరితాత్ముందై. 342 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 153 


ప్రతిపదార్థం: ఇందు, ధర= చంద్రుని ధరించిన వాడైన శివుడియొక్క; ప్రసాదమునన్‌= దయవలన; ఇష్ట వరంబులు+కాంచి= 
తాను కోరిన వరాలు సంపాదించి; బాంధవ+ఆనంద, విధాయి+ఐన= చుట్టాలకు ఆనందం కల్పించేవాడయిన; నిజ, 
నందనున్‌= తనకొడుకును; దండితశత్రున్‌= శిక్షించబడిన శత్రువులు కలవాడిని; (అంటే శత్రువులను జయించిన వాడిని); 
సత్‌+గుణ+ఆనందితున్‌+చూచి= మంచి గుణాలచేత ఆనందం పొందేవాడిని చూచి; వేడ్కన్‌= సంతోషంతో; నయనంబులు, 
వేయును, కన్న, తద్‌+ఫలంబు+అందెన్‌= కన్నులు వేయింటిని పడసిన ఆ (ప్రయోజనాన్ని పొందాడు. (అంటే దేవేంద్రుడు 
తన కుమారుడైన అర్జునుడిని చూచి తనకు వేయికన్నులు ఉన్నందుకు తగిన ప్రయోజనాన్ని పొందగలిగాడు); పురందరుండు= 
ఇంద్రుడు; (పురాలను నాశనం ఒనరించినవాడు); పరమ+అద్భుత, సమ్మద, పూరిత+ఆత్ముండు+ఐ= మిక్కుటమైన అచ్చెరువుతో 
కూడిన సంతోషంతో నిండిన ఆత్మకలవాడై. 


తాత్పర్యం: ఇందుధరుడైన పరమేశ్వరుడి వరప్రసాదంవలన అభీష్టవరాలు సంపాదించి చుట్టాలకు ఆనందాన్ని 
కలిగించిన తన కుమారుడిని, శత్రువులను నిర్జించేవాడిని, సద్దుణాలచేత ఆనందం పొందేవాడిని అర్జునుడిని చూచి 
దేవేంద్రుడు మిక్కుటమైన ఆశ్చర్యంతో, సంతోషంతో నిండిన ఆత్మకలవాడై, వేయికన్నులు ఉన్నందుకు తగిన 
సత్సలాన్ని పొందాడు. 


వన. _ ఇట్లు దేవేంద్రుండు ధనంజయుం జూచి సంతసిల్లి 'నవు పరమేశ్వరువలన. బరమసిద్ది వడసితివి; దేవకార్యంబు 

దీర్చ నర్హుందవు గాన నా రథంబు.€ బుత్తెంచెద; నమరావతికి రమ్ము నీకు దివ్యాస్తంబు లంద యిచ్చిది నని 

దేవేంద్రుండు దేవగణంబులతో నమరావతికి నరిగె; నర్దునుండును దద్రథాగమనంబు ప్రతీక్షించుచుండు 

నంత. 343 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; దేవేంద్రుండు; ధనంజయున్‌+చూచి= అర్జునుడిని చూచి; సంతసిల్లి= సంతోషించి; నీవు; 
పరమేశ్వరువలనన్‌= పరమశివుని వలన; పరమ, సిద్ది= గొప్పలాభం; పడసితివి= పొందావు; దేవ, కార్యంబు+తీర్చన్‌+అర్హు ౦డవు= 
దేవతలయొక్క పనులను నిర్వహించటానికి సమర్భుడివి; కానన్‌= కాబట్టి; నా రథంబున్‌= నా తేరును; పుత్తెంచెదన్‌= 
పంపిస్తాను; అమరావతికి= దేవతల రాజధాని అయిన అమరావతికి; రమ్ము; నీకు; దివ్య+అ(స్తంబులు= దివ్యమైన మం(త్రబాణాలు; 
అందు+అ= అక్కడే (అమరావతి లోనే), ఇచ్చెదన్‌= ఇస్తాను; అని= అని చెప్పి; దేవేంద్రుండు; దేవ, గణంబులతోన్‌= దేవతల 
సముదాయంతో; అమరావతికిన్‌; అరిగెన్‌= వెళ్ళాడు; అర్జునుండును; తద్‌+రథ+ఆగమనంబు= ఆ రథంయొక్క రాకను; 
(ప్రతీక్షించుచుండు+అంత= ఎదురుచూస్తూ ఉన్నాడు. అంత. 


తాత్పర్యం: ఇట్లా దేవేంద్రుడు తన కుమారుడైన అర్జునుడిని చూచి మిక్కిలి సంతోషించాడు. “నీవు పరమశివుడి 
వలన గొప్పవరాలు సంపాదించగలిగావు. దేవతలకు ఉపకారం చేసే యోగ్యత నీకు లభించింది. కావున నా రథం 
పంపుతాను. అమరావతికి రమ్ము. అచటనే నీకు నేను దివ్యాస్తాలు ఇస్తాను” అని పలికి, దేవతల సముదాయంతో 
దేవేంద్రుడు అమరావతికి వెళ్ళాడు. అర్జునుడు ఆ రథం రాకకై ఎదురుచూస్తూ ఉన్నాడు. అంత. 


సీ. _ వారిదమార్గంబువలన మహానీల । వైజయంతీ విభవంబు వెలయ, 
నాబద్దవివిధరత్నావళిప్రభం జేసి । రమ్యమై రోదోంతరంబు వెలుంగ, 
నురునేమిరవమున నుర్వరాధర దరీ । ముఖములు ప్రతిశబ్ద్బ ముఖరితంబు 
లగుచుండ, నానావిధాయుధంబులు దాల్చి, ।; యశనివిద్యుత్సహస్రాభిశోబి 


15 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఆ. తాభ్రసదృశమై మహాజవాశ్వాయుత । వాహ్యమాన మైన వరరథంబు 
మఘవునాజ్ఞం జేసి, మాతలి యుక్తమై । యింద్రతనయు. డున్నయెడకు వచ్చె. 344 


ప్రతిపదార్థం: వారిద, మార్గంబు వలనన్‌= మబ్బుల తెరువునుంచి ఆకాశమార్గంనుండి (వారి+ద= నీటిని ఇచ్చేది, మేఘం); 
మహా, నీల, వైజయింతీ, విభవంబు, వెలయన్‌= మిక్కుటమైన నీలిరంగుతో నిండిన 'వైెజయంతి' అనే ఇంద్రుడి జెండా 
యొక్క సంపద విలసిల్లగా; ఆబద్ద, వివిధ, రత్న+ఆవళి, 'ప్రభన్‌+చేసి= పొదగబడిన పెక్కు రత్నాల సముదాయాలయొక్క 
కాంతిచేత; రమ్యము+ఐ= సుందరమై; రోదస్‌+*అంతరంబు, వెలు6గన్‌= భూమి ఆకాశాల మధ్య భాగం ధగధగలాడుతుండగా; 
ఉరు, నేమి, రవమునన్‌= గొప్పదైన చక్రాల కమ్ముల సవ్వడిచేత; ఉర్వరాధర= భూమిని ధరించే కొండలయొక్క; దరీ, 
ముఖములు= కొండలలోని గుహల ముందుభాగాలు; ప్రతిశబ్దముఖరితంబులు+అగుచుండన్‌= 'ప్రతిధ్వనులచేత మారు.మోగు 
తుండగా; నానా, విధశఆయుధంబులు, తాల్ఫి= అనేక విధాలైన శ(స్త్రాలను వహించి; అశని, విద్యుత్‌, సహ(స్ర+అభిశోభిత+అభ్ర, 
సదృశము+ఐ= పిడుగులును, వేయి మెరుపు తీగలను గలిగి మిక్కిలి శోభిల్లే మేఫుంతో సరిపోలుతున్నవై మహా, 
జవ+అశ్వ+అయుత= గొప్ప వేగంతో పరుగెత్తగల పదివేల గుర్రాలచే; వాహ్యామానము+ఐన= లాగబడుతున్నదైన; వర, 
రథంబు= శ్రేష్టమైన రథం; మఘవు+ఆజ్ఞన్‌+చేసి= దేవేంద్రుడి ఆనతి చొప్పున; మాతలి, యుక్తము+ఐ= మాతలి అనే పేరు 
కల సారథితో కూడినదై; ఇంద్ర, తనయుండు+ఉన్న+ఎడకు= అర్జును డుండే తావుకు; వచ్చెన్‌= వచ్చింది. 


తాత్పర్యం: ఇంద్రుడి ఆజ్ఞ చొప్పున, గొప్ప వేగంతో పరుగెత్త గలిగిన పదివేల గుర్రాలు పూన్చిన దివ్య రథం 
మాతలి అనే సారథి నడుపుతుండగా అర్జును డుండే చోటికి వచ్చింది. ఆ రథం మేఘమండలంనుండి వచ్చేటప్పుడు 
మిక్కిలి నీలపురంగు గల వైజయంతీ (జెండా) వైభవం వెల్లివిరిసింది. ఆ తేరులో పొదగబడిన పెక్కు రత్నాల 
సముదాయంయొక్క కాంతులచేత భూమికీ ఆకాశానికీ మధ్య ఉండే భాగం అందంగా వెలుగొందింది. చక్రాల 
కమ్ములు చేసిన పెనుసవ్వడిచేత పర్వతగుహా ముఖాలు (ప్రతిధ్వనించాయి. పెక్కు ఆయుధాలు వహించటంచేత 
అది పిడుగులతో, వేలకొలది మెరుపుతీగలతో ఒప్పే గొప్ప మేఘాన్ని సరిపోలి ఉన్నది. 


విశేషం: వైజయంతి అంటే ఇంద్రుడి జెండా. విష్ణువు ధరించే మాలపేరు కూడా వైజయంతియే. 


వ. మాతలియు నర్జ్దునుంజూచి 'సురాసురకిరీటతటఫఘుటితర త్నప్రభాభాసురపదుండైన మహేంద్రుండు 
మీయయ్య భవద్దర్శనం బపేక్షించి నిన్ను నమరావతికి రాంబనిచె, రాజసూయాశ్వమేధ శతంబులం జేసిన 
వారికైనను దుర్లభం బీరథంబు, దీని నెక్కు మనిన నర్హునుండును గంగాస్నాన పవిత్రీకృత గాత్రుందై దేవబుషి 
పితృతర్పణంబులు చేసి మాతలి ప్రయుక్తంబైన యా దివ్యరథం బెక్కి 345 


ప్రతిపదార్థం: మాతలియున్‌= ఇంద్రుడి సారథి అయిన మాతలియు; అర్జునున్‌+*చూచి= అర్జునుడిని చూచి; సుర+అసుర, 
కిరీట, తట, ఘటిత, రత్న, ప్రభా, భాసుర, పదుండు+ఐన= దేవతలయొక్క, రాక్షసులయొక్క, మకుటాలయొక్క పార్వాలలో 
కూర్చబడిన రత్నాలయొక్క కాంతులచేత వెలుగొందే పాదాలు కలవాడు అయిన; మహా+ఇం[ద్రుండు= మహేంద్రుడు, 
(దేవేంద్రుడు); మీ, అయ్యా= మీ తండ్రి; భవత్‌+దర్శనంబు= నీయొక్క దర్శనం; అపేక్షించి= కోరి; నిన్ను; అమరావతికి= 
అమరావతీ పట్టణానికి; రాన్‌, పనిచెన్‌= రమ్మని ఆదేశించాడు; రాజసూయ+ అశ్వమేధ, శతంబులన్‌= వందరాజసూయాలు, 
వంద అశ్వమేధాలు; చేసిన, వారికి+ఐనను= చేసినవారికి సయితం; ఈ, రథంబు= ఈతేరు; దుర్లభంబు= లభించేది కాదు; 
దీనిన్‌= దీన్ని; (ఈరథాన్ని); ఎక్కుము= అధిరోహించుము; అనినన్‌= అని చెప్పగా; అర్జునుండును; గంగా, స్నాన, పవిత్రీకృత, 
గాత్రండు+ఐ= గంగలో స్నానం చేయటంచేత పావనం చేయబడిన దేహం కలవాడై; దేవ, బుషి పిత్స తర్పణంబులు, 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 155 


చేసి= దేవతలకు, బుషులకు, పితృదేవతలకు తర్పణాలు చేసి; (తర్పణం= చనిపోయిన పెద్దల ఆత్మలు తృప్తి పొందటానికై, 
తరించటానికై వదిలే నీళ్ళు); మాతలి, ప్రయుక్తంబు+ఐన= మాతలిచేత నడపబడే; ఆ, దివ్య, రథంబు+ఎక్కి= ఆ దివ్యమైన 
తేరును అధిరోహించి. 


తాత్పర్యం: మాతలి అర్జునుడిని చూచి 'దేవతలు రాక్షసులు మీ తండ్రియైన దేవేంద్రుడికి మైక్కుతుంటారు. 
అట్లా మైక్కినప్పుడు వారి కిరీటాలలో పొదగబడిన రత్నాలకాంతులచేత ఆయన పాదాలు వెలుగొందుతుంటాయి. 
అట్టి మహావైభవం గల మీ తండ్రి, నిన్ను చూడాలనే కోరికతో అమరావతికి రమ్మని ఆహ్వానించాడు. వందలకొలది 
రాజసూయాలు, అశ్వమేధాలు చేసిన వారికి సయితం ఈ రథం దుర్లభం. నీవు ఈ రథా న్నెక్కి స్వర్గలోకానికి 
రమ్ము' అని పలికాడు. అర్జునుడు గంగలో స్నానం చేసి, పవిత్రమైన దేహంతో దేవతలకు, బుషులకు, పితృదేవతలకు 
తర్పణాలు వదలి, మాతలి నడిపే ఆ దివ్యరథాన్ని ఎక్కాడు. 


అర్జును. డమరావతికి( బోవుట (సం. 3-43-26) 


చ.  'అలఘు తపస్పమాధి నియతాత్ములకున్‌, బహుపుణ్యలోకకాం 

క్షులకు, విశుద్దమానసులకున్‌ సతతంబును సంశ్రయంబ వై, 

లలిత నిలింప దంపతి విలాస విహార మహోత్సవంబులుం 

గలిగి వెలుంగు రత్న్వమయ కందర సుందర మందరాచలా! 346 
ప్రతిపదార్హం: అలఘు, తపస్‌, సమాధి, నియత+ఆత్ములకున్‌= గొప్ప తపస్సువలన చేకూరే సమాధిలో లగ్నమైన ఆత్మకల 
వారికి- అంటే గొప్ప తపస్సువలన నిర్వికల్పసమాధి యోగాన్ని సాధించిన మహానుభావులకు; బహు, పుణ్య, లోక, కాంక్షులకున్‌= 
అనేక పుణ్యలోకాలకు వెళ్లే యోగ్యత సంపాదించుకొనగోరే వాళ్ళకు; విశుద్ద, మానసులకున్‌= నిర్మలమైన మనస్సులు 
కలవాళ్ళకు; సతతంబును= ఎల్లప్పుడు; సం్యశయంబవు+ఐ= ఆధారానినవైై) లలిత, నిలింప, దంపతి, విలాన, విహార 
మహా+ఉత్పవంబులున్‌+కలిగి= సుకుమారమైన దేవతాదంపతులయొక్క హొయలుతో కూడిన వినోదయాత్రలనే గొప్ప 
ఉత్సవాలతోకూడి; వెలుంగు= శోభించే; రత్న మయ, కందర, సుందర, మందర+అచలా!= రత్నాలతో నిండిన గుహలతో 
అందమైన మందరపర్వతమా! 


తాత్పర్యం: 'ఓ మందర పర్వతమా! నీవు గొప్ప తపంవలన లభించే నిర్వికల్ప సమాధిని ఆర్జించే మహానుభావులకు, 
అనేక పుణ్యలోకాలను పొందగోరే మహనీయులకు, పరిశుద్దమైన మనస్సు కలవారికి ఆశ్రయ మిచ్చేదానివి. సౌకుమార్యం 
కల స్వర్గదంపతుల విలాసవంతమైన వినోదయాత్రలనే గొప్ప సంబరాలకు నీవు స్టానానివి. రత్దమయాలైన గుహలచేత 
మనోహరమైనది నీ ఆకృతి. 


విశేషం: అలం: అంత్యానుప్రాసం, వృత్త్యనుప్రాసం. 


వ. నీయందలి పుణ్యతీర్దంబులు సేవించుచు గంగాంబు ధౌతస్టలరుహ వనస్పతి ఫలంబు లుపయోగించుచు 
సుఖం బుండితి; నమరావతికిం బోయి వచ్చెద” నని మందరనగంబు వీడ్కొని పురందరనందనుండు దేవ 
పథంబున కరిగి. 347 


156 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నీ+అందలి= నీలోఉన్న; పుణ్య తీర్ణంబులు= పుణ్యాన్ని ఒనగూర్చి స్తలాలు; సేవించుచు= ఆరాధిస్తూ; 
గంగా+అంబు, ధౌత, స్థల, రుహ, వనస్పతి, ఫలంబులు+ఉపయోగించుచున్‌= గంగయొక్క నీటిచేత తడుపబడిన చెట్ల 
పండ్లను వాడుతూ; సుఖంబు+ఉండితలిన్‌= సౌఖ్యం పొందాను; అమరావతికిన్‌+పోయి, వచ్చెదన్‌= అమరావతికి వెళ్ళివస్తాను; 
అని= అని పలికి; మందర, నగంబు= మందర పర్వతానికి; వీడ్కొని= వీడ్కోలు చెప్పి; పురందర, నందనుండు= ఇంద్రుడి 
కుమారుడైన అర్జునుడు; దేవ, పథంబునకు+అరిగి= దేవతలు పయనించే మార్గానికి వెళ్ళి. 


తాత్పర్యం: ఓ మందర పర్వతమా! నీలోని పుణ్యప్రదాలైన తీర్థాలను ఆరాధిస్తూ గంగానదీజలాలచేత తడిసిన 
స్థలాలలో పుట్టిన చెట్లకు కాసినపండ్తను ఉపయోగిస్తూ ఇన్నాళ్ళు సుఖంగా ఉన్నాను; అమరావతికి వెళ్లివస్తాను” - అని 
(63. యు లా. య! ఆ ౧ చి 
అర్జునుడు మందరపర్వతానికి వీడ్కోలు చెప్పి దేవతలు పయనించేమార్గం చేరుకొన్నాడు. 


విశేషం: దేవపథం= దేవతలు పయనించే మార్గం. మనుజులు ప్రయాణం చేసే మార్గాలు వేరు. దేవపథం ఆకాశమార్గం. 


సీ. పరమధర్మస్థితిం బ్రజం బ్రీతి. గాంచిన । రాజులకు, నుదగ్రరణమునందు. 
బతుల ప్రస్తవమునం బ్రాణముల్‌ విడిచిన | వీరులకును, యజ్ఞవిధులం జేసి 
సురలను వసుమతీసురులను దనిపిన । ధర్మాత్ములకు, మహాతాపసులకు, 
నిలయంబులై రమణీయంబు లగునట్టి ; హర్మ్యవిమానసంహతుల దాని, 


తే. సకలభువనంబులం గల సత్పురముల । కెల్ల నెక్కు డనం దగి శిఖీందు రవుల 
దీప్తి లేకున్న దనదైన దివ్యదీప్తి । విస్తరంబున నెప్పుడు వెలుంగు దాని. 348 


ప్రతిపదార్థం: పరమ, ధర్మ, స్థితిన్‌= గొప్ప ధర్మాన్ని నిలుపుతూ; ప్రజన్‌= జనులను; ప్రీతిన్‌= ప్రేమతో; కాంచిన= 
(పరిపాలించిన) చూచిన; రాజులకున్‌; ఉద(గ్ర, రణమునందున్‌= భయంకరమైన యుద్ధంలో; పతుల, ్రస్తవమునన్‌= ఏలికల 
కొరకై (స్వామి భక్తితో); ప్రాణముల్‌, విడిచిన, వీరులకును= అసువులను అర్పించి పోరాడిన శూరులకు; యజ్ఞ విధులన్‌+చేసి= 
యజ్ఞాలలో విధ్యుక్త కర్మలను నిర్వహించి (శాస్త్ర విధులలో చెప్పబడినట్టు చేసి); సురలను= దేవతలను; వసుమతీ సురులను= 
భూదేవతలైన బ్రాహ్మణులను; తనిపిన= తృప్తి నందించిన; ధర్మ+ఆత్ములకున్‌= మహానుభావులకు; మహా, తాపసులకున్‌= 
గొప్ప తపస్సు చేసిన వారికి; నిలయంబులు+ఐ= నివసించే స్టలాలై; రమణీయంబులు+అగునట్టి= అందమైనట్టి; హర్మ్య, 
విమాన సంహతుల, దానిన్‌= పెక్కు అంతస్తులు కల మేడలు, ఆకాశాన్ని అంటే గోపురాల సమూహాలు కలదానిని; సకల, 
భువనంబులన్‌+కల= అన్ని లోకాలలో ఉన్న; సత్‌, పురములకు+ఎల్లన్‌+*ఎక్కుడు+అనన్‌+తగి= మంచి పట్టణాలు అన్నిటికంటె 
అధికమని చెప్పతగిన; శిఖి+ఇందు, రవుల= అన్ని, చంద్రుడు, సూర్యుల; దీప్తి, లేకున్నన్‌= వెలుగు లేనప్పటికిని; తనదు+ఐన= 
తనయొక్క; దివ్య, దీప్తి విస్తరంబునన్‌= దివ్యమైన వెలుగు వెల్టువచేత; ఎప్పుడు= నిరంతరం; వెలుంగుదానిన్‌= ప్రకాళించే 
దానిని; (అంటే అమరావతీ పట్టణాన్ని). 


తాత్సర్యం: అర్జునుడు అమరావతీ పట్టణాన్ని చూచాడు. గొప్ప ధర్మాన్ని నిష్టతో పాటించి ప్రజలను పరిపాలించిన 
రాజులకు, ఘోరయుద్ధంలో స్వామిభక్తి పరాయణులై ఏలికలకొరకు తమ అసువులను అర్పించిన శూరులకు, 
యజ్ఞయాగాది (క్రతువులు చేసి దేవతలను, భూదేవత లయిన (బ్రాహ్మణులను సంతృప్తి పరచిన ధర్మాత్ములకు, 
గొప్ప తాపసులకు నివాసాలైన పెక్కు అంతస్తులు కల మేడలు, గోపురాలు కల దానిని; సమస్త లోకాలలోని గొప్ప 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 157 


పట్టణాలకన్న మిన్న అని చెప్పతగినదానిని, సూర్య, చంద్ర, అగ్నిహోత్రుల కాంతి అచట ్రసరించకున్నను, 
స్వయంప్రకాశమానమై శోభతో విలసిల్లే దానిని అమరావతిని అర్జునుడు చూచాడు. 


విశేషం: (1) అమరావతీ పట్టణం అన్నిచంద్ర సూర్యుల కాంతి ప్రసారం లేకుండానే స్వయం (ప్రకాశమానమైనది. (2) 

ధర్మాత్ములై ప్రజలను పరిపాలించిన రాజులు స్వర్గానికి వెళ్తారు. (3 యుద్ధంలో పరా[క్రమం, స్వామిభక్తి ప్రకటించి అసువులు 

పాసినవారు (అంటే వీరమరణం పొందినవారు) స్వర్గం చేరతారు. (4) యజ్ఞ యాగాది కర్మలు చేసి దేవతలను, బ్రాహ్మణులను 
మెప్పించినవారు స్వర్గాన్ని పొందుతారు. 

వ.  మజియు ననాహితాగ్నులకు, నతీర్థసీవకులకు, నన్ఫృతవాదులకు, వేద విరుద్దాచారులకు, మాంసాహారులకు, 
రణపరాబ్ముఖులకు6 జొర నవిషయంబును, నతి గహ్వరంబును నైనదాని నమరావతి. జొచ్చి, తద్గోపుర 
సమీపంబున ననవరత గండస్థల గళదవిరళమదజలకుల్యాభిరామంబై నిరంతర నిర్హరనీహార నగంబునుం 
బోలె నొప్పుచున్న యైరావతంబు6 జూచుచు. సురసిద్ధ సాధ్య గణంబుతో విద్యాధరాప్సరో గంధర్వ కిన్నర 
జేగీయమానుం డగుచు చను నప్పుడు. 349 


ప్రతిపదార్థం: మజియున్‌= అంతేకాక, (అనాహితాగ్నులు (న+ఆహితాగ్నులు)= ఆహితాగ్నులు కానివారు; అనాహితాగ్నులకున్‌= 
(శోత్రియులై నిత్యాన్షిహోత్ర నిరతులుకానివారికి; అతీర్థసేవకులకున్‌= పుణ్య స్థలాలు సేవించని వారికి; అన్నతవాదులకున్‌= 
అసత్యం పలికే వారికి; వేద, విరుద్ధ+ఆచారులకున్‌= వేదాలకు వ్యతిరేకమైన ప్రవర్తన కలవారికి; మాంస+ఆహారులకున్‌= 
మాంసం భుజించే వారికి; రణ, పరాక్‌+ముఖులకున్‌= యుద్దంలో పెడమొగం పెట్టిన వారికి అంటే రణరంగంనుండి 
పారిపోయిన పిరికివారికి; చొరన్‌= ప్రవేశించటానికి; న+విషయంబునున్‌= ప్రదేశం కాని దానిని; అతి, గహ్యరంబునున్‌+ఐనదానిన్‌= 
(సాధారణులకు) ప్రవేశించటానికి వీలులేని దానిని; అమరావతిన్‌+*చొచ్చి= అమరావతిలో ప్రవేశించి; తద్‌+గోపుర, సమీపంబునన్‌= 
ఆ పట్టణద్యారానికి దగ్గరగా; అనవరత, గండస్ట్రల, గళత్‌+అవిరళ మదజల కుల్య+అభిరామంబు+ఐ= ఎల్లప్పుడును చెక్కిళ్ళ 
నుంచి జారుతున్న ఎడతెగని మదజలం పారే కాలువలతో మనోహరమై; నిరంతర, నిర్జర, నీహారు నగంబునున్‌+పోలెన్‌= 
ఎడతెగక పారే సెలయేళ్ళతో కూడిన మంచు కొండ (హిమాలయపర్వతం) వలె; ఒప్పుచున్న= విలసిల్టుతున్న; ఐరావతంబున్‌= 
ఐరావతమనే పేరుకల ఇంటద్రుడితెల్లఏనుగును; చూచుచు; సుర, సిద్ధ, సాధ్య, గణంబుతోన్‌= దేవతలు, సిద్దులు, సాధ్యుల 
సమూహంతో; విద్యాధర+అప్పురస్‌+గంధర్వ, కిన్నర, జేగీయమానుండు+అగుచు= విద్యాధరులు, అప్సరసలు, గంధర్వులు, 
కిన్నరులు, జయజయ శబ్దాలు ఉచ్చరిస్తుండగా ఒప్పుతూ; చనునప్పుడు= వెళ్ళేటప్పుడు. 


తాత్పర్యం: అమరావతిని - (1) ఆహితాగ్నులు కానివారు (2) తీర్థయాత్రలు చేయనివారు (3) అసత్యం 
పలికేవారు (4) వేదాలకు వ్యతిరేకంగా నడచుకొనేవారు (5) మాంసం తినేవారు (6) యుద్ధంలో వెన్ను చూపి 
పారిపోయేవారు - ప్రవేశించటానికి అనర్హులు. అమరావతీ పట్టణంలోని పురద్వారం సమీపంలో ఐరావతం అనే 
వెల్ల (తెల్ల) ఏనుగు ఉన్నది. గండస్థలంనుండి మదజలధారలు కాలువలుగా స్రవించి మనోహరమై కన్పట్టుతూ, ఆ 
ఏనుగు ఎల్లప్పుడు పారే సెలయేళ్ళతో కూడిన హిమాలయపర్వతంవలె ఒప్పుతున్నది. అర్జునుడు ఆ ఐరావతాన్ని 
న జ 
చూస్తూ అమరావతీపురంలో ప్రవేశించాడు. అప్పుడు దేవతలు, సిద్దులు, సాధ్యులు, విద్యాధరులు, అప్పురసలు 
జయజయ శబ్దాలు చేయసాగారు. అట్టా వెళ్ళేటప్పుడు. 


విశేషం: అలం: ఉపమ. 


150 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క. సకలర్తు సురభి కుసుమిత । సుకుమారోద్యాన తరుల సుడియుచు€ బ్రణయో 
తృుకు(డై పవనుండు పాండవు । నకు నభిముఖుం డయ్యె. దన్మనఃప్రేయ మెసం6గన్‌. 350 


ప్రతిపదార్థం: సకల+బుతు, సురభి, కుసుమిత, సుకుమార+ఉద్యాన తరుల, సుడియుచున్‌= అన్ని బుతువులలో పూచి 
పరిమళించే పువ్వులతో మనోహరాలైన పెంపుడు తోటలలోని చెట్ట చుట్టూ తిరుగాడుతూ; ప్రణయ+ఉత్సుకుండు+ఐ= 
"స్నేహభావంతో అతిశయించినవాడై;) పవనుండు= వాయుదేవుడు; పాండవునకున్‌= అర్జునుడికి; తద్‌+మనస్‌+ప్రియము+ఎసంగన్‌= 
అతడియొక్క మనస్సుకు సంతోషం కలిగేటట్టుగా; అభిముఖుండు+అయ్యెన్‌= ఎదురయ్యాడు. (ఎదురుగా వీవసాగాడు). 


తాత్పర్యం: అన్ని బుతువులలో పుప్పించి పరిమళాలు విరజిమ్మే ఉద్యానవనాలలోని వృక్షాల చుట్టూ తిరుగుతూ, 
స్నేహానురాగ పురస్సరంగా అర్జునుడికి మనఃప్రీతి కల్షిస్తూ వాయుదేవుడు అతడికి అభిముఖుడై వీవదొడగాడు. 


క. నరు(ండైన యాదిముని యని । హరిసుతు€ డని హరిసహాయు. డని హరుచేతన్‌ 

వరములు వడసిన వాండని । సురలెల్లను వచ్చి పార్థు. జూచిరి ప్రీతిన్‌. 351 
ప్రతిపదార్థం: నరుండు+ఐన= నరుడు అయిన; ఆది, ముని, అని= మొదటి బుషి అని; హరి, సుతుండు+అని= 
దేవేంద్రుడికుమారుడని; హరి, సహాయుండు+అని= విష్ణువుకు తోడుపడేవాడని లేదా ఇంద్రుడికి సాయం చేసేవాడని; హరుచేతన్‌= 


శివుడివలన; వరములు+పడసిన, వాండు+అని= వరాలు సంపాదించినవాడని; సురలు+ఎల్లను= దేవతలందరు; వచ్చి= 
అరుదెంచి; ్రీతిన్‌= ప్రేమతో; పార్టున్‌= అర్జునుడిని; చూచిరి= చూచారు. 


తాత్సర్యం: ఈతడు నరుడనే ఆదిబుషి అనిన్నీ, ఇంద్రుడికుమారు డనిన్నీ, ఇంద్రుడికి సాయమొనరించే వాడనిన్నీ, 
పరమళివుడిచేత వరాలు పొందిన వాడనిన్నీ దేవతలు అందరూ వచ్చి అర్జునుడిని ప్రీతితో చూచారు. 


వ. అర్హునుండు నయ్యమరావతీ విభవంబు సూచి హర్షించుచు అప్పరోగీయమాన మంగళహిత గీతావహిత 
మానసుం డగుచు సిద్ద మునిగణాశీర్వాదంబులు సేకొనుచుం జని, మాతలి నిర్దేశంబున దివ్య రథావతీర్జుండై. 

భి ణా 

352 


ప్రతిపదార్థం: అర్జ్హునుండు; ఆ+అమరావతీ, విభవంబు+చూచి= ఆ అమరావతి వైభవం చూచి; హర్షించుచున్‌= సంతోషిస్తూ; 
అప్పరస్‌+గీయమాన, మంగళ, హిత, గీత+అవహిత, మానసుండు+అగుచున్‌= అప్పరసలచేత పాడబడుతున్న శుభాన్నీ 
(శ్రేయస్సును కోరే పాటలయందు ఏకా[గ్రమైన మనస్సు కలవాడు అవుతూ; సిద్దముని, గణ+ఆశీర్యాదంబులు= సిద్దులయొక్క, 
మునిగణాలయొక్క దీవనలు; చేకొనుచున్‌= స్వీకరిస్తూ: చని= వెళ్ళి; మాతలి, నిర్దేశంబునన్‌= మాతలి చెప్పిన చొప్పున; దివ్య, 
రథ+అవతీర్దుండు+ఐ= దివ్యమైన తేరినుంచి దిగినవాడై. 


తాత్సర్యం: అర్జునుడు ఆ అమరావతీ పట్టణవైభవం చూచి మిక్కిలి సంతోషించాడు. అప్పరసలు పాడిన మంగళహిత 
గీతికలు అతడిని మిగుల ఆకర్షించాయి. సిద్దులు, బుషులు అతడిని ఆశీర్వదించారు. వారి దీవనలు గైకొంటూ 
చని అర్జునుడు మాతలి సూచించిన మేరకు దివ్యరథంనుండి దిగాడు. 


క. శతమఖునకు భువనావన । రతశీలున కఖిలదేవరాజర్ని సమ 
న్వితునకు వజ్రాభీలో । న్నృతపృథుభుజునకు€ గృతప్రణాముం డయ్యెన్‌. 353 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 159 


ప్రతిపదార్హం: శతమఖునకున్‌= నూరుయజ్ఞాలు చేసిన దేవేంద్రుడికి; భువన+అవన, రత, శీలునకు= లోకాలను రక్షించటంలో 
ఆసక్తితో కూడిన స్వభావం కలవాడికి; అఖిల, దేవ, రాజర్జ్మి సమన్వితునకున్‌= దేవబుషులైన, రాజబుషులైన వారందరితో 
కూడి ఉన్నవాడికి; వజ్ర+ఆభీల+ఉన్నత, పృథు, భుజునకున్‌= వజ్రాయుధంచేత (వజ్రాయుధాన్ని ధరించి ఉండటం చేత) 
భయంకరమైన, ఎత్తైన, పెద్దవైన బాహువులు కలవాడికి; (అర్జునుడు) కృత, 'ప్రణాముండు+అయ్యెన్‌= చేయబడిన నమస్కారం 
కలవాడు అయ్యాడు- అంటే నమస్కరించాడని భావం. 


తాత్పర్యం: లోకాలను కాపాడే అభినివేశంతో కూడిన స్వభావం కలవాడున్నూ, సకల దేవర్షి రాజర్దులతో కూడి 
ఉన్నట్టివాడున్నూ, వజ్రాయుధాన్ని ధరించటం చేత భీతిగుల్పుతున్న ఎత్తెన పెద్ద భుజములు (బాహువులు) కలవాడున్నూ 
అయిన దేవేంద్రుడికి అర్జునుడు నమస్కారం చేశాడు. 


చ. అనిమిషనాథుండుం బ్రచలితాంగద తుంగ భుజాయుగంబునం 
దనయుని. గౌంగిలించుకొని తత్‌క్షణజాత నితాంత సమ్మదం 
బున బులకాంకితాంగు6 డయి మున్ను నిజాంకతలస్టు జేసేయ 
త్యనఘు నిజాసనార్ధమున నాదట నుంచెం గరంబు నెమ్మితోన్‌. 354 


ప్రతిపదార్థం: అనిమిషనాథు6డున్‌ (అనిమిషులు= రెప్పపాటులేనివారు, దేవతలు)= దేవతలరాజు దేవేంద్రుడుకూడ; 
ప్రచలిత+అంగద, తుంగ, భుజా, యుగంబునన్‌= ఎక్కువగా కదలుతున్న భుజకీర్తు లనే ఆభరణాలుగల ఎత్తైన పొడవైన 
చేతులతో; తనయునిన్‌= కొడుకును; కౌంగిలించుకొని= ఆలింగనం చేసికొని; తద్‌, క్షణ, జాత, నితాంత, సమ్మదంబునన్‌= 
ఆ క్షణంలో పుట్టిన ఎడతెగని సంతోషంతో; పులక+అంకిత+అంగుండు+అయి= గగుర్పాటు చెందిన దేహం కలవాడు అయి; 
మున్ను= ముందుగా; నిజ+అంక, తలస్టున్‌+చేసి= తన ఒడిలో ఉంచుకొని; అతి+అనఘున్‌= మిక్కిలి పాపంలేని వాడిని; 
కరంబు= మిక్కిలి; నెమ్మితోన్‌= ప్రీతితో; నిజ+ఆసన+అర్హమునన్‌= తన పీఠంయొక్క సగభాగంలో (అంటే అర్జాసనంలో); 
ఆదటన్‌+ఉంచెన్‌= గౌరవంతో ఉంచాడు. 


తాత్పర్యం: దేవేంద్రుడు భుజకీర్తులు కదలగా పొడవుపాటిచేతులతో తన కొడుకును కౌగిలించుకొన్నాడు. అట్టా 
కౌగిలించుకొనటం చేత కలిగిన అమితమైన ఆనందంతో తత్‌క్షణమే ఆయనకు గగుర్పాటు కలిగింది. అట్లా కలిగిన 
రోమాంచంతో కూడిన దేహం కలవాడై అర్జునుడిని తొలుత తన ఒడిలో ఆసీనుడిని కావించి, తదుపరి అర్జాసన 
మిచ్చి మిక్కిలి ప్రమతో సన్మానించాడు. 

విశేషం: ప్రాచీన భారతీయ వాజ్బయంలో రాజులు అప్పులకు అర్జాసన మిచ్చి గౌరవించటం అత్యున్నతమైన మన్ననగా 
అభివర్షించబడింది. 


క. లీ లైరావతకుంభా । స్పాలన కర్కశకరముల. బలుమరును మరు 
త్పాలకు6 డంటుచు నుండె గు । జాలంకృతుండైన పార్దునంగము. జ్రీతిన్‌. 355 


ప్రతిపదార్థం: లీలా+ఐరావత, కుంభ+ఆస్సాలన, కర్కశ, కరములన్‌= వినోదంగా ఐరావతంయొక్క కుంభస్ట్రలాన్ని చరచటంచేత 
మొద్దుబారిన చేతులతో; పలుమరును= పెక్కుసారులు; మరుత్‌+పాలకుండు= దేవేంద్రుడు; గుణ+అలంకృతుండు+ఐన= 
మంచి గుణాలచేత అలంకరించబడిన; పార్థు+అంగమున్‌= అర్జునుడియొక్క దేహాన్ని; ప్రీతిన్‌= ప్రేమతో; అంటుచున్‌+ఉండెన్‌= 
స్పృశిస్తూ ఉండినాడు. 


160 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: లీలాపూర్వకంగా ఐరావతంయొక్క కుంభస్టలాన్ని చరచటంచేత కరుకుబారిన చేతులతో పెక్కుమారులు 
దేవేంద్రుడు, మంచి గుణాలచేత భూషితుడైన అర్జునుడి దేహాన్ని స్పృశించాడు. 


వ. ఇట్లధిక విలాసంబుతో సురవిలాసినీ కర కలిత చారుచామీకర దండ చామర సమీరాలోల కుంతలుం 
డగుచు సురరాజుతో నేకాసనంబున నున్న యప్పార్దుం బాకశాసను శాసనంబున దేవ గంధర్వ సిద్ద 
విద్యాధరు లతిప్రీతి నర్దించి రంత. 356 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; విలాసంబుతో= హొయలుతో; సురవిలాసినీ, కర, కలిత, చారు, చామీకర, దండ, చామర, 
సమీర+ఆలోల, కుంతలుండు+అగుచు= దేవతాస్రీల చేతులతో పట్టుకొనబడిన, మనోహరమైన బంగారుదండం కల చామరాల 
నుండి వీచే గాలిచేత కదల్బబడుతున్న ముంగురులు కలవాడై; సురరాజుతోన్‌= దేవేంద్రుడితో; ఏక+ఆసనంబునన్‌+ఉన్న= 
ఒకే పీఠంపై ఉన్న; ఆ+పార్జున్‌= పృథకొడుకైన ఆ అర్జునుడిని; పాక, శాసను, శాసనంబునన్‌= దేవేంద్రుడి ఆజ్ఞవలన; దేవ, 
గంధర్వ, సిద్ధ, విద్యాధరులు= దేవతలు, గంధర్వులు, సిద్దులు, విద్యాధరులు; అతిప్రీతిన్‌= మిక్కిలి అనురక్తితో; అర్భించిరి= 
పూబించారు; అంత. 


తాత్పర్యం: ఈ విధంగా మిక్కిలి హొయలు వారుతూ, దేవలోకంలోని సుందరాంగనలు మనోహరమైన బంగారు 
దండాలచేత ఒప్పారే చామరాలతో దేవేంద్రుడితో పాటు ఒకే ఆసనంలో ఉన్న అర్జునుడికి వీచారు. అప్పుడతడు 
ఆ గాలులతో కదలాడుతున్న ముంగురులతో మిక్కిలి శోభిల్దాడు. ఆ సురరాజుఆజ్ఞచేత అప్పుడు అర్జునుడిని 
దేవతలు, గంధర్వులు, సిద్దులు, విద్యాధరులు మిగుల అనురక్తితో పూజించారు. 


తే. పాకశాసనుపనుపునం బార్జు. డొక్క; మణిమయంబైన మహనీయ మందిరమున 

నెలమి గంధర్వ సంగీత హృద్యగోష్టి । నుండె. జెవులకు నుత్సవం బొందుచుండ. 357 
ప్రతిపదార్థం: పాక, శాసను, పనుపునన్‌= దేవేంద్రుడి ఆజ్ఞవలన; పార్టండు= అర్జునుడు; ఒక్క; మణిమయంబు+ఐన= 
మణులతో నిర్మించబడిన; మహనీయ, మందిరమునన్‌= గొప్పభవనంలో; ఎలమిన్‌= ట్రీతితో; గంధర్వ, సంగీత, హృద్య, 


గోస్టిన్‌= గంధర్వుల యొక్క నృత్యగానాలతో మనోహరమైన గోష్టిలో; చెవులకున్‌+ఉత్సవంబు+ఒందుచుండన్‌= చెవుల 
పండుగ ఏర్పడుతుండగా; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్పర్యం: దేవేంద్రుడి ఆనతి చొప్పున అర్జునుడు ఒక మణిమయ భవనంలో వీనులకు విందైన గంధర్వ సంగీత 
గోష్టిలో కాలం గడుపుతున్నాడు. 


విశేషం: గంధర్వులు సంగీత కోవిదులు. 'నృత్యం చ గీతం చ వాద్యం చ సంగీతమ్‌'- జం(త్రగాత్రగాన సమన్వితమైన నృత్యం 


సంగీతం. 
వ. అంత సూర్యాస్తమయ సమయంబున. జంద్రుం డుదయించి సాంద్రచంద్రికావిలాసంబున దిగ్వనితల 
నలంకరించుచుండ, నిలింపపతి పంపున సొంపార నూర్వశి యర్జునసంగమకాంక్షంజేసి చంద్రికాధవళ 


దుకూలంబు గట్టి, మృగమద కర్పూర కుంకుమోన్నిశ్రిత సుగంధం బలంది, వివిధ సురభి కుసుమ విసరంబులు 
ముడిచి, మణిమయ భూషణాలంకృతయై నిలుకడ వడసిన క్రొమ్మెైలుంగు. దీగరయుంబోలె, మణిమయ 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 161 


మంజీర ర్సుళం ర్వుళ నినాదంబును, గంకణ, రుణ రుణత్కారంబును, గటికలాప కింకిజీ క్రంకారంబును, 
మదనాజ్ఞా వాద్యఘోషంబునుంబోలె మోయుచుండ, మందగమనంబున6 బురందరనందను మందిరంబున 
కరుగుదెంచిన, నప్పురుషసత్తముండు భయథభక్తిసంభ్రమంబులతో. బ్రత్యుత్చానంబును దండ ప్రణామంబునుం 
జేసి, కరకమలంబులు మొగిచి యిట్లనియె. 358 


ప్రతిపదార్థం: అంతన్‌= అంతట; సూర్య+అస్తమయ, సమయంబునన్‌= సూర్యుడు అస్తమించేవేళ; చంద్రుండు+ఉదయించి 
(నిండుపున్నమి పండువెన్నెల అని (గ్రహించాలి. సూర్యుడు అస్తమించటం- చంద్రుడు ఉదయించటం ఏకకాలంలో జరిగేది 
పూర్ణిమ తిథిలో మాత్రమే); సాంద్రచంద్రికా, విలాసంబునన్‌= తరపి వెన్నెల హొయలుతో; దిశ్‌+వనితలన్‌= దిక్కులనే 
అంగనలను; అలంకరించుచు+ఉండన్‌; నిలింపవతి, పంపునన్‌= దేవేంద్రుడి ఆదేశాన్ని అనుసరించి; సొంపారన్‌= 
అందచందాలొలుకుతూ; ఊర్వశి= (స్వర్షంలోని అప్పరస); అర్జున, సంగమ, కాంక్షన్‌+చేసి= అర్జునుడి సంభోగం కోరి; 
చంద్రికా, ధవళ దుకూలంబు, కట్టి= వెన్నైెలవలె తెల్లనైన చీరను కట్టి; మృగమద, కర్పూర, కుంకుమ+ఉన్మిశ్రితు సుగంధంబు 
+అలంది= కస్తూరితో, కప్పురంతో, కుంకుమ పువ్వుతో బాగా కలపబడిన చందనం పూసికొని; వివిధ, సురభి, కుసుమ, 
విసరంబులు= పలురకాలైన సువాసనలతో కూడిన పువ్వులచెండ్డు; ముడిచి= అలంకరించుకొని; మణిమయ, భూషణ+ 
అలంకృత+ఐ= మణులతో పొదగబడిన ఆభరణాలచేత అలంకరించబడిందై; నిలుకడ+పడసిన, క్రామ్మెజుంగున్‌+ తీ( 
గయున్‌+పోలె= సుస్థిరమైన క్రొత్త మెణుపుతీగ వంటిదై) మణిమయ, మంజీర రుళం రుళ, నినాదంబును= మణులతో 
పొదుగబడిన అందెల రుళరుళ ధ్వనులున్నూ; కంకణ, రుణ, రుణత్‌, కారంబును= చేతి కడియాల రుణ రుణ 
నిక్యాణాలున్నూ; కటికలాప= మొలనూలి యందలి; కింకిబీ= చిరుగంటల యొక్క; (క్రీంకారంబును= క్రీం అని వినిపించే 
మనోహరధ్వనులున్నూ; మదన+ఆజ్ఞా వాద్యఘోషంబునున్‌+పోలె= మన్మథుడి ఆజ్ఞను వెల్లడించే మృదంగాదివాద్యాల ధ్వనులవలె; 
'మైయుచుండ; మంద, గమనంబునన్‌= మెల్లమెల్లని నడకతో; పురందర, నందను, మందిరంబునకున్‌= దేవేంద్రుడి 
కుమారుడైన అర్జునుడి గృహానికి; అరుగుదెంచినన్‌= రాగా; ఆ+పురుషు సత్తముండు= ఆ పురుషశ్రేష్టుడు; భయ, భక్తి 
సం[భ్రమంబులతోన్‌= భయం, భక్తి తొట్రుపాటులతో; ప్రత్యుత్హానంబును= తాను కూర్చున్న పీఠంనుండి లేచి ఎదురేగటమున్నూ; 
దండ, 'ప్రణామంబును= సాష్టాంగ నమస్కారం చేసి; కర, కమలంబులు= ప 'స్తపద్మాలు; మొగిచి= ముకుళించి; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: అప్పుడు సూర్యుడు అస్తమించే వేళ చంద్రుడు ఉదయించి తరపి వెన్నెల వెల్లివిరియగా దిక్కులనే 
అంగనలకు అలంకారం తీర్చిదిద్దాడు. దేవేంద్రుడి ఆదేశంతో ఊర్వశి లావణ్య మొప్పారగా అర్జున సంభోగాన్ని 
అభిలషించి, వెన్నెల వలె తెల్లనైన చీర సింగారించుకొని మెల్లగా నడయాడుతూ బయలు వెడలింది. కస్తూరి, 
కర్పూరం, కుంకుమపువ్వుతో మర్షించబడిన శ్రీగంధం మైపూతగా ధరించింది. వివిధ పరిమళాలతో గుబాళించే 
పువ్వులచెండ్లు ముడిచింది. మణిస్టగితాలై మిరుమిట్లు కొలిపే ఆభరణాలు ధరించి స్థిరమైన మెరపుతీగవలె 
ప్రకాశించింది. మణులు పొదుగబడిన అందెల రుళంరుళ నినాదాలు, చేతి కంకణనిక్వాణాలు, మొలత్రాటి 
చిరుమువ్వల (క్రీంకారనాదాలు వెరసి మన్మథుని ఆజ్ఞను, చాటే వాద్యధ్వనులవలె ధ్వనించాయి. అట్టా ఆమె 
మందగమనంతో పురందరనందనుడి (అర్జునుడి) మందిరం చేరింది. పురుషశ్రేష్టుడైన అర్జునుడు భయం, భక్తి 
సంభ్రమం ముప్పిరిగొనే హృదయంతో ఆమెకు ఎదురేగి సాగిలి మొక్కి, హస్తపద్మాలు మొగిచి ఇట్టా పలికాడు. 


క. “నను బుత్ర్తస్నేహంబున ; మనమున మన్నించి శుభసమగ్రునిం జేయం 
జనుదెంచి తీవు ముదమున । జనయిత్రీ! యే గృతార్ధజన్ముండ నైతిన్‌.” 359 


162 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్హం: ననున్‌= నన్ను; పుత్ర స్నేహంబునన్‌= పుత్రుడిపై కల అనురాగంతో; మనమునన్‌= మనస్సులో; మన్నించి= 
అభిమానించి; శుభ, సమగ్రునిన్‌-+చేయన్‌= మంచిని నిండుగా చేకూర్చటానికి; ముదమునన్‌= సంతోషంతో; ఈవు= నీవు; 
చనుదెంచితి= వచ్చావు; జనయిత్రీ!= అమ్మా! ఏన్‌= నేను; కృత+అర్హ, జన్ముండన్‌+ఐతిన్‌= ధన్యమైన జన్మ కలవాడినైనాను. 


తాత్పర్యం: 'అమ్మా! నీవు నాపై గల పుత్రడ్రేమతో నన్ను మన్నించటానికి సంతోషంతో ఇక్కడికి దయచేశావా? 
నీ రాకవలన నా జన్మ ధన్యమైంది”. 


తే. అనిన నూర్వశి యిట్లను నాత్మనేత్ర।; మధుపము లతని సౌందర్యమధువుం గ్రోలు 

చుండ6ం దమకంబు మీజి యనూన ధర్మ । నిపుణుం డగు నర్దునునితోడ నెయ్య మొనర. 360 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా? ఊర్వశి; ఆత్మ, నేత్ర, మధుపములు= తన కన్ను లనే తుమ్మెదలు; అతని= ఆ 
అర్జునుడి యొక్క; సౌందర్య, మధువున్‌= అందం అనే తేనెను; క్రోలుచుండన్‌= ఆస్వాదిస్తుండగా; తమకంబు, మీటి= 


ఉద్వేగం ఎక్కువ కాగా; అనూన, ధర్మ, నిపుణుండు+అగు= గొప్ప ధర్మాన్ని తెలిసికొని ఉండటంలో నేర్పరి అయిన; అర్జునుని 
తోడన్‌; నెయ్యము+ఒనరన్‌= ప్రణయం ఒప్పేటట్టుగా; ఇట్టు= ఈ విధంగా; అనున్‌= పలికింది. 


తాత్పర్యం: అని అర్జునుడు చెప్పగా విని ఊర్వశి, తన కన్ను లనే తుమ్మెదలు అతడి సొగసు అనే తేనెను 
(కోలుతుండగా, వలపుతమకంతో ధర్మాత్ముడైన అర్జునుడితో ఇట్టా పలికింది. 


విశేషం: ఊర్వశీ నేత్ర మధుపాలు, అర్జును సౌందర్యమధువు (క్రోలటం అనే చోట రూపకాలంకారం ఉన్నది. 


చ.  'అనుపమశెౌర్య! నీదు సముదగ్ర గుణంబులు నారదాది స 

న్మునివరులెల్లం జెప్పంగ6 బ్రమోదమునన్‌ భవదీయ సంగమం 

బనిశము. గోరుచుం దగ బ్రియంబున వచ్చితి; నేను గోరంగా 

నను జనయిత్రి వంచు నొక నాయము వల్మెదు వక్రభాషలన్‌. 361 
ప్రతిపదార్థం: అనుపమ, శౌర్య!= సాటిలేని శౌర్యం కలవాడా! (అన+ఉపమ= అనుపమ= ఉపమానం (పోలిక) చెప్పటానికి 
వీలులేని); నీదు= నీయొక్క; సమ్‌+ఉద(గ్ర, గుణంబులు= గొప్ప మంచి లక్షణాలు; నారద+అది, సత్‌+ముని వరులు+ఎల్లన్‌= 
నారదుడు మొదలైన మంచి బుషిశ్రేష్టు లందరు; చెప్పంగన్‌= (పొగడి) చెప్పగా; ప్రమోదమునన్‌= మిక్కుటమైన సంతోషంతో; 
భవదీయ, సంగమంబు= నీయొక్క పొందు; అనిశమున్‌, కోరుచున్‌= ఎల్లప్పుడు కాంక్షిస్తూ; తగన్‌= ఒప్పేటట్టుగా; ప్రియంబునన్‌= 
ప్రీతితో; వచ్చితిన్‌= వచ్చాను; నేను, కోరంగాన్‌= నేను అభిలషిస్తే) ననున్‌= నన్ను; జనయిత్రివి= తల్లివి; అంచున్‌= అంటూ; 
వ(క్రభాషలన్‌= వంకర మాటలతో; ఒక, నాయము= ఏదో ఒక ధర్మం; పల్కెదు= మాటాడతావు. 


తాత్పర్యం: 'సాటిలేని పరాక్రమంకల ఓ అర్జునా! నీ గొప్పగుణాలు నారదుడు మున్నగు మహర్షులు పొగడి చెప్పగా 
విని, సంతోషించి, నీ పొందు కోరి ప్రీతితో నీవద్దకు వచ్చాను. కాని, నీవు నన్ను తల్లిగా సంభావించి వంకరమాటలతో 
ఏటో'జక న్యాయం పలుకుతున్నావు. ఇది ఎంత విడ్డూరం! 


తే. నీకు నేనాంటి తల్లిని నిజము సెపుమ? |; యమరలోకంబు వేశ్యలమైన మాకు 
నిట్టి తగవులు నడవ వహీనబాహు । వీర్య! యిచ్చట వావులు వెదక(జనదు. 362 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 163 


ప్రతిపదార్హం: నీకున్‌= నీకు; ఏనాంటి, తల్లిని= ఏ దినం (కాలం)లో అమ్మను; నిజము= సత్యం; చెపుము+అ= చెప్పుము; 
అమర, లోకంబు, వేశ్యలము+ఐన, మాకున్‌= స్వర్గలోకానికి చెందిన వేశ్యలమైన మాకు; ఇట్టి, తగవులు= ఇట్టి ధర్మాలు; 
అహీన, బాహు వీర్య!= గొప్ప బాహుబలం కలవాడా!; నడవవు= అన్వయించవు; ఇచ్చటన్‌= ఈ స్వర్గలోకంలో; వావులు= 
వరుసలు (పుట్టుకకు సంబంధించిన అనుబంధాలు); వెదకన్‌+*చనదు= అన్వేషించకూడదు. 


తాత్సర్యం: గొప్ప బాహుబలం కల ఓ అర్జునా! నీకు నేను ఏ నాడు తల్లి నయినాను? నిజం చెప్పుము. మేము 
దేవలోకానికి చెందిన వేశ్యలం. ఇట్టి న్యాయాలు, వావి వరుసలు ఇక్కడ వెదకరాదు. 


నిశేషం: ఊర్వశి అర్జునుడిని సంబోధించే విధం తెలుపతగింది. “అనుపమశౌర్య', “అహీన బాహు వీర్య, ఈ సంబోధనలలో 
ఊర్వశి తనవలపు కూరి పెట్టింది. భూలోకంలోని ధర్మం వేరు. స్వర్షంలోని ధర్మం వేరు. భూలోకంలోని వేశ్యలకే వావివరుసలు 
లేనపుడు, ఇక కేవలం భోగపరాయణమైన స్వర్గంలోని వేశ్యలకా వావివరుసలు?- అనే ప్రశ్న ఊర్వశి మాటలలో అంతర్లర్భితం. 


వ. ఈ లోకంబున వనితలు బురుషులు విచ్చలవిడి. గ్రీడింతు; రిచ్చటి కిది యనిందితంబైన యాచారంబు; 
నీవును ద్రిదివంబునకు వచ్చిన యప్పుడ దివ్యపురుషుండవు గావున నా మనోరథంబు సఫలంబుగా మందార 
మంజుల మంజరీ మకరంద పాన మత్తు మధుకర గాన మనోహర స్టలంబులను, మేరు శైల కందరంబులను, 
మంద పవనంబులు గల నందనాది వనంబులయందును, నితాంత కాంత వికసిత కనకారవింద సమధిక 
సారభ సంవాసిత మహానంద కందంబులైన మందాకినీ తీర మణిమయ వేదికలయందును, 
జంద్రికాసుందరంబులైన సికతాతలంబులను, మజియు నిర్జర విహార స్టానంబుల ననవరత సురత కేళీ 
సౌఖ్యాంబుధి నన్ను నోలలార్వు' మనిన, నిర్వికార ధైర్యధుర్యుందై యర్హునుం డిట్లనియె. 363 


ప్రతిపదార్థం: ఈ, లోకంబునన్‌= ఈ స్వర్గంలోకంలో; వనితలున్‌= స్రీలు; పురుషులు= మగవారు; విచ్చలవిడిన్‌= స్వతంత్రంగా, 
(ఇష్టానుసారంగా); (క్రీడింతురు= వినోదిస్తారు; ఇచ్చటికి+ఇది= ఈలోకంలో ఇది; అనిందితంబు+ఐన= తప్పుకాని; ఆచారంబు= 
సంప్రదాయం; నీవును; (త్రిదివంబునకున్‌= స్వర్గానికి; వచ్చిన+అప్తుడు+అ= వచ్చినప్పుడే; దివ్య పురుషుండవు= దేవత్వం గల 
పురుషుడివి; కావునన్‌= కాబట్టి; నా, మనోరథంబు= నా కోరిక; సఫలంబుగా= ఫలించేటట్టుగా (అంటే ఈడేరేటట్టుగా); 
మందార, మంజుల, మంజరీ, మకరంద, పాన, మత్త మధుకర, గాన, మనోహర, స్టలంబులను= మందార వృక్షాలయొక్క 
సుకుమారమైన పువ్వుల గుత్తులలోని తేనెలను త్రాగి మదించిన తుమ్మెదల పాటలచేత మనస్సును హరించే చోటులలో; 
మేరు, ల, కందరంబులను= బంగారు కొండలోని గుహలలో; మంద, పవనంబులు+కల= పిల్ల తెమ్మెరలు వీచే; నందన+ఆది, 
వనంబుల+అందును= నందనం మొదలుగా గల తోటలలో; నితాంత, కాంత, వికసిత, కనక+అరవింద, సమధిక, సౌరభ, 
సంవాసిత, మహా+ఆనంద, కందంబులు+ఐన= ఎడతెగని, వెలుగు సొగసు చిమ్ముతూ, వికసించిన బంగారు తామరపువ్వులనుండి 
వెలువడే ఎక్కువ సువాసనలతో నిండి గొప్ప ఆనందానికి నిలయాలైన; మందాకినీ, తీరు మణిమయ, వేదికల+అందును= 
స్వర్గలోకంలోని గంగానది ఒడ్డున కల మణులతో నిర్మితాలైన అరుగుల మీదను; చంద్రికా, సుందరంబులు+ఐన= వెన్నెల 
సొంపారిన; సికతా, తలంబులను= ఇసుక తిన్నెలపైనను; మజీయు; నిర్జర, విహార, స్టానంబులన్‌= దేవతలు వినోదించే 
చోటులలో; (నిర్ణరులు= ముసలితనంలేని వారు, దేవతలు); అనవరత, సురత, కేళీ, సౌఖ్య+అంబుధి= ఎడతెగని సంభోగ 
(క్రీడయొక్క సౌఖ్యమనే సముద్రంలో; నన్నున్‌; ఓలలార్పుము+అనినన్‌= తేలించుమని చెప్పగా; నిర్వికార ధైర్య, ధుర్యుండు+ఐ= 
వికారం చెందని ధైర్యం వహించినవాడై; అర్జునుండు= అర్జునుడు; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= పలికాడు. 


16క్ష శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ స్వర్గలోకంలో స్త్రీ పురుషులు విచ్చలవిడిగా శృంగార సంభోగాలు అనుభవిస్తారు. ఇది ఇక్కడ తప్పు 
కాదు. నీవు స్వర్గానికి వచ్చిన దివ్యపురుషుడివి. నీవుకూడ ఇచటి ఆచారాలు పాటించవలసి ఉన్నది. ఇచట శృంగార 
రసానుభూతికి ఉద్దీపన విభావాలు ఎన్నో ఉన్నాయి. ఇచట మందార కల్పవృక్షాల, సుకుమారాలైన పూలగుత్తులు, ఆ 
పూలగుత్తులలోని తేనెలను (క్రోలి మత్తిల్లి రుంకరించే తుమ్మెదల గాన మాధుర్యాలు, బంగారు కొండ గుహలు, 
పిల్ల తెమ్మెరలు సయ్యాటలాడే నందనోద్యానవనం, వెలుగు వెల్లువ వెదజల్లే పొందామరలు వికసించే మిన్నేటి 
జాలులు, ఆ మిన్నేటి తీరంలో పొందామరల నెత్తావులు గుబాళించే మణిమయ వేదికలు, వెన్నెల సొగసులు 
ప్రతిఫలించే ఇసుక తిన్నెలు, ముసలితనం లేని వేలుపుజంటలు విహరించే (క్రీడాస్టలాలు ఉన్నాయి. ఇక నీవు నన్ను 
ఎడతెగని రత కేళీ సౌఖ్యసముద్రంలో ఓలలాడించుము"- అని ఊర్వశి ప్రణయ పరవశత్వంతో పలుకగా, నిర్వికారుడైై 
చలించని స్టెర్యంతో అర్జునుడు ఇట్టా బదులు పలికాడు. 


విశేషం: అలం: వృత్యనుప్రాసం. స్వర్గలోకంలో గంగానది పేరు మందాకిని. భూలోకగంగ పేరు భాగీరథి. పాతాళ లోక గంగ 
పేరు భోగవతి. మందారం- కల్పవృక్షాలలో ఒకటి. వేల్పుమ్రాను, కల్పవృక్షం కోరిన కోరికలు ఇచ్చే దేవవృక్షసామాన్యం. ఇవి 
అయిదు. 1. మందారం 2. పారిజాతం 3. సంతానం 4. కల్పకం 5. హరిచందనం. 
క. _ “ఓహో! యిమ్మెయి ధర్మ । ద్రోహోక్తులు పలుక దగునె? దోసం బది గా 

దే? హరి హరి! మనమున. దగ । వూహింపక నన్ను! బలుకు టుచితమె నీకున్‌? 364 


ప్రతిపదార్థం: ఓహో! (ఆశ్చర్యాన్ని ప్రకటించే శబ్దం); -ఈ+మెయిన్‌= ఈ విధంగా; ధర్మద్రోహ+ఉక్తులు= ధర్మానికి (ద్రోహం 
కలిగించే మాటలు; (ద్రోహమంటే కీడు తలచటం); పలుకన్‌+*తగునె?= మాటాడదగునా?; దోసంబు+అది+కాదె= అది దోషం 
కాదా! (అది అంటే వావివరుసలు లేని స్వేచ్చాశ్చంగారం); హరి హరి= కృష్ణ కృష్ణా! (వినరాని మాటలు చెవిని పడినప్పుడు 
హరి హరి! అని భగవన్నామ స్మరణం చేయటం పరిపాటి; మనమునన్‌= మనస్సులో; తగవు= న్యాయం (వావివరుస); 
ఊహింపక= యోచించక; నన్నున్‌+*పలుకుట= నాతో (ఈవిధంగా) మాట్లాడటం; నీకున్‌= నీకు; ఉచితమె= తగునా? 


తాత్సర్యం: “ఓహో! ఈ విధంగా ధర్మానికి కీడు చేసే పలుకులు పలకటం నీకు తగునా! విచ్చలవిడి శృంగారం 
దోషం కాదా? హరి హరి! ఎంతటి మాట వినవలసి వచ్చింది? న్స మనస్సులో (0 మాత్రం న్యాయం (వావివరుస) 
ఆలోచించక ఈ విధంగా మాటాడటం నీకు తగునా? 


విశేషం: ఊర్వశి వివరించిన ప్రణయవేదాంతం 'ప్రపంచవాజ్యయంలో అచ్చటచ్చట విశిష్టతను రూపొందించుకొన్నది. అర్వాచీన 
పారశీక వాజ్మయంలో ఉమరుఖయ్యాము ఊర్వశికి పొట్టితమ్ముగు[ర్ర. మనుచరి(త్రంలోని వరూధిని ఊర్వశికి చిన్నారి చిట్టి 
చెలెలే కదా! 


ఊర్వశి యర్జ్హును నపుంసకునిగా శపించుట 


వ. _ జగంబులు పుట్టింపను మనుపను సమయింపను గర్తలైన దేవతలకు నెట్లు నడచిన నెగ్గు లేదు; నేను 
గర్మభూమిని జనియించితి; సత్కర్మపరుండ నైన నాకు నిచ్చటి యాచారం బుచితంబు గాదు; మదీయ 
వంశకర్త యైన పురూరవునకు€ బత్నివైన కారణంబునను, బురందరునకు. బరిచర్య యొనర్ద్చుటం జేసియు 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 165 


నాకు జనని వగుట సందియంబు లేదు; తల్లీ! నన్నుం బుత్రవాత్సల్యంబునం జూడు' మనిన 
మదనబాణపీడితయై కోపారుణిత నయనంబుల నర్హునుం జూచి యూర్వశి 'యేను గామించి వచ్చిన నా 
మనోరథంబు విఫలంబు. జేసిన వాండవు; నీవు మర్త్యలోకంబున మానవర్ణితుండవై మానినీమధ్యంబున 
నపుంసకుండవై యుండు మని శాపం బిచ్చి నిజగృహంబునకు€ జనియె; నంత. బ్రభాత సమయంబున 
దద్వృత్తాంతం బంతయు విని సురపతి కొడుకున కిట్లనియె. 365 


ప్రతిపదార్హం: జగంబులు= లోకాలు; పుట్టింపను= సృష్టించటానికి; మనుపను= కాపాడటానికి; సమయింపను= లయించటానికి; 
కర్తలు+ఐన= చేసేవారైన; దేవతలకున్‌= స్వర్లలోకవాసులకు; ఎట్టు= ఏ విధంగా; నడచినన్‌= ్రవర్తించినప్పటికిని; ఎగ్గు= కీడు; 
లేదు= ఉండదు; నేను; కర్మభూమిని= కర్మ ప్రధానంగా కల భూమిలో; జనియించితి= పుట్టాను; సత్‌, కర్మ, పరుండను+ఐన= 
మంచి పనులు చేయటంలో నిష్టకలవాడినైన నాకున్‌; ఇచ్చటి= ఈ స్వర్షలోకంలోని; ఆచారంబు= సంప్రదాయం (పాటించటం); 
ఉచితంబు, కాదు= మంచిది కాదు; మదీయ, వంశ, కర్త+ఐన= నా వంశానికి నిర్మాత అయిన; పురూరవునకున్‌= 
పురూరవుడు అనే రాజుకు; పత్నివిశఐన, కారణంబునను= భార్యవైన హేతువుచేతనున్నూ; పురందరునకున్‌= ఇంద్రుడికి; 
పరిచర్య= సేవలు; ఒనర్చ్భుటన్‌+*చేసియు= చేయటంచేతనున్నూ; నాకు; జననివి+అగుట= తల్లివి అవటం; సందియంబు, 
లేదు= సందేహంలేదు; తల్లీ!= ఓ జననీ! నన్నున్‌= నన్ను; పుత్ర వాత్సల్యంబునన్‌+*చూడుము= పుత్రుల పట్ట ఉండే (ప్రేమతో 
చూడుము; అనినన్‌= అని అనగా; మదన, బాణ, పీడిత+ఐ= మన్మథుడియొక్క బాణాలచేత పీడించ బడిందై; కోప+అరుణిత, 
నయనంబులన్‌= ఆ(గ్రహంచేత ఎ(ర్రనైన కన్నులతో; అర్జునున్‌*చూచి= అర్జునుడిని చూచి; ఊర్వశి; ఏను= నేను; కామించి= 
వలపుకొని; వచ్చినన్‌= అరుదెంచగా; నా, మనోరథంబు= నా కోరిక; విఫలంబున్‌+చేసినవాండవు= వ్యర్థం చేసినావు; నీవు; 
మర్త్య, లోకంబునన్‌= భూలోకంలో; మాన, వర్టితుండవు+ఐ= అభిమానం లేని వాడీవై;) మానినీమధ్యంబునన్‌= ఆడువారి 
మధ్య; నపుంసకుండవు+ఐ= మగతనంలేనివాడివై; ఉండుము; అని; శాపంబు+ఇచ్చి= శాపాన్ని ఇచ్చి; నిజ, గృహంబునకున్‌+ 
చనియెన్‌= తన ఇంటికివెళ్ళింది; అంతన్‌= అటుపిమ్మట; ప్రభాతసమయంబునన్‌= తెల్లవారటం కాగా; తద్‌+ వృత్తాంతంబు+ 
అంతయు= ఆ జరిగిన కథ అంతటిని; విని= ఆలకించి; సురపతి= దేవేంద్రుడు; కొడుకునకు= కుమారుడికి అంటే 
అర్జునుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: సృష్టి స్థితి లయ శక్తులు కల దేవతలు ఎట్లా ప్రవర్తించినా వారికి చెల్లుబాటు అవుతుంది. నేను 
'కర్మభూమి"లో జన్మించినవాడిని. సత్కర్మనిస్ట్రచేత తరింప గోరే వాడిని. నీవు మా వంశకర్త అయిన పురూరవుడికి 
భార్యవు. నా తండ్రి అయిన ఇంద్రుడికి పరిచారికవు. కావున నాకు జనయిత్రివి. నన్ను సిజ్జు పుత్రవాత్సల్యంతో 
చూడుము తల్లీ!- అని అర్జునుడు ఊర్వశితో చెప్పాడు. ఊర్వశికి కోపం వచ్చింది. మదనబాణపీడిత అయిన ఆమె 
'నేను నిన్ను వలచి వస్తే నా కోరిక వమ్ము చేశావు. కాబట్టి నీవు భూలోకంలో నపుంసకుడివై, మానినీమధ్యంలో 
మానరహితుడివై ఉండుము” - అని శాపం ఇచ్చింది. ఆ రాత్రి జరిగిన సంగతులు తెల్లవారిన పిమ్మట దేవేంద్రుడు 
విని తన కుమారు డైన అర్జునుడితో ఇట్లా పలికాడు. 


విశేషం: అర్జునుడు తాను 'కర్మభూమిలో జన్మించినట్టు ఊర్వశితో నొక్కి వక్కాణించాడు. భారతదేశాన్ని కర్మభూమిగా 
పలువురు అభివర్షించి ఉన్నారు. ఇచట “కర్మభూమి” అంటే అంతరార్థ మేమిటి? కర్మభూమి అంటే కర్మ చేసేభూమి అని 
అర్థం చెప్పితే కర్మ చేయని భూమి ఎక్కడైన ఉన్నదా? అని ఎదురు ప్రశ్న వస్తుంది. దీనికి అర్జునుడు ప్రయోగించిన తదుపరి 
వాక్యం 'సత్కర్మపరుండైన నాకు ఇచటి ఆచారంబు ఉచితంబు గాదు" అనే దాన్ని తోడు చేసికొని యోచించవలసి ఉన్నది. 


166 శ్రీనుదాంధ్ర నముహాభారతము 


“కర్మసిద్ధాంతం” జగత్‌ ప్రసిద్ధమైనట్టిది. సత్కర్మ చేస్తే పుణ్యం కలుగుతుంది. దుష్కర్మ ఆచరిస్తే పాపం వస్తుంది. కర్మఫలం 
అవశ్యం అనుభోక్తవ్యం' - అనేవి కర్మ సిద్దాంతం లోని మూలసూత్రాలు. కాబట్టి, కర్మ సిదాంతంలో నమ్మకం గల స్థలం 

న! ఠా ! ఠా యి 
“కర్మభూమి” - అని నిర్వచించవచ్చు. అర్జునుడు చెప్పినట్టు “కర్మభూమి” లో పుట్టి, కర్మసిద్దాంతంపై నమ్మకం ఉన్న వారికి 
తరణోపాయం 'సత్కర్మ పరత్వమే”. 


క. “నీయట్టి దైర్యవంతుని । నే యుగముల నైనం గాన మెన్నండును; ధ 
ర్మాయత్తమతివి; మునులకు । నీ యింద్రియజయము గీర్తనీయము తండ్రీ! 366 


ప్రతిపదార్థం: తండ్రీ!= ఓ ప్రియకుమారా! (తండ్రి తన కొడుకును ప్రియమార “తండ్రీ! అని సంబోధించటం తెలుగులో 
అనుభవ ఆమ్రేడితం); నీ+అట్టి, ధైర్యవంతునిన్‌= నీబోటి ధీరత్వం కలవాడిని; ఏ+యుగములన్‌+ఐనన్‌= ఏకాలాల్లోనైనా 
(యుగం దీర్షకాలానికి కాలమానం); ఎన్నండును= ఎప్పుడును; కానము= చూడం; (నీవు) ధర్మ+ఆయత్తమతివి= ధర్మానికి 
స్వాధీనమైన బుద్ది కలవాడివి; నీ+ఇంద్రియ, జయము= నీవు ఇంద్రియాలపై సాధించిన గెలుపు; మునులకు= మౌనంతో 
తపస్సు కావించే బుషులకు; కీర్తన్షీయము= పొగడతగింది. 


తాత్పర్యం: 'తండ్రీ! నీవు ధర్మాత్ముడివి. నీవంటి ధైర్యవంతుని ఏకాలంలోకూడ చూడలేదు. నీవు ఇంద్రియాలపై 
సాధించిన విజయం బుషీశ్వరులు కూడ కీర్తించతగింది. 


తే. అనఘ! యూర్వశి యిచ్చిన యట్టి శాప । మనుభవింపంగ వలయు నీ కవనియందు; 
నింక మీ పదుమూండవయేండు సత్య । సరణి నజ్ఞాతవాసంబు సలుప వలయు. 367 


ప్రతిపదార్థం: అనఫఘు!= పాపరహితుడవైన ఓ అర్జునా! ఊర్వశి+ఇచ్చిన+అట్టి, శాపము= ఊర్వశి ఇచ్చిన శాపం; 
నీకు+అనుభవింపంగవలయున్‌= నీకు అనుభవించక తప్పదు; అవనియందున్‌= భూలోకంలో; ఇంక= ఇకమీద; మీ, పదుమూండవ, 
ఏండు= (మీరు చేసిన ప్రతిజ్ఞలోని) పదమూడవ సంవత్సరం; సత్యసరణిన్‌= సత్యాన్ని పాటించే పద్దతిని బట్టి; అజ్ఞ్జాతవాసంబు= 

ఇ ఠా న! ఇ 
ఇతరులకు తెలియనట్టి నివాసచర్య; సలుపవలయున్‌= నెరవేర్చాలి. 


తాత్పర్యం: పాపరహితుడవైన ఓ అర్జునా! ఊర్వశి ఇచ్చిన శాపం భూలోకంలో నీవు అనుభవించక తప్పదు. మీరు 
అన్నమాట ప్రకారం పదమూడవ సంవత్సరం అజ్ఞాతవాసం చేయవలసి ఉన్నది కదా! 


వ. _ అక్కాలంబున నీవు షండరూపంబున(బ్రచ్చన్నుండవై, రాజకన్యకలకు నృత్యంబు గజిపుచుంది, తదంత్యంబున 
శాపమోక్షంబు వడయు' మని యనుగ్రహించిె; 'నీ యాఖ్యానంబు విన్న పుణ్యపురుషులు సకలదురిత విముక్తు 
లగుదు' రని చెప్పి వైశంపాయనుండు జనమేజయున కిట్లనియె. 368 


ప్రతిపదార్థం: ఆ+కాలంబునన్‌= ఆ సమయంలో; ఈవు; షండ, రూపంబునన్‌= నపుంసక ఆకృతితో; ప్రచ్చన్నుండవై= 
ఇతరులకు తెలియనట్టి వాడివై; రాజ కన్యకలకు= రాజుగారి పుత్రికలకు; నృత్యంబున్‌= నాట్యాన్ని; కణపుచుండి= నేర్పుచుండి; 
తద్‌+అంత్యంబునన్‌= ఆ పదమూడవ సంవత్సరం చివర; శాపమోక్షంబు= శాపంనుండి విముక్తి; పడయుము= పొందుము; 
అని; అను[గ్రహించెన్‌= దయ చూపించాడు; ఈ, ఆఖ్యానంబు= ఈ కథ; విన్న= వినిన; పుణ్యపురుషులు= మంచివారు; 
సకల, దురిత, విముక్తులు+అగుదురు= అన్ని పాపాల నుండి నిష్ఫృతి చెందుతారు; అని= అంటూ;చెప్పి;వైశంపాయనుండు= 
వైశంపాయను డనే బుషి జనమేజయునకు= జనమే జయుడనే మహారాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 167 
తాత్పర్యం: ఆ సమయంలో నీవు నపుంసకరూపంలో మారువేషంతో రాజకన్యలకు నాట్యం నేర్పుతూ ఉంటావు. 
ఆ గడువు తీరగానే శాపవిమోచనం కలుగుతుంది'- అని ఇంద్రుడు అర్జునుడిపై దయ చూపాడు. “ఈ కథ విన్న 
పుణ్యపురుషులు సమస్తపాపాలనుండి విముక్తులు కాగల'రని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. 


విశేషం: వైశంపాయనుడు వేదవ్యాస మహర్షి శిష్యుడు, వ్యాసుడు భారత ఇతిహాసాన్ని వ్రాసిన మహనీయుడు. అతడు 
పాండవులకు కౌరవులకు సమకాలీనుడు. భారత కథలో విశిష్ట భూమిక నిర్వహించినవాడు. మహాభారతయుద్ధం అయిన 
తర్వాత వ్యాసమహర్షి భారతకథను ఎనిమిదివేల శ్లోకాలతో రచించాడు. దానికి జయ” మని పేరు. తదుపరి వ్యాసశిష్యులు 
ఐదుగురు వైశంపాయనుడు, సుమంతుడు, పైలుడు, జైమిని, శుకుడు పంచభారతాలు వ్రాశారు. వైశంపాయన మహర్షి 
(వ్రాసిన భారతం ఇరవైనాలుగు వేల శ్లోకాలు కలది. జనమేజయుడు చేసిన సర్పయాగంలో పఠించబడింది. ప్రధానశ్రోత 
జనమేజయుడు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తు. పరీక్షితుడి పుత్రుడు జనమేజయుడు. 
జనమేజయుడు చేసిన సర్పయాగంలో వైశంపాయనమహర్షి తన భారతాన్ని వినిపించాడు. తర్వాత నైమిశారణ్యంలో శౌనకాది 
మహర్షులకు ఉ(గ్రశ్రవసుడు అనే సూతుడు ఏకలక్షన్టోక సంభృతమైన మహేతిహాసం మహాభారతాన్ని వినిపించాడు. నైమిశారణ్యంలో 
కులపతి శౌనకుడు పన్నెండేండ్డు సత్రయాగం నిర్వహించాడు. అచటి 'ప్రధానశ్రోతలు శౌనకాదిమహర్చులు. మహాభారత 
ప్రోకసూతుడు ఉగ్రశ్రవసుడు. అందువలనే మహాభారతంలోని ఆశ్వ్యాసారంభాల్లో '“అక్కథకుండు శౌనకాది మహామునులకుం 
జెప్పె* “దేవా! వైశంపాయనుండు జనమేజయున కిట్టనియె'- అనే వాక్య విశేషాలు కనిపిస్తాయి. 


సీ. _ వజ్రాస్త మాదిగా వరదుండై వివిధ ది । వ్యాస్తముల్‌ పార్థున కమర నిచ్చి, 
తత్ర్రయోగంబులు6 దద్రహస్యంబులు. । దన్నివర్తనములు6 దదయ కపుడ 
దయ నుపదేశించి 'దారుణాహవములం । దవిజేయ వీర్యుండ వగుము పేర్తి 
నని మహాసౌహార్దుండై చిత్రసేనుండన్‌ । గంధర్వపతితోడ గారవమున 


ఆ. వజ్రధరుండు గీతవాద్యనృత్యంబులు | గణవ6 బంచెం బార్హుం గడంగి, యిట్లు 
జ్‌ . ల 
లమరనాథునొద్ద నర్జునుం డుండ నే। నేడు లరిగె నిట మహీతలమున. 369 


ప్రతిపదార్థం: వజ్రధరుండు= దేవేంద్రుడు; వజ్ర+అస్తము+ఆదిగా= వజ్ర మనే అస్త్రం మొదలుగా; వరదుండు+ఐ= కోరికలను 
ఇచ్చేవాడు వివిధ, దివ్య+అ(స్తముల్‌= పెక్కుదివ్యాలైన అస్త్రాలు; పార్భనకు= అర్జునుడికి; అమరన్‌+ఇచ్చి= అనువయ్యేటట్టు 
ఇచ్చి; తద్‌+*ప్రయోగంబులున్‌= వాటి అనుసంధానాలు; తద్‌+రహస్యంబులున్‌= అందలి లోగుట్టు; తద్‌+నివర్తనములున్‌= 
వాటి ఉపసంహారాలు; తడయక= ఆలస్యంలేకుండ; అపుడు+అ= అపుడే; దయన్‌= కరుణతో; ఉపదేశించి= నేర్పి; దారుణ+ 
ఆహవములందు= ఘోరయుద్దాలలో; పేర్మిన్‌= గౌరవంతో; అవిజేయ, వీర్యుండవు+అగుము= జయింపరాని బలం కలవాడివి 
కమ్ము; అని= అని చెప్పి; మహా, సౌహార్దుండు+ఐ= గొప్ప సుహృద్భావం కలవాడై; చిత్రసేనుండు+అన్‌= చిత్రసేనుడు అనే పేరు 
గల; గంధర్వపతితోడన్‌= గంధర్వరాజుతో; గారవమునన్‌= గొప్పుగా; గీత, వాద్య, నృత్యంబులు= పాటలు, జంత్రాలు, 
నృత్యాలు అంటే సంగీతశాస్తం (గీతం చ వాద్యం చ నృత్యం చ సంగీతమ్‌); పార్టున్‌= అర్జునుడిని; కడంగి= పూని; కజపన్‌+ 
పంచెన్‌= నేర్పటానికి నిర్దేశించాడు; ఇట్టులు= ఈ విధంగా; అమరనాథు+ఒద్దన్‌= దేవేంద్రుడి దగ్గర; అర్హునుండు+ ఉండన్‌= 
అర్జునుడు ఉండగా; ఇట= ఇక్కడ; మహీతలమునన్‌= భూలోకంలో; ఏను+ఏండులు= ఐదు సంవత్సరాలు; అరిగెన్‌= 
గడచిపోయాయి. 


తాత్పర్యం: దేవేంద్రుడు వజ్రాస్త్రం మున్నగు దివ్యాస్తాలను అర్జునుడికి అను[గ్రహించాడు. ఆ అస్రాల ప్రయోగ 
విధానాలు, అందలి లోగుట్టులు, వాటి ఉపసంహార మార్గాలు అన్నిటిని దయతో వెనువెంటనే ఉపదేశించాడు. 


168 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ోరసం[గ్రామాలలో జయించరాని బలంతో విక్రమించుము'- అని దీవించి గొప్ప సుహృత్‌భావంతో చిత్రసేనుడనే 
గంధర్వరాజుదగ్గర అర్జునుడు గీతవాద్యనృత్య విద్యలు నేర్చుకొనటానికి ఏర్పాటు చేశాడు. ఈ విధంగా దేవేంద్రుడి 
దగ్గర అర్జునుడు ఉండగా భూలోకంలో ఐదు సంవత్సరాలు గడిచాయి. 


విశేషం: అర్జునుడు స్వర్గలోకంలో గడిపిన కాలం భూలోకకాలమానం ప్రకారం ఐదు సంవత్సరాలు. మూలంలో ఇట్లా ఉన్నది 
- “గృహీతాస్తస్తు కౌంతేయో, భ్రాత్ధాన్‌ సస్మార పాండవః । పురందర నియోగాచ్చ పంచాబ్దమవసత్‌ సుఖీ॥” (సం. 3.45.5) 
ప్రాచీన భారతీయ వాజ్మయం దేవమానం వేరు, భూలోకకాలమానం వేరు- అని నిర్దుష్టంగా నిర్ణయించి చెప్పింది. నేడు విజ్ఞాన 
శాస్త్రజ్ఞులు రోదసీయానయుగంలో భూలోక కాలమానం వేరు, రోదసీ కాలమానం వేరు- అని చెప్తున్నారు. ఇది సామాన్యుల 
మేధకు అందే యోచన కాదు. 


వ. _ అంత నొక్కనాండు రోమశుం డను మహాముని యింద్రునొద్దకు వచ్చి సురగణపూజితుండై సురేంద్రుతో 
నేకాసనంబున నున్న యర్జ్హునుం జూచి యాశ్చర్యం బంది యింద్రున కిట్లనియె. 370 


ప్రతిపదార్థం: అంతన్‌= అటుపిమ్మట; ఒక్కనాండు= ఒకానొక దినం; రోమశుండు+అను= రోమశు డనే పేరున్న; మహా, 
ముని= గొప్పబుషి ఇంద్రు+ఒద్దకు, వచ్చి= ఇం[ద్రుడి కడకు వచ్చి; సురు గణ, పూజితుండు+ఐ= దేవతల సముదాయంచేత 
అర్భించబడినవాడై; సురేంద్రుతోన్‌= దేవేంద్రుడితో; ఏక+ఆసనంబునన్‌= ఒకే పీఠంపై; ఉన్న= ఉన్నట్టి; అర్హునున్‌-+చూచి= 
అర్జునుడిని చూచి; ఆశ్చ్ళర్యంబు+అంది= అచ్చెరువు పొంది; ఇంద్రునకు; ఇట్టు+అనియెన్‌. 


తాత్పర్యం: తరువాత ఒకానొక రోజు రోమశుడు అనే గొప్పముని ఇంద్రునికడకు వచ్చాడు. రోమశుడిని దేవతలందరు 

అర్చించారు. దేవేంద్రుడితో పాటు అర్జాసనంపై ఆసీనుడై ఉన్న అర్జునుడిని చూచి, ఆశ్చర్యం పొంది, ఇంద్రుడితో 
ఛఇ రూ ర్త వ 

రోమశుడు ఈ విధంగా పలికాడు. 


క. “కోరి యనేకయుగంబు ల । పారతపోయుక్తు లైనవారికి. బదడయన్‌ 
దూరము నీ సభ, మటి నీ । కారుణ్యం బంతకంటెం గడు ద వ్వెందున్‌. 371 
ప్రతిపదార్హం: కోరి= అభిలషించి; అనేక యుగంబులు= పెక్కు యుగాలు; అపార, తపన్‌+యుక్తులు+ఐన వారికిన్‌= 


మితిలేని తపస్సుతో కూడినవారికి; నీ, సభ= నీసభ; పడయన్‌+దూరము= పొందటానికి దూరమైనది; మటీ= ఆపైన; నీ, 
కారుణ్యంబు= నీ దయ; ఎందున్‌= ఎచటనైనను; అంతకంటెన్‌= దానికంటె కూడ; కడు= మిక్కిలి; దవ్వు= దూరం. 


తాత్పర్యం: "పెక్కుయుగాలు కోరి దీక్ష వహించి గొప్పతపస్సు చేసినవారు కూడ నీ కొలువుకూటం చేరుకోలేరు. 
అది వారికికూడ సుదూరం. ఒకవేళ ఇంత సుదూరమైన నీ కొలువుకూటం చేరుకొన్నా నీదయ సంపాదించటం 
అంతకంటె కష్టం. 


న. _ అట్టియందు నీతో నొక్కట నేకాసనం బెక్కి నీ రెండదనమూర్తియుంబోలె నున్న యిమ్మనుజుం డెందులవా. 
డెవ్వం డనిన నమ్మునీంద్రునకు దేవేంద్రుం డిట్లనియె. 372 


ప్రతిపదార్హం: అట్టియందు= అట్టిది ఆ విధంగా ఉంటే, (నీ సభ దుర్లభం, నీదయ అంతకంటె దుర్లభం)- అట్టిదానిలో; 
నీతోన్‌*ఒక్కటన్‌= నీతోపాటు ఒకటిగా; ఏక+ఆసనంబు= ఒకే పీఠం; ఎక్కి= అధిరోహించి; నీ, రెండవ, మూర్తియున్‌, పోలెన్‌= 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 169 


నీ రెండవ స్వరూపంవలి; ఉన్న= ఉన్నటువంటి; -ఈ+మనుజుండు= ఈ మానవుడు; ఎందులవాండు= ఎక్కడివాడు?; ఎవ్వండు= 
ఎవడు?; అనినన్‌= అని అడుగగా; ఆ+ముని+ఇంద్రునకున్‌= ఆ బుషివరేణ్యుడికి; దేవ+ఇంద్రుండు= దేవేంద్రుడు; ఇట్టు+ 
అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అటువంటి స్టితిలో, నీతోపాటు నీ అర్జాసనం ఎక్కి నీ రెండవ మూర్తియా? అన్నట్టు తోచే ఈ 
మానవుడు ఎవడు? ఎక్కడివాడు?”- అని అడుగగా, ఆ మునిశ్రేష్టునికి దేవేంద్రుడు ఇట్టా బదులు పలికాడు. 


క. “నరు. డను మహర్షి యీతండు । నరలోకమునందు€ బుట్టె నా యంశమునన్‌ 

గురుమతి. గౌంతేయుండు, భా । సుర తేజు. డుపేంద్రసఖిండు సువ్వె! మునీంద్రా! 373 
ప్రతిపదార్థం: ముని+ఇంద్రా!= మునులలో (శ్రేష్టుడవైన రోమశా! ఈతండు= నా అర్జాసనంలో ఉన్న ఈ మనుజుడు; నరుండు 
+అను, మహర్షి నరుడు అనే పేరుకల గొప్ప బుషి నా, అంశమునన్‌= నాపాలు పంచుకొని; నర, లోకమునందున్‌+పుట్టెన్‌= 


నరలోకంలో జన్మించాడు; గురుమతిన్‌= గొప్పమేధతో; కౌంతేయు.డు= కుంతీదేవి కుమారుడు; భాసుర, తేజుండు= గొప్ప 
తేజస్వి; ఉపేంద్ర, సఖుండు= విష్ణుదేవుడికి మిత్రుడు; సువ్వె!= సుమా!; 


తాత్పర్యం: 'ఓ రోమళశ మహర్షీ! ఇతడు నరుడనే మహర్షి భూలోకంలో నా అంశతో జన్మించినవాడు. ఇతడు 
మేధావి. కుంతీపుత్రుడు, గొప్పు తేజస్వి, విమ్ణుదేవుడి మిత్రుడు. 


తరలము. 
శివుండు వీనికి బ్రీతుండై దయ సేసె. బాశుపతాస్త్ర మా 
దివిజముఖ్యులతోడ నేనును దివ్యబాణము లిచ్చితిం; 
దివిరి యాతండు మత్రియంబుగ దేవకార్యము దీర్వంగా 
సవినయస్థితి నున్నవాడు నిజప్రతాపబలోన్నతిన్‌. 374 


ప్రతిపదార్థం: శివుండు= పరమేశ్వరుడు; వీనికిన్‌= ఈ అర్జునుడికి; ప్రేతుండు+ఐ= ప్రీతిని పొందినవాడై; పాశుపత+అ(స్తమున్‌= 
పాశుపతం అనే అస్త్రాన్ని; దయ+చేసెన్‌= అను(గ్రహించాడు; దివిజ, ముఖ్యులతోడన్‌= దేవతా నాయకులతోకలసి; ఏనును= 
నేనుకూడ; దివ్య, బాణములు= అస్త్రాలను; ఇచ్చితిన్‌= ఇచ్చాను; తివిరి= పూనికతో; ఈతండు= ఇతడు; (ఈ అర్జునుడు); 
నిజ, ప్రతాప, బల+ఉన్నతిన్‌= తన యొక్క పరాక్రమంతో కూడిన బలంయొక్క అతిశయంచేత; మత్‌+*ప్రియంబుగ= నా 
ప్రీతికొరకు; సవినయ స్థ్టితిన్‌= వినయ భావంతో; దేవకార్యము= దేవతలకు ప్రయోజనకరమైన పనిని; తీర్చంగా= నెరవేర్చటానికి; 
ఉన్నవాండు= సంసిద్దుడై ఉన్నాడు. 


తాత్పర్యం: పరమేశ్వరుడు ఈ అర్జునుడిని అను[గ్రహించి పాశుపతా(స్తాన్ని (ప్రసాదించాడు. నేనును, 
దిక్సాలకులతోపాటు ఈతడికి దివ్యాస్తాలు ఒసగి ఉన్నాను. ఇప్పుడు ఈతడు తన పరాక్రమ బలోన్నతిచేత నా 
సంతోషంకొరకు దేవతలకు ప్రయోజనకరమైన కర్తవ్యాన్ని సవినయంగా నెరవేర్చనున్నాడు. 


విశేషం: నన్నయ మహాకవి సాధించిన సంస్కృతాంధ్ర భాషలలోని ఛందస్సుల సమన్వయానికి తరలం గీటురాయి అని 
చెప్పవచ్చును. తరలంలో నాలుగు పాదాలు ఉంటాయి. ప్రతిపాదంలో న -భ-ర6- స -జ -జ - గ అనే గణాలు ఉంటాయి. 
ప్రాస నియమం ఉన్నది. ప్రాసయతి చెల్లదు. ప్రతి పాదంలోనూ 1-12 అక్షరాలకు యతిమైత్రి చెల్టుతుంది. 


170 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ముత్యాల సరాల ఛందస్సును నవయుగ కవిచక్రవర్తిగా ఆధునికులు కీర్తిస్తున్న శ్రీ గురజాడ అప్పారావుగారు. క్రొం[గ్రొత్తగా 

ప్రచారంలోనికి తెచ్చి ఉన్నారు. 'ముత్యాలసరాలు" _ తొలి మూడు పాదాలలో 3 మా(త్రలు+4& మాత్రలు రెండు మార్డు 

ఉంటాయి; నాల్లవపాదం అసంపూర్ణంగా ఉంటుంది. తరళం ్రతిపాదం ఒక 'ముత్యాలసరం' అని అభిజ్ఞులు గుర్తించవలసి 
ఉంటుంది. 

వ.  మభఖియు వసుమతీ ఖాత గర్వితులైన సగరసుతులం దనదృష్టితీవ్ర దహనంబునం జేసి దహించిన కపిలుం 
డను మహాముని నారాయణుండయ్యె; నట్టి నరనారాయణు లాదిమునులు జగదుపకారులు జగతీ 
భారావతరణ కారణులై దైత్యదానవవధార్దంబు మర్త్యంబునం బుట్టినవారు గావున. 375 

ప్రతిపదార్థం: మజియు= అదియునుగాక, వసుమతీ, ఖాత, గర్వితులు+ఐన= భూమిని త్రవ్వటం చేత మదించిన; సగర, 
సుతులన్‌= సగరుడియొక్క కొడుకులను; తన, దృష్టి, తీవ్ర. దహనంబునన్‌+చేసి= తనయొక్క చూపు లనే తీవ్రమైన 
అగ్నిచేత; దహించిన= కాల్చిన; కపిలుండు+అను, మహాముని= కపిలు డనే పేరు కల గొప్పబుషి నారాయణుండు+అయ్యెన్‌= 
నారాయణుడనే ముని అయ్యాడు; అట్టి; నరనారాయణులు= నరుడున్నూ, నారాయణుడున్నూ; ఆది, మునులు= తొల్లిటి 
బుషులు; జగత్‌+ఉపకారులు= లోకానికి మేలు చేకూర్చేవారు; జగతీ భార+అవతరణ, కారణులు+ఐ= లోకంయొక్క 
బరువును తీర్చటానికై జన్మించిన హేతువు కలవారై; దైత్య, దానవ, వధ+అర్థంబు= దైత్యులను, దానవులను సంహరించటం 
కొరకు; మర్యంబునన్‌= భూలోకంలో; పుట్టినవారు= జన్మించినవారు; కావునన్‌= కాబట్టి. 

తాత్పర్యం: భూమిని పాతాళంవరకు తొలచటంచేత గర్వం చెందిన సగరసుతులను తన వాడి చూపుల అగ్నిచేత 

కాల్చివేసిన కపిలు డనే గొప్పముని నారాయణు డయ్యాడు. అట్టి నరనారాయణులు ఆదిబుషులు. వారు 

విశ్శశ్రేయస్సును ఒనగూర్చవారు; దైత్యులను, దానవులను వధించి, భూభారాన్ని తీర్చటానికై అవతరించిన 
కారణజన్ములు. 

క, దేవతలకు నపకారము । గావించిన యన్నివాతకవచుల. బాతా 
ళావాసుల దానవుల మ । హావీరుండు వీ6 డభేద్యు. డై వధియించున్‌.” 376 

ప్రతిపదార్థం: దేవతలకున్‌+అపకారము, కావించిన= స్వర్లవాసులకు కీడు చేసిన; ఆ+నివాత, కవచులన్‌= ఆ నివాత కవచులు 

అనే వారిని; పాతాళ+ఆవాసులన్‌= పాతాళంలో నివసించే వారిని; దానవులన్‌= రాక్షసులను; మహా, వీరుండు= గొప్ప 
యోధుడు; వీండు= ఇతడు (ఈ అర్జునుడు); నళ+భేద్యుండు+ఐ= జయించబడనివాడై; వధియించున్‌= చంపుతాడు. 
తాత్సర్యం: దేవతలకు కీడు చేసిన రాక్షసులు, పాతాళంలో నివసించేవారు అయిన ఆ నివాతకవచులను మహావీరుడైన 

ఈ అర్జునుడు అజేయుడై సంహరించగలడు.” 

వ. అని తత్ర్రభావంబు సెప్పి యింద్రుండు రోమశున కిట్లనియె 'మునీంద్రా! నీవు మర్త్యలోకంబునకుం బోయి 
ధర్మజుం గని యతనికిం దత్సహోదరులకు సంతోషంబుగా నా యొద్దం బార్జుండున్న కుశలవార్త 
యెజింగించి, భీష్మ ద్రోణ కర్టాది వీరుల నోర్జునట్టి దివ్యాస్తంబులు వడసె, నతండు మీ యొద్దకు వేగంబ 
వచ్చు, వగవకుండుం డని చెప్పి నా వచనంబున ధర్మజు నఖిలతీర్థసీవ సేయం బంపు; మట్లయిన 
నపేతదురితుండై యఖిల మహీరాజ్యంబు వడయు; నతండు తీర్ధాభిగమనంబు సేయునపుడు నీ వాతనికి 
సహాయుందవు గిమ్మని యింద్రుండు రోమశుం బనిచె; నిట ధృతరాస్తుం డర్జును దివ్యాస్తలాభంబు. 
బారాశర్యువలన నెటింగి పరమవ్యాకులహృదయుండై సంజయున కిట్లనియె. 377 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము శ71 


ప్రతిపదార్థం: అని; తద్‌+ప్రభావంబు= ఆతడి (అర్జునుడి) మహిమ; చెప్పి; ఇంద్రుండు= ఇంద్రుడు; రోమశునకు+ఇట్టు+అనియె; 
ముని+ఇం[ద్రా!= బుషులలో శ్రేష్టుడవైన వాడా! నీవు, మర్త్య, లోకంబునకున్‌+పోయి= భూలోకానికి వెళ్ళి; ధర్మజున్‌+కని= 
ధర్మరాజును చూచి; అతనికిన్‌= అతడికిన్నీ; తద్‌+సహోదరులకున్‌= ఆతడి సోదరులకున్నూ; సంతోషంబుగాన్‌= సంతోషం 
కలిగేట్లుగా, పార్షుండు= అర్హునుడు; నా, ఒద్లన్‌= నా దగ్గర; ఉన్న= ఉన్నట్టి; కుశలవార్త= క్షేమసమాచారం; ఎటింగించి= తెలిపి; 
౦0 థి జ లు రి యట అవి యె 
భీష్మ (ద్రోణ, కర్ష+ఆది, వీరులన్‌= భీష్ముడు, (ద్రోణుడు, కర్ణుడు మున్నగు శూరులను; ఓర్భు+అట్టి= జయించే; 
దివ్య+అ(స్తంబులు= దివ్యమైన బాణాలు; పడసెన్‌= పొందాడు; అతండు= అతడు (అర్జునుడు); మీ+ఒద్దకు= మీకడకు; 
వేగంబు+అ, వచ్చు= శీఘ్రమే రాగలడు; వగవక+ఉండుండు= దుఃఖించ వద్దు; అని, చెప్పి= అని పలికి; నా వచనంబునన్‌= 
నా మాట చొప్పున; ధర్మజున్‌= ధర్మరాజును; అఖిల, తీర్హ, సేవ+ంచేయన్‌+పంపుము= సమస్తములైన పుణ్య, క్షేత్రాలు 
దర్శించటానికి పంపుము; అట్టు+అయినన్‌= ఆ విధంగా చేస్తే, అపేత, దురితుండు+ఐ= పోగొట్టుకొన్న పాపాలు కలవాడై, 
అంటేపాపాలు పోయినవాడై; అఖిల, మహీ, రాజ్యంబు= సమస్తభూరాజ్యం; పడయున్‌= పొందగలడు; అతండు= ఆ 
ధర్మరాజు; తీర్ధ+అభిగమనంబు+చేయునపుడు= పుణ్యక్షేత్రాలకు యాత్రలు చేసేటప్పుడు; నీవు+అతనికి= నీవు ఆ ధర్మరాజుకు; 
సహాయుండవు కమ్ము= సాయం చేయుము; అని= అని చెప్పి; ఇంద్రుండు= ఇంద్రుడు; రోమశున్‌= రోమశమునిని; పనిచెన్‌= 
నియోగించాడు; ఇట= ఈ భూలోకంలో; అర్జును, దివ్య+అస్త, లాభంబున్‌= అర్జునుడి దివ్యాలైన అస్త్రాల సంపాదన; 
పారాశర్యువలనన్‌= వ్యాసుడి వలన; ఎటీంగి= తెలిసికొని; ధృతరా(ష్ట్రుండు= ధృతరాష్ట్రుడు; పరమ, వ్యాకుల హృదయుండు+ఐ= 
మిక్కిలి కలవరపాటు చెందిన హృదయం కలవాడై; సంజయునకు= సంజయుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఆవిధంగా నరనారాయణుల మహిమ వివరించి, ఇంద్రుడు రోమశునితో ఇట్టా అన్నాడు: 'మునీంద్రా! 
నీవు భూలోకానికి వెళ్ళి ధర్మరాజును చూచి అతడికి, అతడి తమ్ములకు సంతోషం కలిగేటట్టు నా ఒద్ద అర్జునుడు 
కుశలంగా ఉన్న వార్త తెలిపి- అర్జునుడు భీష్మ ద్రోణ కర్షాది మహావీరులను జయించగల దివ్యాస్తాలు పొందాడు. 
అతడు మీ దగ్గరికి శీఘ్రంగా రాగలడు. చింతించవద్దు" అని చెప్పుము. నా మాటగా చెప్పి నీవు ధర్మరాజును 
తీరయాత్రలు చేయ నియోగించుము. అట్లా చేస్తే అతడు పాపరహితుడై తిరిగి సమస్త భూరాజ్యం పొందగలడు. 
అతడు తీర్థయాత్రలు చేసేటప్పుడు నీ వాతనికి సహాయుడివై ఉండుము"- అని ఇంద్రుడు రోమశుడిని ఆదేశించాడు. 
ఇక్కడ, భూలోకంలో ధృతరాష్ట్రుడు వ్యాసుడివలన అర్జునుడు దివ్యాస్తాలు సంపాదించాడని తెలిసికొని మిక్కిలి 
కలవరపాటు చెంది, సంజయుడితో ఇట్టా అన్నాడు. 


సీ.  'సురసమూహంబుతో సురరాజు నోడించి ।; ఖాండవం బెక్కటి కాల్టియున్న 
వీరున, కఖిలాబ్ధివతవసుంధర6 గల । రాజుల నోర్జి పరాక్రమమున 
నగ్రజు రాజసూయాథధ్వర మనిచిన |; యధికసమర్దున, కర్టునునకుం 
బ్రబలసింహమునకు. బక్కెర వెట్టిన ।; యట్లు దేవతలు నెయ్యంబుతోడం 


ఆ. _ బరముం దొట్టి పాశుపత మాదిగా దివ్య । శరము లిచ్చి రట్టె! శౌర్య మెసంగ 
నట్టి నరుండు యోధుండై యున్న పాండవ । వరుల6 జెనయు నంత వారు€ గలం? 378 


ప్రతిపదార్థం: సుర, సమూహంబుతోన్‌= దేవతల సముదాయంతో; సురరాజున్‌= దేవేంద్రుడిని; ఓడించి; ఖాండవంబు= 
ఖాండవమనే పేరుకల అడవిని; ఎక్కటి= ఒంటరిగా; కాల్చి, ఉన్న= దహించి+ఉన్న; వీరునకు= శూరునకు; అఖిల+అబ్ది, వృత, 
వసుంధరన్‌+కల= సమనస్తసముద్రాలచేత చుట్టుకొనబడిన భూమిలో ఉన్న; రాజులన్‌+ఓర్చి= రాజులను జయించి; 


య! శ్రీనుదాంధ్ర మహాభారతము 


పరాక్రమమునన్‌= శౌర్యంతో; రాజసూయ+అధ్వరము+అనిచిన= రాజసూయ యజ్ఞాన్ని నిర్వహించిన; అధిక, సమర్భునకున్‌= 
గొప్ప శక్తి కల అర్జునుడికి; ప్రబల, సింహమునకున్‌= గొప్ప బలం కల సింహానికి; పక్కెర, పెట్టిన+అట్టు= కవచం తొడిగినట్టు; 
నెయ్యంబు తోడన్‌= స్నేహంతో; పరమున్‌ తొట్టి= పరమశివుడు మొదలుగా గల దేవతలు; పాశుపతము+ఆదిగా= పాశుపతం 
మొదలైన; దివ్య, శరములు= దివ్యాస్తాలు; శౌర్యము+ఎసంగన్‌= పరా[క్రమం 'ప్రజ్యలించేటట్టుగా; ఇచ్చిరి+అట్టి= ఇచ్చారుకదా!; 
అట్టి, నరుండు= అటువంటి అర్జునుడు; యోధుండు+ఐ+ఉన్న= వీరుడై ఉంటే; పాండవ, వరులన్‌= శ్రేష్టులైన పాండవులను; 
చెనయు+అంతవారున్‌= ఎదిరించేవారు; కలరె= ఉన్నారా! 


తాత్పర్యం: “అర్జునుడు సురసేనాసమేతుడైన దేవేంద్రుడిని ఓడించి, ఖాండవవనాన్ని ఒంటరిగా దహనం చేశాడు. 
సముద్రాలచేత చుట్టబడిన భూమండలంలో ఉండే రాజులను అందరిని జయించి ధర్మరాజుచేత రాజసూయయాగాన్ని 
మిక్కిలి సామర్ధ్యంతో నిర్వహింపజేశాడు. నైసర్గికంగా గొప్ప బలం కల సింహానికి కవచం తొడిగి (కవచంతో) 
సత్కరించినట్లు పరమశివుడితో పాటు దేవతలు అందరు పాశుపతం మున్నగు దివ్యబాణా లిచ్చి అర్జునుడిని 
సమ్మానించారు కదా! అట్టి శౌర్యధురంధరుడు యోధుడై ఉండగా ఇక పాండవులను మార్కొనేవారు ఎవరుంటారు? 


విశేషం: పక్కెర పెట్టటం: మంచి గుర్రాలకు, పట్టపుటేనుగులకు రత్నాంబరాలు, ఆభరణాలతో కూడిన కంచుకం తొడిగి 
అలంకరించటం పరిపాటి. ఆరీతిగా ప్రభువులు గుర్రాలకు పట్టపుటేనుగులకు 'పక్కెర వెట్టినట్టు, దేవతలు అర్జునుడికి 
దివ్యాస్తాలు సమకూర్చారు. అసలే అర్జునుడు తేజస్వి. ఇక అతడికి పక్కెరను పోలిన దివ్యాస్తాలు సంక్రమించాయి. మణి 
అతడికి పట్ట పగ్గాలుంటాయా? - అని ధృతరాష్ట్రుడి ఆవేదన. 


క. వారికి, ధర్మువు దప్పని । వారికి, దృఢవచను లైన వారికి, విమలా 
చారుల కెద్దియు6 బడయంగ । దూరమె, పాండవుల. బోలుదురి వీరు లొరుల్‌. 379 


ప్రతిపదార్థం: వారికి= ఆ పాండవులకు; ధర్మువు= ధర్మం; తప్పని వారికి; దృఢవచనులు+ఐనవారికి= గట్టి మాటలు 
కలవారికి అంటే సత్యసంధు లయిన వారికి; విమల+ఆచారులకు= నిర్మలమైన ప్రవర్తన కలవారికి; ఎద్దియున్‌= ఏదయినను; 
పడయంగన్‌= పొందగా; దూరమె= దూరమా? అంటే ఏదయినను వారు కోరుకొన్నదానిని పొందటం అసాధ్యమా?; వీరులు= 
శూరులు; ఒరుల్‌= ఇతరులు; పాండవులన్‌= పాండవులను; పోలుదురె= సరిపోలుతారా! 


తాత్పర్యం: పాండవులు ధర్మం తప్పనివారు; సత్యసంధులు; పరిశుద్ధమైన ప్రవర్తన కలవారు. కనుక వారు దేనిని 
కోరినా పొందగలరు. ఇతర వీరులు ఎవరైనాసరే పాండవులతో సరిపోలగలరా? 


వ. _ వారలతో విగ్రహించి దుర్యోధనుండు దనకు€ దన బాంధవులకు సుహృజ్జ్ఞనంబులకు హాని సేసికొనియె.380 


ప్రతిపదార్థం: వారలతోన్‌= ఆ పాండవులతో; వి[గ్రహించి= శత్రుత్వం వహించి; దుర్యోధనుండు= దుర్యోధనుడు; తనకున్‌= 
తనకున్నూ; తన బాంధవులకున్‌= తన చుట్టాలకున్నూ; సుహృత్‌+జనంబులకున్‌= మిత్రులైన జనులకున్నూ; హాని= కీడు; 
చేసికొనియెన్‌= తెచ్చిపెట్టుకొన్నాడు. 


తాత్పర్యం: అట్టి పాండవులతో విరోధం వహించి దుర్యోధనుడు తనకున్నూ, తన బంధుమిత్రులకున్నూ చేతులార 
కీడు తెచ్చి పెట్టుకొన్నాడు. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 173 


ఆ. _ పర్వతములు వజ్రపాతాహతిని బోక । తక్కునేని, నింద్రతనయు దివ్య 
నిశితబాణతతుల నిశ్శేష మగునన । బరుల సైన్య మెట్లు బ్రదుక నేర్దు? 381 


ప్రతిపదార్థం: పర్వతములు= కొండలు; వజ్ర, పాత+ఆహతిని= వజ్రాయుధంయొక్క తాకిడి దెబ్బవలన; పోక, తక్కునేనిన్‌= 
పగులకుండ నిలిచినప్పటికిని; ఇం[ద్ర, తనయు= అర్జునుడియొక్క; దివ్య నిశిత, బాణ, తతుల= దివ్యాలైన వాడి అయిన 
అమ్ముల సముదాయంచేత; నిళ్ళేషము+అగున్‌+అనన్‌= మిగులనివి అవుతాయని చెప్పితే; పరుల సైన్యము= శత్రుసేన; ఎట్లు 
ఏ తీరుగా; (బ్రదుకనేర్భున్‌?= జీవించి ఉంటుంది? 


తాత్పర్యం: పర్వతాలు వజ్రాయుధం దెబ్బకు ఒకవేళ పగిలి పోకుండా ఉన్నప్పటికిని, అర్జునుడి దివ్యబాణ 

సముదాయాలచేత మిగులకుండా నశించిపోతాయి- అని అనగా, ఇక శత్రువులసేన ఎట్టా బ్రతుకుతుంది? 

వ. లయకాలోదిత సహస్రకరు కిరణంబులం జరాచరంబులు దప్తంబులగునట్లు పార్టు బాణంబులం జేసి 
దుర్యోధనాదులు దుసృహతాపంబు. బొందుదు' రని దుఃఖితుం డైన ధృతరాష్తునకు సంజయుం 
డిట్లనియె. 382 


ప్రతిపదార్థం: లయకాల+ఉదిత, సహస్ర, కరు, కిరణంబులన్‌= ప్రళయ సమయంలో ఉదయించిన సూర్యుడియొక్క 
(సహ(స్రకరుడు= వేయిచేతులు గలవాడు) కిరణాలచేత; చర+అచరంబులు= కదిలేటివి, కదలనట్టివిి తప్తంబులు+అగునట్లు= 
మాడిపోయే విధంగా; పార్ణు= అర్జునుడియొక్క; బాణంబులన్‌+చేసి= బాణాలచేత; దుర్యోధన+ఆదులు= దుర్యోధనుడు 
మున్నగువారు; దుస్సహ తాపంబున్‌= సహించలేని బాధను; పొందుదురు= అనుభవిస్తారు; అని= అని చెప్పి; దుఃఖితుండు+ఐన= 
శోకం పొందినట్టివాడైన; ధృతరాష్రునకు; సంజయుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: (ప్రళయకాలంలో ఉదయించే సూర్యుడి వేడికిరణాలకు చరాచరాలన్నీ మాడిపోయేటట్టు, అర్జునుడి వాడి 
బాణాలకు దుర్యోధనాదులు సహించలేని బాధ పొందుతారు' - అని ధృతరాష్ట్రుడు దుఃఖించగా సంజయుడు ఇట్లా 
అన్నాడు. 
క. 'ఈసున దుర్యోధన దు । శ్యాసను లొగిం బాండవులకు సభలో నెగ్గుల్‌ 

సేసిన విని వారల నను । శాసింపక వగల. బొగుల. జనునే నీకున్‌? 383 
ప్రతిపదార్హం: ఈసునన్‌= అసూయతో; దుర్యోధన, దుశ్శాసనులు+జఒగిన్‌= దుర్యోధనుడు, దుళ్ళాసనుడు పూనికతో; 
పాండవులకున్‌= పాండురాజుకొడుకులకు; సభలోన్‌= కొలువుకూటంలో; ఎగ్గుల్‌= అపకారాలు; చేసిన; విని= ఆలకించి; 


వారలన్‌= ఆ దుర్యోధన దుశ్చాసనులను; అనుశాసింపక= శిక్షించక; నీకున్‌= నీకు; వగలన్‌= దుఃఖంతో; పొగులన్‌+చనునే= 
బాధ పడటం తగునా? 


తాత్పర్యం: 'దుర్యోధన దుశ్చాసనుల అసూయతో పాండవులకు నిండుసభలో కీడు చేయటం విని, వాళ్ళను 
శిక్షించకుండ, నీ విప్తుడు దుఃఖంతో బాధపడటం తగునా? 


విశేషం: 'శాసింపంగ వలవ దనంగం జనదే నీకున్‌- ఈ పాఠాంతరం కొన్ని ప్రతుల్లో ఉన్నది. 


థి శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. _ నీయుపేక్షం జేసి దుర్యోధనుచేత దుర్ట్వ్యూత పరాజితులై రాజ్యంబు విడిచి పాండవు లరిగి కామ్యకవనంబున 
నున్నం గృష్టుం డనేకరాజసమన్వితుండై వారి యొద్దకు వచ్చి నీ కొడుకులు సేసిన నికారంబునకుం 
గృష్టాపరిభవంబునకు దుఃఖితుండై కడు నలిగి, మీకు నెగ్గు సేసిన దుర్యోధనాదుల దూషించి గజపురంబున 
ధర్మరాజు రాజ్యాభిషిక్తుం జేయుదు ననియు, రాజసూయంబు సేయు నాందింద్రప్రస్టంబుననైన విభూతికంటి 
విశేషవిభూతి గావింతు ననియు, ద్రుపద సృంజయ కేకయ ధృష్టద్యున్ను బలదేవ సాంబ సాత్యకి ప్రభృతుల 

మక్షంబునం బలికి, సత్యసమయులైన పాండవులచేత సంరంభ నివారితుండై, పార్ధుసారథ్యంబునకు. 

ర్లితుం డయ్యె నని వింటిమి. 384 


స 
ల్రౌ్ధి 
ప్రతిపదార్థం: నీ, ఉపేక్షన్‌+చేసి= నీ ఒప్పరికంవలన (అశ్రద్ద వల్ల); దుర్యోధనుచేత; దుర్జూత, పరాజితులు+ఐ= దుష్టమైన 
జూదంలో ఓడించబడిన వారై; రాజ్యంబు, విడిచి= రాజ్యాన్ని వీడి; పాండవులు= పాండురాజు కొడుకులు; అరిగి= వెళ్ళి; 
కామ్యక, వనంబునన్‌+ఉన్నన్‌= కామ్యక మనే పేరుకల అడవిలో ఉండగా; కృష్ణుండు= శ్రీకృష్ణుడు; అనేక, రాజ, సమన్వితుండు+ఐ= 
పెక్కుమంది రాజులతో కూడినవాడై; వారి+ఒద్దకున్‌= ఆ పాండవుల దగ్గరకు; వచ్చి= అరుదెంచి; నీ, కొడుకులు+చేసిన; 
నికారంబునకున్‌= మోసానికి; కృష్టా, పరిభవంబునకు= (ద్రౌపదికి జరిగిన అవమానానికి; దుఃఖితుండు+ఐ= చింతించినవాడై; 
కడు+అలిగి= మిక్కిలి కోపించి; మీకున్‌+ఎగ్గు+చేసిన= మీకు కీడు ఒనరించిన; దుర్యోధన+ఆదుల= దుర్యోధనుడు మున్నగు 
వారిని; దూషించి= నిందించి; గజ, పురంబున= హస్తినాపురంలో; ధర్మరాజున్‌= ధర్మపుత్రుడిని; రాజ్య+అభిషిక్తున్‌+చేయుదును 
+అనియు= రాజ్యానికి పట్టాభిషిక్తుడిగా చేస్తాననిన్నీ; రాజ, సూయంబు+చేయునాండు= రాజసూయయాగం చేసినప్పుడు; 
ఇం(ద్ర, ప్రస్టంబునన్‌+ఐన= ఇంద్రప్రస్థపురంలో ఏర్పడినట్టి; విభూతికంటె= ఐశ్వర్యంకంటిె; విశేష విభూతి= గొప్ప ఐశ్వర్యం; 
కావింతున్‌+అనియు= కలిగేట్టు చేస్తాననియు; ద్రుపద, సృంజయ, కేకయ, ధృష్టద్యుమ్న, బలదేవ, సాంబ, సాత్యకి, ప్రభృతుల, 
సమక్షంబునన్‌= (ద్రుపదుడు, సృంజయుడు, కేకయుడు, ధృష్టద్యుమ్నుడు, బలదేవుడు, సాంబుడు, సాత్యకి మున్నగువారి 
ముందు; పలికి= మాటాడి; సత్య, సమయులు+ఐన= సత్యమైన శపథం కలవారైన; పాండవులచేత; సంరంభ, నివారితుండు+ఐ= 
సంరంభం నుండి నివారింపబడిన వాడై; పార్థ సారథ్యంబునకున్‌= అర్జునుడి రథాన్ని తోలటానికి; ప్రార్థితుండు+అయ్యెన్‌= 
(ప్రార్టించబడినవా డయ్యాడు; అని; వింటిమి= విన్నాం. 


తాత్పర్యం: నీ అ(శ్రద్దవలన పాండవులు దుర్యోధనుడు పన్నిన మాయజూదంలో ఓడిపోయి రాజ్యాన్ని వదలి 
కామ్యకవనంలో ఉన్నారు. అక్కడికి శ్రీకృష్ణుడు పెక్కుమందిరాజులతో కలసి వెళ్ళి, పాండవులను పరామర్శించి, నీ 
కొడుకులు చేసిన మోసానికి, (ద్రౌపదికి జరిగిన అవమానానికి చింతించి, మిక్కిలి కోపించి “మీకు కీడు చేసిన 
దుర్యోధనాదులను నిందించి, ధర్మరాజును హస్తినాపురంలో పట్టాభిషిక్తుడిని కావిస్తాను" అని ప్రతిజ్ఞ చేసి, 'మీకు 
రాజసూయయాగ సమయంలో ఇంద్రప్రస్థ పురంలో ఏర్పడిన వైభవంకంటె గొప్పవైభవం కలిగిస్తా' నని ద్రుపద, 
సృంజయ, కేకయ, ధృష్టద్యుమ్న, బలదేవ, సాంబ, సాత్యకి ప్రభృతులముందు పలికాడు. కాని సత్యసంధులైన 
పాండవులు తాము ఒడంబడిన సమయాన్ని మీరలేమని శ్రీకృమ్ణుడి సంరంభాన్ని మాన్సి, అతడిని అర్జునుడికి 
సారథ్యం చేయటానికి అంగీకరించుమని ప్రార్జించారు - అని విన్నాము. 


క. పదుమూందేండ్లుం బోయిన6 । బదునాల్లగు నేయ ఘనులు పాండవులు జగ 
ద్విదితముగ నుత్సహింతురు । వదలక రణమునకుం గేశవపురస్కృతులై. 385 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 175 


ప్రతిపదార్థం: పదుమూండు+ఏండ్డున్‌+పోయినన్‌= పదమూడు సంవత్సరాలు గడిచిన తర్వాత; పదునాల్లగు+ఏండు= పదునాల్గవ 
ఏట; ఘనులు= గొప్పవారు (అయిన); పాండవులు; కేశవపురస్‌+కృతులు+ఐ= శ్రీకృష్ణుడిని ముందు పెట్టుకొన్నవారై; వదలక= 
విడువక; రణమునకున్‌= యుద్దానికి; జగత్‌+విదితముగన్‌= లోకమంతటికి తేటతెల్లంగా; ఉత్సహింతురు= పూనికతో ప్రయత్నం 
చేస్తారు. 


తాత్పర్యం: గొప్పవారైన పాండవులు పదమూడేండ్డు గడచిన వెనువెంటనే పదునాల్గవ సంవత్సరంలో శ్రీకృష్ణుడిని 
ముందుపెట్టుకొని విడువని పూనికతో యుద్దానికి జగద్విదితంగా ప్రయత్నిస్తారు. 


క. వరములు వేల్పులచే దు । ష్కర తపమున6 బదయుదురు జగంబున నొరు; లీ 
శ్వరుచే వరములు వడసెం । గరుణ ధనంజయుండు తనదు కార్ముకశక్తిన్‌. 386 


ప్రతిపదార్హం: జగంబునన్‌= లోకంలో; ఒరులు= ఇతరులు; వరములు= కోరికలను; వేల్పులచే= దేవతలచేత; దుష్కర, 
తపమునన్‌= కఠినమైన తపస్సుచేత; పడయుదురు= పొందుతారు; ధనంజయుండు= అర్జునుడు; తనదు, కార్ముక, శక్తిన్‌= 
తన విలువిద్యయొక్క మహిమచేత; ఈశ్చరుచేన్‌= పరమళివుడివలన; కరుణన్‌= దయతో; వరములు+పడసెన్‌= వరాలు 
పొందాడు. 


తాత్పర్యం: లోకంలో ఎవరైనా ఘోరమైన తపస్సులు చేసి దేవతలచేత వరాలు పొందుతుంటారు కదా! అర్జునుడు 
తన విలువిద్యచేత పరమేశ్వరుడిని మెప్పించి ఆయన కరుణవలన వరాలు పొందాడు. 


వ. _ అయ్యర్లును దివ్యశర సంఘాతంబును, భీమసేను చిత్ర గదా ఘాతంబును, నీ యుపేక్షానిర్దాతంబును 

గౌరవ పరిక్షయంబునకు6 గారణభూతంబు' లనిన సంజయునకు ధృతరాష్తుం డిట్లనియె. 387 
ప్రతిపదార్థం: ఆ+అర్జ్హును= ఆ అర్జునుడియొక్క; దివ్య, శరు సంఘాతంబును= దివ్యమైన బాణాల సముదాయమున్నూ; 
భీమసేను= భీముడియొక్క; చిత్ర, గదా+ఆఘాతంబును= అద్భుతమైన గదయొక్క తాకిడియున్నూ; నీ, ఉపేక్షా, నిర్దాతంబును= 


నీదైన అ(శ్రద్ద అనే పిడుగుపాటున్నూ; కౌరవ, పరిక్షయంబునకున్‌= కౌరవుల నాశనానికి; కారణ, భూతంబులు= హేతువులైనవి; 
అనినన్‌= అని చెప్పగా; సంజయునకు; ధృతరాష్టుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: మహావీరుడైన అర్జ్హునుడియొక్క దివ్యాలైన మంత్రబాణాలున్నూ, భీమసేనుడి గదయొక్క దెబ్బలున్నూ, 
నీదైన అ(శ్రద్ద అనే పిడుగుపాటున్నూ కౌరవుల వినాశానికి మూలకారణాలు'- అని సంజయుడు చెప్పగా ధృతరాష్ట్రుడు 
-ఈ విధంగా బదులు పలికాడు. 


క. _ 'వృద్దని, జాత్యంధుం దని, । బుద్దివిహీను. డని నన్ను! బుత్తుడు బల ద 
రా 
ర్పోద్దతుందై, మెచ్చం డసం । బద్దంబులె కాని వినండు పలికిన పలుకుల్‌. 388 


ప్రతిపదార్థం: వృద్దు+అని= ముసలి వాడని; జాత్యంధుండు+అని= పుట్టుకచేత (గ్రుడ్డివాడని; బుద్ధి, విహీనుండు+అని= 
బుద్దిలేని వాడని; నన్నున్‌= నన్ను; పుత్రుంయు= కొడుకు (దుర్యోధనుడు); బల, దర్చ+ఉద్ధతుండు+ఐ= బలంచేత ఏర్పడిన 
గర్వంచేత అతిశయించినవాడై; మెచ్చండు= లక్ష్యపెట్టడు; అసంబద్దంబులె కాని= అవకతవకలనే కాని; పలుకుల్‌= చెప్పిన 
మాటలు; వినండు= సమ్మతించడు. 


176 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'నేను ముసలివాడిననిన్నీ, గుడ్డివాడిననిన్నీ, బుద్దిలేనివాడిననిన్నీ, నన్ను నా పుత్రుడైన దుర్యోధనుడు 
కండకావరంచేత మెచ్చడు. వాడికి అసంబద్ధ ప్రలాపాలు మాత్రమే నచ్చుతాయి. వాడు నా మాటలు వినడు. 


వ. _ దుర్యోధనుండు దుర్దుద్ది యని యేమి సెప్పవలయు? భీష్మ ద్రోణ విదురాదుల నాదరింపక కర్ణశకునుల 
నాప్తులం జేసికొని వారి వచనంబుల నెగడు, నేనేమి సేయుదు?' నని ధృతరాష్తుండు మిన్నకుండె; నిట 
పాండవులు పార్భు మసలుటకు దుఃఖితులై. 389 

ప్రతిపదార్థం: దుర్యోధనుండు= దుర్యోధనుడు; దుర్చుద్ది= చెడుబుద్ది కలవాడు; అని= అంటూ; ఏమి+చెప్పవలయు= ఏమి 
చెప్పాలి?; భీష్మ ద్రోణ, విదుర+ఆదులన్‌= భీష్ముడు, ద్రోణుడు, విదురుడు మున్నగు వారిని; ఆదరింపక= గౌరవించక; కర్మ, 
శకునులన్‌= కర్షుడిని, శకునిని; ఆప్తులన్‌+చేసికొని= ప్రియ మిత్రులుగా స్వీకరించి; వారి వచనంబులు+అ= వారి మాటల 
చొప్పున; నెగడు= పెచ్చుపెరుగుతాడు; నేను+ఏమి+చేయుదున్‌?= ఏమి చేయగలను?; అని= అని పలికి; ధృతరాష్ష్రుండు; 
మిన్నక+ఉండెన్‌= ఊరకున్నాడు; ఇట= ఇచట; పాండవులు; పార్ట, మసలుటకు= అర్జునుడు (తిరిగి రావటానికి ఆలస్యం 
చేయటానికి; దుఃఖితులు+ఐ= పరితాపంచెందినవారై. 

తాత్పర్యం: దుర్యోధనుడు దుర్చుద్దికలవాడు. వాడు భీష్మద్రోణ విదురులు మున్నగువారు చెప్పిన మాటలు వినక, 

కర్ణుడిని శకునిని ప్రియమి(త్రులుగా మన్నించి వారిమాటలచొప్పున వి[ర్రవీగుతాడు; నే నేమి చేయగలను?'- అని 

ధృతరాష్ట్రుడు ఊరకున్నాడు. ఇక్కడ పాండవులు అర్జునుడు తిరిగి రావటంలో జరిగిన జాప్యానికి పరితాపం 
చెందుతున్నారు. 

టి. “'పాండవసింహ మర్దునుండు పాండుయశంబు వెలుంగుచుండ నా 
ఖండలుదొట్టి నిరరనికాయముచేత వరంబు గాంచి యె 
న్నం డిట వచ్చునొక్కొ? సుజనస్తుతు నాతనిం బ్రీతిం. జూడ నె 
న్నండొకొ కాంతు' మంచును మనంబున. గోరుచు నుండి రెంతయున్‌. 390 

'ప్రతిపదార్దం: పాండవ, సింహము= పాండవులలో సింహంవంటివాజైన అర్జునుడు; పాండు, యశంబు= తెల్లని కీర్తి; 

వెలుంగుచుండన్‌= ప్రకాశిస్తుండగా; ఆఖండలు+తొట్టి= దేవేంద్రుడు మొదలుగా కల; నిర్ణర, నికాయముచేత= దేవతల 

సముదాయంచేత; వరంబు+కాంచి= వరం పొంది; ఎన్నండు+ఇట, వచ్చున్‌+ఒక్కొ!= ఎప్పుడు ఇక్కడికి వస్తాడో! సుజన 
స్తుతున్‌= మంచివారిచేత పొగడబడేవాడిని; ఆతనిన్‌= అతడిని; ప్రీతిన్‌= ప్రేమతో; చూడన్‌+ఎన్నండు+ఒకొ, కాంతుము+అంచును= 
ఎన్నడు చూడగలమో అని; ఎంతయున్‌= మిక్కిలి; మనంబునన్‌= మనస్సులో; కోరుచున్‌+ఉండిరి= అభిలిషిస్తూ ఉన్నారు. 


తాత్పర్యం: 'పాండవులలో సింహంవంటివాడు మా అర్జునుడు. స్వచ్చమైన తెల్లనిక్షీర్తితో వెలుగొందుతూ దేవేంద్రుడు 
మున్నగు దేవతలచేత వరాలు పొంది ఎన్నడు ఇక్కడికి వస్తాడా? మే మెప్పుడు ఆతడిని తిరిగి చూడగలమా?” - 
అని మనస్సులో అనుకొంటూ అతడిరాకకై ఎదురు చూస్తూ ఉన్నారు. 


వ. _ అట్టి యవసరంబున యుధిష్టిరునకు భీముం డిట్లనియె. 391 


ప్రతిపదార్హం: అట్టిశఅవసరంబునన్‌= ఆ సమయంలో; యుధిస్టిరునకున్‌= ధర్మరాజుతో; భీముండు; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ సమయంలో ధర్మరాజుతో భీముడు ఇట్లా చెప్పాడు. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము [77 


మధ్యాక్కర. 

'నీ నిదేశంబున నరిగి పార్థుండు నిష్టతో. దపము 

మానుగా. జేయుచునున్నవా డేల మసలెనో రాక? 

వాని ధర్మస్థితు. బాసియున్న యివ్వర్నముల్‌ యుగ స 

మానంబు లైనవి మనకు నతని సమాగమకాంక్ష 392 
ప్రతిపదార్థం: నీ, నిదేశంబునన్‌= నీ ఆజ్ఞ చొప్పున; అరిగి= వెళ్ళి; పార్భండు= అర్జునుడు; నిష్టతోన్‌= దీక్షతో; తపము= 
తపస్సు; మానుగాన్‌= ఒప్పేటట్టుగా; చేయుచున్‌+ఉన్నవాండు= చేస్తున్నవాడు; ఏల= ఎందుచేత; రాక= తిరిగిరాకుండా; 
మసలెనో= ఆలస్యం చేశాడో?) వాని, ధర్మస్థితున్‌= ధర్మాత్ముడైన ఆతడిని; పాసి+ఉన్న= విడిచి ఉన్న; ఈ+వర్షముల్‌= ఈ 
సంవత్సరాలు; అతని, సమాగమ, కాంక్షన్‌= అతడిని కలిసికొనాలనే కోరికతో; మనకున్‌= మనఅందరికి; యుగ, సమానంబులు+ 
ఐనవి= యుగాలతో సమానాలు అయ్యాయి. (యుగం= పెక్కు సంవత్సరాల సమాహారం), 


తాత్సర్యం: 'నీ ఆజ్ఞ చొప్పుననే కదా అర్జునుడు దీక్షతో తపస్సు చేయటానికి వెళ్ళింది. మరి తిరిగి రావటంలో ఇంత 
జాప్య మెందుకు జరుగుతున్నదో? ధర్మవర్తనుడైన అర్జునుడిని ఎడబాసి ఉండే ఈ సంవత్సరాలే, ఆతడిని 
కలుసుకోవాలనే కాంక్షచేత. మనకు యుగాలతో సమానాలయ్యాయి. 


విశేషం: ఇవి భీముడి మాటలు. భీముడికి అర్జునుడిపై గల అనురాగం సుస్పష్టం. అంతర్లీనంగా అర్జునుడు పూనింది 
తీవ్రతపోనిస్ట్ర (ప్రోత్సహించి పంపింది ధర్మరాజు. ఆలస్యమైన మాట నిజమే. కాని, అర్జునుడు పూనిన దీక్ష మహత్తరమైనది. 
సంవత్సరాలు, అనురాగం చొప్పున యుగాలుగా భాసించటం అనుభవవేద్యమే కదా! వృత్తలక్షణానికి ఆర. 1.134 విశేషాంశం 
చూడండి. 


వ. మటథి పాండవ పాంచాల వీరుల జీవనంబు లాతనియంద నిలిచినవి; తదీయ భుజాశ్రయబలంబునం 
బరుల జయించి ధరణీరాజ్యంబు€ బరిగ్రహింత మని యున్నవారము; గావునం గాలయాపనంబు సేయక 
యర్హునుం దోడ్కొని తేర జనార్దను రాం బనిచి నియోగింపుము. 393 


ప్రతిపదార్థం: మథజి= అదియునుకాక; పాండవ, పాంచాల, వీరుల, జీవనంబులు= పాండవవంశంలోని, పాంచాలకులంలోని 
శూరుల (బ్రతుకులు; ఆతని+అందు+అ= అర్జునుడిపైననే; నిలిచినవి= ఆధారపడి ఉన్నాయి; తదీయ, భుజ+ఆ(శయ, 
బలంబునన్‌= ఆతడియొక్క భుజాలను ఆశ్రయించిన శక్తివలన; పరులన్‌= శత్రువులను; జయించి; ధరణీ, రాజ్యంబున్‌= 
భూరాజ్యాన్ని; పరి[గ్రహింతము= స్వీకరిద్దాము; అని+ఉన్నవారము= అని ఉన్నాం; కావునన్‌= కాబట్టి; కాల, యాపనంబు+చేయక= 
కాలహరణం చేయక; అర్జ్హునున్‌+తోడ్కొని, తేర= అర్జునుడిని తీసికొని రావటానికి; జనార్హనున్‌= శ్రీకృష్ణుడిని; రాన్‌+పనిచి= 
రమ్మని ఏర్పాటు చేసి; నియోగింపుము= నిర్దేశించుము. 


తాత్సర్యం: ఇక పాండవ పాంచాల వీరుల బ్రతుకులు అర్జునుడిపై ఆధారపడి ఉన్నాయి. మనం అతడి 
శౌర్యప్రతాపాలను నమ్ముకొని, ఆతడి శక్తివలన శత్రువులను జయించి భూరాజ్యాన్ని తిరిగి పొందాలని ఆలోచిస్తున్న 
వాళ్ళం కదా! కాబట్టి, ఇక కాలహరణం చేయకుండా అర్జునుడిని తోడ్కొని తేవటానికై శ్రీకృష్ణుడిని పిలిపించి 
నియోగించండి. 


170 శ్రీనుదాంధ్ర మహాభారతము 


మ.  సమయాబ్దంబులకంటె ముందర మహోత్సాహంబునన్‌ బాహువి 
క్రమ మొప్పన్‌ విజయుండు నేను దగ సంగ్రామంబులో నేక కా 
లమునం దా ధృతరాష్టజాధముల నెల్లం జంపి భూచక్రరా 
జ్యము సేకొందుము కౌరవేంద్ర! మురజితృఖ్యప్రసాదంబునన్‌. 394 


ప్రతిపదార్హం: కౌరవ+ఇంద్ర= కౌరవకులంలో ఇంద్రుడి వంటివాడా!: సమయ+అబ్దంబులకంటె, ముందర= చేసిన ప్రతిజ్ఞలో 
నిర్ణయించబడిన సంవత్సరాలకు ముందు - అంటే అరణ్యవాస అజ్ఞాత వాసాలు ముగించక ముందే; మహా+ఉత్సాహంబునన్‌= 
గొప్పదైన సంతోష తన్మయత్వంతో; బాహు, విక్రమము+జఒప్పున్‌= భుజబల పరాక్రమం విలసిల్లేటట్టు; విజయుండు= అర్జునుడు; 
నేనున్‌= నేనును; తగన్‌= ఒప్పేటట్టుగా; సంగ్రామంబులోన్‌= యుద్ధంలో; ఏక, కాలమునందు= ఒకే సమయంలో (అంటే 
నేనున్నూ అర్జ్హునుడున్నూ కలిసి ఒకేసమయంలో యుద్దం చేస్తే; ఆ, ధృతరా[షష్టజ+అధములన్‌+ఎల్లన్‌= నీచులైన ఆ 
ధృతరా(ష్టుడి కొడుకులను అందరిని; చంపి; భూ, చక్ర, రాజ్యము= భూమండల మంతటిని కలిపిన సా(మ్రాజ్యాన్ని; మురబిత్‌, 
సఖ్య, (ప్రసాదంబునన్‌= శ్రీకృష్ణుడి స్నేహం యొక్క దయవలన; చేకొందుము= పరిగ్రహిద్దాం. (మురజిత్‌= మురుడనే 
రాక్షసుడిని జయించినవాడు- కృష్ణుడు) 


తాత్సర్యం: (ఇవి భీముడి మాటలు) పన్నెండేండ్డు వనవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసం చేయవలసిన శపథాన్ని 
అతిక్రమించి, అంతకు ముందే పరాక్రమంతో విజ్బంభించి నేను, అర్జునుడు యుద్ధరంగంలో ధృతరాష్ట్రుడి కుమారుల 
నందరిని కడతేర్చి, భూమండల సామ్రాజ్యాన్ని అంతటిని కైవసం చేసికొనగలం. నేనూ అర్జునుడూ ఏక కాలంలో 
యుద్ధం చేస్తే మమ్మల్ని ఎదుర్కొనేవారు ఉండరు. శ్రీకృష్ణుడి స్నేహంవలన సులువుగా మే మీ కార్యం నెరవేర్చగలం. 


విశేషం: ఈ పద్యంలో భీమసేనుడు ధర్మరాజును 'కౌరవేంద్ర అని సంబోధిస్తున్నాడు. పాండవులు కూడ కౌరవ వంశీయులే. 

ప్రాధాన్యవివక్ష చొప్పున పాండవులని వ్యవహరించబడ్డారు. 

వ. సత్యభంగభీతుందవు గావున నీ వింద యుండి పదుమూండేండ్లుం జలిపి పదంపడి కరిపురంబునకు వచ్చి 
రాజ్యాభిషిక్తుండ వగుము; దుష్టద్యూతంబున మనరాజ్యం బపహరించిన సుయోధనుండు సుచిర 
ప్రతిష్టితుండు గాకుండ నిప్పుడ యద్దురాత్ము దూషింతుము; నికృతిపరుల నికృతిన చేసి నిర్జించినం బాపంబు 
లేదు; సర్వ ప్రకారంబులను శత్రువుల జయించి రాజ్యంబు సేకొనుట రాజులకు విధిచోదితంబైన రాజధర్మంబ" 
యనిన భీమసేను మహాసంరంభంబునకు సంతోషించి ధర్మనందనుండాతనిం దనపైకిం దిగిచికొని 

డి జొ 

మూర్థాఘ్రాణంబు సెసి యిట్లనియె. 395 
ప్రతిపదార్థం: సత్య, భంగ, భీతుండవు, కావునన్‌= (నీవు) సత్యాన్ని భంగం చేయటానికి వెరచేవాడివి కాబట్టి; నీవు; 
ఇందు+అ+ఉండి= ఈ అరణ్యంలోనే ఉండి; పదుమూండు+ఏండ్డున్‌+చలిపి= పదమూడు సంవత్సరాలు గడిపి; పదంపడి= 
పిదప; కరిపురంబునకు= హస్తినాపురానికి; వచ్చి= అరుదెంచి; రాజ్య+అభిషిక్తుండవు+అగుము= రాజ్యానికి పట్టాభిషేకం 
జరుపుకొమ్ము; దుష్ట ద్యూతంబున= చెడుజూదంలో; మనరాజ్యంబు= మనం పరిపాలించే రాజ్యాన్ని; అపహరించిన= 
దొంగిలించిన; సుయోధనుండు= దుర్యోధనుడు; సు, చిర, ప్రతిష్టతుండు, కాకుండన్‌= బాగా చాలకాలం పాతుకొని పోకుండ; 
ఇప్పుడు+అ= ఇప్పుడే; ఆ+దురాత్మున్‌= ఆ దుష్టుడిని; దూషింతుము= నిందిస్తాం. నికృతిపరులన్‌= మోసగాండ్రను; నికృతిన 
చేసి= మోసాన్నే చేసి; నిర్జించినన్‌= జయించినప్పటికి; పాపంబు, లేదు= దోషం ఉండదు; సర్వ ్రకారంబులను= అన్ని 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 170 


రీతులలో; శ్నృత్రువులన్‌= విరోధులను; జయించి= గెలిచి; రాజ్యంబు, చేకొానుట= రాజ్యాన్ని పరి[గ్రహించటం; రాజులకు= 
ప్రభువులకు; విధిచోదితంబు+ఐన= శా(స్తాలలోని సూత్రాలచేత నిర్దేశించబడిన; రాజ, ధర్మంబు+అ= రాజులు పాటించదగిన 
ధర్మమే; అనిన= అని చెప్పగా; భీమసేను= భీముడియొక్క; మహాసంరంభంబునకున్‌= గొప్ప వేగిరపాటుకు; సంతోషించి= 
సంతోషాన్ని పొంది; ధర్మనందనుండు= ధర్మపుత్రుడు; ఆతనిన్‌= భీముడిని; తనపైకిన్‌+తిగిచికొని= తన పైకి లాగుకొని; 
మూర్చన్‌+ఆ'ఘ్రాణంబు+చేసి= వాత్సల్యంతో తలను వాసన చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: నీవు సత్యసంధుడివి. సమయ భంగం అంటే నీకు భయం. కాబట్టి నీవు ఈ అరణ్యవాసం, 
అజ్ఞాతవాసం వెరసి పదమూడేండ్డు ముగించుకొని పిమ్మట హస్తినాపురానికి వచ్చి రాజ్యానికి పట్టాభిషిక్తుడివి కమ్ము. 
చెడుజూదంలో మన రాజ్యాన్ని అపహరించిన దుర్యోధనుడు రాజ్యంలో చాలాకాలం బాగా పాతుకొనే వ్యవధి 
పొందకుండా వెనువెంటనే మనం అతడిని దూషించాలి. మోసగాండ్రను మోసంచేతనే జయించటం పాపం కాదు. 
రాజనీతి ప్రకారం శత్రువులను సర్వవిధాల జయించి రాజ్యం పరి[గ్రహించ వచ్చును"- అని చెప్పగా భీముడి 
ఉద్రేకపూరిత వాక్యాలకు సంతోషించి, ధర్మరాజు అతడిని తనపైకి లాగుకొని వాత్సల్యంతో శిరస్సును మూర్కొని, 
కౌగిలించుకొన్నాడు. 


విశేషం: ఇచట భీముడు ఒక ధర్మసూక్ష్మాన్ని ప్రతిపాదించాడు (1) మోసగాండ్రను మోసంచేతనే జయించటం పాపం కాదు. 
(2) రాజ్య సంపాదన ఏ ఉపాయాలను ప్రయోగించి అయినను చేయవచ్చును. ఈ వాదానికి పూర్వపక్షం నెలకొల్పేవారు 
ఉన్నారు. (1) వారు గాంధీమహాత్ముడివంటివారు- మోసాన్నిగూడ మంచితనంతోనే ఎదిరించాలి అని అంటారు. (2) మంచి 


లక్ష్యాన్ని సాధించటానికి మంచిమార్గాలనే అనుసరించాలి- అని (ప్రతిపాదిస్తారు. 


తే. _ '“అనలునకు గాడు దోడైన యట్లు లింద్ర।; తనయునకు నీవు దోడైనం దడయ కాజిం 
బోరి రిపులకు బ్రదుకంగ బోల; దైన । ననఘ! యిది కోపమునకు ననవసరంబు. 396 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడా!; అనలునకున్‌= అన్నిహోత్రుడికి; గాడ్పు= వాయువు; తోడు+ఐన+అట్టులు= తోడుపడిన 
రీతిగా? ఇంద్రతనయునకున్‌= అర్జునుడికి; నీవు; తోడు+ఐనన్‌= సాయం చేస్తే తడయక= ఆలస్యం కాకుండ; ఆజిన్‌= 
యుద్దంలో; పోరి= పోరుసల్సి; రిపులకున్‌= శత్రువులకు; బ్రదుకంగన్‌, పోలదు= జీవించటం జరుగదు; ఐనన్‌= అయినప్పటికి; 
ఇది= ఈ సమయం; కోపమునకున్‌= ఆగ్రహానికి; అనవసరంబు= సరైనది (సమయం) కాదు. 


తాత్పర్యం: 'అన్షిహోత్రుడికి వాయువు తోడైనట్టు అర్జునునికి నీవు తోడైతే, శత్రువులు మిమ్ము ఎదిరించి పోరులో 
'బ్రతకలేరు. కాని, ఇది కోపానికి అదను కాదు. 


విశేషం: ఆరణ్య పర్వంలో ప్రథమాశ్వాసంలో (ద్రాపదియు, భీమసేనుడును ధర్మరాజుతో సుదీర్హవాదం చేశారు. విజయానికి 
సకాల ప్రయత్నం అవసరమనే- భీముడి వాదనతో ధర్మరాజు ఏకీభవించకపోలేదు. కాని, ఇది సరైన కాలం కాదు - అని 
పూర్వపక్షం చేశాడు. 
క. పదుమూందేండ్లుం బోయిన । బదపడి పార్టుండు నీవు. బరనృపతుల దు 

ర్మదుల వధియించి విజయా । స్పదబాహుల రగుండు ధర్మపరిరక్షకులై. 397 


180 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్హం: పదుమూండు+ఏండ్డున్‌+పోయినన్‌= పదమూడేండ్డు గడిచిన; పదపడి= పిమ్మట; పార్భుండు= అర్జునుడు; 
నీవున్‌= నీవును; పర, నృపతులన్‌= శత్రురాజులను; దుర్మదులన్‌= చెడుగర్వం కలవారిని; వధియించి= సంహరించి; ధర్మ, 
పరి, రక్షకులు+ఐ= ధర్మాన్ని లెస్సగా రక్షించే వారై విజయ+ఆస్పద, బాహులరు+అగుండు= గెలుపునకు నెలవైన చేతులు 
కలవా రవండి. 


తాత్పర్యం: పదమూడు సంవత్సరాలు గడచిన పిమ్మట నీవున్నూ, అర్జునుడున్నూ దుర్మదులైన శత్రురాజులను 
సంహరించి, ధర్మ సంరక్షకులై విజయం సాధించిన పరాక్రమశీలురు కండి. 


వ. ఏ నెట్లును సత్యభంగంబు సేయుట కొడంబడ నోప' నని ధర్మతనయుం దనుజు ననునయించె నని 
జనమేజయునకు వైశంపాయన కథితంబైన పుణ్యకథ యతిరమణీయంబుగాను. 398 


ప్రతిపదార్థం: ఏను= నేను; ఎట్టును= ఏ రీతిగా నయినను; సత్యభంగంబు+చేయుటకు= సత్యానికి విఘాతం కల్పించటానికి; 
ఒడంబడన్‌+ఓపను= సమ్మతింపజాలను; అని= అని చెప్పి; ధర్మతనయుండు= ధర్మ్శ్మపుత్రుడు; అనుజున్‌= తమ్ముడిని; 
అనునయించెన్‌= ఓదార్సాడు; అని; జనమేజయునకు; వైశంపాయన, కథితంబు+ఐన= వైశంపాయనుడిచేత చెప్పబడిన; 
పుణ్యకథ= పుణ్యాన్ని ఇచ్చే కథ; అతి రమణీయంబుగాను= మిక్కిలి సుందరమైనదిగాను. 


తాత్పర్యం: నేను ఎట్టి పరిస్థితులలో నైనను కౌరవులతో చేసిన ఒడంబడికకు విరుద్ధంగా ప్రవర్తింపజాలను” - అని 
ధర్మరాజు తన తమ్ముడైన భీముడిని ఓదార్చాడు. ఇది వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు చెప్పిన కథ. ఈ 
ఇతిహాసం మిక్కిలి సుందరమైనది. పుణ్యాన్ని ఇచ్చేది. 


ఆశ్వాసాంతము 


క. _ బిరుదాంకభీమ! భీమే । శ్వర కృత కృత్య! ప్రసాద సౌజన్య గుణా 
భరణ! పరగండ బఖైరవ! ।; పరన్ఫప మణి మకుట ఘటిత పద! బుధ వినుతా! 399 


ప్రతిపదార్థం: బిరుద+అంక, భీమ!= బిరుదానికి చిహ్నంగా “భీమ” శబ్దం కలవాడా! అంటే సార్థకమైన భీమ బిరుదం కలవాడా! 
భీమ+-ఈశ్వర, కృత కృత్య!= భీమేశ్వరుడివలన కృతార్ణుడవైన వాడా!; ప్రసాద, సౌజన్య, గుణ+ఆభరణ!= నిర్మలమైన 
స్నేహగుణమనే అలంకారం కలవాడా!; పరగండ, ఖైరవ!= శత్రువీరులకు భైరవుడి వంటివాడా!; పరు నృప, మణి, ఘటిత, 
పద!= శత్రురాజులయొక్క మణికిరీటాలచేత తాకబడిన పాదాలు కలవాడా!; బుధ, వినుతా!= మేధావులచేత పొగడబడినవాడా! 


తాత్పర్యం: సార్థకమైన భీమబిరుదం కలవాడా! భీమేశ్వరుడిచేత కృతార్ణుడ వైనవాడా! మంచితన మనే గుణం 
ఆభరణంగా కలవాడా! శత్రువీరులకు భైరవుడి వంటివాడా! శత్రురాజుల మణికిరీటాలచేత స్పృశించబడిన పాదాలు 
కలవాడా! బుధులచేత ప్రశంసించబడినవాడా! (ఓరాజరాజ నరేంద్రా[, మహాభారతాన్ని నన్మయభట్టు రాజరాజ 
నరేంద్రుడికి అంకితం చేశాడు. అందుచేత ఆంధ్ర మహాభారతానికి ప్రథమ(శ్రోత ఆ రాజరాజనరేంద్రుడే. 


విశేషం: రాజరాజ నరేంద్రుడు శైవుడు. చాళుక్య సామ్రాజ్యంలో శివాలయాలు తామరతంపరగా వెల్లివిరిశాయి. అందులో 
పంచారామాలు- వాటిలో దాక్షారామం పేర్కొనదగినవి. భీమేశ్వరుడు అంటే చాళుక్యభీముడిచేత ఆరాధించబడిన ఈశ్వరుడు. 


ఆరణ్యపర్వము ఆ ప్రథమాశ్వాసము 


181 
ఉత్సాహము. 
రాజవంశరత్న! రాజరాజదేవ! నిత్యల 
క్షీ జయాభిరామ! ధర్మమిత్ర! మిత్ర విద్వదం 
భోజవన పయోజమిత్ర! భూరికీర్తికౌముదీ 
రాజితత్రిలోక! నిఖిలరాజలోక పూజితా! 400 


ప్రతిపదార్థం: రాజ, వంశ, రత్న!= రాజ వంశానికి లేదా చంద్ర వంశానికి రత్నం వంటి వాడా! (రత్నం (శ్రేష్ర్రాచకం); రాజ 
రాజ, దేవ!= రాజరాజేశ్వర ప్రతిష్ట చేసిన వాడా!; నిత్య, లక్ష్మీ జయ+అభిరామ!= ఎడతెగని సంపదతో జయంతో మనోహరుడవైన 
వాడా!; ధర్మమిత్ర!= ధర్మానికి చెలికాడా!; మిత్ర విద్వత్‌+అంభోజవన, పయోజమిత్ర!= హితులైన పండితులనే తామరపూలతోటకు 
సూర్యుడి వంటివాడా! (అంభోజ= అంభస్‌+జ= నీటిలోనుండి పుట్టింది - పద్మం, పయోజ, మిత్రుండు= సూర్యుడు); భూరి, 
కీర్తి కౌముదీ, రాజిత, త్రిలోక= విస్తారమైన యశస్సు అనే వెన్నెలచేత వెలుగొందించబడిన మూడులోకాలు కలవాడా!; నిఖిల, 
రాజ, లోకపూబితా!= సమస్త రాజ సమూహాలచేత పూబించబడినవాడా! 


తాత్సర్యం: (ఓ రాజరాజనరేంధద్రా! మహాభారతాన్ని అవధరించుము. అనేది ఈ పద్య తాత్ప్సర్యసారం. ఆశ్వాసాంత 
పద్యాలన్నింటిలోను సారమిదే.) చాళుక్యరాజ వంశానికి రత్నం వంటివాడా! రాజరాజేశ్వరుడిని దైవంగా కలవాడా! 
నిత్యలక్ష్మితో, సంతతజయంతో అలరారేవాడా! ధర్మానికి మిత్రుడవైనవాడా! హితులైన విద్యాంసులనే తామరపువ్వుల 
సముదాయానికి సూర్యుడివంటివాడా! మూడులోకాలలో విస్తరించిన క్షీర్తి అనే వెన్నెల కలవాడా! రాజులందరిచేత 
పూబించబడినవాడా! 


విశేషం: (1) మిత్ర, విద్వదంభోజ వన పయోజ మిత్రుడు రాజరాజనరేంద్రుడు. అంటే విద్వాంసులను సంతోషింపజేసి 
పోషించేవాడు. “రాజ మహేం[ద్ర కవీంద్ర సమాజ సురక్ష్మాజ' అనే సంబోధన ఇచట స్మరించతగింది. నన్నయ తాను రాజరాజ 
నరేంద్రుడికి అనురక్తుడనని అవతారికలో చెప్పుకొన్నాడు. రాజరాజనరేండద్రుడి విద్వత్పరిపోషణ అభివర్లితం. (2) రాజ రాజ 
నరేంద్రుడు 108 రాజరాజేశ్వరాలయాలను కలిదిండిలో నిర్మించినట్టు శాసనం ఉన్నది. శివాలయాలను తమ పేర నిర్మించటం 
చాళుక్య రాజ వంశ సంప్రదాయం. ఉదాహరణకు భీమేశ్వరాలయాలు. (3 ఆశ్వాసాంత పద్యాలు, ఆశ్వాసాంత గద్యం ఎ అట్టె 
కావ్యాలలో ఆశ్వ్యాస ఆరంభపద్యం వ్రాసే సంప్రదాయం నన్నయ మహాకవియే తెలుగులో ప్రారంభించినట్టు ఎంచవచ్చును. 
ఈ ఒరవడినే తర్వాతి కవులందరు అనుసరించారు. (4) ఈ వృత్తం ప్రతిపాదంలోనూ ఏడు సూర్యగణాలపై ఒక గురువు 
ఉంటుంది. అయిదవ గణం మొదటి అక్షరం యతి. (ప్రాస పాటించబడింది. 


గద్యము. 
ఇది సకల సుకవి జన వినుత నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునం దారణ్యపర్వంబునందు. 
బాండవ వనప్రవేశంబును, గిమ్మీరవధయును, గృష్టపాంచాలాభిగమనంబును, సౌంభకాఖ్యానంబును, 
నింద్రకీలాభిగమనంబును, గైరాతంబును, నర్దును తపశ్చరణంబును, నీశ్వరుతోడ యుద్దంబును, బరమేశ్వరు 
చేతం బాశుపతాస్తంబు వడయుటయును, లోకపాలసందర్శనంబును, స్వర్గగమనంబును, నూర్వశి 
శాపంబును, దేవతలవలన దివ్యాస్తలాభంబును నన్నది ప్రథమాశ్వాసము. 


182 శ్రీనుదాంధ్ర ముహాభారతము 


ప్రతిపదార్థం: ఇది= ఈ మొదటి ఆశ్వాసం; సకల, సుకవిజన, వినుత, నన్నయ భట్ట, ప్రణీతంబు+ఐన= సకల సుకవులచేత 
(ప్రళంసించబడిన నన్నయభట్టుచేత వ్రాయబడిన; శ్రీమహాభారతంబునందు+ఆరణ్య పర్వంబునందున్‌; పాండవ వన 
(ప్రవేశంబును= పాండవులు అడవిలో ప్రవేశించటమున్నూ; కిమ్మీరవధయును= కిమ్మీరుడనే రాక్షసుడి సంహారమున్నూ; కృష్ణ 
పాంచాల+ అభిగమనంబును= శ్రీకృష్ణుడు, పాంచాలురు పాండవులకడకు రావడమున్నూ, సౌంభక+ఆఖ్యానంబును= 
సౌంభకకథయున్నూ; ఇం(ద్ర, కీల+అభిగమనంబును= అర్జునుడు ఇంద్రకీలపర్వతానికి వెళ్ళటమున్నూ; కైరాతంబును= కిరాతుడి 
వృత్తాంతమున్నూ; అర్జును తపశ్చ్ళరణంబును= అర్జునుడు తపస్సు చేయటమున్నూ; ఈశ్వరుతోడ యుద్దంబును= శివుడితో 
చేసిన యుద్దమున్నూ; పరమేశ్వరుచేతన్‌= శివుడిచేత; పాశుపత+అ(స్తంబు+పడయుటయును= పాశుపత మనే అస్త్రాన్ని 
పొందటమున్నూ; లోకపాల సందర్శనంబును= ఇం[ద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు మున్నగు దిక్సాలురను 
సందర్శించటమున్నూ; స్వర్గ గమనంబునున్‌= స్వర్గ్ణయా[(త్రకు వెళ్ళటమున్నూ; ఊర్వశి శాపంబును= ఊర్వశి శపించటమున్నూ; 
దేవతలవలన= దేవతలనుండి; దివ్య+అ(స్త్ర లాభంబునున్‌= దివ్యమైన అస్త్రాలు పొందటమున్నూ; అన్నది= అనే అంశాలు 
ఉన్నది; ప్రథమ+ఆశ్వాసము= మొదటి ఆశ్వాసం. 


తాత్పర్యం: ఇది కవీంద్రులందరిచేత ప్రశంసించబడిన నన్నయభట్టు వ్రాసిన శ్రీమహాభారతంలోని ఆరణ్యపర్వం. 
ఇందులో - పాండవులు ఆరణ్యంలో (ప్రవేశించటమున్నూ, భీముడు కిమ్మీరుడనే రాక్షసుడిని చంపటమున్నూ, 
శ్రీకృష్ణుడు, పాంచాలురు పాండవులకడకు రావటమున్నూ, సౌంభకాన్ని గురించిన కథయున్నూ, అర్జునుడు 
ఇంద్రకీలాద్రికి వెళ్ళ్చటమున్నూ, కిరాతుడి గాథయున్నూ, అర్జునుడు తపస్సు చేయటమున్నూ, ఈశ్వరుడితో యుద్దం 
చేయటమున్నూ, పరమశివుడివలన పాశుపతాస్త్రం పొందటమున్నూ, దిక్పాలకులను సందర్శించటమున్నూ, 
స్వర్ణలోకయాత్రకై వెళ్ళటమున్నూ, ఊర్వశి అర్జునుడిని శపించటమున్నూ, అతడు దేవతలవలన దివ్యాస్తాలు 
సంపాదించటమున్నూ అనేవి ఈ మొదటి ఆశ్వాసంలో ఉన్నాయి. 


నిశేషం: ఆశ్వ్యాసాంతగద్యం విషయసూచిక. పూర్వగ్రంథాలు తాటాకులలో వ్రాయబడుతూ ఉండేవి. కాబట్టీ ఇటువంటి విషయ 
సూచికవలన 'ప్రక్షిప్తభాగాలు, వినష్టభాగాలు గుర్తించటానికి వీలు కలుగుతుంది. పరిశోధకులకు ఇది అత్యావశ్యకం. 


-:ఆరణ్యపర్వంలో ప్రథమాశ్వాసం సనూప్తం :- 


పాల యా యాయ 
అనా అలా ఆలా 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 


'శ్రీరమ్య ధర్మ నిత్య । ప్రారంభవిభాసి! రాజపరమేశ్వర! ఘో 
రారి మదకుంభికుంభవి । దారణదారుణకృపాణదక్షిణహస్తా! శ 


ప్రతిపదార్హం: శ్రీ, రమ్య, ధర్మ, నిత్య, ప్రారంభ, విభాసి!= శోభా సుందరమైన ధర్మంలో నిరంతర ప్రయత్నంతో వెలుగొందే 
వాడా! అంటే ధర్మనిర్వహణంలో ఎడతెగని పూనికతో వెలుగొందేటి సొగసైన శోభగలవాడా!; రాజ, పరమ+-ఈశ్వర!= రాజ 
పరమేశ్వరా అనే బిరుదు గలవాడా!; ఘోర+అరి, మదకుంభి, కుంభ, విదారణ, దారుణ, కృపాణ, దక్షిణ, హస్తా!= భయంకరమైన 
శత్రువులనే మదపుటేనుగుల కుంభస్థ్రలాలను చీల్చివైచే దారుణకృపాణం కలవాడా! [భయంకరమైన శ్వతువులయొక్క 
మదపుటేనుగుల కుంభస్థలాలను చీల్చునట్టి భయానకమైన కత్తి కుడిచేతిలో కలవాడా! అని కూడా చెప్పవచ్చు] 


తాత్పర్యం: ఓ రాజరాజ నరేంద్రా! రాజపరమేశ్వర బిరుదాంచితుడా! శోభయమానమైన ధర్మ నిర్వహణంలో 
ఎడతెగని పూనికతో వెలుగొందేవాడా! భయంకరులైన శత్రువులనే మదపుటేనుగుల కుంభస్థలాలను చీల్చి చెండాడే 
భయానక ఖడ్డాన్ని కలవాడా! 


విశేషం: ఇది ఆరణ్యపర్వంలో ద్వితీయాళశ్వాసంలోని మొదటి పద్యం. ఆశ్వాస ఆరంభ పద్యాలను సంబోధన ప్రథమా 
విభక్ష్యంతాలుగా తీర్చిదిద్దే ఒరవడిని తెలుగులో ప్రారంభించినవాడు నన్నయభట్టు. అట్టే ఆశ్వాసాల చివరిపద్యాలు కృతిపతి 
అయిన రాజరాజనరేంద్రుడి సంబోధనలే. అలనాటి యుద్దాలలో ఏనుగులు నిర్వహించిన భూమిక కూడ పేర్కొన తగినట్టిదే. 
పలుతావుల నన్నయభట్టు కృతిపతి అయిన రాజరాజనరేం[ద్రుడి పరాక్రమ(ప్రాభవాన్ని, యుద్దకాశలాన్ని ఉగ్గడించి ఉన్నాడు. 
[ఏనుగు భూమిపై నడయాడే జంతువు లన్నింటిలో బలమైనది. అట్టి ఏనుగును గూడ ఒడుపుతో సంహరించగల వీరులు 
అలనాడు కొందరు ఉండేవారు. అందులో రాజరాజనరేంద్రుడు ఒకడని నన్నయ పలుతావుల గళమెత్తి అభివర్షించాడు. 
కొప్పం యుద్ధంలో దడిగదేవుడనే పశ్చిమచాళుక్య సామంతుడు చోళచక్రవర్తి అధిష్టించిన ఏనుగుతొండాన్ని నరికి బీభత్సం 
సృష్టించటం, అపుడు చోళ చక్రవర్తి ఆ యుద్దంలో మరణించటం దక్షిణభారత చరిత్రకు సుపరిచితమైన అంశం. రాజరాజనరేంద్రుడు 
'మదకుంభి కుంభ విదారణ దారుణ కృపాణహస్తుడు' అనే అభివర్షన కేవలం అతిశయోక్తి కాదేమో!) 


(సం. 3-49-29) 

వ. _ అక్కథకుండు శౌనకాది మహామునులకుం జెప్పె; నట్లు సాంత్వనవచనంబుల భీమసేనునకుం 
గోపాటోపోపశమనంబు సేయుచున్న ధర్మరాజునొద్దకు బృహదశ్వుండను మహాముని వచ్చి విధిదృష్ట 
విధానంబునం బూజితుండయి విశ్రమించియున్న నమ్మునివరునకు ధర్మతనయుం డధర్మపరులయిన పరుల 
చేతం దమపడిన నికారప్రకారంబంతయు నెటింగించి యిట్లనియె. 2 


184 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+కథకుండు= ఆ పౌరాణికుడు; శౌనక+ఆది, మహామునులకున్‌+చెప్పెన్‌= శౌనకుడు మొదలయిన మహర్షులకు 
చెప్పాడు; అట్టు= ఆ విధంగా; సాంత్వన వచనంబుల= ఓదార్పు మాటలతో; భీమసేనునకున్‌= భీముడికి; కోప+ఆటోప+ 
ఉపశమనంబు= ఆ(గ్రహంయొక్క ఉద్వేగాన్ని అణచటం; చేయుచున్న; ధర్మరాజు+ఒద్దకున్‌= ధర్మరాజు కడకు; బృహదప్వండు+ 
అను, మహాముని= బృహదప్వుడనే పేరు గల గొప్ప బుషి వచ్చి; విధి, దృష్ట విధానంబునన్‌= (శాస్తసూత్ర) విధులలో 
కనిపించే పద్దతిలో; పూజితుండు+ఐ= ఆరాధించబడిన వాడై; అంటే యథావిధిగా అతిథి సత్కారాన్ని పొందినవాడై; 
విశ్రమించి+ఉన్నన్‌= అలసట, తీరి ఉండగా; ఆ+ముని, వరునకు= ఆ బుషిశ్రేష్టుడికి; ధర్మ తనయుండు= ధర్మ్శపుత్రుడు; 
అధర్మ, పరులు+అయిన= అధర్మాన్ని ఆచరించే వారైన; పరుల చేతన్‌= శత్రువుల చేత; తమ, పడిన= తాము అనుభవించిన; 
నికార, (ప్రకారంబు+అంతయున్‌= మోసపు విధమంతయు, అవమానాల తీరు అంతయు; ఎజింగించి= తెలిపి; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ఆ పౌరాణికుడు సూతుడు, శౌనకుడు మున్నగు మహర్షులకు భారత కథను ఈ విధంగా చెప్పాడు: 
అట్లా భీముడి ఆ(గ్రహాతిరేకాన్ని శాంతింపజేస్తూ ఉన్న ధర్మరాజుదగ్గరికి బృహదశ్వుడు అనే గొప్పబుషి విచ్చేశాడు. 
ధర్మరాజు ఆ మహర్షికి యథావిధిగా అతిథిసత్కారాలు చేసి, ఆ మహాముని అలసట తీరిన పిమ్మట తాము అధర్మ 
పరాయణులైన శత్రువులచేత పడిన పాట్టు జూదంలో జరిగిన మోసం సవిస్తరంగా చెప్పి ఇట్టా పలికాడు. 


విశేషం: మహాభారత కథకుడు ఉగ్రశ్రవసుడనే సూతుడు. నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులకు పన్నెండేండ్డు జరిగిన 
సదత్రయాగంలో మహాభారతం వినిపించాడు. సవిస్తర వివరణకు ప్రథమాశ్వాసంలోని మొదటిపద్యం వివరణను చూడండి. 


క. 'పుడమియు రాజ్యము బంధుల । విడిచి మృగావలుల6 గలసి విపినంబులలో. 
గడుకొని మా య ట్లిడుమల. । బడిన నృపులు గలరె యొరులు పరమమునీంద్రా!” 3 


ప్రతిపదార్థం: పరమ, ముని+ఇంద్రా= గొప్ప బుషి శ్రేష్టుడా! పుడమియు= భూమియు (అంటే నివాసభూమిని); రాజ్యము= 
ఏలుకొంటున్న రాజ్యాన్ని; బంధుల= చుట్టాలను; విడిచి= వదలిపెట్టి; మృగ+ఆవలులన్‌+కలసి= జంతు సముదాయంతోపాటు; 
విపినంబులలోన్‌= అడవులలో; కడుకొని= పూని; మా+అట్టు= మావలె; ఇడుమలన్‌+పడిన= ఇక్కట్టపాలైన; నృపులు= 
రాజులు; ఒరులు= ఇతరులు; కలరె= ఉన్నారా? 


తాత్సర్యం: 'నివాసస్థలాన్ని, రాజ్యాన్ని, చుట్టాలను విడిచిపెట్టి మృగాలతోపాటు అరణ్యాలలో మా వలె ఈవిధంగా 
యణ అ అ 

ఇక్కట్ల పాలైన ఇతరరాజులు ఎవరైనా ఉన్నారా? ఓ పరమబుషిశ్రేషుడా! దయచేసి తెలుపండి”. 

వ. _ అనిన నయ్యధిష్టిరునకు బృహదశ్వుం డిట్లనియె. న! 

ప్రతిపదార్హం: అనినన్‌= అని చెప్పగా? ఆ+యుధిస్టిరునకున్‌= ఆ ధర్మరాజుకు; బృహదశ్వండు= బృహదశ్వుడు; ఇట్టు+అనియెన్‌= 

-ఈ విధంగా బదులు పలికాడు. 

తాత్పర్యం: అని ప్రశ్నించిన ధర్మరాజుకు బృహదశ్వుడు ఈ విధంగా బదులు పలికాడు. 


క. “'దేవసములైన యనుజుల । తో విఫ్రులతో రథాలితో వచ్చి యర 
ణ్యావాసము సేసెదు ధర । జీవల్లభ! నీవు ధర్మనిష్టితబుద్దిన్‌. క్‌ 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 185 


ప్రతిపదార్థం: ధరణీ, వల్లభ!= (భూభర్తవైన) మహారాజా[ దేవ, సములు+ఐన= దేవతలతో సమానులైన; అనుజులతోన్‌= 
తమ్ములతో; విప్రులతోన్‌= బ్రాహ్మణులతో; రథ+ఆలితోన్‌= రథసమూహంతో; వచ్చి= ఏతెంచి; అరణ్య+ఆవాసము= అడవిలో 
నివసించటం; నీవు; ధర్మ, నిస్టిత, బుద్దిన్‌= ధర్మంపై లగ్నమైన బుద్దితో; చేసెదు= చేస్తున్నావు. 


తాత్పర్యం: నీవు ఇడుమలు పడుతూ అడవిలో నివసిస్తున్న మాట నిజమే. కాని, నీకు తోడుగా దేవతలతో 
సమానులైన తమ్ములు ఉన్నారు. నీకు విజ్ఞానబోధ చేస్తున్న విప్రులు నీతో కలిసి జీవిస్తున్నారు. నీకు రథాలు ఉన్నాయి. 
పరివారవర్గం ఉన్నది. ఈ విధంగా నీవు అరణ్యనివాసం చేయటం ధర్మలగ్షమైన నీమనస్సును తెలుపుతున్నది. 


విశేషం: మహర్షి అయిన బృహదశ్వుడి దృష్టి వేరు. యుధిష్టిరుడి దృష్టి వేరు. అడవిలో ఇడుమలు పడుతున్న పాండవులకు 
లేనివి రాజ్యసుఖాలు మాత్రమే. విజ్ఞాననిధులైన విప్రుల సాహచర్యం ఈ అడవిని ఒక విశ్వవిద్యాలయంగా మార్చిందని 
బృహదశ్వుడికి తెలుసు. అంతఃపురాలలో, రాజసభలలో హంసతూలికాతల్పాలపై సుఖించే రాజులు మహర్షులదృష్టిలో బంగారు 
పంజరాలలోని పక్షులు. ఆపదలే శీలానికి వన్నెగూర్చే సదవకాశాలు. అగ్నిలో పడి బంగారం వన్నె హెచ్చి వెలుగొందుతుంది. 
మట్టి అయితే. మాడిపోతుంది. మహనీయులు కష్టాలను అనుభవించటంచేతనే చిరస్మరణీయమైన మహిమను ఆర్టిస్తారు. 
సానబట్టితేగాని వజ్రం శోభించదు. పాండవులు రాజ్యాన్ని కోలుపోయి అడవులలో ఇడుమలుపడి ఆధ్యాత్మిక విశ్వకళా 
పరిషత్తులో పట్టభద్రులయ్యారు. అందుచేత మహానుభావుడైన బృహదప్వుడు అడవిలో ఉండే ధర్మరాజును అభినందించాడే 
కాని ఓదార్పుమాటలతో జాలి చూపలేదు. పాండవులకంటెకూడ ఎక్కువ బాధలు పడినట్టివారు లేకపోలే దని నలోపాఖ్యానాన్ని 
చెప్పాడు. 


క. నరనుతుండు దొల్లి నలు6 డను । ధరణీశుండు జూద మాడి తన విభవము పు 
పష్కరుచేత నోటువడి యొ । క్కరుండ కరం బిడుమ బడ(దె కాననసీమన్‌. 6 


ప్రతిపదార్హం: తాల్లి= పూర్వకాలంలో; నర, నుతుండు= ప్రజలచేత ప్రస్తుతించబడినవాడు; నలుండు+అను= నలుడనే; 
ధరణీ+-ఈశుండు= రాజు (భూమికి పాలకుడు); జూదము+ఆడి; తన, విభవము= తన సంపద; పుష్కరు, చేతన్‌= పుష్కరుడనే 
రాజుచేత; ఓటువడి= ఓడిపోయి; ఒక్కరుండు+అ= ఒంటరిగా; కానన, సీమన్‌= అడవిపప్రాంతంలో; కరంబు= మిక్కిలి; 
ఇడుమన్‌+పడండు+ఎ= కష్టాలుఅనుభవించలేదా! 


తాత్పర్యం: పూర్వకాలంలో నలుడనే మహారాజు, ప్రజానురంజకుడై రాజ్యాన్ని ఏలినవాడు జూదమాడి పుష్కరుడిచేత 
తన సంపదనంతా ఓడిపోయి ఒంటరిగా అడవులలో తిరిగి మిక్కిలి కష్టాలను అనుభవించలేదా!” 


నిశేషం: ఆరణ్యపర్వం మహాభారతంలోని పదునెనిమిది పర్వ్యాలలోని పెద్దపర్యాలలో ఒకటి. ఇందులోని కథ పెద్దది కాదు. 
ఆరణ్యపర్వం పెరగటానికి కారణం అందులోని పెక్కు ఉపాఖ్యానాలు. ఎందరో బుషులు పాండవులను చూడటానికి 
అరణ్యానికి వచ్చేవారు. వారిని ధర్మరాజు (ప్రశ్నించేవాడు. వారు తమకు తోచిన ఉపాఖ్యానాలు చెపుతూ ఉండేవారు. అందుచేత 
ఆరణ్యపర్వం బృహత్‌ (గ్రంథమైనది. మహాభారతంలోని ఉపాఖ్యానాలన్నింటిలో నలోపాఖ్యానం పెద్దది. సంస్కృత భారతంలో 
ఎన్నో ఉపాఖ్యానాలు చోటుచేసికొన్నాయి. అవి అన్నీ 'ప్రాచీనాలే అయినా. కొన్ని (ప్రాచీనతరాలు, మరికొన్ని (ప్రాచీనతమాలు- 
అని విద్యాంసుల అభిప్రాయం. అందులో నలోపాఖ్యానం మిక్కిలి ప్రాచీనతమమైనదని కొందరు పరిశోధకుల అభిప్రాయం. 
పాశ్చాత్యుల దృష్టిలో విషాదాత్మక కృతులకు విలువ అధికం. భారతీయ వాజ్మయంలో విషాదవృత్తాలైన రచనలు లేవని 
కొందరు అధిక్షేపించటం కద్దు. విషాదాత్మక రచనలవలన సహృదయులకు భావిత అంతఃకరణ ప్రవృత్తి ఏర్పడి వారి 


186 శ్రీనుదాంధ్ర మహాభారతము 


హృదయాలు రసక్షాళితాలు అవుతాయని పాశ్చాత్య ఆలంకారికుల అభి[ప్రాయం. నలోపాఖ్యానం విషాదాంతగాథ కాదు కాని, 
విషాదాత్మక కృతి అని చెప్పవచ్చును. భావితాంతఃకరణ ప్రవృత్తి, సద్యఃపర నిరృతి కావ్యానికి అంతరాత్మ అయితే నలోపాఖ్యానం 
(ప్రపంచ వాజ్మయంలో “నిరుపమానమైన రసవత్కావ్యం”' - “సాటిలేని విషాదాత్మక కృతి'- అని చెప్పవచ్చును. మిక్కిలి 
పురాతనకాలంలో మహాభారతం 'జయం'” రచించబడటానికి చాలాకాలం పూర్వమే నలచ(క్రవర్తిగాథ భారతదేశంలో యుగ 
యుగాంతరాలలో బహుళవ్వాప్తిని పొందినట్టు, తదుపరి పప్రాచీనతమమైన ఇతిహాసం మహాభారతంలో లీనమైనట్టు ఊహించటం 
సత్యదూరం అనలేం. ఇంకొక విశేషం: భారతంలోని ధర్మరాజుకు నలోపాఖ్యానంలోని కథానాయకుడైన నలుడికి గల 
సామాన్యవ్యసనం జూదం. ఇక, బృహదశ్వుడు (ప్రస్పుటంగా వచించినట్టు ధర్మరాజుకంటె కూడ విషాదాత్మక నాయకుడుగా 
నలుడు నిర్వహించిన భూమిక ఎక్కువ హృదయవిదారకమైనది. అందుచేత నలోపాఖ్యానం చదివిన వారికి దుఃఖభూయిస్టమైన 
కలియుగబాధనుంచి నిష్కృతి లభిస్తుందన్న పెద్దల (ప్రవచనంలో అంతరార్థం ఉన్నదని అంగీకరించవచ్చును. 


ధర్మరాజునకు బృహదశ్వుండు నలోపాఖ్యానంబు సెప్పుట (సం. 3-50-1) 


వ. అనిన 'నది యె? ట్లని ధర్మనందనుం డడిగిన బృహదశ్వుం డిట్లనియె; నిషధేశ్వరుండయిన వీరసేనుని 
కొడుకు నలుం డనువా. డనేకాక్షౌహిణీపతి యనవరతాక్షప్రియుం డజేయంబైన తన తేజంబున నెల్లరాజుల 


జయించి బ్రహ్మణ్యుండయి బ్రహ్మోత్తరంబుగా. బ్రజాపాలనంబు సేయుచుండ. 7 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అది+ఎట్టు+అని= అది ఏవిధంగా జరిగిందని; ధర్మనందనుండు+అడిగిన= ధర్మరాజు 
(ప్రశ్నించగా; బృహదశ్వుండు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు; నిషధ+-ఈశ్వరుండు+అయిన= నిషధదేశానికి 
పరిపాలకుడయిన; వీరసేనుని, కొడుకు= వీరసేన మహారాజుయొక్క పుత్రుడు; నలుండు+అనువాండు= నలుడనే పేరుకలవాడు; 
అనేక+అక్షౌహిణీ, పతి= పెక్కు అక్షాహిణులకు అధినేత; అనవరత+అక్ష్మ ప్రియుండు= ఎల్లప్పుడును పాచికలపై ప్రీతికలవాడు, 
అంటే జూదమాడటంలో మిక్కిలి అనురక్తి కలవాడు; అజేయుంబు+ఐన= జయించటానికి వీలులేని; తన తేజంబునన్‌= తన 
పరాక్రమంచేత; ఎల్ల, రాజులన్‌= అందరు రాజులను; జయించి= గెలిచి; బ్రహ్మణ్యుండు+అయి= బ్రాహ్మణులకు హితం 
ఆచరించేవాడై; బ్రహ్మ+ఉత్తరంబుగాన్‌= బ్రాహ్మణులకు ఆధిక్యం పొసగేటట్టుగా; ప్రజా, పాలనంబు= ప్రజలను పాలించటం; 
చేయుచు+ఉండన్‌= చేస్తుండగా. 


తాత్పర్యం: తొల్లి నలుడు అడవులలో ఇడుమలు పడినాడని బృహదళశ్వుడు చెప్పగా, అదెట్లా? అని ధర్మరాజు 
ప్రశ్నించగా బృహదశ్వుడు ఇట్టా చెప్పాడు: నిషధేశ్వరుడైన వీరసేనుడి కొడుకు నలుడు. అతడు మహాతేజస్వి. ఎన్నో 
అక్షాహిణులసేనలకు అధినేత. కాని, అతడు జూదంలో మిక్కిలి ప్రీతికలవాడు. అతడు తన పరా[క్రమంచేత 
రాజులందరిని జయించి సార్వభౌముడై ప్రజానురంజకుడై రాజ్యపరిపాలన చేస్తున్నాడు. అతడు బ్రాహ్మణులకు 
సంట్రీతి ఘటించే పరిపాలన కొనసాగించాడు. 


విశేషం: (1) అక్షాహిణి= సేనాసమూహం. 21870 రథాలు, అన్నే ఏనుగులు, 65610 గుజ్ఞాలు, 109350 కాల్చ్బలంగల సేనకు 
అక్షాహిణి అని పేరు. (2) 'బ్రహ్మోత్తరంబుగా'- అనే పదానికి అర్థం చెప్పటంలో విద్యాంసులలో బహుళచర్భ జరిగింది. 
ధృతర్యాాష్టపరంగా నన్నయభట్టు -ఈమాటను ఇంకొకచోట (ప్రయోగించాడు. ఆర్యసంఘం- (బ్రహ్మక్షత్రియ వైశ్య శూద్ర 
సంఘటితం. బ్రహ్మోత్తరంగా పరిపాలించటం అంటే (బ్రాహ్మణులకు [ప్రాధాన్యమిచ్చి పరిపాలించటం, బ్రాహ్మణులకు ఆధిక్యం 
ఇవ్వటం అనే అర్థం సందర్భశుద్దితో అన్వయిస్తుంది. ఇచట “(బ్రహ్మణ్యుండయి' అనే ప్రయోగంకూడ పై అర్జానికి బలం 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 187 


చేకూర్చీదే. ఆదిపర్వంలో నన్నయభట్టు ధృతరాష్ట్రుడు 'బ్రహ్మోత్తరంబుగా. (బ్రజావృద్ధియు, సస్యవృద్దియు నగుచుండి (ఆది. 
5.5) రాజ్యం చేసినట్టు వ్రాశాడు. 
సీ. _ అట విదర్దాధిపుండైన భీముం డను । వాం డనపత్యుండై వ్రతము లోలి 

సలుపుచు దమనుః. డ నృన్ముని. బత్నియు. । దాను నుపాసించి, తద్వరమున 

దమయంతి యను కూంతు దమ దాంత దమను ల । నుతులను బడసె విశ్రుతగుణాధ్యు. 

దడందు€ గన్యారత్న మగు దమయంతి దా । నత్యంతకాంతి రూపాభిజాత్య 


ఆ. విమల గుణ సమృద్ది వెలుంగుచు సురసిద్ద । సాధ్య కన్యలట్టి సఖులు నూర్వు 
రొలసి తన్ను. గొలుచుచుండంగ మహి నొప్పు । చుండె నధికవిభవయుక్తితోడ. 8 


ప్రతిపదార్థం: అట= వేరొకదేశంలో; విదర్భ+అధిపుండు+ఐన= విదర్భ దేశానికి రాజైన; భీముండు+అనువాండు= భీముడనే 
వాడు; న+అపత్యుండు+ఐ= అపత్యం-అంటే సంతానం లేనివాడై; (వ్రతములు= నోములు; ఓలి= వరుసగా; సలుపుచున్‌= 
చేస్తూ: దమనుండు+అన్‌, సత్‌+మునిన్‌= దమనుడు అనే పేరుగల మంచి బుషిని; పత్నియున్‌, తానున్‌= భార్యయు, 
తానున్నూ; ఉపాసించి= ఆరాధించి; తద్‌+వరమునన్‌= ఆతడు అనుగ్రహించిన వరంచేత; దమయంతి, అను, కూంతున్‌= 
దమయంతి అనే పుత్రికను; దమ, దాంత, దమనులు+అన్‌, సుతులను= దముడు, దాంతుడు, దమనుడు అనే కొడుకులను; 
విశ్రుత, గుణ+ఆఢ్యుండు= పేరుకెక్కిన మంచి గుణాలతో కూడినట్టివాడు, అంటే భీముడు; పడసెన్‌= పొందాడు; అందున్‌= 
ఆ సంతానంలో; కన్యారత్నము+అగు= పడచులలో మిన్నఅయిన, (కన్యలలో రత్నమైన); దమయంతి; తాన్‌+అత్యంత, 
కాంతి, రూప+అభిజాత్య, విమల, గుణ సమృద్దిన్‌= తాను మిక్కుటమైన లావణ్యంతో, శరీర సౌష్టవంతో, మంచి వంశంలో 
జన్మించిన గౌరవంతో, నిర్మలమైన మంచి గుణాల పొందికతో; వెలుంగుచున్‌= ప్రకాశిస్తూ: సుర, సిద్ధ, సాధ్య, కన్యలు+అట్టి= 
దేవతలలోని, సిద్దులలోని, సాధ్యులలోని ఆడపడుచులను పోలినట్టి; సఖులు= చెలికత్తెలు; నూర్వురు= వందమంది; ఒలసి= 
కలిసి; తన్నున్‌= తనను; కొలుచుచుండంగ= సేవిస్తుండగా; అధిక, విభవ, యుక్తితోడన్‌= గొప్పవైభవంతో; మహిన్‌= భూమిపై; 
ఒప్పుచు+ఉండెన్‌= విలసిల్దుతున్నది. 


తాత్పర్యం: అక్కడ విదర్భలో రాజైన భీముడు సంతానహీనుడు. అతడు, అతనిభార్య దమనుడనే గొప్పబుపషిని 
ఆరాధించారు. వారికి దమయంతి అనే కూతురు, దముడు, దాంతుడు, దమనుడు అనే ముగ్గురు కొడుకులు 
పుట్టారు. కన్యకామణి అయిన దమయంతి, విశషరూపలావణ్యవతి అయి, సద్వంశంలో పుట్టిన గౌరవం ఒప్పుగా, 
సద్గుణాలతో విరాజిల్లుతూ ఉన్నది. నూరుగురు చెలికత్తెలు, సురసిద్దసాధ్య కన్యకలతో సాటివచ్చేవారు ఆమెను 
సేవిస్తూ ఉన్నారు. దమయంతి అత్యధికవైభవంతో తులతూగుతున్నది. 


విశేషం: సురలు, సిద్దులు, సాధ్యులు దేవతలలోని అంతర్‌వర్గాలకు చెందినవారు. 
వ. అంత. ం 
తాత్పర్యం: అట్టా కొంతకాలం జరిగిన తరువాత. 


క. నలుగుణములు దమయంతికి ।; నలునకు దమయంతి గుణగణంబులు జను లి 
మ్ముల బొగడుట నిరువురకును । వెలసె మనోభవ వికార విభ్రమ మెదలన్‌. 10 


188 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్హం: నలు, గుణములు= నలుడిలోని మంచి లక్షణాలు; దమయంతికి; దమయంతి, గుణ, గణంబులు= 
దమయంతిలోని మంచిగుణాల సముదాయాలు; నలునకు; జనులు= ప్రజలు; ఇమ్ములన్‌= ప్రీతితో; పొగడుటన్‌= ప్రశంసించటం 
చేత; ఇరువురకును= ఇద్దరికిని, అంటే నలదమయంతులు ఇద్దరికిని; ఎదలన్‌= హృదయాలలో; మనన్‌+భవ, వికార, 
విభ్రమము= మన్మథుడికి చెందిన మారుపాటువలన ఏర్పడిన వేగిరపాటు, అంటే శృంగార భావోదయం; వెలసెన్‌= విలసిల్లింది. 


తాత్సర్యం: నలుడి సద్గుణాలను దమయంతికి, దమయంతి గుణగణాలను నలుడికి ప్రజలు అభివర్లించి, ప్రశంసించి, 
చెప్పటంచేత ఇరువురిలో శృంగారభావాలు వెల్లివిరిశాయి. 


న. _ ఒక్కనాంయడు నలుండు దమయంతీ గుణబద్ద చేతస్కుందై మదనానలంబు సహింప నోపక ప్రమదవనంబున 
నుండునంత నంతరిక్షకాంతాహారావళయుంబోలె హంసావళి యవనీతలంబున కవతరించిన. 11 


ప్రతిపదార్థం: ఒక్కనాండు= ఒకానొకరోజున; నలుండు; దమయంతీ, గుణ, బద్ధ, చేతస్కుండు+ఐ= దమయంతియొక్క 
మంచిగుణాలచేత కట్టివయబడిన మనస్సు కలవాడై; మదన+అనలంబు= మన్మథుడియొక్క(అగ్నిని) తాపాన్ని; సహింపన్‌+ఓపక= 
తాళలేక; ప్రమదవనంబునన్‌= ఉద్యానవనంలో; ఉండు+అంతన్‌= ఉన్నప్పుడు; అంతరిక్ష కాంతా, హార+ఆవళియున్‌+పోలె= 
ఆకాశమనే వనితయొక్క (కంఠంలోని) దండలను పోలుతూ; హంస+ఆవళి= అంచలగుంపు; అవనీ, తలంబునకు= నేలపైకి; 
అవతరించినన్‌= దిగగా. 


తాత్పర్యం: ఒకానొకనాడు, దమయంతియొక్క మంచిగుణాలచేత ఆకర్షించబడిన మనస్సు కలవాడై నలుడు 
మదనతాపం తాళలేక ఉద్యావనంలో విహరిస్తూఉన్నాడు. అప్పుడు ఆకాశమనే సుందరియొక్క మెడలోని దండలను 
పోలిన హంసలగుంపు భూమిమీద వ్రాలింది. 


విశేషం: అలం: ఉపమ. అంచలగుంపు ఆకాశమనే సుందరికి కంఠహారాలుగా భాసిల్ల్యాయనటం హృదయంగమమైన 
ఉపమాలంకారం. 


ఆ. వీరసేనసుతుండు వీరుండు హంసల । నడ బెడంగు. జూచి నగుచు వాని 
నెగిచి యెగిచి యందు నెగయకుండంగ నొక్క। హంస. బట్టుకొనియె నతిరయమున. 12 


ప్రతిపదార్థం: వీరసేన, సుతుండు= వీరసేనుడి కొడుకు- నలుడు; వీరుండు= పరాక్రమం కలవాడు; హంసల, నడ, 
వెడంగున్‌+చూచి= అంచలనడల సొగసు చూచి; నగుచున్‌= నవ్వుతూ; వానిన్‌= ఆ హంసలను; ఎగిచి+ఎగిచి= వెంబడించి 
వెంబడించి; అందున్‌= వాటిలో; ఒక్క హంసన్‌= ఒక అంచను; ఎగయకుండంగన్‌= ఎగిరిపోకుండా; (ఎగయక+ఉండన్‌= 
ఎగిరిపోకుండా ఉండగా అనికూడా చెప్పవచ్చు;)) అతిరయమునన్‌= మిక్కిలివేగంగా; పట్టుకొనియెన్‌= పట్టుకొన్నాడు. 


తాత్పర్యం: వీరసేనుడి పుత్రుడు, పరాక్రమవంతుడు ఐన నలుడు ఆ హంసల నడకల సొగసు చూచి మురిసిపోయి 
లోలోపల నవ్వుకొంటూ, తాను వాటిని తరిమి తరిమి, అందులో ఒక హంసను ఎగిరిపోకుండా (ఒక హంస 
ఎగిరిపోకుండా ఉండగా) మిగులవేగంగా పట్టుకొనగలిగాడు. 


నిశేషం: నలుడు ఒక హంసను పట్టుకొన్నాడు. ఎట్లా పట్టుకొన్నాడు? 'ఎగయకుండంగి - అంటే 'ఎగురకుండి - అని 
సమాధానం. అంటే ఇక్కడి ధాతువు 'ఎగయు'” - అన్నమాట. అంటే పైకి పోకుండగా నలుడు హంసను పట్టుకొన్నాడు. ఇక, 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 189 


ముందు (ప్రయోగించబడిన 'ఎగిచి' - అనేది 'ఎగుచు” ధాతువు నుండి ఏర్పడింది. “ఎగుచు” అనేది 'ఏగు' ధాతువు యొక్క 
(ప్రేరణార్థకం. కనుక '“ఎగయు” 'ఎగుచు' - వేరు వేరు ధాతువులు. నలుడు హంసలను వేగంగా వెంబడించాడు (ఎగిచాడు). 
అలా వెంట తరమటంలో ఒక హంసను ఎగిరిపోకుండ శీఘ్రంగా పట్టుకోగలిగాడు. నలుడు హంసలను తరుముతూ 
ఎగురగొడుతూ ఉన్నా ఆ అంచలగుంపులోని ఒక హంస ఎగిరిపోకుండా ఉండగా నలుడు దానిని ఒడుపుగా వేగంగా 
పట్టుకొన్నాడని కొందరు వ్యాఖ్యాతలు చెప్పారు. ఆ హంస మిగిలిన హంసలతో పాటు ఎగిరిపోకుండా కొంత జాగు చేయటానికి 
కథలో ఒక పరమార్థం ఉంది. శివుడే ఆ రూపంలో వచ్చి నలదమయంతులకు వివాహం చేసే యత్నం చేశాడని, కాబట్టి 
ఆ హంస కారణజన్మురాలని కవిస[మ్రాట్‌ విశ్వనాథసత్యనారాయణగారు వివరించారు. వివరాలకు చూడండి పీఠిక. (సంపా 
ఈ పద్యంలోని మూడవపాదంలో కొన్ని ప్రతుల్లో “నెగచి యెగచి” - అనే పాఠభేదం కనిపిస్తున్నది. 


ఆ. దాని విడిచి పోవగా నోప కజచుచు | నంతరిక్షమునను హంసలెల్లం 
బిండుగట్టి తిరుగుచుండె వాతోద్దూత । శారదాభ్ర శకల చయము. బోలె. 13 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆ హంసను; విడిచిపోవగాన్‌+ఓపక= వీడి వెళ్ళిపోలేక;ు అజచుచున్‌= అరుస్తూ; అంతరిక్షమునను= 
ఆకాశంలో; హంసలు+ఎల్లన్‌= హంసలన్నీ; పిండుకట్టి= గుమిగూడి; వాత+ఉద్దూత, శారద+అభ్ర, శకల, చయమున్‌, పోలెన్‌= 
గాలిచేత చెదరగొట్టబడిన శరత్కాలంలోని మేఘాల ముక్కల సముదాయంవలె; తిరుగుచు+ఉండెన్‌= పరిభ్రమిస్తూ ఉన్నాయి. 


తాత్పర్యం: నలుడికి చిక్కిన అంచ(హంస)ను విడిచిపెట్టి వెళ్తిపోజాలక తక్కిన హంసలు అరుస్తూ ఆకాశంలో 
తిరుగాడజొచ్చాయి. అప్పుడు ఆ హంసలు, గాలిచేత చెదరగొట్టబడిన శరత్కాలంలోని మబ్బుల తునకలసమూహంవలె 


ఉన్నాయి. 


విశేషం: హంసలు తెలుపు. శరదృతువులో మేఘాలు తెల్లగా ఉంటాయి. నేలపై వ్రాలటానికి ముందు హంసలు అకాశసుందరి 
కంఠంలోని వజ్రహారాలవలె ఉన్నాయి. ఇప్పుడు అవి చెదరి ఆకాశంలో తిరుగాడుతున్నాయి. శరత్కాలంలో గాలికి చెదరిన 
మబ్బు తునకలవలె ఉన్నాయి. రెండు ఉపమానాలున్నూ మనోహరమైనవే. అలంకారం: ఉపమ. 


వ. _ అదియును దన కమ్మనుజేశ్వరు. డపాయంబు సేయుంగా వగచి మనుష్య వాక్యంబుల నిట్లనియె: 'నయ్యా! 
యేను నీకుం బ్రియంబు సేసెద; నీ హృదయేశ్వరియైన దమయంతి పాలికిం బోయి నీ గుణంబులు దానికి 
వర్ణించి యక్కన్య యన్యుల నపేక్షింపక నీయంద బద్ధానురాగ యగునట్లుగాం జేసిద. 14 


ప్రతిపదార్థం: అదియును= ఆ హంసయున్నూ; తనకు; ఆ+మనుజ+-ఈశ్చరుండు= మనుజులకు పరిపాలకుడైన ఆ రాజు; 
అపాయంబు= కీడు; చేయుంగా, వగచి= చేస్తాడని తలచి; మనుష్య, వాక్యంబులన్‌= మనుజులు మాట్టాడే భాషలో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది; అయ్యా!= ఓ మహానుభావా!; ఏను= నేను; నీకున్‌+*ప్రియంబు*చేసెదన్‌= నేను 
నీకు ఇష్టమైన మేలు చేస్తాను; నీ, హృదయ+ఈశ్వరి+ఐన= నీ హృదయానికి ఈశ్వరి అయిన, అంటే నీవు ప్రేమించిన; 
దమయంతి, పాలికిన్‌+పోయి= దమయంతి కడకు వెళ్ళి; నీ, గుణంబులు= నీలోని మంచిలక్షణాలు; దానికిన్‌= ఆమెకు (ఆ 
దమయంతికి); వర్షించి= ఉగ్గడించి; ఆ+కన్య= ఆ అమ్మాయి; అన్యులన్‌= ఇతరులను; అపేక్షింపక= కోరుకొనక; నీ 
యందు+అ= నీ పైననే; బద్ద+అనురాగ= బంధించబడిన అనురాగం కలది, అంటే నిన్ను వలచినట్టిది; అగునట్టుగాన్‌; 
చేసెదన్‌= చేయగలను. 


190 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: ఆ హంస తనకు ఆ రాజు కీడు చేస్తాడని శంకించి, మనుజసంభాషణలతో ఇట్టా పలికింది. 'మహానుభావా! 
నేను నీకు ప్రియమైన ఉపకారం చేస్తాను. నీ హృదయేశ్వరి అయిన దమయంతి దగ్గరకు వెళ్ళి, ఆమెకు నీ 
మహనీయ గుణగణాలు ఉగ్గడించి చెప్పి, ఆ కన్యకామణి నీమీదే వలపు నిలిపేటట్టు చేస్తాను”. 


క. అనిన విని హంస పలుకులు । దన పహృదయంబునకు నమృతధారాపాతం 
బునుబోలె నైన నృపనం । దను€ డనురక్తు. డయి విడిచె. దడయక దానిన్‌. 15 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; హంస, పలుకులు= అంచమాటలు; తన, హృదయంబునకున్‌= తన 
ఎదకు; అమృత, ధారా, పాతంబును, పోలెన్‌+ఐన= ఎడతెగకుండ అమృతపువాన కురిసినట్టుకాగా; నృప, నందనుండు= 
రాజకుమారుడు (నలుడు); అనురక్తుడు+అయి= (ప్రేమ కలవాడయి; తడయక= వెనువెంటనే (ఆలస్యంచేయక); దానిన్‌= 
ఆ హంసను; విడిచెన్‌= విడిచిపెట్టాడు. 


తాత్పర్యం: ఆ హంస చెప్పినమాటలు నలుడి హృదయానికి కుంభవృష్టిగా అమృతం కురిసినట్టు అనిపించింది. 
అందుచేత ఆ రాజపుత్రుడు అనురాగంతో ఆ హంసను వెనువెంటనే విడిచిపెట్టాడు. 


వ. _ అంచపిండుతో నదియును విదర్దనగరంబునకుం బజిచి, యం దుపవనంబున సఖీజనపరివృతయై యున్న 
దమయంతి యంతికంబునకు వచ్చి విహరించుచుందె; నంత వానిం జూచి పరమకౌతుకమ్మున. 16 


ప్రతిపదార్థం: అంచ, పిండుతోన్‌= హంసలగుంపుతో; అదియును= ఆ హంసకూడా; విదర్భ, నగరంబునకున్‌+పటచి= 
విదర్భ పట్టణానికి పారి, అంటే ఆకాశమార్గంలో ఎగిరివెళ్ళి;ి అందు+ఉపవనంబున= అక్కడి ఉద్యానవనంలో; సఖీ, జన, 
పరివృత+ఐ= చెలికత్తెలతో చుట్టుకొనబడిందై; ఉన్న= ఉన్నట్టి; దమయంతి+అంతికంబునకు, వచ్చి= దమయంతి సమీపానికి 
చేరి; విహరించుచు+ఉండెన్‌= తిరుగాడుతూ ఉండింది; అంత= అటుపిమ్మట; వానిన్‌+*చూచి= ఆ హంసలను చూచి; 
పరమకౌతుకమ్మునన్‌= మిక్కుటమైన సంతోషంతో. 


తాత్పర్యం: అంచపిండుతో కలిసి ఆ హంసకూడా విదర్భ రాజధానికి ఎగిరివెళ్ళి అక్కడ ఉద్యానవనంలో చెలికత్తెలతో 
కలిసి విహరిస్తున్న దమయంతి సమీపానికి వచ్చి నడయాడుతూ ఉన్నది. దమయంతి ఆ హంసలను చూచి 
మిక్కుటమైన సంతోషాన్ని పొందింది. 


తే. బండొరుల6 గడవంగ నయ్యువిద లెల్లం | బజిచి యొక్కొక్క కలహంస౦. బట్టికొనంగం 
జెలువముగ నందు దమయంతిచేత. బట్టు । వడియె నలుచేత విడువంగంబడిన హంస. 17 


ప్రతిపదార్థం: ఆ+ఉవిదలు+ఎల్లన్‌= ఆ అంగనలందరు; ఒండొరులన్‌+కడవంగన్‌= ఒకొరినొకరు మీరి; పఅచి= పరుగెత్తి; 
ఒక్కొక్క= ఒకరు ఒక; కలహంసన్‌= రాజహంసను; పట్టి కొనంగన్‌= పట్టుకోగా; అందున్‌= ఆ హంసలలో; నలుచేత= 
నలుడిచేత; విడువంగన్‌+పడిన హంస= వదలి పెట్టబడిన అంచ; దమయంతిచేతన్‌; చెలువముగన్‌= అందంగా; పట్టు+పడియెన్‌= 
పట్టువడింది. 


తాత్సర్యం: ఆ వనితలందరు ఒకరినొకరు మీరి, పరుగెత్తి ఒక్కొక్కరు ఒక్కొక్క రాజహంసను పట్టుకొన్నారు. 
అందులో మున్ను నలుడిచేత విడువబడిన హంస దమయంతిచేతనే అందంగా పట్టువడింది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 101 


క. దమయంతికి నలునకు సం । గమకారణ దూతయైన కలహంస మనో 
జ్ఞమనుష్య వాక్యముల న । దమయంతికి హర్ష మెసంగం దా ని ట్లనియెన్‌. 18 


ప్రతిపదార్థం: దమయంతికి; నలునకున్‌; సంగమ, కారణ, దూత+ఐన= సంయోగానికి (కలయికకు విధిచే నిర్ణయించబడిన 
దూత అయిన; (దూత= ఉభయపక్షాలకు సంధిచేయటానికి నియుక్తుడైనవాడు); కలహంస= ఉత్తమ జాతిహంస (రాజహంస); 
మనోజ్ఞ మనుష్య, వాక్యములన్‌= సుందరమైన మనుజ భాషలో; ఆ+దమయంతికి; హర్షము+ఎసంగన్‌= సంతోషం అతిశయించగా; 
తాన్‌= ఆ హంస; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: దమయంతికి నలుడికి సంయోగం సమకూర్చటానికై విధిచే నిర్ణయించబడిన దూత అయిన ఆ 
రాజహంస మనోహరమైన మనుజభాషలో దమయంతికి సంతోషం అతిశయించేటట్టు ఈ విధంగా పలికింది. 


విశేషం: ఈ పద్యంలో 'కారణదూతి అనే ప్రయోగానికి విద్వాంసులు విశేషార్థాన్ని వివరిస్తున్నారు. ఈ ప్రయోగం హంసకు 
విశేషణంగా వాడబడింది. 'సంగమకారణదూత'- సంయోగానికి కారణమైన దూత అని స్థూలంగా అరం చెప్పవచ్చు. అసలు- 
నలదమయంతులు విధాతచేత ఒకరికొకరు సృష్టించబడినవారు. అందు 'హంసి' నిర్వహించవలసిన భూమిక విధి నిరీతం. 
“ఆ హంస నలదమయంతుల సమాగమం కూర్చటంకోసమే జన్మించింది'- అనే అర్ధస్సూర్తి 'కారణదూత' (ప్రయోగంలో 
కలదని పండితోత్తముల అభిప్రాయం. “కారణజన్ముండై కవినికాయము మెచ్చంగం గావ్యకర్తమై”- అనే ప్రయోగం ఇచట 
స్మరించతగింది. కవినికాయం మెచ్చేటట్టు కావ్యకర్త అవటానికే రచయిత జన్మించాడని ఇందులోని అంతరార్థం. నలుడిచేత 
విడువబడిన హంసయే దమయంతి చేతికి పట్టువడటం ఇందులోని స్వారస్యం. 


వ. _ 'నీ హృదయేశ్వరుందైన నలునొద్దనుండి వచ్చితి; నపార పారావార పర్యం తానంత మహీతలంబునందు నా 
చూడని రాజు లెవ్వరు లేరు; సర్వగుణ సౌందర్యంబుల నెవ్వరు నలుం బోలరు. 19 


ప్రతిపదార్థం: నీ, హృదయ+ఈశ్చరుండు+ఐన= నీ హృదయానికి నాథుడైన- అంటే నీవు వలచినటువంటి; నలు+ఒద్ద, 
నుండి= నలుడి దగ్గరనుండి; వచ్చితిన్‌= అరుదెంచాను; అపార, పారావార, పర్యంత+అనంత, మహీతలంబునందు= 
ఒడ్డులేని సము[ద్రంవరకు అంతంలేకుండ విస్తరించిన భూమండలంలో; నా, చూడని= నేను చూడనట్టి; రాజులు+ఎవ్వరు= 
ప్రభువులు ఎవ్వరున్నూ; లేరు; సర్వ, గుణ, సాందర్యంబులన్‌= అన్ని మంచిగుణాలలోను, అందంలోను; ఎవ్వరు= స్‌ 
రాజులున్నూ; నలున్‌= నలుడితో; పోలరు= సమానులు కారు. 


తాత్పర్యం: 'నేను నీ హృదయేశ్వరుడైన నలుడిదగ్గరనుండి వచ్చాను; అంతం, దరి లేని సముద్రంవరకు విస్తరించి 
ఉన్న ఈ అపార భూమండలంలో రాజులెవ్వరూ సౌందర్యసౌశీల్యాలలో నలుడికి సాటిరారు. 


తే. నీవు నలునకు బేర్మితో దేవివైనం । గాక నీ సముజ్వ్వల రూప కాంతి విభవ 
నిత్య సౌభాగ్య భాగ్యాభిజాత్య భద్ర । లక్షణావలు లవి సఫలంబు లగునె? 20 


ప్రతిపదార్థం: నీవు; నలునకున్‌= నలుడనే వరుడికి; పేర్మితోన్‌= గౌరవంతో; దేవివి= దేవేరివి;ి ఐనన్‌, కాక= అయితే తప్ప; 
నీ, సముజ్ఞల, రూప, కాంతి, విభవ, నిత్య, సౌభాగ్య, భాగ్య+అభిజాత్య, భద్ర, లక్షణ+ఆవలులు= మిక్కిలి వెలుగొందే నీ 
సౌందర్యం, నీ లావణ్య సంపద, నీ ఎడతెగని ఐశ్వర్యం, నీ అదృష్టం, గొప్పవంశంలో జననమందిన నీ గౌరవం, శుభప్రదమైన 
నీకు గల సద్గుణాలు; అవి= అవన్నీ; సఫలంబులు+అగునె?= ఫలప్రదాలు అవుతాయా? అంటే రాణిస్తాయా? (రాణించవని 
భావం). 


192 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఓ దమయంతీ! నీవు నలుడికి దేవేరివి అయితే తప్ప నీకు గల గొప్పలక్షణాలు- సౌందర్యం, లావణ్య 
సంపద, ఐశ్వర్యం, నిత్య సౌభాగ్యం, అదృష్టం, వంశగొారవం మున్నగునవి రాణించవు. 


వ. నీవు నారీరత్నంబ, వాతండు పురుషరత్నంబు; గావున మీ యిద్దజి సమాగమం బన్యోన్యశోభాకరంబగు" 

ననిన విని సంప్రాప్త హృదయసమ్మదయై దమయంతి దాని కిట్లనియె. 21 
ప్రతిపదార్థం: నీవు, నారీ, రత్నంబవు= నీవు వధువులలో రత్నంవంటిదానివి, అంటే. శ్రేష్టురాలివి;ి ఆతండు= ఆ నలుడు; 
పురుషరత్నంబు= పురుషులలో (శ్రేష్టుడు; కావున; మీ+ఇద్దణు+అ= మీ ఇరువురి; సమాగమంబు= కలయిక; అన్యోన్య, 
శోభా+ఆకరంబు+అగున్‌= ఒకరికి ఇంకొకరు కాంతి కలిగించేటట్టు అవుతుంది; అనినన్‌= అని చెప్పగా; విని= ఆలకించి; 
సంప్రాప్త హృదయ, సమ్మద+ఐ= హృదయంలో ఏర్పడిన సంతోషం కలదై; దమయంతి; దానికి= ఆ హంసకు; ఇట్లు ఈ 
విధంగా; అనియెన్‌= చెప్పింది. 


తాత్సర్యం: నీవు స్త్రీ రత్నానివి. ఆ నలుడు పురుషరత్నం. మీ ఇరువురి సంయోగం ఒకరి కొకరు శోభ చేకూర్చినట్టు 
ఉంటుంది'- అని హంస పలుకగా దమయంతి మిక్కుటమైన ఆనందం పొంది ఇట్టా అన్నది. 


మధ్యాక్కర. 
“ఆ రాజుగుణములు నా కెజింగించి నట్టులు నన్ను 
నా రాజునకు నెటింగించి కరుణ నాయందు. గావింపు 
మారంగి ననుడు నిషధవిషయమున కరిగి యా హంస 
వీరసేనజునకు దాని గుణరూప విభవముల్‌ సెప్పె, 22 


ప్రతిపదార్థం: అ, రాజు, గుణములు= రాజైన ఆ నలుడి గొప్పగుణాలు; నాకు+ఎటింగించినట్టులు= నాకు తెలియజేసినట్టుగా; 
నన్నున్‌= నన్నుగురించి (అంటే నాలోని గొప్పగుణాలను); ఆ, రాజునకున్‌= ఆ రాజైన నలుడికి; ఎటింగించి= తెలిపి; 
నాయందున్‌= నాపట్ల; కరుణ= దయ; ఆరంగన్‌= సంపూర్ణంగా; కావింపుము= కల్పించేది; అనుడు= అని చెప్పగా; ఆ, హంస; 
నిషధ విషయమునకు= నిషధదేశానికి; అరిగి= వెళ్ళి; వీరసేనజునకున్‌= వీరసేనుడి కుమారుడైన నలుడితో; దాని= ఆ 
దమయంతి యొక్క; గుణ, రూప, విభవముల్‌= మంచిగుణాలు, అందం, సంపద గురించి; చెప్పెన్‌= వచించింది. 


తాత్పర్యం: 'ఆ నలమహారాజుగుణాలనుగురించి నా కెట్ట్లా చెప్పావో అట్లాగే నన్నుగురించికూడా నిండైన దయతో 
ఆరాజుకు తెలియజెప్పుము'- అని దమయంతి అనగానే ఆ హంస నిషధదేశానికి వెళ్ళి నలమహారాజుకు దమయంతి 
గుణరూపవైభవాలను గురించి చెప్పింది. 


విశేషం: మధ్యాక్కర వృత్తంలోని ప్రతిచరణంలోనూ వరుసగా రెండు ఇంద్రగణాలు, ఒక సూర్యగణం, రెండు ఇంద్రగణాలు, 
ఒక సూర్యగణం ఉంటాయి. అయిదవగణంయొక్క మొదటి అక్షరంతో యతిమైత్రి. పప్రాసనియమం పాటించబడుతుంది. 


వ. అంత 23 


తాత్పర్యం: అప్పుడు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 1093 


చ. నలదమయంతు లిద్దజు మనఃప్రభవానల బాధ్యమానులై 
సలిపిరి దీర్ధవాసర నిశల్‌ విలసన్నవనందనంబులన్‌ 
నలినదళంబులన్‌ మృదుమృణాళములన్‌ ఘనసారపాంసులం 
దలిరుల శయ్యలన్‌ సలిలధారల6 జందనచారుచర్చలన్‌. 24 


ప్రతిపదార్థం: నల, దమయంతులు= నలుడును, దమయంతియు; ఇద్దజణు= ఇరువురునూ; మనన్‌+(ప్రభవ+అనల, 
బాధ్యమానులు+ఐ= మన్మథతాపంచేత బాధించబడినవారై (మనః ప్రభవుడు= మన్మథుడు); దీర్హ వాసర, నిశల్‌= పొడవైన 
పవళ్ళు, రేలు; విలసత్‌+నవ, నందనమ్ములన్‌= ప్రకాశిస్తున్న అపరనందనవనాలలో (నందనవనం స్వర్గలోకంలోని ఉద్యానవనం); 
నలినదళంబులన్‌= తామరపూల రేకులలో; మృదు మృణాళములన్‌= మెత్తనైన తామరతూండ్లలో; ఘనసార, పాంసులన్‌ 
=కర్పూరధూళితో; తలిరుల శయ్యలన్‌= చిగురుటాకుల సెజ్జలపై; సలిల ధారలన్‌= ఎడతెగకుండ చల్లుకొనిన నీళ్ళలో; 
చందన, చారు, చర్చలన్‌= మనోహరమైన గంధపు మైపూతలతో; సలిపిరి= గడిపారు. 


తాత్సర్యం: నలదమయంతులు ఇరువురున్నూ (ఒకరికొకరు సుదూరంలో ఉండి) మన్మథతాపంచేత బాధించబడినవారై 
చెలువం చిందే నందనవనాలవంటి క్రాత్తతోటలలో, తామరపూలరేకులలో, మెత్తని తామరతూండ్లలో, కర్ఫూరపరాగంతో, 
మంచి గంధపు మైపూతలతో, చల్లనినీటి జల్టుల్లో, చిగురుటాకుల శయ్యలమీద పెక్కు పొడవయిన రేయింబవళ్ళు 
గడిపారు. 


నిశేషం: ఓజోగుణంతో కూడుకొన్న శిథిలబంధం ప్రసాదగుణం. దాని కీపద్యం చక్కని ఉదాహరణం. పూర్వరాగ విప్రలంభ 
వర్షనకు సంబంధించిన ఈ పద్యరచన చిత్తవికాసరూపమైన రసానుభూతిని అందిస్తుంది. రసోచితమైన అక్షరరమ్యత 
గమనించదగింది. మన్మథవిరహాగ్ని తప్తులైన నాయికా నాయకులు శీతలోపచారాలను ఆ(శయించటం 'ప్రకరణాచిత్యం. 
'దీర్ణవాసరనిశలో అనే సమాసం సార్ధకం. విరహంవలన పవళ్ళు, రాత్రులు దీర్చాలుగా వారి కనిపించాయని ధ్వని. లేదా - 
పగళ్ళు దీర్చాలైన (్రీష్మాదులూ, రాత్రిళ్ళు దీర్చాలైన హేమంతాదులూ ఈ సమాసంవలన సూచించబడుతున్నవనీ, 
నలదమయంతులు అన్ని బుతువుల్లోనూ విరహబాధను విసృతంగా అనుభవించారనీ ([గ్రహించవచ్చును. ఖావిప్రబంధ 
శృంగారరసవర్షనలకు ఈ పద్యం ఒక వెలుగుబాట. 


వ. ఇట్లిద్దణు నన్యోన్యరూపగుణ శ్రవణసంజాతప్రీతులై యుండునంత నంతఃకరణ సంతత మనోజాత సంతాప 
వివర వదనయైన యా దమయంతిం జూచి భయసంభ్రమాక్రాంతులై సఖీజను లెల్ల నక్కోమలి వృత్తాంతం 
బంతయు భఖీమున కెజింగించి యిట్లనిరి. 25 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఇద్దజున్‌= ఇరువురు; అన్యోన్య, రూప, గుణ, (శ్రవణ, సంజాత, (ప్రీతులు+ఐ= 
ఉభయులందుగల అందం, మంచిగుణాల గురించి వినటం వలన పుట్టిన సంతోషం కలవారై; ఉండు+అంతన్‌= ఉన్నపిదప; 
అంతఃకరణ, సంతత, మనస్‌+జాత, సంతాప, వివర్హ వదన+ఐన= మనస్సులోపలి ఎడతెగని మన్మథబాధచేత వెలవెల 
పోయిన ముఖం కలదైన; ఆ, దమయంతిన్‌+*చూచి= ఆ దమయంతిని చూచి; భయ, సం్రమ+ఆ([క్రాంతులు+ఐ= భయంవలన 
కలిగిన ఉద్వేగంతో కూడినవారై; సఖీ, జనులు+ఎల్లన్‌= చెలికత్తెలందరు; ఆ+కోమలి= ఆ సుకుమారియొక్క; వృత్తాంతంబు+ 
అంతయు= సమాచారమంతయు; భీమునకు= (విదర్భరాజైన) భీముడికి; ఎజింగించి= తెలిపి; ఇట్టు+అనిరి= ఈ విధంగా 
పలికారు. 


[194 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: నలదమయంతులు ఇద్దరు ఒకరి రూపగుణాలను గూర్చి మరొకరు వినటంవల్ల ఒకరిపై ఒకరు 
('ప్రేమకలవారై ఉన్నారు. అప్పుడు మన్మథతాపంచేత వెలవెలపోయిన మొగంతో లోలోపల మగ్గుతున్న దమయంతిని 
చూచి, భయంతో కూడిన తత్తరపాటుతో చెలికత్తెలందరు ఆ సుకుమారిసమాచారాన్ని భీమరాజుకు తెలిపి ఇట్లన్నారు. 


సీ _ కలహంస పలికిన పలుకులు గుణియించు, । వడి దాని పోయిన వలను చూచుం 
బలుకదు సఖులతో లలితాంగి, మిన్నక ।; యలయుచు నుండు. దా ననుదినంబుం 
జారువిభూషణాహార విహార శ । య్యాసన భోగంబులందు విముఖి 
యయి, రేయు€ బగలు నిద్రయు నెప్పు డెటు(గక |; దమయంతి నలు డను ధరణినాథు 


ఆ. నంద బుద్ది నిలిపి, కందర్ప బాధిత । యగుచు నునయది ధరాధినాథ! 
ధరణిపతుల నొరుల నురుగుణాఢ్యుల విన । నొల్ల దెంత విభవయుక్తు లయిన. 26 


ప్రతిపదార్థం: కలహంస= రాజహంస; పలికిన, పలుకులు= చెప్పినమాటలు; గుణియించున్‌= వల్లె వేస్తుంది; వడిన్‌= వేగంగా; 
దాని, పోయిన, వలను= అది (రాజహంస) వెళ్ళిన దిక్కునే; చూచున్‌= చూస్తుంటుంది; సఖులతో= చెలికత్తెలతో; పలుకదు= 
మాటాడదు; లలితాంగి= సుకుమారమైన శరీరంకలది (దమయంతి); మిన్నక= ఊరక; అలయుచున్‌+ఉండున్‌= 
అలసిపోతుంటుంది; తాన్‌= తాను; అనుదినంబున్‌= ్రతిదినమును; చారు, విభూషణ+ఆహార, విహార శయ్యా+ఆసన, 
భోగంబులందున్‌= అందమైన ఆభరణాలపట్ల, ఆహార విహారాలలోను, పడకలోను, పీఠంలోను- అంటే ఆయా సౌఖ్యాలలో; 
విముఖి+అయి= పెడమొగం కలదై- అంటే లెక్కచేయనిదై; రేయున్‌= రాత్రులు; పగలు= పగళ్ళు; నిద్రయున్‌= నిద్రను; 
ఎప్తుడు+ఎయింగక= ఎప్పుడూ తెలియక, అంటే దివారాత్రాలలో ఎప్పుడూ నిద్రపోక; దమయంతి; నలుండు+అను= నలుడనే; 
ధరణి, నాథునందు+అ= రాజుమీదే; బుద్ది, నిలిపి= మనస్సులో లగ్నంచేసి; కందర్ప, బాధిత+అగుచున్‌= మన్మథుడిచేత 
బాధించబడిందవుతూ; ఉన్న+అది= ఉన్నది; ధరా+అధి, నాథ!= ఓ మహారాజా!; ధరణి, పతులన్‌+ఒరులన్‌= ఇతర రాజులను; 
ఉరు, గుణ+ఆఢ్యులన్‌= గొప్ప గుణాలు కలవాళ్ళను; ఎంత, విభవ, యుక్తులు+అయినన్‌= ఎంత సంపదతో కూడుకొని 
ఉన్నవాళ్ళనైనను; వినన్‌+ఒల్లదు= ఆలకించటానికి ఇష్టపడదు. 


తాత్పర్యం: దమయంతి ఆ రాజహంస వెళ్ళినదిక్కునే ఎప్పుడూ చూస్తూ ఉంటుంది. ఆ రాజహంస చెప్పిన 
మాటలనే వల్లెవేస్తూ ఉంటుంది. ఆ లలితాంగి చెలికత్తెలతో మాటాడటం మానివేసింది. ఏ పనీ చేయకుండానే ఊరక 
అలసిపోతుంది. ప్రతిదినం ఎట్టి సౌఖ్యాలను ఆశించదు. అందమైన ఆభరణాలపై ఆహార విహారాలపై ఆమెకు 
అభిలాషలేదు. శయనించటానికి మంచిపరుపు కోరదు. కూర్చొనటానికి మెత్తనిపీఠం కావాలని అడగదు. అసలు 
నిద్రలేకుండ ఎన్నో రాత్రులు పగళ్ళు ఆమె గడిపింది. ఎల్లప్పుడు నలుడు అనే మహారాజునే స్మరిస్తూ మన్మథతాపంతో 
(క్రుంగి కృశిస్తున్నది. ఓ మహారాజా! ఇతర రాజులు ఎంతటి సంపద కలవారైనా, ఎంతటి గొప్పగుణాలు కలవారైనా 
వారి విషయం ఏమాత్రం వినటానికి ఇష్టపడదు. 


వ. అనిన విని భీముం 'డేమి సేయుదు? నెవ్విధంబున నమ్మహీపతి నిట రావింప నగునో!' యని చింతించుచు 
సంప్రాప్త యౌెవనయైన కూంతుం జూచి యప్పుడు. 277 


ప్రతిపదార్థం: అనిన, విని= అని చెప్పగా విని; భీముండు= భీమరాజు; ఏమి+చేయుదున్‌= ఏమి చేయగలను?; ఏ+విధంబునన్‌= 
ఏరీతిగా? ఆ+మహీపతిన్‌= ఆ (భూభర్తు రాజును; ఇట= ఇచటికిః రావింపన్‌+అగునో= రప్పించటానికి వీలవునో?; అని; 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 195 


చింతించుచున్‌= యోచిస్తూ; సంప్రాప్త యౌవన+ఐన= ప్రాప్తించిన యౌవనంకలదైన-అంటే యుక్తవయస్సు వచ్చినట్టి 
కూంతున్‌+చూచి= పుత్రికను చూచి; అప్పుడు. 


తాత్పర్యం: చెలికత్తెలు అట్టా చెప్పగా విని భీమరాజు “ఏమి చేయగలను? ఏ ఉపాయంతో ఆ నలమహారాజును 
ఇచటికి రప్పించగలను?” అని ఆలోచిస్తూ, యుక్తవయస్సు వచ్చిన పుత్రికను చూచి, అపుడు. 


క. ఆ వైదర్ధుండు నిఖిల ధ | రా వలయములోన. గలుగు రాజన్యుల నా 
నా విషయాధీశ్వరులను । రావించెం దత్వయంవర వ్యాజమునన్‌. 28 
ప్రతిపదార్థం: ఆ, వైదర్భుండు= ఆ విదర్భరాజు(భీముడు); నిఖిల, ధరా, వలయములోనన్‌+కలుగు= సమస్త భూమండలంలో 


ఉన్న; రాజన్యులన్‌= రాజులను, నానా, విషయ+అధీశ్వరులను= వివిధ దేశాలకు ప్రభువులైన వాళ్ళను; తద్‌+స్త్వయంవర, 
వ్యాజమునన్‌= ఆ దమయంతియొక్క స్వయంవరం అనే మిషతో; రావించెన్‌= రప్పించాడు. 


తాత్పర్యం: ఆ విదర్భరాజు భీముడు సమస్త భూమండలంలో ఉన్న రాజులను దమయంతీ స్త్వయంవరమనే మిషతో 
రప్పెంచాడు. 


విశేషం: పూర్వకాలంలో భారతదేశంలో క్షత్రియ రాజకన్యలు తమకు నచ్చిన వరుడిని ఎన్నిక చేసికొని పెండి చేసికొనేవారు. 
ఆ బహిరంగ రాజసభకు రాజులందరినీ ఆహ్వానించటం పరిపాటి. ఆ మహోత్సవంలో ప్రధాన భూమిక నిర్వహించే కన్యక 
రాజపుత్రిక. కావున ఆ మహోత్సవానికి స్వయంవరం” అనే పేరు వచ్చింది. 


క. _ మనుజేశ్వరు లెల్లను బో । రన దమయంతీ స్వయంవరమునకు నొప్పం 
జనుదెంచిరి సైన్యస్యం । దన ఘట్టన నవనితలము దల్లడపడ(గన్‌. 29 


ప్రతిపదార్థం: మనుజ+-ఈశ్చరులు+ఎల్లను= రాజులందరు; బోరున= శీఘ్రంగా; దమయంతీ, స్వయంవరమునకున్‌= దమయంతి 
యొక్క స్వయంవరానికి; సైన్య, స్యందన, ఘట్టనన్‌= భటులయొక్క రథాలయొక్క తాకిడివలన; అవనితలము= భూమిపైభాగం; 
తలడపడంగన్‌= తలడిలేటటు; ఒప్పన్‌= ఒప్పునట్టుగా (తగినట్టుగా); చనుదెంచిరి= వచ్చారు. 

ల్‌, న్‌ చా. మ! ట్‌ి హా, 


తాత్పర్యం: రాజులందరు ఉత్సాహంతో దమయంతీస్తయంవరానికి విచ్చేశారు. వారి సేనలయొక్క, రథాలయొక్క 
రాపిడిచేత భూమిపైభాగం తల్లడిల్లింది. 


వ.  ఆసమయంబున. బర్వత నారదు లను పురాణమునులు భూలోకం బెల్లం గ్రుమ్మరి యింద్రలోకంబునకుం 
బోయిన నింద్రుండు వారిం బూజించి, భూలోకంబునం గుశలం బడిగి. 'యిది యెట్లు ధర్మపరిపాలనపరులై 
వీరులై రణనిహతు లైన రాజు లక్షయలోకసుఖంబు లనుభవింప నతిథులై యిందులకు నింతకాలంబయ్యు 
రాని కారణం బేమి?”? యని యడిగిన నారదుం డిట్లనియె. 30 

ప్రతిపదార్థం: ఆ, సమయంబునన్‌= అప్పుడు; పర్వత, నారదులు+అను= పర్వతుడు, నారదుడు అనే; పురాణమునులు= 


(ప్రాచీనబుషులు; భూలోకంబు+ఎల్లన్‌= భూలోకాన్ని అంతటిని; (క్రుమ్మరి= తిరిగి; ఇంద్ర, లోకంబునకున్‌+పోయినన్‌= 
ఇందద్రలోకానికి వెళ్ళగా; ఇంద్రుండు= ఇంద్రుడు; వారిన్‌= ఆ పర్వత నారదులను; పూజించి= గౌరవించి; భూలోకంబునన్‌, 


196 శ్రీనుదాంధ్ర మహాభారతము 


కుశలంబు+అడిగి= భూలోకంలోని క్షేమసమాచారం అడిగి; ఇది+ఎట్టు= ఇది ఎట్టాగ?; ధర్మ, పరిపాలనపరులు+ఐ= ధర్మంతో 
ఏలుబడి కొనసాగిస్తున్న వారై; వీరులు+ఐ= పరాక్రమవంతులై; రణ, నిహతులు+ఐన, రాజులు= రణంలో చంపబడిన 
రాజులు; అక్షయ, లోక, సుఖంబులు= తరగనట్టి లోకాలలోని సౌఖ్యాలు; అనుభవింపన్‌= అనుభవించటానికై;) అతిథులు+ఐ= 
మన్ననను అనుభవించే ఆగంతుకులై; ఇందులకున్‌= ఇచటికి; ఇంతకాలంబు+అయ్యున్‌= ఇంతకాలం గడచిపోయినప్పటికి; 
రాని, కారణంబు+ఏమి+అని= రానట్టిహేతువు ఏమి టని; అడిగినన్‌= అడుగగా; నారదుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్పర్యం: ఆ సమయంలో పర్వతుడు, నారదుడు అనే ప్రాచీనబుషులు భూమండలమంతా తిరిగి చూచి 
ఇందద్రలోకానికి వెళ్ళారు. ఇంద్రుడు వారిని పూజించి భూలోకాన్నిగురించిన కుశలప్రశ్నలు వేసి 'మునీంద్రులారా! 
ఇంతకుపూర్వం ధర్మపరిపాలన చేసి, యుద్దాలలో వీరమరణం చెందిన రాజులు అక్షయలోకాల సుఖాలను 
అనుభవించటానికై అతిథులుగా స్వర్గలోకానికి వస్తూ ఉండేవారు. కానీ, ఇంతకాలమయినా వారు రాకపోవటానికి 
గల కారణమేమిటి? అని అడుగగా నారదుడు ఇట్లా చెప్పాడు. 


విశేషం: (1) (ప్రాచీనభారతీయవాజ్మయంలో నారదుడిపాత్ర ఒక విశిష్టసృష్టి నారదుడు టత్రిలోకసంచారి. ఆ మునికి తెలియని 
సమాచారం ఉండదు. ఆయన సంగీతప్రియుడు. కలహభోజనుడు, గొప్పు భగవద్భక్తుడు. (2) అతిథి:- మర్యాదగా ఆహ్వానాన్ని 
పురస్కరించుకొని విందుకై వచ్చే ఆగంతుకుడు అనేది నేటి వ్యవహారంలోని అర్ధం. న+తిథి= తిథిని చూడకుండ (ఆహారార్థం) 
పయనించి వచ్చేవాడు- అని అసలు అర్థం. 


క. “నర సిద్ద సాధ్య విద్యా । ధర సురకన్యకలకంటి దమయంతియ సుం 
దరి; దాని సుస్తయంవర । మరుదై వర్తిల్లుచున్నయది యిప్తు మహిన్‌. 31 


ప్రతిపదార్థం: నర, సిద్ధ, సాధ్య, విద్యాధర, సుర, కన్యకల కంటెన్‌= మనుజులలో, సిద్దులలో, సాధ్యులలో, విద్యాధరులలో, 
దేవతలలో ఉన్న పెండ్లిగాని ఆడుపడుచులందరికంటె; దమయంతి+అ= దమయంతి ఒక్కతె మాత్రమే; సుందరి= అందకత్తె; 
దాని= ఆమెయొక్క; సు, స్వయంవరము= గొప్ప స్వయంవరం; ఇవ్లు= ఇపుడు; మహిన్‌= భూలోకంలో; అరుదు+ఐ= 
అసాధారణమైనదై; వర్తిల్లుచున్న+అది= జరుగుతున్నది. 


తాత్పర్యం: 'దమయంతి జగదేకసుందరి. నరులలో, సిద్దులలో, సాధ్యులలో, విద్యాధరులలో, దేవతలలో అటువంటి 
సౌందర్యవతి లేదు. ఆమె స్వయంవరమహోత్సవం ఇపుడు భూలోకంలో అసాధారణ వైభవంతో జరుగుతున్నది. 


క. అందులకు ధరణి గల నృప । నందను లెల్లను ముదంబునం బోయెడు వే 
డ్కృం దమలో. గలహంబును । గ్రందును లేకున్నవారు గడు నెయ్యమునన్‌.” 32 


ప్రతిపదార్హం: అందులకున్‌= ఆ దమయంతీ స్వయంవరానికి; ధరణిన్‌+*కల= భూమిలో ఉండే; నృపనందనులు+ఎల్లను= 
రాజపుత్రులందరును; ముదంబునన్‌= సంతోషంతో; పోయెడు= వెళ్ళే) వేడ్కన్‌= కుతూహలంతో; కడునెయ్యమునన్‌= 
మిక్కుటమయిన స్నేహంతో; తమలోన్‌= ఒకరికొకరు; కలహంబును= విరోధాన్ని; (క్రందును= పొరపొచ్చాన్ని; లేక+ఉన్నవారు= 
లేకుండ ఉన్నారు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 107 


తాత్పర్యం: ఆ దమయంతీ స్వయంవరంలో పాల్తొనటానికై భూలోకంలోని రాకుమారులందరు తమలోని అన్యోన్య 
వైరాలు, అభిప్రాయభేదాలు ఉజ్జగించి, ఉత్సాహంతో, వేడుకతో మిక్కిలి స్నేహంతో ఉంటున్నారు. 


విశేషం: నారదుడికి కావలసింది అన్యోన్యకలహాలు. దమయంతీ స్వయంవర కారణాన కలహభోజనుడైన నారదుడు పాపం 


పస్తులుండవలసి వచ్చింది. 


ర్‌ 


అనిన నింద్రుండును, లోకపాలవరులును దదాలోకన కౌతుకంబునం గనక రత్నరమ్య దివ్య 
విమానారూఢులయి చనువారు ముందట దమయంతీ స్వయంవరంబునకుంబోయెడువాని నాదిత్యులలోన 
విష్ణుండునుంబోలె. దేజోధికుండైన వాని ననన్యసాధారణరూపవిభవంబున రెండవ మన్మథుండు 
నుంబోనివాని నలుం గని యంతరిక్షంబున విమానంబులు నిలిపి భూతలంబునకు వచ్చి వాని కిట్లనిరి. 33 


ప్రతిపదార్థం: అనినన్‌= అని నారదమహర్షి చెప్పగా విని; ఇంద్రుండును= ఇం[ద్రుడున్నూ; లోకపాలవరులును= గొప్పవారైన 
దిక్సాలకులున్నూ; తద్‌+ఆలోకన, కౌతుకంబునన్‌= ఆ దమయంతీ స్వయంవరాన్ని చూడాలనే వేడుకతో; కనక, రత్న, రమ్య 
దివ్య, విమాన+ఆ రూఢులు+అయి= బంగారంతో, రత్నాలతో (పొదగబడటంచేత) అందమైన దివ్యవిమానాలలో కూర్చున్నవారై, 
చనువారు= ప్రయాణించేవారు; ముందట=(తమ కనుల) ముందు; దమయంతీ, స్వయంవరమునకున్‌+పోయెడువానిన్‌; 
ఆదిత్యులలోనన్‌= సూర్యులలో; విష్ణుండునున్‌+పోలెన్‌= విష్ణువువలె; తేజస్‌+అధికుండు+ఐనవానిన్‌= తేజస్సుచేత అధికుడైనవాడిని, 
అంటే మిక్కుటమైన ప్రకాశం గల నలుడిని; అనన్య, సాధారణ, రూప, విభవంబునన్‌= ఒరులకు సాధారణం గాని సౌందర్యం 
సంపద చేత; రెండవ, మన్మథుండునున్‌+పోనివానిన్‌= అపర మన్మథుడివలె ఉన్నవాడిని; నలున్‌+కని= నలుడిని చూచి; 
అంతరిక్షంబునన్‌= ఆకాశంలో; విమానంబులు; నిలిపి; భూతలంబునకు, వచ్చి= భూమి మీదకు చేరి; వానికి= ఆ నలుడికి; 
ఇట్టు+అనిరి= ఇట్టా చెప్పారు. 


తాత్పర్యం: అని నారదమహర్షి చెప్పగా విని ఇంద్రుడున్నూ, దిక్సాలకులున్నూ, ఆ దమయంతీ స్వయంవరాన్ని 
చూచే వేడుకతో రత్నాలు పొదగబడిన అందమైన పసిడి విమానాలను ఎక్కి బయలుదేరారు. దారిలో భూమిపై వారి 
కనులముందు నలుడు కనిపించాడు. ఆ మహారాజుకూడ దమయంతీ స్వయంవరానికి వెళ్ళుతున్నాడు. అతడు 
సూర్యులలో విష్ణువువలె మిక్కుటమైన కాంతితో వెలుగొందుతున్నాడు; సౌందర్యంలో సాటిలేనివాడై అపరమన్మథుడివలె 
దీపిస్తున్నాడు. అపుడు దేవతలు ఆకాశంలో తమ విమానాలను నిలిపి భూమిపైకి వచ్చి నిలిచి, నలుడితో ఇట్లా 
పలికారు. 


విశేషం: ఆదిత్యులు పన్నెండుమంది. వారిలో “విష్షువు' అధిక తేజస్వి. ఇంద్రుడు, ధాత, పర్జన్యుడు, త్వష్ట పూషుడు, 
అర్యముడు, భగుడు, వివస్వంతుడు, విష్ణువు, అంశుమంతుడు, వరుణుడు, మిత్రుడు - వీరు ద్వాదశాదిత్యులు. “ఆదిత్యానా 
మహం విమ్లుః”” అనే భగవర్షీతావాక్యం ఇట స్మరించదగింది. 


సీ. _ 'నిత్యసత్యవ్రత! నిషధేశ! నీవు మా । కమరంగ దూతవై యభిమతంబు 
సేయుము' నావుడు. జెచ్చెర 'నట్టుల ।; చేయుదు మటథి నాకు. జెపుండు మీర 
లెవ్వార? లేను మీ కిష్టంబుగా దూత । నై యేమి సేయుదు?' ననిన, నతని 
కమరేశ్వరుం డిట్టు లనియె; 'నే నింద్రుండ; । వీరు దిక్సాలురు విదితయశులు; 


198 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఆ. _ ధరణి నొప్పుచున్న దమయంతి సుస్వయం । వరము. జూచు వేడ్క వచ్చియున్న 
వార; మీవు మమ్ము వారిజాక్షికి నెథిం । గింపు నామధేయ కీర్తనముల. 34 


ప్రతిపదార్థం: నిత్య, సత్య, వ్రత!= ఎల్లప్పుడు సత్యాన్ని (వ్రతంగా పాటించేవాడా!; నిషధ+-ఈశ!= నిషధదేశానికి పాలకుడా!; 
నీవు; మాకు; అమరంగన్‌= ఒప్పునట్టుగా; దూతవు+ఐ= హితం కోరే ప్రతినిధివై; అభిమతంబు+చేయుము= కోరిక నెరవేర్చుము; 
నావుడున్‌= అనగా; చెచ్చెరన్‌= వేగంగా; అట్టుల, చేయుదున్‌= అట్టే చేస్తాను) మజి= ఇక; నాకున్‌+*చెపుండు= నాకు చెప్పండి; 
మీరలు+ఏ+వారలు= మీరు ఎవరు?; ఏను= నేను; మీకు; ఇష్టంబు+కాన్‌= ట్రీతి కలిగేటట్టు: దూతను+ఐ= మీకు ప్రతినిధిగా; 
ఏమి+చేయుదున్‌= ఏ కర్తవ్యాన్ని నెరవేర్చవలసి ఉన్నది; అనినన్‌= అని పలుకగా; అతనికి= ఆ నలుడికి; అమర+-ఈశ్వరుండు= 
దేవేంద్రుడు; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; ఏను= నేను; ఇంద్రుండ= ఇంద్రుడిని; వీరు; దిక్సాలురు= వీరు 
దిక్కులను పాలించేవారు; విదితయశులు= ఎల్లరకు తెలిసినట్టి కీర్తి కలవారు; ధరణిన్‌+ఒప్పుచున్న= భూలోకంలో విలసిల్లుతున్న; 
దమయంతి, సుస్తయంవరమున్‌= దమయంతీ శుభ స్వయంవరాన్ని; చూచు, వేడ్కన్‌= చూడాలనే కుతూహలంచేత; వచ్చి+ఉన్న, 
వారము= వచ్చినవారము; ఈవు= నీవు; మమ్మున్‌= మమ్మల్ని; నామధేయ, క్రీరనములన్‌= పేర్లు బిరుదులతోపాటు (ప్రశంసించటం 
ద్వారా; వారిజ+అక్షికిన్‌= పద్మనేత్రకు, దమయంతికి; ఎజింగింపు= తెలియజేయాలి. 


తాత్పర్యం: 'ఎల్లప్తుడు సత్యవ్రతాన్ని దీక్షతో పాటించే ఓ నిషధమహారాజా! నీవు మాకు అనువైన దూతగా మా 
అభీష్టం నెరవేర్సాలని కోరుతున్నాం'- అని చెప్పగా నలుడు వెనువెంటనే మారుపలికాడు. “అట్లే చేస్తాను. మరి నాకు 
మీ రెవరో, నేను మీకు ప్రియమొనరించటానికి మీ ప్రతినిధి (దూత) నయి ఏ కర్తవ్యాన్ని నెరవేర్చాలో సెలవిండు” 
అని చెప్పగా అతడికి దేవేంద్రుడు ఇట్టా చెప్పాడు. 'నేను దేవేంద్రుడిని. వీరు నా సహచరులైన దిక్సాలురు. 
సుప్రసిద్దులు. మేము భూలోకంలో జరుగుతున్న దమయంతీ స్వయంవరాన్ని చూచేవేడుకతో విచ్చేసి ఉన్నాం. నీవు 
పద్మదళాయతాక్షి అయిన దమయంతికి మమ్మల్ని పేర్లతో, బిరుదాలతో ప్రశంసాపూర్వకంగా పరిచయం చేయాలి. 


వ. అట్లయిన నక్కోమలి మాయందు. దనవలచినవాని వరియించు 'ననిన నింద్రునకు€ గృతాంజలియై నలుం 
డిట్లనియె. 35 


ప్రతిపదార్థం: అట్టు+అయినన్‌= ఆ విధంగా నీవు దౌత్యం నెరపిన పిమ్మట; ఆ+కోమలి= ఆ సుకుమారి; మాయందున్‌= 
మాలో; తన వలచినవానిన్‌= తనకు ఇష్టమైనవాడిని; వరియించును= భర్తగా ఎన్నుకొంటుంది; అనినన్‌= అని చెప్పగా; 
ఇంద్రునకున్‌; కృతాంజలి+ఐ= నమస్కరించి; నలుండు= నలుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఆ విధంగా నీవు దౌత్యం నెరపితే, ఆ సుకుమారి దమయంతి తన ఇచ్చవచ్చినవాడిని మాలో ఒకరిని 
వరుడిగా ఎన్నుకొంటుంది'- అని ఇంద్రుడు చెప్పగా విని నలుడు ఆతడికి నమస్కరించి ఇట్టా అన్నాడు. 


ఆ.  _ 'ఎటింగి యెటింగి నన్ను నేకార్థసముపేతు6 ।; బాడియయ్య యిట్టి పనికి. బనుప?' 
ననిన 'నుత్సుకుండ వై యేల చేసెద । నంటి? చేయకుండ నగునె యింక? 36 


ప్రతిపదార్థం: ఎజింగి, ఎటింగి,= తెలిసి, తెలిసి; ఏక+అర్థ+సముపేతున్‌+నన్నున్‌= ఒకేధ్యేయం గల నన్ను, అంటే మీకూ 
నాకూ లక్ష్యం ఒకటే అయిన నన్ను; ఇట్టి పనికిన్‌+పనుపన్‌= ఇటువంటి పనికి నియోగించటం; పాడి+అయ్య?= (మీకు) 
న్యాయమా?!; అనినన్‌= అని చెప్పగా; ఉత్సుకుండవు+ఐ= తమకం కలవాడివై;ు ఏల= ఎందుకు? చేసెదను= చేయగలను; 
అంటి= అన్నావు; ఇంక= ఇక; చేయకుండన్‌+అగునె?= చేయకుండటం నీకు వీలౌతుందా? (ఉండదని భావం). 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 100 


తాత్పర్యం: 'మీరూ, నేనూ ఒకే ధ్యేయసిద్దికై ప్రయత్నిస్తున్నవారలం. ఆ విషయం మీకు సంపూర్ణంగా తెలిసిందే. 
అటువంటప్పుడు ఈ పనికి మీరు నన్ను వినియోగించటం న్యాయమా?” అని నలుడు దేవేంద్రుడిని ప్రశ్నించాడు. 
దేవేంద్రుడు నలుడితో 'నీవేకదా మేము ఏ విషయాన్ని అర్థించినా చేస్తానని ఉత్సాహంతో మాట ఇచ్చావు. ఇక 
ఆడినమాట నీ వెట్లా తప్పటానికి వీలౌతుంది? 


ఆ. _ నిన్ను నిత్యసత్యనిరతుంగా నెటింగి యి । క్కార్యమునకు వలను గలుగు టెటింగి 
పనుప వలసె దూతభావ మపేక్షించి; । దేవహితము, దీని దీర్వవలయు. 37 


ప్రతిపదార్థం: నిన్ను; నిత్య, సత్య, నిరతున్‌+కాన్‌= ఎల్లప్పుడు సత్యం పాటించేవాడినిగా? ఎజింగి= తెలిసికొని, ఈ+కార్యమునకున్‌= 
ఈ పనికి; వలను, కలుగుట+ఎటింగి= వీలున్నదని తెలిసికొని; దూత భావము+అపేక్షించి= నీ దౌత్యాన్ని కోరి; పనుప 
వలసెన్‌= నియోగించవలసి వచ్చింది; దేవు హితము= దేవతల కొరకైన మేలు; దీనిన్‌= దీనిని; తీర్చన్‌, వలయున్‌= నెరవేర్చాలి. 


తాత్సర్యం: న్‌ు సత్యసంధుడివని తెలుసు. ఈ కార్యం నిర్వహించగలిగే శక్తిసామర్థ్యాలు నీకు కలవనీ మాకు 
తెలుసు. అందుచేతనే నీ దౌత్యాన్ని మేము కోరుకొన్నది. ఇది దేవతల మేలు కొరకైన కార్యం. నీవు దీనిని నెరవేర్చాలి. 


వ. ఆయుధీయ సురక్షితం బయిన రాజగ్భృహం బెట్లు సొర నగు నని శంకింప వలవదు; దమయంతీ నివేశంబు 
ప్రవేశించు నపుడు ని న్నెవ్వరు వారింపనోడుదు' రనిన శక్రువచనంబుల నశంకితుం డయి నలుం దప్పుడ 
విదర్ధా నగరంబునకుం బోయి యొక్కరుండ దమయంతీగృహంబు సొచ్చిన. 38 


ప్రతిపదార్థం: ఆయుధీయ+సురక్షితంబు+అయిన=ఆయుధాలు ధరించినభటులచేత బాగా కాపాడబడుతున్న; రాజగృహంబు= 
రాజుగారి అంతఃపురం; ఎట్టు+సారన్‌+అగున్‌+అని= ఏ విధంగా (ప్రవేశించటానికి వీలుంటుందని; శంకింప, వలవదు= 
సందేహించ నవసరం లేదు; దమయంతీ, నివేశంబు= దమయంతిమందిరం; (ప్రవేశించునపుడు= లోనికి వెళ్ళేటప్పుడు; 
నిన్ను+ఎవ్వరు= నిన్ను ఎవరున్నూ; వారింపన్‌+ఓడుదురు= అడ్డుపెట్టజాలరు; అనినన్‌= అని చెప్పగా; శక్రువచనంబులన్‌= 
టట అ 

ఇంద్రుడి మాటలచొప్పున; అశంకితుండు+అయి= సందేహం లేనివాడై; నలుండు; అప్పుడు+అ= అప్పుడే; విదర్భానగరంబున 
కున్‌+పోయి= విదర్భరాజధానికి వెళ్ళి. ఒక్కరుండు+అ= తా నొక్కడు మాత్రమే; దమయంతీ, గృహంబు+చొచ్చినన్‌= 
దమయంతి నివసించే ఇల్టు ప్రవేశించగా. 


తాత్పర్యం: 'ఆయుధాలు ధరించిన భటులు బాగా కాపాడుతున్న రాజుగారి అంతఃపురం ఎట్లా ప్రవేశించటానికి 
వీలవుతుంది? అని శంకించవద్దు. దమయంతీమందిరం ప్రవేశించేటప్పుడు నిన్ను ఎవరూ అడ్డుపెట్టజాలరు"- అని 
ఇంద్రుడు చెప్పుగా, అతడి మాటల ప్రకారం నలుడు అప్పుడే విదర్భరాజధానికి వెళ్ళి తా నొక్కడు మాత్రమే 
దమయంతి ఇంట్లో ప్రవేశించాడు. 


నలుండు దమయంతియొద్దకు దేవదూతయై పోవుట (సం. 3-52-10) 


హంసచే. దన వినినంతకంటెను రూప । విభవాతిశయమున వెలయుదాని, 
సురకన్యకలయట్టి సురుచిర శతకన్య । కాళిచేం బరివృతయైన దాని, 
హృదయేశుందైన తన్నెప్పుడు వినుచున్కి।; నలయ కాశ్వాసిత యైనదాని, 
దమయంతి. జూచి కందర్పశరావిద్దు( । డయ్యె నలుం; డంత నతనిం జూచి 


ర్‌ూ 


200 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఆ. _ 'యిత డపూర్వ మనుజు. డెందుండి వచ్చెనో? యనుచు నుదరిపడి లతాంగు లెల్ల 
నాసనములు డగ్గి యప్పు డభ్యుద్దత । లైరి మనములందు హర్ష మెసంగ. 39 


ప్రతిపదార్థం: హంసచేన్‌= హంసచేత; తన, వినినంత కంటెను= తాను వినిఉన్నదాని కంటె; రూప, విభవ+అతిశయమున= 
సౌందర్య సంపదయొక్క ఆధిక్యంచేత; వెలయుదానిన్‌= విలసిల్లుతూ ఉండే దానిని; సురకన్యకల+అట్టి= దేవకన్యకల వంటి; 
సు, రుచిర, శత, కన్యక+ఆలళిచేన్‌= మిక్కిలి ప్రకాశమానలైన నూర్లురు కన్యకల సమూహంచేత; పరివృత+ఐన, దాని= 
చుట్టుకొనబడి ఉన్నదానిని; హృదయ+-ఈశుండు+ఐన= మనోనాథుడైన (మనసార వలచినవాడైన); తన్ను+ఎప్పుడు= తనను 
గురించి ఎల్లప్పుడును; వినుచు+ఉన్కిన్‌= వింటూ ఉండటంచేత; అలయక= అలసిపోకుండ; ఆశ్వాసిత+ఐన, దానిన్‌= 
ఊరటపొందిన దానిని; దమయంతిన్‌+*చూచి= దమయంతిని చూచి; కందర్ప, శర+ఆవిద్దుండు+అయ్యెన్‌= మన్మథబాణాలచేత 
కొట్టబడినవాడు అయ్యాడు; నలుండు= నలుడు; అంతన్‌= అంతట; అతనిన్‌+*చూచి= ఆ నలుడిని చూచి; ఇతండు; అపూర్వ 
మనుజుండు= క్రొత్తవాడు; ఎందుండి, వచ్చెనో= ఎచటనుండి వచ్చి ఉన్నాడో; అనుచున్‌= అని తలపోస్తూ; ఉదరిపడి= 
భయపడి; లతా+అంగులు+ఎల్లన్‌= లతలవంటి శరీరాలుగల అంగనలందరు; ఆసనములు= కూర్చున్న పీఠాలు; డిగ్గి= దిగి; 
మనములందున్‌= మనస్సులలో; హర్షము= సంతోషం, ఎసంగన్‌= ఉప్పాంగగా; అభ్యుద్గతలు+ఐరి= సగౌరవంగా లేచి నిల్చిన 
వారు అయ్యారు. 


తాత్సర్యం: నలుడు అప్పు డచట దమయంతిని తొలిసారి చూచాడు. అతడికి హంస అలనాడు తనతో చెప్పినదాని 
కంటె ఆమె సౌందర్యసంపద ఎక్కువగా తోచింది. దేవకన్యకలతో సౌందర్యంలో తులతూగే నూరుమంది చెలికత్తెలు 
ఆమెను కొలుస్తూ ఉన్నారు. హృదయేశ్వరుడైన నలుడిని గూర్చి సదా వింటున్నందున, దమయంతి అలయక ఊరట 
పొందుతూ ఉన్నది. అట్టి దమయంతిని చూచి నలుడు మన్మథబాణ పరిపీడితుడయ్యాడు. నలుడిని చూచిన వెంటనే 
ఆ లలితాంగులందరు అదిరిపడి పీఠాలు దిగి 'ఈ అపూర్వ మనుజుడు ఎవ్వడు? ఎచటినుంచి ఇచటికి వచ్చాడు? 
అని ఆశ్చర్యపడి, మనస్సులు సంతోషంతో ఉప్పాంగగా, సగౌరవంగా లేచి నిలబడ్డారు. 


వ. అంత. 40 
తాత్పర్యం: అట్లా దమయంతి చెలికత్తెలందరూ లేచి నిలబడిన తర్వాత. 


క. దమయంతి మనోభవనిభు ।; నమరేంద్రుప్రతిము దినకరాభు సుధారుక్‌ 
సము వరుణసద్భశు ధనదో ।; పము నశ్విసమాను నిషధపతి. జూచి నలున్‌. 4 


ప్రతిపదార్థం: దమయంతి; మనస్‌+భవ, నిభున్‌= మన్మథుడితో సమానుడిని; అమర+ఇంద్ర, ప్రతిమున్‌= దేవేంద్రుడితో 
సమానుడిని; దినకర+ఆభున్‌= సూర్యుడితో సమానుడిని (ఆభ శబ్దం సమాసోత్తరపదంగా ఉన్నపుడు 'సదృశం' అనే అర్ధం 
ఇస్తుంది); సుధా, రుక్‌+సమున్‌= అమృత కిరణుడైన చంద్రుడితో సముడిని; వరుణ, సదృపన్‌= వరుణుడితో పోలినవాడిని; 
ధనద+ఉపమున్‌= కుబేరుడితో పోల్చదగినవాడిని; అళ్వి సమానున్‌= అశ్వినీదేవతలతో సమానుడిని; నలున్‌= నలుడిని; 
నిషధపతిన్‌= నిషధరాజును; చూచి= చూచి. 


తాత్పర్యం: దమయంతి మన్మథుడితో సమానుడు, దేవేం[ద్ర సదృశుడు, సూర్యతేజస్వి, చం[ద్రసముడు, వరుణ 
నిభుడు, కుబేరతుల్యుడు, నిషధరాజు అయిన నలుడిని చూచి- 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 201 


కు వారిరుహనేత్ర మదన । ప్రేరితయై లజ్జ యుడిగి భితిల్లక బృం 
దారకమూర్తికి రాజకు । మారున కిట్లనియె మందమందమృదూక్తిన్‌. 42 


ప్రతిపదార్హం: వారి, రుహ, నేత్ర= పద్మాలవంటి కన్నులు కల దమయంతి; (వారి, రుహం= నీటిలో పుట్టింది పద్మం); 
మదన(ప్రేరిత+ఐ= మన్మథుడిచేత (ప్రేరేపించబడిందై; లజ్జ+ఉడిగి= సిగ్గును వీడి; భీతిల్లక= భయపడక; బృందారక, మూర్తికిన్‌= 
దేవతల ఆకారం కలవాడికి; రాజకుమారునకు= రాజప్వుత్రుడికి; మంద, మంద, మృదు+జక్తిన్‌= మెలమెల్లగా మెత్తనైన 
మాటలతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: పద్మనయన అయిన దమయంతి మన్మథుడిచేత (ప్రేరేపించబడిందై, సిగ్గును అవతలికి (త్రోసి, 
జంకుగొంకులు లేకుండ దివ్యసుందర వి[గ్రహుడూ, రాకుమారుడూ అయిన నలుడితో మెల్లని మెత్తని పలుకులతో 
ఇట్టా పలికింది. 


వ. “నీవు మహానుభావుండ వెవ్వండ? విందుల కేమి కారణంబున నేకతంబ వచ్చితి? విది యత్యుగ్రశాసనుండైన 
మదీయ జనకుచేత సురక్షితంబగుట నెవ్వరికి. జొర నశక్యంబు; దీని నెవ్వరు నెటుంగకుండ నెవ్విధంబునం 
జొచ్చితివి? నాకు మనోజ వేదనా వివర్దనుండవైన నీ తెజం గెటింగింపు” మనిన దానికి నలుం డిట్లనియె.43 


ప్రతిపదార్థం: నీవు, మహానుభావుండవు= నీవు గొప్ప మహిమ కలవాడివి; ఎవ్వండవు= ఎవరివి?; ఇందులకు= ఇచటికి; ఏమి 
కారణంబునన్‌= ఏ హేతువుచేత; ఏకతంబు+అ= ఒంటరిగా; వచ్చితివి; ఇది= ఈ అంతఃపురం; అతి+ఉ(గ్రశాసనుండు+ఐన= 
మిక్కిలి భయంకరమైన ఆజ్ఞలు అమలు జరిపేవాడైన; మదీయ, జనకుచేతన్‌= నా తండ్రిచేత; సురక్షితంబు+అగుటన్‌= 
బాగుగా కాపాడబడటంచేత; ఎవ్వరికిన్‌= _ ఎవరికైనను; చొరన్‌= ప్రవేశించటానికి; అశక్యంబు= సాధ్యంకానిది; దీనిన్‌= ఈ 
అంతఃపురాన్ని; ఎవ్వరున్‌+ఎయుంగకుండన్‌= ఎవ్వరును తెలిసికొనకుండ; ఏ+విధంబునన్‌= ఏరీతిగా; చొచ్చితివి= చొరబడ్డావు; 
నాకు; మనోజ, వేదనా, వివర్హనుండవు+ఐన= మన్మథతాపాన్ని పెంపొందించినవాడివయిన; నీ, తెజంగు= నీ తీరు; ఎజింగింపుము= 
తెలియజేయుము; అనినన్‌= అని చెప్పగా; దానికిన్‌= ఆ దమయంతికి; నలుండు= నలుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్సర్యం: “నీవు మహానుభావుడివిగా కన్పిస్తున్నావు. నీవు ఎవరివి? ఎచటనుండి ఇచటికి వచ్చావు? ఏకారణంగా 
వచ్చావు? ఈ అంతఃపురం చండశాసనుడైన మా తండ్రిగారిచేత సురక్షితం. మరి నీవు ఎవ్వరికీ కనపడకుండ ఎట్టా 
ఇచటికి రాగలిగావు? ఇట్లా ఎవ్వరూ ఇచటికి రాలేరు. నాకు మన్మథతాపాన్ని హెచ్చిస్తున్న నీ తీరుతెన్నులు తెలుపుము”- 
అని దమయంతి అడుగగా నలుడు ఇట్లా బదులు పలికాడు. 


ఆ. “ఏను దేవదూత నింతి! నలుం డను । వాండ; నింద్రదహన వరుణ యములు 
నీ సయంవరంబు నెమ్మితో6 జూడంగ । నరుగుదెంచి నన్ను నబల! మున్న 44 


ప్రతిపదార్థం: ఇంతి!= ఓ (దమయంతీ) లలనా! ఏను= నేను; దేవదూతను= దేవతలకు దూతను; నలుండు+అనువాండన్‌= 
నలుడు అనేవాడిని; ఇంద్ర, దహన, వరుణ, యములు= ఇంద్రుడు, అన్ని, వరుణుడు, యముడు; నీ, స్వయంవరంబు= 
నీ స్తయంవరాన్ని; నెమ్మితోన్‌= (ప్రీతితో; చూడంగన్‌+అరుగుదెంచి= చూడటానికై వచ్చి; మున్ను+అ= ముందుగా; నన్నున్‌; 


అబల!= ఓ అంగనా! (అబల= బలంలేనట్టిది. (స్రీవాచకం) 


202 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'ఓ లలనామణీ! నేను దేవతల దూతను, నాపేరు నలుడు. ఇంద్రుడు, అన్ని, యముడు, వరుణుడు 
నీ స్వయంవరాన్ని చూడటానికై వచ్చి ముందుగా నన్ను - 


క. నీ యొద్దకు. బుత్తెంచిరి; ।; మాయం దొక్కరు నభీష్టమతి వరియింపం 
దోయజముఖి బ్రార్దింపుము; ।; మాయందఅకును బ్రియం బమర్వుము ప్రీతిన్‌.' 45 


ప్రతిపదార్హం: నీ+ఒద్దకున్‌= నీ కడకు; పుత్తెంచిరి= పంపారు; మా+అందు= మాలో; ఒక్కరున్‌= ఒకరిని; అభీష్టమతిన్‌= 
ఇష్టానుసారం; వరియింపన్‌= భర్తగా ఎన్నుకొనటానికి; తోయజ ముఖిన్‌= పద్మంవంటి ముఖం కలది అయిన దమయంతిని; 
ప్రార్ధింపుము= వేడుకొనుము; మా+అందజకును; ్రీతిన్‌= సంతోషంతో; పప్రియంబు+అమర్పుము= ఇష్టం చేకూర్చుము. 


తాత్పర్యం: ఇంద్రాన్ని యమవరుణులు, తమలో ఒకరిని భర్తగా ఎన్నుకొనుమని నిన్ను ప్రార్ధించి, మా అందరికి 
ప్రీతికలిగించుమని నీకడకు దూతగా పంపారు. 


న. అని పంచిన€ దత్పసాదంబున నన్యులచేత నలక్షితుందనై వచ్చితి; నింద్రాదులకు. బ్రియంబు సేయు” మనిన 
నవనతవదనయై దమయంతి దొల్లి హంసచేత నలుని విని వానియందు బద్దానురాగయై నవయుచున్న 
యది యపు డతని నలుంగా నెటింగి తద్వచన శ్రవణ దుఖాయమాన మానస యగుచు నిట్లనియె. 46 


ప్రతిపదార్హం: అని, పంచినన్‌= అని నియోగించగా; తద్‌+ప్రసాదంబునన్‌= ఆ దేవతల దయవలన; అన్యుల చేతన్‌= 
ఇతరుల చేత; అలక్షితుండను+ఐ= అగోచరుడనై, అంటే అగుపించనివాడనై; వచ్చితిన్‌= అంతఃపురం ప్రవేశించగలిగాను; 
ఇం(ద్ర+ఆదులకున్‌= ఇంద్రుడు మున్నగువారికి; ప్రియంబు+చేయుము= ప్రీతి ఘటించుము; అనినన్‌= అని చెప్పగా; అవనత, 
వదన+ఐ= క్రిందికి దించినమొగం కలదై; దమయంతి; తొల్లి= పూర్వం; హంసచేత; నలుని, విని= నలుడి గురించి విని; 
వాని+అందు= ఆ నలుడిపై; బద్ద+అనురాగ+ఐ= లగ్నమైన (ప్రేమకలదై; నవయుచున్న+అది= (క్రుంగి కృళిస్తున్నటువంటిది; 
అపుడు= అప్పుడు; అతని= అతడిని; నలుంగాన్‌+ఎటీంగి= (తాను వలచిన) నలుడిగా గుర్తించి; తద్‌+వచన, (శ్రవణ, 
దుఃఖాయమాన, మానస+అగుచున్‌= ఆతడి మాటలు వినటంచేత శోకంతో నిండిన మనస్సు కలది అవుతూ; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: “దేవతల దయవలన ఇతరుల కంటబడకుండ నేను ఈ అంతఃపురాన్ని 'ప్రవేశించగలిగాను. నీవు 
ఇం[ద్రప్రభృతులకు ప్రియం చేయుము'- అని నలుడు దమయంతితో పలికాడు. దమయంతి తొల్లి హంస చెప్పిన 
నాటినుండి నలుడిపై తన వలపు నిలుపుకొని క్రుంగి కృశిస్తూ ఉన్నట్టిది, ఇప్పుడు నలుడినే కనులార చూచింది. కాని, 
అతడి మాటలు విని మిక్కిలి దుఃఖిస్తూ ఈ విధంగా బదులు పలికింది. 


తరువోజ. 
“ఏ నేడ? నింద్రాదు లేడ? వారలకు । నెప్పుడు మైొక్కుదు; నేను నీ ధనమ 
భూనాథ! నీ గుణంబులు హంసచేత. । బొలుపుగా విని మనంబున నిల్పియున్న 
దాన; భవన్నిమిత్తమున ని ట్లఖిల | ధారుణినాథ సార్దంబు రావింప 
గా నిప్తు వలసె లోకఖ్యాతకీర్తి! । కరుణించి పతిబుద్ధిం గావింపు మిందు. 47 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 203 


ప్రతిపదార్థం: ఏను+ఏడన్‌= నేను ఎక్కడ?; ఇంద్ర+ఆదులు= ఇంద్రుడు మున్నగువారు; ఏడ= ఎక్కడ?; వారలకున్‌+ఎప్పుడు, 
('మైక్కుదున్‌= వారికి (ఆ దేవతలకు) ఎప్పుడూ నేను నమస్కరిస్తాను; ఏను= నేను; నీ ధనము+అ= నీ సొత్తునే; భూనాథ!= 
ఓ నలమహారాజా!; నీ, గుణంబులు= నీ మంచి లక్షణాలు; హంసచేతన్‌; పొలుపుగా విని= ఒప్పుగా విని; మనంబునన్‌= 
మనస్సులో; నిల్పి+*ఉన్నదానన్‌= దాచుకొని ఉన్నదానిని; భవత్‌+*నిమిత్తమునన్‌= నీ కారణంచేత, అంటే నీకొరకే; ఇట్టు= ఈ 
స్వయంవరం అనే మిష కల్పించి; అఖిల, ధారుణి, నాథ, సార్ధంబు= సకల రాజుల సమూహం; ఇవ్లు= ఇపుడు; రావింపగాన్‌, 
వలసె= వచ్చేటట్టు చేయవలసి వచ్చింది; లోక, ఖ్యాత, క్రీర్తి= జగమంతట ప్రసిద్దిగాంచిన యశస్సుచేత వెలుగొందేవాడా!; 
ఇందున్‌= ఇచట; కరుణించి= దయచేసి; పతిబుద్దిన్‌+కావింపుము= భర్తగా ఉండటానికి అంగీకరించుము. 


తాత్పర్యం: 'మానవమాత్రురాలనయిన నే నెక్కడ? దేవత లైన ఇంద్రాదులు ఎక్కడ? నేను వారిని సదా నమస్కరించి 
అర్భిస్తానుగదా! ఓ నలమహారాజా! నేను నీ సొత్తును మాత్రమే. నీ గుణాలు హంస చెప్పింది మొదలు నిన్నే సదా 
నా మనస్సులో ధ్యానిస్తున్నాను. నీ రాకకొరకే ఇపుడు ఈ రాజులందరిని ఆహ్యానించవలసి వచ్చింది. ప్రపంచ ప్రసిద్దమైన 
కీర్తిగల ఓ నలమహారాజా! దయచేసి నాకు పతిగా ఉండటానికి అంగీకరించుము. 


విశేషం: ఛందస్సును గురించిన వివరణ ఆరణ్యపర్వం, ప్రథమాశ్వాసం తరువోజ (1.132) దగ్గర చూచేది. 


వ. నీవు దీని కొడంబడనినాండు రజ్టు విషాగ్ని జలంబులం బ్రాణ పరిత్యాగంబు సేసికొందు' ననిన దానిం జూచి 
నలుం డిట్లనియె. 48 


ప్రతిపదార్హం: నీవు; దీనికి= నీవు నా భర్తగా ఉండటానికి; ఒడంబడని నాండు= సమ్మతించని రోజున; రజ్జు, విష+అగ్ని, 
జలంబులన్‌= త్రాటితో, విషంతో, అగ్నితో, నీటిచేత; ప్రాణ, పరిత్యాగంబు+చేసికొందున్‌= (ప్రాణాలు వదలుతాను; అనినన్‌= 
అని చెప్పగా; దానిన్‌+చూచి= ఆ దమయంతిని చూచి; నలుండు= నలుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: నీవు నా భర్తగా ఉండటానికి సమ్మతించకపోతే నేను ఉరివేసికొని లేదా విషం త్రాగి లేదా నిప్పులో 
దూకి లేదా నీటిలో పడి ప్రాణాలు వదలుతాను”- అని చెప్పిన దమయంతిని చూచి నలుడు ఈ విధంగా బదులు 
పలికాడు. 


మత్తకోకిలము. 

'భూరిసత్తులు సర్వలోకవిభుల్‌ విభూతిసమృద్దు లి 

ద్లోరుతేజులు నిన్ను! గోరుచు నున్నవా రమరోత్తముల్‌; 

వారి పాదరజంబు. బోలనివాని నన్ను మనుష్యు సం 

సారి గోరంగం జన్నె? నీకుం బ్రసన్నులై సుర లుండంగన్‌. 49 
ప్రతిపదార్హం: భూరి, సత్తులు= గొప్ప బలం కలవారు; సర్వలోక, విభుల్‌= సమస్తలోకాలకు అధిపతులు; విభూతి, సమృద్దులు= 
గొప్ప సంపద కలవారు; ఇద్ద+ఉరు, తేజులు= (ప్రకాశమానమైన గొప్పతేజం కలవారు; నిన్నున్‌+కోరుచున్‌+ఉన్నవారు= నిన్ను 
వలచి ఉన్నారు; అమర+ఉత్తముల్‌= దేవతాశ్రేష్టులు; వారి, పాద, రజంబున్‌+పోలనివానిన్‌= వారి పాదాలదుమ్ముతో సరిపోలని 
వాడిని; మనుష్యు= మనుజమా(త్రుడిని; సంసారిన్‌= జనన మరణ సహితమైన ఇహలోకంలోని సంసారంలో ఉన్నవాడిని; నీకు; 
(ప్రసన్నులు+ఐ= నిన్ను చేపట్టటానికి సుముఖులై; సురలు= దేవతలు; ఉండంగన్‌= ఉండగా; నన్ను; కోరంగన్‌+చన్నె?= 
కోరవచ్చునా? 


204 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'గొప్పు శక్తి కలవారు. సకలలోక పాలకులు, ఐశ్వర్య సమృద్దులు, దేదీప్యమానమైన తేజస్సు కలవారు, 
దేవతలు నిన్ను వరిస్తుంటే, వారి పాదధూళితో కూడ సాటిరాని నన్ను- ఒక మానవమాత్రుడిని-జననమరణ 
రూపమైన ఇహలోక సంసారబంధంలో చిక్కుకొన్నవాడిని కోరుకొనదగునా? 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.46 విశేషాంశం చూడండి. 


క. దేవతల కప్రియంబులు । గావించు మనుష్యు లధమగతు లగుదు రిలం; 
గావున వారి కభీష్టము । గావింపుము; నన్ను! బ్రీతి. గావుము తరుణీ!” 50 


ప్రతిపదార్థం: తరుణీ= ఓ యువతీ!; ఇలన్‌= భూమిపై; దేవతలకు; అప్రియంబులు= ఇష్టం కాని పనులను; కావించు, 
మనుష్యులు= చేసే మనుజులు; అధమ, గతులు+అగుదురు= హీనస్థితిని పొందేవారు అవుతారు; కావునన్‌= కాబట్టి; 
వారికి+అభీష్టము= ఆ దేవతలకు ఇష్టం; కావింపుము= చేయుము; నన్నున్‌= నన్ను; ట్రీతిన్‌= ప్రియంతో; కావుము= 
కాపాడుము. 


తాత్పర్యం: ఓ దమయంతీ! భూలోకంలో దేవతలకు అప్రియాలు చేసినవారు అష్టకష్టాలపాలవుతారు. కావున, ఓ 
యువతీ! వారి ఇష్టాన్ని పాటించి ప్రీతితో నన్ను రక్షించుము”. 


వ. అనిన దమయంతి నయనాంతర్గ౪త బాష్పధారాకలిత కపోలయుగళ యగుచుం బెద్దయుంబ్రొద్దు 
చింతించి 'నీయబిప్రాయుంబునకు నిరపాయుంబైన యుపాయంబు గంటి; నింద్రాదులు నా 
స్వయంవరంబునకు వచ్చెదరేని వారి సన్నిధిని నిన్నువరియించెద; నట్లయిన నీకు నిర్జోషంబగు' ననిన 
నలుండు లోకపాలురపాలికిం బోయి దమయంతికిం దన పలికిన విధంబును దనకు దమయంతి పలికిన 
విధంబును జెప్పె; నంత. బుణ్యతిథి నక్షత్ర శుభముహూర్తంబున దమయంతీ స్వయంవరంబు ప్రవర్తిల్లిన.5 1 


ప్రతిపదార్థం: అనినన్‌= అని నలుడు చెప్పగా; దమయంతి; నయన+అంతర్లళిత, బాష్ప, ధారా, కలిత, కపోల, యుగళ+అగుచున్‌= 
కన్నులలోపలనుండి జారిన కన్నీటివెల్లువతో కూడిన చెక్కిళ్ళు రెండును కలది అవుతూ; పెద్దయున్‌+(ప్రొద్దు= చాలసేపు; 
చింతించి= విచారించి; నీ+అభిప్రాయంబునకు= నీ ఉద్దేశానికి; నిరపాయంబు+ఐన= అపాయంలేనిదైన - అంటే కీడు 
కలుగని; ఉపాయంబు= వెరవు; కంటిన్‌= చూచాను; ఇంద్ర+ఆదులు= ఇంద్రుడు మున్నగువారు; నా, స్త్వయంవరంబునకు; 
వచ్చెదరు+ఏని= వచ్చినట్టయితే; వారి, సన్నిధిన= వారి సమక్షమందే; నిన్ను, వరియించెదన్‌= నిన్ను భర్తగా ఎన్నుకొంటాను; 
అట్టు+అయినన్‌= ఆ విధంగా జరిగితే; నీకు; నిర్దోషంబు+అగును= నీ పట్ట తప్పు ఉండదు; అనినన్‌= అని చెప్పగా; 
నలుండు= నలుడు; లోక, పాలుర, పాలికిన్‌*పోయి= దిక్సాలురపాలికి వెళ్ళి, దమయంతికిన్‌+తన, పలికిన, విధంబును= 
దమయంతితో తాను చెప్పిన మాటలతీరును; తనకు, దమయంతి, పలికిన, విధంబును= తనతో దమయంతి బదులు 
పలికిన తీరును; చెప్పెన్‌= చెప్పాడు; అంతన్‌= అంతట; పుణ్య, తిథి, నక్షత్ర, శభ, ముహూర్తంబునన్‌= శుభప్రదమైన తిథితో, 
తారాబలంతో కూడిన మంచి లగ్నంలో; దమయంతీ, స్వయంవరంబు; ప్రవర్తిల్లినన్‌= జరుగగా. 


తాత్పర్యం: అని నలుడు చెప్పగా దమయంతి కన్నులు చెమ్మగిల్టాయి. బాషాలు పెల్టుబికి ఆమె రెండు చెక్కిళ్లపై 

ప్రవహించాయి. ఆమె చాలాసేపు యోచించి నలుడితో ఇట్టా పలికింది. 'నీ అభిప్రాయానికి అపాయం లేని ఒక 

ఉపాయం తట్టింది. ఇంద్రుడు మున్నగు దిక్పాలకులు నా స్వయంవరానికి వస్తే నేను వారి సమక్షంలోనే నిన్ను 
అ లు 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 205 


భర్తగా ఎన్నుకొనగలను. అప్పుడు నీపై తప్తు ఏమియు ఉండదుగదా!'- అనిన పిదప, నలుడు దిక్సాలకులదగ్గరకు 
వెళ్ళి, తాను దమయంతితో చెప్పిన మాటల తీరును, ఆమె తనకు బదులు పలికిన తీరును వివరించి చెప్పాడు. 
అంతట ఒక శుభముహూర్తంలో తిథినక్షత్రబలం గల లగ్నంలో దమయంతీ స్వయంవరం జరిగింది. 


ఆ. _ 'నలున కాని నలినదళనేత్ర వరియింప । దట్టె చూత) మనుచు నమరవరులు 
నలువురును గడంగి నలరూపమున వచ్చి । రా సయంవరమున కఠతిరయమున. 52 


ప్రతిపదార్థం: నలున్‌+అ= నలుడినిమాత్రమే; కాని= తప్ప; నలిన, దళ, నేత్ర= తామరరేకులవంటి కన్నులుగల దమయంతి; 
వరియింపదు+అట్టె= పతిగా ఎన్నుకొనదట; చూతము= చూతుముగాక; అనుచున్‌= అంటూ; అమర, వరులు= దేవతలలో 
(శ్రేష్టులైన; నలువురును; కడంగి= పూనికతో; నల, రూపమునన్‌= నలుడి అకారం ధరించి; అతిరయమునన్‌= మిక్కిలి 
వేగంతో; వచ్చిరి= (స్వయంవర మండపానికి) వచ్చారు. 


తాత్సర్యం: 'నలుడిని తప్ప మరెవరిని దమయంతి వరియించదా? చూద్దాం! అని ఆ దేవతాశ్రేష్టులు నలువురు 
నలరూపం ధరించి వేగంగా స్వయంవరానికి వచ్చారు. 


వ. అంత. 53 


తాత్పర్యం: అంతట. (ఆ స్వయంవర మంటపంలో ఒక విచిత్ర సన్నివేశం ఏర్పడింది. ఒకేవరుసలో ఐదుగురు 
నలమహారాజులు కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో). 


సీ. _ దమయంతి సితపుష్ప దామాభిశోభిత । హస్తయై చనుదెంచి యంబుజాక్షి 
యమ్మహోత్సన దర్శనాగత రాజన్య । నివహంబు నీక్షించి నెమ్మితోడ 
నలువురు వేల్పులు నలుందొట్టి యప్పు డే । కాకారులై యున్న నందు నలుని 
నేర్పరింపంగ నేర 'కింద్రాదులను నలు | నెటుంగు నుపాయ మిం కెద్ది యొక్కొ?” 


ఆ. యనుచు సంశయాకులాత్మయై 'సురలార! । నలు నెజుంగువిధము నాకు6 జేయు. 
డాత్మరూపధరుల రగుం డని పరిదేవ | నంబు సేసె. దన మనంబులోన. 54 


ప్రతిపదార్థం: దమయంతి; సిత, పుష్ప, దామ+అభిశోభిత, హస్త+ఐ= తెల్లని పూలదండచేత వెలుగొందిన చేతులుకలదై; 
చనుదెంచి= వచ్చి; అంబుజ+అక్షి= పద్మాలవంటి కన్నులుకలది (అంబుజం= నీటిలో పుట్టింది-పద్మం); ఆ+మహా+ఉత్సవ, 
దర్శన+ఆగత, రాజన్య, నివహంబున్‌= ఆ గ్‌పు పండుగను చూడటానికై వచ్చిన మహారాజ సమూహాన్ని; -ఈక్షించి= చూచి; 
నెమ్మితోడ= ్రీతితోడ; నలువురు, వేల్పులు= నలుగురు దేవతలు; నలున్‌+*తొట్టి= నలుడితోపాటు, నలుణ్ణి అనుసరించి; 
అప్పుడు; ఏక+ఆకారులు+ఐ+ఉన్నన్‌= ఒకేరూపం కలవారై ఉండగా; అందు= వారిలో; నలునిన్‌= నలుడిని; ఏర్పరింపంగ 
నేరక= గుర్తింపజాలక; ఇం[ద్రాదులను= ఇంద్రుడు మొదలగువారిని; నలున్‌ ఎణుంగు= నలుని తెలిసికొనే) ఉపాయము= 
వెరవు; ఎద్ది+ఒక్కొ= ఏదైఉండవచ్చును?; అనుచు= అని తలపోస్తూ; సంశయ+ఆకుల+ఆత్మ+ఐ= సందేహంచేత కలత 
చెందిన మనస్సు కలదై; సురలార!= ఓ దేవతలార!; నలున్‌= నలుడిని; ఎయుంగు, విధము= తెలిసికొనేతీరు; నాకున్‌= నాకు; 
చేయుండు= కలుగజేయండి; ఆత్మ, రూప, ధరులరు+అగుండు= మీమీ నిజరూపాలను ధరించిన వారుగా కండి; అని; తన, 
మనంబులోనన్‌= తన మనస్సులో; పరిదేవనంబు+చేసెన్‌= దుఃఖంతో పలికింది. 


206 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: పద్మాలవంటి కన్నులు గల దమయంతి తనచేతులతో తెల్లని పూదండ పట్టుకొని వచ్చింది. ఆ 
స్వయంవర మహోత్సవాన్ని సందర్శించ వచ్చిన రాజన్యసమూహాన్ని వీక్షించింది. కాని, అచట నలుడితోపాటు మరి 
నలువురు వేల్పులు నలుడి ఆకారంతోనే కనిపించారు. వారిలో అసలు నలుడు ఎవ్వరో ఏర్పరించలేక ఆమె 
సంశయాకుల చిత్తయై *ఓ దేవతలారా! నాకు నలుడిని ఎన్నుకొనే పరిజ్ఞానం కలుగజేయండి; మీ నిజస్వరూపాలు 
ధరించండి" అని తన మనస్సులో దుఃఖిస్తూ ప్రార్ధన చేసింది. 


వ. _ దేవతలు దాని పరిదేవనంబు విని కరుణించి, యనిమిషలోచనంబులు నస్వేదగాత్రంబులు నొప్ప నవనీ 
తలంబు ముట్టక యాసన్నులై నిలిచి; రంత లోకపాలురును భూలోకంబున గల రాజలోకంబు నవలోకించు 
చుందంబుణ్యశ్లోకుందయిన నలు ధర్మవిధానంబున వరియించి, దమయంతి తదీయ స్కంధంబున సుగంధి 
కుసుమ దామకంబు వెట్టిన. 55 


ప్రతిపదార్థం: దేవతలు= వేల్పులు; దాని= దమయంతియొక్క; పరిదేవనంబు= దీనాలాపాలు; విని= ఆలకించి; కరుణించి= 
దయకలిగి; అనిమిష. లోచనంబులున్‌= రెప్పపాటులేని కన్నులు; న+స్వేద, గాత్రంబులున్‌= చెమట లేని దేహాలు; ఒప్పన్‌= 
భాసించగా; అవనీ, తలంబు, ముట్టక= నేలపైభాగాన్ని తగులకుండ; ఆసన్నులు+ఐ, నిలిచిరి= దగ్గరగా ఉన్నవారైరి; అంత; 
లోకపాలురును= దిక్సాలకులున్నూ; భూ, లోకంబునన్‌+కల= భూలోకంలో ఉండే; రాజలోకంబున్‌= రాజ సమూహమున్నూ; 
అవలోకించుచుండన్‌= చూస్తుండగా; దమయంతి; పుణ్యశ్లోకుండు+అయిన= పుణ్యమైన కీర్తి కలవాడయిన (పుణ్యాత్ముడైన); 
నలున్‌= నలుడిని; ధర్మ విధానంబునన్‌= ధర్మమార్గాన; వరియించి= ఎన్నుకొని; తదీయ, స్కంధంబునన్‌= ఆతడి భుజంపై; 
సుగంధి, కుసుమ, దామకంబు= పరిమళించే పూలదండ; పెట్టినన్‌= వేయగా, 


తాత్పర్యం: దేవతలు దమయంతి మొర విని కరుణించారు. వారు రెప్పలు మూతవడని కన్నులతో, చెమటపట్టని 
దేహాలతో, నేలను అంటక దగ్గరగా నిలిచారు. అంత దిక్సాలకులూ, భూలోకంలోని రాజసమూహమూ చూస్తుండగా 
పుణ్యశ్షోకుడైన నలుడి భుజంపై (కంఠంలో) పూలదండ వేసి దమయంతి అతడిని వరుడిగా ఎన్నుకొన్నది. 


క. _ దేవతల సాధువాదము । తో విప్రాశీరవంబుతో బహు తూర్యా 

రావంబులు సెలంగెను, బా । రావార రవంబుంబోలె ననివార్యములై. 56 
ప్రతిపదార్థం: దేవతల= వేల్పుల; సాధువాదముతోన్‌= శుభాకాంక్షల శబ్దాలతో; విప్ర+ఆశీః:+రవంబుతోన్‌= బ్రాహ్మణుల 
దీవనల ధ్వనులతో, బహుతూర్య+ఆరావంబులు= పెక్కు తూర్యధ్వనులు (తూర్యం= మంగళవాద్యం) న+నివార్యములు+ఐ= 
వారించటానికి వీలులేనివై; (అంటే స్వచ్చందంగా, సంకులంగా); పారావార, రవంబున్‌+పోలెన్‌= సముద్రఘోషవలె; చెలలెను= 
ఉప్పొంగాయి. 


తాత్పర్యం: వేల్పుల శుభాకాంక్షల శబ్దాలు, బ్రాహ్మణుల ఆశీర్వాద నినాదాలు, అనేకవిధాల మంగళవాద్యాల 
ధ్వనులు కలిసి సముద్రఘోషవలె అతిశయించాయి. 


నిశేషం: అలం: ఉపమ. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 207 


నలుండు స్వయంవరలబ్ద యయిన దమయంతిం బెండ్రియగుట (సం. 3-54-25) 


వ. ఇట్లపూర్వ స్వయంవర లబ్బయ్రైన దమయంతి నత్యంత విలాసంబుతో వివాహంబైన యా నలునకు 
నింద్రుండు వానియజ్ఞంబులయందు నిజరూపంబుజూపను, నగ్నియు వరుణుండును వాని వలచిన చోటన 
యగ్ని జలంబు లుత్పాదింపను, ధర్ముండు ధర్మువునంద వానిబుద్ది వర్తిలను వరంబు లిచ్చి దేవలోకంబున 
కరుగువా రెదుర ద్వాపరంబుతో వచు కలిం గని యెందులకుం బోయెద?' వని యడిగిన నింద్రాదులకు. 
గలి యిట్లనియె. 57 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అపూర్వ, స్వయంవర, లబ్బ+ఐన= పూర్వకాలంలో ఎన్నడు జరుగనట్టి స్వయంవరంలో 
లభించినట్టి; దమయంతిన్‌= దమయంతిని; అత్యంత, విలాసంబుతోన్‌= గొప్పవైభవంతో; వివాహంబు+ఐన= పెండ్లి కాగా; 
ఆ నలునకున్‌; ఇంద్రుండు; వాని, యజ్ఞంబుల+అందున్‌= ఆ నలుడి (క్రతువులలో; నిజ, రూపంబున్‌+చూపనున్‌= నిజమైన 
తన ఆకృతిని చూపటానికి అంటే ప్రత్యక్షమవటానికి; అన్నియు, వరుణుండును; వాని, వలచిన, చోటన్‌+అ= ఆ నలుడు 
కోరిన స్టలంలోనే; అన్ని= నిప్పు; జలంబులు= నీళ్ళు; ఉత్పాదింపను= కలిగేటట్టు చేయటానికి; ధర్ముండు= యముడు; 
ధర్మువునందు+అ= ధర్మంపైనే; వానిబుద్ది= నలుడిబుద్ది; వర్తిల్లను= వెలసేటట్టును; వరంబులు+ఇచ్చి= వరాలను అను(గ్రహించి; 
దేవలోకంబునకు= స్వర్గానికి; అరుగువారు= వెళ్ళేవారు; ఎదురన్‌= ఎదురుగా; ద్వాపరంబుతోన్‌= ద్యాపరంతో; వచ్చు= వస్తున్న; 
కలిన్‌+కని= కలి పురుషుడిని చూచి; ఎందులకున్‌+పోయెదవు?= ఎక్కడికి పోతున్నావు?; అని; అడిగినన్‌= (ప్రశ్నించగా; 
ఇం(ద్రాదులకున్‌= ఇంద్రుడు మున్నగువారికి; కలి= కలిపురుషుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఈ విధంగా అత్యద్భుతమైన స్వయంవరంలో లభించిన దమయంతిని నలుడు మహావైభవోపేతంగా 
పెండ్డాడాడు. ఇంద్రుడు తాను స్వయంగా ప్రత్యక్షమై నలుడు చేసే యజ్ఞాలలో పాల్తొంటానని వరమిచ్చాడు. అగ్ని, 
వరుణుడుకూడా నలుడు కోరిన చోటులలో నిప్పు, నీరు లభించేటట్టు వరాలు అనుగ్రహించారు. యమధర్మరాజు 
నలుడి మనస్సు ధర్మంపైనే లస్నమయ్యేటట్టు వరం ప్రసాదించాడు. వేల్పులు అట్లా నలుడికి వరాలిచ్చి స్వర్గానికి 
వెళ్ళుతుండగా మార్గమధ్యంలో ద్వాపరపురుషుడితోపాటు వస్తున్న కలి కనిపించాడు. వారు కలిని “నీవు ఎక్కడికి 
పోతున్నావు?" అని ప్రన్నించారు. 
తే.  'అవనిలో దమయంతీ స్వయంవరంబు । విస్తరిల్లుట విని కడు వేడ్కతోడ 

నేను దమయంతిచే వరియింపంబడుదు । నని తదర్ధినై యరిగెద నాసం జేసి. 58 


ప్రతిపదార్హం: అవనిలోన్‌= భూలోకంలో; దమయంతీ, స్వయంవరంబు= దమయంతియొక్క స్వయంవరం; విస్తరిల్లుట విని= 
జరగటం విని; కడు, వేడ్కతోడన్‌= మిక్కిలి సంబరంతో; ఏను= నేను; దమయంతిచే= దమయంతిచేత; వరియింపన్‌+పడుదున్‌= 
ఎన్నుకొనబడతాను; అని; తత్‌+అర్థిని+ఐ= ఆ కోరిక కలవాడినై; ఆసన్‌+చేసి= ఆశతో; అరిగెదన్‌= వెళ్ళుతున్నాను. 


తాత్సర్యం: “భూలోకంలో దమయంతీ స్వయంవరం జరుగుతుందని వినిఉన్నాను. అందులో నేను దమయంతిచేత 
వరించబడతాననే సంబరంతో, ఆసతో, కోరికతో వెళ్ళుతున్నాను.” 


విశేషం: జరిగేది దమయంతీ స్వయంవరం! ఆమె అతిలోకసౌందర్యవతి. జగదేకసుందరి. ఆమె ఇంద్రాదులనే తిరస్కరించింది. 
ఇక, కలిపురుషుడి ఆస ఎంతటి హాస్యాస్పదమైనది! శృంగారప్రకృతి మిక్కిలి గహనమైనది. గంభీరమైనది. తాను ఎంతటి 
కురూపి అయినను జగదేకసుందరిని కాంక్షించవచ్చును కదా! 


208 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. _ అనిన నందటు నగి'నీ వందుల కేల పోయె? దది ముందర నిర్వ్బృత్తంబయ్యె; నక్కోనులి యొరుల నెవ్వరి 
మెచ్చక నలుం దను వాని వరియించె' ననినం గలి కరం బలిగి, 'యన్నలునకు దమయంతికి రాజ్య విభవ 
పరిత్యాగంబును బరస్వ్పర వియోగంబునుం జేసెద' నని నిశ్చయించి, వాని నక్షరతుంగా నెటింగి, యక్షంబులం 
జొచ్చి యుండ ద్వాపరుం బనిచి, నలు సేయుచున్న యశ్వమేధాది కానేక భూరి దక్షిణ మహాక్రతువులయు 
జపహోమ దానాది వివిధ పుణ్యకర్మంబులయు. గారణంబునం జొర నవసరంబు€ గానక, యంతరం 
బన్వేషించుచు. బెద్దకాలం బుండి, యొక్కనాం డతండు కృతమూత్రుండయి జలోపస్పర్మనానంతరంబునం 
బాదశౌచంబు సేయమజచి సంధ్యోపాసనంబు సేసిన, నుపలబ్బావసరుం డయి కలి నలునందు. బ్రవేశించి, 
పుష్కరుం డను వాని పాలికిం బోయి త న్నెభింగించి 'నీవు నలునితో జూదంబాడి వాని రాజ్యంబును 
సర్వస్వంబును నొడిచికొ' మృని చెప్పి తానును వానికి విప్రవషంబున సహాయుండై యక్షంబులు గొని 
పుష్కరునితో నొక్కటం జని నలుం గాంచి 'నీవు మాతో జూదం బాడు' మనిన. 59 


ప్రతిపదార్థం: అనినన్‌= అనిచెప్పగా; అందజున్‌= అందరును; నగి= నవ్వి; నీవు, (కఠి); అందులకున్‌= అందుకొరకై; 
(అక్కడికి); ఏల, పోయెదు= ఎందుకు పోతున్నావు?; అది= ఆ దమయంతి స్వయంవరం; ముందర= పూర్వమే; 
నిర్చృత్తంబు+అయ్యెన్‌= జరిగిపోయింది; ఆ, కోమలి= ఆ సుకుమారి; ఒరులన్‌+ఎవ్వరి, మెచ్చక= ఇతరులను ఎవరిని 
అంగీకరించక; నలుండు= నలుడు; అనువాని= అనే వరుడిని; వరియించెన్‌= పతిగా ఎన్నుకొన్నది; అనినన్‌= అనిచెప్పగా; 
కలి= కలిపురుషుడు; కరంబు+అలిగి= మిక్కిలి కోపించి; ఆ+నలునకు; దమయంతికి; రాజ్య, విభవ, పరిత్యాగంబును= 
రాజ్యసంపద తొలగిపోయేటట్టుగను; పరస్పర వియోగంబునున్‌= ఇరువురును ఒకరినొకరు ఎడబాసి ఉండేటట్టుగను; చేసెదన్‌= 
చేయగలను; అని; నిశ్చయించి= నిర్ణయించి; వానిన్‌= ఆ నలుడిని; అక్ష రతున్‌+కాన్‌+ఎజింగి= పాచికలలో ఇష్టంకలవాడినిగా 
తెలిసికొని; అక్షంబులన్‌+చొచ్చి+ఉండన్‌= పాచికలలో చారబడి ఉండటానికి; ద్వాపరున్‌= ద్వాపర పురుషుడిని; పనిచి= 
నియోగించి; నలు+చేయుచున్న= నలుడు సలుపుతున్న; అశ్వమేధ+ఆదిక+ అనేక, భూరి, దక్షిణ, మహా[క్రతువులయు= 
అశ్వమేధం మొదలయిన గ్‌పు బహుమతులతో కూడిన 'పెక్కు[క్రతువుల యొక్క; జప, హోమ, దాన+ఆది, వివిధ, పుణ్య, 
కర్మంబులయున్‌= జపాలు, హోమాలు, దానాలు మొదలుగాగల పెక్కు పుణ్యకార్యాలయొక్కయు; కారణంబునన్‌= హేతువుచేత; 
చారన్‌= చొరబడటానికి; అవసరంబున్‌= సమయాన్ని; కానక= అరయక; అంతరంబు= అవకాశాన్ని; అన్వేషించుచున్‌= 
వెదకుతూ; పెద్ద, కాలంబు+ఉండి= చాలకాలం వేచిఉండి; ఒక్కనాండు= ఒకానొక రోజున; అతండు= ఆ నలుడు; 
కృతమూ(త్రుండు+అయి= మూ(త్రంచేసినవాడయి; జల+ఉప స్పర్శన+అనంతరంబునన్‌= నీటిని ముట్టుకొనిన పిమ్మట; 
పాదశౌాచంబు= కాళ్ళ పరిశుభ్రత (కాళ్లు కడుగుకొనటం); చేయమటజచి= చేయటం మరచి; సంధ్యా+ఉపాసనంబు= సంధ్యావందనం; 
చేసినన్‌= చేయటంచేత; ఉపలబ్ద+అవసరుండు+అయి= లభించిన అదను కలవాడై; కలి= కలిపురుషుడు; నలున్‌+అందున్‌= 
నలుడిలో; ప్రవేశించి= చొరబడి; పుష్కరుండు+అను, వాని పాలికిన్‌+పోయి= పుష్కరుడనేవాడిదగ్గరకు పోయి; తన్ను+ఎజింగించి= 
తానెవరో వివరించి చెప్పి; నీవు; నలునితో; జూదంబు+అఆడి; వాని రాజ్యంబును; సర్వస్వంబునున్‌= సర్వసంపదలను; 
ఒడిచికొమ్ము= ఓడించి తీసికొనుము; అని చెప్పి; తానును; వానికిన్‌= ఆ పుష్కరుడికి; విప్రవేషంబునన్‌= బ్రాహ్మణుడి 
ఆకృతితో; సహాయుండు+ఐ= తోడై; అక్షంబులు+కొని= పాచికలనుగైకొని; పుష్కరునితోన్‌; ఒక్కటన్‌+చని= కలిసి వెళ్ళి; 
నలున్‌+కాంచి= నలుడిని చూచి; నీవు= ఓ నలమహారాజా!; మాతో= పుష్కరుడితో, తనతో; జూదంబు+ఆడుము+అనినన్‌= 
జూదాన్ని ఆడుమని అడుగగా. 


తాత్పర్యం: కలిపురుషుడి మాటలు విని అందరు నవ్వారు. 'స్వయంవరం జరిగిపోయింది. ఇక నీప్రయాణం 
నిరర్ధకం. ఆ సుకుమారి దమయంతి ఒరులను ఎవ్వరిని మెచ్చక నలమహారాజును వరించింది" అని దేవతలు 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 209 


చెప్పగా కలిపురుషుడికి నలుడిపై కోపం వచ్చింది. నలుడికి రాజ్యవైభవం పోగొట్టటానికి, నలదమయంతులకు 
పరస్పర వియోగాన్ని కల్పించటానికి కలిపురుషుడు నిశ్చయించాడు. నలుడు ద్యూతప్రియు డని కలికి తెలిసింది. 
అందుచేత పాచికలలో ్రవేశించుమని కలి తన సహచరుడైన ద్యాపరుడిని నియోగించాడు. తాను నలుడిలో 
ప్రవేశించ సంకల్పించాడు కాని, అతడికి అవకాశం చాలకాలంవరకు లభించలేదు. నలుడు అనవరతం అశ్వమేధాది 
యజ్ఞయాగాదులు నిర్వర్తించి, బ్రాహ్మణులకు అపార దక్షిణలు పంచిపెట్టుతూ ఉండేవాడు. జపం, తపం, హోమం, 
దానధర్మ పుణ్యకార్యాలు అతడి దినచర్యలయ్యాయి. కాని, ఒకనాడు నలుడు మూత్రవిసర్దన అనంతరం పాదప్రక్షాళశనం 
మరచిపోయి సంధ్యావందన మాచరించాడు. అప్పుడు ఆ అశుచిత్యాన్ని ఆధారం చేసికొని కలి నలుడిలో ప్రవేశించాడు. 
తదుపరి కలి పుష్కరుడనే రాజు వద్దకు వెళ్ళి, తనను తాను పరిచయం చేసికొని, “నలుడితో జూదమాడి నలుడిరాజ్యాన్ని, 
సర్వసంపదలనూ గెలుచుకొమ్మని” ప్రోత్సహించాడు. పుష్కరుడు అందుకు సమ్మతించాడు. కలి బ్రాహ్మణవేషం 
ధరించి పాచికలు పట్టుకొని పుష్కరుడితోపాటు నలుడి ఒద్దకు పోయి, ఇద్దరూ అతడిని జూదమాడటానికి 
ఆహ్వానించారు. 


విశేషం: ఈ భూలోకంలో మానవజాతి సమస్తాన్ని పట్టిపీడించే సర్వపాపాలకు సమష్టి పర్యాయపదం కలి. సమస్త దుర్గుణాలలో 
నీచాతినీచంగా ఎన్నదగింది అసూయ. కలి మూర్తీభవించిన మాత్సర్యం. నలదమయంతులు ఆదర్శదంపతులు. నలుడు 
పుణ్యమూర్తి. కలిపురుషుడు అతడికి దవుదవ్వులలో నిలువవలసినవాడు. కాని, అటువంటి నలుడిని సమీపించటానికి కలికి 
అవకాశం కల్పించింది. 'అశౌచం*. మూత్ర విసర్దనానంతరం పాదప్రక్షాళన విస్మరించిన పరమపుణ్యమూర్తిలో కలి అశాచంవలన 
ప్రవేశించగలిగాడు. “అశౌచం- కలిపురుషుడికి ప్రవేశద్వారం” అనే నీతి నలోపాఖ్యానంలో అంతర్గర్భితం. విశ్వసాహితీప్రపంచంలో 
నలోపాఖ్యానంవలె శుచిత్వానికి నిరుపమాన (ప్రాధాన్యం కల్పించిన గాథ మరొకటి కనిపించదు. నిరంతరనిత్యజాగృతి, శుచిత్వ 
పరిరక్షణకు అత్యవసరం- అనే హెచ్చరిక నలోపాఖ్యానంలో సునిశితంగా నిక్షిప్తమైనది. వావిళ్లప్రతిలో “నీవు మారాజుతో 
జూదంబాడు మనిని- అనే పాఠాంతరం ఉన్నది. 


క. ద్యూతార్జము తత్కితవా ।; హూతుండనై జూద మాడకుండుట ధర్మా 
పేతం బని యభిముఖుందై ।; యాతనితో నలుండు జూదమాడ. గడంగిెన్‌. 60 


ప్రతిపదార్థం: ద్యూత+అర్థము= జూదం ఆడటంకొరకు; తత్‌, కితవ+ఆహూతు(ండను+ఐ= ఆ జూదరులచేత పిలువబడినవాడినై; 
జూదము+ఆడకుండుట; ధర్మ+అపేతంబు+అని= అధర్మమని; అభిముఖుండు+ఐ= అనుకూలుడై, (ఎదురుమొగం కలవాడై- 
దీనికి వ్యతిరేకం విముఖుడు= పెడమొగం కలవాడు); నలుడు; ఆతనితో= ఆ పుష్కరుడితో; జూదము+ఆడన్‌= జూదమాడటానికి; 
కడంగెన్‌= పూనుకొన్నాడు. 


తాత్పర్యం: 'జూదమాడటానికై ఆ జూదరులచేత పిలువబడినవాడనై జూదమాడకుండటం అధర్మ" మని తలచి 
నలుడు సమ్మతించి పుష్కరుడితో జూదమాడటానికి పూనుకొన్నాడు. 


విశేషం: జూదాన్ని ప్రాచీనులు సప్త్రవ్యసనాలలో చేర్చారు. సప్తవ్యసనాలు: 1.మృగయ (వేట) 2. మద్యం 3. మహిళ 4. ద్యూతం 
5. వాక్సారుష్యం 6. దండపారుష్యం 7. అర్జదూషణం. ధర్మమూర్తి అయిన నలుడు సప్త్రవ్యసనాలలో ఒకటిగా ఎన్నబడిన 
ద్యూత'క్రీడకు ఏల అభిముఖుడయ్యాడు? అనే ప్రశ్న ఉదయించక తప్పదు. ఆ ప్రశ్నకు సమాధానం (1) అలనాటి క్షత్రియ 


210 శ్రీనుదాంధ్ర మహాభారతము 


సంప్రదాయం. జూదమాడటంకొరకు వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించరాదు అనేభావం. (2) నలుడు కలి్యగ్రస్తుడు. జూదంవలన 
దాపురించే అనర్జాన్ని నలోపాఖ్యానం నొక్కి వక్కాణించింది. జూదాన్ని వ్యసనంగానే అభివర్షించింది కాని సమర్థించలేదు. 


క. కలధనము లెల్ల నొడ్డుచు | నలయక జూదమున విజితుండగుచుండె ని జా 
ప్లులు వారించిన నుడుగక । నలుండు కలిప్రేరణంబునను హతమతియై. 61 


ప్రతిపదార్హం: కల, ధనములు+ఎల్లన్‌= ఉన్న సంపదలు అన్నియు; ఒడ్డుచున్‌= జూదంలో పణంగా పెట్టుతూ; అలయక= 
విసుగుచెందక; జూదమునన్‌= ద్యూతంలో; నిజ+ఆప్తులు= తనయొక్క హితులు; వారించినన్‌= అడ్డుపడినను; ఉడుగక= 
విరమించక; కలి డ్రేరణంబునను= కలియొక్క (ప్రేరపణవలన; హతమతి+ఐ= బుద్దిహీనుడై; నలుండు; విజితుండు= 
ఓడిపోయినవాడు; అగుచుండెన్‌= అవుతుండెను. 


తాత్పర్యం: నలుడు జూదం మొదలుపెట్టాడు. తనకున్న సంపదలనన్నింటిని పణంగాపెట్టి అలసట లేకుండా, 
ఆపకుండా జూదమాడసాగాడు. ఆప్తులు వారించినప్పటికీ, బుద్ధిహీనుడై జూదం మానలేదు. అది కలి (ప్రేరణ. 
జూదంలో నలుడు వరుసగా ఓడుతూనే ఆడుతున్నాడు. 


వ. ఇట్లనేక మాసంబులు దుర్వ్యుసనాసక్తుం డయిన యన్నలుండు వివిధ వస్తువాహన నివహంబు లొడ్డి 
పుష్కరున కోటువడం బోయిన నెటింగి పౌర బ్రాహ్మణ ప్రధాన వరులు దమయంతీ పురస్కృతులయి వచ్చి 
వారించి, కలి సమావేశపరవశుండైన యన్నలుచేతం బ్రతిహతు లయి వలుక కుండి; రంత దమయంతి 
చింతాక్రాంత చిత్తయైై. 62 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; అనేక, మాసంబులు= పెక్కునెలలు; దుర్యసన+ఆసక్తుండు+అయిన= దోషకార్యంలో 
అపేక్ష కలవాడయిన; ఆ+నలుండు; వివిధ, వస్తు వాహన, నివహంబులు= పెక్కు వస్తువులు, వాహన సముదాయాలు; ఒడ్డి= 
జూదంలో పణంగాపెట్టి; పుష్కరునకు+ఓటు, పడన్‌+పోయినన్‌= పుష్కరుడి చేతిలో ఓడిపోవటానికి సంసిద్దుడు కాగా; ఎటీంగి= 
తెలిసికొని; పొర, (బ్రాహ్మణ, ప్రధాన, వరులు= పురజనులలో, విప్రులలో, మంత్రులలో గొప్పవారు; దమయంతీ పురస్కృతులు+ 
అయి= దమయంతిని తమముందు నిలబెట్టుకొనినవారై; వచ్చి= అరుదెంచి; వారించి= జూదం ఆడవద్దని అడ్డుచెప్పి; కలి 
సమావేశ పరవశుండు+ఐన= కలియొక్క కలయికచేత వివశత్వం చెందినట్టి; ఆ+నలుచేతన్‌= ఆ నలుడిచేత; ప్రతిహతులు+అయి= 
తిరస్కరించబడినవారై; పలుకకుండిరి= మౌనం వహించిరి; అంతన్‌= అటుపై; దమయంతి; చింతా+ఆ|క్రాంత, చిత్త+ఐ= దుః 
ఖంచేత ఆ(క్రమించబడిన మనస్సుకలదై. 


తాత్పర్యం: ఈ విధంగా పెక్కునెలలు దుర్వ్యసనమైన జూదానికి లోబడి, అనేక వస్తువాహనాదులను పణంగా ఒడ్డి 
పుష్కరుడిచేత ఓటమి చెందటానికి సంసిద్దుడైన నలుడి దగ్గరికి పౌరబ్రాహ్శాణ మంత్రిశ్రేష్టులు దమయంతిని 
తమకు ముందుపెట్టుకొని వచ్చి అతడిని వారించారు. కాని, కలిప్రభావానికి లోబడి వివశుడై ఉన్న నలుడు 
వారిమాటలు వినలేదు. వారు మారుమాటాడలేక మిన్నకున్నారు. అంత దమయంతి దుఃఖంచేత ఆవరించబడిన 
మనస్సుకలదై. 


ఆ. “ఎంత యోటువడిన నంతియ జూదంబు । నందు. దగులు6 జలము నతిశయిల్లు, 
నేమి సేయు దాన ? నిది యెగ్గునకు మూల । మని లతాంగి దుఃఖితాత్మ యగుచు. 63 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 211 


ప్రతిపదార్థం: ఎంత+ఓటు+పడినన్‌= ఎంతగా ఓడిపోయినప్పటికిని;ి అంతియ= అంత ఎక్కువగానే; జూదంబునందున్‌= 
ద్యూతంలో; తగులున్‌= తగులుకోవటం అంటే నిమన్నతయు; చలమున్‌= మాత్సర్యమును (పట్టుదలయు); అతిశయిల్టున్‌= 
పెరుగుతుంది; ఏమి+చేయుదానన్‌= ఏమి చేయగలను? అంటే నేను కేవలం నిస్సహాయురాలిని అని అర్థం; ఇది= ఈ జూదం; 
ఎగ్గునకు= కీడుకు; మూలము= హేతువు; అని= అని తలపోసి; దుఃఖిత+ఆత్మ+అగుచున్‌= పరితపించినట్టి ఆత్మ కలది 
అవుతూ. 


తాత్పర్యం: ఓడినకొలది జూదంలో ఆసక్తి మాత్సర్యం (పట్టుదల) పెరుగుతాయి. ఇక నే నేమి చేయగలను? ఇది 
కీడుకు మూలకారణం” అని సుకుమారి అయిన దమయంతి మిక్కిలి దుఃఖించింది. 


సీ,  అక్షముల్‌ పుష్కరునందు వశ్యంబులై ।; యునికియు, నలునియం దొండువిధము 
లగుటయు నెటింగి, నిజాధీశ్వరున కప । జయమ కా లక్షించి, సరసిజాక్షి 
భర్తయనుజ్ఞ మున్‌ బడసి వార్‌స్టేయుండన్‌ । సారథిం బిలిచి 'యీ స్యందనమున 
నింద్రసేనుండను నిక్కునూరకు నింద్ర । సేన య న్కూణశుం. జెచ్చరను దోడు 


ఆ. _ కొని విదర్హ కరిగి గుజుకొని మద్దంధు । జనులయొద్ద. బెట్టి చట్ట రమ్మ' 
యంచు నెమ్మిం బుచ్చె నాప్తపురోహిత । మంత్రిబాంధవాభిమతము గాంగ. 64 


ప్రతిపదార్హం: అక్షముల్‌= పాచికలు; పుష్కరునందున్‌= పుష్కరుడి చేతిలో; వశ్యంబులు+ఐ= స్వాధీనములై; ఉనికియు= 
ఉండటమున్నూ; నలుని+అందు; ఒండు, విధములు+అగుటయున్‌= వేరొకరీతిగా కావటమున్నూ; ఎటి6గి= తెలిసికొని; 
నిజ+అధీశ్చ్వరునకున్‌= తన భర్తకు; అపజయము+అ= అపజయమే; కాన్‌, లక్షించి= ఓటమే అవుతుందని తలపోసి; సరసిజ+లక్షిన్‌= 
పద్మాలవంటి కన్నులుగల దమయంతి; భర్త+అనుజ్ఞ= భర్త(నలుడి) అనుమతి; మున్‌, పడసి= ముందు పొంది; వార్‌స్టే 
యుండు+అన్‌= వార్‌స్టేయుడు అనే; సారథిన్‌+పిలిచి= రథ చోదకుడిని పిలిచి; ఈ, స్యందనమునన్‌= ఈ రథంలో; 
ఇంద్రసేనుండు+ అను= ఇంద్రసేనుడనే; ఈ+కుమారకున్‌= ఈ కొడుకును; ఇం[ద్రసేన+అన్‌+కూంతున్‌= ఇంద్రసేన 
అనేకూతురిని; చెచ్చెరను= శీఘ్రంగా; తోడుకొని= వెంటబెట్టుకొని; విదర్భకు+అరిగి= విదర్భకు పోయి; గుణుకొని= పూనుకొని; 
మత్‌+బంధు జనుల+జఒద్దన్‌= నా చుట్టాల దగ్గర; పెట్టి= అప్పగించి; చట్ట, రమ్ము+అ= శీఘ్రంగా రావాలి; అంచున్‌= అంటూ; 
ఆప్త పురోహిత, మంత్రి, బాంధవ+అభిమతము, కాంగన్‌= హితులు, వైదికకర్మలు నిర్వహించే గురువులు, సచివులు, 
చుట్టాలయొక్క అభిప్రాయాన్ని పాటించే; నెమ్మిన్‌= (ప్రీతితో; పుచ్చెన్‌= పంపింది. 


తాత్పర్యం: పాచికలు పుష్కరుడికి అనుకూలంగా ఉండటాన్ని, నలుడికి ప్రతికూలంగా ఉండటాన్ని తెలిసికొని 
దమయంతి తన భర్తకు ఓటమి సిద్దిస్తుందని తలపోసి, ముందే భర్త అనుమతిని పొంది, వార్‌ష్టేయుడనే సారథిని 
పిలిచి -ఈ రథంపై ఇంద్రసేనుడనే కుమారుడిని, ఇంద్రసేన అనే కూతురిని శీఘ్రంగా తీసికొని విదర్భకు వెళ్ళి 
అక్కడ నా బంధువుల దగ్గర దిగబెట్టి వేగంగా తిరిగిరమ్ము' అని దమయంతి నియోగించింది. ఆమె చేసిన పనిని 
ఆప్తులు, చుట్టాలు, వైదికకర్మలు నిర్వహించే గురువులు, మంత్రులు ఆమోదించారు. 


క. నలుండును ధరణీరాజ్యము । దలంగంగ సర్వంబు నపహృతం బైనం గడుం 
దలరి దమయంతి. దోడ్కొని । వెలువడియె నశేషరాజ్యవిభవచ్యుతుండై. 65 


212 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: నలుండును; ధరణీ, రాజ్యము= భూరాజ్యం; తలంగంగన్‌= తొలగిపోగా; సర్వంబున్‌= నమస్తమున్నూ; 
అపహృతంబు+ఐనన్‌= అపహరించబడింది కాగా; కడున్‌= మిక్కిలి; తలరి= పరితపించి; దమయంతిన్‌+తోడ్కొని= దమయంతిని 
వెంటబెట్టుకొని; అశేష, రాజ్య, విభవ, చ్యుతుండ+ఐ= సమస్త రాజ్యసంపద పోయినవాడై; వెలువడియెన్‌= (పురంనుండి) 
బయటికి వెళ్ళాడు. 


తాత్పర్యం: జూదంలో భూరాజ్యం తొలగిపోయింది. సర్వస్వం అపహరించబడింది. నలుడు మిక్కిలి పరితపించి 
దమయంతిని వెంటపెట్టుకొని రాజ్యవైభవం, సంపద కోల్పోయి రాజధానినుండి బయటకు వెళ్ళాడు. 


తే. పురమువెలి మూ. దహోరాత్రములు వసించి । యున్న నలుపాలి కవ్వరు నోడి రరుగ 
జనవిభుం డైన పుష్కరుశాసనమునం । గలికృత ద్యూతవిద్వేష కారణమున. 66 


ప్రతిపదార్థం: పురమువెలి= పట్టణం బయట; మూండు+అహోరాత్రములు= మూడు రాత్రుళ్ళు, పగళ్ళు; వసించి= నివసించి; 
ఉన్న= ఉన్నట్టి; నలుపాలికి= నలుడి దగ్గరకు; జన, విభుండు+ఐన= రాజైన; పుష్కరు, శాసనమునన్‌= పుష్కరుడి ఆజ్ఞవలన; 
కలి, కృత, ద్యూత, విద్వేష, కారణమునన్‌= కలిచేత ఏర్పరచబడిన జూదంమీది కోపంచేత; ఎవ్వరున్‌= ఎవరుకూడా; అరుగన్‌= 
వెళ్ళటానికి; ఓడిరి= జంకారు. 


తాత్పర్యం: జూదంలో రాజ్యం కోల్పోయిన నలుడు పురంవెలుపల మూడుదినాలు నివసించాడు. రాజైన పుష్కరుడికి 
భయపడటంచేత, కలిప్రేరణచేత జూదంపై ఏర్పడిన ద్వేషంచేత పౌరులు ఎవరుకూడా నలుడిదగ్గరికి వెళ్ళలేదు. 


వ. ఇట్లు సర్వజన సత్కారార్డుం డయ్యును నలుండు విధికృతంబున నెవ్విరివలనను సత్కారంబు గానక జలంబు 
లాహారంబుగా€ దత్పురసమీపంబున దమయంతీ ద్వితీయుండై యుండి, బుభుక్షాపీడ సహింప నోపక, 
“'హెరణ్యపక్షంబులతో. దమముందటఈ దిరుగుచున్న పక్షులం గని యవి భక్ష్యంబు లగు నని యప్పక్షులం 
బట్టికొన సమకట్టి తనకట్టిన పుట్టంబు వానిపై వైచిన, నవి పుట్టంబుతోన గగనంబున కెగసి నగుచు 
విగతవస్తుందైన నలున కి ట్లనియె. 67 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా సర్వజన, సత్కార+అర్హుండు-+అయ్యును= జనులందరి చేత సమ్మానం పొందటానికి 
యోగ్యత కలవాడు అయినప్పటికిని; నలుండు= నలుడు; విధి, కృతంబునన్‌= దురదృష్టవశాన; ఎవ్వరి వలనను= ఎవరిచేతకూడా; 
సత్కారంబున్‌+కానకజ= సమ్మానం పొందలేక; జలంబులు= నీళ్ళు; ఆహారంబుగాన్‌= తిండిగా; తద్‌+పుర సమీపంబునన్‌= 
ఆ పట్టణానికి దగ్గరగా; దమయంతీ, ద్వితీయుండు+ఐ= దమయంతిని తోడుగాకలవాడై; ఉండి= కలసి ఉండి; బుభుక్షా, 
పీడ= ఆకలిబాధ; సహింపన్‌+ఓపక= తాళజాలక; హిరణ్యపక్షంబులతోన్‌= బంగారురెక్కలతో; తమ, ముందటన్‌= తమకు 
ఎదురుగా; తిరుగుచున్న= విహరిస్తున్న; పక్షులన్‌+*కని= పిట్టలను చూచి; అవి= ఆ పక్షులు; భక్ష్యంబులు= భుజింపతగినవి; 
అగును+అని= అవుతాయని తలపోసి; ఆ+పక్షులన్‌+పట్టికొనన్‌= ఆ పక్షులను పట్టుకొనటానికి; సమకట్టి= పూని; తన, కట్టిన, 
పుట్టంబు= తాను ధరించిన వస్త్రం; వానిపై= ఆ పక్షులపై; వైచినన్‌= విసరగా; అవి= ఆ పక్షులు; పుట్టంబుతోనన్‌= వ(స్తంతోనే; 
గగనంబునకు= ఆకాశానికి; ఎగసి= ఎగిరి; నగుచున్‌= పరిహసిస్తూ; విగత, వ(స్తుండు+ఐన= పోయిన పుట్టం కలవాడైన; 
నలునకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాయి. 


తాత్పర్యం: సర్వజనులచేత సత్కారాన్ని పొందటానికి యోగ్యత కలవాడైనను నలుడు విధిపరిపాకంచేత, ఎవరిచేతను 
గౌరవించబడక నీళ్ళు మాత్రమే ఆహారంగా గైకొని దమయంతియు, తాను ఇరువురు మాత్రమే ఆ పట్టణ 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 213 


సమీపంలో ఉన్నారు. అప్పుడు వారిముందు బంగారురెక్కలు గల పక్షులు విహరిస్తూ కనిపించాయి. నలుడు 
ఆకలిబాధ తాళలేక ఆ పక్షులు ఆహారంగా ఉపకరిస్తాయని ఆలోచించి, వాటిని పట్టుకొనటానికై తాను కట్టుకొన్న 
వస్త్రాన్ని తీసి వాటిపై విసిరాడు. ఆ పక్షులు నలుడు విసరిన వస్తంతోపాటు ఆకాశంలోకి ఎగిరిపోయి, నవ్వుతూ 
అతడితో ఇట్టా పలికాయి. 


నిశేషం: ఆ పక్షులు, బంగారురెక్కలు కలవి. అవి అసలు పక్షులు కావు. నలుడిని 'ప్రలోభపెట్టటానికి వచ్చిన పాచికలు! 
పాచికలపైగల వ్యామోహం బంగారురెక్కలు గల పిట్టలుగా ఉడత్రేక్షించబడటం మనోహరకల్పన. 


నలుండు దమయంతీసహితుండై యడవికి. బోవుట (సం.3-58-25) 


తే. 'నీ ధనంబును రాజ్యంబు నికృతిం గొన్న; యక్షముల మేము; నీ వస్త మపహరింపం 
బక్షిరూపులమై వచ్చి పార్టివేంద్ర! ।; యపహరించితి' మని చెప్పి యరిగె. జదల. 68 


ప్రతిపదార్థం: పార్టివ+ఇంద్ర!= రాజులలో గ్రేష్టుడా! అంటే ఓ నలమహారాజా!; నీ ధనంబును= నీ(డబ్బు) సంపదను; 
రాజ్యంబున్‌= రాజ్యాన్ని; నికృతిన్‌+కొన్న= మోసంచేత (గ్రహించిన; అక్షములము= పాచికలము; ఏము= మేము; నీ వ(స్తము+ 
అపహరింపన్‌= నీవు కట్టుకొన్న వస్త్రాన్ని మోసంతో తీసికొనటానికి; పక్షిరూపులము+ఐ= పిట్టల ఆకారం ధరించినవారమై; 
వచ్చి= అరుదెంచి; అపహరించితిమి= మోసంతో (గ్రహించాం; అని, చెప్పి; చదలన్‌= ఆకాశంలో; అరిగెన్‌= వెళ్ళిపోయాయి. 


తాత్పర్యం: 'ఓ నలమహారాజా! నీ సంపద, నీ రాజ్యం, మోసగించి పరి[గ్రహించిన పాచికలం మేము. పక్షులరూపం 
ధరించి, నిన్ను మోసగించి నీవు కట్టిన బట్టలను గూడ అపహరించడానికి వచ్చాం, అపహరించాం'” అని ఆ పక్షులు 
నలుడితో చెప్పి ఆకాశమార్లాన్ని బట్టి ఎగిరిపోయాయి. 


వ. నలుండును వానిం జూచి విససయం బంది 'యీ యక్షంబుల దోషంబునం గా కేమి? నా కిట్టి దయ్యె' 
ననుచు దమయంతి కట్టిన పుట్టంబుచెఅంగు గట్టికొనియె; నట్లిద్దజు నేకవస్తులయి యొండొరుల 
మొగంబులు సూచి దుఃఖించుచో నలుండు దమయంతి కి ట్లనియె. 69 


ప్రతిపదార్థం: నలుండును= నలుడును; వానిన్‌+చూచి= ఆ పిట్టలను చూచి; విస్మయంబు+అంది= ఆశ్చర్యపడి; -ఈ+అక్షంబుల, 
దోషంబునన్‌+కాక+ఏమి= ఈ పాచికలదోషంవలన కాక మరేమిటి; నాకు+ఇట్టిది+అయ్యెన్‌= నాకు, ఇటువంటి అవస్థ 
దాపురించింది; అనుచున్‌= అని తలపోస్తూ;: దమయంతి, కట్టిన, పుట్టంబు చెజంగు= దమయంతి ధరించినట్టి చీరకొంగు; 
కట్టికొనియెన్‌= కట్టుకొన్నాడు; అట్టు+ఇద్దణు= ఆ విధంగా ఇరువురు; ఏక వ(స్తులు+అయి= ఒకేచీర ధరించిన వారయి; 
ఒండొరుల, మొగంబులు, చూచి= ఒకరిమొగం ఒకరు చూచి; దుఃఖించుచోన్‌= పరితపిస్తున్నప్తుడు; నలుండు; దమయంతికి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: నలుడుకూడ ఆ పిట్టల పలుకులు విని ఆశ్చర్యపోయాడు. “నాకు ఈ దుఃస్థితి దాపురించటానికి ఈ 
పాచికల దోషం గాక మరేమి కారణం ఉన్నది? అని తలపోస్తూ దమయంతి కట్టిన వ(స్తంయొక్క చెరగునే 
తానుకూడ ధరించాడు. ఈ రీతిగా ఆ ఇద్దరు ఒకేచీర ధరించి ఒండొరుల మొగాలు చూచికొని పరితపిస్తున్నప్తుడు 
నలుడు దమయంతితో ఇట్లా అన్నాడు. 


214 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క. “ఇది దక్షిణాపథంబున, । కిదియు విదర్జాపురమున, కిది కోసల, కి 
య్యది యుజ్జయినికిం దెరువులు; । మది నిన్నిటిలోన నరుగ మన కెద్ది యగున్‌? 70 


ప్రతిపదార్థం: ఇది= ఈ బాట; దక్షిణాపథంబునకు= దక్షిణభారతభూమికి; ఇదియు= ఈ బాటేమో; విదర్భాపురమునకు= 
విదర్భానగరానికి; ఇది= ఈ బాట; కోసలకు= కోసలదేశానికి; ఈ+అది= ఈ బాట; ఉజ్జయినికిన్‌= ఉజ్జయిని పట్టణానికి; 
తెరువులు= మార్గాలు; మదిన్‌= నీ ఉద్దేశం (మనస్సులో; ఇన్నిటిలోనన్‌= ఈ దారులన్నిటిలో; మనకు+ఎద్ది= మనకు ఏది?; 
అరుగ+అగున్‌= వెళ్ళటానికి అనువైంది అవుతుంది? 


తాత్పర్యం: ఇది దక్షిణాపథానికి దారి. ఇది విదర్భాపట్టణానికి పోయేబాట. ఇది కోసల దేశానికి వెళ్ళేమార్గం. ఇది 
ఉజ్జయినీ నగరానికి వెళ్ళేత్రోవ. ఈ తెరువులు అన్నింటిలో మనం వెళ్ళటానికి నీ ఉద్దేశంలో అనువైనది ఏది?”- 
అని దమయంతిని నలుడు ప్రశ్నించాడు. 


నిశేషం: దక్షిణంలో దక్షిణాపథం, ఉత్తరంలో విదర్భ, తూర్పున కోసల, పశ్చిమంలో ఉజ్జయిని పేర్కొనబడినాయి. ఈ 
శృంగాటకం (నాలుగుదారుల కూడలి)లో మహాభారత రచనాకాలానికే సుదూరాలకు వెళ్ళే సుప్రసిద్ధమైన దారులు భారతదేశంలో 
ఏర్పడి ఉన్నట్లు (గ్రహించవచ్చును. 
క. అడవులలో నాతో గడు ।; నిడుమలు వడనోప; వరుగు మిందుముఖీ! యి 

ప్పుడు నీ బంధుజనంబుల । కడి కనవుడు. దరుణి శోకగద్దద యగుచున్‌. 71 


ప్రతిపదార్థం: ఇందుముఖీ!= చంద్రుడివంటి మొగం కలదానా!; అడవులలోన్‌; నాతోన్‌= నాతో; కడు+ఇడుమలు= మిక్కిలి 
కష్టాలు; పడన్‌+ఓపవు= అనుభవించలేవు; ఇప్పుడు; నీ, బంధుజనంబుల, కడకు= నీ చుట్టాల దగ్గరికి; అరుగుము= వెళ్ళుము; 
అనవుడున్‌= అని చెప్పగా; తరుణి= యౌవనవతి అయిన దమయంతి; శోక గడ్గద+అగుచున్‌= దుఃఖంచేత కంపించిన 
కంఠస్వరం కలదై. 


తాత్పర్యం: చంద్రబింబం వంటి ముఖం గల ఓ దమయంతీ! నాతో ఈ అడవులలో కష్టాలు పడుతూ తిరుగజాలవు. 
ఇపుడు మీ పుట్టినింటికి పోయి బంధుజనులతో సుఖించుము' - అని నలుడు పలుకగా, దుఃఖంచేత కంపించే 
కంఠస్వరం కలదై (దమయంతి). 


ఆ. _ అతని కిట్టు లనియె 'నవనీశ! నీవును । నేను. జని విదర్భ నిష్టలీల 
నుండుదము; మృగాకులోగ్రవనంబుల । కరుగ నేల? యిడుమ లంద నేల? 72 


ప్రతిపదార్థం: అతనికి= ఆ నలుడితో; ఇట్టులు= ఈ విధంగా; అనియెన్‌= (దమయంతి) పలికింది; అవని+ఈశ!= ఓ 
రాజా! నీవును, నేనున్‌= నీవు మరియు నేను; చని= వెళ్ళి; విదర్భన్‌= విదర్భలో; ఇష్టలీలన్‌+ఉండుదము= ఇష్టానుసారంగా 
ఉందాం; మృగ+ఆకుల+ఉ(గ్ర, వనంబులకు= [క్రూర జంతువులతో వ్యాపించి భీతిగొలిపే (భయంకరమైన) అడవులకు; 
అరుగన్‌+ఏల= వెళ్ళటమెందుకు?; ఇడుమలు+అందన్‌+ఏల= కష్టాలు అనుభవించట మెందుకు? 


తాత్పర్యం: దమయంతి నలుడితో ఇట్టా చెప్పింది - 'ఓ నలమహారాజా! నీవూ, నేనూ విదర్భకు వెళ్ళి సుఖంగా 
ఉందాం. (క్రూరమృగాలచేత భయంకరాలైన ఈ అడవులలో కష్టాలను అనుభవించటం ఎందుకు? 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 215 


వ. _ అనిన విని నలుం డవనతాననుండై 'నీ చెప్పినట్ల విదర్దేశ్వరు రాజ్యంబును మన రాజ్యంబ; యేను దొల్లి 
యధికైశ్వర్యయుతుండనై యందులకుంబోయి బంధుజనులకు హృదయానందంబు సేసి, యిప్పు 
డివ్విధంబున సర్వస్వహీనుండనై యెట్లు పోవనేర్తు” ననిన దమయంతి యిట్లనియె. 73 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని; నలుండు= నలుడు; అవనత+ఆననుండు+ఐ= వంచిన మొగం కలవాడై; నీ, 
చెప్పిన+అట్టు+అ= నీవు చెప్పిన రీతిగానే; విదర్భ+-ఈశ్వరు= విదర్శేశ్వరుడి - అంటే విదర్భప్రభువుయొక్క; రాజ్యంబును= 
రాజ్యం; మనరాజ్యంబు+అ= మన రాజ్యమే; ఏను -నెను; తొల్లి= పూర్వం; అధికశఐశ్వర్యయుతుండను+ఐ= ఎక్కువ 
సంపదతో కూడినవాడినై; అందులకున్‌, పోయి= ఆ విదర్భకు వెళ్ళి; బంధు, జనులకున్‌= చుట్టాలకు; హృదయ+ 
ఆనందంబు+చేసి= హృదయాలకు ఆనందం కల్పించి; ఇప్పుడు+ఈ+విధంబునన్‌= ఇప్పు డీ రీతిగా; సర్వస్వహీనుండను+ఐ= 
అంతయు పోగొట్టుకొన్నవాడినై; ఎట్టు= ఏ విధంగా; పోవ, నేర్తును= పోగలను; అనినన్‌= అని చెప్పగా; దమయంతి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: నలుడు మొగం వాల్సికొని దమయంతితో ఇట్టా చెప్పాడు. “నీవు చెప్పెనట్టు విదర్భప్రభువు రాజ్యంగూడ 
మనరాజ్యంగానే భావించుకొనవచ్చును. కాని, మునుపు నేను సమస్తసంపదలతో తులతూగుతూ విదర్భకు వెళ్ళి 
బంధువులందరికి అపరిమితానందాన్ని కలిగించినవాడినికదా! ఇప్పుడు అంతా పోగొట్టుకొని పరమ దరిద్రుడనై 
అక్కడికి ఎట్టా పోగలను? నాకు ఎట్టా మొగం చెల్టుతుంది?'- అని అనగా అతడితో దమయంతి ఇట్టా అన్నది. 


తే. '“అధికదుఃఖరోగార్లున కౌషధంబు । సురుచిరంబుగ భార్యయ చూవె యెందు; 
నొనర భార్యాసమేతుండై యున్నవాని ।; కెంతలయ్యును నాపద లెటుకపడవు. 74 


ప్రతిపదార్థం: అధిక, దుఃఖ, రోగ+ఆర్తునకు= తీవ్రమైన దుఃఖంఅనే, రోగంచేత పీడించబడేవాడికి; జొషధంబు= మందు; 
సు, రుచిరంబుగన్‌= సుస్పష్టంగా (సు= మంచి; రుచిరము= వెలుగొందేది); ఎందున్‌= ఎచటనైనా; భార్య+అ, చూవె= పెండ్ఞామే 
సుమా! ఒనరన్‌= ఒప్పేటట్టుగా; భార్యా, సమేతుండు+ఐ+ఉన్నవానికి= భార్యతో కలిసి ఉండేవాడికి; ఎంతలు+అయ్యునున్‌= 
ఎంతెంత తీవ్రాలైనప్పటికిని;ి ఆపదలు= కష్టాలు; ఎజుక, పడవు= అనుభవిస్తున్నట్లు తెలియబడవు. 


తాత్పర్యం: గొప్పదుఃఖ మనే రోగంతో పీడితుడైనవాడికి మంచిమందు భార్యయే సుమా! భార్యతో కూడి ఉన్నవాడికి 
ఎంతటి కష్టాలైనా అనుభవిస్తున్నట్లు అనిపించవు. 


క. _ అలసి నెడ, డస్సి నెడ, నాం, కలి దప్పియు నైన యెడల గడుకొని ధరణీ 
తలనాథ! పురుషునకు ని । మ్ముల భార్యయ పాచు. జిత్తమున దుఃఖంబుల్‌. 75 


ప్రతిపదార్థం: అలసిన+ఎడన్‌= విసిగిఉన్న సమయంలో; డస్పిన+ఎడన్‌= బడలిన సమయంలో; ఆలి, దప్పియున్‌+ఐన+ఎడలన్‌= 
తిండి తినాలని, నీరు త్రాగాలని అనిపించే సమయాలలో; కడుకొని= పూనుకొని; ధరణీ, తల, నాథ!= (భూస్టలికి భర్త అయిన 
వాడా) ఓ నలమహారాజా!; పురుషునకున్‌= మగవాడికి (భర్తకు); ఇమ్ములన్‌= ప్రీతితో; చిత్తమునన్‌= మనస్సులోని; 
దుఃఖంబుల్‌; భార్య+అ= భార్యయే; పాచున్‌= పోగొట్టుతుంది. 


తాత్పర్యం: ఓ నలమహారాజా! విసిగిఉన్న సమయంలో, బడలిన సమయంలో, ఆంకలి అయిన వేళలో, దాహం 
వేసినపుడు, మగవాడికి ప్రీతితో తోడ్పడి, భార్యయే అతడి మనస్సులోని దుఃఖాలను పోగొట్టుతుంది. 


216 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. కావున నిది మదనుజీవిత యనియు, ననువ్రత యనియు ననుకంపనీయ యనియు, నన్ను విడువక నా 
యనుగమనంబున కొడంబడు మనిన *నట్ల చేయుదు€ బ్రాణసమాన వైన నిన్నేల విడుతు; నోడకుండు” 
మని నలుండు దనదేవి నాశ్వాసించుచు నొక్కటం జని విజనంబైన విపినంబున నొక్క సభం గని యందు 
విశ్రమించి, పరుషధూఆధూసర స్టలంబున శయనించి, మార్గశ్రమ నిమీలిత నయనుండై దుఃఖంబునం 
గన్నులు వొందకున్న లేచి, తనపాదంబుల యంతికంబున నతిక్లేశపరవశయైై నిద్రవోయెడు దమయంతిం 
జూచి. 7౯6 


ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; ఇది=-ఈమె (దమయంతి); మత్‌+అను జీవిత= నాపై ఆధారపడి (బ్రతికేది; అనియున్‌; 
అనువ్రత= తనను అన్నిట అనుసరించేది; అనియున్‌; అనుకంపనీయ+అనియున్‌= దయచూపతగిందనిన్నీ; నన్ను, విడువక= 
నన్ను విడిచిపెట్టక; నా, అనుగమనంబునకున్‌= నేను వెంట రావటానికి; ఒడంబడుము= సమ్మతించుము; అనినన్‌= అని 
పలుకగా; అట్టు+అ+చేయుదున్‌= అట్టే చేస్తాను; [ప్రాణసమానవు+ఐన= ప్రాణంతో సమానమైనదానవైన; నిన్ను+ఏలన్‌= 
నిన్నాందుకు?; విడుతున్‌= విడిచిపెట్టుతాను; ఓడకుండుము= భయపడకుండా ఉండుము; అని= అని చెప్పి; నలుండు= 
నలుడు; తన, దేవిన్‌= తనరాణి అయిన దమయంతిని; ఆశ్వాసించుచున్‌= ఓదార్భుచు; ఒక్కటన్‌+చని= ఏకాంతంగా వెళ్ళి; 
వి, జనంబు+ఐన= జనులు లేని; విపినంబునన్‌= అడవిలో; ఒక్క, సభన్‌+కని= ఒక గృహాన్ని చూచి (ఒక ఎత్తైన మంటపాన్ని 
చూచి); అందు= ఆ ఇంటిలో (ఆ స్థలంలో); విశ్రమించి= అలసట తీర్చికొని; పరుషు ధూళి, ధూసర, స్థలంబునన్‌= 
మొరటుదుమ్ముతో బూడిదరంగుగా ఉండే నేలపై - కఠినమైన దుమ్ముకొట్టుకొని ఉన్ననేలపై; శయనించి= పండుకొని; మార్గ, 
(శమ, నిమీలిత, నయనుండు+ఐ= దారిలో నడచిన బడలికచేత మూయబడిన కన్నులు కలవాడై; దుఃఖంబునన్‌= పరితాపంచేత; 
కన్నులు+పొందకున్నన్‌= నిదుర (కనుకూర్కు) రాకపోగా; లేచి= మేలుకొని; తన పాదంబుల+అంతికంబునన్‌= తన 
అడుగుల దగ్గర; అతి, క్లేశ పరవశ+ఐ= మిక్కుటమైన బాధకు లోనై; నిద్ర+పోయెడు= నిదురిస్తున్న;) దమయంతిన్‌*చూచి= 
దమయంతిని చూచి. 


తాత్సర్యం: కాబట్టి, ఈమె నాపై ఆధారపడి బ్రతికేదనీ, నన్ను అన్నిట అనుసరించేదనీ, దయ చూపతగినదనీ నన్ను 
విడువక నేను నీతో రావటానికి సమ్మతించుము"- అని దమయంతి నలుడిని ప్రార్ధించింది. నలుడు 'అట్టాగే 
చేస్తాను. నీవు నాకు నా ప్రాణాలతో సమానురాలవు; నిన్నెందుకు విడిచిపెట్టుతాను? భయపడకుము*- అని దమయంతిని 
ఓదార్సాడు. అంత వారు అడవిలో ఏకాంతంగా పయనించి ఒక్కచోట ఒక గృహాన్ని (మంటపాన్ని) చూచారు. 
నిర్మానుష్యమైన ఆ అడవిలోని ఆ ఇంటిలో (ఆ స్థలంలో) మొరటుదుమ్ముతో బూడిదరంగుగా ఉన్న (కఠినమైన 
దుమ్ము కొట్టుకొని ఉన్న) నేలపై పడుకొన్నారు. నలుడు మార్గాయాసం తొలగించుకొనటానికై కనులు మూసికొన్నాడు. 
కాని, అతడికి నిదుర రాలేదు. లేచి చూచేసరికి దమయంతి అతడి పాదాలసమీపంలో, దారిలో పడిన శ్రమకు బాగా 
అలసిపోయి గాఢంగా నిద్రపోతున్నది. అట్టి దమయంతిని చూచి నలుడు. 


సీ, 'ధరణిరాజ్యంబుతో ధనమెల్లం బరులచే ।; నపహృతం బగుటయ్యు, నాప్తమిత్ర 
బంధుజనంబులు. బ్రకృతిజనంబులు | విడుచుటయును, మహావిపినభూమి. 
బత్నితో. దన పరిభ్రమియించుటయు నప్పు । దలంచి శోకించి, యిత్తరుణి దొల్లి 
మృదుశయనంబున మెలంతలు మెలపుతో । నడుగు లొత్తంగ నిద్ర యనుభవించు 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 217 


ఆ. కోమలాంగి యిపుడు గుజుకొని పాంసుల । స్టలమునందు నిద్ర దగిలినదియు. 
బంకజాక్షి నాకు భార్యయై యింత దుః । ఖంబు వొందె దైవఘటన౦. జేసి. 77 


ప్రతిపదార్థం: ధరణి, రాజ్యంబుతోన్‌= భూరాజ్యంతోపాటు; ధనము+ఎల్లన్‌= సంపద అంతయు; పరులచేన్‌= శత్రువులచేత; 
అపహృతంబు+అగుటయున్‌= అపహరించబడటమున్నూ; ఆప్త, మిత్ర, బంధు జనంబులున్‌= హితులు, చెలికాండ్రు, చుట్టాలు; 
(ప్రకృతి జనంబులు= సాధారణ ప్రజలు; విడుచుటయును= వీడటమున్నూ; మహా, విపిన భూమిన్‌= గొప్ప అడవి ప్రదేశంలో; 
పత్నితోన్‌= భార్యతో; తన, పరిభ్రమియించుటయున్‌= తాను తిరుగాడుతుండటమున్నూ; అఫప్హు= అపుడు; తలంచి= తలపోసి; 
శోకించి= దుఃఖించి; ఈ+తరుణి= ఈ యౌవనవతి అయిన దమయంతి; తొల్లి=మునుపు; మృదు, శయనంబునన్‌= మెత్తని 
పరుపుపై; మెలంతలు= చెలికత్తెలు; మెలపుతోన్‌= (శ్రద్దతో; అడుగులు+జఒత్తంగన్‌= పాదాలు ఒత్తుతుండగా; నిద్ర+అనుభవించు= 
నిదురపోయే; కోమల+అంగి= సుకుమారి; ఇపుడు= ఇప్పుడు; గుణుకొని= పూనికతో; పాంసుల, స్టలమునందు= దుమ్ముతో 
రలడినచోటి; నిద్ర+తగిలినదియున్‌= నిద్రపోతున్నట్టిదియు; పంకజ+లఅక్షి= (బురదలో పుట్టింది పంకజం= పద్మం, పద్మంవంటి 
కన్నులుకలది; దైవ, ఘటనన్‌+చేసి= దైవంయొక్క కూర్పువలన; నాకు; భార్య+ఐ; ఇంత, దుఃఖంబు+పొందెన్‌= ఇంత 


పరితాపం పొందింది. 


తాత్పర్యం: భూరాజ్యంతోపాటు సమస్తసంపద శత్రువులచేత అపహరించబడటమున్నూ; హితులు, బంధువులు, 
మిత్రులు, సాధారణ పౌరులు తనను విడనాడటమున్నూ; పెద్ద అడవిలో తాను తిరగటాన్ని నలుడు తలపోసి 
మిక్కిలి పరితపించాడు. -ఈ దమయంతి తొల్లి మెత్తనైన పరుపులపై జాగరూకతతో చెలికత్తెలు పాదాలు ఒత్తుతుంటే 
శయనిస్తుండేది. నేడు ఈ దుమ్మునేలపై నిదురపోతున్నది. విధిపరిపాకంచేత ఇట్టి కష్టాలు ఈమె నాకు భార్య 
అవటంచేత పొందుతున్నది కదా!'- అని మిక్కిలి దుఃఖించాడు. 


వన. _ ఏనుదీని దుఃఖంబుంజూడ నోప; నెట యేనియుం బోయెద; నిది నన్నుం గానక తన బంధువుల యొద్దకుం 
బోయి దుఃఖంబులం బొరయకుండు' నని విచారించి, పోవ సమకట్టి యక్కోనులి మేలుకొనకుండ మెల్లన 
దాని వస్తంబు నర్ధంబు సించి తనకుం బరిధానంబు సేసికొని వెలువడి కొండొకనేలయరిగి, దమయంతి 
యందు ఘనంబైన తన నెయ్యం బను తీంగం ద్రెంపనేరక క్రమ్మటథి వచ్చి. 78 


ప్రతిపదార్థం: ఏను=నేను; దీని= ఈ దమయంతి; దుఃఖంబున్‌= దుఃఖాన్ని; చూడన్‌+ఓపను= చూడజాలను; ఎట+ఏనియున్‌= 
ఇంకెక్కడికైనా? పోయెదను= వెళ్ళుతాను; ఇది= ఈ దమయంతి; నన్నున్‌+కానక= నేను కనిపించక (నన్ను చూడక); తన, 
బంధువుల+ఒద్దకున్‌*పోయి= తన చుట్టాల దగ్గరకు పోయి; దుఃఖంబులన్‌= బాధలను; పొరయక+ఉండున్‌= పొందక 
ఉంటుంది; అని; విచారించి= యోచించి; పోవ, సమకట్టి= వెళ్ళటానికి ఉద్యమించి; ఆ+కోమలి= ఆ సుకుమారి అయిన 
దమయంతి; మేలుకొనకుండన్‌= నిద్రనుండి లేవకుండ; మెల్లన= మెల్లగా; దాని= ఆ దమయంతియొక్క; వ(స్తంబున్‌= 
చీరను; అర్హంబు= సగం; చించి=త్రెంపి; తనకున్‌, పరిధానంబు+చేసికొని= తనకు కట్టు వస్తంగా చేసికొని; వెలువడి= 
బయటకు వెళ్ళి; కొండొక, నేల+అరిగి= కొంత (ప్రదేశం వెళ్ళి (అంటే కొన్ని అడుగులు వేసి; దమయంతి+అందు; 
ఘనంబు+ఐన= మిక్కుటమైన; తన నెయ్యంబు+అను= తన స్నేహమనే; తీంగన్‌+*త్రెంపనేరక= లతను త్రుంచజాలక; 
(క్రమ్మటి= తిరిగి; వచ్చి= చేరి. 


తాత్పర్యం: నేను దమయంతి పరితాపం ఓర్వలేను. కాబట్టి ఎక్కడికైనా వెళ్ళుతాను. నేను వెళ్ళిపోతే ఈమె నన్ను 
కానక, చేసేది లేక తన బంధువుల దగ్గరకు వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఆవిడకు నాతో అడవిలో పడవలసిన బాధలు 


218 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తగ్గుతాయి"- అని నలుడు విచారించి, తాను పోవటానికి ఉద్యుక్తుడయి, ఆమె చీరలో కొంతమేర చించి తనకు 
కట్టు పుట్టంగా చేసికొన్నాడు. నలుడు కొన్ని అడుగులు ముందుకు నడిచాడు కాని, అతడి కాళ్ళు కదలలేదు. 
దమయంతిపై తనకు గల స్నేహమనే లతను (త్రెంచుకోలేక తిరిగి వచ్చాడు. 


చ. కలి దమయంతి. బాప సమకట్టు. బొరింబొరి వాయనోపం డా 
లలన నుదీర్ణసౌహృదబలంబున; నిట్టులు రెంటం జేసి య 
న్నలుండు విమోహరజ్ఞులం బెనంగి గతాగతకారి యైన యు 
య్యెలయును బోలె నూజడక యెంతయు. బ్రొద్దు వినిశ్చితాత్ముందై. 79 


ప్రతిపదార్థం: కలి= కలిపురుషుడు; దమయంతిన్‌= దమయంతిని; పాపన్‌= ఎడం చేయటానికి; సమకట్టున్‌= పూనుకొంటాడు; 
ఉదీర్ష సౌహృద, బలంబునన్‌= గొప్పదైన స్నేహంయొక్క బలంతో; ఆ, లలనన్‌= అంగన అయిన ఆ దమయంతిని; 
పొరిన్‌+పొరి= మాటి మాటికి; పాయన్‌+ఓపండు= ఎడబాయజాలడు; ఇట్టులు= ఈ విధంగా; రెంటన్‌+చేసి= (అటు కలిప్రభావం, 
ఇటు భార్యమీది స్నేహం) రెండింటివలన; ఆ+నలుండు; విమోహరజ్జులన్‌+పెనంగి= మిక్కుటమైన వలపు అనే త్రాళ్ళతో 
పెనవేసికొనబడిన వాడై; గత+ఆగత కారి+ఐన= ముందుకు పోయి మరల వెనుకకు వచ్చేటట్లు చేసేదైన; ఉయ్యెలయును+పోలెన్‌= 
ఊయలవలె; ఎంతయున్‌+ప్రొద్దు= చాలసేపు; ఊజడక= ఊరట చెందక, వి, నిశ్చిత+ఆత్ముండు+ఐ= ఒక నిర్షయానికి రాలేని 
ఆత్మకలవాడై; 


తాత్పర్యం: కలి[ప్రభావంవలన నలుడు దమయంతిని ఎడంచేయటానికి ఉద్యమించేవాడు; గొప్పదైన 'స్నేహాను 
బంధంవలన దమయంతిని వీడజాలక ఉండేవాడు. ఇటు అనురాగబంధం, అటు కలి (ప్రభావం. ఈ రెంటివలన 
నలుడు, అతిశయమైన అనురాగబంధమనే (త్రాళ్లు పెనవేసికొని ముందుకు వెనుకకు ఊయలవలె ఊరట చెందలేక, 
ఒక స్టిరనిశ్చయానికి రాలేక చాలసేపు ఊగిసలాడాడు. 


విశేషం: అలంకారం- “'విమోహరజ్ఞ్డులు” అనేచోట రూపకం. 'నలుడు--- ఉయ్యెలయును బోలె అనేచోట ఉపమ. 


తే. 'బాల నొక్కర్తు నిక్కానపాలు సేసి | నిష్టురుండనై యే నెట్లు నేర్తు. బోవ" 
ననక కలిచేత నాకృష్ణుండైన నలుండు । విగతకరుణు(డదై దమయంతి విడిచి చనియె. 80 


ప్రతిపదార్హం: బాలన్‌= బాలప్రాయంలో ఉన్నదానిని (చిన్నదైన దమయంతిని); ఒక్కర్తున్‌= ఒకతెను; ఈ+కాన, పాలు+చేసి= 
ఈ అరణ్యంపాలుచేసి; నిష్టరుండను+ఐ= కఠినాత్ముడినై; ఏన్‌+ఎట్టు= నేను ఏరీతిగా; పోవన్‌+నేర్తున్‌= పోగలను; అనక= 
అని తలపోయక; కలిచేతన్‌= కలిపురుషుడిచేత; ఆకృష్టుడ+ఐన= లాగబడినవాడైన; నలుండు= నలమహారాజు; విగత, 
కరుణుండు+ఐ= పోయిన దయ కలవాడై; దమయంతిన్‌= దమయంతిని; విడిచి= వీడి; చనియెన్‌= వెళ్ళిపోయాడు. 


తాత్పర్యం: 'చిన్నవయస్సులో ఉన్న దమయంతిని ఈ అడవి పాలుచేసి కఠినాత్ముడినై నేను ఎట్లా పోగలను?”- అని 
తలపోయక, కలిపురుషుడిచేత ఆకర్షించబడినవాడై నలుడు దయలేని హృదయంతో ఆమెను విడిచి వెళ్ళిపోయాడు. 


వ. అంత దమయంతి మేలుకని పతిం గానక, తన వస్త్రార్ధ నికృంతనంబును జూచి లేచి, నలుగడం బరికించి, 
భయశోకవ్యాకులచిత్త యయి. 81 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 219 


ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; దమయంతి; మేలుకని= నిద్రనుండి లేచి; పతిన్‌+కానక= భర్త కనిపించకపోగా; తన, 
వ(స్త+అర్హ, నికృంతనంబును+చూచి= తన చీరలో సగభాగం చించబడి ఉండటాన్ని చూచి; నలుగడన్‌+పరికించి= నాలుగువైపుల 
చూచి; భయ, శోక, వ్యాకుల, చిత్త+అయి= భయంతో, దుఃఖంతో కలతచెందిన మనస్సు కలదయి. 


తాత్పర్యం: అటు పిమ్మట దమయంతి నిద్రనుండి మేల్కొన్నది. కాని, భర్త అచట కనిపించలేదు. తన చీర సగం 
చించబడి ఉండింది. ఆమె నాలుగువైపుల తేరిపార చూచింది. భయంతో, దుఃఖంతో కలత చెందినదయి- (తర్వాతి 
పద్యంతో అన్వయం). 


సీ  'హా! మహారాజ! మహామహీ రక్షణ । దక్ష దక్షిణబాహుదండ! దండి 
తారాతి! నిషధరాజాగ్రణి! న న్నిట్లు ।; వీతదయుండవై విడిచి చనంగం 
దగునె? నీ వెన్నండు ధర్మువు దప్పని । వాండవు, సూన్ఫృతవ్రతరతుండ; 
వోడకు మని నన్ను నూఅడం బలికిన । పలు కిట్లు మజఖవంగ6 బాడి యగునె? 


ఆ. _ పొదలలోన డాంగి పొడసూప కిట్లేల ।; యున్నవాండ? విట్టి యుగ్రభావ 
మేల నీకు వలసె? నెట వోదు? నిం కెట్లు । గాంతు నిన్ను నుగ్రకాననమున? 82 


ప్రతిపదార్థం: హా!= అయ్యో!; మహారాజ= గొప్పరాజా!; మహా, మహీ, రక్షణ, దక్ష దక్షిణ, బాహుదండ= సువిశాలమైన భూమిని 
సంరక్షించటానికి సమర్థమైన కుడిభుజం (దండం వంటి కుడిచేయి) కలవాడా!; దండిత+అరాతి!= శిక్షించబడిన శత్రువులు 
కలవాడా!; నిషధ, రాజ+అ(గ్రణి!= నిషధదేశాన్ని ఏలే రాజులలో ్రేష్టుడా!; నన్ను+ఇట్టు= నన్ను ఈ రీతిగా; వీతదయుండవు+ఐ= 
పోయిన దయ కలవాడివై; విడిచి, చనంగన్‌+తగునె?= విడిచి వెళ్ళటం తగునా?) నీవు+ఎన్నండు= నీవు ఎల్లప్తుడు; ధర్మువు= 
ధర్మం; తప్పునివాండవు= మీరనివాడివి; సూనృత, వ్రత రతుండవు= సత్యమనే (వ్రతాన్ని పాటించటంలో ఇష్టం కలవాడివి; 
ఓడకుము+అని= భయపడకుమనిచెప్పి; నన్నున్‌; ఊణడన్‌+పలికిన, పలుకు= ఓదార్భినట్టి మాటలు; ఇట్టు= ఈ రీతిగా; 
మజవంగన్‌+పాడి+అగునె?= మరచిపోవటం న్యాయమవునా?; పొదలలోనన్‌= చెట్ల గుబురులలోన; డాం౧= కనిపించకుండ 
ఉండి; పొడ+చూపక= అగుపించక; ఇట్టు= ఈ విధంగా; ఏల= ఎందుకు; ఉన్నవాండవు= ఉన్నావు; ఇట్టి= ఈ విధమైన; 
ఉ(గ్రభావము= కఠినత్వం; ఏల?= ఎందుకు?; నీకు, వలసెన్‌= నీవు పూనవలసివచ్చింది; ఎట+పోదున్‌?= ఎక్కడికి పోగలను?; 
నిన్ను; ఉగ్ర, కాననమునన్‌= భయంకరమైన అడవిలో; ఇంక+ఎట్టు= ఇంక ఏవిధంగా; కాంతున్‌= చూడగలను? 


తాత్పర్యం: 'ఓ నలమహారాజా! సువిశాలమైన భూమండలాన్ని సంరక్షించటానికి సామర్ధ్యం గల దక్షిణబాహువు 
గలవాడా! శత్రువులను ఓడించినవాడా! ఓ నిషధదేశ ప్రభూ! దయలేకుండ న న్నిట్ట్లా వదలిపెట్టి వెళ్ళటం నీకు 
తగునా? నీవు ఎన్నడు ధర్మం తప్పనివాడివి. సత్యసంధుడివి. భయపడకు మని నన్ను ఓదారుస్తూ చెప్పినమాటలు 
నీవు మరవటం న్యాయమా? పొదలలో దాగి ఉన్నావా? ఎందుకు నాకు కనిపించవు. ఎందుకు న్స్‌కి కఠినత్వం? నే 
నెచటికి పోగలను? ఈ భయంకరమైన అడవిలో నిన్ను ఇంక నేను ఎట్టా చూడగలను? 


నిశేషం: దమయంతి ఆ(క్రందనం హృదయవిదారకం. వేల్పులను కాదని నలుడిని వలచి స్వయంవరంలో ఆతడిని వివాహమాడిన 
దమయంతి. కారడవిలో చేసిన దీనాలాపం విశ్వసాహితీజగత్తులో నిరుపమానమైనది. అరణ్యరోదనానికి ఇంతకంటె చక్కని 
ఉదాహరణం ఇంకేముంది? 


220 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క. వగవ6గ సాంగోపాంగము । లగు నాలుగు వేదములయు నధ్యయనము పొ 
ల్వుగ నొక సత్యముతో నెన ।; యగునే? యెవ్వియును బోల వటె సత్యంబున్‌. 83 


ప్రతిపదార్హం: వగవంగన్‌= ఆలోచించగా; స+అంగ+ఉప+అంగములు+అగు= అంగాలతో, ఉపాంగాలతో కూడినవైన; నాలుగు, 

ల ; అభధ్యి = పరనం, అ లనం౦; ల్పుగణ= ఒ వృుటట్టుగా; ఒ సత్య ్‌ +అగుంణక= 
వేదములయు; అధ్యయనము= పఠన నుశీలనం; పొలుగన్‌= ఒపే క సత్వముతోన్‌; ఎన+అగునే= సాటి 
అవుతుందా?; సత్యంబున్‌= సత్యమును; ఎవ్వియును= ఏవైననుకూడా; పోలవు+అటె= పోలవుకదా! 


తాత్పర్యం: యోచనచేసి చూస్తే నాలుగువేదాలు, వేదాంగాలు, వేదోపాంగాలు చదివినప్పటికిన్నీ ఆ వైదిక వాజ్మయ 
పరిజ్ఞానం అంతయూ ఒక్క సత్యంతో సరితూగదని పెద్దలు చెప్పుతారు. సత్యానికి ఏవియు సరిపోలవు. 


నిశేషం: నాలుగువేదాలు:- 1. బుగ్వేదం 2. యజుర్వేదం 3. సామవేదం 4. అథర్వవేదం. వేదాంగాలు (షడంగాలు):- 1. 

శిక్ష 2. వ్యాకరణం 3. ఛందస్సు 4. నిరుక్తం 5. జ్యోతిషం 6. కల్పం. ఉపాంగాలు:- 1. మీమాంస 2. న్యాయశాస్త్రం 3. పురాణం 

4. ధర్మశా(స్తం. ఉపవేదాలు:- బుగ్వేదానికి ఆయుర్వేదం, యజుర్వేదానికి ధనుర్వేదం, సామవేదానికి గాంధర్వవేదం, అథర్వవేదానికి 

స్థాపత్య శ(స్తవేదాలు ఉపవేదాలు. ఇది రుచిరార్థసూక్తి 

వ. _ ప్రాణసమానవయిన ని న్నవశ్యంబును విడువనని పలికితి; సత్యప్రతిపాలనంబు సేయు మని ప్రలాపించుచుం 
దన యేకాకిత్వంబునకు నబలాభావంబునకు. బ్రతిపదన్యాస జాయమాన కంటక మృగ పన్నగభయంబునకు 
వగవక, నిజనాథు నసహాయత్వంబునకు దుసృహక్షుత్పిపాసాశ్రమాకులత్వంబునకు వగచుచు. 84 


ప్రతిపదార్థం: ప్రాణ, సమానవు+అయిన= ప్రాణాలతో సమానురాలవైన; నిన్ను; అవశ్యంబును= ఎన్నడును; విడువను+అని= 
విడిచిపెట్టనని; పలికితి= అన్నావు; సత్య, ప్రతిపాలనంబు+చేయుము= ఆడినమాటను తప్పకుండ ఆచరించుము; అని= 
అంటూ; (ప్రలాపించుచున్‌= గట్టిగా మొరపెట్టుతూ; తన+ఏకాకిత్వంబునకున్‌= తనయొక్క ఒంటరితనానికి; అబలా, 
భావంబునకున్‌= బలంలేని ఆడుతనానికి; ప్రతిపద, న్యాస, జాయమాన, కంటక, మృగ, పన్నగ, భయంబునకున్‌= ప్రతి 
అడుగు మోపినప్పుడు పుట్టి- ముండ్డు, క్రూరమృగాలు, పాములవలన కలిగే భయానికి; వగవక= దుఃఖించకుండా; నిజనాథు= 
తనభర్తయొక్క; అసహాయత్వంబునకున్‌= తోడులేని స్థితికి దుస్సహ, క్షుత్‌, పిపాసా, శ్రమ+ఆకులత్వంబునకున్‌= భరించరాని 
ఆకలి, దప్పిక అలసటవలన కలిగే క్షోభకు; వగచుచు= విచారిస్తూ, 


తాత్పర్యం: ఓ నలమహారాజా! 1ప్రాణసమానవైన నిన్ను, ఎన్నడును విడువినని నాతో చెప్పావుకదా! నీవు ఆడినమాట 
నిలుపుకో'- అని దమయంతి బిగ్గరగా మొరపెట్టుకొంటూ అడవిలో తిరిగింది. ఆమె తన ఒంటరితనానికి, అబలగా 
తన బలహీనతకు, అడుగులు మోపితే ముండ్రవలన, [క్రూర జంతువులవలన, పాములవలన దాపురించే భయానికి 
చింతించలేదు కాని, తన ప్రాణనాథుడైన నలుడికి ఎటువంటి తోడులేనందుకు, భరించరాని ఆకలిదప్పులు (శ్రమ 
మూలంగా ఆయనకు కలిగే వేదనకు దు;ఃఖించింది. 


కు అలయుచుం బులుంగుల యెలు6గుల । కులుకుచు, నుగ్రాతపమున కోపక వృక్షం 
బులనీడల నిలుచుచు, నెలు€ । గుల బులులం జూచి భయముగొని వగ వగచున్‌. 85 


ప్రతిపదార్థం: అలయుచున్‌= బడలిపోతూ; పులుగుల+ఎలుంగులకు+ఉలుకుచున్‌= పక్షుల అరుపులకు భయపడుతూ; 
ఉ(గ్ర+ఆతపమునకు+ఓపక= తీక్షణమైన ఎండకు తాళజాలక; వృక్షంబుల, నీడలన్‌= చెట్లనీడలలో; నిలుచుచున్‌= నిలబడుతూ; 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 221 


ఎలుంగులన్‌= ఎలుగుబంట్లను; పులులన్‌= పెద్దపులులను; చూచి= చూచి; భయము+కొని= భయపడి; వగన్‌= బాధతో; 
వగచున్‌= పరితపిస్తున్నది. 


తాత్పర్యం: ఆ అడవిలో దమయంతి అలసట చెందుతున్నది. పక్షుల అరుపులకు భయపడుతున్నది. తీవ్రమైన 
ఎండ వేడిమిని భరించజాలక చెట్ల నీడలలో నిలుస్తున్నది. ఎలుగుబంట్లను, పెద్దపులులను చూచి భయపడి పరిపరి 
విధాల పరితపిస్తున్నది. 


క. ఏచిన పొదల. బొరల్పడ€ | ద్రోచుచు, ముంద్లకును నల్లం దొలంగుచు, దిక్కుల్‌ 
సూచుచుం దొడరుచు. ధ్రెళ్ళుచు । లేచుచు లలితాంగి సంచలించుచు నరిగెన్‌. 86 


ప్రతిపదార్థం: ఏచిన= ఏపుగా ఎదిగిన; పొదలన్‌= గుబురుచెట్టను; పొరల్పడన్‌+త్రోచుచు= వెనుకకు పడేటట్టు (త్రోస్తూ 
ముండ్డకున్‌= కంటకాలకు; అల్లన్‌= మెల్లగా; తొలంగుచున్‌= తప్పుకొని నడుస్తూ; దిక్కుల్‌+చూచుచున్‌= దిక్కులు చూస్తూ 
(అంటే దారి తెలియక తిరుగాడుతూ); తొడరుచున్‌+*త్రెళ్ళుచున్‌= తొట్రుపడుతూ, (క్రిందపడుతూ; లేచుచున్‌= లేచినిలబడుతూ; 
లలిత+అంగి= సుకుమారమైన దేహంగల దమయంతి; సంచలించుచున్‌= కంపిస్తూ; అరిగెన్‌= నడిచింది. 


తాత్సర్యం: దట్టంగా ఎదిగిన పొదలను ప్రక్కకు నెట్టుతూ, ముండ్లకు మెల్లగా దూరంగా తొలగి నడుస్తూ, దిక్కులు 
యు యు (09 0౪ 

చూస్తూ, తొట్రుపడుతూ, (క్రిందపడుతూ, లేస్తూ సుకుమారి అయిన దమయంతి వణుకుతూ అడవిలో 

తిరుగాడుతున్నది. 


వ. ఇ ట్లరుగుచున్న దమయంతి నంతిక న్యస్త చరణయైైన దాని నాహారార్హియయి యొక్క యజగరంబు 
వట్టికొనిన నక్కోనులి మెదల నేరక. 87 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ రీతిగా? అరుగుచున్న= నడుస్తున్న; దమయంతిన్‌= దమయంతిని; అంతిక, న్యస్త చరణ+ఐన 
దానిన్‌= సమీపంలో ఉంచబడిన పాదం కలదానిని; ఆహార+అర్థి+అయి= తిండిని కోరినదై; ఒక్క, అజగరంబు= ఒక 
కొండచిలువ; పట్టికొనినన్‌; ఆ+కోమలి= ఆ సుకుమారి అయిన దమయంతి; మెదలనేరక= కొంచెమైనా కదలజాలక. 


తాత్పర్యం: ఈ విధంగా నడుస్తూ సమీపించిన దయమంతిని ఆకలిగొన్న ఒక కొండచిలువ పట్టుకోగా, దమయంతి 
కదలలేకపోయింది. 


ఆ. “ఇంక నైన నన్ను నేల యాలింపవు? నాకు శరణ మగుము నాథ! యనుచు 
నజిచుచున్న దాని యాక్రందనధ్వని । వినుచు నొక్క యెబుకు వేగ వచ్చి. 88 


ప్రతిపదార్థం: ఇంకన్‌+ఐన= ఇకనైనను; (అంటే ఇంతవరకు నన్ను వదలిపెట్టినప్పటికిని ఆపదలో చిక్కుకొన్నప్పుడైనా); 
నన్నున్‌+ఏల+ఆలింపవు= నా మొర ఎందుకు వినిపించుకోవు; నాకు+శరణము+అగుము= నాకు సంరక్షణ చేకూర్చేవాడివి 
కమ్ము; నాథ!= (నా) భర్త అయిన ఓ నలమహారాజా! అనుచున్‌= అని మొరపెట్టుతూ; అజచుచున్నదాని= కేకలు 
పెట్టతున్నదానియొక్క; ఆ|(క్రందన ధ్వని= ఏడుపు సవ్వడి; వినుచున్‌= ఆలకిస్తూ; ఒక్క+ఎయుకు= ఒక కిరాతుడు; వేగ= 
శీఘ్రంగా; వచ్చి= అరుదెంచి. 


222 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'భర్త వయిన ఓ నలమహారాజా! ఇంతదాక నన్ను ఉపేక్షించావు కాని, ఇప్పుడు ఈ ఆపదలో చిక్కిన 
మీదటనైన నన్ను సంరక్షించేవాడివి కమ్ము అని మొజపెట్టుతున్న దమయంతి ఏడుపుకేకలు విని, ఒక కిరాతుడు 
వేగంగా వచ్చి. 


వ. తన పట్టిన సురియ నప్పెనుంబాము వదనంబువ్రయ్యం దజథిగిన రాహుముఖవిముక్తయైన 
చంద్రరేఖయుంబోలె నజగరముఖంబువలన వెలువడిన యా దమయంతి నాశ్వాసించి, తత్సమీప 
సరోవరస్నాతను వన్యస్వాదు ఫలాహారనుంగా. జేసి విగతశ్రమం గావించి, “నీ వెవ్వరిదాన విట్లేల యేకతంబ 
యివ్వనంబునకు వచ్చి?” తని యడిగి మధురభాషిణి యైన యమ్మగువవలన నంతవృత్తాంతంబు నెటింగి.89 

ప్రతిపదార్థం: తన, పట్టిన= తాను పట్టుకొన్న; సురియన్‌= చురకత్తితో; ఆ+పెనున్‌+పాము= ఆ పెద్దపాముయొక్క; 

వదనంబు= ముఖం; [వ్రయ్యన్‌+*తటిగినన్‌= ముక్కలుగా చీల్చగా; రాహు, ముఖ, విముక్త+ఐన= రాహువుమొగంనుండి విడివడి 
బయటపడిన; చంద్రరేఖయున్‌+పోలెన్‌= చంద్రవంకవలె; అజగర, ముఖంబువలనన్‌= కొండచిలువ ముఖంనుండి; వెలువడిన= 
బయటకు వచ్చిన; ఆ దమయంతిన్‌= ఆ దమయంతిని; ఆశ్వాసించి= ఊరడించి; తద్‌+సమీప, సరోవర, స్నాతను= అచోటికి 
సమీపంలో ఉన్న సరస్సులో స్నానం చేసిన దానిని; (దమయంతిని); వన్య, స్వాదు, ఫల+ఆహారనున్‌+కాన్‌+చేసి= అడవిలో 
లభించే రుచిగల పండ్లు ఆహారంగా స్వీకరించిన దానినిగా చేసి; విగత్యశశమన్‌+కావించి= పోయిన అలసట కలదానినిగా చేసి; 
స్‌వ్ల ఎవ్వరిదానవు= నీవు ఎవరికి సంబంధించినదానివి; ఇట్టు+ఏల= ఈ విధంగా ఎందుకు?; ఏకతంబు+అ= ఒంటరిగా; 
ఈ+వనంబునకున్‌= ఈ అడవికి; వచ్చితి= వచ్చావు; అని+అడిగి= అని (ప్రశ్నించి; మధుర, భాషిణి+ఐన= తియ్యని 

(ఇంపైన) మంచిమాటలు మాటాడేటటువంటి; ఆ+మగువవలనన్‌= ఆ అంగనవలన; అంత, వృత్తాంతంబున్‌= సమస్త 

సమాచారం; ఎటింగి= తెలిసికొని. 


తాత్పర్యం: తాను పట్టిన చురకత్తితో ఆ కిరాతుడు ఆ కొండచిలువముఖాన్ని ముక్కలుగా తరిగాడు. అంత రాహు 
ముఖంనుండి వెలువడిన చం(ద్రరేఖవలె, ఆ పెనుబాముముఖంనుండి దమయంతి బయటపడింది. ఆ కిరాతుడు 
ఆమెను ఓదార్చి, దగ్గర ఉండే కొలనులో ఆమె స్నానంచేసి బడలిక తీర్చుకొన్న పిదప, ఆమెను ఆ అడవిలో దొరికే 
మంచి పండ్లు ఆరగింపజేసి “నీవు ఎవరిదానవు? నీ విట్లా ఎందుకు ఒంటరిగా ఈ అడవికి వచ్చావు? అని అడిగి, 
తియ్యగా మాటలు మాట్లాడే ఆమెచేత సమాచారమంతా తెలిసికొని. 


కవిరాజ విరాజితము. 
రజనికరాననం. బీనపయోధర । రాజితరాజసుతన్‌ విలస 
ద్గజపతిగామినిం జందనగంధి€ బ్ర । కాశితకాంతిసమన్విత. బం 
కజదళలోచనం. జూచి కిరాతుండు । కామనిశాతశరాహతుండై 
నిజహృదయం బెటింగించె లతాంగి క । నింద్యచరిత్రకు వేడుకతోన్‌. 90 


ప్రతిపదార్థం: రజనికర+ఆననన్‌= చంద్రుడి వంటి ముఖం గల దానిని (రజనికరుడు= రాత్రిని చేసేవాడు చంద్రుడు); ఫ్‌ 
పయోధరన్‌= బలిసినపాలిండ్డు కలదానిని; రాజిత, రాజసుతన్‌= ప్రకాశించే రాజకుమారిని; విలసత్‌+గజపతి, గామినిన్‌= 
గజరాజునడకవలె విలసిల్లే మెల్లని నడక గలదానిని; చందనగంధిన్‌= చందన పరిమళం వెదజల్లే దేహం గలదానిని; ప్రకాశిత, 
కాంతి, సమన్వితన్‌= దేదీప్యమానమైన వర్చస్సు కలదానిని; పంకజ, దళ, లోచనన్‌= పద్మపత్రాలవంటి కన్నులు కలదానిని; 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 223 


చూచి= చూచి; కిరాతుండు; కామ, నిశాత, శర+ఆహతు.డు+ఐ= మన్మథుడియొక్క వాడిబాణాలచేత కొట్టబడినవాడై; 
లతా+అంగికి= తీగవలె సుకుమారమైన మేను గలదానికి; అనింద్య చరిత్రకు= నిందించదగిన శీలంగల దమయంతికి; 
వేడుకతోన్‌= సంబరంతో; నిజ, హృదయంబు= తన హృదయాన్ని, అంటే వలపును; ఎజీ.గించెన్‌= తెలిపాడు. 


తాత్పర్యం: చంద్రబింబంవంటి మొగం కలది, పెద్దవైన స్తనాలు కలది, లావణ్యవతి అయిన రాజకుమారి, సుందర 
గజరాజగమన, చందన పరిమళం వెదజల్లే మేనితావి కలది, దేదీష్యమానమైన వర్చస్సు కలది, పద్మదళాల వంటి 
విశాలమైన కన్నులు కలది అయిన దమయంతిని చూచి, ఆ కిరాతుడు పదునైన మన్మథబాణాలచేత కొట్టబడిన 
వాడయ్యాడు (కామభావ(్రేరితుడయ్యాడు). వెంటనే, అతడు మచ్చలేని చరిత్రగల ఆ లతాంగికి తన మనస్సులోని 
కోర్కెను వేడుకతో వెల్లడించాడు. 


విశేషం: ఈ వృత్తంలోని ప్రతిపాదంలోనూ న,జ,జ,జ,జ,జ,జ్కలగ అనే గణాలు వరుసగా ఉంటాయి. 8&, 14, 20 అక్షరాలతో 
యతిమైత్రి. 


ఆ.  _ అగ్నిశిఖయు. బోలె నంటను డాయను । జూడ రానియట్టి శుభచరిత్ర 
నెలుక లేని కఅకుటెలు కపేక్షించెం గా ।; దనక తనకు నాయు వల్పమైన. 91 


ప్రతిపదార్థం: అన్ని, శిఖయున్‌+పోలెన్‌= అన్నిజ్యాలవలె; అంటను= ముట్టుకొనటానికి; డాయను= సమీపించటానికి; చూడ, 
రానియట్టి= చూడటానికి వీలులేనట్టి; శుభచరి(త్రన్‌= మంచి ప్రవర్తన కల దమయంతిని; ఎలుక లేని= జ్ఞానంలేని; కణకు+ఎయుక= 
మొరటుమానిసి అయిన కిరాతుడు; కాదు+అనక= అది తనకు తగదని ఎంచక; తనకు; ఆయువు= ఆయుస్సు; అల్పము+ఐన= 
తక్కువ అవటంచేత; అపేక్షించెన్‌= కామించి కోరుకొన్నాడు. 


తాత్పర్యం: దమయంతి పరమ పవిత్రచరిత్ర. అగ్నిజ్యాల వంటిది. ముట్టుకొనటానికి గాని, సమీపించటానికిగాని 
వీలు కానట్టిది. తేరిపార చూడ వీలులేనిది. అటువంటి అనింద్యచరిత్రను ఆ మొరటు కిరాతుడు తగదని తలచక- 
తనకు ఆయుర్దాయం తక్కువ కావటంచేత- కామించి కోరుకొన్నాడు. 


దమయంతి శాపసంబునం గిరాతుండు చచ్చుట. (సం. 3-61-34) 


వ. దమయంతి వాని నలిగి చూచి 'యేను పతివత్ర నైతినేని యిద్దురాత్ముండైన కిరాతుం డిప్పుడ మృతుం 
డయ్యెడు' మని శాపం బిచ్చిన, వాం డప్పుడ యగ్నిదర్ధం బైన వృక్షంబునుంబోలె విగతజీవుండై పడియె; నట్లు 
పరమపతివ్రతాగుణప్రభావంబున. 92 


ప్రతిపదార్థం: దమయంతి; వానిన్‌+అలిగి, చూచి= ఆ కిరాతుడిని కోపించి చూచి; ఏను= నేను; పతివ్రతను+ఐతిన్‌+ఏని= 
నేనే కనుక పతివ్రతను అయితే; (పతివ్రత= భర్తపట్ట అనన్య అనురాగం గలిగి ఆరాధించే భార్య); ఈ, దురాత్ముండు+ఐన= 
ఈ దుష్టుడైన; కిరాతుండు= ఎయలుకు; ఇప్పుడు+అ= ఇప్పుడే; మృతుండు+అయ్యెడున్‌+అని= మరణిస్తాడుగాక అని; 
శాపంబు+ఇచ్చినన్‌= శాపాన్ని ఇవ్వగా; (శాపమంటే జరిగితీరే తిట్టు); వాండు= ఆ కిరాతుడు; అప్తుడు+అ= అప్పుడే; 
అగ్నిదగ్ధంబు+ఐన= నిప్పుచేత మండిపోయిన; వృక్షంబునున్‌+పోలెన్‌= చెట్టువలె; విగతజీవుండు+ఐ= పోయిన (ప్రాణం 
కలవాడై; పడియెన్‌= నేలపై పడ్డాడు; అట్టు= ఆ విధంగా; పరమ, పతివ్రతా, గుణ, ప్రభావంబునన్‌= గొప్ప పతివ్రతయొక్క 
గుణమహిమచేత. 


224 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: దమయంతి ఆ కిరాతుడిపై కోపించి చూచి 'నేను పతివ్రతనే అయితే దుష్టుడైన ఈ కిరాతుడు ఇప్పుడే 
ఇచట చనిపోవునుగాకి - అని శపించింది. అంత కిరాతుడు నిప్పుచేత దహించబడిన చెట్టువలె నేలపై కూలి 
మరణించాడు. అంత తన పాతివ్రత్యమాహాత్యంతో. 


విశేషం: ప్రాచీన భారతీయ వాజ్మయంలో పాతివ్రత్యం మిక్కిలి మహిమ కలిగినట్టిదిగా వర్లించబడింది. భర్తపట్ట త్రికరణశుద్దితోడి 
(ప్రేమ కల భార్య పతివ్రత. 


క. బాల హృదయమున నృపశా । ర్టూలు నిజాదీశు నిలిపి దుష్టోరగ శా 
ర్టూ లాభీల మృగావలి । కోలిన భయ మంద కరిగె నుగ్రాటవిలోన్‌. 93 


ప్రతిపదార్హం: బాల= చిన్నదయిన దమయంతి; హృదయమునన్‌= తన మనస్సులో; నృపశార్జూలున్‌= రాజులలో పెద్దపులి 
వలె శ్రేష్టుడైన; నిజ+అధీశున్‌= తన భర్త అయిన నలమహారాజును; నిలిపి= నెలకొలిపి; దుష్ట+ఉరగ, శార్జూల+ఆభీల, 
మృగ+ఆవలికిన్‌= (క్రూరాలైన పాముల, పెద్దపులుల, భయంకరమైన మృగాల సముదాయానికి; భయము+అందక= భయపడక; 
ఉ([గ్ర+అటవిలోన్‌= భయంకరమైన అడవిలో; ఓలిన= వరుసగా; అరిగెన్‌= వెళ్ళింది. 


తాత్పర్యం: దమయంతి తన హృదయంలో రాజులలో శ్రేష్పుడైన తన భర్త నలమహారాజును ధ్యానిస్తూ, 
పతివ్రతామాహాత్మ్య్యంవలన భయంకరారణ్యంలోని (క్రూరసర్స్పాలకు, పెద్దపులులకు, (కూరమృగాలకు భీతిచెందక 
వరుసగా పయనం సాగించింది. 


వ. మటథటియును. 94 
తాత్పర్యం: ఇంకా, 
సీ.  'సహకార! మత్రియసహకారుం బున్నాగ! । పున్నాగం దిలక! భూభువనతిలకు6 


జందన! బుధహరిచందను. బుప్పితా । శోక! సుహృజ్జినశోకదమను, 
వకుళ! కులైకదీపకు, విభీతక! భయో । పేతార్తిహరు నలు. బ్రీతితోడం 
గానరే కానలలోన లోకోత్తరు? నని మ్రాని మ్రానికి నరిగి యరిగి 


ఆ. యడుగు, నడుగు లెండ బొడ వొడం బొక్కిన । నిర రాంతరముల నిలుచు బిలుచు, 
గిరుల దరుల యెడల నురుగుహాగ్భహముల. । దొంగి తొంగి చూచు. దోయజాక్షి, 95 


ప్రతిపదార్థం: సహకార!= ఓ సహకార వృక్షమా! (సహకారం= తియ్యమామిడి); మత్‌+ప్రియ, సహకారున్‌= నాకు ప్రీతి 
కలిగించే సాయంచేసే వాడిని; పున్నాగ!= ఓ పున్నాగవృక్షమా! (సురపొన్న చెట్టు); పున్నాగున్‌= పురుష ్రేష్టుడిని; తిలక!= ఓ 
తిలకవృక్షమా! (తిలకం= బొట్టుగుచెట్టు); భూ, భువన, తిలకున్‌= భూలోకంలోని మనుజులలో శ్రేష్టుడిని (తిలకం శ్రేష్రాచకం); 
చందన!= ఓ చందనవృక్షమా!; బుధ, హరిచందనున్‌= బుద్దిమంతులకు హరిచందనం వంటివాడిని (హరిచందనం కల్పవృక్షాలలో 
ఒకటి- అంటే పండితులకు కోరిన కోరికలు ఈడేర్భేవాడిని); పుష్పిత+అశోక!= పుప్పించిన అశోకవృక్షమా!; సుహృద్‌+జన, 
శోక, దమనున్‌= మిత్రుల దుఃఖాన్ని హరింపచేసేవాడిని (మిత్రులకు అశోకుడిని); వకుళ!= ఓ వకుళవృక్షమా! (వకుళం= పొగడ 
చెట్టు); కుల+ఏక, దీపకున్‌= వంశమంతటికి ముఖ్యమైన జ్యోతివంటివాడిని; విభీతక!= ఓ విభీతకవృక్షమా! (విభీతకం= తాండ్ర 


ఆరణ్యపర్వము వా ద్వితీయాశ్వాసము 225 


చెట్టు) భయ+ఉపేత+ఆర్తిహరున్‌= భయంతో కూడిన వారియొక్క ఆరాటాన్ని తొలగించేవాడిని; లోక+ఉత్తరున్‌= లోకమంతటిలో 
శ్రేష్టుడిని; నలున్‌= నలమహారాజును; ట్రీతితోడన్‌= ర్రేమతోడ; కానలలోనన్‌= అడవులలో; కానరే= చూడరే; అని= అని 
విలపిస్తూ; తోయజ+అక్షి= పద్మాలవంటి కన్నులుగల దమయంతి; [మ్రాని (మ్రానికిన్‌= చెట్టు చెట్టుకు; అరిగి+అరిగి= వెళ్ళి, 
వెళ్ళి; అడుగున్‌= అడుగుతున్నది; అడుగులు= పాదాలు; ఎండన్‌= ఎండలో; పొడ+పొడన్‌+పొక్కిన= పొరలు రాలేటట్టు 
బొబ్బలెక్కగా; నిర్ణర+అంతరములన్‌= సెలయేళ్ళ మధ్య; నిలుచున్‌= నిలబడుతుంది; పిలుచున్‌= పిలుస్తుంది; గిరుల, 
దరుల+ఎడలన్‌= కొండగట్టుల చేరువలో; ఉరు= పెద్ద; గుహా, గృహములన్‌= గుహల ఉనికిపట్టులలో; తాంగి, తొంగి, 
చూచున్‌= మాటిమాటికి లోపలికి దృష్టిని సారిస్తుంది. 


తాత్పర్యం: ఈ పద్యంలో దమయంతి ఆర్తితో నలునికై వెదకటం వర్షించబడింది. తోయజాక్షి అయిన దమయంతి 
కారడవిలో నలుడిని వెదికింది. చెట్టు చెట్టును అడిగింది. ఓ సహకారవృక్షమా! నాకు ప్రీతిని చేకూర్చి నాతో 
సహకరించే నాభర్త నలమహారాజును చూచావా? ఓ పున్నాగవృక్షమా! పురుషులలో పున్నాగుడైన నలుడిని చూచావా? 
ఓ తిలకవృక్షమా! భూలోకంలో తిలకుడైన (శ్రేష్పుడైన) నలుడిని చూచావా? ఓ చందనవ్నృక్షమా! బుధులలో హరిచందన 
'ప్రాయుడైన నలుడిని చూచావా? పూచిన అశోకవృక్షమా! ఉత్తములగు మి(త్రుల శోకాన్ని నివారించే నల చక్రవర్తిని 
చూచావా? ఓ వకుళవృక్షమా! కులదీపకుడైన నలమహారాజును చూచావా? ఓ విభీతకవృక్షమా! (విభీతకమనగా 
తాండ్రచెట్టు. ఇది భయమును పుట్టించుటచే దీనికీపేరువచ్చింది) భయోపేతులకు విభీతకుడైన (భయాన్నిపోగొట్టి) 
నలుడిని చూచావా? నలుడు లోకోత్తరుడు. నలుడిని చూడలేదా” అని ఆమె ఎండలో అడవిలో అడుగులు 
బొబ్బలెక్కేటట్టు తిరుగుతూ చెట్టు చెట్టునూ పలకరిస్తూ తిరిగింది. వేడినేలపై నడువలేక సెలయేళ్ళలో నిలబడి 
పిలిచింది. కొండ చరియల దాపుల్లో వెదకింది. కొండ గుహలలో తాంగితాంగి చూచింది. 


విశేషం: ఈ పద్యంలో శ్లేషానుప్రాణితమైన అనుప్రాసం ఉన్నది. సహకారం అంటే తియ్యమామిడి చెట్టు, తోడ్పాటు అని 
అర్జాలు. అట్లే తక్కిన చెట్లపేర్లకు రెండర్భాలు ఉన్నాయి. అర్జాంతర స్పూర్తి శ్లేషు ఏకశబ్ద పునరావృత్తి అనుప్రాసం. దమయంతి 
దృష్టికి ఆ అడవి అంతయు నలుడి గుణశీల లక్షణమయంగా కనిపించింది. సహకార వృక్షంలో నలుడి సహకారత్వం, పున్నాగ 
వృక్షంలో నలుడి పున్నాగత్వం, చందనవృక్షంలో హరిచందనత్వం, అశోకవృక్షంలో నలుడి అశోకత్వం, వకుళంలో నలుడి 
కులదీపకత్వం, విభీతకంలో నలుడి ధైర్యాన్ని, విభీతకత్వాన్ని దమయంతి దర్శించింది. దమయంతికి ఆ అడవి నలుడి 
విశ్వరూప (ప్రదర్శనం అనిపించింది. నలుడిపై ఆమె వలపు అటువంటిది. 


వ. _ ఇట్లు దమయంతి నిజనాథు నన్వేషించుచు భీషణారణ్యంబునం ద్రిమ్మరునది ముందట. 96 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ రీతిగా దమయంతి; నిజ, నాథున్‌= తన భర్తను; అన్వేషించుచున్‌= వెదకుతూ; భీషణ+అరణ్యంబునన్‌= 
భయంకరమైన అడవిలో; త్రిమ్మరునది= దిక్కుతోచక తిరుగుతున్నట్టిది; ముందట= ఎదురుగా. 


తాత్పర్యం: ఈ విధంగా దమయంతి తన భర్తకొరకు వెదకుతూ భయంకరమైన అడవిలో దిక్కుతోచక తిరుగుతూ 
తన ఎదుట (తర్వాతి పద్యంతో అన్వయం). 


మత్తకోకిలము. 
వారిభక్షులు పర్ణభక్షులు వాయుభక్షులు శాకనీ 
వారభక్షులు వృక్షమూల నివాసయుక్తులునై తపం 


226 శ్రీనుదాంధ్ర మహాభారతము 


బారజేయు మహామునీంద్రుల యాశ్రమం బెడ6 గాంచె నం 

భోరుహాక్షి పురాసమార్జితపుణ్యకర్మఫలంబునన్‌. 97 
ప్రతిపదార్థం: వారి, భక్షులు= నీటిని ఆహారంగా స్వీకరించి (బ్రతికేవారు; పర్హ భక్షులు= ఆకులు ఆహారంగా తిని బ్రతికేవారు; 
వాయు, భక్షులు= గాలిని ఆహారంగా తీసికొని బ్రతికేవారు; శాక, నీవార, భక్షులు= ఆకుకూరలు, నివ్వరిగింజలు ఆహారంగా 
తిని (బ్రతికేవారు; వృక్ష మూల, నివాస, యుక్తులును+ఐ= చెట్ల మొదళ్ళలో (నివాసాలు గల) నివసిస్తూ ఉన్న వారున్నూ అయి; 
తపంబు+ఆరన్‌+*చేయు= దీక్షతో తపస్సుచేసే; మహా, ముని+ఇంద్రుల= గొప్ప బుషివర్యులయొక్క; ఆశ్రమంబు= ఆ(శ్రమాన్ని; 
అంభస్‌+రుహ+అక్షి= పద్మాలవంటి కన్నులు గల దమయంతి; పురా, సమార్దిత, పుణ్య, కర్మ ఫలంబునన్‌= పూర్వంలో 
సంపాదించబడిన పుణ్యకార్యాల ఫలితంగా; ఎడన్‌= అల్లంతదూరంలో; కాంచెన్‌= చూచింది. 


తాత్సర్యం: పద్మాలవంటి కన్నులు గల దమయంతి తన పూర్వపుణ్యఫలంవలన ఆ అడవిలో అల్లంతదూరాన ఒక 
బుష్యాశ్రమ స్టలాన్ని చూచింది. ఆ ఆశ్రమంలో నీరు మాత్రమే ఆహారంగా గొని తపస్సు చేసేవారు, ఆకులు 
మాత్రమే తిని తపస్సు చేసేవారు, గాలి మాత్రమే క్రోలేవారు, ఆకుకూరలు, నివ్వరిగింజలు తిని తపస్సు చేసేవారు, 
చెట్ల (క్రింద నివసిస్తున్సవారు అయిన ముని(శ్రేషప్టులను చూచింది. 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.46 విశేషాంశం చూడండి. 


వ. ఇట్లు మృగవ్యాళ తస్కర కిరాత నిరంతరం బయిన కాంతారంబునం బుణ్యనదీతీరంబున నొక్కముని పల్లియం 
గని యందు వసిష్ట వామదేవ వాలఖిల్య భృగు నారద సదృశులైన మహామునులం గని నమస్కరించియున్న 
నమ్మునులు దమయంతిం జూచి యచ్చెైరువడి 'యవ్వా! నీ వెవ్వరిదాన? వివ్వనదేవతవొ! దేవభామినివొ! 
దివ్యంబైన తేజంబుతో నేకతంబ యేల క్రుమ్మరియెద?' వనిన వారలకు దమయంతి యిట్లనియె. 98 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా మృగ, వ్యాళ తస్కర, కిరాత, నిరంతరంబు+అయిన= జంతువులతో, పాములతో, 
దొంగలతో, ఎజుకులతో ఎల్లప్పుడును కూడి ఉన్న; కాంతారంబునన్‌= అడవిలో; పుణ్య, నదీ, తీరంబునన్‌= పవిత్రమైన 
నదిఒడ్డున; ఒక్క, ముని, పల్లియన్‌+కని= ఒక బుష్యాశ్రమాన్ని చూచి; అందున్‌= ఆ మునిపల్లెలో; వసిష్ట వామదేవ, 
వాలఖిల్య, భృగు, నారద సదృశులు+ఐన= వసిష్టుడు, వామదేవుడు, వాలఖిల్యులు, భృగువు, నారదుడు-అనే మునులతో 
సమానులైన; మహా, మునులన్‌+కని= గొప్ప బుషివరేణ్యులను చూచి; నమస్కరించి+ఉన్న= వందనాలు అర్పించి ఉండగా; 
ఆ+మునులు= ఆ బుషులు; దమయంతిన్‌+*చూచి= దమయంతినికాంచి; అచ్చెరువడి= ఆశ్చర్యం పొంది; అవ్వా= అమ్మా!; 
నీవు+ఎవ్వరిదానవు= నీవు ఎవరికి సంబంధించినదానివి; ఈ+వన, దేవతవా= ఈ వనానికి సంబంధించిన దేవతవా?; దేవ, 
భామినివొ;= అప్పురసవా (దేవతవా)!; దివ్యంబు+ఐన= దేవతలకు అనువైన; తేజంబుతోన్‌= వర్చస్సుతో; ఏకతంబు+అ= 
ఒంటరిగా; ఏల, (క్రుమ్మరియెదవు?= ఎందుకు తిరుగుతున్నావు?; అనినన్‌= అని అడుగగా; వారలకున్‌= ఆ మునులకు; 
దమయంతి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


తాత్పర్యం: క్రూరమృగాలు, పాములు, దొంగలు, కిరాతులు ఎల్లప్పుడు తిరుగాడే అడవిలో దమయంతి ఒక 
పవిత్రమైన నదిఒడ్డున ఒక మునిపల్లెను చూచింది. ఆ బుష్యాశమంలోని మహర్షులు వసిస్ట్ర వామదేవ, వాలఖిల్య, 
భృగు, నారదుల వంటివారు. దమయంతి ఆ బుషీశ్వరులకు నమస్కరించింది. ఆ మునులు దమయంతి అతిలోక 
సౌందర్యానికి, వర్చస్సుకు ఆశ్చర్యపరవశులై 'అమ్మా! నీవు వనదేవతవా? దేవతా(ప్రీవా? ఎవరవు నీవు? ఈ అడవిలో 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 227 


ఎందుకు ఈ రీతిగా ఒంటరిగా తిరుగాడుతున్నావు? అని ప్రన్నించారు. వారికి దమయంతి ఇట్టా బదులు 
పలికింది. 


క. 'విను6 దేం బుణ్యశ్లోకుం ; డనంగ సదా యజ్ఞనిరతు6 డనంగ ధరిత్రిం 
దనరిన నలు భార్యను, స । జననుత దమయంతి యన నెసంగినదానన్‌. 99 


ప్రతిపదార్థం: వినుండు; ఏన్‌= నేను, పుణ్యశ్టోకుండు+అనంగన్‌= పవిత్రమైన చరిత్ర కలవాడుగా కీర్తి పొందినవాడు అనగా; 
సదా= ఎల్లప్పుడు; యజ్ఞనిరతుండు+అనంగన్‌= యజ్ఞాలు చేయటంలో మిక్కిలి ట్రీతి కలవాడు అనగా; ధరిత్రిన్‌*తనరిన= 
భూమిపై విలసిల్లిన; నలు, భార్యను= నలుడి భార్యను; సజ్జన, నుత, దమయంతి+అనన్‌= మంచివారిచేత కొనియాడబడే 
దమయంతి అని (అనే పేరుతో); ఎసంగినదానన్‌= ఒప్పినట్టిదానిని. 


తాత్పర్యం: దయచేసి నా వృత్తాంతం అవధరించండి. 'పుణ్యచరిత్రుడుగా కీర్తిని ఆర్జించినవాడున్నూ, ఎల్లప్తుడు 
యజ్ఞాలు చేయటంలో మిక్కిలి ప్రీతి కలవాడున్నూ అయి భూమండలంపై విలసిల్లిన నలుడి భార్యను నేను. 
పెద్దలచేత మన్ననలు పొందిన నాపేరు దమయంతి. 


వ. విధివశంబున నన్నుం బాసి నా హృదయేశ్వరుం దెట యేనియుం బోయిన. దదన్వేషణాసక్తచిత్తనై విపిన 
పరిభ్రమణంబు సేసెద; మీతపోవనంబునకు వచ్చి నలుండు భవత్పాదాభివందన కృతార్థుండై 
యెక్కడికింబోయె? నతని పోయిన వల నెజుంగుదురేని నానతిండు; కొన్ని దినంబులలోన. దద్దర్శనంబు 
సంభవిల్లనినాండు దేహంబు విడుతు” నని యేడ్డుచున్న దానిం జూచి కరుణించి మును లిట్లనిరి. 100 

ప్రతిపదార్థం: విధి, వశంబునన్‌= దురదృష్టం చొప్పున; నన్నున్‌+పాసి= నన్ను వదలిపెట్టి; నా హృదయ+ఈశ్చరుండు= నా 
భర్త; ఎట+ఏనియున్‌+పోయి= ఎచటికో తెలియని చోటికి వెళ్లగా; తద్‌+అన్వేషణ+ఆసక్త, చిత్తను+ఐ= ఆతడిని వెదకటంలో 
లగ్నమైన మనస్సు కలదానినై; విపిన, పరిభ్రమణంబు= అడవిలో చుట్టూ తిరుగాడటం; చేసెద= సలువుతున్నాను; మీ, 
తపన్‌+వనంబునకున్‌, వచ్చి= మీ తపోవనానికి వచ్చి; నలుండు; భవత్‌, పాద+అభివందన, కృత+అర్జుండు+ఐ= మీ 
అడుగులకు నమస్కరించటంచేత ధన్యుడై; ఎక్కడికిన్‌*పోయెన్‌? ఎచటికి వెళ్ళాడు?; అతని, పోయిన, వలను= అతడు వెళ్ళిన 
దిక్కు; ఎజుంగుదురు+ఏనిన్‌= మీకు తెలిసినట్టయితే; ఆనతి+ఇండు= దయచేసి తెల్పండి; కొన్ని దినంబులలోనన్‌= ఇంక 
కొన్ని రోజుల లోపల; తద్‌+దర్శనంబు= ఆతడిని చూడటం; సంభవిల్లనినాండు= జరుగనివేళ;ు దేహంబు, విడుతున్‌= 
ఆత్మహత్యకు పాల్పడగలను; అని= అంటూ; ఏడ్భుచున్నదానిన్‌= శోకిస్తున్న దమయంతిని; చూచి; కరుణించి= దయకలిగి; 
మునులు+ఇట్టు+ అనిరి= మునులు ఈ రీతిగా అన్నారు. 


తాత్పర్యం: విధివిపరిపాకంచేత నన్ను విడిచి నా ప్రాణేశ్వరుడు నలుడు ఎచటికో వెళ్ళిపోయాడు. నేను నా భర్తను 
వెదకుతూ ఈ అడవిలో తిరుగాడుతున్నాను. మీ తపోవనానికి వచ్చి నలుడు మీ పాదాలకు నమస్కరించి ధన్యుడై 
ఎటైనా వెళ్ళిపోయాడా? ఆతడు పోయిన వైపు మీకు తెలిసి ఉంటే దయచేసి తెలుపండి. ఇక కొన్ని దినాలలో నేను 
నా భర్తను చూడలేకపోతే (ప్రాణాలు విడిచిపెట్టుతాను'- అని ఏడుస్తున్న దమయంతికి ఆ బుషివరేణ్యులు ఇట్లా 
చెప్పారు. 
క. “'వనజాయతాక్షి! కఠిపయ । దినముల. జూడంగ. గాంతు తివిరి నలుని భూ 

జననుతు నెప్పటియట్టుల ।; తన పురమున రాజ్యలీల. దనరెడివానిన్‌. 101 


228 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్హం: వనజ+ఆయత+అక్షి!= పద్మాలవలె విశాలమైన కన్నులు గల దమయంతీ!; కతిపయ, దినములన్‌= కొన్నాళ్ళలో; 
ఎప్పటి+అట్టులు+అ= యథా(ప్రకారంగానే; తన పురమునన్‌= తన రాజధానిపట్టణంలో; రాజ్యలీలన్‌= దొరతనంచేస్తూ; 
తనరెడివానిన్‌= విలసిల్లేవాడిని; భూ, జన, నుతున్‌= భూమిలోని ప్రజలచేత క్షీర్తించబడినవాడిని; నలుని; తివిరి= పూనికతో; 
చూడంగన్‌+కాంతు= చూడగలవు. 


తాత్పర్యం: 'తామరరేకులవంటి విశాలమైన కన్నులు కల ఓ దమయంతీ! కొన్నినాళ్ళలో నీవు నీ భర్త అయిన 
నలుడిని- పూర్వంవలెనే తన రాజధానీనగరంలో రాజ్యవైభవంతో విలసిల్లేవాడినిగా, ప్రజానురంజకుడైన ప్రభువుగా 
చూడగలవు. 


వ. _ ఏము తపోదృష్టిం జూచితిమి, దుఃఖింపకుండు' మని తాపసులు దమ యగ్నిహోత్రంబులయు నపారఫల 
పుష్పతరు నదీ రమ్య తపోవనంబులయు.దోడ నదృశ్యులైనం జూచి దమయంతి “యిది కలయో నిక్కునంబో' 
యని విససయం బందుచుం జని, ముందట నొక్కచనుపం గని దానిం జొచ్చునపు దందలి జనంబులు.102 

ప్రతిపదార్హం: ఏము= మేము; తపన్‌+దృష్టిన్‌+చూచితిమి= తపస్సుయొక్క మహిమచేత లభించిన చూపుతో చూచాము; 

దుఃఖింపకుండుము+అని= శోకించకుము అని చెప్పి; తాపసులు= బుషులు; తమ అగ్నిహాత్రంబులయున్‌= తమ 
నిప్తుకుండాలతో; అపార, ఫల, పుష్ప, తరు, నదీ, రమ్య, తపస్‌+*వనంబులయున్‌+తోడన్‌= మితిలేని పండ్లు పువ్వులు గల 
చెట్లతో కూడిన నదీతీరాల్లో విలసిల్లే ఏటిప్రక్కన ఉండటంచేత అందమైన తపస్సు చేసుకొనే తోటలతోడ; అదృశ్యులు+ఐనన్‌= 
అంతర్జానం కాగా; చూచి; దమయంతి; ఇది కలయో= ఇది స్వపష్నమో; నిక్కువంబో= నిజమో; అని= అని తలపోసి; 
విస్మయంబు= అబ్బురపాటు; అందుచున్‌= పొందుతూ; చని= వెళ్ళి; ముందటన్‌= ఎదుట; ఒక్క, చనుపన్‌+కని= ఒక సార్ధం 
చూచి, (సార్ధం అంటే వర్తకజన సమూహం, దేశదేశాలకు వాణిజ్యానికై పయనించేది); దానిన్‌+*చొచ్చునపుడు= ఆ గుంపులో 
(ప్రవేశించేటప్పుడు; అందలి, జనంబులు= ఆ సార్ధంలోని జనులు. 


తాత్పర్యం: మేము తపోదృష్టితో చూచి నీకు ఈ విషయాలు తెలిపాము. శోకించవద్దు' - అని చెప్పి ఆ తాపసులు 
వారి అగ్నిహోత్రాలతో, పూలు, పండ్లు గల చెట్లతో కూడిన రమ్యమైన ఆ నదీ తీరంలోని బుష్యాశమాలతో 
మాయమయ్యారు. దమయంతి అది స్వప్నమా! నిజమా! అని ఆశ్చర్యపడి అడవిలో వెళ్లుతుండగా ఆమె యెదుట 
ఒక వర్తకుల గుంపు కనిపించింది. దమయంతి ఆ గుంపును చేరటంతో అందున్న వ్యాపారులు (ఆమెను చూచారు) 


సీ. _ పాంసుజాలములు పైబ్రాంకినం గరము రూ । క్షములగు నూర్జ్వ్వాలకముల దాని 
నతిమలినంబైన యర్ధవస్త్రంబుచే । నావృతం బగు దేహయప్టి దాని, 
నాలి తృష నిద్ర యను వీని నెటుం/గక । యున్న్మాదినియు. బోలె నున్న దాని, 
దమయంతి. జూచి కొందటు పిశాచం బని । పఅచిరి, కొందఖు భయము వొంది. 


ఆ. _ రందు€ గొంద అధిక హాస్యంబు సేసిరి, ।; 'యడవి నేమి రోసె' దనిరి కొంద, 
“అవ్వ! నీవు వేల్చ్పవగు' దని కొందటు । మొగిన కేలు మొగిచి మైొక్కి రంత. 103 


ప్రతిపదార్థం: పాంసు, జాలములు= ధూళికణాల సముదాయం; పైన్‌+ప్రాంకినన్‌= పైకి విస్తరించి వ్యాపించగా; కరము= 
మిక్కిలి; రూక్షములు+అగు= ఎ(ర్రబారిన; ఊర్హ్య+అలకములదానిన్‌= పై ముంగురులు కలదానిని; అతి, మలినంబు+ఐన= 


ఆరణ్యపర్వము వా ద్వితీయాశ్వాసము 229 


మిక్కిలిమాసినట్టి; అర్హ వ(స్తంబుచేన్‌= సగంచీరచేత; ఆవృతంబు+అగు= కప్పబడిన; దేహ, యపష్టిదానిన్‌= దేహమనే కర్ర 
కలదానిని; అంటే మిక్కిలి చిక్కిన శరీరం కల దానిని; ఆకలి= తిండికైన తహతహ; తృష= దాహం; నిద్ర= నిదుర; అను= 
అనే; వీనిన్‌= వీటిని; ఎజుంగక= తెలియక; ఉన్మాదినియున్‌+పోలెన్‌= పిచ్చిదానివలె; ఉన్నదాని= కనిపిస్తున్న దానిని; దమయంతిన్‌= 
దమయంతిని; చూచి; కొందజు= కొంతమంది; పిశాచంబు+అని= దయ్యమని; పజచిరి= పారిపోయారు; కొందటు, 
భయము+పొందిరి= భయపడ్డారు; అందున్‌= ఆ సార్ధంలో; కొందబజు= కొంతమంది; అధిక, హాస్యంబు+చేసిరి= మిక్కుటంగా 
ఎగతాళి చేశారు; కొందజు= కొంతమంది; అడవిన్‌+ఏమి, రోసెదు+అనిరి= ఈ అడవిలో ఏమి వెదకుతున్నావు? అని 
అడిగారు; కొందజు= కొంతమంది; అవ్వ!= అమ్మా! నీవు; వేల్చ్పవు+అగుదు= దేవతవు అవుతావు; అని; మొగిన= పూనికతో; 
కేలు, మొగిచి= చేతులు జోడించి; అంతన్‌= అంతట; (మొక్కిరి= నమస్కరించారు. 


తాత్పర్యం: ఆ వర్తకసమూహం దమయంతిని చూచి పలుతెరగుల తలపోశారు. రేగినదుమ్ము నెత్తిపై పడటంచేత 
ఎర్రబారిన ముంగురులు కలదానిని, మిక్కుటంగా మాసిపోయిన సగంచీరచేత కప్పుబడి బెత్తంవలె కనిపించే శరీరం 
కల దానిని; ఆకలి, దప్పిక, నిదుర అనే వాటికి దూరమై పిచ్చిదానివలె తిరుగుతున్నదానిని ఆ దమయంతిని చూచి 
కొందరు ఆమెను దయ్యం అనుకొని భీతితో పారిపోయారు. కొందరు ఆమెను అపహాస్యం చేశారు. కొందరు 'అవ్వా! 
ఈ అడవిలో నీవు దేనికొరకు వెదకుతున్నావు”? అని ప్రశ్నించారు. కొందరు 'దేవీ! నీవు సాక్షాత్తు భువికి దిగి వచ్చిన 
దేవతవే' అని కేలు మోడ్చి మొైక్కారు. 


వ. దమయంతియు సార్ధవాహుంజూచి' యిమృ్మహాగహనంబున నిట్టి జనసంకులం బైన సార్ధంబు 
గానంబడియెడు నెట్టి పుణ్యంబో' యని పల్కి మజియు నిట్లనియె. 104 


ప్రతిపదార్థం: దమయంతియు= దమయంతి సయితం; సార్ధవాహున్‌+చూచి= వర్తక (ప్రముఖుడిని చూచి; ఈశ+మహాి, 
గహనంబునన్‌= ఈ గొప్పు అడవిలో; ఇట్టి, జన, సంకులంబు+ఐన= ఈ విధంగా జనులచేత క్రిక్కిరిసిన; సార్థంబు= 
వర్తకుల గుంపు; కానంబడియెడున్‌= కనిపిస్తున్నది; ఎట్టి; పుణ్యంబో= ఎటువంటి మంచి కర్మకు ఫలితమో?; అని పల్కి= 
అని వచించి; మజియున్‌= వెండియు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: దమయంతి వర్తకుడిని చూచి ఇట్టా పలికింది - “ఈ ఘోరారణ్యంలో ఈ వర్తక జనులు కనిపించటం 
ఎంతటి పుణ్యం! అని, ఆమె మళ్ళీ ఇట్టా అన్నది. 


క. _ 'ఏను నలు భార్యం బుణ్యవి । హీనత. బతి. బాసి నవసి యేకాంతమ యీ 
కానల. బరిభ్రమించెద6 । గానరె ? మీ రమృతసదృశు6 గరుణాత్ము నలున్‌?” 105 


ప్రతిపదార్ధ్హం: ఏను= నేను; నలుభార్యన్‌= నలుడిభార్యను; పుణ్య, విహీనతన్‌= పుణ్యం కొరవడటంచేత, అంటే కేవలం 
దురదృష్టవశాన; పతిన్‌+పాసి= భర్తను ఎడబాసి; నవసి= మిక్కిలి గాసిచెంది; ఏకాంతము+అ= ఒంటరిగా; ఈ కానలన్‌= ఈ 
అడవులలో; పరిభ్రమించెదన్‌= చుట్టూ తిరుగుతున్నాను; అమృత, సదృశున్‌= అమృతంతో సరిపోలేవాడిని; కరుణాత్మున్‌= 
దయామయుడిని; నలున్‌= నలుడిని; మీరు; కానరె= చూడలేదా? 


తాత్పర్యం: 'నేను నలుడిభార్యను, దురదృష్టవశాన నేను నా భర్తను ఎడబాసి, ఒంటరిగా ఈ అడవులలో కష్టాలపాలై 
తిరుగాడుతున్నాను. అమృత సమానుడు, దయామయుడు అయిన నలుడిని మీరు ఎచటనైనా చూడలేదా?” 


230 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: ఆనంద ముద్రణాలయం వారి ప్రతిలో “గానరె? మీ రమరసదృశుల” అనే పాఠాంతరం ఉన్నది. దీనిని బట్టి “నలుడు 
దేవతలతో సమానుడు”- అనే విశేషార్థం వెల్లడౌతున్నది. 


వ. అనిన దానికి సార్రవాహుండు శుచి యను వాం డిట్లనియె. 106 
ప్రతిపదార్హం: అనినన్‌= అని దమయంతి చెప్పగా; దానికిన్‌= ఆ దమయంతికి; సార్ధవాహుండు= సార్ధంలోని వర్తకుడు; 


శుచి+అనువాండు= శుచి అనే పేరు గల వణిక్‌ప్రముఖుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: అని దమయంతి చెప్పగా శుచి అనే పేరుగల వర్తకప్రముఖుడు దమయంతితో ఇట్టా బదులు 
పలికాడు. 


క. “నలు€ గాన మివ్వనంబున. । గల వెప్పుడు€ గాంతు ముగ్రకరులను సింహం 
బుల బుక్షంబుల; నిది మ । ర్వ్యుల కవిషయ; మాతపంబు దూజదు దీనన్‌. 107 


ప్రతిపదార్హం: ఈ+వనంబునన్‌= ఈ అడవిలో; నలున్‌+కానము= నలుడిని చూడలేదు; ఉగ్ర, కరులను= భయంకరాలైన 
ఏనుగులను; సింహంబులన్‌= సింగాలను; బుక్షంబులన్‌= ఎలుగుబంట్లను; ఎప్పుడున్‌= సతతం; కాంతుము= చూస్తూ 
ఉంటాము; కలవు= ఉన్నాయి; ఇది= ఈ అరణ్యం, మర్త్యులకు= మానవులకు; న+విషయము= చేరగూడని ప్రదేశం; దీనన్‌= 
ఈ అడవిలో; ఆతపంబు= ఎండ; దూజదు= చొరబడదు. 


తాత్సర్యం: “ఈ అడవిలో మేము నలుడిని చూడలేదు కాని, ఇక్కడ ఉండే భయంకరాలైన సింహాలను, ఏనుగులను, 
ఎలుగుబంట్లను మాత్రం చూస్తూ ఉంటాము. ఈ అడవి మనుజులు '్రవేశించదగిన ప్రదేశం కాదు. ఇందులోకి 
సూర్యరశ్మికూడా ప్రవేశించలేదు”. 

వ. అనిన 'నిచఛ్చనుప యెట వోయెడు?' నని యడిగినం 'జేదిపతియైన సుబాహుపురంబునకుం బోయెడు' నని 


చెప్పిన 'నట్లేని మీతోడ వచ్చెద” నని యప్పరమపతివ్రత పతిదర్శన లాలసయైై మునుల పలుకులు 
తలంచుచు సార్ధంబుతో నరిగిన. 108 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఈ+చనుప= ఈ వర్తకులగుంపు; ఎట+పోయెడున్‌= ఎక్కడికి పోతుంది; అని+అడిగినన్‌= 
అని దమయంతి అడుగగా; (శుచి బదులు పలుకుతూ), చేది, పతి+ఐన= చేదిదేశప్రభువు అయిన; సుబాహు 
పురంబునకున్‌+పోయెడున్‌= సుబాహువుయొక్క రాజధానీనగరానికి పోతుంది; అని, చెప్పినన్‌= అని చెప్పగా; అట్టు+ఏని= 
అట్టయితే; మీ తోడ, వచ్చెదన్‌= మీతోపాటు వస్తాను; అని; ఆ+పరమ పతి[వ్రత= ఆ గొప్ప పతివ్రత; పతిదర్శన లాలస+ఐ= 
భర్తను చూడాలనే కోరికకలదై; మునుల, పలుకులు= మునుల మాటలు; తలయచు= స్మరిస్తూ: సార్థంబుతోన్‌= చనుపతో; 
అరిగినన్‌= వెళ్ళగా. 


తాత్పర్యం: అని శుచి అనే వర్తకప్రముఖుడు చెప్పగా, దమయంతి -“ఈ వర్తకులందరు ఎక్కడికి వెళ్తారు?'- అని 
ప్రశ్నించింది. “ఈ వర్తకులందరు చేదిప్రభువు సుబాహువుయొక్క రాజధాని నగరానికి వెళ్తారు. - అని శుచి 
బదులు పలికాడు. 'అట్టయితే నేను మీతో వస్తాను'- అని దమయంతి భర్తను చూడాలనే తహతహతో, బుషివరేణ్యుల 
మాటలు స్మరిస్తూ, వారితో కలసి వెళ్ళింది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 231 


క. _ కడునెండ యెక్కునంతకు । నుడుగక యచ్చనుప నడచి యుగ్రాటవిలో 
విడిసె బహుశీతజలముల । బెడం గగు నొక చెటువునొద్దం బెద్దయు డప్పిన్‌. 109 


ప్రతిపదార్థం: కడున్‌+ఎండ= మిక్కుటంగా ఎండ; ఎక్కునంతకున్‌= (మింటి పైకి) ఎగటబ్రాకే వరకు; ఉడుగక= విరమించక; 
ఆ+చనుప= ఆ సార్ధం; నడచి= పయనించి; ఉగ్ర+అటవిలోన్‌= భయంకరమైన అడవిలో; బహు, శీత, జలములన్‌= మిక్కిలి 
చల్లని నీళ్లచేత; బెడంగు+అగు= మంచిదైన; ఒక, చెణువు+ఒద్దన్‌= ఒక తటాకం దగ్గర; పెద్దయు, డప్పిన్‌= పెను దాహంచేత; 
విడిసెన్‌= విడిది చేసింది. 


తాత్పర్యం: మిక్కిలిగా పొద్దు ఎక్కేవరకు ఆ వర్తకులు పయనించి, చల్లని నీళ్ళచేత ఆహ్లాదకరంగా కనిపించే 
చెరువు దగ్గర దాహం తీర్చుకొని విశ్రమించటానికి విడిది చేసారు. 


వ. అంత. 110 
తాత్పర్యం: అప్పుడు. 
సీ. _ అర్దరాత్రమునప్పు డందుల కేతెంచె ।; గజయూథములు జలకాంక్షం జేసి 

యంబుధి విమలతోయంబు లాస్వాదింప€ । జనుదెంచు జలధరసమితియట్ల 

యళచ్చన్వలోన నిద్రాసక్తులైన వా । రున్నత ద్విపముల యుగ్ర పాద 

హతిం జేసి మర్చితు లైరి కొందటు, దంత । హతిం జేసి భిన్నాంగు లైరి కొంద, 


ఆ. _ అఅచి ప్రాణభీతిం బజచి మహీజంబు । లెక్కి రందు€ గొంద అుక్కడంగి; 
చనుప యిట్టిపాటం బెనుపటీ యవినీతు । సిరియుంబోలె నడంగి విరిసి చనియె. 111 


ప్రతిపదార్థం: అర్హ రాత్రము+అప్పుడు= నడిరేయి వేళు అందులకు= అచటికి; జల, కాంక్షన్‌+చేసి= నీటిని (త్రాగటంకొరకు; 
గజ, యూథములు= ఏనుగుల గుంపులు; అంబుధి, విమల, తోయంబులు= సముద్రంలోని నిర్మల జలాలు; ఆస్వాదింపన్‌= 
(కోలటానికి; చనుదెంచు= వచ్చే; జలధర, సమితి+అట్టు+అ= మేఘాల సమూహాల వలె; ఏతెంచెన్‌= వచ్చాయి; ఆ+చన్పలోనన్‌= 
ఆ సార్ధంలో; కొందజు= కొంతమంది; నిద్రా+ఆసక్తులు+ఐనవారు= నిద్రలో తగుల్కొన్నవారు; ఉన్నత, ద్విపముల= పెద్ద 
ఏనుగుల; ఉ(గ్ర, పాద, హతిన్‌+చేసి= భయంకరమైన పాదాలయొక్క తాకిడిచేత; మర్చితులు+ఐరి= మర్షించబడ్డారు, అంటే 
నలగగొట్టబడి మరణించారు; కొందణు= కొంతమంది; దంతహతిన్‌+చేసి= దంతాల తాకిడిచేత; భిన్న+అంగులు+ఐరి= 
ముక్కలైన శరీరాలు కలవారైనారు (ఎముకలు, అంగాలు విరిగినవారైనారు); అందున్‌+కొందటు= వారిలో కొంతమంది; 
ఉక్కు+అడంగి= స్టైర్యం కోల్పోయి; అజచి= పెనుకేకలు పెట్టి; ప్రాణభీతిన్‌= ప్రాణభయంచేత; పఅచి= పరుగెత్తి; మహీజంబులు= 
చెట్లను; ఎక్కిరి= అధిరోహించారు; చనుప= సార్ధం; ఇట్టి, పాటన్‌= ఇట్టి పరిస్థితి వలన; పెనుపు+అజి= సమృద్ధిని కోలుపోయి 
(అంటే సంఖ్యాబలాన్ని కోల్పోయి, క్షీణించి); అవినీతు, సిరియున్‌+పోలెన్‌= నీతిబాహ్యుడి ఐశ్వర్యంవలె; విరిసి, చనియెన్‌= పగిలి 
(చెదరి) పోయింది. 


తాత్సర్యం: నడిరేయి నీరు త్రాగటానికై అడవి యేనుగుల గుంపులు ఆ చెరువు దగ్గరకు వచ్చాయి. ఆ యేనుగులు, 
సముద్ర జలాలను (త్రాగటానికై సముద్రాన్ని చేరిన మేఘాల సమూహాలవలె ఉన్నాయి. ఆ సార్ధంలో నిద్రలో 
నిమగ్నులై ఉండే కొంతమంది ఏనుగుల పాదతాడనంచేత మరణించారు. కొంతమంది ఏనుగుల దంతాలచేత 


232 శ్రీనుదాంధ్ర మహాభారతము 


శరీరాలు చీలి చనిపోయారు. కొంతమంది స్టెర్యం కోల్పోయి అరుస్తూ ప్రాణభీతితో పరుగెత్తి చెట్టు ఎక్కారు. ఈ 
విధంగా ఆ సార్ధం నీతిబాహ్యుడి సంపదవలె క్షీణించి చెదిరిపోయింది. 


న. _ అట్టి సంక్షోభంబున మరణంబునకుం దప్పి దమయంతి యాత్మగతంబున. 112 


ప్రతిపదార్ధం: అట్టి= అటువంటి; సంక్షోభంబునన్‌= అలజడిలో; మరణంబునకున్‌+తప్పి= చావకుండ తప్పించుకొని; దమయంతి; 
ఆత్మగతంబునన్‌= తనలో తాను ఇట్టా తలచింది. 


తాత్పర్యం: అటువంటి అలజడిలో దమయంతి దైవికంగా చావును తప్పించుకొని తన మనస్సులో ఇట్టా తలపోసింది. 


ఆ. “జీవితార్జు లైన జీవుల సుఖసుప్తు । లైన వారి. జంపె నజఖవ నజవ; 
మరణకాంక్ష నున్న మగువ జంపక నను । మజచిె; విధి కరంబు మందబుద్ది. 113 


ప్రతిపదార్థం: జీవిత+అర్జులు= బ్రతకాలనే కోరిక ఉన్నవారు; ఐన; జీవులన్‌= ప్రాణులను; సుఖ, సుప్తులు+ఐన వారిన్‌= 
సుఖంగా నిద్రిస్తున్నవారిని; అణవన్‌+అజవన్‌= కేకలు పెట్టుతుండగా; చంపెన్‌= చంపాడు; మరణ కాంక్షన్‌+ఉన్న, మగువను= 
చనిపోవాలనే కోరికతో ఉన్న ఆడుదానిని; ననున్‌= నన్ను; చంపక= చంపకుండ; మటజుచె= విస్మరించాడు; విధి= దైవం; 
కరంబు= మిక్కిలి; మందబుద్ధి= బుద్దిహీనుడు. 


తాత్పర్యం: బ్రతికి ఉండాలనే కోరికతో మైమరచి నిద్రిస్తున్నవారిని, ప్రాణభయంతో కేకలు పెట్టుతూవుండగా 
చంపివేశాడు. కాని, చావాలనే కోరికతో ఉన్నదానిని నన్ను చంపకుండ మరచిపోయాడు । ఆ విధి మిక్కిలి 
బుద్ధిహీనుడు కదా! 


విశేషం: అలం: అర్జాంతరన్యాసం. మానవజీవితంలో హృదయవిదారకాలైన విచిత్రవిరోధాభాసాలలో ఇదొకటి! 


సీ. ఇచ్చన్పతోం జని యివ్వనళ్లేశంబు । దలుంగుదు నని బుద్ది. దలంచి యున్న 
నురుతర సార్ధ పయోరాశి హస్తియూ । థాగస్త్యుచేం జీత మయ్యె; నదియు. 
దొలుమేనం జేసిన దుష్కృత శక్తియో, ।; వగవక నా స్వయంవరమునాండు 
సురవరు లర్జ్భులై చూచుచు నుండంగ | నలు వరియించిన నాంటి యెగ్గు 


ఆ. _ దలంచి యిట్టి యాపదలు సేసిరో వేల్పు, ।; లమరకోపమునన యయ్యె నాకు 
నివ్వియోగదుఃఖ; మింకేమి సేయుదు?' । ననుచు వగచుచుండె నంబుజాక్షి. 114 


ప్రతిపదార్థం: ఈ+చన్చతోన్‌= ఈ సార్జంతో కలిసి; చని= వెళ్ళి ఈ+వనవాస క్షేశంబు= ఈ అడవిలో పడే బాధ; 
తలుంగుదును+అని= తొలగించుకొంటానని; బుద్దిన్‌+తలంచి+ఉన్నన్‌= మదిలో భావించి ఉండగా; ఉరుతర, సార్ధ, పయస్‌+రాశి= 
గొప్పదైన సార్ధం అనే సముద్రం; హస్తియూథ+అగస్త్యుచేన్‌= ఏనుగుల గుంపు అనే అగస్త్యుడి చేత; పీతము+అయ్యెన్‌= 
'త్రాగబడింది అయింది; అదియున్‌= అదికూడా; తొలుమేనన్‌= మొదటి శరీరంలో అంటే పూర్వజన్మలో; చేసిన; దుష్కృత, 
శక్తియో= చెడుకర్మ మహిమ ఏమో?; వగవక= ఆలోచించక; నా, స్వయంవరము, నాండు= నా స్వయంవర సమయంలో; సుర, 
వరులు= దేవతలలో ్రేష్టులు; అర్భులు+ఐ= కోరినవారై; చూచుచున్‌+ఉండంగ= చూస్తున్నప్పుడు; నలున్‌= నలుడిని; వరియించిన, 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 233 


నాంటి+ఎగ్గు, తలంచి= వరించిన సమయంలోని అపకారాన్ని మనసులో పెట్టుకొని; వేల్పులు= దేవతలు; ఇట్టి= ఈ విధమైన; 
ఆపదలు, చేసిరో= ఇక్కట్టులు తెచ్చిపెట్టారో; ఈ+వియోగ దుఃఖము= ఈ ఎడబాటువలన పరితాపం; అమర కోపమునన్‌+అ= 
దేవతల కోపంచేతనే; నాకు+అయ్యెన్‌= నాకు ఏర్పడింది; ఇంక+ఏమి+చేయుదున్‌?= ఇక ఏమి చేయగలను?; అనుచున్‌= 
అని తలపోస్తూ; అంబుజ+అక్షి= పద్మాలవంటి కన్నులుకల దమయంతి; (అంబుజం= నీటినుండి పుట్టింది, పద్మం); 
వగచుచుండెన్‌= దుఃఖిస్తూ ఉండింది. 


తాత్పర్యం: ఈ సార్ధంతో వెళ్ళి ఈ అడవిలో పడేబాధలు తొలగించుకొందాము'- అని తలచి ఉన్నాను. కాని, 
ఏనుగుల గుంపు అనే అగస్తుడిచేత ఈ సార్ధం అనే సముద్రం పీల్చివేయబడింది. ఇది పూర్వజన్మ కర్మఫలమో! 
లేక నా స్వయంవరంనాడు ఆలోచించక నన్నుకోరి వచ్చిన దేవతాశ్రేష్టులు చూస్తుండగా నేను నలుని వరించటం 
అపకారంగా తలచి ఇటువంటి కష్టాలు నాకు తెచ్చి పెట్టుతున్నారో! నా భర్తతో నాకు ఇటువంటి ఎడబాటు 
దుఃఖం దేవతల కోపంవలననే కలిగింది. ఇంకేమి చేయగలను?” అని దమయంతి వాపోయింది. 


విశేషం: (1) ఆకస్మికంగా ఈ సార్ధం ఏనుగులగుంపుచేత ప్రమాదానికి గురికా నేల? ఇది పూర్వజన్మ కర్మఫలితమా? 
భారతీయ సంస్కృతిలో మిక్కిలి ప్రాధాన్యం వహించిన కర్మ సిద్దాంతం ఇట ప్రస్తావించబడింది. ఏల నిద్రలో మునిగిఉండే 
నిర్దోషులు వధించబడ్డారు? అది పూర్వజన్మ కర్మ అవుతుందా? అట్టె అరణ్యక్షేశం తప్పుతుందని దమయంతి చనుపలో 
చేరింది. తానొకటి తలచితే దైవ మింకొకటి తలచింది కదా! అంతటికిని పూర్వజన్మ కృతమైన కర్మయే కారణం- అని ఆమె 
వగచింది. (2) అగస్త్యమహర్షి సము(ద్రజలాన్ని పీల్చిన సుప్రసిద్ద పురాణగాథ ఇచట (ప్రస్తావించబడింది. (9) అలంకారం: 
రూపకం. 


దమయంతి సుబాహుపురంబు ప్రవేశించుట (సం. 3-62-28) 


వ. ఇట్లు దుఖించుచు దమయంతి ప్రభాతంబ హతశేషులైన యచ్చనుపలోని బ్రాహ్మణవరులతో ననవరత 
ప్రయాణంబులం జేదిపతి పురంబు సొచ్చి, జనసంకులంబైన రాజమార్గంబు దథటియ వచ్చుచున్న దాని దినకర 
ప్రభాపటల ధూసరిత ప్రభాతచంద్రరేఖయుంబోలె దీప్తివిహీనయై డస్పియు రమ్యాకృతియైన దాని 
దమయంతిం బ్రాసాదగతయైన రాజమాత దవ్వులం గని తన దాది కిట్లనియె. 115 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; దుఃఖించుచున్‌= పరితపిస్తూ: దమయంతి; ప్రభాతంబు+అ= తెల్లవారినపుడు; 
హతశేషులు+ఐన= చావగా మిగిలిన; ఆ+చనుపలోని= ఆ వర్తకులగుంపులోని; (బ్రాహ్మణ, వరులతోన్‌= (బ్రాహ్మణ శ్రేష్టులతో; 
అనవరత, ప్రయాణంబులన్‌= ఆగని ప్రయాణాలు చేసి (అంటే మార్గమధ్యంలో ఎక్కువగా విడిదిచేయక శీఘ్రప్రయాణాలు 
చేసి; చేదిపతి, పురంబు= చేదిప్రభువు రాజధానిని; చొచ్చి= ప్రవేశించి; జన సంకులంబు+ఐన= ప్రజలచేత క్రిక్కిరిసినట్టి; 
రాజమార్గంబు= ప్రధానమైన దారిని, (రాజు పయనించే మార్గం రాజమార్గం); తజియ, వచ్చుచున్న దానిన్‌= చేరవస్తున్న 
దానిని; దినకర, ప్రభా, పటల, ధూసరిత, ప్రభాత చంద్రరేఖయున్‌+పోలె= సూర్యుడి కాంతికిరణ సమూహాలచేత బూడిద 
రంగు కలదిగా చేయబడిన (వెలవెలపోయిన) 'ప్రాతఃకాలమందలి చంద్రవంకవలె; దీప్తి విహీన+ఐ= కాంతి తరిగినట్టిదై; 
డస్సియు= బడలినప్పటికిని; రమ్య+ఆకృతి+ఐన, దానిన్‌= అందమైన ఆకారం కలదానిని; దమయంతిన్‌= దమయంతిని; 
(ప్రాసాదగత+ఐన= మేడపై ఉన్న; రాజమాత= రాజుగారి తల్లి; దవ్వులన్‌+కని= దూరంనుండి చూచి; తనదాదికి= 
తనసేవకురాలితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


234 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ విధంగా పరితపిస్తూ దమయంతి, తెల్లవారగానే చావగా మిగిలిన ఆ చనుపలోని (వర్తకులగుంపు) 
(బ్రాహ్మణ(్రేష్టులతో కలిసి శీఘ్రంగా పయనించి కొన్నాళ్లకు చేదిదేశ రాజధానికి చేరి జనసమ్మర్హం గల రాజమార్లాన్ని 
సమీపిస్తూ ఉండగా సూర్యకిరణసమూహంచేత బూడిదరంగు కలదిగా చేయబడి వెలవెలపోయిన ప్రాతఃకాల 
చంద్రరేఖవలె కాంతి కోల్పోయి, అలసిపోయికూడ అందమైన ఆకృతి కలిగిన ఆ దమయంతిని మేడపైనుండి 
రాజమాత అల్లంతదూరాన చూచి, తన దాదితో ఇట్టా పలికింది. 


నిశేషం: అలం: ఉపమ. మహాభారతంలోని మనోజ్ఞమైన ఉపమాలంకారాలలో ఇది ఒకటి. ఇచట 'డస్సియు రమ్యాకృతి' గల 
దమయంతి ఉపమేయం. ్రభాతవేళలో సూర్యకిరణసమూహాలచేత ధూసరితమైన చంద్రవంక ఉపమానం. సూర్యకిరణ 
ధూసరితమైనది చం[ద్రవంక, ధూళి ధూసరితమైనది దమయంతి. కృశత్వం, దీప్తి తరగటం చంద్రవంకకు దమయంతికి 
సమానధర్మాలే. చంద్రవంక కృశించినా, దీప్తహీనమైనా మనోహరమైనదే. అట్టే దమయంతికూడ. 


తే. 'జీర్ణమై కడు మాసిన చీరగట్టి।; ధూళి ధూసరాలకములు దూలుచుండ 
నబల యున్యత్తవేషిణి యైన లచ్చి । కరణి నిట వచ్చుచున్నది కంటె దాని. 116 


ప్రతిపదార్థం: జీర్షము+ఐ= చినిగినట్టిదై; కడు= మిక్కిలి; మాసిన= మలినమైన; చీర= వస్త్రం; కట్టి= ధరించి; ధూళి, 
ధూసర+అలకములు= దుమ్ముచేత బూడిదవన్నెగల ముంగురులు; తూలుచుండన్‌= ఇటు అటు కదలుతూ ఉండగా; 
అబల= మగువ; ఉన్మత్త, వేషిణి+ఐన= పిచ్చిదాని వేషం వేసికొన్న; లచ్చి, కరణిన్‌= లక్ష్మీదేవివలె; ఇట= ఇచటకు; వచ్చుచున్నది= 
వస్తున్నది; దానిన్‌= ఆమెను; కంటె= చూచావుకదా!. 


తాత్పర్యం: 'చినిగిపోయి మిక్కిలి మాసినచీర కట్టుకొని, దుమ్ముచేత, ఎ(ర్రవారిన ముంగురులు ఇటూఅటూ 
కదలుతుండగా, పిచ్చిదానివేషం వేసికొన్న లక్ష్మీదేవివలె ఇటు వస్తున్న ఆమెను చూచావుకదా!. 


నిశేషం: అలం: ఉపమ. 115-116 పద్యాలు తీర్చిన ఒరవడిలో నన్న్మయ మహాకవి “ప్రసన్నకథాకలితార్థయుక్తి ప్రస్ఫుటంగా 
కనిపిస్తున్నది. ఆమె ఎవరో రాజమాతకు తెలియదుకదా! అయినను రాజమాత దమయంతిని ఉన్మత్తవేషిణి అయిన లక్ష్మీదేవి 
వలె, ప్రభాతవేళలో సూర్యరశ్మి తాకిడికి దీప్తి కోల్పోయిన చంద్రవంకవలె ఉపమించటం హృద్యం. 


న. _ అక్కోమలియందు నా కతిస్నేహంబై యున్నయది; దానిం దోడ్కొని ర'మ్మనిన నదియు దమయంతిం దోడ్కొని 
రాజమాత యొద్దకుం జనిన, నా రాజమాతయు దానిం జూచి 'నీవెవ్వరి దాన? వి ట్లేల దుఃఖావేశవివశవై 
యున్నదానవు చెప్పు మనిన దమయంతి యిట్లనియె. 117 


ప్రతిపదార్హం: ఆ+కోమలియందు= సుకుమారి అయిన ఆ అంగనపట్ట; నాకు+అతిస్నేహంబు+ఐ+ఉన్న+అది= నాకు 
మిక్కుటమైన (ప్రేమ ఏర్పడింది; దానిన్‌= ఆమెను; తోడ్కొనిరమ్ము+అనినన్‌= తీసికొనిరమ్ము అని అనగా; అదియు= ఆ 
దాదియు; దమయంతిన్‌+తోడ్కొని= దమయంతిని వెంటపెట్టుకొని; రాజమాత+జఒద్దకున్‌*చనినన్‌= రాజుగారి తల్లి దగ్గరగా 
వెళ్ళగా; ఆ, రాజ, మాతయు; దానిన్‌+*చూచి= ఆమెను (దమయంతిని, చూచి; నీవు+ఎవ్వరి దానవు= నీవు ఎవరికి 
సంబంధించినదానివి; ఇట్టు= ఈ విధంగా; ఏల= ఎందుకు; దుఃఖ+ఆవేశ, వివశవు+ఐ+ఉన్న= దానవు= శోకంవలన ఏర్పడిన 
ఉద్వేగంతో వశం తప్పిఉన్నదానివి; చెప్పుము; అనినన్‌= అని అడుగగా; దమయంతి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 235 


తాత్పర్యం: నాకు ఆ కోమలాంగిపై అత్యంతమైన ప్రీతి ఏర్పడింది. నీవు పోయి ఆమెను ఇచటికి తోడ్కొని రమ్ము" 
అని, రాజమాత తన దాదిని నియోగించింది. ఆ దాది వెళ్ళి దమయంతిని వెంటబెట్టుకొని రాజమాత సన్నిధికి 
వచ్చింది. రాజమాత దమయంతితో “నీవు ఎవరిదానివి? ఇట్లా ఎందుకు పరమశోకమూర్తివై కనిపిస్తున్నావు?” అని 
'ప్రళ్నించింది. అప్పుడు దమయంతి ఇట్టా బదులు చెప్పింది. 


మధ్యాక్కర. 
'జితవైరి మత్పతి జూదమాడి నిర్దితుండయి చనినం 
బతితోడ నీడయు. బోలె నేనును బాయక యరిగి 
యతిబుభుక్షాతురుందైన పతిచేత నవ్వ! దైవాను 
మతింజేసి వంచితనైతి నొక్కచో మజచి నిద్రించి. 118 


ప్రతిపదార్థం: మత్‌+పతి= నాభర్త జిత, వైరి= పరాక్రమంచేత జయింపబడిన శత్రువులు కలవాడు; జూదము+ఆడి; నిర్దితుండు+ఐ= 
ఓడించబడినవాడై; చనినన్‌= వెళ్ళగా; పతితోడన్‌= భర్తతో; నీడయున్‌+పోలెన్‌= నీడవలె; ఏనును= నేనుకూడ; పాయక= 
ఆతడిని విడిచిపెట్టక; అరిగి= వెళ్లి; అతి, బుభుక్షా+ఆతురుండు+ఐన= మిక్కిలి ఆకలిచేత పీడితుడైన; పతిచేతన్‌= భర్తచేత; 
అవ్వ!= అమ్మా! దైవ+అనుమతిన్‌+చేసి= దురదృష్టవశాన; ఒక్కచోన్‌= ఒకానొకచోట; మజచి, నిద్రించి= మైమరచి నిద్రపోయి; 
వంచితన్‌+ఐతి= మోసగించబడినదానినయ్యాను. 


తాత్పర్యం: “అమ్మా! నా పతి పరాక్రమోపేతుడైన వీరుడు. శత్రువులను జయించినవాడు. కాని, ఆయన జూదమాడి, 
ఓడిపోయి రాజ్యాన్ని వదలివెళ్ళగా, నేను కూడ నీడవలె వెన్నంటి వెళ్ళి, ఒకచోట మైమరచి నిద్రించి, విధివశాన అతిగా 
ఆకలిచే బాధితుడైన భర్తచేత మోసగించబడ్డాను. 


విశేషం: వృత్తలక్షణానికి ఈ ఆశ్యాసంలోని 22వ పద్యం విశేషవ్యాఖ్య చూడండి. 


న. _అంతనుండియు నమ్మహానుభావు నేకవస్తు ననికేతను నన్వేషించుచు, సైరంధ్రీవృత్తంబు సేకొని, 
వియోగానలంబునం గంది, కందమూల ఫలంబుల యాహారంబుగాం బ్రొద్దు వడినచోట నివాసంబుగా, 
మృగంబుల సహాయంబుగా, వనంబులం పరిభ్రమించితి' నని, బాపష్పజలంబులం బయోధరస్టలపరాగంబు 
పంకంబు సేయుచు. బలుకనేరకున్న యా దమయంతికి రాజమాత యిట్లనియె. 119 


ప్రతిపదార్థం: అంతనుండియున్‌= అప్పుటినుండి; ఆ+మహా+అనుభావున్‌= ఆ మహాత్ముడిని; ఏక, వస్తున్‌= ఒకే పుట్టం 
కట్టుకొన్నవాడిని; అనికేతనున్‌= ఇల్టు లేనివాడిని; అన్వేషించుచున్‌= వెదకుతూ; సైరంధ్రీ, వృత్తంబు+చేకొని= సైరంధ్రి యొక్క 
నడవడిని పాటించి; వియోగ+అనలంబునన్‌+కంది= భర్రయొక్క ఎడబాటు అనే అన్నివలన తపించి; కంద, మూల, 
ఫలంబులు+అ= దుంపలు, వేళ్ళు, పండ్లు మాత్రమే; ఆహారంబు+కాన్‌= తిండిగా; (ప్రొద్దు+పడిన, చోటు+అ= ప్రయాణంలో 
ఏచోట సూర్యుడు అస్తమిస్తాడో ఆ స్థలమే; నివాసంబు+కాన్‌= నివసించేచోటుగా; మృగంబులు+అ, సహాయంబు+కాన్‌= 
జంతువులే సాయంగా; వనంబులన్‌= అడవులలో; పరిభ్రమించితిన్‌= తిరుగాడాను; అని= అనిచెప్పి; బాష్ప, జలంబులన్‌= 
కన్నీటితో; పయోధర, స్థల, పరాగంబు, పంకంబు, చేయుచున్‌= పాలిండ్లపై ఉన్న దుమ్మును బురదగా చేస్తూ; పలుకనేరకున్న= 
మాటాడజాలనట్టి; ఆ, దమయంతికి; రాజమాత; ఇట్టు= ఈ విధంగా; అనియెన్‌= అని చెప్పింది. 


236 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: అప్పటినుండియు ఏకవ(స్తం మాత్రమే కట్టుకొన్నవాడిని, నిలువ నీడ లేనివాడిని, వెదకుతూ సైరంధ్రి 
వృత్తిని చేపట్టి భర్త ఎడబాటువలన తపించి దుంపలు, వేళ్ళు, పండ్లు ఆహారంగా, మృగాలే సహాయంగా, ప్రొద్దుకుంకిన 
వేళ నే నెక్కడ ఉంటే అదే అప్పటికి నివాసంగా అడవుల్లో తిరుగాడాను'- అని చెప్పి దమయంతి విలపించింది. 
ఆమె కన్నులనుండి కారిన బాప్పధారలచేత ఆమె స్తనాలపై గల దుమ్ము బురదగా మారింది. ఆమె మాటాడలేక 
మూగవోయిన పిమ్మట, దమయంతితో రాజమాత ఇట్టా చెప్పింది. 


విశేషం: (1) 'సైరంధధ్రీవృత్తిని గురించి తర్వాతి పద్యంలో వివరణ ఉన్నది. సైరంధ్రి అంటే సౌశీల్యవతి అయిన పరిచారిక అని 
సం[గ్రహంగా చెప్పవచ్చును. (2 దమయంతి తాను పతిచేత వంచితనని చెప్పింది. కాని తన భర్తపై అది దోషారోపణ 
కాకుండటానికై ఆయన మహావీరుడు, మహాత్ముడు అని నొక్కి వక్కాణించింది. ఇది గమనించదగిన అంశం. (3) అడవులలో 
పరిభ్రమిస్తూ దమయంతి పడినపాట్టు వర్షనాతీతాలు. ఆమెకు అరణ్యంలో ఆవాసస్థల మేది? అది (ప్రొద్దు క్రుంకినపుడు ఆమె 
ఉన్నచోటే, పగలెల్ల అడవులలో తిరగటం, పొద్దుక్రుంకినపుడు తా నెచట ఉంటే ఆచోటనే తాత్కాలికంగా నివసించటం. 
దమయంతి పడినపాట్టు ఎంతటి కఠిన హృదయాన్నైనా కరిగించగలవు. ఇక, ఆర్రహృదయ అయిన రాజమాతనుగురించి 
వేరుగా చెప్పవలెనా? 


క. “నీ వుండుము నాకడ నిం । దీవరదళనేత్ర! నీ పతిని రోయంగ భూ 
దేవోత్తములం బంచెద' । నావుడు ని ట్లనియె భీమనందన నెమ్మిన్‌. 120 


ప్రతిపదార్థం: నా కడన్‌= నా దగ్గర; నీవు+ఉండుము= నీవు ఉండుము; ఇందీవర, దళ, నేత్ర!= నల్లకలువరేకులవంటి కన్నులు 
కలదానా!; నీపతిని= నీ భర్తను; రోయంగన్‌= వెదకటానికై) భూ, దేవ+ఉత్తములన్‌= (బ్రాహ్మాణోత్తములను; పంచెదన్‌= 
నియోగిస్తాను; నావుడున్‌= అని చెప్పగా; భీమ, నందన= భీముడి పుత్రిక అయిన దమయంతి; నెమ్మిన్‌= ప్రీతితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: 'నల్లకలువరేకులవంటి కన్నులు కలదానా! నీవు నాదగ్గర ఉండుము. నీ భర్తను వెదకటానికై 
(బ్రాహ్మణోత్తములను పంపగలను'- అని రాజమాత పలుకగా, సంతోషించి దమయంతి ఇట్టా చెప్పింది. 


వ. “ఏను సైరంధ్రి నయి యుండియు నుచ్చిష్టంబు ముట్టను; బదధావనంబు సేయను; బరపురుషులతో. బలుక 
నోప6; బతి నన్వేషించు పొంటె నరిగెడు బ్రాహ్మణులతో. బలుకుదు; నట్లయిన నీయొద్ద నుండుదు; నొండు 
విధంబైన నుండనేర' ననిన “నీకిష్టం బైన విధంబున నాయొద్దన యుండు” మని దాని నతిగౌరవంబునం 
జేకొని యుండ దనకూంతు సునంద యనుదాని సమర్పించిన. 121 


ప్రతిపదార్థం: ఏను=నేను; సైరంధ్రిన్‌-అయి+ఉండియున్‌= నేను పరిచారిక నయి ఉన్నప్పటికిన్నీ; ఉచ్చిష్టంబు= ఎంగిలి; 
ముట్టను= తాకను; పద, ధావనంబు, చేయను= కాళ్ళు పిసుకను (కడగను); పరపురుషులతోన్‌= ఇతరులైన మగవారితో; 
పలుకన్‌+ఓపన్‌= మాటాడజాలను; పతిన్‌= భర్తను; అన్వేషించుపొంటెన్‌= వెతకటం కొరకు; అరిగెడు= వెళ్ళే; బ్రాహ్మణులతోన్‌= 
విప్రులతో; పలుకుదున్‌= మాటాడతాను; అట్టు+అయినన్‌= ఆ రీతిగా అయితే; నీ+ఒద్దన్‌= నీ దగ్గర; ఉండుదున్‌= ఉంటాను; 
ఒండు, విధంబు+ఐనన్‌= ఇంకొక పద్దతి అయితే; ఉండనేరను= ఉండజాలను; అనిన్‌= అని చెప్పగా; నీకు+ఇష్టంబు+ఐన, 
విధంబునన్‌= నీకు సమ్మతమైన రీతిగానే; నా+ఒద్దన= నా కడనే; ఉండుము; అని= అని చెప్పి; దానిన్‌= ఆమెను 
(దమయంతిని); అతి, గౌరవంబునన్‌= మిక్కుటమైన మన్ననతో; చేకొని+ఉండన్‌= చేర్చుకొని ఉండేటట్టుగా; తన, కూంతు= 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 237 


తన పుత్రిక అయిన; సునంద+అను, దానిన్‌= సునంద అనే పేరుకలదానిని; సమర్పించినన్‌= ఇవ్వగా (అంటే సునందను 
దమయంతిని గూర్చిన రక్షణలో ఉండేటట్టు నియమించగా.) 


తాత్సర్యం: 'నేను సైరంధ్రివృత్తిలో ఉన్నప్పటికీ ఎంగిలి తినను. కాళ్ళు పిసకటం వంటి పనులు చేయను. నాభర్తను 
అన్వేషించటానికి వెళ్ళే బ్రాహ్మణులతో తప్ప ఇతర పురుషులతో మాటాడను. ఆవిధంగా నీ వంగీకరిస్తేనే నీ దగ్గర 
ఉండగలను” అని దమయంతి చెప్పగా “నీ ఇష్టం వచ్చిన తీరున ఉండవచ్చు” నని రాజమాత అంగీకరించి, ఆమెను 
తన కూతురు సునందకు అప్పగించింది. 


విశేషం: సైరంధ్రి అంటే -- 'సీరాణాం సమూహం-సైరమ్‌-తత్‌ ధరతీతి సైరంధ్రీ'- అనే అర్హం ప్రసిద్ధం. తెర చీరల గుంపును 
ధరించేది సైరంధ్రి అని భావం. ఆమె లక్షణాలనుగురించిన శ్లోకం - “చతుష్షష్టి కలాభిజ్ఞా శీలరూపాది సేవినీ । ప్రసాధనోపచారజ్ఞా, 
సైరంధ్రీ పరిక్తీర్తితా;”. అరవైనాలుగు కళలలో పండితురాలు, శీలం రూపం కలది, వస్తాది అలంకరణలు చేసే ఉపచారాలలో 
బాగా నిపుణురాలు. అటువంటి స్త్రీని సైరం(ద్రి అంటారు. విరాటపర్వంలో ద్రౌపది విరటుడి రాణియైన సుదేష్ణవద్ద సైరంధధ్రిగా 
చేరిన సన్నివేశం ఇట సంవదించేది. (ద్రౌపదికి ఒరవడి పెట్టినది దమయంతియే. (ద్రౌపది ధర్మరాజుతోపాటు బృహదశ్వమహర్షి 
చెప్పిన నలచరి(త్ర విని ఉండింది కదా! 


క. అలయక పుణ్యవ్రతములు । సలుపుచు. జేదీశుపురిని సైరంధ్రి యనన్‌ 

నలుదేవి యుండె నెదం బతి; దలంచుచు దుస్సహవియోగతాపార్దితయై. 122 
ప్రతిపదార్థం: అలయక= అలసటచెందక; పుణ్యవ్రతములు= పుణ్యాన్నిఒసగే నోములు; చలుపుచున్‌= చేస్తూ; చేది+-ఈశు, 
పురిని= చేది దేశపు రాజధాని నగరంలో; ఎదన్‌= మనస్సులో; పతిన్‌= భర్తను; తలంయయచున్‌= స్మరిస్తూ: దుస్సహ, వియోగ, 
తాప+అర్లిత+ఐ= భరించరాని (భర్తు ఎడబాటువలన ఏర్పడిన దుఃఖంచేత పీడించబడినదై; నలుదేవి= నలుడి పట్టపురాణి; 
ఉండెన్‌= ఉండింది. 


తాత్పర్యం: నలుడి పట్టపురాణియైన దమయంతి అలయకుండా పుణ్యప్రదమైన నోములు నోస్తూ భర్తనే హృదయంలో 
ధ్యానిస్తూ భరించరాని వియోగదుఃఖంతో బాధపడుతూ సైరంధ్రిగా చేదిభూపతిపురంలో ఉండింది. 
వ. అట నలుండు దమయంతిం బాసి దారుణారణ్యంబులో నరుగువాండు ముందట. 123 


ప్రతిపదార్హం: అటన్‌= అచట; నలుండు; దమయంతిన్‌+పాసి= దమయంతిని ఎడబాసి; దారుణ+అరణ్యంబులోన్‌= 
భయంకరమైన అడవిలో; అరుగువాండు= వెళ్ళేవాడు; ముందట= తనముందు. 


తాత్పర్యం: అచట నలుడు దమయంతిని విడిచిపెట్టి అడవిలో వెళ్ళుతున్నాడు. అంతట అతడు తనముందట. 


చ. అవిరళ విస్సులింగ నివహంబుల నభ్రపథంబు నంటుచున్‌ 
దవదహనం 'బుదగ్రతరుదాహము సేయుచు నున్న. జూచి మా 
నవపతి దాని యంతరమునన్‌ వినియెన్‌ 'నరనాథ! నన్ను గా 
రవమున. గావ వేగ యిట రి మ్మను నార్తమహానినాదమున్‌. 124 


238 శ్రీనుదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్హం: అవిరళ, విస్సులింగ, నివహంబులన్‌= ఎడతెగని నిప్పురవ్వల సమూహాలతో; అభ్ర, పథంబున్‌= ఆకాశమార్లాన్ని; 
అంటుచున్‌= తాకుతూ; దవ దహనంబు= దావాగ్ని; ఉద([గ్ర, తరు, దాహము, చేయుచున్‌+ఉన్నన్‌+*చూచి= పెద్దపెద్ద చెట్లను 
దహించి వేస్తుండటం చూచి; మానవ, పతి= రాజు (నలుడు); దాని+అంతరమునన్‌= ఆ అన్నిమధ్యంలో; నరనాథ!= ఓ 
మహారాజా!; నన్ను, గారవమునన్‌+కావన్‌= నన్ను మన్ననతో కాపాడటానికై) వేగ= వేగంగా; ఇటన్‌= ఇచటకు; రమ్మూ 
రావలసింది; అను= అనేటి; ఆర్త మహా, నినాదమున్‌= దుఃఖపూరితమైన గొప్పకేకను; వినియెన్‌= విన్నాడు. 


తాత్పర్యం: ఎడతెగని నిప్తురవ్వల దొంతరలు ఆకాశమార్లాన్ని అంటుతూ పెద్దపెద్ద చెట్లను సైతం దహించివేస్తున్న 
దావాన్నిని చూచి, ఆ దావాన్ని మధ్యంలోనుండి “ఓ మహారాజా! నన్ను మన్ననతో రక్షించటానికి ఇచటకు వేవేగ 
రమ్ము" అనే ఆర్తనాదం విన్నాడు. 


క. విని శంకింపక చెచ్చెర |; ననఘుం డత్యుగ్రతర దవానలమధ్యం 
బున కుటికి కనియె దీనా । నను€ గుండలితాంగు నొక్క నాగకుమారున్‌. 125 


ప్రతిపదార్హం: విని= ఆ ఆర్తనాదం విని; శంకింపక= సందేహించక; చెచ్చెరన్‌= వేగంగా; అనఘుండు= పాపరహితుడు; 
అతి+ఉ([గ్రతర, దవ+అనల మధ్యంబునకు= మిక్కిలి తీక్షణమైన దావాగ్ని మధ్యంలోకి; ఉజికి= దూకి; దీన+ఆననున్‌= 
భీతిచెందిన మొగం కలవాడిని; కుండలిత+అంగున్‌= చుట్టుకొనబడిన దేహం కలవాడిని; ఒక్క, నాగకుమారున్‌= ఒక 
పాముకొడుకును; కనియెన్‌= చూచాడు. 


తాత్పర్యం: పుణ్యాత్ముడైన నలుడు ఆ దీనధ్వని విని, సందేహించక వేగంగా ఆ దావాన్ని మధ్యంలోకి ఉరికాడు. 
ఆ అన్నిమధ్యంలో నిరాశతో (కుంగిన మొగంకలవాడు, చుట్టలు చుట్టలుగా శరీరాన్ని ముడుచుకొని భయపడుతున్న 
వాడైన ఒక నాగకుమారుడిని చూచాడు. 


వ. _ అన్నాగకుమారుండును నలునకుం గృతాంజలియై 'యేను గర్కోటకుం డనువాండ6 గర్మవశంబున నొక్క 
బ్రహ్మబుషి నుపాలంభించి తచ్చాపంబున నెక్కడం గదలనేరకున్నవాండ; నియ్యెరగలి చిచ్చు సర్వజీవులకు 
సంహారకారణంబై పేర్ణి నలుదెసలం గలయం బర్వి చనుదెంచుచున్నయది; యా యపాయంబు దలంగు 
నట్లుగా నుద్ధరింపవలయు; నీవు కరుణాత్మకుండవు గావున నిన్ను వేడెద. 126 


ప్రతిపదార్థం: ఆ+నాగ, కుమారుండును= ఆ పాప బుడుతడును; నలునకున్‌; కృత+అంజలి+ఐ= చేసిన నమస్కృతి 
కలవాడై; ఏను= నేను; కర్కోటకుండు+అనువాండన్‌= కర్కోటకుడు అనే పేరుగలవాడను; కర్మ, వశంబునన్‌= చేసిన 
కర్మవలన; ఒక్క, బ్రహ్మ+బుషిన్‌= బ్రహ్మజ్ఞాని అయిన ఒక మునిని; ఉపాలంభించి= నిందించి; తద్‌+శాపంబునన్‌= అతడి 
శాపంచేత; ఎక్కడన్‌= ఎచటికి; కదలనేరక+ఉన్నవాండన్‌= సంచరించలేక ఉన్నవాడిని; ఈ+ఎరగలి, చిచ్చు= ఈ కార్చిచ్చు 
(దావాన్షి); సర్వజీవులకున్‌= సకల ప్రాణులకు; సంహార, కారణంబు+ఐ= మరణ కారకమై; పేర్చి= అతిశయించి; నలుదెసలన్‌+ 
కలయన్‌+పర్వి= నాలుగుదిక్కులు కలిసేటట్టు వ్యాపించి; చనుదెంచుచున్న+అది= వస్తున్నది; ఈ+అపాయంబు= ఈ కీడు; 
తలంగునట్టుగాన్‌= తొలగిపోయేటట్టుగా; ఉద్దరింపవలయున్‌= నన్ను కాపాడాలి; ఈవు= నీవు; కరుణా+ఆత్మకుండవు= 
దయకలవాడివి; కావున= కాబట్టి; నిన్ను; వేడెదన్‌= ప్రార్థిస్తాను. 


తాత్పర్యం: ఆ నాగకుమారుడు నలుడికి నమస్కరించి, “నాపేరు కర్కోటకుడు. కర్మవశాన ఒక (బ్రహ్మర్షిని 
నిందించి ఆతడి శాపంవలన కదలనేరక పడిఉన్నాను. ఈ దావాగ్ని సకల(ప్రాణికోటికి మృత్యుకారణమై అన్నివైపుల 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 239 


విజృంభిస్తున్నది. ఈ కీడునుండి నీవు నన్ను కాపాడ వేడుకొంటున్నాను. నీవు దయామయుడివి. దయచేసి నన్ను 
రక్షించుము” అన్నాడు. 


క. _ నాలుగుదిశలను దావ । జ్వాలావలి గవిసె; మ్రంది చానోప; మహీ 
పాలక! న న్నొక సరసీ ।; కూలము.. జేరంగ నెత్తికొని పొమ్ము దయన్‌. 127 


ప్రతిపదార్థం: నాలుగు, దిశలను= నాలుగుదెసల; దావ, జ్యాలా+ఆవలి= కార్చిచ్చు మంటల వరుసలు; కవిసెన్‌= సమీపించాయి 
(వ్యాపించాయి); (మ్రంది= కాలి (నొచ్చి); చాన్‌+ఓపన్‌= చనిపోజాలను; మహీపాలక!= ఓ మహారాజా!; నన్ను, ఒక, సరసీ, 
కూలమున్‌= నన్నాక సరస్సుయొక్క ఒడ్డుకు; చేరంగన్‌= చేరేట్టు: దయన్‌= దయతో ఎత్తికొని; పొమ్ము= మోసికొని తీసుకొని 
వెళ్ళుము. 


తాత్సర్యం: 'ఓఓ మహారాజా! ఈ కారు చిచ్చుమంటలు నాలుగుదిక్కులా (క్రమ్ముకొని సమీపించాయి. ఈ మంటలలో 
కాలి చనిపోజాలను. కావున, దయతో నన్ను ఎత్తుకొని ఒక చల్లని సరోవరతీరం చేర్చుము. 


నలుడు కర్కోటకునిచేత దస్టుం డగుట (సం. 3-63-7) 


వ. _నన్నురక్షించిన నీకుం బ్రియంబు సేయ నోపుదు' ననిన వాని నెత్తికొని పోవం జులుక నై యంగుష్ట ప్రమాణ 
దేహుండైయున్న నెత్తికొని, నలుం డతిత్వరితగతి నరిగి తాపవర్ణితంబైన యొక్క సరోవర సమీపంబున 
విడువం బోయిన 'నింకను బదియడుగు లరుగుము నీకు శ్రేయఃప్రాప్తి. జేసిద ననిన నడుగు లెన్నికొనుచు 
నరిగి పదియగు నడుగునప్పు డప్పాముచేత దష్టుందై తనరూపంబు విడిచి వికృతరూపంబుతో నున్న 
నన్నలునకుం గర్కోటకుం డాత్మరూపంబు సూపి యిట్లనియె 'నయ్యా! నీవు నా చేత విషపీడితుండ నైతి నని 
దుఃఖింపవలదు; ని న్నొరు లెటింగిన నెగ్గగుం గావున వికృతశరీరుం జేసితి; నెంతకాలంబు నీ శరీరంబున 
నా విషం బుండు నంతకాలంబును నీకు విషోరగ రాక్షస పిశాచ శత్రునివహంబువలని భయంబు లేదు; 
సర్వ సంగ్రామజయంబును భార్యాసంగమంబును నెప్పటిరాజ్యవిభవంబును నగు; నీ కెప్పుడేని నిజరూపంబు 
సేకొన నిష్టం బయ్యె నప్పుడ నన్నుం దలంపు; మీ వస్తంబు నీయొద్దకు వచ్చు; దీని ధరియించుడు నిజరూప 
ప్రాప్తి యగు' నని వరం బిచ్చి వెండియు నిట్లనియె. 128 


ప్రతిపదార్థం: నన్ను; రక్షించినన్‌= కాపాడితే; నీకున్‌= నీకు; ప్రియంబు= మేలు; చేయనోపుదున్‌= చేయగలను; అనినన్‌= 
అని చెప్పగా; వానిన్‌= ఆ కర్కోటకుడిని; ఎత్తికొని పోవన్‌= మోసికొనిపోవటానికి; చులుకనై+అంగుస్ట్ర ప్రమాణ, దేహుండై= 
తేలికఅయి. బొటనదవ్రేలంత కొలత గల శరీరం కలవాడై; ఉన్నన్‌= ఉండగా; ఎత్తికొని= లేవదీసి తన మూపుపై పెట్టుకొని; 
అతి, త్వరిత, గతిన్‌= మిక్కిలి వేగం గల నడకతో; అరిగి= వెళ్ళి తాప వర్జితంబు+ఐన= వేడి లేనిదైన; ఒక్క, సరోవర, 
సమీపంబునన్‌= ఒక సరస్సు దగ్గరగా; విడువన్‌+*పోయినన్‌= విడిచిపెట్టటానికి సిద్దం కాగా; ఇంకను= ఇంకా అదనంగా; పది, 
అడుగులు+అరుగుము= పదిఅడుగులు వెళ్ళుము; నీకు, శ్రేయస్‌+ప్రాప్తిన్‌+చేసెదన్‌= నీకు మేలుకలిగేట్టు చేస్తాను; అనినన్‌= 
అనిచెప్పగా; అడుగులు+ఎన్నుకొనుచున్‌= అడుగులు లెక్కపెట్టుకొంటూ; అరిగి= వెళ్ళి; పది+అగు+అడుగు+అప్పుడు= 
పదవ అడుగు వేసేటప్పుడు; ఆ+పాముచేత; దష్టుండు+ఐ= కరువబడినవాడై; తన రూపంబు= తన ఆకారం; విడిచి= వీడి; 
వికృత రూపంబుతోన్‌= వికారమైన ఆకారంతో; ఉన్నన్‌; ఆ+నలునకున్‌; కర్కోటకుండు; ఆత్మ రూపంబు+చూపి= తన 


240 శ్రీనుదాంధ్ర మహాభారతము 


నిజన్వరూపం ప్రదర్శించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; అయ్యా!= ఆర్యా!; నీవు, నా, చేత; విష. 
పీడితుండను+ఐతిని+అని= విషంచేత బాధించబడినవాడిని అయ్యానని; దుఃఖింపవలదు= పరితపించవద్దు; నిన్ను+ఒరులు= 
నిన్ను ఇతరులు; ఎటింగినన్‌= తెలిసికొంటే; ఎగ్గు+అగున్‌+కావునన్‌= కీడు కలుగుతుంది కనుక; వికృత శరీరున్‌+చేసితిన్‌= 
వికారమైన దేహం కలవాడినిగా చేశాను; ఎంతకాలంబు= ఎంతకాలం; నీ, శరీరంబునన్‌= నీ శరీరంలో; నా, విషంబు+ఉండున్‌= 
నా విషం ఉంటుందో; అంత, కాలంబును= అన్నినాళ్ళును; నీకు; విష+ఉరగ, రాక్షస, పిశాచ, శత్రు, నివహంబు, వలని= 
విషసర్సాలనుండి, రాక్షసులనుండి, దయ్యాలనుండి, విరోధుల సముదాయంనుండి; భయంబు లేదు; సర్వ, సం[గ్రామ, 
జయంబును= అన్ని యుద్దాలలో గెలుపున్నూ; భార్యా, సంగమంబునున్‌= భార్యతో కలయికయున్నూ; ఎప్పటి, రాజ్య, 
విభవంబునున్‌= మునుపటి రాజ్యంయొక్క వైభవం(సంపద) లభించటమున్నూూ; అగున్‌= కలుగుతాయి; నీకు+ఎప్పుడు+ఏని= 
నీకు ఏ సమయంలోనైనా; నిజరూపంబు= అసలైన ఆకారం; చేకొనన్‌+*ఇష్టంబు+అయ్యెన్‌= స్వీకరించ కోరిక కలిగితే; 
అప్పుడు+అ= ఆ క్షణంలోనే; నన్నున్‌+తలంపుము= నన్ను స్మరించుము; ఈ, వస్తంబు= ఈ ఉత్తరీయం; నీ+ఒద్దకున్‌= 
నీ దగ్గరకు; వచ్చున్‌= చేరుతుంది; దీని; ధరియించుడు= ఈ వస్త్రాన్ని ధరించగానే; నిజ, రూప, ప్రాప్తి*అగున్‌= అసలు 
ఆకారం ఏర్పడుతుంది; అని; వరంబు+ఇచ్చి= వరాన్ని అనుగ్రహించి; వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: 'నన్ను రక్షించుము. నీకు మేలు చేస్తాను” అని కర్కోటకుడు కోరగా, నలుడు వాడిని ఎత్తుకొన్నాడు. 
కర్కోటకుడు అప్పుడు బొటనవేలి కొలతకు సరిపోయే దేహం కలవాడై ఎత్తుకొనటానికి సులువుగా మారాడు. 
నలుడు ఆ కర్కోటకుడిని ఎత్తుకొని, త్వరగా వెళ్ళి చల్లని ఒక సరోవరం సమీపంలో విడవటానికి ప్రయత్నించగా, 
అతడు మరి పదిఅడుగులు వేయుమనిన్నీ, తాను నలుడికి శ్రేయస్సును చేకూర్చుతా ననిన్నీ చెప్పాడు. అంతట 
నలుడు లెక్కపెట్టుకొంటూ అడుగులు వేస్తున్నపుడు పదవఅడుగు వేసేటప్పటికి కర్కోటకుడు అతడిని కాటు 
వేశాడు. సర్పదష్టుడైన (కరవబడిన) నలుడు వికృతరూపుడు అయినాడు. కాని, కర్కోటకుడు నలుడికి తన నిజరూపాన్ని 
చూపి ఇట్టా చెప్పాడు: 'ఆర్యా! నీవు నాచేత కరవబడినందుకు విచారించకుము. ఇప్పుడు నీవు వికృతరూపుడ 
వవటమే నీకు మేలు. నిన్ను ఎవరైనా గుర్తిస్తే నీకే కీడు. నా విషం నీ శరీరంలో ఉన్నంతకాలం నీకు విషసర్సాలభయం 
గాని, పిశాచ రాక్షస భీతిగాని, శత్రుభయం గాని ఉండదు. నీకు అన్ని యుద్దాలలో విజయం కలుగుతుంది. 
భార్యాసంగమం కలుగుతుంది. పూర్వపు రాజ్యసంపద తిరిగి లభిస్తుంది. నీకు ఎప్తుడు అసలు ఆకృతి కావాలని 
అనిపిస్తుందో ఆ క్షణం నీ తొల్లిటి ఆకృతి నీకు లభించగలదు. అప్పుడు నన్ను స్మరిస్తే చాలు. నీ దగ్గరకు ఈ 
వస్త్రం వస్తుంది. ఈ వస్త్రాన్ని కప్పుకొనగానే నీకు అసలు రూపం సం'ప్రాప్తం అవుతుంది" - అని వరమిచ్చి ఇంకా 
ఇట్టా పలికాడు. 


విశేషం: ఇందులో ప్రస్తావించబడిన అంశాలు: 1. సర్పవిషంచేత వికృతరూపం సంప్రాప్తించటం 2. ఆ విషం విరిగిన పిమ్మట 
తిరిగి తొల్లిటి రూపం సం(ప్రాప్తించటం, ఇది కేవలం కవితాకల్పన కాదని అనేవారున్నారు. ఇది భావిపరిశోధనవలన తేలవలసిన 
అంశం. 3. కర్కోటకపాత్రకు భారతదేశంలో వచ్చిన (ప్రాముఖ్యం నిరుపమానం. మేలు చేసిన వాడికి వెనువెంటనే కీడుచేసేవాడికి 
కర్కోటక శబ్దం పర్యాయపదమైంది. కాని, ఇక్కడ నలుడికి కర్కోటకుడు కీడు రూపంలో 'మేలు” చేశాడు. 


మధ్యాక్కర. 
“ఇల బ్రసిద్దుండు బుతుపర్జుం డనెడు మహీశు. డిక్ష్వాకు 
ఈ - తక శర 
కులజుండు నీకు సేవ్యుం డగు; నతనిం గొలిచి యం దుండు; 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 241 


నెలకొని యతనికి నశ్వహృదయ మనెడి విద్య యిచ్చి, 
వెలయ నతనిచేత నక్షహృదయ మ న్విద్యం జేకొనుము. 129 


ప్రతిపదార్థం: ఇలన్‌= భూమిలో; (ప్రసిద్దుండు= పేరుకెక్కినవాడు; బుతుపర్జుండు+అనెడు= బుతుపర్జ్హుడనే; మహీ+ 
ఈశుండు= భూభర్త(మహారాజు); ఇక్ష్యాకు, కులజుండు= ఇక్ష్యాకువంశంలో పుట్టినవాడు; నీకు, సేవ్యుండు+అగున్‌= నీకు 
సేవింపదగినవాడు అవుతాడు; అతనిన్‌+కొలిచి= అతడిని సేవించి; అందు+ఉండు= అచట ఉండుము; నెలకొని= అచట 
ఉండి; అతనికిన్‌; అశ్వ, హృదయము+అనెడి, విద్య= అశ్వహృదయం, అంటే గుర్రాల స్వభావం తెలిసికొనే విద్య; ఇచ్చి= 
అతనికి నేర్చి; వెలయన్‌= ఒప్పేటట్టుగా; అతనిచేతన్‌= అతడినుండి; అక్ష హృదయము, అన్‌, విద్యన్‌= అక్షహృదయం 
(అంకగణిత రహస్యం తెలిసికొనటం) అనే విద్యను; చేకొనుము= స్వీకరించుము. 


తాత్పర్యం: 'బుతుపర్జ్హుడనే మహారాజు భూమండలంలో సుప్రసిద్దుడు, ఇక్షాకువంశంలో పుట్టినవాడు. అతడు 
నీచేత కొలువదగినవాడు. కాబట్టి, నీవు అతడిని సేవిస్తూ ఉండవలసింది. అతడికి నీ అశ్చహృదయవిద్యను ఉపదేశించి, 
నీవు అతడినుంచి అక్షహృదయవిద్యను స్వీకరించుము. 


విశేషం: ఈ పద్యం పెక్కు వ్రాతప్రతులలో పెక్కురీతుల కన్పిస్తున్నది. వృత్తలక్షణానికి ఈ ఆశ్వాసంలోని 22వ పద్యం 
విశేషవ్యాఖ్య చూడండి. 


వ.  మజియు బాహుకుం డను నామంబుతో సూతవృత్తి నుండు' మని హితోపదేశంబు సేసి కర్కోటకుం డద్భశ్యుం 
దైనం దద్వచనంబున నలుం డయోధ్యాపురంబునకుం జని బుతుపర్జుం గని 'యేను బాహుకుం 
డనువాండ నశ్వశిక్షయందుంగుశలుండ; నన్నసంస్కారంబులు శిల్పంబులుంబెక్కువిధంబులరచియింప నేర్తు; 
భవత్సేవార్థినై వచ్చితి' ననిన బుతుపర్జుం డిట్లనియె. 130 


ప్రతిపదార్థం: మజియు= అంతేకాక; బాహుకుండు+అను, నామంబుతోన్‌= బాహుకుడనే పేరుతో; సూత, వృత్తిన్‌+ఉండుము= 
రథచోదకుడివిగా ఉండుము; అని; హిత+ఉపదేశంబు= హితవు చెప్పటం; చేసి; కర్కోటకుండు; అదృశ్యుండు+ఐనన్‌= 
అంతర్జానం చెందగా; తద్‌+వచనంబునన్‌= అతడిమాట చొప్పున, అంటే కర్కోటకుడి వాక్యానుసారం; నలుండు; అయోధ్యా, 
పురంబునకున్‌+చని= అయోధ్యాపట్టణానికి వెళ్ళి; బుతుపర్జున్‌+కని= బుతువర్జుడిని చూచి; ఏను= నేను; 
బాహుకుండు+అనువాండన్‌= బాహుకుడనేవాడిని; అశ్వ, శిక్షణఅందున్‌= గు(ర్రాలపెంపకంలో; కుశలుండన్‌= నేర్పరిని; అన్న, 
సంస్కారంబులు= వంటలుచేయటం; శిల్పంబులున్‌= విగ్రహాలను రూపొందించటం; పెక్కువిధంబులన్‌= ఎన్నోరీతులలో; 
రచియింపనేర్తున్‌= కూర్చగలను; భవత్‌+సేవా+అర్జిని+ఐ= నీ దగ్గర కొలువుచేయటానికై; వచ్చితిన్‌= అరుదెంచాను; అనినన్‌= 
అని చెప్పగా; బుతుపర్జుండు+ ఇట్టు+అనియెన్‌= బుతుపర్జ్లుడు ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: మరియు బాహుకుడు అనే పేరు పెట్టుకొని రథసారథివిగా ఉండు"- మని హితవు చెప్పి కర్కోటకుడు 
మాయమయ్యాడు. ఆ కర్కోటకుడి వచనానుసారం నలుడు అయోధ్యాపురికి వెళ్ళి బుతుపర్దుడిని సందర్శించి, 
'నేను బాహుకుడనే వాడిని. అశ్వశిక్షలో నేర్చరిని. పాకకళలో నిపుణుడిని. శిల్పవిద్యా నిష్టాతుడిని; నీ దగ్గర సేవ 
చేయటానికి వచ్చాను” - అని చెప్పగా ఆతడితో బుతుపర్హుడు ఈ విధంగా అన్నాడు. 


242 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క. “నాయొద్ద నుండుదేని మ । దీయ రథాశ్వములకును ద్రుతిని శీఘ్రముగా 
జేయుము' నావుడు 'నట్టుల । చేయుదు' నని నలుండు వాని సేవించెం దగన్‌. 131 


ప్రతిపదార్థం: నా+ఒద్దన్‌= నా కడ; ఉండుదు+ఏని= ఉన్నట్టయితే; మదీయ, రథ+అశ్వములకును= నా రథానికి పూన్చే 
గుర్రాలకు; (ద్రుతిని= నడకను; శీఘ్రముగాన్‌= వేగమయ్యేటట్టు; చేయుము; నావుడున్‌= అనగా విని; అట్టుల= ఆ విధంగానే; 
చేయుదును+అని= చేస్తానని; నలుండు; వాని= అతడిని (బుతుపర్జుడిని); తగన్‌= ఒప్పునట్టుగా; సేవించెన్‌= కొలిచాడు. 


తాత్సర్యం: నీవు నా ఒద్ద ఉన్నట్లయితే నా రథాశ్యాల గమనాన్ని వేగంచేసి తీర్చిదిద్దుము' అని బుతుపర్జ్హుడు 

చెప్పగా “అట్టాగే చేస్తాను అని నలుడు ఆతడి కొలువులో చేరాడు. 

వ. _ ఇట్లు బుతుపర్ణునొద్దనశ్వాధ్యక్షుండయి దుష్టాశ్వంబుల వశంబుంజేయుచు, నశ్వారోహకుల నారోహణంబుల 
శిక్షించుచు, రసవంతంబుగ నన్నసంస్కారంబు సేయుచు, బుతుపర్జుచేత నియుక్తు లయిన వార్‌స్టేయ 
జీవలులు దనకు సహాయులుగా.. బ్రచ్చన్నుండై యుండి యొక్కనాండు. 132 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా? బుతుపర్హు+ఒద్దన్‌= బుతుపర్జుడి దగ్గర; అశ్వ+అధ్యక్షుండు+అయి= గుర్రాలకు అధినేత 

అయి; దుష్ట్ర+అశ్వంబులన్‌= చెడ్డగు(ర్రాలను; వశంబున్‌+చేయుచున్‌= లొంగదీస్తూ: అశ్వ+ఆరోహకులన్‌= రౌతులను; 
ఆరోహణంబులన్‌= గుర్రాలపై స్వారీలు చేయటంలో; శిక్షించుచున్‌= నేర్పుతూ; రసవంతంబుగన్‌= రుచికరంగా; అన్న, 
సంస్కారంబు+చేయుచున్‌= ఆహార పదార్థాలను వండుతూ; బుతుపర్హుు చేత= బుతుపర్జుడిచేత; నియుక్తులు+అయిన= 


నియమించబడిన వారయిన; వార్‌ష్టేయ, జీవలులు= వార్‌ష్టేయుడు, జీవలుడు; తనకు, సహాయులు+కాన్‌= తనకు తోడ్పడేవారు 
కాగా; ప్రచ్చన్నుండు+ఐ= ఇతరులకు తెలియనట్టివాడై; ఉండి; ఒక్కనాండు= ఒకానొక రోజున. 


తాత్సర్యం: ఈ విధంగా నలుడు బుతుపర్జ్డుడి దగ్గర గుర్రాలకు అధినేత అయ్యాడు. అతడు చెడుగుర్రాలను 
లొంగదీసేవాడు. రౌతులకు స్వారి చేయటం నేర్పేవాడు. అంతేకాక, రుచికరాలైన ఆహారపదార్థాలు వండి వడ్డించేవాడు. 
బుతుపర్జుడిచేత నియోగించబడిన వార్‌ష్టేయ జీవలులు నలుడికి తోడ్పడేవారు. ఈ విధంగా నలుడు అజ్ఞాతవాసం 
చేశాడు. ఒకనాడు. 


సీ.  'ఇభరాజగమన! నీ వెందుల కరిగి? త । త్యురుకుచభార! యెందున్నదాన? 
నబల! యెవ్వరిచేత నడవులలో. బట్టు । వడి? తశనాపేక్షం బజిచుచున్న 
యుగ్రమృగంబుల యుదరంబులో నున్న । దానవే? నీ తల్లిదంద్రులొద్ద 
ధృతి నున్న దానవే? దేశాంతరంబుల । నున్న దానవె?” యంచు నుదితమదన 


ఆ. _ హతి విమోహితాత్ముండై హృదయేశ్వరి. । దలంచి రాత్రు లెల్ల. దాపమునను 
నిద్రలేక వంది నిట్టూర్పు లూర్జ్చుచు । నుండె నలుండు శోక ముత్కటముగ. 133 


ప్రతిపదార్థం: ఇభరాజ, గమన!= (ఓ దమయంతీ!) (ఇభ= ఏనుగు, ఇభరాజము= మదపుటేనుగు, ఇభరాజగమన= 
మదపుటేనుగునడకవంటి నడక గలది); నీవు; ఎందులకు+అరిగితి= ఎక్కడికి వెళ్ళావు?; అతి+ఉరు, కుచ, భార= మిక్కిలి 
పెద్దవైన స్తనాలయొక్క భారంగలదానా!; ఎందు+ఉన్నదానవు= ఎచట ఉన్నావు?; అబల= బలంలేని మగువా! (అబల-సాధారణ 
ప్రీ వాచకంగా (గ్రహించాలి); ఎవ్వరిచేతన్‌= ఎవరిచేత; అడవులలోన్‌= అరణ్యాలలో; పట్టు+పడితి= పట్టుబడి ఉన్నావు, అంటే 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 243 


నిన్ను అరణ్యాలలో ఎవరు పట్టుకొన్నారు?; అశన+అ పేక్షన్‌= ఆహారం కొరకై) పణచుచున్న= వడిగా తిరుగాడుతున్న; ఉగ్ర 
మృగంబుల= (క్రూరజంతువుల; ఉదరంబులోన్‌= పొట్టలో; ఉన్నదానవే?; నీ తల్లిదండ్రుల+ఒద్ద= నీ జననీజనకుల కడ; 
ధృతిన్‌= ధైర్యంతో; ఉన్నదానవే?; దేశాంతరంబులన్‌= ఇతరప్రదేశాలలో; ఉన్నదానవె? = నివసిస్తున్నావా!; అంచున్‌= అంటూ; 
ఉదిత, మదన, హతిన్‌= ఉదయించిన మన్మథ తాపంచేత; విమోహిత+ఆత్ముండు+ఐ= మిక్కుటమైన మోహంచేత ఆవరించబడిన 
ఆత్మకలవాడై; హృదయ+ఈశ్వరిన్‌+తలంచి= గ్రేయసి అయిన దమయంతినిగురించి తలపోసి; రాత్రులు+ఎల్లన్‌= రేలు 
అన్నింటిలో; నిద్రలేక; తాపమునను= బాధచేత; వంది= దుఃఖించి; నిడు+ఊర్పులు+ఊర్చుచున్‌= దీర్ణనిశ్వాసాలు వెలికి 
విడుస్తూ: శోకము+ఉత్కటముగన్‌= పరితాపం అతిశయించగా; నలుండు= ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్పర్యం: “'మత్తేభంనడక వంటి నడక గలదానా! (దమయంతీ), నీవు ఎక్కడికి వెళ్ళావోకదా! మిక్కిలి పెద్దవైన 
స్తనాల బరువు గలదానా ఎక్కడ ఉన్నావో? ఓ అబలా! అడవులలో నీవు ఎవరిచేత పట్టువడ్డావో? ఆహారంకొరకు 
వడిగా తిరుగుతున్న క్రూర జంతువుల పొట్టలలో ఉన్నావా? న్స్‌ తల్లిదండ్రుల ఒద్ద దిటవుగా ఉన్నావా? లేక వేరే 
ప్రదేశాలలో ఉన్నావా? అంటూ మదనతాపంతో రాత్రులలో నిదురలేక పలవిస్తూ నిట్టూర్పులు విడుస్తూ మిక్కిలి 
పరితపిస్తూ నలుడు ఉన్నాడు. 


వ. అతని ప్రలాపంబు విని యొక్కనాండు జీవలుం డాత్మగతంబున. 134 


ప్రతిపదార్థం: అతని= ఆతడి, అంటే బాహుకుడి; ప్రలాపంబు= పలవింత; విని= ఆలకించి; ఒక్కనాండు= ఒకానొకరోజున; 
జీవలుండు= జీవలుడు; ఆతృగతంబునన్‌= తనలోతాను. 
శ్రి 


తాత్పర్యం: ఆ బాహుకుడి పలవింతలు విని ఒకనాడు జీవలుడు తనలో తాను. 


క. “అఅిపొఅడు కుజుచ చేతులు, । నొజవ శరీరంబు. గలిగి యొరులకు€ జూడం 
గొజగా కుండియు, మన్మథు । నొఅపుల బడియెడు నితండు యువతీప్రియుండై. 135 


ప్రతిపదార్హం: అజ, పొజడు, కుజణుచ, చేతులున్‌= సగం గూనితో పొట్టిచేతులున్నూ; ఒజవ శరీరంబున్‌= వికారమైన 
దేహమున్నూ; కలిగి; ఒరులకున్‌= ఇతరులకు; చూడన్‌= చూడటానికి; కొణగాక+ఉండియు= ప్రియం గాకుండ ఉండికూడా, 
అంటే చూడటానికి అసహ్యంగా ఉండికూడా; ఇతండు= ఇతడు (ఈ బాహుకుడు); యువతీప్రియుండు+ఐ= జవరాలిని 
'ప్రేమించినవాడై; మన్మథు+ఒజపులన్‌= మన్మథతాపంలో; పడియెడున్‌= పడుతున్నాడు (బాధపడుతున్నాడు). 


తాత్పర్యం: “ఈ బాహుకుడి చేతులా పొట్టివి. ఈ గూనివాడి దేహమా వంకరటింకర అయినట్టిది. ఇతరులకు 
చూడటానికి కూడ కొజగానట్టిది. ఈ కురూపి ఒక జవరాలిని (పప్రమించటమా? (ప్రేమించి మన్మథతాపంతో 
బాధపడటమా? ఎంత ఏడ్డూరం? 


వన. _ వీనిచేతందలంపంబడియెడు వనిత వీనికంటె లెస్స కాకున్నె” యనుచు బాహుకునొద్దకు వచ్చి 'నీ 
తలంచుచున్న భార్యకు, నీకు నేల వియోగం బయ్యె? నని యడిగిన వానికి బాహుకుం డిట్లనియె.1 36 


ప్రతిపదార్థం: వీనిచేతన్‌= ఈ బాహుకుడిచేత; తలంపన్‌+పడియెడు= స్మరించబడేటి; వనిత= మగువ; వీనికంటెన్‌= ఈ 
కురూపి అయిన బాహుకుడి కంటె; లెస్సు= గొప్పది; కాక+ఉన్నై= కాకుండునా?; అనుచున్‌= అని ఆలోచిస్తూ; బాహుకు+ఒద్దకు= 


244 శ్రీనుదాంధ్ర మహాభారతము 


బాహుకుడి దగ్గరకు; వచ్చి= అరుదెంచి; నీ తలంచుచున్న= నీవు స్మరిస్తున్న; భార్యకున్‌= పెండ్డానికి; నీకున్‌= నీకు; ఏల= 
ఎందుకు; వియోగంబు+అయ్యెన్‌= ఎడబాటు కలిగింది; అని= అంటూ; అడిగినన్‌= ప్రశ్నించగా; వానికిన్‌= ఆతడికి (ఆ 
జీవలుడిక్రి; బాహుకుండు; ఇట్టు+అనియెన్‌= -ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ఆహా! వీడిచేత 'ప్రేమించబడిన వనిత వీడికంటె గొప్పది కాకుండా ఉంటుందా? ఈతడే ఇంత కురూపి 
అయితే ఇక ఆమె ఎంతటి కురూపిణి కావాలి?'- అంటూ జీవలుడు తలపోసి, బాహుకుడికడకు వచ్చి 'నీవు 
స్మరిస్తున్న నీ భార్యకూ నీకూ అసలు ఎడబాటు ఎందుకు కలిగింది?” అని ప్రశ్నించాడు. వాడికి బాహుకుడు ఇట్టా 
బదులు చెప్పాడు. 


విశేషం: (1) బాహుకుడు ఒకనాడు జగదేకవీరుడు. భువనైక మోహనుడు. ఈనాడు ఒరులు చూడటానికి కొరగాని కురూపి. 
ఎంతటి మార్పు? ఎంతటి విధిపరిపాకం? సేవకవృత్తిలో ఉండే జీవలుడికి గూడ బాహుకుడిని చూస్తే జాలి కలుగలేదు సరిగదా 
అతడు ఈతడిని అపహాస్యం చేశాడుకూడా! (2) ఇక జీవలుడికి బాహుకుడి ప్రేయసినిగురించి ఏమి తెలియును? కాని, ఇట్టి 
కురూపి భార్య ఎంతటి కురూపిణి కావాలి?'- అనేదే అతడి ఆలోచన. కాని, నిజానికి బాహుకుడిభార్య జగదేకసుందరి. 
దేవతలు సయితం ఆమెను వలచి ఆమె పొందుకై ఉవ్విళ్ళు ఊరారు. అది విషయాంతరం. జీవలుడు కలలోకూడ ఇట్టి 
పరిణామం ఊహించుకోలేడు. నలదమయంతుల చరిత్రలో ఏర్పడిన 'మలుపు”' చదువరుల గుండెలు కరిగింపచేసేటటువంటిది. 
కథాశిల్ప సౌస్టవంలో విశ్వసాహితీ జగత్తులో నలోపాఖ్యానానికి గల విశిష్టత నిరుపమానమైనది. 


ఆ. _ 'నన్ను.జూచి నగం? నలినాక్షి నా కేల? విప్రయోగ మేల? వినవె తొల్లి 
యేలయో యెజుంగ నేను, మందప్రజ్ఞుం । డను భటుండు దన లతాంగి బాసి. 137 


ప్రతిపదార్థం: నన్నున్‌+చూచి, నగరె?= నన్ను చూచి జనులు నవ్వరా?; నలిన+అక్షి= పద్మాలవంటికన్నులు కలది (ప్రేయసి); 
నాకు+ఏల?= నాకెందుకు?; అంటే నాబోటి కురూపికి ఒక (ట్రేయసి కావాలా? (కావాలంటే నన్ను చూచి ప్రజలు నవ్వరా?); 
(ఇక) విప్రయోగము+ఏల= విరహం ఎందుకు?; ఏలయో, ఎలుంగన్‌+ఏను= ఎందుకో నాకేమి తెలుసు; తొల్లి= పూర్వం; 
వినవె= వినవా? మంద(ప్రజ్ఞండు+అను, భటుండు= మంద'ప్రజ్ఞుడనే సైనికుడు; తన, లతా+అంగిన్‌+పాసి= తన లతవంటి 
దేహం కలిగిన శ్రైయసిని ఎడబాసి. 


తాత్పర్యం: 'నన్ను చూచి నవ్వరా? నాకు ఒకడ్రేయసి కూడానా? అసలు ప్రేయసే లేనప్పుడు ఇక వియోగం 
అనేమాట ఎందుకుంటుంది? నీవు వినలేదా? పూర్వకాలంలో ఏకారణంచేత జరిగిందో నాకు తెలియదు కాని, 
మందటప్రజ్ఞుడు అనే సైనికుడు తనప్రేయసిని ఎడబాసి. 


విశేషం: ఈ మాటలనుబట్టి బాహుకుడికి తనకు సంక్రమించిన వైరూప్యం తెలిసినట్టే అనిన్నీ, తనవైరూప్యాన్ని గురించి 
చుట్టూ ఉన్నవారికి సుస్పష్టంగా తెలిసి ఉన్నట్టుకూడ తాను [గ్రహించినట్టున్నూ తేలుతున్నది. అయితే, (ప్రత్యక్షంగా తన 
విరహవేదనను జీవలుడు గుర్తించాడుకదా! ఇక తా నెట్టా తప్పుకొనగలడు? నలుడు పోగొట్టుకొన్నది బాహ్యరూపమేకాని 
ఆంతరంగికమైన తెలివితేటలు మాత్రం కావుకదా! అందుచేత నలుడు సద్యఃస్స్ఫూర్తితో తన ్రలాపం తనది కాదనీ, 
భార్యావియుక్తుడైన మందప్రజ్ఞుడి అభిభాషణాన్ని తాను కాలక్షేపంకొరకై అనుసరించా నని సమ్యక్‌సమాధానం చెప్పి తప్పించుకొన్నాడు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 245 


వ. దాని నన్వేషించి యెందునుం గానక దుఃఖితుందడై ప్రలాపించినం దత్సలాపం బేను ననుకరించితి' నని 
చెప్పి యి ట్లయోధ్యాపురంబున. బ్రచ్చన్నుండై బాహుక నామంబుతో నలుం డుండె; నంత నిట విదర్దేశ్వరుండు 
నలురాజ్యభ్రంశంబు విని కూంతురు నల్లుండు నెట వోయిరో? యెందున్నవారో? యని శోకించి. 138 


ప్రతిపదార్థం: దానిన్‌= దానిని (తనభార్యను); అన్వేషించి= వెదకి; ఎందునున్‌+కానక= ఎచటను చూడక; దుఃఖితుండు+ఐ= 
పరితాపం చెందినవాడై; ప్రలాపించినన్‌= పెద్దగా విలపించగా; తద్‌+*ప్రలాపంబున్‌= ఆతడి పలవరాన్ని; ఏనున్‌= నేను; 
అనుకరించితిన్‌= నటించాను; అనిచెప్పి; ఇట్టు= ఈ విధంగా; అయోధ్యాపురంబునన్‌= అయోధ్య అనే నగరంలో; 
ప్రచ్చన్నుండు+ఐ= ఇతరులకు తెలియబడనట్టివాడై; బాహుక నామంబుతోన్‌= బాహుకుడు అనే పేరుతో; నలుండు+ఉండెన్‌= 
నలుడు ఉండినాడు; అంతన్‌= అటుపిమ్మట; ఇట= ఇచట; విదర్భ+-ఈశ్వరుండు= విదర్భరాజు; నలు= నలుడియొక్క; 
రాజ్యభ్రంశంబు= రాజ్యం తప్పిపోవటం; విని= ఆలకించి; కూంతురు= కుమార్తె. అల్టుండున్‌= అల్టుడున్నూ; ఎట= ఎచటకు; 
పోయిరో= వెళ్ళారో; ఎందు+ఉన్నవారో= ఎచట ఉన్నారో; అని; శోకించి= దుఃఖించి (చింతించి). 


తాత్పర్యం: తన భార్యకొరకు వెదకి వెదకి, ఆమె కన్సించకపోవటంచేత మిక్కిలి పరితపించినవాడై కలవరించాడు. 
నేను ఆతడి ప్రలాపాలను అనుకరించాను, అంతే. అవి మందప్రజ్ఞుడి మాటలు'- అని చెప్పి నలుడు తప్పించుకొన్నాడు. 
అట్టా ఆ అయోధ్య అనే పట్టణంలో మారువేషంతో బాహుకుడు అనే మారుపేరుతో నలుడు బ్రతుకు గడుపుతున్నాడు. 
అంత, ఇట, విదర్భలో భీమరాజు- నలుడు తనరాజ్యం పోగొట్టుకొన్నాడని విని, కూతురు, అల్టుడు ఎక్కడికి వెళ్ళారో, 
ఎచట ఉన్నారో?- అని చింతిస్తూ ఆందోళనపడుతున్నాడు. 


క. వారల రోయంగ6 బంచె న । పారబలుం డిష్టులైన బ్రాహ్మణుల సదా 
చారుల విద్వాంసుల స । త్యారంబుల. దనిపి వారి. గడు నెయ్యమునన్‌. 139 


ప్రతిపదార్థం: అపారబలుండు= గొప్పబలం కలవాడు (విదర్భరాజు); ఇష్టులు+ఐన= తనకు అనురక్తులైన; బ్రాహ్మణుల= 
విప్రుల; సత్‌+ఆచారుల= మంచి ప్రవర్తన కలవారిని; విద్యాంసులన్‌= బాగుగా చదువుకొన్నవారిని; సత్‌, కారంబులన్‌= 
బహుమానాలతో; తనిపి= సంతృప్తిపరచి; వారిన్‌= ఆ (బ్రాహ్మణులను; కడు, నెయ్యమునన్‌= మిక్కుటమైన స్నేహంతో; 
వారలన్‌= వారిని, అంటే నలదమయంతులను; రోయంగన్‌= వెదకటానికై;) పంచెన్‌= ఆజ్ఞాపించాడు. 


తాత్పర్యం: మితిలేని బలంకలవాడైన విదర్భరాజు భీముడు, తనకు అనురక్తులు, మంచి నడవడి కలవారు, పెద్ద 
చదువులు చదువుకొన్నవారు అయిన బ్రాహ్మణులను బహుమానాలతో సంతృప్తులను కావించి, మిక్కుటమైన 
స్నేహంతో నలదమయంతులను వెదకటానికై నియోగించాడు. 


న.  మభటియు నలదమయంతు లున్నచో టెజింగి వచ్చిన వారికి వెయ్యేసి గద్యాణంబు లిత్తు ననియు, వారలం 
దోడ్కొని వచ్చినవారికి గోసహస్రంబులు నగ్రహారంబులు నిత్తు ననియు. బలికి పంచిన. 140 


ప్రతిపదార్థం: మజియు= అంతేకాక; నల, దమయంతులు+ఉన్నచోటు+ఎటీంగి= నలదమయంతులు ఉన్నచోటు తెలుసుకొని; 
వచ్చినవారికి; వేయి+ఏసి= (ఒక్కొక్కరికి) వెయ్యివంతున; గద్యాణంబులు+ఇత్తున్‌ +అనియు= వరహాలు ఇస్తాననీ; 
వారలన్‌+తోడ్కొని= ఆ నలదమయంతులను వెంటపెట్టుకొని; వచ్చినవారికి; గోసహ(స్రంబులున్‌= వేలకొలది ఆవులును; 
అ(గ్రహారంబులున్‌+ఇత్తును+అనియున్‌= అ(గ్రహారాలు ఇస్తాననీ; పలికి= చెప్పి; పంచినన్‌= పంపగా. 


246 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: విదర్భరాజు బ్రాహ్మణులకు చెప్పినమాటలు: (1) నలదమయంతులు ఉన్నచోటు తెలిసికొని వచ్చిన 
వారికి ఒక్కొక్కరికి వేయి గద్యాణాలు పారితోషికంగా ఇవ్వబడతాయి. (2) నలదమయంతులను తమతోపాటు 
వెంటబెట్టుకొని వచ్చినవారికి వేలకొలది గోవులు, అగ్రహారాలు, బహుమానాలుగా ఇవ్వబడతాయి. 


విశేషం: (1) గద్యాణం తెలుగుదేశంలో అంటే వేంగీవిషయంలో చాళుక్యకాలంలో చలామణిలో ఉన్న బంగారునాణం. 
గద్యాణ ప్రసక్తి సంస్కృత మూలభారతంలో లేదు. నన్నయభట్టు సమకాలీనమైన నాణెమును పేర్కొనటం సహజమే. కాని, 
గద్యాణాలు వ్యాసుడికాలంలోగాని, నలదమయంతుల కాలంలోగాని ఉన్నట్టివికావు. సారస్వతానికి సమకాలిన సమాజానికి గల 
బింబప్రతిబింబ భావానికి ఇది ఒక ఉదాహరణంగా (గ్రహించవచ్చును. (2) అగ్రహారాలు:- అ(గ్రహారం అనే యం చాళుక్యులకాలంలో 
విశేష (ప్రాచుర్యం అందింది. అగ్రహారం అంటే వేదవేదాంగపారంగతులైన బ్రాహ్మణులకు రాజుగారు సమర్పించే బహుమాన(గ్రామం. 
చాళుక్యులు బ్రాహ్మణులకు అ(గ్రహారాలను సర్వకర పరిహారంగా అంటే పన్నులు అన్నియు తీసివేసి దానంచేసేవారు. 
ఆం(ధ్రమహాభారత రచనంలో నన్నయభట్టుకు తోడ్పడిన నారాయణభట్టుకు నందంపూడి (గ్రామాన్ని అ(గ్రహారంగా చేసి, 
సూర్యగ్రహణంనాడు 4-11-1054 తేదీన రాజరాజనరేంద్రుడు దానంచేశాడు. అగ్రహార ప్రసక్తి మూల సంస్కృత భారతంలో 
లేదని వేరుగా చెప్పనక్కరలేదు. 


చేదిపురంబున సుదేవుండను బ్రాహ్మణుడు దమయంతి నెటుంగుట (సం. 3-65-5) 
కు జగతీచక్రమునం గల । నగర మహాగ్రామ పట్టణంబులు కలయన్‌ 
జగతీదేవోత్తము లి । ముగ రోసిరి నిఖిల దేశముల కరిగి వడిన్‌. 141 
ప్రతిపదార్థం: జగతీ, దేవ+ఉత్తములు= (బ్రాహ్మణ్రేష్టులు; వడిన్‌= వేగంగా; నిఖిల, దేశములకు= అన్నిదేశాలకు; అరిగి= వెళ్లి; 


జగతీ, చ(క్రమునన్‌+కల= భూమండలంలో ఉండే; నగర, మహాగ్రామ, పట్టణంబులు= రాజధానులవంటి నగరాలు, పెద్దపల్లలు, 
పట్టణాలు; కలయన్‌= అంతటను; ఇమ్ముగన్‌= సంపూర్ణంగా; (బాగుగా); రోసిరి= వెదికారు. 


తాత్పర్యం: బ్రాహ్మణోత్తములు వేగంగా నానాదేశాలకు వెళ్ళి, భూచక్రంలో ఉండే నగరాలు, పెద్దపల్లెలు, పట్టణాలు 
అంతటను సంపూర్ణంగా (నలదమయంతులకొరకు) వెదికారు. 


వ. అందు సుదేవుం దను బ్రాహ్మణుండు చేదిపతియైన సుబాహుపురంబునకుం జని పుణ్యాహంబు సేయింపం 
బోవు బ్రాహ్మణులతో రాజగ్భహంబు సొచ్చి; యంతఃపురంబున సునందా సహితయై యున్నదాని ధూమజాల 
నిబద్దం బైన యగ్నిప్రభయునుం బోలె నీలాభ్రసంవృతం బైన చంద్రరేఖయుంబోలె బహుపంకనిమగ్నం బైన 
మృణాళయుంబోలె నేర్పడ కున్ననుం దదీయ భ్రూయుగ మధ్యగతంబైన సూక్ష్మలక్షణం బిమ్ముగా నిరీక్షించి, 
దాని దమయంతింగా నెఠటింగి, యాత్మగతంబున 'నిది పతి విముక్తయై శుష్కప్రవాహ యైన నదియునుంబోలె 
శూన్యకమలయైైన నళినియుం బోలె నపేతచూతంబైన వనభూమియుం బోలె నొప్పకుండియు. దన 
పతివ్రతాగుణంబునం జేసి యొప్పుచున్నయది. 142 


ప్రతిపదార్థం: అందున్‌= ఆ (బ్రాహ్మణులలో; సుదేవుండు+అను, బ్రాహ్మణుండు= సుదేవుడు అనే పేరుకల బ్రాహ్మణుడు; 
చేదిపతి+ఐన= చేదిదేశానికి రాజైన; సుబాహు పురంబునకున్‌= సుబాహుని రాజధానికి; చని= వెళ్ళి పుణ్య+అహంబు= 
పుణ్యమైనదినం- అనే పేరిటి మంగళకరమైన శుభకార్యాన్ని; చేయింపన్‌+పోవు= చేయించటానికై వెళ్ళే) బ్రాహ్మణులతోన్‌= 


ఆరణ్యపర్వము వా ద్వితీయాశ్వాసము 247 


విప్రులతో; రాజ గృహంబు+చొచ్చి= రాజుగారి మందిరం ప్రవేశించి; అంతఃవురంబునన్‌= రాణివాసంలో; సునందా, సహిత+ఐ= 
సునంద అనే రాజకుమారితో కలిసి; ఉన్నదాని; ధూమ, జాల, నిబద్దంబు+ఐన= పొగదొంతరలతో ఉన్నదైన; అన్ని ప్రభయునున్‌+ 
పోలె= అగన్నిదీప్తివలె; నీల+అ(భ్ర, సంవృతంబు+ఐన= నల్లని మేఘాలతో చుట్టుకొనబడిందైన; చంద్రరేఖయున్‌+పోలెన్‌= 
చం([ద్రవంకవలె; బహు, పంక, నిమగ్నంబు+ఐన= గొప్ప బురదలో మునిగి ఉన్న; మృణాళియున్‌+పోలెన్‌= తామరతూడు 
(తామరకాడలోని దారం) వలె; ఏర్పడక+ఉన్ననున్‌= స్పష్టంగా తెలియకపోయినను; తదీయ, భ్రూ, యుగ, మధ్యగతంబు+ఐన= 
ఆమెయొక్క కనుబొమలు రెండింటికి మధ్య ఏర్పడి ఉన్న; సూక్ష్మ, లక్షణంబు= సన్నని గుర్తు; ఇమ్ముగా= చక్కగా; నిర్‌క్షించి= 
పరిశీలించి; చూచి; దానిన్‌= ఆమెను; దమయంతిన్‌+కాన్‌+ఎటీంగి= దమయంతి అని తెలిసికొని, ఆత్మ గతంబునన్‌= 
తనలోతాను; ఇది= ఈమె (దమయంతి; పతి విముక్త+ఐ= భర్త నుండి విడివడిందై; శుష్క, ప్రవాహ+ఐన= ఎండిపోయిన 
నీటిపారుదల కల; నదియునున్‌+పోలెన్‌= ఏరువలె; శూన్య, కమల+ఐన= పద్మాలు లేనట్టి; నళినియున్‌+పోలెన్‌= తామర 
తీగవలె; అపేత, చూతంబు+ఐన= మామిడిచెట్టు లేని; వనభూమియున్‌+పోలెన్‌= అరణ్యసీమవలె; ఒప్పకుండియున్‌= 
శోభించకుండా ఉండి కూడా; తన, పతివ్రతా, గుణంబునన్‌+చేసి= తన పాతివ్రత్యమహిమచేత; ఒప్పుచున్న+అది= శోభిల్లుతున్నది. 


తాత్పర్యం: ఆ విధంగా నానాదేశాలకు వెళ్ళిన 'బ్రాహ్మణులలోనివాడు సుదేవుడు చేదిరాజు సుబాహుడి రాజధానికి 
చేరి, పుణ్యాహం నిర్వర్తించే బ్రాహ్మణులతో కలసి రాజమందిరంలోకి వెళ్ళి అచట అంతఃపురంలో సునందతో 
కలిసిఉండే దమయంతిని చూచాడు. అప్పుడు దమయంతి పొగదొంతరలతో మిళితమైన అగ్నిదీప్తివలె, నల్లని 
మబ్బులచేత ఆవరించబడిన చంద్రవంకవలె, పెనుబురదలో మునిగిఉన్న తామరతూడువలె అణగి ఉండి 
గుర్తించటానికి వీలుగాక ఉండింది. కాని, ఆమె కనుబొమల మధ్య ఉండే పుట్టుమచ్చను బట్టి ఆమెను దమయంతిగా 
ఆ సుదేవుడు గుర్తించాడు. అతడు తనలో తాను ఇట్టా భావించాడు: “ఈ దమయంతి భర్తనుండి విడివడి 
నీటిపారుదల ఎండిపోయిన ఏరువలె, పద్మాలు లేని తామరతీగవలె, మామిడిచెట్టు లేని వనసీమ వలె శోభించకుండ 
ఉండికూడా తన పాతివ్రత్యమహిమచేత ప్రకాశిస్తూ ఉన్నది. 


విశేషం: అలం: ఉపమ. 


తే...  అనపహార్యంబు తేజోమయంబు సర్వ । గుణములకు నలంకారంబు గురుతరంబు 
భామలకు. బతిభక్తియ పరమ మైన । భూషణం; బిట్టివే పెజి భూషణములు? 143 


ప్రతిపదార్థం: న+అపహార్యంబు= అపహరించటానికి వీలులేనట్టిది; తేజస్‌+మయంబు= ప్రకాశమానమైనది; సర్వగుణములకున్‌= 
సమస్తగుణాలకు; అలంకారంబు= భూషణం వంటిది; గురుతరంబు= గొప్పది; భామలకున్‌= స్రీలకు; పతిభక్తి+అ= భర్తపట్ల 
కల భక్తియే; పరమము+ఐన= అన్నిటికంటె గొప్పదైన; భూషణంబు= అలంకారం; ఇట్టివి+ఏ= ఇట్టివా?; పెణ, భూషణములు= 


ఇతరాలైన అలంకారాలు. 


తాత్పర్యం: ఆడువారికి పతిభక్తియే గొప్పభూషణాలలో గొప్పభూషణం. పాతివ్రత్యానికి సరిపోలు ఆభరణం ఆడువారికి 
వేరొకటి లేదు కదా! పతిభక్తియే వారినుండి అపహరించటానికి వీలులేనిది, ప్రకాశమానమైనది, మిక్కిలి గొప్పదైనది, 
సమస్త సద్గుణాలలోనికెల్ల ఎన్నదగినది అయిన అలంకారవిశేషం. 


248 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. రోహిణికి. జంద్రసమాగమంబునుంబోలె దీనికి భర్తృసమాగమం బెన్నం డయ్యెడునో? తుల్యశీల 
వయోరూపాభిజాత్యులైన నలదమయంతు లొక్కట నుండం జూచి విదర్దేశ్వరుం డెన్నండు కృతార్జుం 

ఆ ఇ థి 
డయ్యెడునో?' యంచు నల్లనల్లన డాయవచ్చి దమయంతి కిట్లనియె. 144 


ప్రతిపదార్థం: రోహిణికిన్‌= రోహిణీ నక్షత్రానికి; చంద్ర, సమాగమంబునున్‌+పోలెన్‌= చంద్రుడితో సంయోగంవలె; దీనికిన్‌= 
ఈ దమయంతికి; భర, సమాగమంబు= భర్తతో సంయోగం; ఎన్నండు+అయ్యెడునో= ఎప్పుడు జరుగుతుందో; తుల్య, 
శీల వయన్‌+రూప= అభిజాత్యులు+ఐన= సమానమైన స్వభావం, ఈడు, అందంలో జోడు, వంశగౌరవం కలవారైన; 
నలదమయంతులు; ఒక్కటన్‌+ఉండన్‌+*చూచి= ఒకచోట కలిసి ఉండటం చూచి; విదర్భేశ్వరుండు= విదర్భరాజు; ఎన్నండు= 
ఎప్పుడు; కృత+అర్జుండు= ధన్యుడు; అయ్యెడున్‌+-ఓ= అవుతాడో; అంచున్‌= అంటూ; అలన+అల్లనన్‌= మెల్లమెల్లగా; 

యఖ 0౧ 0 లా లా 
డాయవచ్చి= దగ్గరకు చేరి; దమయంతికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: రోహిణీ నక్షత్రానికి చంద్రుడికి జరిగే సంయోగంవలె ఈ దమయంతికి ఎప్పుడు భర్తతో కలయిక 
జరుగుతుందో? శీలంలో, అందంలో, వంశగారవంలో ఈడుజోడు కుదిరిన నలదమయంతులు ఒకచోట కలిసి 
కాపురం చేయటం చూచి విదర్భరాజు భీముడు ఎప్పుడు ధన్యుడవుతాడో?'- అని తలపోస్తూ, మెల్లగా దగ్గరకు వచ్చి 
ఆ బ్రాహ్మణుడు దమయంతితో ఇట్టా చెప్పాడు. 


విశేషం: ఆకసంలో రాత్రివేళ రోహిణీ నక్షత్రం చంద్రుడు కలిసి ఉన్నప్పుడు చూపరులకు అది ఒక మనోహరదృళ్యం. 
భారతీయుల ఖగోళవిజ్ఞానం మిక్కిలి ప్రాచీనమైనది. 
తే. “అవ్వ! నీ తల్లిదంద్రుల కాత్మజులకు ।; బంధుజనులకు6 గుశలంబు; భామ! నీదు 

కుశల మెజుంగునంతకు వంతగూరి వగుచు । చున్నవారు; వారికి వంత యుడుగు నింక. 145 
ప్రతిపదార్థం: అవ్వ= అమ్మా!; నీ, తల్లి దండ్రులకు= నీ తల్లికి, తండ్రికి ఆత్మజులకున్‌= నీ కొడుకుకు, కూతురుకు; బంధు 
జనులకున్‌= చుట్టాలకు; కుశలంబు= క్షేమం; భామ!= ఓ దమయంతీ!; నీదు, కుశలము= నీక్షేమం; ఎలుంగు+అంతకు= 


తెలిసేవరకు; వంత+కూరి= దుఃఖంతో నిండి; వగచుచున్నవారు= పరితపిస్తున్నారు; ఇంక= ఇకమీదట; వారికి= వారలకు; 
వంత= దుఃఖం; ఉడుగున్‌= పోతుంది. 


తాత్పర్యం: 'అమ్మా! దమయంతీ! నీ తల్లిదండ్రులు, నీ సంతానం, నీ బంధువులు అందరు క్షేమంగా ఉన్నారు. 
నీ క్షేమం తెలిసేంతవరకు దుఃఖంతో పరితపిస్తున్నారు. ఇకమీద నీ కుశలవార్త విని సంతసిస్తారు. 


వ. _ దేవీ! యేను భవద్రాతృసఖుండ; సుదేవుండను బ్రాహ్మణుండ; విదర్చేశ్వరుండు నీ యున్నచో టెటుంగం 
ఆప ళా భ్‌ 

బెక్కందడ్రు బ్రాహ్మణులం బుచ్చిన నిందులకు వచ్చి నా పుణ్యంబున నిన్నుం గంటి" ననిన దమయంతి వాని 

నెజింగి తన పుత్తులం దల్లిదండ్రుల బాంధవులం బ్రత్యేకంబ యడిగి, యశ్రుజలంబు లురల నేడ్డుచున్నం 

జూచి 'యేలకో యిప్పడు సైరంధ్రి యేడ్డుచున్న్మయది' యని సునంద తన జననికిం జెప్పి పుచ్చిన. 146 


ప్రతిపదార్థం: దేవీ= మహారాణీ! ఏను= నేను; భవత్‌+*భ్రాతృ సఖుండ= నీయొక్క సోదరుడి మిత్రుడిని; సుదేవుండు+అను= 
సుదేవుడనే పేరున్న; (బ్రాహ్మణుండ= బ్రాహ్మణుడిని; విదర్భ+ఈశ్వరుండు= విదర్భరాజు; నీ+ఉన్నచోటు+ఎజుంగన్‌= నీవు 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 249 


ఉండే స్థలాన్ని తెలిసికొనటానికై; పెక్కండ్రు, (బ్రాహ్మాణులన్‌= చాలమంది (బ్రాహ్మణులను; పుచ్చినన్‌= నియోగించగా; ఇందులకున్‌= 
ఇచటికి; వచ్చి= అరుదెంచి; నా, పుణ్యంబునన్‌= నా సుకృతంవలన; నిన్నున్‌+కంటిన్‌= నిన్ను చూచాను; అనినన్‌= అని 
చెప్పగా; దమయంతి; వానిన్‌= ఆ (బ్రాహ్మణుడిని; ఎటింగి= తెలిసికొని; తన, పుత్రులన్‌= తన పిల్లలను; తల్లిదండ్రుల; 
బంధువులన్‌= చుట్టాలను; ప్రత్యేకంబు+అ= వేర్వేరుగా; అడిగి= (కుశలం) అడిగి; అశ్రు, జలంబులు= కన్నీళ్లు; ఉరలన్‌= 
(క్రిందకి కారగా; ఏడ్చుచున్నన్‌+చూచి= విలపిస్తుండగా చూచి; ఏలకో= ఎందుచేతనో; ఇప్పుడు= ఇపుడు; సైరంధ్రి = 
దమయంతి; ఏడ్భుచున్న+అది= రోదిస్తున్నది; అని= అంటూ; సునంద; తన, జననికిన్‌= తన తల్లికి; చెప్పిపుచ్చినన్‌= 


చెప్పిపంపగా. 


తాత్పర్యం: దమయంతీదేవీ! నేను నీ సోదరుడికి మిత్రుడిని. నాపేరు సుదేవుడు. నేను బ్రాహ్మణుడిని. విదర్భప్రభువు 
నీవు ఉండేచోటు వెదకటానికై పలువురు బ్రాహ్మణోత్తములను పెక్కుదేశాలకు పంపించాడు. నేను ఇచటికి వచ్చి నా 
సుకృతవిశేషంవలన నిన్ను చూడగలిగాను” - అని చెప్పగా దమయంతి తల్లిదండ్రులగురించి, తన పెల్లల గురించి, 
చుట్టాలను గురించి కుశలం అడిగి, ఆమె విలపిస్తూ ఉండటం చూచి సునంద ఆ వార్తను తల్లికి నివేదింపజేసింది. 


క. చనుదెంచె నంతిపురమున । వనితానివహంబుతోడ వారిజదళలో 

చన రాజమాత నృపనం । దన యగు దమయంతికడకు€ దద్దయు వేడ్కన్‌. 147 
ప్రతిపదార్థం: వారిజ, దళ లోచన= నీటినుండి పుట్టిన పద్మం (వారిజం) యొక్క రేకులవంటి కన్నులుకలది అయిన; 
రాజమాత= రాజుగారి తల్లి; నృప, నందన+అగు= రాజపుత్రి అయిన; దమయంతి కడకున్‌; అంతిపురమున= రాణివాసంలోని; 
వనితా నివహంబుతోడన్‌= ప్రీల సమూహంతో; తద్దయు= మిక్కిలి; వేడ్కన్‌= కుతూహలంతో; చనుదెంచెన్‌= వచ్చింది. 


తాత్పర్యం: పద్మదళాలవంటి కన్నులు గల రాజమాత అంతఃపురంలోని అంగనలను వెంటబెట్టుకొని రాజకుమారి 
దమయంతి దగ్గరకు మిక్కుటమైన కుతూహలంతో వచ్చింది. 


వ. ఇట్లు వచ్చి తమలో మాటలాడుచున్న బ్రాహ్మణుని దమయంతిం జూచి రాజమాత బ్రాహ్మణున కిట్లనియె; 
“నయ్యా! ఇది యెవ్వని కూంతు? రెవ్వని భార్య? యేమి కారణంబునం దనభర్తను బాంధవులనుం బాసి 
పుణ్యవ్రతంబులు సలుపుచున్నయది? నీ వె ట్లెజింగి? తిక్కోనులి నామం బేమి?”? యని యడిగిన సుదేవుం 
డిట్లనియె. 148 

ప్రతిపదార్హం: ఇట్టు= ఈ రీతిగా; వచ్చి= అరుదెంచి; తమలో మాటలాడుచున్న= పరస్పరం సంభాషణ చేస్తున్న; బ్రాహ్మణుని; 
దమయంతిన్‌; చూచి; రాజమాత; (బ్రాహ్మణునకు; ఇట్టు+అనియె= -ఈ విధంగా పలికింది; అయ్యా!= ఆర్యా! ఇది= ఈమె; 
ఎవ్వని, కూంతురు= ఎవరి పుత్రిక?; ఎవ్వని భార్య?= ఎవరి పెండ్లాము?; ఏమి కారణంబునన్‌= ఏ కారణంచేత; తన భర్తను= 
తన పెనిమిటిని; బాంధవులనున్‌+పాసి= చుట్టాలను విడిచి; పుణ్యవ్రతంబులు= పవి(త్రమైననోములు; సలుపుచున్న+అది= 
చేస్తున్నది; నీవు+ఎట్టు+ఎజింగితి(వ)ి= నీవు ఏవిధంగా తెలిసికొన్నావు?; ఈ+కోమలి= ఈ సుకుమారి; నామంబు+ఏమి= 
పేరేమిటి?; అని; అడిగిన; సుదేవుండు; ఇట్టు+అనియె. 

తాత్పర్యం: -ఈ విధంగా దమయంతి, (బ్రాహ్మణుడు పరస్పరం మాటాడుతుండగా రాజమాత వచ్చి ఆ 

(బ్రాహ్మణుడితో “అయ్యా! -ఈమె ఎవరికూతురు? ఎవరిభార్య? ఏకారణంవలన భర్తను, బంధువులను, ఎడబాసి 

పుణ్యప్రదమైన నోములు నోస్తున్నది? అసలు ఈమెసంగతి నీ కెట్టా తెలిసింది? ఈమె పేరేమిటి? అని అడుగగా 

సుదేవుడు ఇట్టా బదులు పలికాడు. 


250 శ్రీనుదాంధ్ర మహాభారతము 


మధ్యాక్కర. 
'నలినాక్షి! యిది విదర్దేశుతనయ, పుణ్యశ్లోకు. డైన 
నలుదేవి దమయంతి సుమ్ము విధి కారణమ్మున రాజ్య 
చలితుండై నిజనాథుం దరిగినం దోన చనియె; నవ్వార్త 
వెలయంగ విని వీరి రోయంబంచె భూవిభుండు బ్రాహ్మణుల. 149 


ప్రతిపదార్థం: నలిన+అక్షి!= పద్మాలవంటి కన్నులు కలదానా! (ఓ రాజమాతా[; ఇది= ఈమె; విదర్భ్శ+-ఈశు తనయ= 
విదర్భరాజు కూతురు; పుణ్య శ్టోకుండు+ఐన= పవిత్రమైన చరిత్ర కలవాజైన; నలుదేవి= నలుడియొక్క రాణి; దమయంతి, 
సుమ్ము; విధి, కారణమ్మునన్‌= దురదృష్టహేతువుచేత; రాజ్య చలితు6డు+ఐ= రాజ్య(భ్రష్టుండై; నిజ, నాథుండు= తనభర్త; 
అరిగినన్‌= వెళ్ళిపోగా? తోన= ఆతని వెనువెంటనే; చనియెన్‌= వెళ్ళింది; ఆ+వార్త= ఆ సమాచారం; వెలయంగ, విని= 
వ్యాపించగా విని; భూవిభుండు= రాజు; బ్రాహ్మణులన్‌= విప్రులను; వీరి= నలదమయంతులను; రోయన్‌+పంచెన్‌= వెదకటానికై 
పుత్తెంచాడు. 


తాత్పర్యం: 'పద్మాలవంటి కన్నులుగల ఓ రాజమాతా! ఈమె విదర్భరాజు పుత్రిక. నలమహారాజుదేవేరి. ఈమెయే 
దమయంతి సుమా! విధిపరిపాకంవలన నలుడు రాజ్యం పోగొట్టుకొని వెళ్ళిపోయేటప్పుడు, -ఈమె భర్తను అనుసరించింది. 
ఈ వార్త విని విదర్భప్రభువు వీరిని (నలదమయంతులను) వెదకటానికై బ్రాహ్మణులను పంపించాడు. 


విశేషం: వృత్తలక్షణానికి ఈ ఆశ్యాసంలోని 22వ పద్యం విశేషవ్యాఖ్య చూడండి. 


న. ఏ నిందులకు వచ్చి, మీచేత సురక్షితయై యున్న యిక్కోనులిం జూచి, దీని భ్రూమధ్యంబునం బద్మప్రభంబై 
విభూత్యర్థంబుగా విధాతృనిర్మితం బైన పుణ్యలక్ష్మంబు పాంసుపటలచ్చన్నం బై యున్న నుపలక్షించి మారాజు 
పుత్రింగా నెటింగితి' ననిన సునంద శుద్ధోదకంబుల దాని భ్రూమధ్యంబు గడిగిన నది విస్పష్టంబగుడు నందజు 
నాశ్చర్యం బంది; రంత. 150 


ప్రతిపదార్థం: ఏను+ఇందులకు, వచ్చి= నేను ఇచటికి వచ్చి; మీచేత; సురక్షిత+ఐ, ఉన్న= బాగుగా రక్షించబడిఉన్న; 
ఈ+కోమలిన్‌= ఈ సుకుమారిని; చూచి; దీని= ఈమెయొక్క; ్రూమధ్యంబునన్‌= కనుబొమల మధ్య; పద్మ, ప్రభంబు+ఐ= 
పద్మంయొక్క దీప్తికలదియై; విభూతి+అర్థంబుగా= సంపదకు సూచికగా; విధాతృ నిర్మితంబు+అయిన= బ్రహ్మదేవుడిచేత 
సృష్టించబడిన; పుణ్యలక్ష్మంబు= సుకృతవిశేషమైన పుట్టుమచ్చ; పాంసు, పటల, ఛన్నంబు+ఐ+ఉన్నన్‌= దుమ్ము కణాలచేత 
కప్పబడి ఉండగా; ఉపలక్షించి= అరసి, చూచి; మా, రాజపుత్రిన్‌+కాన్‌= మారాజు కుమారిగా; ఎజింగితిన్‌= తెలిసికొన్నాను; 
అనినన్‌= అని చెప్పగా; సునంద; శుద్ద+ఉదకంబులన్‌= మంచినీళ్ళతో; దాని= ఆమెయొక్క; భ్రూమధ్యంబు= కనుబొమల 
మధ్య ప్రదేశాన్ని; కడిగినన్‌= పరిశుభ్రం చేయగా; అది= ఆ పుట్టుమచ్చ; విస్పష్టంబు+అగుడు= సుస్పష్టంగా కనిపించగా; 
అందటయున్‌; ఆశ్చర్యంబు+అందిరి= అచ్చెరువు పొందారు; అంత= అంతట. 


తాత్సర్యం: నేను ఇచటికి వచ్చి మీచేత కాపాడబడుతున్న ఈ కోమలి దమయంతిని చూచి ఈమె కనుబొమల 
మధ్య, ఐశ్వర్యప్రదమైన చిహ్నంగా (బ్రహ్మదేవుడు సృష్టించిన పుట్టుమచ్చ, దుమ్ముచేత కప్పబడి ఉండటం పరిశీలించి 
చూచి మా రాకుమారిగా గుర్తించగలిగాను'- అని సుదేవుడు చెప్పాడు. అంతట సునంద మంచినీళ్ళను తెప్పించి 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 251 


దమయంతి ముఖం కడుగగా, ఆమె నొసటిపై పద్మకాంతి గల పుట్టమచ్చ స్సుటంగా కనిపించింది. అందరు 
అప్పుడు ఆశ్చర్యం పొందారు. అంత. 


సీ  ఆనందభరితాత్మయై రాజమాత య । క్కనులాక్షి. బ్రీతితోం గౌంగిలించి 
కొని, 'తల్లి! నీవు నా కూతుర; వేను నీ । జననియు.. బేరి దశార్ణరాజ 
తనయల; మదియు విదర్దేశు సతి యయ్యె; । నే వీరబాహున కింతి నైతి" 
ననిన నయ్యవ్వకు నతివినయంబుతో ; నలుదేవి మ్రొక్కి సునంద నెత్తి 


ఆ. _ కొని, కరంబు నెమ్మి. గొన్నిదినంబు లం । దుండి యిట్టు లనియె నొక్కనాండు 
“దేవి! యిదియు నదియు ధృతి నాకు బుట్టిన । యిండ్లు; కడుసుఖంబ యిందు నందు. 151 


ప్రతిపదార్థం: ఆనంద, భరిత+ఆత్మ+ఐ= ఆనందంతో నిండిన ఆత్మకలదై; రాజమాత; ఆ+కమల+అక్షిన్‌= కమలాల వంటి 
కన్నులు కలదానిని, దమయంతిని; ప్రీతితోన్‌= ప్రేమతో; కౌంగిలించికొని= ఆలింగనం చేసికొని; తల్లి!= అమ్మా! (దమయంతీ); 
నీవు; నా కూతురవు= నా కూతురివే సుమా!; ఏను, నీ, జననియున్‌= నేనూ నీ తల్లియు; పేర్మి= గౌరవంగల; దశార్త్మ రాజ, 
తనయలము= దశార్ణ రాజపుత్రికలం; అదియు= నీ తల్లియు; విదర్శ్భేశు, సతి+అయ్యెన్‌= విదర్భరాజు భార్య అయింది; ఏన్‌= 
నేను; వీరబాహునకు+ఇంతిన్‌+ఐతిన్‌= వీరబాహుడి భార్యను అయ్యాను; అనినన్‌= అని చెప్పగా, ఆ+అవ్వకున్‌= ఆ సతికి; 
అతి, వినయంబుతోన్‌= మిక్కిలి అణకువతో; నలుదేవి= నలుడియొక్క భార్య (దమయంతి); (మొైక్కి= నమస్కరించి; 
సునందన్‌+ఎత్తికొని= సునందను లేవదీసి; కరంబు, నెమ్మిన్‌= మిక్కిలి ప్రీతితో; కొన్ని, దినంబులు= కొన్నినాళ్ళు; అందు+ఉండి= 
అచట ఉండి; ఒక్కనాండు= ఒక దినం; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా పలికింది; దేవి!= రాజమాతా!; ఇదియున్‌= ఈ 
వీరబాహుపురం; అదియు= విదర్భయు; ధృతిన్‌= స్థిరంగా; నాకున్‌+పుట్టిన+ఇండ్లు= నాకు పుట్టిండ్లే; ఇందున్‌+అందు= ఇచట, 
అచట; కడు, సుఖంబు+అ= మిక్కిలి సుఖమే. 


తాత్పర్యం: రాజమాత ఆనందంతో నిండిన హృదయంతో దమయంతిని కౌగిలించుకొన్నది. పిమ్మట రాజమాత 
“తల్లీ! నీవూ నా కూతురవే సుమా! నేనూ, నీ తల్లీ దశార్లరాజు పుత్రికలం. నీ తల్లి విదర్భరాజు దేవేరి అయింది. 
నేను వీరబాహుడి సతిని అయ్యాను"- అని చెప్పగా దమయంతి ఆమె పాదాలకు నమస్కరించింది. తనకు 
నమస్కరించిన సునందను లేవనెత్తికొని లాలించింది. ఆ విధంగా నలుడిదేవి అయిన దమయంతి అక్కడ కొన్ని 
దినా లుండి, ఒకానొకనాడు రాజమాతతో 'దేవీ! ఈ పురమూ, విదర్భా నాకు పుట్టిండ్లే. ఇచట, అచట కూడా నాకు 
సమాన సౌఖ్యమే. 


వన. _ అయినను దల్లిదంద్రుల ననుజుల నాత్మజులం జూడ వేడుక యైనది; విదర్జకుం బోయెద; నానతి' మ్మని 
కృతాంజలి యైన దమయంతి నతిస్నేహంబున సుబాహుజనని సుతప్రేషతబలంబుతో సువర్ణమణిమయ 
విమానోపమానయానంబున నునిచి పుచ్చిన. 152 


ప్రతిపదార్థం: అయినను= అయినప్పటికిని; తల్లి దండ్రులన్‌= తల్లిని, తండ్రిని; అనుజులన్‌= సోదరులను; ఆత్మజులన్‌= 
కన్నబిడ్డలను; చూడ, వేడుక+ిఐనది= చూడటానికి కుతూహలమైనది; విదర్భకున్‌+పోయెదన్‌= విదర్భకు వెళ్ళుతాను; 
ఆనతి+ఇమ్ము= అనుజ్ఞ దయచేయుము; అని; కృత+అంజలి+ఐన= నమస్కృతి చేసినదైన; దమయంతిన్‌; అతి, స్నేహంబునన్‌= 
మిక్కిలి ప్రీతితో; సుబాహు, జనని= సుబాహుడి యొక్క తల్లి; సుత, ప్రేషిత, బలంబుతోన్‌= కొడుకు సమకూర్చిన భటులను 


252 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తోడిచ్చి; సువర్హ మణిమయ, విమాన+ఉపమాన, యానంబునన్‌= బంగారం మణులు పొదగబడిన విమానంతో సరిపోవు 
వాహనంలో; ఉనిచి పుచ్చినన్‌= ఎక్కించి పంపగా. 


తాత్పర్యం: అయినప్పటికి తల్లిదండ్రులను, సోదరులను, కన్నబిడ్డలను చూడాలని నాకు అనిపిస్తున్నది. విదర్భకు 
వెళ్ళుతాను. అనుజ్ఞ దయసేయుము” - అని నమస్కరించిన దమయంతిని మిక్కిలి ప్రీతితో ఆదరించి, రాజమాత 
తన కొడుకు సమకూర్చిన భటులతో, బంగారు మయమై నిండుగ మణులు పొదిగిన విమానంవంటి రథంపై 


పంపగా. 


దమయంతి నలు నెడంబాసి విదర్భాపురంబు సేరుట (సం. 3-66-22) 


చ. భామ విదర్భ కేంగి తన బంధుజనంబులయొద్ద నుండియుం 
గోమలి దేహసౌఖ్యములకున్‌ వెలియై మలినార్ధవస్త్రమున్‌ 
భూమిరజంబు నంగమున. బొల్బగుచుండంగ నుండె జీవిత 
స్వామి నిజేశు. జూచు దివసంబుల. గోరుచు సువ్రతంబుతోన్‌. 153 


ప్రతిపదార్హం: భామ=వనిత (దమయంతి); విదర్భకు+ఏంగి= విదర్భకు వెళ్ళి; తన, బంధు, జనంబుల+ఒద్దన్‌+ఉండియున్‌= 
తన చుట్టాల కడ ఉన్నప్పటికిని; కోమలి= సుకుమారి; దేహసౌఖ్యములకున్‌= శరీర సుఖాలకు; వెలి+ఐ= దూరంగా ఉండి; 
మలిన+అర్హ, వ(స్తమున్‌= మాసిన సగం చీరను; భూమి, రజంబున్‌= పుడమియొక్క దుమ్ము అంగమునన్‌= దేహంపై; 
పొల్పు+అగుచుండంగన్‌= ఒప్పుతుండగా; జీవిత, స్వామి, నిజ+ఈశున్‌= జీవితానికి అధినేత అయిన తన భర్తను; చూచు, 
దివసంబులన్‌= చూచే రోజులనే; కోరుచున్‌= కాంక్షిస్తూ; సువ్రతంబుతోన్‌= గొప్ప దీక్షతో; ఉండెన్‌= నివసించింది. 


తాత్పర్యం: దమయంతి విదర్భకు వెళ్ళి, బంధువుల ఒద్ద ఉన్నప్పటికిని శరీరసౌఖ్యాలు త్యజించి, మాసిన సగం 
చీరనే ధరించి, దుమ్ము పేరుకొని పోయినా ఒప్పుతున్న శరీరంతో తన జీవితానికి అధినేత అయిన భర్తను చూచే 
రోజులకొరకు ఎదురుచూస్తూ దృఢదీక్షతో బ్రతికింది. 


వ. ఇట్లు భర్భవియోగాతురయై దమయంతి ప్రాణంబు భరియింపనోపక యొక్కనా. దేకాంతంబున. దన జనని 
కిట్లనియె. 154 
'ప్రతిపదార్హం: ఇట్టు= ఈవిధంగా; భర్శ్య వియోగ+ఆతుర+ఐ= భర్తయొక్క ఎడబాటుచేత ఏర్పడిన ఉద్వేగం కలదై; 


దమయంతి; (ప్రాణంబు, భరియింపన్‌+ఓపక= అసువులు భరించలేక; ఒక్కనాండు= ఒకానొక దినం; తన, జననికి= తన 
తల్లికి; ఏకాంతంబునన్‌= రహస్యంగా; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: ఈ విధంగా భర్తయొక్క ఎడబాటువలన కలిగిన ఉద్వేగంతో దమయంతి అసువులు భరించలేక 
ఒకానొకదినం రహస్యంగా తల్లితో ఇట్టా చెప్పింది. 
మ్న్‌, త 


క. “శోకాపనోది. బుణ్య । శ్లోకుని నలు రోయ౦ బనుపు శుభచరితు€ దదా 
లోకనవిహీననై పర । లోకకృతావాస నగుదు లోకం బెజుంగన్‌”. 155 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 253 


ప్రతిపదార్థం: శోక+అపనోదిన్‌= దుఃఖం పోకార్చేవాడిని; పుణ్యశ్టకుని= పవిత్రమైన చరిత్ర కలవాడిని; శుభ చరితున్‌= 
మంగళకరమైన స్వభావం కలవాడిని; నలున్‌= నలుడిని; రోయన్‌+పనుపు= వెదకటానికి పంపుము; తద్‌+ఆలోకన, విహీనను+ఐ= 
ఆతడిని చూడటానికి నోచనిదానినై; లోకంబు+ఎయుంగన్‌= జనులందరికి తెలిసేటట్టుగా; పర, లోక, కృత+ఆవాసన్‌+అగుదున్‌= 
పరలోకంలో చేయబడిన నివాసం కలదానిని అవుతాను. 


తాత్పర్యం: 'నా దుఃఖాన్ని పోగొట్టగల పుణ్యచరిత్రుడైన నలుడిని వెదకటానికై పంపుము. ఆతడిని చూడకుంటే 
నేను బహిరంగంగా ఈ లోకాన్ని వదలి పరలోకానికి వెళ్ళుతాను.' 


వ. అనిన నదియును గూంతు నభిప్రాయంబు భీమున కెజింగించిన, నాతండు నలుమార్గణంబున 
బుజుమార్గులయిన బ్రాహ్మణుల నియోగించినం, దన పతి నన్వేషింప నరుగు బ్రాహ్మణులకు దమయంతి 
యిట్లనియె. 156 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఆదియును= ఆమెయు; కూయయన్‌+అభిప్రాయంబు= పుత్రికయొక్క ఉద్దేశం; భీమునకు= 
విదర్భరాజయిన భీముడికి; ఎజింగించినన్‌= తెలుపగా; ఆతండు= ఆ భీముడు; నలు, మార్గణంబునన్‌= నలుడిని వెదకటంలో; 
బుజు మార్గులు+అయిన= తిన్నని నడవడి కల; (బ్రాహ్మణులన్‌= విప్రులను; నియోగించినన్‌= పుత్తెంచగా; తన, పతిన్‌= 
తన భర్తను; అన్వేషింపన్‌+అరుగు= వెదకటానికి వెళ్ళే) బ్రాహ్మణులకున్‌= విప్రులకు; దమయంతి; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా చెప్పింది. 


తాత్సర్యం: అని చెప్పగా, ఆమె తన కూతురి ఉద్దేశాన్ని భీమరాజుకు తెలిపింది. ఆతడు నలుడిని అన్వేషించటానికై 
సత్ర్రవర్తన గల బ్రాహ్మణులను నియోగించాడు. తన పతిని వెదకటానికై వెళ్ళే బ్రాహ్మణులతో దమయంతి ఇట్లా 
చెప్పింది. 
ఆ. 'నైషధేశ్వరుండు నలు డిప్పు డసమర్దు । డగుటం జేసి తన్ను నన్యు లెజుంగ 

కుండ నుండు. గాన నురుసభాంతరముల । కరిగి యరిగి యిట్టు లనుడు మీరు. 157 
ప్రతిపదార్థం: నైషధ+-ఈశ్వరుండు= నిషధ దేశ ప్రజలకు (ప్రభువు; నలుండు; ఇప్పుడు; అసమర్థుండు+అగుటన్‌+చేసి= 
సమర్భ్థుడు కాకపోవటంచేత- అంటే తన పదవిని కోలుపోయి నిషధప్రభువుగా లేకుండటంచేత; తన్నున్‌= తనను; అన్యులు= 


ఇతరులు; ఎయుంగక+ఉండన్‌= తెలియకుండ; ఉండున్‌+కానన్‌= ఉంటాడు కాబట్టి; ఉరు, సభా+అంతరములకున్‌= గొప్ప 
కొలువుకూటాలకు; అరిగి+అరిగి= వెళ్ళి, వెళ్ళి; ఇట్టులు+అనుడు= ఇట్లా మీరు చెప్పండి. 


తాత్పర్యం: 'నిషధప్రజలకు రాజైన నలుడు ప్రస్తుతం అసమర్భుడు. పదవిని కోలుపోయాడు. కాబట్టి ఇతరులు 
తనను గుర్తించకుండ అజ్ఞాతవాసం చేస్తూ ఉంటాడు. మీరు పలుదేశాలకు వెళ్ళినపుడు అచటి సభలలో ఈవిధంగా 


పలకండి. 


విశేషం: 'అరిగి యరిగి' అనే ప్రయోగం వలన నలుడిని అన్వేషించటానికి (బ్రాహ్మణులు పలు తావులకు వెళ్ళవలసి 


ఉంటుందన్న సూచన సుస్పష్టం. 


254 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ర్‌ూ 


'నిత్యసత్యుండవు; నీ సతి వంచించి । దాని వస్తార్ధంబు దథిగి నీకుం 
బరిధానముగ. జేసి పాడియే పోవంగ? భార్య భర్తవ్యనాం బరంగు ధర్మ 

మది మిథ్య యయ్యె నీయందు; నీ కిట్టి ని । రయబుద్ది. జేకొనం దగునె? యట్టి 
సాధ్వికి. గరుణ6 బ్రసన్నుండ వగు మని । యెల్లచోం బలికిన నెవ్వందేనిం 


ఆ. బలుకు వడంగ నోడి ప్రతివచనం బిచ్చు । నతండు నలుండుగా. బ్రియంబుతోడ 

నెలింగి నన్ను నతని కెటింగించి తోడ్కొని । రండు; రానినాండు రం డెటింగి.” 158 
ప్రతిపదార్థం: నిత్యసత్యుండవు= ఎల్లప్పుడు సత్యసంధుడివైన వాడివి; నీ, సతిన్‌= నీభార్యను; వంచించి= మోసంచేసి; దాని 
వ(స్త+అర్హంబు= ఆమె సగం చీరను; తజిగి= చించి; నీకున్‌, పరిధానముగన్‌+చేసి= నీకు కట్టుపుట్టంగా చేసికొని; పాడియే 
పోవంగన్‌= పోవటం ధర్మమా?; భార్య= పెండ్లాం; భర్తవ్య= భరించబడేది; నాన్‌+పరంగు= అనబడేటటువంటి; ధర్మము+అది= 
ఆ ధర్మం; నీయందు= నీ పట్ట; మిథ్య+అయ్యెన్‌= అసత్యమయింది; నీకు+ఇట్టి, నిర్ణయ, బుద్దిన్‌= నీకు ఇటువంటి దయలేని 
కఠినవైఖరిని; చేకొనన్‌*తగునె= స్వీకరించతగునా?; అట్టి, సాధ్వికిన్‌= అటువంటి ఉత్తమురాలికి; కరుణన్‌= దయతో; 
ప్రసన్నుండవు+అగుము= అను[గ్రహం కలవాడివి కమ్ము; అని= అంటూ; ఎల్లచోన్‌= అన్నిచోట్టలో; పలికినన్‌= ప్రకటించగా; 
ఎవ్వడు+ఏనిన్‌= ఎవ్వడైనా; పలుకు+పడంగన్‌+ఓడి= మాట పడటానికి ఇష్టపడక; ప్రతివచనంబు+ఇచ్చున్‌= ఎదురు సమాధానం 
చెపుతాడో!; అతండు= ఎదురు చెప్పినవాడు; ప్రియంబుతోడన్‌= ప్రీతితో; నలుండు+కాన్‌+ఎఆింగి= నలుడని గుర్తించి; 
నన్నున్‌+అతనికి+ఎఆజింగించి= నా విషయం అతడికి తెలిపి; తోడ్కొని రండు= అతడిని ఇచటికి తీసికొనిరండు; రాని, 
నాండు= అతడు ఇచటికి రాకున్నట్టయితే; ఎజీంగి= తెలిసికొని; రండు= తిరిగిరండు. 


తాత్సర్యం: “నీవు నిత్యసత్యవ్రతుడివి. న్స భార్యను మోసంచేసి ఆమెచీరను సగం చింపి నీవు కట్టుబట్టగా చేసికొని 
పోవటం న్యాయమా? భరించబడేది భార్య అని కదా ధర్మం. ఆ ధర్మం నీపట్ల అసత్యమైనదిగదా! నీవు ఇటువంటి 
దయలేని కఠినమైన బుద్ధిని అవలంబించ తగునా? అటువంటి పతివ్రతాశిరోమణి పట్ల అనుగ్రహం చూపుము” 
- అని అన్ని చోట్ట పలుకండి. ఎవరు ఆ మాటలు విని రోషం చెంది ఎదురు సమాధానం చెపుతాడో అటువంటివాడిని 
ప్రియమార నలుడిగా గుర్తించి, అతడికి నా విషయం తెలిపి, ఇచటికి తోడ్కొని రండి. ఒకవేళ అతడు ఇచటికి 
రాకుంటే అతడిని గుర్తుపెట్టుకొని మీరు తిరిగి రండి”. 


వ. అని పంచినం, బనిపూని బ్రాహ్మణులు దమయంతి కజపిన పలుకు లెల్ల సభలం బలికి యెందునుం గానక 
వచ్చి; రందు6 బర్జాదుం డను బ్రాహ్మణుండు దమయంతి కిట్లనియె; 'నే నయోధ్య కరిగి నీ కజిపిన పలుకు 
లెల్ల బుతుపర్జుసభం బలికిన నొక్కపురుషుండు కుజుచ చేతులవాండు బుతుపర్జునొద్ద నూజణుగద్యాణంబుల 
జీవితంబువాండు శీఘ్రయానకుశలుండు సూదక్రియానిపుణుండు విరూపాంగుండు బాహుకుం డను నశ్వ 
శిక్షకుండు విని, నన్ను నేకతంబ కనుంగొని వెలవెల నగుచు దీర్ణనిశ్వాసపురస్సరుండై యిట్లనియె.1 59 

ప్రతిపదార్థం: అని= అంటూ; పంచినన్‌= నియోగించగా, పనిపూని= కార్యభారం వహించి; బ్రాహ్మణులు= విప్రులు; 

దమయంతి, కటిపిన= దమయంతి చెప్పిన; పలుకులు= మాటలు; ఎల్ల, సభలన్‌, పలికి= అన్ని సభలలో భాషించి; ఎందునున్‌, 


కానక్త్క వచ్చిరి= (నలుడిని) ఎచ్చటను చూడలేక తిరిగి వచ్చారు; అందున్‌= ఆ (బ్రాహ్మణులలో; పర్ణాదుండు+అనుబ్రాహ్మణుండు= 
పర్ణాదుడనే విప్రుడు; దమయంతికి; ఇట్టు+అనియె= ఈవిధంగా చెప్పాడు; ఏను= నేను; అయోధ్యకు; అరిగి= వెళ్ళి; నీ, 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 255 


కణపిన, పలుకులు+ఎల్ల= నీవు నేర్పిన మాటలన్నియు; బుతుపర్జ్హు సభన్‌= బుతుపర్హుడి కొలువుకూటంలో; పలికినన్‌= 
మాటాడగా; ఒక్క పురుషుండు= ఒక మగవాడు; కుజుచ చేతులవాండు= పొట్టి చేతులు కలవాడు; బుతు, పర్దు+ఒద్ద= 
బుతుపర్హుడి దగ్గర; నూజు గద్యాణంబుల, జీవితంబు, వాండు= వందగద్యాణాలను జీతంగా పొందేవాడు; (జీవితంబు అనే 
పదానికి జీతంబు అనే పాఠాంతరం కొన్ని ప్రతులలో కానవస్తున్నది. జీవితం యొక్క రూపాంతరమే జీతం); శీఘ్రయాన 
కుశలుండు= వేగంగా ప్రయాణం చేయటంలో నేర్పరి; సూదక్రియా నిపుణుండు= వంటలు చేయటంలో నేర్పు కలవాడు; 
విరూప+అంగుండు= వికృతమైన ఆకృతి కలవాడు; బాహుకుండు+అను= బాహుకుడనే పేరుకలవాడు; అళ్వశిక్షకుండు= 
గు[ర్రాలకు శిక్షణ ఇచ్చేవాడు; విని= ఆలకించి; నన్నున్‌+ఏకతంబు+అ, కనుంగొని= నన్ను రహస్యంగా కలిసికొని; 
వెలువెలన్‌+అగుచు= తెల్లబోతూ; దీర్షనిశ్వాస పురస్సరుండు+ఐ= నిట్టూర్పులు ముందుగా ప్రసరింపచేస్తున్నవాడై; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని నియోగించగా, కర్తవ్యభారాన్ని పూని బ్రాహ్మణులు దమయంతి చెప్పిన మాటలు సకల సభలలో 
పలికి ఎచ్చటనూ నలుడిని కానక తిరిగి వచ్చారు. కాని, వారిలో పర్ణాదుడు అనే విప్రుడు దమయంతికి ఈ విధంగా 
చెప్పాడు: నేను అయోధ్యకు వెళ్ళి అచట బుతుపర్హుడి సభలో నీవు నేర్పిన మాటలు పలికాను. ఒకడు కురూపి, 
కురుచ చేతులవాడు, బుతుపర్జుడి దగ్గర వంద గద్యాణాల వేతనంతో పనిచేసే సేవకుడు, వంటలు చేయటంలో 
నేర్పు కలవాడు, వేగంగా ప్రయాణం చేయటంలో నేర్పు కలవాడు, బాహుకుడు అనే గుర్రాల శిక్షకుడు నా మాటలు 
విని, నన్ను రహస్యంగా కలిసికొని వేడినిట్టూర్పులు వెదజల్టుతూ ఈ విధంగా పలికాడు. 


ఆ. “పురుషునందు దోషపుంజంబు గలిగిన । నెజింగి యెద సహించునేని భార్య 

పురుషునం దభీష్టభోగంబు, దేహాంత । రంబునందు ధర్మరతియు6 బడయు.” 160 
ప్రతిపదార్థం: పురుషునందు= మగనిలో; దోషపుంజంబు= తప్పులు పెక్కు; కలిగినన్‌= ఉన్నప్పటికీ; ఎటింగి= తెలిసికూడ; 
ఎదన్‌= హృదయంలో; సహించును+ఏని= ఓర్చుకొన్నట్టయితే; భార్య= ఆపెండ్లం; పురుషునందు= మగడియందు; అభీష్టభోగంబు= 
తాను కోరుకొన్న సౌఖ్యం; దేహ+అంతరంబు+అందున్‌= వేరొక జన్మలో; ధర్మరతియున్‌= ధర్మంపై ప్రీతిని; పడయున్‌= 
పొందగలదు. 


తాత్పర్యం: మగడియందు తప్పు లుంటే తెలిసి ఉండికూడ సైరించే భార్య ఎప్పటికైనా ఇహలోకంలో భర్త నుండి 
తాను కోరిన సౌఖ్యం పొందుతుంది. అట్లాగే ఆ పుణ్యంవలన మరుజన్మలో ధర్మంపట్ల ట్రీతిని పొందగలదు.” 


వన. _ అని యొందెద్దియుం బలుకక తన నివాసంబునకుం బోయె' నని చెప్పిన విని, దమయంతి పెద్దయుం 
బ్రొద్దు చింతించి 'నలుండు గానివాండు ప్రతివచనం బేల యిచ్చు? నింకను వలను గల వారలం బంచి 
యాతని నిమ్ముగా నెబుంగవలయు' నని నిజజనని యనుమతంబున సుదేవు రావించి వాని కిట్లనియె.1 61 


ప్రతిపదార్థం: అని; ఒండు+ఎద్దియున్‌+పలుకక= వేరే ఏదియు మాట్టాడక; తన నివాసంబునకున్‌+పోయెన్‌= తాను నివసించే 
చోటికి వెళ్ళాడు; అని; చెప్పిన; విని; దమయంతి; పెద్దయున్‌+ప్రొద్దు= చాలాసేపు; చింతించి= ఆలోచించి; నలుండు, కాని, 
వాండు= నలుడు కాక వేరొకడు; ప్రతివచనంబు= సమాధానం; ఏల+ఇచ్చున్‌?= ఎందుకు ఇస్తాడు?; ఇంకను; వలను+ 
కలవారలన్‌+పంచి= వీలైన వారిని పుత్తెంచి; ఆతనిన్‌= ఆ (ప్రత్యుత్తరం ఇచ్చిన వాడిని; ఇమ్ముగాన్‌= పరిపూర్ణంగా; 
ఎయుంగవలయున్‌= తెలిసికొనాలి; అని; నిజ, జనని= తన తల్లి; అనుమతంబున= అంగీకృతితో; సుదేవు, రావించి= 
సుదేవుడిని రప్పించి; వానికి= ఆతడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 


256 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని మాత్రమే చెప్పి, తదుపరి మౌనం వహించి అతడు తన నివాసానికి వెళ్ళాడు" - అని చెప్పగా 
విని దమయంతి చాలసేపు ఆలోచించి 'అతడు నలుడు కాని పక్షంలో ఎందుకు ఎదురు సమాధానం చెప్పుతాడు? 
ఇంకను వీలైనవాళ్ళను పంపించి ఆతడి సంగతిని సంపూర్షంగా తెలిసికొనవలసి ఉన్నది* అని తల్లి అనుమతితో 
సుదేవుడిని రావించి అతడితో ఇట్లా చెప్పింది. 


క. “న న్నెటింగి తెచ్చినట్లు జ । గన్నుతు నలు నెటింగి తెమ్ము కౌశలమున వి 
ద్వన్నుత! సర్వసుగుణసం । పన్నుండవు నీవ బుద్ది. బరికింపంగన్‌. 162 


ప్రతిపదార్థం: నన్ను+ఎజింగి, తెచ్చినట్టు= నన్ను గుర్తించి తెచ్చినట్టుగానే; జగత్‌+నుతున్‌= జగత్తుచేత స్తుతించబడిన; 
నలున్‌= నలుడిని; కౌశలమునన్‌= సామర్ధ్యంతో; ఎజింగి తెమ్ము= గుర్తించి తీసికొని రమ్ము; విద్వత్‌+నుత!= పండితులచేత 
కీర్తించబడినవాడా!; బుద్దిన్‌+పరికింపంగన్‌= మెదడుతో ఆలోచించి చూస్తే) నీవు+అ=నీవే; సర్వ్ససుగుణసంపన్నుండవు= సకల 


సద్గుణాల సంపద కలవాడివి. 


తాత్పర్యం: 'విద్యాంసులచేత కీర్తించబడిన ఓ సుదేవా! బుద్దితో ఆలోచిస్తే నీవే సకల సద్గుణాల సంపద కలవాడివి. 
నీవు నన్ను గుర్తించి తెచ్చావు కదా! అట్టే లోకులచేత ప్రశంసించబడే నలమహారాజును కూడ వెదకి నేర్పుగ గుర్తించి 
తీసికొనిరమ్ము. 


క. అరుగు మయోధ్యకు దేశాం । తర విపుండవై; రవిప్రతాపోన్నతు ను 
త్తరకోసలేంద్రు నుర్వీ । శ్వరు. గనం జను మనఘు నమరసము బుతుపర్దున్‌. 163 


ప్రతిపదార్హం: దేశణఅంతర, విప్రుండవు+ఐ= మరొకదేశానికి చెందిన బ్రాహ్మణుడివిగా?ః అయోధ్యకున్‌= అయోధ్యాపురికి; 
అరుగుము= వెళ్ళుము; ఉత్తర కోసల+ఇం(ద్రున్‌= ఉత్తర కోసల దేశానికి రాజును; ఉర్వీ+ఈశ్వరున్‌= భూపతిని; రవి, 
'ప్రతాప+ఉన్నతున్‌= సూర్యుడి వంటి ప్రతాపంచేత గొప్పవాడిని; అనఘున్‌= పాపరహితుడిని; అమరసమున్‌= దేవతలవంటివాడిని; 
బుతుపర్జున్‌= బుతుపర్జుడిని; కనన్‌= చూడటానికి; చను= వెళ్ళుము. 


తాత్పర్యం: ఓ సుదేవా! నీవు అయోధ్యకు విదేశవిప్రుడివలె వెళ్ళుము. వెళ్ళి ఉత్తరకోసలపతి, సూర్యుడి వంటి 
ప్రతాపంచేత ఉన్నతుడు, పుణ్యాత్ముడు, దేవతలతో సమానుడు అయిన బుతుపర్జ్హుడిని దర్శించుము. 

విశేషం: ఉస్మానియా విశ్వవిద్యాలయ సంశోధిత ముద్రిత ప్రతిలో - పై పద్యం ఉత్తరార్థంలో 'ఉత్తరకోసలేశు భాంగాసరినింగను 
మనఘు నమరసము' అనే పాఠం ఉన్నది. అందులోని 'భాంగాసరి" - అనే పదానికి 'భాంగస్వరి, 'భాంగాసురి- అనే 
పాఠభేదాలు కూడ కనబడుతున్నాయి. కాని, ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రతిలో పాఠాంతరంగా ఇవ్వబడిన ప్రస్తుత పాఠం 
అర్జ(ప్రసన్నతకు తోడ్పడేదైనందున ఇందులో 'ప్రధానపాఠంగా స్వీకరించటం జరిగింది. 


వ. 'మథి విదర్దావిభుం డగు భీముండు నలు రోయం బంచి, యెందునుం గానక యింకను దమయంతికి. 
బునఃస్వయంవరంబు రచియింపంబోయిన, నందులకు భూవలయంబునం గల రాజులెల్లను బోయెదోరని 
యతిత్వరితంబుగా బుతుపర్జునకుం జెప్పు మని పంచిన సుదేవుం డయోధ్యానగరంబునకుం బోయి 
బుతుపర్జుం గాంచి 'విదర్భాపురంబున దమయంతీ ద్వితీయ స్వయంవరం బెల్లియె యయ్యెడు' నని చెప్పిన 


ఆరణ్యపర్వము వా ద్వితీయాశ్వాసము 257 


విని బుతుపర్జుండు బాహుకుం జూచి “నాకు దమయంతీ స్వయంవరంబు6 జూడ నొక్క నాంటన విదర్దకుం 
బోవలయు నీ యశ్వశిక్షానైపుణ్యంబు. బ్రకాశింపు' మనవుడు 'నట్ల చేయుదు నని నలుండు దన మనంబున 
దుఃఖించి. 164 


ప్రతిపదార్హం: మథజి= అదియునుగాక; విదర్భా, విభుండు+అగు= విదర్భ రాజైన; భీముండు= భీముడు; నలున్‌=నలుడిని; 
రోయన్‌+పంచి= వెదకటానికి పుత్తెంచి; ఎందునున్‌+కానక= ఎచటను అతడు కనిపించక పోవటంచేత; ఇంకను= తదుపరి; 
దమయంతికిన్‌= దమయంతి కొరకు; పున; స్వయంవరంబు= తిరిగి స్వయంవరం; రచియింపన్‌+పోయినన్‌= ఏర్పాటు 
చేయటానికి పూనగా; అందులకు= ఆ దమయంతీ ద్వితీయ స్వయంవరానికి; భూవలయంబునన్‌+కల= భూమండలంలో 
గల; రాజులు+ఎల్లను= రాజులందరును; పోయెదరు= వెళ్ళుతారు; అని= అని చెప్పి; అతి, త్వరితంబుగాన్‌= మిక్కిలి 
వేగంగా; బుతుపర్జునకున్‌= బుతుపర్హుడికి; చెప్తుము= చెప్పేది; అని= అంటూ; పంచిన= నియోగించగా; సుదేవుండు= 
సుదేవుడు; అయోధ్యానగరంబునకున్‌+పోయి= అయోధ్యాపురికి వెళ్ళి; బుతుపర్జున్‌+కాంచి= బుతుపర్జ్హుడిని చూచి; 
విదర్భాపురంబునన్‌= విదర్భానగరంలో; దమయంతీ, ద్వితీయ, స్వయంవరంబు= దమయంతియొక్క రెండవ స్వయంవరం; 
ఎల్లియె(ఎల్లి+ఎ)= రేపే; అయ్యెడున్‌= జరుగుతుంది; అని, చెప్పిన; విని; బుతుపర్జుండు; బాహుకున్‌+చూచి= బాహుకుడిని 
చూచి; నాకు; దమయంతీ, స్వయంవరంబున్‌= దమయంతీ స్వయంవరాన్ని; చూడన్‌= చూడటానికి; ఒక్కనాంటను+అ= ఒక్క 
దినంలోపలే; విదర్భకున్‌+పోవలయున్‌= విదర్భకు వెళ్ళాలి; నీ, అశ్వ, శిక్షా, నైపుణ్యంబున్‌= గుర్రాలను నడిపే నీ నేర్పరితనాన్ని; 
'ప్రకాశింపుము= వెలుగొందజేయుము; అనవుడున్‌= అని చెప్పగా; అట్ట+చేయుదును+అని= అట్టే చేస్తానని చెప్పి; నలుండు= 
నలుడు; తన, మనంబునన్‌= తనమనస్సులో; దుఃఖించి= పరితపించి. 


తాత్సర్యం: అంతేగాక, విదర్భప్రభువు భీముడు నలుడిని అన్వేషించటానికై పలువురిని పుత్తెంచి, ఎక్కడా ఆతడి 
జాడను తెలియజాలక, దమయంతికి ద్వితీయ స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడనిన్నీ, అందుకు భూమండలంలోని 
రాజులందరూ వస్తున్నారనిన్నీ మిక్కిలి శీఘ్రంగా బుతుపర్జుడికి చెప్పుము"- అని దమయంతి చెప్పి పంపించింది. 
సుదేవుడు అంతట అయోధ్యాపురి చేరి బుతుపర్జుడిని సందర్శించి విదర్భానగరాన దమయంతీ ద్వితీయస్త్వయంవరం 
మరునాడు జరుగుతుందని చెప్పాడు. బుతుపర్జ్హుడు అంతట బాహుకుడిని పిలిచి నాకు దమయంతీ స్వయంవరం 
చూడాలని ఉన్నది. అయితే, ఒక దినంలో మనం విదర్భ చేరవలసి ఉన్నది. నీ అశ్శశిక్షా చాతుర్యం వెలుగొందచేయుము” 
అని చెప్పగా బాహుకుడు అట్లాగే చేస్తానని చెప్పి, తన మనస్సులో మిక్కిలి పరితపించాడు. 
ఆ.  'అడవిం దన్ను! బాసి యరిగిన నలిగి కా । కున్నె యిట్లు సేయ నువిద గడంగి; 

నెట్టయేనిం గూర్తు రింతులు మా కని । విశ్వసించువారు వెడంగు లెందు. 165 
ప్రతిపదార్హం: అడవిన్‌= అడవిలో; తన్నున్‌+పాసి+అరిగినన్‌= తనను ఎడబాసి వెళ్ళటంచేత; అలిగి, కాకున్నె= కోపగించుకొనటం 
వల్లనే కదా!; ఉవిద= ఇంతి (దమయంతి); ఇట్టు= ఈ విధంగా; (అంటే రెండవ స్వయంవరానికి పాల్పడటం); చేయన్‌= 


చేయటానికి; కడలౌన్‌= పూనింది; ఎట్టు+అ+ఏనిన్‌= ఏవిధంగానైనను; ఇంతులు= ఆడువారు; మాకు= మమ్ము కూర్తురు= 
(ప్రేమిస్తూ ఉంటారు; అని; విశ్వసించువారు= నమ్మేవారు; ఎందున్‌= ఎచటనైనను; వెడంగులు= వెర్రివారు (వివేకం లేనివారు). 


తాత్పర్యం: 'ఆనాడు అడవిలో ఎడబాసి వెళ్ళాను- అనే కదా ఆమె నాపై కోపం పూనింది. లేకుంటే ఈ విధంగా 
మళ్ళీ రెండవస్వ్వయంవరానికి పూనుకొంటుందా? తా మేమి చేసినా తమనే వనితలు (ప్రేమిస్తూ ఉంటారని నమ్మే 
పురుషులు అవివేకులు”. 


258 శ్రీనుదాంధ్ర మహాభారతము 


నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. ఇది దమయంతిని గురించిన నలుడి అనుభూతి. దాన్ని నలుడు పురుషలోకానికి స్రీ జాతికి 
అన్వయించాడు. దమయంతి ఇంగితజ్ఞానం అద్భుతమైనది. ఆత్మాభిమానధురంధరుడైన నలుడి హృదయాన్ని కదలించగల 
శక్తి ద్వితీయ స్వయంవరవార్తకు మాత్రమే కలదని గుర్తించిన ఇంగితజ్ఞురాలు దమయంతి. 


ఆ. _ సాధ్వినాకుం గూర్డు సంతతి గలలయది | చెలువ యిట్లు లేల చేయు? నైన 
నెటుగవలయు దీనినే బుతుపర్జుతోం | బోదు నని నలుండు బుద్ది. దలంచి. 166 


ప్రతిపదార్థం: సాధ్వి= సతీమణి అయిన దమయంతి; నాకున్‌+కూర్చు, సంతతి, కల+అది= నాపై అనురాగం గల బిడ్డలు 
కలది; చెలువ= మగువ (దమయంతి); ఇట్టులు+ఏల, చేయున్‌= ఈ విధంగా ఎందుకు చేస్తుంది? (అంటే ఎందుకు రెండవ 
స్వయంవరానికి పాల్పడుతుంది?); ఐనన్‌= అయినప్పటికిని; దీనిన్‌= ఈ విషయాన్ని; ఎజుంగవలయున్‌= అరసి తెలిసికోవలసి 
ఉన్నది; ఏన్‌= నేను; బుతుపర్జుతోన్‌+పోదున్‌= బుతుపర్జ్హుడితో వెళ్ళుతాను; అని= అంటూ; నలుండు= నలుడు; బుద్దిన్‌= 
మనస్సులో; తలంచి= ఆలోచించి. 


తాత్పర్యం: నలుడు తనలో తాను ఇట్టా తర్కించుకొన్నాడు- “దమయంతి పతివ్రతాతిలకం. నాపట్ల అనురాగం 
గల బిడ్డలు ఉన్నారు ఆమెకు! ఆమె ఈ విధంగా రెండవ స్వయంవరానికి పాల్పడుతుందా? ఇది పరిశీలించవలసిన 
అంశం. కాబట్టి, నేను బుతుపర్జుడితో విదర్భకు వెళ్ళి సర్వం తెలుసుకొని వస్తాను. 


వ. తొల్లి వార్‌స్టేయుండు దెచ్చిన తన రథంబునందు నిజహయంబుల నాలక్ష్యమాణ శుభలక్షణంబులు 
మనోవాయు వేగంబులు నైన వానిం బూన్చికొని వచ్చిన, బుతుపర్జ్ణుం డా రథంబెక్కునప్పుడు హయంబులు 
మ్రైొగ్గినం జూచి 'యప్పేదగుజ్దంబు లతిదూరం బెట్లు పోవనోపు? నొండు గుజ్దంబులం బూన్సు' మనిన 
బాహుకుం డిట్లనియె. 167 


ప్రతిపదార్థం: తాల్లి= మునుపు; వార్‌ష్టేయుండు= వార్‌స్టేయుడు (నలుడి సారథిగా పని చేసినవాడు, ప్రస్తుతం బుతుపర్జుడి 
కొలువులో కుదురుకొన్నవాడు); తెచ్చిన= తీసికొని వచ్చిన; తన రథంబునందు= తనతేరుకు; ఆలక్ష్యమాణ, శుభలక్షణంబులు= 
మంచి లక్షణాలు కలిగి ఒప్పుతున్నట్టివి;ి మనస్‌+వాయు, వేగంబులు= మనోవేగం, వాయువేగం కలిగినట్టివిి ఐనవానిన్‌= 
అయినవాటిని; నిజ హయంబులన్‌= తన గుర్రాలను; పూన్సికొని వచ్చిన= రథానికి కట్టుకొని రాగా; బుతుపర్జుండు; ఆ, 
రథంబు+ఎక్కునప్తుడు= ఆ తేరును అధిరోహించేటప్పుడు; హయంబులు= గుర్రాలు; మొగ్గినన్‌+చూచి= కొంచెం వంగటం 
గమనించి; ఆ+పేద, గుజ్జంబులు= ఆ బడుగు గుర్రాలు; అతి దూరంబు= ఎక్కువ దూరం; ఎట్టు, పోవన్‌+ఓపున్‌?= 
ఏవిధంగా పోజాలుతాయి?; ఒండు, గుజ్జంబులన్‌+పూన్సుము= వేరు గు(ర్రాలు తెచ్చి రథానికి కట్టుము; అనినన్‌= అని అనగా 
బాహుకుండు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా బదులు పలికాడు. 


తాత్పర్యం: బాహుకుడు (నలుడు) ఇదివరలో వార్‌స్టేయుడు అయోధ్యకు తెచ్చి ఉంచిన తన రథానికి, మనోవేగం, 
వాయువేగం, సమస్త శుభలక్షణూలు గల తన గుర్రాలను కట్టి రథాన్నితెచ్చాడు. బుతుపర్హుడు ఆ రథాన్ని ఎక్కుతుండగా 
ఆ గుర్రాలు కొంచెం క్రిందికి మొగ్గాయి. బుతుపర్జుడు అది చూచి బాహుకుడితో “ఈ బడుగు గుర్రాలు 
అంతదూరం ఎట్టా పోగలుగుతాయి? వేరే గుర్రాలను పూన్ఫుము” అని అదేశించాడు. అప్పుడు బాహుకుడు ఇట్టా 
బదులు పలికాడు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 2509 


కు “అవనీశ! యీ హయంబులు । పవనగతిం బజిచు. బ్రొద్దువడకుండంగ నేం 
డ విదర్దకు' ననవుడు విని ।; కువలయపతి మెచ్చి బాహుకున కి ట్లనియెన్‌. 168 


ప్రతిపదార్థం: అవనీ+-ఈశ!= భూమికి ఈశ్వరుడివంటివాడా, అంటే-ఓ మహారాజా! ఈ హయంబులు= ఈ గుర్రాలు; 
నేంయ+అ= ఈ దినాననే; విదర్భకున్‌= విదర్భా పట్టణానికి; ప్రొద్దు+పడకుండంగన్‌= సూర్యాస్తమయం కాకుండానే; పవనగతిన్‌= 
వాయువేగంతో; పజచున్‌= పరుగెత్తుతాయి; అనవుడు= అని చెప్పగా; విని= ఆలకించి; కువలయపతి= భూభర్త అయిన 
మహారాజు; మెచ్చి= అభినందించి; బాహుకునకున్‌= బాహుకుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: 'ఓ రాజా! ఈ గుర్రాలు వాయువేగంతో పరుగెత్తుతాయి. ప్రొద్దు క్రుంకే లోపలే విదర్భకు చేరేటట్టు 
చేస్తాయి'- అని బాహుకుడు అన్నాడు. అతడి మాటలకు మెచ్చుకొని బుతుపర్జ్హుడు ఇట్టా పలికాడు. 


వ. _ 'అట్లయిన నీ హయతత్త్వకౌశలం బెటింగి నీకు నభిమతం బొనరింతు' నని రథం బెక్కి బాహుక వార్‌ష్టేయ 
సహితుం డయి యరుగువాండు. 169 


తాత్పర్యం: 'ఆ విధంగా నేడే (ప్రొద్దుక్రుంకే లోపల విదర్భ చేరగలిగితే నీకు గుర్రాల స్వభావం తెలిసికోవటంలో, 
వాటికి శిక్షనివుటంలో ఉండే నైపుణ్యాన్ని గుర్తించి నీవుకోరింది ఇస్తాను” అని చెప్పి బాహుకుడితో వార్‌స్టేయుడితో 
కలిసి బుతుపర్జుడు పయనించాడు. 


మధ్యాక్కర. 
ఎదురను దవ్వుల6 జూచిన పొడవు లెల్లం దత్‌క్షణమ 
కదియంగా, నవ్వి యెంతయును దవ్వయి కనంబడ. బిజుంద 
“నిది దినేశ్వరు రథమో! యనూరు6దో! యితం డంచు నపుడు 
హృదయమునను గడు విసయం బంది నిక్ష్వాకుకులుండు. 170 


ప్రతిపదార్థం: ఎదురను= ఎదురుగా; దవ్వులన్‌= దూరంగా; చూచిన= కనిపించిన; పొడవులు+ఎల్లన్‌= రూపాలన్నీ; (తద్‌,) 
క్షణము+అ= ఆ క్షణంలోనే; కదియంగాన్‌= సమీపించగా; అవ్వి= అవి; ఎంతయును; దవ్వు+అయి= దూరమై; పిణుందన్‌= 
వెనుకగా; కనన్‌+పడన్‌= కనిపించగా; ఇది= ఈ తేరు; దిన+-ఈశ్వరు= సూర్యుడియొక్క; రథమో= తేరో?; ఇతండు= ఈ 
బాహుకుడు; అనూరు.డో= సూర్యుడి రథసారథి అయిన అనూరుడో?; అంచున్‌= అంటూ; అపుడు; హృదయమునను= 
మనస్సులో; ఇక్ష్యాకు, కులుండు= ఇక్ష్యాకుకులంలో పుట్టిన బుతుపర్హుడు; కడు= మిక్కిలి; విస్మయంబు+అందెన్‌= ఆశ్చర్యం 
పొందాడు. 


తాత్పర్యం: ఎదురుగా సుదూరంలో కనిపించిన రూపాలు ఆ క్షణంలోనే దగ్గరగా కనిపించి, వెనువెంటనే వెనుకగా 
మిక్కిలి దూరంలో కనిపించేవి. బుతుపర్జ్హుడు “ఇది సూర్యుడి రథమా? ఈ రథసారథి బాహుకుడా, అనూరుడా?” 
అని తన మనస్సులో మిక్కిలి ఆశ్చర్యం పొందాడు. 


విశేషం: ఇది రథవేగవర్లనం. దీనిని కాళిదాసమహాకవి వ్రాసిన అభిజ్ఞానశాకుంతలంలోని రథవేగవర్ల్షనతో సరిపోల్చి చూడండి. 
వృత్తలక్షణానికి ఈ ఆశ్వాసంలోని 22వ పద్యం విశేషవ్యాఖ్య చూడండి. 


260 శ్రీనుదాంధ్ర మహాభారతము 
వ. వార్‌ప్టేయుండును బాహుకురథంబు గడపునేర్పున కచ్చెరువడి యాత్మగతంబున. 171 


తాత్పర్యం: వార్‌ష్టేయుడు కూడా బాహుకుడు రథాన్ని నడిపే నైపుణ్యానికి ఆశ్చర్యపడి, మనస్సులో (ఇట్టా 
అనుకొన్నాడు, 


కు 'ఈతండు శాలిహోత్రుండొ! ।; మాతలియో! నలుండొ యొరులు మానవులు జవో 
పేతముగ నిట్లు రథహయ । నీతి యెజుంగుదురె? ధారుణీవలయమునన్‌. 172 


ప్రతిపదార్థం: ఈతండు= ఈ బాహుకుడు; శాలిహోత్రుండొ= అశ్చశాస్త రచయితయైన శాలిహోత్ర మహర్షియో; మాతలియో!= 
దేవేంద్రుడి రథసారథి అయిన మాతలియో!; నలుండొ!; మానవులు, ఒరులు= మానవులు ఇంకెవ్వరు; ఇట్టు= ఈ విధంగా; 
జవ+ఉపేతముగన్‌= వేగంతో కూడినట్టు; రథ, హయనీతి= తేరులయొక్క, గుర్రాలయొక్క స్వభావపాటవ పద్దతులు; ధారుణీ; 
వలయమునన్‌= భూమండలంలో; ఎయుంగుదురె?= తెలిసి ఉన్నారా? 


తాత్పర్యం: “ఈ బాహుకుడు అశ్వశా(స్తకర్తయెన శాలిహోత్ర మునీంద్రుడా? దేవేంద్రుడి రథసారథి అయిన 
మాతలియా? లేక నలుడా? తదితర మానవులు ఇంత శక్తిమంతంగా ఈ భూలోకంలో రథాలను గురించిన, 
గు[ర్రాలను గురించిన దర్శనజ్ఞానం కలవారు ఉన్నారా? 


వ. వయోవిద్యావైభవంబుల నితండు నలుంబోలియు వికృతరూపధరుం డయిన కారణం బేమియొ? 
మహాపురుషులు దైవనియుక్తులై ప్రచ్చన్నవృత్తి నుండుదురు; వారి నెబుంగంబోలునె?' యనుచు. జనునప్పుడు 


యాస స ర 


బుతుపర్జ్ణుండు దన యుత్తరీయంబు జారి భూతలంబుపయిం బడిన మలంగి చూచి 'బాహుకా! 
వార్‌పష్టేయుండు వోయి యుత్తరీయంబు దెచ్చునంతకు రథగమనం బించుక మందంబు సేయు మనిన 
బాహుకుండును “నయ్యా! నీ యుత్తరీయంబు వడినయెడ యిచ్చోటికి నొక్క యోజనంబు గలదు; దాని 
వార్‌ప్టేయుం డెట్లు దే నేర్చు? నని రథగమనవేగమాహాత్మ్యంబు సెప్పుచు ననేకదేశంబులు గడచి చని యొక్క 
యెడ నగణ్యపర్ణ్దఫ లశాఖాలంకృతంబైన విభీతకవృక్షంబు గని; రంత బుతుపర్జుండు బాహుకున 
కిట్లనియె. 173 


ప్రతిపదార్థం: వయో, విద్యా వైభవంబులన్‌= వయస్సుకు, జ్ఞాన నైపుణ్యానికి సంబంధించిన గొప్పతనంలో; ఇతండు= ఈ 
బాహుకుడు; నలున్‌+పోలియు= నలుడిని పోలి ఉన్నప్పటికిని; వికృత, రూప, ధరుండు+ఐన= వికారరూపాన్ని ధరించినవాడు 
కావటానికి; కారణంబు+ఏమియొ= హేతువు ఏమై ఉండవచ్చునో?; మహాపురుషులు= గొప్పవారు; దైవ, నియుక్తులు+ఐ= 
దైవంచేత నియమించబడినవారై; ప్రచ్చన్నవృత్తిన్‌= అజ్ఞాతవర్తనంతో; ఉండుదురు= ఉంటారు; వారిన్‌= అటువంటివారిని 
(అంటే అజ్ఞాతరూపంలో ఉన్నవారిని); ఎజుంగన్‌+పోలునె= తెలిసికొనటానికి వీలవుతుందా?; అనుచున్‌= అని తలస్తూ; 
చనునప్పుడు= వెళ్ళేటప్పుడు; బుతుపర్జుండు; తన+ఉత్తరీయంబు= తన సపైవలువ; జారి= [క్రిందకి ఒరిగి; భూతలంబు, 
పయిన్‌+*పడిన= భూమిపై పడగా; మలంగి= వెనుకకు తిరిగి; చూచి= అరసి; బాహుకా= ఓ బాహుకా!; వార్‌ష్టేయుండు+పోయి= 
వార్‌స్టేయుడు వెళ్ళి; ఉత్తరీయంబు= పై వస్త్రం; తెచ్చునంతకు= తీసుకొని వచ్చేవరకు; రథగమనంబు= రథం వెళ్ళటం; 
ఇంచుక= కొంచెం; మందంబు+చేయుము= తగ్గించుము; అనిన= అని చెప్పగా; బాహుకుండును= బాహుకుడును; అయ్యా!= 
ఆర్యా! నీ+ఉత్తరీయంబు= నీ పైపుట్టం; పడిన+ఎడ= పడినచోటు; ఈ+చోటికిన్‌= ఇచటికి; ఒక్క యోజనంబు= ఒక 
ఆమడదూరం; కలదు; దాని= ఆ ఉత్తరీయాన్ని; వార్‌ష్టేయుండు; ఎట్టు= ఏ విధంగా; తేనేర్చును= తీసికొని రాగలడు?; అని= 


ఆరణ్యపర్వము వా ద్వితీయాశ్వాసము 261 


అని చెప్పి; రథ, గమన, వేగ, మాహాత్యంబు+చెప్పుచున్‌= రథం వెళ్ళే వేగంయొక్క గొప్పతనాన్ని గురించి చెప్పుతూ; అనేక, 
దేశంబులు= పెక్కుదేశాలు; కడచి= దాటి; చని= వెళ్ళి; ఒక్క+ఎడన్‌= ఒకచోట; అగణ్య, పర ఫల, శాఖా+అలంకృతంబు+అయిన= 
లెక్కకు మిక్కిలి అయిన ఆకులతో, పండ్లతో, కొమ్మలతో అలంకరించబడిన; విభీతక, వృక్షంబున్‌+కనిరి= విభీతకమనే 
చెట్టును చూశారు. (విభీతకవృక్షము= తాం(డ్రచెట్టు); అంతన్‌= అంతట; బుతుపర్జుండు; బాహుకునకు= బాహుకుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఈ బాహుకుడు వయస్సుకు, చదువుకు సంబంధించిన గొప్పతనంలో నలుడికి సమానుడే! అయితే 
ఆకారంలో పోలిక లేదుగదా! రూపం మారటానికి వేరే కారణం ఏదైనా ఉన్నదా? మహాపురుషులు కారణాంతరాల 
చేత మారురూపంలో ఇతరులకు తెలియ రాకుండ ఉండటం కద్దు. వారిని గుర్తుపట్టటం కష్టం కదా!- అని 
వార్‌స్టేయుడు తన మనస్సులో తర్కించుకొంటుండగా, బుతుపర్జుడి ఉత్తరీయం జారి నేలపై పడింది. అంతట 
బుతుపర్లుడు 'బాహుకా! రథం ఇంచుక ఆపు! వార్‌స్టేయుడు దిగి నేలపై పడ్డ నా ఉత్తరీయం తెస్తాడు'- అని 
అన్నాడు. అంతట బాహుకుడు “మహారాజా! నీ ఉత్తరీయం పడిపోయిన చోటు ఇచటికి ఇప్పుడు ఒక ఆమడ 
దూరంలో ఉన్నది. (అంటే రథం కొన్ని నిమేషాలలో మిక్కిలి వేగంగా యోజనదూరం పయనించింది). ఇక 
వార్‌స్టీయుడు అంతదూరం పాదచారి అయి వెళ్ళి ఎట్లా ఆ వస్త్రాన్ని తేగలడు?'- అని బదులు పలికి రథం పోతున్న 
వేగంయొక్క మహిమను నిరూపించి చెప్పాడు. అటువంటి వేగంతో రథం పయనించి పెక్కు దేశాలను దాటి 
వెళ్ళింది. ఒకచోట దారిలో ఒక పెద్ద విభీతకవృక్షం (తాండ్రచెట్టు) దట్టమైన ఆకులతో, లెక్కింప నలవికాని 
రెమ్మలతో, కొమ్మలతో పండ్లతో కన్పించింది. అప్పుడు బుతుపర్జ్హుడు బాహుకుడితో ఇట్టా పలికాడు. 


ఆ. “ఎల్లవారు నెజు6గ రెల్లవానిని; భిన్న । విషయు లెల్లవారు విద్యలందు.; 
దొలంగ కే నెటుంగుదును దృష్టిమాత్రన । సకల మైన వస్తుచయముసంఖ్య, 174 


ప్రతిపదార్హం: ఎల్లవారున్‌= అందరు; ఎల్లవానిని= సమస్తమైన అంశాలను; ఎణుంగరు= తెలియజాలరు; విద్యలందున్‌= 
జ్ఞాననైపుణ్యాలలో; ఎల్లవారు= అందరు; భిన్న విషయులు= వేరువేరు విషయాలలో నేర్పరులు; తొలంగక= తప్పకుండ; దృష్టి 
మా(త్రన= చూపుతో మాత్రమే; సకలము+ఐన= సమస్తమైన; వస్తు చయము, సంఖ్య= వస్తు సమూహాల లెక్క; ఏను= నేను; 
ఎయుంగుదును= తెలిసికొనగలను. 


తాత్పర్యం: 'అందరికి అన్ని విషయాలు తెలియవు కదా! జ్ఞాన నైపుణ్యాలలో అందరు వేరు వేరు విషయాలలో 
గొప్పవారు. నేను చూచినంత మాత్రంతోనే అన్ని వస్తుసమూహాలకు సంబంధించిన సంఖ్యను తప్పిపోకుండా 
లెక్కకట్టి చెప్పగలను. 


విశేషం: సంస్కృతంలోని - “ముఖే ముఖే సరస్వతీ” అనే లోకోక్తిని పై పద్యంలోని ప్రథమ ఖండానికి సారసం[గ్రహంగా 
ఎన్నవచ్చును. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రజ్ఞ ఉంటుంది. ఎవరున్నూ సర్వజ్ఞులు కారు. ఈ సందర్భంలో సంస్కృతభారతంలో 
ఈ న్లోకం ఉంది: “సర్వః సర్వం న జానాతి సర్వజ్ఞ నాస్తి కశ్చన। నైకత్ర పరినిష్టాస్తి జ్ఞానస్య పురుషే క్వచిత్‌॥” నలోపాఖ్యానం 
“ఇతివృత్తంగా ఎన్నితే అది నిరుపమానమైన కథ. అందులో కథాశిల్పం మాత్రమే కాక ఎన్నో అంతరార్జాలు హృదయంగమంగా 
నిక్షిప్తాలు. నలుడు రథసారథ్యంలో నిపుణుడు. బుతుపర్షుడు గణితశా(స్తప్రవీణుడు. 


262 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. ఇవ్విభీతకంబున ఫల పర్ణ సముదాయ సంఖ్య. జెప్పెద విను; మీ రెండు శాఖలం గల పర్ణ ఫలంబులు 
పదివేలు నొక్కండు; దక్కిన శాఖలం గల యవి రెండువేలుం దొంబదే; ననిన బాహుకుండు విని 'వీని 
నెన్నికాని నిశ్చయింప నేర' నని తన రథంబు నిలిపి యా వృక్షం బాక్షణంబ యురలం ద్రోచి యయ్ర్య్యై శాఖలం 
గల యాకులు పండులు నెన్నిన బుతుపర్జుండు సెప్పినయన్ని యయిన నచ్చెరువడి, 'యివ్విద్య నాకు 
నుపదేశింపవలయు' నని యడిగిన బుతుపర్జుం డిట్లనియె. 175 


ప్రతిపదార్హం: ఈ+విభీతకంబునన్‌= ఈ తాండ్రచెట్టులో; ఫల, పర్హ్య సముదాయ సంఖ్యన్‌= పండ్డు ఆకులు వెరసి మొత్తం 
సంఖ్యను; చెప్పెదన్‌= చెపుతాను; విను= వినుము; ఈ రెండు శాఖలన్‌+*కల= ఈ రెండు కొమ్మలలో ఉండే; పర్షఫలంబులు= 
ఆకులు, పండ్డు; పదివేలున్‌+ఒక్కండు= పదివేల ఒకటి; తక్కిన, శాఖలన్‌+కల+అవి= మిగిలిన కొమ్మలలో కలవి; రెండు 
వేలున్‌+తొంబది+ఏను+అనినన్‌= రెండువేల తొంబయిఅయిదు అని చెప్పగా; బాహుకుండు= బాహుకుడు; విని= ఆలకించి; 
వీనిన్‌+ఎన్నికాని= వీటిని లెక్కపెట్టికాని; నిశ్చయింపనేరను+అని= నిర్ణయించజాలనని పల్కి; తన రథంబు, నిలిపి= తన తేరు 
ఆపి; ఆ వృక్షంబు= ఆ చెట్టును; ఆ క్షణంబు+అ= వెంటనే; ఉరలన్‌+త్రోచి= [క్రింద పడేట్టు త్రోసి; అయ్యె, శాఖలన్‌+కల= 
ఆయా కొమ్మలలో ఉండే; ఆకులు, పండులున్‌; ఎన్నినన్‌= లెక్కపెట్టగా; బుతుపర్జుండు; చెప్పిన+ అన్ని+ అయినన్‌= 
చెప్పినట్టే అన్నియేఉండగా; అచ్చెరువు+పడి= ఆశ్చర్యంపాంది; ఈ+విద్య; నాకున్‌= నాకు కూడ; ఉపదేశింప వలయును+అని; 
అడిగినన్‌= అర్జించగా; బుతుపర్జ్హుండు= బుతుపర్జుడు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నాడు. 


తాత్సర్యం: ఈ విభీతకవృక్షంలో ఉండే పండ్డు, ఆకులు మొత్తం లెక్కచెప్పుతాను వినండి. ఈ రెండు కొమ్మలలోను 

గల ఆకులు, పండ్డు కలిసి పదివేల ఒకటి. తక్కిన కొమ్మలలో కలవి రెండువేల తొంబయిఅయిదు”. అప్పుడు 

బాహుకుడు వీటిని లెక్కపెట్టితే కాని నిజమని నిశ్చయించజాలనని పలికి, తన రథాన్ని ఆపి, అ క్షణమే ఆ వృక్షాన్ని 

(క్రింద పడద్రోసి ఆయా కొమ్మలలో ఉండే ఆకులు, పండ్డు లెక్కపెట్టగా, బుతుపర్జుడు చెప్పిన సంఖ్యలతో 

సరిపోయాయి. బాహుకుడు బుతుపర్జుడి ప్రజ్ఞకు ఆశ్చర్యపోయి ఆ విద్యను తనకు ఉపదేశించుమని ప్రార్ధించాడు. 
బం ఇ థి 

అంత అతడికి బుతుపర్జుడు ఈ విధంగా చెప్పాడు. 


క. “ఇది యక్షహృదయ మనంగా । విదితం బగు విద్య; దీని విధ్యుక్తముగా 
మది నెజుంగు నరుండు సంఖ్యా | విదు6 డగు దుష్కుతకళంకవిషముక్తు. డగున్‌. 176 


ప్రతిపదార్థం: ఇది= ఈ ప్రజ్ఞ అక్ష హృదయము; అనన్‌+కాన్‌= అని చెప్పబడుతూ; విదితంబు+అగు, విద్య= తెలియబడినదైన 
జ్ఞాననైవుణ్యం; దీనిన్‌= ఈ విద్యను; విధి+ఉక్తముగా= విధులందు చెప్పబడినట్టుగా (అంటే శా(స్తసూ(త్రవిధులలో 
నిర్దెశించబడినట్టుగా); మదిన్‌= మనస్సులో; ఎయుంగు నరుండు= తెలిసే మనుజుడు; సంఖ్యావిదుండు+అగు= సంఖ్యల 
ఆంతర్యం తెలిసినవాడు అవుతాడు; దుష్కృత, కళంక, విషముక్తుండు+అగున్‌= పాపాలనుండి, చెడుగుణాలనుండి, విషాలనుండి 
తొలగినవాడు అవుతాడు. 


తాత్పర్యం: 'ఇది అక్షహదయం అని ప్రసిద్ధికెక్కిన విద్య. దీన్ని శాస్త్రీయంగా అభ్యసించిన మనుజుడు సంఖ్యావేత్త 
అవుతాడు. అతడు పాపాలనుండి, దుర్గుణాలనుండిి, విషంనుండి విముక్తి పొందుతాడు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 263 


చ. సకలగుణప్రసిద్దు. డగు సర్వహితుం డగు జూవె! యంచు బా 

హుకునకు. బ్రీతితోడ విధియుక్తముగా నుపదేశ మిచ్చె న 

త్యకుటిలబుద్ధి నక్షహృదయంబు6 గరంబు రయంబుతో విద 

ర్థకుం జను వేడ్క/శేసి బుతుపర్జుండు పూర్ణమనఃప్రసన్నుండై. 177 
ప్రతిపదార్థం: సకల, గుణ, ప్రసిద్దుండు+అగు= అన్ని మంచి లక్షణాలు కలవాడయి; సర్వహితుండు+అగున్‌+చూవె, అంచున్‌= 
అందరికిని మేలు చేకూర్చేవాడు అవుతాడు సుమా అంటూ; అతి+అకుటిల, బుద్ధిన్‌= మిక్కిలి వంకరకాని మనస్సుతో అంటే 
సరళమైన బుద్ధితో; కరంబు= మిక్కిలి; రయంబుతోన్‌= త్వరగా; విదర్భకున్‌*చను= విదర్భకు పోయే; వేడ్కన్‌+చేసి= 
కుతూహలం చేత; బుతుపర్జుండు; పూర్ణ మనస్‌+ప్రసన్నుండు+ఐ= నిండు మనస్సుతో అనుకూలుడై; అక్ష్రహదయంబున్‌= 
అక్షహృదయం అనే గణితవిద్యను; ప్రీతితోడన్‌= సంతోషంతో; బాహుకునకున్‌; విధియుక్తముగాన్‌= శాస్త్రీయంగా; 
ఉపదేశము+ఇచ్చెన్‌= ప్రబోధం చేశాడు. 


తాత్పర్యం: “ఈ విద్యను పొందిన వ్యక్తి సకల గుణ(ప్రసిద్దుడై, విశ్చశ్రేయస్సును ఒనగూర్చేవాడు కాగలడు సుమా 
ఠా 

అని అంటూ బుతుపర్షమహారాజు మిక్కిలి ప్రసన్నుడై, నిండు హృదయంతో, త్వరితంగా విదర్భకు వెళ్ళవలెననే 

కుతూహలంతో, సంట్రీతితో బాహుకుడికి అక్షహృదయం అనే గణితవిద్యను శాస్త్రీయంగా ఉపదేశించాడు. 


విశేషం: ఇందులో విద్యయొక్క పరమార్థం వివరించబడింది. విశ్వశ్రేయం, సర్వగుణ పరిపూర్ణమైన యశస్సు- విద్యాదర్శాలు. 
విద్య శాప్రీయంగా ఉపదేశించబడాలి. గురువుకు ఉండవలసిన లక్షణాలు: కౌటిల్యం ఏ మాత్రం లేని సరళబుద్ధి, శిష్యుడిపై 
వాత్సల్యం. 
వ. _ ఇట్లు నలుండు బుతుపర్ణువలన నక్షహృదయంబు వడసి సంతుష్టుండై “నీకు నశ్వహృదయం బిచ్చెద€ 
స ణ జాల ఠా ల చ్‌ 
బరిగ్రహింపు' మనిన బుతుపర్జుం “డట్ల చేయుదు, నది యంతకు నీయంద యుందడనిమ్ము నా వలసినప్పుడు 
గొందు' ననియె; నంత నయ్యక్షహృదయ సామర్థ్యంబున నప్పుడు. 178 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా? నలుండు; బుతుపర్జ్హువలనన్‌= బుతుపర్జుడినుండి; అక్షహృదయంబు= అక్షహృదయం 
అనే విద్య; పడసి= పొంది; సంతుష్టుండు+ఐ= తనివిచెందినవాడై; నీకున్‌; అశ్వహృదయంబు= అశ్వహృదయమనే విద్యను; 
ఇచ్చెదన్‌= ఉపదేశిస్తాను; పరి[గ్రహింపుము= పుచ్చుకొనుము; అనినన్‌= అని చెప్పగా; బుతుపర్జుండు; అట్ల, చేయుదున్‌= ఆ 
రీతిగానే చేయగలను; అది= ఆ విద్య; అంతకున్‌= అంతవరకు, అంటే నేను పరిగ్రహించేవరకు; నీయందు+అ= నీ ఒద్దనే; 
ఉండనిమ్ము= ఉంచుము; నా వలసినప్పుడు= నాకు కావలసినప్పుడు; కొందున్‌= [గ్రహించగలను; అనియెన్‌= అని చెప్పాడు; 
అంతన్‌= అటుపిమ్మట; ఆ+అక్షహృదయ, సామర్థ్యంబునన్‌= ఆ అక్షహృదయవిద్యయొక్క శక్తివలన; అప్పుడు. 


తాత్పర్యం: ఈ విధంగా నలుడు బుతుపర్జ్హుడివలన అక్షహృదయవిద్య సంపాదించి మిక్కిలి సంతృప్తి చెందాడు. 
అంత బాహుకుడు బుతుపర్జ్హుడితో 'నీకు అశ్చ్వహృదయాన్ని ఉపదేశిస్తాను; పరి[గ్రహించు" మని చెప్పగా బుతుపర్జ్హుడు 
“అట్టే పరిగ్రహిస్తాను. ఆ విద్య అంతవరకు నీ దగ్గరే ఉండనిమ్ము నాకు అవసరమైనపుడు స్వీకరిస్తాను - అని 
బదులు పలికాడు. పిదప ఆ అక్షహృదయమనే విద్యామహిమవలన అప్పుడు. 


264 శ్రీనుదాంధ్ర మహాభారతము 
నలుండు గలిచేత విముక్తుం డయి విదర్భకు. బోవుట (సం. 3-72-7) 


క. నలు. దొల్లి యాక్రమించిన । కలి గర్కోటకవిషంబు గ్రక్కుచు నొడలన్‌ 
వెలువడి, నలునకు విహితాం । జలియై త న్నెజుంగం జెప్పె. జంచలు.€ డగుచున్‌. 179 


ప్రతిపదార్థం: నలున్‌= నలుడిని; తొల్లి= మునుపు; ఆ(క్రమించిన= ఆవహించిన; కలి= కలిపురుషుడు; ఒడలన్‌= శరీరం 
నుండి; కర్కోటక, విషంబు, (కక్కుచు; వెలువడి= బయటకు వచ్చి; నలునకు, విహిత+అంజలి+ఐ= నలుడికి నమస్కరించినవాడై; 
చంచలుండు+అగుచున్‌= వణుకుతూ; తన్ను+ఎలు(గన్‌+చెప్పెన్‌= తనను తెలియజేసికొంటూ మాట్లాడాడు. 


తాత్పర్యం: మునుపు నలుడిని ఆవహించిన కలిపురుషుడు కర్కోటకుడి విషాన్ని క్రక్కుతూ, నలుడిశరీరంనుండి 
బయటకు వచ్చి, అతడికి నమస్కరించి, గజగజ వణికిపోతూ తనను తెలియజేసికొన్నాడు. 


ఆ. _ వానింజూచి నలుండు దా నల్లి శాప మీ । నున్నం గలి యెటింగి 'నిన్నుః బొంది 
యహివిషంబుచేత ననిశంబు దగ్గుండ । నైతి; నింక నాకు నలుగ వలదు.” 180 


ప్రతిపదార్థం: వానిన్‌= ఆ కలిని; చూచి= కాంచి; నలుండు= నలుడు; తాను+అల్లి= తాను కోపించి; శాపాము+-ఈన్‌+ఉన్నన్‌= 
శాపం ఇవ్వటానికి సిద్ధంగా ఉండటాన్ని; కలి= కలిపురుషుడు; ఎటింగి= తెలిసికొని; నిన్నున్‌+పొంది= నిన్ను ఆవహించి; అహి, 
విషంబుచేతన్‌= పాముయొక్క విషంచేత; అనిశంబు= ఎల్లప్పుడు; దగ్గుండన్‌+ఐతిన్‌= తగులబడిపోయాను; ఇంక= ఇక; 
నాకున్‌+అలుగ, వలదు= నామీద ఆ(గ్రహించవలదు. 


తాత్పర్యం: ఆ కలిపురుషుడిని చూచి నలుడు కోపించి, అతడిని శపించటానికి సంసిద్దుడయ్యాడు. ఆ సంగతి 

తెలిసికొని కలి “నిన్ను ఆవహించటంచేత ఎల్లప్పుడు కర్కోటకవిషంచేత తగులబడిపోయాను. ఇంక వేరే దండన 

ఎందుకు? దయచేసి నాపై ఆగ్రహం విడువుము”. 

వ. “నిన్నును నీ చెలువను గీర్తించిన జనంబులు నావలని భయంబు బొరయరు; నాకుం గరుణింపు' మనిన 
నలుండు గోపం బుడిగె గలియు నవ్విభీతకవృక్షంబు నాశ్రయించె; నది మొదలుగా విభీతకం బప్రశస్తం 
బయ్యె; నట్లు నలుండు వికృత రూప మాత్రంబు దక్కం దక్కిన దుషృతంబులవలన విముక్తుండై రథం బెక్కి 
యతివేగంబున బుతుపర్ద వార్‌స్టేయ సహితుండై విదర్ధకుం జనియె; నంత సాయాహ్నంబున. 181 


ప్రతిపదార్థం: నిన్నును, నీ చెలువను= నిన్నును మరియు నీ భార్య అయిన దమయంతిని; కీర్తించిన జనంబులు= 
కొనియాడిన ప్రజలు; నావలని భయంబు= నా మూలంగా ఏర్పడే భయాన్ని; పొారయరు= పొందరు (అంటే నలదమయంతులను 
కీర్తించిన వారు కలిదోషవిముక్తులు అవుతారు); నాకున్‌+కరుణింపుము+అనినన్‌= నాపట్ల దయ చూపుము అని అడుగగా; 
నలుండు, కోపంబు+జఉడిగెన్‌= నలుడు ఆగ్రహాన్ని వీడాడు; కలియున్‌= ఆ కలిపురుషుడున్నూ; ఆ+విభీతకవృక్షంబున్‌= ఆ 
విభీతకమనే చెట్టును; ఆశ్రయించెన్‌= ఆవహించాడు; అది, మొదలుగా= అప్పటినుండి; విభీతకంబు= విభీతకవృక్షం; 
అ(ప్రశస్తంబు+అయ్యెన్‌= దుష్టమైనదిగా ఎన్నబడింది; అట్టు= ఆ విధంగా; నలుండు= నలుడు; వికృత, రూప, మాత్రంబున్‌+తక్క= 
వికారమైన ఆకృతిమాత్రం తప్పు; తక్కిన= మిగిలిన; దుషతంబులవలన= పాపాలనుండి; విముక్తుండు+ఐ= ముక్తిచెందిన 
వాడై; రథంబు+ఎక్కి= తేరెక్కి; అతి వేగంబునన్‌= మిక్కుటమైన రయంతో; బుతుపర్హ వార్‌ష్టేయ, సహితుండు+ఐ= 
బుతుపర్జుడితో, వార్‌ష్టేయుడితో కూడినవాడై; విదర్భకున్‌+చనియెన్‌= విదర్భకు వెళ్ళాడు; అంతన్‌= అటుపిమ్మట; 
సాయ+అహంబున= (ప్రొద్దు [క్రుంకేవేళ 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 265 


తాత్సర్యం: “నిన్నూ, నీ భార్య అయిన దమయంతినీ ధ్యానించినవారు నావలన భీతిని పొందరు (అంటే 
కలిదోషవిముక్తులు అవుతారు). దయచేసి నన్ను క్షమించి నామీద కోపం విడువుము”- అని కలిపురుషుడు ప్రార్ధించగా 
నలుడు ఆ(గ్రహం విడిచాడు. కలి అంతట విభీతకవృక్షాన్ని ఆవహించాడు. ఆనాటినుండి విభీతకవృక్షం మంచిది 
కాదనే భావం విస్తరించింది. అట్టా నలుడు వికృతమైన ఆకృతి వినా తదితర పాపాలనుండి విముక్తుడై రథాన్నెక్కి 
మిగులవేగంతో బుతుపర్హ వార్‌స్టేయులతో కలిసి విదర్భకు వెళ్ళాడు. అంత (ప్రొద్దుక్రుంకేవేళ. 


క. మానుగ బుతుపర్జుండు భీ । మానుజ్ఞాతుండయి చొచ్చి నా ప్రోలు రథ 
ధ్వానంబు మోయుచుండంగ । నానాదిజ్ముఖములను ఘనధ్వనివోలెన్‌. 182 


ప్రతిపదార్థం: మానుగన్‌= ఒప్పునట్టుగా, అంటే వైభవోపేతంగా; బుతుపర్జుండు= బుతుపర్షమహారాజు; భీమ+అను 
జ్ఞాతుండు+అయి= భీముడిచే అనుమతించబడినవాడై; రథధ్వానంబు= తేరుయొక్క చప్పుడు; నానాదిక్‌+ముఖములను= 
దిగ్రిగంతరాలలో; ఘనధ్వని+పోలెన్‌= మేఘగర్జ్దనలవలె; [మైయుచుండంగ= నినదిస్తుండగా; ఆ, ్రోలు= ఆ నగరాన్ని; 
చొచ్చెన్‌= ప్రవేశించాడు. 


తాత్పర్యం: బుతుపర్జుడు, భీమరాజు అనుమతితో వైభవోపేతంగా విదర్భాపురిలో ప్రవేశించాడు. ఆతడు పురప్రవేశం 
చేస్తుంటే ఆతడి రథఘోష, దిగ్టిగంతరాలలో మేఘగర్జనవలె ప్రతిధ్వనించింది. 


సీ, దమయంతి యా రథధ్వని విని, యిది నలు । రథఘోష మని యనురాగ మొంది, 
“నలు నిషధేశు. బుణ్యశ్లోకు లోకోప । కారకు. జూడంగ. గాంతు నేండు; 
ఘనభుజు. జూడంగం గాననినాండు6 ద । ద్దుజ పరిరంభణోద్దూత సుఖము. 
బదడయని నాండును బ్రాణముల్‌ విడుతు నే। నని తలంచుచుం గమలాయతాక్షి 


ఆ. _ యా రథాధిరూఢుందై వచ్చు బుతుపర్జుం ।; జూచి యప్పు డధికశోకతప్త 
యగుచు నుండె; నంత నా బుతుపర్జుండు । భీము. గాన వచ్చె. బ్రియముతోడ. 183 


ప్రతిపదార్థం: దమయంతి; ఆ, రథ, ధ్వని, విని= ఆ తేరు మోత ఆలకించి; ఇది; నలు, రథ, ఘోషము+అని= నలుడి 
రథధ్వనియే అని; అనురాగము+జఒంది= ప్రేమ ఏర్పడి; నలున్‌= నలుడిని; నిషధ+ఈశున్‌= నిషధరాజును; పుణ్యశ్షోకున్‌= 
పవిత్రమైన చరిత్ర కలవాడిని; లోక+ఉపకారకున్‌= లోకానికి (శ్రేయస్సును ఒనగూర్చేవాడిని; నేంయు= ఈ దినం; 
చూడంగన్‌+కాంతున్‌= దర్శించగలను; ఘనభుజున్‌= గొప్ప భుజాలు కలవాడిని- అంటే పరాక్రమవంతుడిని; చూడంగన్‌+కానని, 
నాండు= చూడలేకపోయిన దినాన; తద్‌+భుజ, పరిరంభణ+ఉద్భూత, సుఖమున్‌+పడయని నాండును= ఆతడియొక్క 
భుజాలవలన ఏర్పడిన కౌగిలినుండి కలిగిన సౌఖ్యం పొందనివేళు ప్రాణముల్‌, విడుతును+ఏను+అని= (ప్రాణాలను విడిచి 
పెట్టుతానని తలస్తూ; కమల+ఆయత+అక్షి= పద్మాలను పోలిన సోగకన్నులు కల దమయంతి; ఆ, రథ+ఆరూఢుండు+ఐ= 
ఆ తేరును ఎక్కి; వచ్చు= వస్తున్న; బుతుపర్లున్‌+చూచి= బుతుపర్జుడిని చూచి; అప్పుడు; అధిక, శోక, తప్త= మిక్కుటమైన 
శోకంతో ఉడికినట్టిది; అగుచున్‌+ఉండెన్‌= అవుతున్నది; అంతన్‌= అంతట; ఆ, బుతుపర్జుండు; ప్రియముతోడన్‌= ప్రీతితో; 
భీమున్‌= భీమరాజును; కానవచ్చెన్‌= చూడవచ్చాడు. 


తాత్పర్యం: దమయంతి ఆ రథఘోష వినగానే అది నలుడి రథమని గుర్తుపట్టి అనురక్తి చెందింది. నిషధేశుడు, 
విశ్సజనీనచరితుడు, పుణ్యశ్షోకుడు, లోకోపకారి, పరాక్రమోపేతుడు అయిన నలుడిని నేడు చూడగలుగుతానని 


266 శ్రీనుదాంధ్ర మహాభారతము 


మిక్కిలి సంతోషించింది. ఆతడిని చూడనినాడు, ఆతడి కౌగిలిలో తిరిగి సుఖం అనుభవించనినాడు ప్రాణాలను 
విడిచిపెట్టుతానని తలపోసి, పద్మాలవంటి సోగకన్నులతో రథంరాకకై నిరీక్షించింది. ఆ రథంపై ఆసీనుడై కనిపించింది 
బుతుపర్హుడు. అతడిని చూచి దమయంతి మిక్కుటమైన శోకవేదనలో మునిగింది. బుతుపర్లుడు ప్రీతితో భీమరాజును 
సందర్భ్శించటానికి వచ్చాడు. 


వ. భీముండును వానిం బూజించి యొక్క రమ్యహర్మ్యంబున విడియించిన, బుతుపర్జుం డప్పురంబున 
స్వయంవరం బను శబ్దంబు మొదలుగా వినం గానక యాత్మగతంబున. 184 


ప్రతిపదార్థం: భీముండును= భీమరాజును; వానిన్‌= ఆతడిని, ఆ బుతుపర్ష మహారాజును; పూజించి= అర్చించి, ఒక్క=జఒక; 
రమ్యహర్మ్యంబునన్‌= అందమైన మేడలో; విడియించినన్‌= విడిది ఏర్పాటుచేయించగా; బుతుపర్షుండు; ఆ+పురంబునన్‌= 
ఆ పట్టణంలో; స్వయంవరంబు= స్వయంవరం; అను, శబ్దంబు= అనే మాట; మొదలుగా, వినన్‌+కానక= మొదలైన శబ్దాలు 
వినిపించనందువలన; ఆత్మగతంబునన్‌= తనలో తాను. 


తాత్పర్యం: ఆ బుతుపర్జుడికి అతిథిసత్కారాలు చేసి భీమరాజు రమణీయమైన ఒక పెద్దమేడలో అతడికి విడిది 
ఏర్పాటు చేశాడు. కాని ఆ పురంలో స్వయంవరం అనే శబ్దంగాని, స్వయంవరానికి సంబంధించిన సందడిగాని 
వినరాక బుతుపర్లుడు తనలో తాను (ఇట్లా తలపోశాడు). 


క. _ 'ధరణిం గల రాజు లిటయె। వ్వరు వచ్చినవారు లేరు; వైదర్సి యొరున్‌ 

వరియించు నంత ధర్మే; తరచరితయె?' యనుచు నుండె. దద్దయు లజ్జన్‌. 185 
ప్రతిపదార్థం: ధరణిన్‌+కల, రాజులు= భూమిపై కల ప్రభువులు; ఇట= ఇటు; ఎవ్వరు, వచ్చినవారు, లేరు= వచ్చినవారు 
ఎవరున్నూ లేరు; వైదర్భి= విదర్భరాజపు(త్రిక అయిన దమయంతి; ఒరున్‌= ఇంకొకరిని; వరియించు+అంత= భర్తగా 
ఎన్నుకొనేంతటి; ధర్మ+ఇతర, చరితయె= ధర్మ బాహ్యమైన నడవడి కలదా?; అనుచున్‌= అని తలపోస్తూ; తద్దయు= మిక్కిలి; 
లజ్జన్‌= సిగ్గుతో; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్పర్యం: “'భూమండలంలోని రాజులు ఎవరున్నూ ఇక్కడికి రాలేదు. విదర్భరాజపుత్రిక అయిన దమయంతి 
ఇంకొక మగని వరించేటంత అధర్మప్రవర్తన కలదా?”- అని తలపోస్తూ బుతుపర్జ్హుడు మిక్కుటమయిన సిగ్గుతో 
ఉండిపోయాడు. 


వ. బాహుకుండును రథశాల రథాశ్వంబుల బంధించి రథసమీపంబున విశ్రమించియుండె; నంత దమయంతి 
బాహుక వార్‌స్టేయులతోడ వచ్చిన బుతుపర్జ్ణుం జూచి విఫలమనోరథయై, యుండనోపక, కేశిని యను 
దానిం బిలిచి' 'బుతుపర్జ్ణు నయోధ్యాపతింగా వార్‌ష్తేయు సూతపుత్తుంగా నెలింగితి; బాహుకుం డను వా€ 
దెవ్వండో? వానియందు నా హృదయంబు ముదితం బగుచున్నయది; మన పర్థాదునకు€ బ్రతివచనం 
బిచ్చినవాండు వాండ కావలయు; వానికడకుం బోయి యొటింగి ర) మ్మని పంచిన, నదియును బోయి 
బాహుకుం, గని 'దమయంతి నీ కుశలం బడుగ బుత్తెంచె; నిందుల కేమి కారణంబున వచ్చి?” తనిన దానికి 
బాహుకుం డిట్లనియె. 186 


ఆరణ్యపర్వము వా ద్వితీయాశ్వాసము 267 


ప్రతిపదార్థం: బాహుకుండును= బాహుకుడును; రథశాల= రథాల చావడిలో; రథ+అశ్వంబుల= రథాలకు పూన్చిన గు(ర్రాలను; 
బంధించి= కట్టి; రథ సమీపంబున= రథానికి దగ్గరగా; విశ్రమించి+ఉండెన్‌= సేదదీరుతూ ఉండినాడు; అంతన్‌= అంతట; 
దమయంతి; బాహుక, వార్‌ష్టేయులతోడ, వచ్చిన= బాహుకుడితో వార్‌స్టేయుడితోపాటు వచ్చిన; బుతుపర్లున్‌+చూచి= 
బుతుపర్జుడిని చూచి; విఫలమనోరథ+ఐ= ఫలించని కోరిక కలదై; ఉండన్‌+ఓపక= ఉండజాలక; కేళిని+అనుదానిన్‌+పిలిచి= 
కేశిని అనే దాసిని పిలిచి; బుతుపర్జున్‌= బుతుపర్జుడిని; అయోధ్యాపతిన్‌+కా= అయోధ్యకు రాజుగా; వార్‌ష్టేయు= 
వార్‌ష్టేయుడిని; సూతపుత్రుంగాన్‌= సూతుడి కొడుకైన రథసారథిగా; ఎజింగితి= తెలిసికొంటిని; బాహుకుండు+అనువాండ:= 
బాహుకుడనేవాడు; ఎవ్వండో= ఎవడై ఉంటాడో; వానియందు= ఆ బాహుకుడిపట్ట నా, హృదయంబు= నా డెందం; 
ముదితంబు+అగుచున్న+అది= సంతోషాన్ని పొందుతున్నది; మన, పర్ణాదునకు= మనం అయోధ్యకు పంపిన పర్ణాదుడనే 
(బ్రాహ్మణుడికి; 'ప్రతివచనంబు+ఇచ్చినవాండు= ఎదురు సమాధానం చెప్పినవాడు; వాండు+అ= కావలయు= ఆతడే కావచ్చును; 
వాని, కడకున్‌+పోయి= అతడివద్దకు వెళ్ళి; ఎజింగి రమ్ము+అని= తెలిసికొని రమ్మని; పంచినన్‌= నియోగించగా; అదియును= 
ఆ కేశినియు; పోయి= వెళ్ళి; బాహుకున్‌+కని= బాహుకుడిని చూచి; దమయంతి; నీ కుశలంబు= నీ క్షేమం; అడుగన్‌+పుత్తెంచెన్‌= 
తెలిసికొమ్మని పంపింది; ఇందులకు= ఇచటికి; ఏమి, కారణంబునన్‌= ఏ హేతువుచేత; వచ్చితి= అరుగుదెంచావు; అనినన్‌= 
అని అడుగగా; దానికి= ఆమెకు; బాహుకుండు= బాహుకుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: బాహుకుడు రథశాలలో తన గుర్రాలను కట్టి, తాను తన రథసమీపంలో సేదతీర్చుకొంటూ ఉన్నాడు. 
అంత దమయంతి, బాహుకుడితో వార్‌స్టేయుడితో వచ్చిన బుతుపర్ద్హుడిని చూచి ఆశాభంగం పొంది, ఊరక 
ఉండక, కేశిని అనే దాసిని పిలిచి 'బుతుపర్జ్హుడు అయోధ్యకు రాజు. వార్‌స్టియుడిని సూతపుత్రుడిగా నేను గుర్తు 
పట్టాను. మటథీ బాహుకుడు ఎవడై ఉండవచ్చును? అతడిపట్ల నాహృదయం సంతోషం పొందుతున్నది. మనం 
అయోధ్యకు పంపిన పర్ణాదుడికి ప్రత్యుత్తరమిచ్చినవాడు అతడే అయి ఉండవచ్చును! అతడి దగ్గరకు వెళ్ళి అతడి 
సంగతి సమాచారాలు తెలిసికొని రమ్ము" - అని నియోగించింది. కేశిని బాహుకుడి దగ్గరకు వచ్చి “అయ్యా! 
దమయంతి నీ యోగక్షేమాలను అరసి రమ్మని నన్ను పుత్తెంచింది. ఇచటికి మీరు ఎందుకు వచ్చారు?” - అని 
అడుగగా ఆమెకు బాహుకుడు ఇట్టా బదులు పలికాడు. 


క. 'ప్రయమున దమయంతి పున ।; స్వయంవరము సేయం గడంగి సకలక్షత్రా 
న్వయవీరుల రావించిన | నయనిధి బుతుపర్ణు. డొక్కనాంటన వేడ్కన్‌. 187 


ప్రతిపదార్థం: ప్రియమునన్‌= ప్రీతితో; దమయంతి= దమయంతికి; పునః+స్వయంవరము, చేయన్‌+కడంగి= తిరిగి స్తయంవరం 
చేయటానికి పూని; సకల, క్షత్ర+అన్నయ, వీరులన్‌, రావించిన= సమస్త క్షత్రియ వంశాలలోని వీరులను ఆహ్వానించగా; 
నయనిధి= నీతికి నిధివంటివాడు, అంటే రాజనీతిపరిజ్ఞానం ఎక్కువగా కలవాడు; బుతుపర్జుండు; వేడ్కన్‌= కుతూహలంతో; 
ఒక్కనాంటటన= ఒక్కదినంలోపలే. 


తాత్సర్యం: 'ప్రీతితో దమయంతికి తిరిగి స్వయంవరం సంకల్పించారు కదా! అందుకు అందరు నక్షత్రియవీరులను 
ఆహ్వానించి రప్పించారుకదా! ఆ హేతువుచేత రాజనీతినిధి అయిన మహారాజు బుతుపర్డుడు వేడుకతో ఒక్కదినంలోనే. 


విశేషం: ఈ పద్యానికి గరిమనాభి 'ఒక్కనాంటని= “ఒక్క దినమందే? అనే పదగుంఫనం. కేశిని బాహుకుడి రాకకు 
అమాయకురాలివలె కారణం అడిగింది. బాహుకుడుకూడా తనకేమీ తెలియనట్టు ప్రత్యుత్తరం ఇచ్చాడు. అతని మాటలలో 
గల ఎత్తిపొడుపు గమనించదగినట్టిది. 


268 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క. వినవె శతయోజనంబులు । సనుదెంచె నయోధ్యనుండి సరి నిందుల; కా 
తని రథసారథినై యే । నును వచ్చితి నతనితో మనోవేగమునన్‌.” 188 


ప్రతిపదార్థం: అయోధ్యనుండి; ఇందులకు= ఇక్కడికి; సరిన్‌= సరిగ్గా; శతయోజనంబులు= నూరామడలు; చనుదెంచెన్‌= 
వచ్చాడు; వినవె= వినలేదా? నీవు- అంటే బుతుపర్ష మహారాజు ఒక్కదినంలో వంద ఆమడల దూరంలో ఉన్న అయోధ్యనుండి 
ఇచటికి వచ్చినట్టు నీవు వినలేదా?- అని అర్ధం; ఆతని= ఆ బుతుపర్జుడి; రథసారథిన్‌+ఐ= తేరు నడిపే సూతుడినై; 
అతనితోన్‌= ఆ బుతుపర్లునితో;) మనస్‌+వేగమునన్‌= మనస్సుతో సరితూగే వేగంతో; ఏనును= నేనుకూడ; వచ్చితిన్‌= 
అరుదెంచాను. 


తాత్పర్యం: బుతుపర్షమహారాజు అయోధ్యనుండి నేరుగా ఇచటికి నూరు ఆమడల మేర ఒక దినంలో వచ్చి చేరిన 
సంగతి నీవు వినలేదా? ఆతడి రథసారథిని నేను. నేనుగూడ ఆతడితోపాటు మనోవేగంతో వచ్చాను. 


విశేషం: ఈ పద్యంలో వాచ్యమైన విషయం- బాహుకుడు ఎవరనే ప్రశ్నకు సమాధానం బుతుపర్జ్హుడి సారథి అని; కాని ఇందు 
ధ్వనించిన అంతరార్థం బాహుకుడు తాను నలుడనని సూచించటం. యావత్‌ ప్రపంచంలో ఒక్కదినంలో నూరు ఆమడల 
దూరానికి రథాన్ని నడపగలవాడు ఎవడు? నలుడు మాత్రమే. ఆ విషయం దమయంతికి అవగతపూర్వమైన భూతార్థం. 


న. _ అనిన 'మూండవవా. డెవ్వణ?' దని యడిగిన, నక్కేశినికి బాహుకుం డిట్లనియె. 189 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; (కేశిని) మూండవవాండు= మూడవవ్యక్తి ఎవ్వండు+అనినన్‌= ఎవడని అడుగగా; 
ఆ+కేశినికి= కేశిని అనే దానికి; బాహుకుండు= బాహుకుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని చెప్పగా విని, కేశిని 'మూడవవ్యక్తి ఎవరు?” అని అడిగింది. ఆ కేశినికి బాహుకుడు ఇట్టా 
సమాధానం చెప్పాడు. 


క. “నలు రథచోదకు( దత6 దడ । త్యలఘుండు వార్‌స్టేయ నాముం డనవుడు వాం డ 
న్నలభూపాలకు పోయిన । వల నెజటుంగండొక్కొ” యనిన వా. డిట్లనియెన్‌. 190 


ప్రతిపదార్థం: అతండు, నలు, రథచోదకుండు= నలుడి రథసారథి; అతి+అలఘుండు= మిక్కిలి తేలికగానివాడు- అంటే 
ఎక్కువ గౌరవించతగినవాడు; వార్‌ష్టేయ, నాముండు= వార్‌స్టేయుడనే పేరు కలవాడు; అనవుడు= అని చెప్పగా; వాండు= 
అతడు; (ఆ వార్‌స్టీయుడు); ఆ+నల, భూపాలకు, పోయిన వలను= నలమహారాజు వెళ్ళినచోటును; ఎలుంగండు+ఒక్కొ= 
తెలియజాలడా ఏమి?; అనినన్‌= అని అడుగగా; వాండు= ఆ బాహుకుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: “అతడు (ఆ మూడవవ్యక్తి ఒకానొకనాడు నలుడి రథసారథి. ఆతడి పేరు వార్‌స్టేయుడు. గౌరవించదగిన 
వ్యక్తిత్వం కలవాడు” అని బాహుకుడు చెప్పగా విని కేశిని “అయితే ఆ వార్‌స్టేయుడికి నలుడిజాడ తెలయకుంటుందా?” 
అని ఎదురుప్రశ్న వేసింది. అప్పుడు బాహుకుడు ఇట్టా పలికాడు. 


న. 'వార్‌స్టేయుండును నలుపుత్తుల విదర్దేశ్వరునొద్దం బెట్టిపోయి, నడుమ నలురాజ్యభ్రంశంబు విని బుతుపర్జుం 
గొలిచి యుండె; నాతండును నలు నెజబుంగండు. 191 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 269 


ప్రతిపదార్థం: వార్‌స్టేయుండును; నలుపుత్రులన్‌= నలుడి బిడ్డలను; విదర్భేశ్వరు+ఒద్దన్‌+పెట్టిపోయి= విదర్భరాజుకడ పెట్టి 
వెనుతిరిగి వెళ్ళేటప్పుడు; నడుమన్‌= మార్గమధ్యంలో; నలు, రాజ్య, ('భ్రంశంబు= నలుడి రాజ్యం పోవటం; విని= తెలిసికొని, 
(ఆకర్షించి); బుతుపర్జున్‌+కొలిచి+ఉండెన్‌= బుతుపర్జ్హుడి కొలువులో కుదురుకొన్నాడు; ఆతండును= ఆ వార్‌స్టేయుడును; 
నలున్‌+ఎయింగండు= నలుడిని ఎయుగడు, అంటే నలుడి జాడలు, ఉనికిపట్టులు అతడికి కూడ తెలియవు అన్నమాట. 


తాత్పర్యం: 'వార్‌స్టేయుడు నిషధనుండి నలుడి బిడ్డలను విదర్భకు తీసికొనిపోయి అచట విదర్భరాజుదగ్గర వదలిపెట్టి, 
తాను వెనుదిరిగిపోతూ, మార్గమధ్యంలో నలుడు రాజ్యాన్ని జూదంలో కోల్పోయిన వార్త తెలిసికొని బుతుపర్జుడి 
కొలువులో చేరాడు. అందువలన వార్‌ప్టేయుడికి కూడ నలుడి ఉనికిపట్టులు తెలియవు. 


క. నలుతో నొక్కట నరిగిన ।; నలినాయతనేత్ర భీమనందన యొండెన్‌ 
నలు. డొండె నెజటుంగుంగా; క । న్నలు నొరులకు నెజుంగ6 గారణము గలదె మహిన్‌.” 192 


ప్రతిపదార్థం: నలుతోన్‌= నలుడితో; ఒక్కటన్‌+అరిగిన= కలిసి వెళ్ళిన; నలిన+ఆయత, నేత్ర= పద్మాలవలె విశాలమైన 
కన్నులు కలది; భీమనందన= భీమరాజుగారి కూతురు దమయంతి; ఒండెన్‌= కాని; నలుండు+ఒండెన్‌= నలమహారాజు కాని; 
ఎయింగున్‌, కాక= తెలిసికొని ఉంటారు కాని; ఒరులకున్‌= తదితరులకు; ఆ+నలున్‌+ఎజుంగన్‌= నలుడి ఉనికిపట్టులు 
తెలియటానికి; మహిన్‌= ఈ భూమిలో; కారణము కలదె= హేతువు ఉన్నదా? 


తాత్పర్యం: నలుడి ఉనికిపట్టులు నలుడితోపాటు అడవికి వెళ్ళిన పద్మాలవంటి విశాలనేత్రాలు కలిగిన భీమనందన 
దమయంతికి తెలియాలి, లేదా ఆ నలుడికే తెలియాలి అంతే కాని, ఇతరులకు తెలియటానికి ఎటువంటి 


అవకాశాలు లేవుకదా!” 
వ. అనిన విని కేశిని యిట్లనియె. 193 
తాత్పర్యం: అని చెప్పగా విని, కేశిని ఇట్లా పలికింది. 


సీ. _ “అడవిలో వస్తార్ధహారియై దయలేక । ప్రాణేశ్వరుండు దనుం బాసి చనిన 
నాంటి వస్తార్ధంబు నలినాక్షి యిప్పుడు. । బరిధానముగం బాంసుపటల మలిన 
మగుచున్న తనువుతో ననయంబు జడగొన్న ।; యలకావలులతోడ నవనితలము 
శయనంబుగా ధర్మచారిణి దమయంతి ।; యనఘువ్రతం బిట్టు లాచరించు 


ఆ. _ చున్న దనిన నవిరళోద్దత బాప్వ్పపూ । ర్హంబు లైన లోచనంబు లెజుక 
వదకయుండ వదనపదంబు వాంచి తా । నొండువలను సూచుచుందె నలుండు. 194 


ప్రతిపదార్హం: అడవిలోన్‌= వనంలో; వ(స్త+అర్హ, హారి+ఐ= సగం చీర హరించినవాడైై దయ, లేక= కనికరం లేక; ప్రాణ+ 
ఈశ్వరుండు= భర్త తనున్‌+పాసి= తనను విడిచిపెట్టి; చనిన, నాంటి, వ(స్తార్రంబు= వెళ్ళిపోయిన నాటి సగం వస్త్రం; 
ఇప్పుడున్‌= నేండుకూడా; నలిన+అక్షి= పద్మాలవంటి కన్నులుకల దమయంతి; పరిధానముగన్‌= కట్టుపుట్టంగా; పాంసు, 
పటల, మలినము+అగుచున్న, తనువుతోన్‌= దుమ్ము దూగర చేత మాసిపోతున్న శరీరంతో; అనయంబు= ఎల్లప్పుడు; 
జడ+కొన్న= చిక్కుముడులు పడిన; అలక+ఆవళులతోడన్‌= ముంగురుల గుంపుతో; అవనితలము= భూమిపైభాగం; 


270 శ్రీనుదాంధ్ర మహాభారతము 


శయనంబుగాన్‌= పడుకొనేచోటుగా; ధర్మచారిణి= పతి(వ్రతాధర్మమున నడిచే దమయంతి; అనఘ(వ్రతంబు= పాపరహితమైన 
నోము; ఇట్టులు= ఈ విధంగా, ఆచరించుచున్నది= నెరపుతున్నది; అనినన్‌= అనిచెప్పుగా; అవిరళ+ఉద్గత, బాష్ప, 
పూర్షంబులు+ఐన= ఎడతెగకుండ వెల్లువలుగా పైకి ఉబికివస్తున్న కన్నీటిధారలతో నిండినవైన; లోచనంబులు= నేత్రాలు; 
ఎబజుక, పడక+ఉండన్‌= తెలియబడకుండ ఉండేటట్లుగా; వదనపద్మంబు= ముఖపద్మం; (పద్మాన్ని పోలిన ముఖం); వాంచి= 
(క్రిందకు వాలి; తాను; ఒండు, వలను= వేరొకవైపుకు (దృష్టి మరల్చి; నలుండు; చూచుచుండెన్‌= చూస్తూ ఉండిపోయాడు. 


తాత్పర్యం: 'అడవిలో అలనాడు అర్జాంగి సగంచీరను హరించి కనికరం లేకుండ తనమీదనే ప్రాణాలు పెట్టుకొని 
తనతోపాటు అడవికి వచ్చిన ఆమెను వీడి, నలుడు వెళ్ళిపోయాడు కదా! నలినాక్షి దమయంతి ఆనాటి సగం చీరనే 
నేటికీ తనకు కట్టుపుట్టంగా ధరించి ఉన్నది. ఆమెశరీరం దుమ్ముదూగరతో మలినమై ఉన్నది. ఆమె ముంగురులు 
జడలుగా అల్టుకొనిపోయాయి! భూమిపై పడుకొని ఆమె నిద్రిస్తున్నది. పరమపతి[వ్రత అయిన దమయంతి ఇంత 
కఠోరమైన పవిత్రవ్రతం ఆచరిస్తున్నది' అని కేశిని నిందిస్తుంటే నలుడి కన్నులనుండి ఎడతెగని కన్నీటివెల్లువ 
పెల్లుబికి వచ్చింది. అతడు తన కన్నులు కేశినికి కనిపించకుండ తన వదనపద్మం వంచి వేరొకవైపున చూడసాగాడు. 


వ. కేశినియును బాహుకు పలుకులు నాకారంబును దమయంతి కెజింగించిన, నది యాతని నలుంగా 
శంకించి 'యింకను వాని కడ కేంుము; వాండు బుతుపర్జ్ణు వంటలవాండ6ంటి; పచనసమయంబున వాని 
చరితం బిమ్ముగా నెథటింగి రమ్మని పంచిన నప్పుడ చని కేశినియు బాహుకునందుల దైవమానుష 
నిమిత్తాద్ధుత క్రియలు సూచి వచ్చి దమయంతి కిట్లనియె. 195 


ప్రతిపదార్హం: కేశినియును= కేశిని కూడ; బాహుకు, పలుకులున్‌= బాహుకుడి మాటలు; ఆకారంబును= రూపాన్ని; 
దమయంతికి; ఎజీింగించినన్‌= తెలుపగా; అది= ఆమె (దమయంతి); ఆతని= ఆ బాహుకుడిని; నలుంగా= నలుడిగా; 
శంకించి= సందేహించి; ఇంకను= మజియు; వాని కడకు+ఏంగుము= ఆతనిఒద్దకు వెళ్ళుము; వాండు= అతడు (ఆ 
బాహుకుడు); బుతుపర్జ్హువంటలవాండు+అంటె= బుతుపర్జ్హుడి దగ్గర వంటలు చేసేవాడు అని చెపుతారు; పచన సమయంబునన్‌= 
వంట చేసేటప్పుడు; వాని, చరితంబు= అతడి ప్రవర్తన; ఇమ్ముగాన్‌= సంపూర్ణంగా; ఎటింగి రమ్ము= తెలిసికొని రమ్ము; అని= 
అని చెప్పి; పంచినన్‌= నియోగించగా; అప్పుడు+అ= వెనువెంటనే; చని= వెళ్ళి; కేశినియు; బాహుకు+అందుల= బాహుకుడిలోని; 
దైవ, మానుష నిమిత్త+అద్భుత, (క్రియలు= లోకాతీతమైన, దివ్యాలైన, మనుజ సహజాలైన కారణ విశేషాలు గల ఆశ్చర్యకరాలైన 
కార్యాలు; చూచివచ్చి= కనుగిని, విచ్చేసి; దమయంతికి= దమయంతికి; ఇట్టు+అనియెన్‌= -ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: కేశిని బాహుకుడి మాటలు, రూపం దమయంతికి తెలిపింది. దమయంతి బాహుకుడే నలుడు 
కావచ్చునని సందేహించి “ఇంకను ఆతడిని పరీక్షించుము. అతడు బుతుపర్హుడి వంటలవాడని చెపుతారు. వంట 
చేసేటప్పుడు అతడి ప్రవర్తనను సంపూర్షంగా పరిశీలించి రమ్ము' అని కేశినిని ఆదేశించింది. కేశిని వెంటనే వెళ్ళి 
తిరిగి వచ్చి బాహుకుడిలో తాను చూచిన లోకాతీతాలు, మనుజసహజాలు అయిన కారణవిశేషాలు గల అద్భుత 
విషయాలను దమయంతితో ఇట్లా చెప్పింది. 


కేశిని యను దూతి దమయంతితో నలుని గుణంబులు సెప్పుట (సం. 3-73-8) 


క. “అతని చరితంబు సెప్పంగ । నతిమానుష మపగతప్రయాస మదృష్ట 
శ్రుతపూర్వము; పరమార్దమ । యతనిని వే ల్వనంగవలయు నంబుజనేత్రా! 196 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 271 


ప్రతిపదార్థం: అంబుజ, నేత్రా!= పద్మాలవంటి కన్నులు కలదానా! అతని, చరితంబు= అతడి ప్రవర్తన (ఆ బాహుకుడి 
చర్య); చెప్పంగన్‌= వర్షించగా; అతి మానుషము= మనుజ (ప్రకృతికి అతీతం, అంటే మానవుల శక్తికి అసాధ్యమైనది; అపగత 
'ప్రయాసము= పోయిన [(శమకలది (అనాయాసమైనది) సులువుగా అర్థం కానట్టిది; అదృష్టము= పూర్వం చూడబడనిది; అశుత 
పూర్వము= లోగడ వినబడనిది; పరమ+అర్ధము+అ= సత్యమే; అతనిని= ఆ బాహుకుడిని; వేల్పు+ అనంగవలయున్‌= 
దేవతాపురుషుడు అని చెప్పక తప్పుదు. 


తాత్పర్యం: 'పద్మాలవంటి కన్నులు కలదానా! ఆ బాహుకుడి చర్య వర్హనాతీతం; అతడి శక్తి లోకోత్తరం, మానవాతీతం, 
ప్రయాస లేనిది; పూర్వం ఇటువంటిది జరిగినట్టుగా ఎవరు చూడలేదు; పూర్వం ఇటువంటిది జరిగినట్టు చెప్పగా 
ఎవరు వినలేదు; అయినప్పటికీ పరమసత్యమైనది; అతడిని వేల్పు అని చెప్పక తప్పదు. 


సీ. _ వినవమ్మ! తృణముష్టి గొని వాండు వీచుడు । నం దగ్ని యుదయించి యతని వంట 
లమరునంతకు నింధనము లపేక్షింపక ।; యుడుగక మండుచునుండు; మజియు'€ 
గడంకతో నంజుళ్ళు గడుగంగ సమకట్టి । జల మపేక్షించుడు సంభవిల్లి 
కుంభముల్‌ నిండి దివ్యాంభఃప్రవాహ మ । క్షయ మగుచుండు. దత్‌క్షణమ చూడ; 


ఆ. నతని కరతలద్వయావమర్దితములై ।; కందియును మహాసుగంధకుసుమ 
తతులు దొంటియట్ల తమకంపు విడువక । యుండు; నతని తేజ మున్నత్రంబు.” 197 


ప్రతిపదార్థం: వినవమ్మ= అమ్మా దమయంతీ! వినుము; తృణముప్టిన్‌+కొని= గడ్డితో కూడిన పిడికిలి పూని; వాడు= ఆ 
బాహుకుడు; వీచుడున్‌= వీచటంతోనే; అందు= అచట; అన్ని= నిప్పు; ఉదయించి= ఉద్భవించి; అతని, వంటలు+ 
అమరునంతకున్‌= అతడి వంటలు పూర్తి అయ్యేవరకు; ఇంధనములు= కట్టెలు; అపేక్షింపక= కోరక; ఉడుగక= మానక; 
మండుచున్‌+ఉండున్‌= ప్రజ్వలిస్తూ ఉంటుంది; మజియున్‌= ఇంకా; కడంకతోన్‌= పూనికతో; నంజుళ్ళు= మాంసాలు; 
కడుగంగ, సమకట్టి= కడగటానికి పూనుకొని; జలము+అపేక్షించుడు= నీరు కావాలని అనుకొనగానే; సంభవిల్లి= పుట్టి; 
కుంభముల్‌, నిండి= కడవలు నిండి; దివ్య+అంభస్‌+*ప్రవాహము= దివ్యమైన నీటివెల్లువ; తత్‌+క్షణము+అ, చూడ= చూస్తే 
ఆ క్షణంలోనే; అక్షయము+అగుచుండున్‌= తరుగకుండ ఉంటుంది; అతని= అతడియొక్క; కరతల, ద్వయ, 
అవమర్చితములు+ఐ= రెండు చేతులతో పిసుకబడినట్టివై; కందియును= నలిగి నలుపెక్కినవి అయ్యునూ; మహా, సుగంధ, 
కుసుమ, తతులు= గొప్ప పరిమళం గల పూలగుత్తులు; తొంటియట్ల= మునుపటివలెనే; తమ; కంపు, విడువక= తమ 
పరిమళాన్ని కోల్ఫోవక; ఉండున్‌= ఉంటాయి; అతని, తేజము= అతడి ప్రకాశం; ఉన్నతంబు= గొప్పది. 


తాత్పర్యం: అమ్మా దమయంతీ! ఆ బాహుకుడి అద్భుతచర్యలు వర్షనాతీతం. వినవమ్మా విను! వివరించి 
చెపుతాను. అతడు గడ్డితో కూడిన పిడికిలిని వీచితే అచట నిప్పు ఉద్భవించి అతడి వంట పూర్తి అయ్యేవరకు 
కట్టెలతో నిమిత్తం లేకుండా ఆరిపోకుండా అట్టే మండుతూ ఉంటుంది. అంతేకాక, మాంసాలు కడగాలని అతడు 
తలపోసిన వెంటనే నీరు ఉద్భవించి కడవలు నిండిపోయి దివ్యమైన నీటివెల్టువ నిండుగా పెల్టుబుకుతూనే ఉంటుంది. 
అతడి చేతుల రాపిడికి నలిగిపోయిన పువ్వులగుత్తులు కందిపోయినప్పటికీ మునుపటి పరిమళాలను వెదజల్టుతూనే 
ఉంటాయి. అతడి తేజస్సు చాలా గొప్పది.” 


272 శ్రీనుదాంధ్ర మహాభారతము 


నిశేషం: 'కంపు"- అనే శబ్దం నన్న్మయనాటినుండి ఈనాటివరకు అర్థవిపరిణామానికి లోనయింది. నేడు 'కంపు' అంటే 
దుర్వాసన అనే వ్యవహారమే ఉన్నది. నన్నయనాడు 'కంపు” అంటే పరిమళం (సువాసన) అని అర్థం. నన్నయనాడు అది, 
దాని- అనేవి స్త్రీ వాచక సర్వనామాలు. ఆమె, ఆమెయొక్క- అనే అర్భాలలో ప్రయుక్తాలు. నేటి నీచార్థం ఆ శబ్దాలకు ఆనాడు 
లేదు. ఇంధన నిరపేక్షంగా అన్ని మండటం, సంకల్పమా(త్రంచేతనే నీరు ఏర్పడి కడవలు నిండటం, అక్షయ ధారావాహినిగా 
నీరు ప్రవహించటం - అవి ఆనాడు వ్యాసమహర్షి ఎట్లా ఊహించి వ్రాశాడో? 170వ పద్య వ్యాఖ్యానం పరికించ వేడికోలు. 


వ. అనిన విని దమయంతి వెండియు. గేశినిం బంచి బాహుకు వండిన నంజుళ్ళు తెప్పించి యాస్వాదించి, 
బాహుకునందు నలు లక్షణంబులు గలుగు టెజింగియు, నూఅడనోపక వానిపాలికిం గొడుకునుం గూ. 
తునుం గేశినితోడం బుచ్చిన నక్కుమారులం జూచి. 198 


ప్రతిపదార్థం: అనిన, విని= అని కేశిని చెప్పగా? ఆలకించి= విని; దమయంతి= దమయంతి; వెండియున్‌= మరల; 
కేశినిన్‌+పంచి= కేశినిని పుత్తెంచి; బాహుకు వండిన= బాహుకుడు వండిన; నంజుళ్ళు= మాంసాలు; తెప్పించి; ఆస్వాదించి= 
కొద్దిగా రుచిచూచి; బాహుకునందు= బాహుకుడిలో; నలు, లక్షణంబులు= నలుడి గుణాలు; కలుగుట+ఎజింగియు= 
ఉండటం తెలిసికొనియు; ఊజడన్‌+ఓపక= తృప్తి చెందక; వానిపాలికిన్‌= బాహుకుడి దగ్గరకు; కొడుకునున్‌+కూంయనున్‌= 
కొడుకును కూతురిని; కేశిని తోడన్‌+పుచ్చినన్‌= కేశినితో పంపగా; ఆ+కుమారులన్‌+చూచి= ఆ బిడ్డలను చూచి. [ఇక్కడ 
కుమారుని, కుమార్తెను (కుమారుని) అని రెండు అర్జాలు “కుమారులి అనుశబ్దంలో అన్వయింపబడ్డాయి. ] 


తాత్పర్యం: బాహుకుడి అద్భుత చర్యలను కేశిని దమయంతికి వివరించి చెప్పగా విని, దమయంతి మరల కేశినిని 
పంపి, బాహుకుడు వండిన మాంసాలు తెప్పించి రుచిచూచి, బాహుకుడిలో నలుడి లక్షణాలు ఉండటం గమనించింది. 
అంతటితో తృప్తి చెందక, ఆతడి దగ్గరకు కేశినిని తోడిచ్చి తన కొడుకును కూతురును పంపించింది. ఆ బిడ్డల్ని 
చూచి- 
ఆ. వశము గాక బాష్పవారి యొల్కుచు నుండ. । గొడుకు. గూంతు నెత్తికొని నలుండు 

హర్షపులకితంబు లయిన నిజాంకంబు । లందు వారి నునిచి యాదరమున. 199 


ప్రతిపదార్థం: నలుండు; వశము+కాక= తన వశం తప్పి; బాష్పవారి= కన్నీరు; ఒల్కుచున్‌+ఉండన్‌= కారుతుంటే; కొడుకున్‌+ 
కూంతున్‌+ఎత్తికొని= కుమారుడిని, కుమార్తెను గారాబంతో ఎత్తుకొని; హర్షపులకితంబులు+అయిన= సంతోషంతో గగుర్పాటు 
చెందినవైన; నిజ+అంకంబులందున్‌= తన ఒడులలో; వారిన్‌= ఆ బిడ్డలను; ఉనిచి= పెట్టుకొని; ఆదరమునన్‌= ప్రీతితో. 


తాత్పర్యం: తన వశం తప్పి కన్నీరు కారుతుండగా నలుడు, కొడుకును కూతురిని వాత్సల్యంతో ఎత్తుకొన్నాడు; 
సంతోషంతో గగురుపాటు పొందిన తన ఒడులలో వారిని ఉంచుకొని ఆదరించాడు. 


వ. _ అక్కేశినిం జూచి 'యిక్కునూరు లిద్దజు నా కొడుకునుం గూంతునుం బోలిన వీరి నెత్తికొని దుఃఖించితి' నని 
తన్నేర్పడకుండం బలికి దాని కిట్లనియె. 200 


ప్రతిపదార్థం: ఆ+కేశినిన్‌*చూచి= ఆ కేశినిని చూచి; ఈ+కుమారులు+ఇద్దణు= ఈ బిడ్డలు ఇరువురు; నా కొడుకునున్‌= 
నా పుత్రుడిని; కూయనున్‌+పోలిన= కూతురిని పోలి ఉండగా; వీరిని= ఈ బిడ్డలను; ఎత్తికొని= కౌగిలించుకొని; దుః 
ఖించితిన్‌= పరితపించాను; అని= అనిచెప్పి; తన్ను+ఏర్పడకుండన్‌+పలికి= తనను గుర్తించకుండ మాటాడి; దానికిన్‌= ఆ 
కేశినికి; ఇట్ట్లు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 273 


తాత్పర్యం: ఆ కేశినిని చూచి “ఈ బిడ్డలు నా బిడ్డలను పోలిఉండటంచేత నేను నా బిడ్డలను స్మరించి పరితపించాను. 
వీరిని ఎత్తుకొని లాలించినందుకు వేరుగా తలపవద్దు'- అని తనను గుర్తించటానికి వీలు కాకుండేటట్టుగా మాటాడి 
మరియు ఇట్టా చెప్పాడు. 


క. “నీ విటి పలుమజు వచ్చుచు. । బోవుచు నున్మి. గని చిత్తముల నొండుగ నన్‌ 
భావింతు రితరజనములు । గావున రావలవ దింక. గార్యార్ట్దినివై. 201 


ప్రతిపదార్థం: నీవు+ఇట= నీవు ఇక్కడకు; పలుమణు= చాలా సారులు; వచ్చుచున్‌+*పోవుచున్‌+*ఉన్కిన్‌= వస్తూ, తిరిగిపోతూ, 
ఉండటం; కని= అరసి; ఇతర, జనములు= ఇతర ప్రజలు; చిత్తములన్‌= మనస్సులలో; ఒండుగన్‌= వేరేవిధంగా; నన్‌= నన్ను; 
భావింతురు= తలపోస్తారు; కావున= కాబట్టి; కార్య+అర్హినివి+ఐ= నీ పనిని నెరవేర్చుకొనటానికై; ఇంకన్‌= ఇక; రావలవదు= 
(నాకడకు) రావద్దు. 


తాత్సర్యం: 'ేశినీ! ఇక నీవు ఏ పనిమీదనైనా నా దగ్గరకు రావద్దు. నీవు ఇచటికి పలుమారులు వస్తూ, పోతూ ఉంటే, 
చూచేవారు వారి మనస్సులలో నన్ను వేరేవిధంగా భావించవచ్చును సుమా! 


వ. _ ఏము దేశాంతరంబున నుండివచ్చిన అతిథులము; నీకు మాతోడి దేమి?” యనినం గేశిని గ్రమ్మజి వచ్చి, 
బాహుకు మార్గంబంతయు దమయంతికిం జెప్పిన, నది సంతసించి నిజజనని కిట్లనియె. 202 


ప్రతిపదార్థం: ఏము= మేము; దేశాంతరంబుననుండి= వేరొక దేశంనుండి; వచ్చిన, అతిధులము= వచ్చిన ఆగంతుకులం; 
నీకు; మాతోడిది+ఏమి= మాతో ఉండే పనేమి?; అనినన్‌= అని చెప్పగా; (క్రమ్మజీ వచ్చి= తిరిగివచ్చి; కేశిని బాహుకు, 
మార్గంబు+అంతయున్‌= బాహుకుడి వైఖరినంతటిని; దమయంతికిన్‌+*చెప్పిన; అది= ఆమె (దమయంతి); సంతసించి= 
ప్రీతిచెంది; నిజ, జననికిన్‌= తన తల్లికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: మేము వేరొకదేశంనుండి వచ్చిన అతిథులం. నీకు మాతో ఏమి పని? పొమ్ము అని బాహుకుడు 
కసరుకొనగా, కేళిని తిరిగివచ్చి దమయంతికి జరిగిన సంగతి వివరించి చెప్పింది. దమయంతి సంతోషించి తన 
తల్లికడ కేగి ఇట్లా చెప్పింది. 
ఉ.  'సందియ మేల? సర్వగుణసంపదం జూడంగ బాహుకుండు భూ 

వందితుండైన నైషధు€ డవశ్యము. దా నగు; నా మనయునా 

నందము. బొందుచున్నది ఘనంబుగ; వా€ డిట వచ్చువాండొ? యే 

నందుల కేంగుదాననొ? రయంబున నాపని నిశ్చయింపుమూ! 203 
ప్రతిపదార్హం: సందియము+ఏల= సందేహం ఎందుకు?; సర్వ, గుణ, సంపదన్‌= సకల లక్షణాల పెంపులో; చూడంగన్‌= 
అరయగా; బాహుకుండు= బాహుకుడు; తాను; అవశ్యమున్‌= తప్పకుండ; భూవందితుండు+ఐన= భూలోక ప్రజలచేత 
నమస్కరించబడినవాడైన; నైషధుండు= నిషధరాజు; అగున్‌= అవును; నా మనంబు= నా మనస్సు; ఘనంబుగన్‌= గొప్పగా; 
ఆనందమున్‌= సంతోషాన్ని; పొందుచున్నది; వాండు+ఇట= ఆతడు ఇచటికి; వచ్చువాండొ= వచ్చువాడవునో?; ఏన్‌= నేను; 
అందులకు= అచటికి; ఏగుదాననొ= వెళ్ళేదానినో?; రయంబునన్‌= వేగంగా; ఆ పని= ఆ కర్తవ్యం; నిశ్చయింపుమా!= 


నిర్ణయించాలి సుమా! 


274 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'ఇక సందేహించవలసిన అగత్యమే లేదు. సమస్త సద్గుణసంపదలో పరిశీలించిచూస్తే బాహుకుడు 
తప్పనిసరిగా భూజనులచేత నమస్కారాలు అందుకొనే నిషధేశ్వరుడైన నలుడే. నా మనస్సు మిగుల ఆనంద 
తన్మయమైనది. ఆతడు ఇక్కడికి రావటమా? నేను అతడి దగ్గరకు వెళ్ళటమా? సత్వరం ఈ కర్తవ్యాన్ని నిర్ణయించాలి 
సుమా! 


విశేషం: బాహుకుడు నలుడే అనే నిర్ణయం సులభ సాధ్యమైనదికాదు. దమయంతి పాత్రచిత్రణం మిక్కిలి దయంగమమైనది. 
(1) దమయంతి అతిలోకసౌందర్యవతి (2) సౌందర్యంతోపాటు దమయంతిలో సౌశీల్యం పెనగొనిఉన్నది. (3) సౌందర్య 
సౌశీల్యాలేకాక దమయంతికి గల తెలివితేటలు నిరుపమానాలు. ఆమె ముందుగానే మగడి ఓటమిని ఊహించి తనబిడ్డలను 
విదర్భకు పంపింది. పౌరులను వెంటబెట్టుకొని నలుడిని జూదంనుండి మరల్చటానికి యత్నించింది. తదుపరి నలుడితో 
వనవాసానికి పోవటం, అరణ్యంలో ఆమె పడినపాట్టు ఆమె పాతివ్రత్యాన్ని చాటునట్టివి. (4) ఆమె ఇంగితజ్ఞానం 
అనన్యసామాన్యమైనట్టిది. నలుడిని కనుగొనటానికి ఆమె పన్నిన పన్నుగడ అళీక ద్వితీయ స్వయంవర కల్పనం. నలుడి 
హృదయాన్ని కరిగించి అతడిని ఉద్విగ్నుడిని చేయటానికై బ్రాహ్మాణులచేత అనిపించిన ఎత్తిపాడుపుమాటలు. (5) బాహుకవేషధారి 
అయిన నలుడిని ఆమె గుర్తించిన విధానం ఆమె తెలివితేటలకు, జాగరూకతకు నిదర్శనాలు. బాహుకుడు సుస్పష్టంగా 
నలుడు కాడు. వార్‌స్టేయుడు ఆతడిని గుర్తించలేకపోయాడు. అతడికి ఒక్కసారి బాహుక సారథ్యాన్ని చూచినపుడు కొంచెం 
సందేహం కలిగింది. ఆతడు ఊగిసలాడాడే కాని స్థిరనిర్ణయానికి రాలేకపోయాడు. జీవలుడు బాహుకుడిని ద్విపాదజంతువుగానే 
పరిగణించాడు. ఇక దమయంతి అద్వితీయమేధ బాహుకుడి మాటున అణగిమణగిన నలుడి వ్యక్తిత్వాన్ని గుర్తించగలిగింది. 
మానవమా(త్రుల చర్మచక్షువులు చేయలేని పరిశోధనలో దమయంతి మనోనేత్రం విజయం సాధించింది. (6) దమయంతి 
పరిశోధన సాంగోపాంగంగా 'ప్రస్తరించదగ్గది. 1. నలుడి మనస్సుకు వాడిబాణాలవలె నాటే మాటలు విని, పర్డాదుడికి 
ఏకాంతంగా బాహుకుడు సమాధానం చెప్పక తప్పిందికాదు. 2. నూరు ఆమడలు ఒక దినంలో రథం నడపగల నేర్పు నలుడికి 
మా(త్రమే ఉన్నది. సుదేవుడు పెట్టిన గడువులో నూరు ఆమడల దూరం రథాన్ని నడిపే బాహుకుడు అయోధ్యనుండి విదర్భ 
చేరాడుగదా!. 3. నలుడి రథనేమిఘాష దమయంతికి చిరపరిచితం, విదర్భాపురి బుతుపర్ద్హుడి రథం చేరగానే దమయంతి 
నలుడిరథాన్ని గుర్తించగల్లింది. 4. నలపాకం సుప్రసిద్దం. సంకల్పమాత్రంచేత నిప్పు, నీరు కల్పించగల శక్తి నలుడికి 
తప్త మానవమా(త్రులు మరెవ్వరికిని ఉండజాలదు. (ఆ శక్తులు అగ్నివరుణాదులవరాలవలన నలుడికి లభించాయి.) ఆ 
విషయాన్ని కేశినిచేత దమయంతి రూఢి చేసికొన్నది. 5. నలుడు వండిన నంజుళ్ళ రుచి దమయంతికి అనుభవ ఆమ్రేడితం. 
6. పు(తైషణ జీవకోటికి సహజం. కేశినితోపాటు బిడ్డలను బాహుకుడి దగ్గరకు పుత్తెంచింది. బాహుకుడు వారిని కౌగలించుకొని 
ఆనందబాపష్పతన్మయుడు అయ్యాడు. ఇన్ని పరీక్షలు చేసిన పిమ్మట కురూపి అయిన బాహుకుడే ఒకనాటి అతిలోకసౌందర్యనిధి 
అయిన నలుడని దమయంతి నిశ్చయించింది. 7. చిట్టచివరకు బాహుకుడే స్వస్వరూపంతో దమయంతికి ప్రసన్నుడయ్యాడు. 
ఇక కథ కంచికి పోయింది. 


వ. అనిన నది యప్పుడ భీము ననుమతంబున దమయంతియొద్దకు బాహుకు రావించిన. 204 
ప్రతిపదార్థం: అనినన్‌= అని దమయంతి చెప్పగా; అది= దమయంతి తల్లి; అప్పుడు+అ; భీము+అనుమతంబునన్‌= 


భీముడియొక్క సమ్మతిచాప్తున; దమయంతి+ఒద్దకు= దమయంతి దగ్గరకు; బాహుకున్‌= బాహుకుడిని; రావించిన= రప్పించగా. 


తాత్పర్యం: అని దమయంతి చెప్పగా విని ఆమెతల్లి భీముడి అనుమతిపొంది దమయంతి దగ్గరకే బాహుకుడిని 
రప్పెంచింది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 275 


కు చనుదెంచి యందు దీనా । నన నవిరళపంకమలిననతగాత్ర( దప 
స్విని నతికృశ దమయంతిం । గనియె నలుం డుదితబాప్పకణకలితముఖఖిన్‌. 205 


ప్రతిపదార్థం: చనుదెంచి= వచ్చి; అందు= అచట; దీన+ఆననన్‌= పరితాపం కల ముఖం కలదానిని; అవిరళ పంక, మలిన, 
నత, గాత్రన్‌= ఎల్లప్పుడు తడిసిన దుమ్ముతో మాసి వంగిన దేహం కలదానిని; తపస్వినిన్‌= నియమాచరణం కలదానిని; అతి 
కృశన్‌= మిక్కిలి కృళించినదానిని; ఉదిత బాప్ప, కణ, కలిత, ముఖిన్‌= ఉద్భవించిన కన్నీటి బొట్టులతో కూడిన మొగం 
కలదానిని;ి దమయంతిన్‌= దమయంతిని; నలుండు= నలుడు; కనియెన్‌= చూచాడు. 


తాత్పర్యం: నలుడు అచటికి చేరి దైన్యం ఉట్టిపడే ముఖం కలదీ, ఎల్లప్పుడు దుమ్ముతో మాసి క్రుంగినదేహం కలదీ, 
చూపరులకు జాలిగొలిపేదీ, చిక్కి కృశించినదీ, జారే కన్నీటిబొట్టులతో కూడిన మొగం కలదీ- ఐన దమయంతిని 
చూచాడు. 


క. దమయంతి నలుని వికృతాం | గము6 జూచియు నతని నన్యుంగా వగవక నె 
య్యమునను లజ్జను నతిసం । భ్రమమున వివశాత్మ యగుచు. బతి కిట్లనియెన్‌. 206 


ప్రతిపదార్థం: దమయంతి; నలుని, వికృత+అంగమున్‌+చూచియున్‌= నలుడియొక్క వికారమైన దేహాన్ని చూచికూడా; 
అతనిన్‌= అతడిని; అన్యున్‌+*కాన్‌= పరుడిగా; వగవక= చింతించక; నెయ్యమునను= స్నేహంతోనూ; లజ్జనున్‌= సిగ్గుతోనూ; 
అతి, సంభ్రమమునన్‌= మిక్కిలి తత్తరపాటుతో; వివశ+ఆత్మ+అగుచున్‌= వశం తప్పిన ఆత్మ కలది అవుతూ; పతికి= 
భర్తకు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పింది. 


తాత్పర్యం: నలుడిదేహం వికారంగా కనిపించినప్పటికిని అతడిని పరుడిగా ఎంచక, స్నేహంతోనూ, సిగ్గుతోనూ, 
మిక్కుటమైన తత్తరపాటుతోనూ తనను తాను అదుపులో పెట్టుకొనలేకుండా భర్తతో ఇట్టా చెప్పింది. 


వ. _ 'విజనంబైన విపినంబునందు నలసి నిద్రవోయినదాని నబల నతిసాధ్వి ననువ్రత నగ్నిసన్నిధి. బాణిగ్రహణవిధి 
లబ్ద యైన దానిం బాసి నలునట్లు నిరయులై యరిగినవా రొరు లెవ్వరు లేరు. 207 


ప్రతిపదార్హం: విజనంబు+ఐన= జనులు లేనట్టి; విపినంబునందున్‌= అడవిలో; అలసి, నిద్ర+పోయినదానిన్‌= బడలి 
నిద్రించిన దానిని; అబలన్‌= బలంలేని ఆడుదానిని; అతి సాధ్విన్‌= మిక్కిలి మంచినడవడి కలదానిని; అనువ్రతన్‌= 
సహధర్మచారిణిని; అన్ని సన్నిధిన్‌= అగ్నిదేవుడి సమక్షంలో; పాణి, గ్రహణ, విధి, లబ్బ+ఐన, దానిన్‌= శాస్త్రీయమైన వివాహపద్దతిలో 
పొందబడినదానిని; నలు+అట్టు= నలుడివలె; పాసి= విడిచిపెట్టి; నిరయులు+ఐ= దయలేనివారై: అరిగినవారలు= వెళ్ళినవారు; 
ఒరులు= ఇతరులు; ఎవ్వరు, లేరు= ఎవరూ లేరు. 


తాత్పర్యం: 'జనులు లేని అడవిలో అలసి నిదురపోయినదానిని, బలహీనురాలైన ఆడుదానిని, సహధర్మచారిణి 
అయి తనవెంట అడవికి వచ్చినదానిని, సౌమ్యమైన సత్ర్రవర్తన కలదానిని, అగ్నిసాక్షిగా శాస్త్రీయమైన పద్దతిలో 
పెండ్లిచేసికొని చేపట్టినదానిని నలుడివలె కఠినాత్ములై విడిచిపెట్టి వెళ్ళినవారు ఇతరులు మరెవ్వరూ లేరు. 


క. సురవరులం దొజి6గి తన్నున్‌ । వరియించితి; నన్ను! బుత్రవతి నేలొకొ చె 
చెర విడిచె? నాతనికి ని । ష్కరుణున కే నేమి యెగ్గు గావించితినో? 208 


276 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: సురవరులన్‌= దేవతాశ్రేష్టులను; తొజంగి= విడిచి; తన్నున్‌= తననే; వరియించితి= భర్తగా ఎన్నుకొన్నాను; 
నన్నున్‌= నన్ను; పుత్రవతిన్‌= సంతానవతిని; ఏల+ఒకొ= ఎందుకో?) చెచ్చెర= శీఘ్రంగా; విడిచెన్‌= విడిచిపెట్టాడు; ఆతనికిన్‌= 
ఆ నలుడికి; నిష్కరుణునకున్‌= దయలేనివాడికి; ఏను= నేను; ఏమి+ఎగ్గు+కావించితినో= ఎటువంటి అపచారం చేశానో? 


తాత్పర్యం: దేవతాశ్రేష్టులను విడిచిపెట్టి తననే భర్తగా ఎన్నుకొన్నానుకదా! అటువంటి నన్ను సంతానవతినైన దానిని, 
శీఘ్రంగా ఎందుకు విడిచిపెట్టినట్లు? నాపట్ల కనికరం లేకపోవటానికి ఆతడికి నేను ఎటువంటి అపచారం చేశానో? 


విశేషం: అగ్నిసాక్షిగా పెండ్డాడిన భార్యను విడువరాదు. పైగా సంతానవతి అయినభార్యను విడువరాదని శా(స్తాలు ఘోషిస్తున్నాయి. 
తాను సంతానవతి. ఒకవేళ తనపై (ప్రేమ లేకున్నా బిడ్డలపై (ప్రమ ఉండాలికదా! కరుణ ఏమాత్రం లేనట్టి కఠినాత్ముడుగా 
ఉండటానికి నలుడికి తాను ఎటువంటి అపచారం చేయలేదే? ధర్మశా(స్తాన్నిబట్టిగాని, మానవ సహజమైన పు(త్రప్రమనుబట్టిగాని 
కేవలం నిర్దోషిని అయిన తన్ను విడవటం నలుడికి భావ్యం కాదని దమయంతి విన్నవించింది. ఇంతవరకు దమయంతి 
బాహుకుడితో మధ్యమపురుషలో కాక నలుడినిగురించి (ప్రథమపురుషలోనే మాటాడింది. అంతవరకు బాహుకుడే నలుడని 
దమయంతికి నిశ్చితాభిప్రాయం ఏర్పడినను, ప్రత్యక్షంగా తాను బాహుకుడిని చూచింది ఇప్పుడే. కావుననే ప్రథమపురుషలో 
భాషించి అతడి హావభావాలు పసికట్టి, అతడే నలుడని మళ్ళీ నిశ్చయించుకొనటానికి అట్లా మాటాడింది. ఇక తానే నలుడ 
నని ప్రకటించుకొనవలసిన వంతు బాహుకుడిదే. ఇచట దమయంతి బాహుకుడితో ఎదురుబొదురుగా నిలిచి మాటాడుతున్నా 
నలుడిగురించి ప్రథమపురుషలో ప్రస్తావించటం గమనించదగిన అంశం. 


వ. _ 'నిన్నువిడువ నోడకుండు' మని పలికిన యప్పలుకు లేల మజచెనో?' యని శోకతప్తంబైన తన హృదయంబు 
దడుపుచున్నయదియునుంబోలె బాష్పధారలం గుచమండలంబు దడుపుచునున్న దమయంతిం జూచి 
శోకాకులుండై నలుం డిట్లనియె. 209 

ప్రతిపదార్థం: నిన్నున్‌= నిన్ను; విడువను= విడిచిపెట్టను; ఓడకుండుము= భయపడకుము; అని= అంటూ; పలికిన= చెప్పిన; 

ఆ+పలుకులు= ఆ మాటలు; ఏల= ఎందుకు; మజచెనో= విస్మరించాడో; అని; శోక, తప్తంబు+ఐన= దుఃఖంచేత తపించబడిందైన; 
తన హృదయంబు= తన గుండెను; తడుపుచున్న+అదియున్‌+పోలె= చల్దార్చుతున్నదా అనేటట్టుగా బాష్పధారలన్‌= కన్నీటి 

'ప్రవాహములతో; కుచమండలంబు= స్తనములున్న ప్రదేశమును- ఎదను; తడుపుచున్‌+ఉన్న= తడపుతున్న; దమయంతిన్‌+*చూచి; 

శోక+ఆకులుండు+ఐ= దుఃఖంచేత పరితపించినవాడై; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: 'నిన్ను నేను ఎన్నటికిని విడిచిపెట్టజాలను, భయపడకుము” అని నాతో పలుమారులు చెప్పాడుకదా! 
ఆ మాటలు ఎట్టా మరిచిపోయాడో?' - అని ఆమె కన్నీరు కారుస్తూ విలపించింది. ఆమె కార్చిన కన్నీరు స్తనాలపై 
'్రవించటం చూస్తే దుఃఖంతో కాగిన హృదయాన్ని ఆమె కన్నీటితో తడుపుతున్నట్టు ఉండింది. ఆ దృశ్యాన్ని చూచి 
నలుడు దమయంతితో ఇట్లా అన్నాడు. 


తే. 'కలిసమావిష్టమతి నయి కష్టవృత్తి । నట్టి యిడుమల. బడితి నే; నవి మదీయ 
తపము బలమున, నీ దుఃఖదాహమునను । నష్టమై పోయె6 గలి యిప్లు నన్ను విడిచె. 210 


ప్రతిపదార్థం: కలి, సమావిష్ట్ర మతిన్‌+అయి= కలిపురుషుడిచేత ఆవహించబడిన బుద్ధి కలవాడినయి; కష్టవృత్తిన్‌= కష్టాలు 
అనుభవించి (కఠినప్రవర్తనతో); అట్టి+ ఇడుమలన్‌= అట్టి కష్టాలను; ఏను= నేను; పడితిన్‌= అనుభవించాను; అవి= 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 277 


అవన్నియు (అంటే ఆ అగచాట్టు అన్నీ); మదీయ, తపము, బలమునన్‌= నా తపస్సుయొక్క మహిమవలన; నీ, 
దుఃఖదాహమునను= నీ పరితాపమనే నిప్తువలనను; నష్టము+ఐ, పోయెన్‌= నశించిపోయాయి; కలి= కలిపురుషుడు; ఇవ్లు= 
ఇపుడు; నన్నున్‌; విడిచెన్‌= నన్ను విడిచిపోయాడు. 

తాత్పర్యం: 'నన్ను కలి ఆవహించటంచేత ఆ విధంగా బుద్ధి చెడి అన్ని కష్టాలపాలు కావలసివచ్చింది. ఆ అగచాట్లు 
అన్నీ నా తపళ్ళక్తిచేత, నీ పరితాపమనే నిప్పువలన తొలగిపోయాయి. ఇపుడు నన్ను కలి విడిచిపోయాడు. 


విశేషం: (1) దమయంతి 'ప్రథమపురుషలో భాషించినను బాహుకుడు ఉత్తమపురుషలో మాటాడటం గమనించదగిన అంశం. 

బాహుకుడికి తాను నలుడనని తనకు తెలిసినట్టి అంశమే కదా! ఆతడికి ఎట్టి సంశయం లేదు. (2) నలోపాఖ్యానంలోని 

కథా శిల్పంలోని ముఖ్యాంశాలు రెండు. 1. నలుడు కలి సమావిష్టుడై చెందిన చిత్త విభ్రమం, పడినపాట్టు. 2. దమయంతి 
పరితాపం- సారాంశాలుగా ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. 

వ. ఏ నిందులకు నీ తదర్ధంబ వచ్చితి; నది యట్లుండె; నన్ను ననురక్తు ననువ్రతుం దలంపక యన్యాపేక్షంబున 
స్వయంవరంబు రచియించుట యిది కులస్త్రీధర్మంబు గాదు; రాజుల నెల్ల నీ సయంవరంబునకు 
రావించుటం జేసి కాదే బుతుపర్జుండు వచ్చె ననిన వెజచి కృతాంజలియై దమయంతి యిట్లనియె. 211 

ప్రతిపదార్థం: ఏను= నేను; ఇందులకు= ఇచటికి; న్స తద్‌+అర్థంబు+అ= నీ సంగతి అరయటం కోసమే (నీకోసమే); 

వచ్చితిన్‌= అరుదెంచాను; అది+అట్టుండె= ఆ విషయం అట్లా ఉండుగాక!; నన్నున్‌= నన్ను; అనురక్తున్‌= నీపట్ల ప్రేమకలవాడిని; 
అను(వ్రతున్‌= సహధర్మచారిని; తలంపక= స్మరించక; అన్య+అపేక్షన్‌= ఇతరుడిపై కోరికచేత; పునః+స్తయంవరంబు= తిరిగి 
స్వయంవరం; రచియించుట= కూర్చటం; ఇది= ఈ కార్యం; కులఫస్తీ ధర్మంబు+కాదు= కులపాలికకు సరైన న్యాయం కాదు; 
రాజులన్‌+ఎల్లన్‌= రాజులను అందరిని; నీ స్వయంవరంబునకున్‌; రావించుటన్‌+చేసి, కాదె= నీ యొక్క స్వయంవరానికి 
రప్పించటంచేతనే కదా!; బుతుపర్జ్ణుండు= బుతుపర్జ్హుడు; వచ్చెన్‌; అనినన్‌= _ వచ్చినారు అని చెప్పగా; వెజచి= భయపడి; 
కృత+అంజలి+ఐ= ఘటించిన నమస్కృతి కలదై (అంటే నమస్కరించినదైై; దమయంతి; ఇట్టు+అనియెన్‌= దమయంతి 
ఈ విధంగా చెప్పింది. 


తాత్సర్యం: నేను ఇచటికి వచ్చింది నీ విషయం తెలిసికొనటంకొరకే. అది అట్టా ఉండనీ! నేను నీమీద (ప్రేమకలవాడిని. 

సహధర్మచారిని. నన్ను విస్మరించి పరపురుషవాంఛతో తిరిగి స్వయంవరం ఏర్పరచటం కులసస్రీకి ధర్మం కాదు. 

రాజులందరిని ఆహ్యానించటంచేతనే కదా బుతుపర్ల్షమహారాజు ఇప్పుడు విదర్భకు విచ్చేసింది' - అని నలుడు 
దం 

అధిక్షేపించగా, భయపడి దమయంతి నలుడికి నమస్కరించి ఇట్లా పలికింది. 


తే.  'నిన్ను రోయంగ విప్రులు నెమ్మి నరిగి । పలికి రెల్లచో నాచేత. బనుపంబడియ; 

యందు బర్జాదు€ డను విప్రం డయ్యయోధ్య । కేంగి ప్రతివచనంబుల నెటింగె నిన్ను 212 
ప్రతిపదార్థం: నిన్ను, రోయంగన్‌= నిన్ను వెదకటానికై: నాచేతన్‌= నాచేత; పనుపన్‌+పడి+అ= పంపబడియే; వి(ప్రులు= 
బ్రాహ్మణులు; నెమ్మిన్‌+ అరిగి= ప్రీతితో వెళ్ళి; ఎల్లచోన్‌= అన్నిచోట్ల; పలికిరి= మాటాడినారు; అందున్‌= వారిలో; పర్షాదుం 
డు+అను వి(ప్రుండు= పర్ణాదుడనే బ్రాహ్మణుడు; ఆ+అయోధ్యకు= ఆ అయోధ్యానగరానికి; ఏంగి= వెళ్ళి; ప్రతివచనంబులన్‌= 
ఎదురుమాటలవలన; నిన్నున్‌+ఎటీలౌన్‌= నిన్ను తెలిసికొనగలిగాడు. 
తాత్పర్యం: 'నిన్ను వెదకటానికై ప్రీతితో నేను పంపగా పలుతావులకు వెళ్ళి పలికిన విప్రులలో, అయోధ్యకు వెళ్ళిన 
పర్ణాదుడనే బ్రాహ్మణుడు నీ ప్రత్యుత్తరంవలన నిన్ను గుర్తించాడు. 

బం అం అం 


278 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. _ ఆ పర్జ్ణాదువలన ని న్నెటింగినదానినై ని న్నిట రావించునుపాయంబు దలంచి, యెల్లి దమయంతీ ద్వితీయ 
స్వయంవరం బగు నని బుతుపర్జునందు. బ్రకాశింప సుదేవుం డను బ్రాహ్మణుం బుత్తెంచితి. 213 


ప్రతిపదార్థం: ఆ, పర్ణాదువలనన్‌= ఆ పర్ణాదుడనే బ్రాహ్మణుడి వలన; నిన్ను+ఎజింగిన, దానను+ఐ= నిన్ను తెలిసికొన్న 
దాననై; నిన్ను+ఇట, రావించు= నిన్ను ఇచటికి రప్పించే; ఉపాయంబు+తలంచి= వెరవును ఆలోచించి; ఎల్లి= రేపు; 
దమయంతీ ద్వితీయ, స్వయంవరంబు+అగును+అని= దమయంతికి రెండవ స్వయంవరం జరుగుతుందని; బుతు 
పర్షునందున్‌= ఒక్క బుతుపర్హుడికి మాత్రమే; ప్రకాశింపన్‌= తెలియజేయటానికై; సుదేవుండు+అను, (బ్రాహ్మణున్‌= సుదేవు 
డనే విప్రుడిని; పుత్తెంచితిన్‌= నియోగించాను. 


తాత్పర్యం: ఆ పర్గ్ణాదుడివలన నీ ఉనికిపట్టులు తెలిసికొన్నదాననై నిన్ను ఇచటికి రప్పించే ఉపాయం ఆలోచించి, 
రేపే దమయంతి రెండవ స్వయంవరం అని ఒక్క బుతుపర్జుడికి మాత్రమే వార్తను తెలియజేయటానికి సుదేవుడనే 
(బ్రాహ్మణుడిని నియోగించాను. 


క. నరవరుండు నలుడు గాక। వ్వరు శతయోజనము లొక్కవాసరమున వ 
త్తురు నరు లొరు? లని దీనిం | బరికింప6గ6 గడంగి యిట్ల వంచితి నధిపా! 214 


ప్రతిపదార్థం: అధిపా!= ఓ మహారాజా!; నరవరుండు= నరులలో శ్రేష్టుడైన; నలుండు+కాక= నలుడు తప్ప; ఎవ్వరు; 
నరులు+జఒరులు= ఇతరమనుజులు; ఎవ్వరు; శతయోజనములు= నూరు ఆమడలు; ఒక్క వాసరమునన్‌= ఒక్కదినంలో; 
వత్తురు?= రాగలరు?; అని= అని తలపోసి; దీనిన్‌*పరికింపంగన్‌= ఈ విషయాన్ని చూడాలని; కడంగి= పూని; ఇట్టు+అ= 
ఈ విధంగా; పంచితిన్‌= ఏర్పాటు చేశాను. (పంపినాను) 


తాత్పర్యం: ఓ నలమహారాజా! నరులలో ్రేష్టుడైన నలమహారాజు తప్ప మానవమాత్రులలో మరెవ్వరు ఒక్కదినంలో 
నూరు ఆమడలమేర దూరంనుండి రాగలరు? అని ఆలోచించి ఈ విధమైన ఏర్పాటు చేశాను. 


ఉట. ఏ నతిపాపభావమును నెగ్గు. దలంపక యుండునట్లుగా 
నానతవైరి! నీ యడుగు లంటంగ నోపుదు; నట్టిదైన న 
న్నీ నలినాప్తుం డీ యనలుం డీ మృగలాంఛను దీ సురోత్తముల్‌ 
జాను సెడంగ నీ క్షణమ చంపరె! కోపపరీతచిత్తులై.” 215 


ప్రతిపదార్థం: ఆనతవైరి!= మిక్కిలి నమస్కరించిన శత్రువులు కలవాడా!; (శత్రువులను జయించినవాడా!)) ఏను= నేను; 
అతి, పాప, భావమును= మిక్కిలి చెడు ఆలోచనను; ఎగ్గున్‌= అపచారాన్ని; తలంపక+ఉండునట్టుగాన్‌= ఆలోచించకుండ 
ఉండేటట్టుగా; నీ అడుగులు= నీ పాదాలు; అంటంగన్‌+ ఓపుదున్‌= ముట్టగలను- అంటే పాదాలంటి ప్రమాణం చేయగలను; 
అట్టిది+ఐన= అటువంటిదే అయితే- అంటే నీ పట్ట పాపభావాన్ని అపచారాన్ని తలపోసి ఉన్నట్టయితే; నన్ను; ఈ+నలిన+ 
ఆప్పుండు= ఈ సూర్యుడు; ఈశ4+అనలుండు= ఈ అగ్నిదేవుడు; ఈ; మృగలాంఛనుండు= జింకను గుర్తుగాగల ఈ 
చంద్రుడు; ఈ, సుర+ఉత్తముల్‌= ఈ దిక్సాలకులు; కోప, పరీత, చిత్తులు+ఐ= ఆగ్రహంతో నిండిన మనస్సులు కలవారై; 
జాను+చెడంగన్‌= శోభ అంతరించేటట్టు; ఈ క్షణము+అ= ఈ క్షణంలోనే; చంపరె!= చంపివేయరా! 


ఆరణ్యపర్వము వా ద్వితీయాశ్వాసము 279 


తాత్పర్యం: శత్రువులను జయించిన మహావీరుడవైన ఓ నలమహారాజా! నేను ఎటువంటి పాపపు తలంపునుగాని, 
అపచారాన్నిగాని నీపట్ట తలపోయలేదని నీ పాదాల సాక్షిగా ప్రమాణం చేయగలను. నాలో అటువంటి చెడుతలంపే 
ఉన్నట్టయితే- ఈ సూర్యుడు, ఈ అగ్నిహోత్రుడు, ఈ చంద్రుడు, ఈ దిక్పాలకులు ఆగ్రహించి, నన్ను ఈ 
క్షణంలోనే శోభావిహీనగాచేసి చంపివేయరా?” 


విశేషం: నలిన+ఆప్పుడు= పద్మాలకు మిషత్రుడు, సూర్యుడు. ఇది కవిసమయం. మృగలాంఛనుడు= లేడిని చిహ్నంగా కలవాడు, 
చంద్రుడు. చంద్రుడిలో గల కళంకం పెక్కు ఉత్రేక్షలకు దారితీసింది. దీన్నికూడ కవిసమయంగా ఎన్నవచ్చును. 'జాను” 
శబ్దానికి సరైన అర్థం ఇంకను తరచవలసి ఉన్నది. శబ్దరత్నాకరంలో జాను= అందము, సౌందర్యము అనే అర్జాలు ఉన్నాయి. 
సూర్యరాయాంధ్ర నిఘంటువులో పెక్కు అర్జాలు ఉన్నాయి. 1. సొగసు, సౌందర్యము 2. శోభ 3. విధము 4. విణ.మంజులము, 
స్పష్టము, అధికము మున్నగు అర్జాలు ఉన్నాయి. నా అభిప్రాయంలో జాను- అంటే పుట్టువుతో వచ్చే తీరుతీయాలు, సహజ 
సారళ్యమనే అర్ధం చెప్పవచ్చు. 
వ. అనుచున్న్మయవసరంబున నఖిలభూతాంతర్గతుం డయిన వాయుభట్టారకుం డెల్లవారలు విన నాకాశంబున 
నుండి నలున కిట్లనియె. 216 


ప్రతిపదార్థం: అనుచున్న+ అవసరంబునన్‌= అని చెప్పుతున్న సమయంలో; అఖిల, భూత+అంతర్గతుండు+అయిన= 
సమస్తమైన భూతాలలో లోపల ఉండే వాడయిన; వాయుభట్టారకుండు= పవి(త్రుడైన వాయుదేవుడు; ఎల్లవారలు= అందరు; 
వినన్‌= ఆలకిస్తుండగా; ఆకాశంబుననుండి= గగనంనుండి; నలునకు; ఇట్టు+అనియెన్‌= నలుడికి ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని అంటున్న సమయంలో సమస్తభూతాలలోపల ఉండే వాయుభట్టారకుడు అందరూ వినేటట్టు 
ఆకాశంనుండి నలుడికి ఇట్టా చాటి చెప్పాడు. 


విశేషం: ఈ సృష్టిలోని సమస్త వస్తువులు భూతములే. చేతనాచేతన వస్తువులు సజీవ నిర్జీవ పదార్థాలకు సమష్టి వ్యపదేశం 
భూతశబ్దం. భట్టారక శబ్దం పూజ్యవాచకం. వాయుభట్టారకుడు అంటే పూజ్యుడైన వాయుదేవుడు అని అర్థం. 


చ.  'అమలచరిత్ర నిట్లు దమయంతి. బతివ్రత బల్కుదే? నృపో 
త్తమ! విను దీనియందు విదితంబగు శీలవిధిన్‌ సుధాంశుండున్‌ 
గమలహితుండు నేను నయి కాచితి మొక్కట మూండువర్న్షముల్‌; 
గొమరుగ దీని. జేకొనుము కోమలి నీ కనురక్త నావుడున్‌. 217 


ప్రతిపదార్థం: నృప+ఉత్తమ!= రాజులలో శ్రేష్టుడవైన ఓ నలమహారాజా!; అమల, చరి(త్రన్‌= స్వచ్చమైన నడవడి కలిగినదానిని; 
దమయంతిన్‌= దమయంతిని; పతివ్రతన్‌= భర్త్రయెడ భక్తి కలిగినదానిని; ఇట్టు= ఈ రీతిగా; పల్కుదే= ఆక్షేపిస్తావా?; విను= 
ఆకర్షించుము; దీని+అందున్‌= ఈమెపట్ల; విదితంబు+అగు= తెలియవచ్చిన; శీలవిధిన్‌= మంచినడవడి తీరుతీయాలవలన; 
సుధాంశుండున్‌= అమృత కిరణుడైన చంద్రుడున్నూ; కమలహితుండు= పద్మమిత్రుడైన సూర్యుడున్నూ; ఏనున్‌+అయి= 
నేనున్నూకలిసి; ఒక్కటన్‌= కలిసికట్టుగా; మూండు, వర్షముల్‌= మూడు సంవత్సరాలు; కాచితిమి= కాపాడాము; కొమరుగన్‌= 
ఒప్పుగ; దీనిన్‌= ఈమెను (దమయంతిని); చేకొనుము= పరి[గ్రహించుము; కోమలి= ఈ సుకుమారి; నీకు+అనురక్త= నీ 
పట్ల అనురాగం కలిగినట్టిది; నావుడున్‌= అని పలుకగా. 


280 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'రాజులలో ఉత్తముడివైన ఓ నలమహారాజా! ఈ దమయంతి నిర్మలమైన ప్రవర్తన కలది. 
పతివ్రతాశిరోమణి. ఈమెపట్ల అభివ్యక్తమైన సౌశీల్యంచొప్పున సూర్యుడు, చంద్రుడు, నేను కలిసికట్టుగా ఈమెను 
మూడు సంవత్సరాలు కాపాడాము. ఈమెను నీవు మనసార పరి[గ్రహించుము. ఈ కోమలి నీపట్ట అనురాగం కలిగి 
ఉన్నది'"- అని వాయుదేవుడు చాటిచెప్పగా. 


క. కురిసె మరుద్వచనానం | తరమున సురపుష్పవృష్టి; దదయక మైసెన్‌ 
సురదుందుభి నాదంబులు; । గరము ప్రసన్నుండయి వీచె గంధవహుండున్‌. 218 


ప్రతిపదార్థం: మరుత+వచన+అనంతరమునన్‌= వాయుదేవుడి మాటల పిమ్మట; సురపుష్పవృష్టి= దేవతల పూలవాన; 
కురిసెన్‌= కురిసింది; సురదుందుభి నాదంబులు= దేవదుందుభుల నాదాలు; తడయక= వెనువెంటనే; (మోసెన్‌= (మోగాయి; 
గంధవహుండున్‌= వాయువుకూడా; కరము= మిక్కిలి; 'ప్రసన్నుయు+అయి= సంట్రీతుడై; వీచెన్‌= వీచాడు. 


తాత్పర్యం: వాయుదేవుడి ప్రకటన పిమ్మట దేవతలు పూలవాన కురిపించారు. వెనువెంటనే దేవదుందుభులు 
(మోగాయి. ప్రసన్నుడై వాయుదేవుడు దివ్యసౌరభం వెదజల్టుతూ వీచాడు. 


విశేషం: పురాణేతిహాసాలలో దేవతల పుష్పవృష్టి కురియటం, దేవదుందుభులు (మోగటం, ఆధునికులు కొందరు నిరర్థకాలైన 
అతిశయోక్తులుగా నిరసించవచ్చును. వీటిని వాచ్యార్థంలో స్వీకరించే కువిమర్శకులమాట లకేమిగాని, సహృదయులు వీటి 
ఆంతర్యం ఎరిగి స్వారస్యం ఆస్వాదించగలరు. నలదమయంతుల పునస్సమాగమాన్ని వర్షించటానికి, పరిమితమైన అర్జాలు 
గల పదాలకు శక్తిచాలదు. దేవదుందుభుల (మోతలు, దేవతల పుష్పవృష్టులు, సుప్రసన్నుడై వాయుదేవుడు వెదజల్లే దివ్యపరిమళాలు 
సహృదయులకు అనుభవైకవేద్యాలు. అల మతివిస్తరేణ. అలంకారోక్తి కవీంద్రుల మాతృభాష. 


వ. ఇ ట్లెల్ల వారికి నాశ్చర్యంబుగా వాయుదేవుండు దన్నెజింగించి, దమయంతి పతివ్రతాగుణంబులును 
బతియందుల యకృత్రిమానురాగంబునుం జెప్పిన విని నలుండు పరమ ప్రమోద పరిపూర్ణ హృదయుండై 
తత్‌క్షణంబ కర్కోటకుం దలంచి వాని యిచ్చిన పుట్టంబు పైంబెట్టుకొని నిజరూపంబు దాల్చిన. 219 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఎల్లవారికిన్‌= అందరికి; ఆశ్చర్యంబుగాన్‌= అచ్చెరువు కొలుపేటట్టుగా; వాయుదేవుండు; 
తన్ను+ఎటింగించి= తనను తెలిపి, దమయంతి, పతివ్రతాగుణంబులును= దమయంతియొక్క పతివ్రతా లక్షణాలను; 
పతి+అందుల= భర్తపట్టగల; అకృత్రిమ+అనురాగంబునున్‌= సహజమైన, (స్వచ్చమైన) (ప్రేమను; చెప్పిన; విని= తెలుపగా, 
ఆకర్షించి; నలుండు= నలుడు; పరమ, (ప్రమోద, పరిపూర్ణ హృదయుండు+ఐ= మిక్కుటమైన సంతోషంతో నిండిన 
హృదయం కలవాడై; తద్‌, క్షణంబు+అ= ఆ క్షణంలోనే; కర్కోటకున్‌+తలంచి= కర్కోటకుడిని స్మరించి; వాని+ఇచ్చిన, 
పుట్టంబు= ఆతడు ఇచ్చిన వస్త్రం; పైన్‌+పెట్టుకొని= పైన ధరించి; నిజ, రూపంబు= అసలు ఆకారాన్ని; తాల్చినన్‌= 
ధరించగా. 


తాత్పర్యం: ఇట్టా ఎల్లవారికి అచ్చెరువు కలిగేటట్టుగా వాయుదేవుడు తనను తెలియజేసికొని, దమయంతి పతివ్రతా 
లక్షణాలను, ఆమెకు భర్తపట్ల కల స్వచ్చమైన అనురాగాన్ని చెప్పగా విని, నలుడు మిక్కుటమైన సంతోషంతో నిండిన 
మనస్సుకలవాడై, ఆ క్షణంలోనే కర్కోటకుడిని స్మరించి, ఆతడు ఇచ్చిన వస్త్రాన్ని మీద ధరించగా, నలుడికి తన 
తొల్లిటి ఆకారం ఏర్పడింది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 281 


విశేషం: కథానిర్వహణం అద్భుతంగా ఉండాలని నాటకలక్షణం. నలదమయంతి కథలో సహజమైన నాటకీయత రాణిస్తూ 
ఉంటే నన్నయ దానిని పోషించాడు. 'ఎల్లవారికి నాశ్చర్యంబుగా"- అని నన్నయ ధ్వనింపజేసి ప్రసన్న కథాకలితార్థయుక్తిని 

౮ థి జా 
(ప్రదర్శించాడు. 


నలుండు నిజరూసపంబుతో దమయంతిం గూడుట (సం. 3-75-27) 


ఉ. ఆయతబాహుం దప్తకనకాంచితవర్డు మనోజరూపు నిం 

ద్రాయితు సూర్యతేజు నిషధప్రభు నన్నలు6 జూచి పద్మప 

త్రాయతనేత్ర యపవ్లు దమయంతి గరంబు ముదయు నొంది ల 

క్షీయుత యయ్యె బంధులకు మిత్తులకున్‌ హృదయప్రియంబుగన్‌. 220 
ప్రతిపదార్థం: ఆయత బాహున్‌= పొడుగుపాటి చేతులు కలవాడిని, అంటే ఆజానుబాహుడైన వాడిని; తప్త, కనక+అంచిత, 
వర్షున్‌= అగ్నిలో శుద్ది చేయబడిన మేలిమిబంగారాన్ని పోలిన రంగు కలవాడిని; మనోజ రూపున్‌ (మనస్‌+జ+రూపున్‌= 
మన్మథుడివంటి ఆకృతి కలవాడిని; ఇంద్రాయితున్‌= ఇంద్రుడితో సమానమైనవాడిని; సూర్యతేజున్‌= సూర్యుడివంటి తేజస్సు 
కలవాడిని; నిషధ(ప్రభున్‌= నిషధరాజైన; ఆ+నలున్‌= ఆ నలుడిని; చూచి= దర్శించి; పద్మ పత్ర, ఆయత, నేత్ర= 
తామరపువ్వురేకులవలె విశాలమైన కన్నులు కలదైన; దమయంతి; అవ్లు= అపుడు; కరంబు= మిక్కిలి; ముదంబున్‌+ఒంది= 
సంతోషాన్ని పొంది; బంధులకున్‌= చుట్టాలకు; మిత్రులకున్‌= నెచ్చెలులకు; హదయప్రియంబుగన్‌= మనస్సుకు ఆనందం 
కలిగేటట్టు; లక్ష్మీయుత+అయ్యెన్‌= శోభతో కూడినట్టిదయింది. 


తాత్పర్యం: ఆజానుబాహుడు, మేలిమి బంగారు మేనిచాయకలవాడు, మన్మథరూపుడు, ఇంద్రసమానుడు, సూర్యుడి 
తేజంవంటి తేజం కలవాడు, నిషధప్రభువు అయిన నలుడు సహజస్వరూపంతో కనిపించగా చూచి, తామరపువ్వురేకుల 
వంటి విశాలమైన కన్నులు కల దమయంతి సంతోషం పొంగిపొరలి శోభిల్లింది. ఆమె చుట్టాలు, మిత్రులు సంతోషించారు. 


వ. ఇట్లు సంగతులైన యయ్యిరువురకు విరహ పరితాపంబు తోడన శరీరమలినత్వంబు వాసెం బర 
స్పరానురాగంబు తోడన విభూషణ శ్రీవిశేష విలేపన యోగంబులు విస్తరిల్లె; నంత నంతయు విని భీముండు 
జాతసస్య యైన వసుధ తోయసంప్రాప్తి నాప్యాయిత యైన ట్లజ్ఞాతచర్యుం డైన తన పతిం బడసి 
పరమసంతుష్టహృదయయైై చంద్రుతోంగూడిన రోహిణియుంబోలెంబతిం గూడి యొప్పుచున్నదమయంతిం 
జూచి సంతసిల్లి, తన పురంబునం దష్టశోభనంబులు దేవగృహంబులయందు విశేషపూజలు సేయించిె; నట్టి 
మహోత్సవం బెటింగి బుతుపర్జుండు నలునొద్దకు వచ్చి 'నీవు నిఖిలలోక పూజ్యుండ వయ్యును నాయొద్ద 
బాహుకుం డనంగాం. బ్రచ్చన్న వృత్తి నున్న నిన్ను నెటుంగక నీచకర్మంబులయందు నియోగించితి; దీని 
క్షమియించునది' యని నలుచేత సత్కతుండై యశ్వహృదయోపదేశంబు గొని యయోధ్యకుం జనియె; 
నిట నలుండును విదర్ధాపురంబున నొక్కమాసంబు నివాసంబు సేసి, విదర్దేశ్వరు వీడ్కొని దమయంతి నంద 
పెట్టి, యొక్కరథంబును బదియా జేనుంగులును, నేంబది గుజ్జింబులు, నాణునూటు కాల్టలంబులు6 దనకు. 
దోడుగా నిషధపురంబున కరిగి, పుష్కరుం గని యిట్లనియె. 221 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సంగతులు+ఐన= కలిసిన; ఆ+ఇరువురకున్‌= ఆ ఇద్దరికి; విరహతాపంబుతోడన్‌+అ= 
వియోగబాధతోపాటుగానే; శరీర, మలినత్వంబు= దేహంలోని మురికి; పాసెన్‌= విడిచింది; పరస్పర+అనురాగంబు తోడన్‌+అ= 


282 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఇరువురిమధ్య ఏర్పడిన ప్రేమతో పాటుగా; విభూషణ, శ్రీ, విశేష విలేపన, యోగంబులు= ఆభరణ శోభ, అసాధారణమైన 
మైపూతల చేరిక; విస్తరిల్లైన్‌= ఒనకూడాయి; అంతన్‌= అంతట; అంతయు విని= సర్వం తెలిసికొని; భీముండు= భీమరాజు; 
జాత, సన్య్శఐన= అంకురించిన పంటమొక్కలు కలటబైన; వసుధ= భూమి; తోయ, సంధప్రాప్తిన్‌= వర్షపాతంవలన; 
ఆవ్యాయిత+ఐనట్టు= తనివి చెందినదైనట్టు; అజ్ఞాత చర్యుండు+ఐన= తెలియబడనట్టి (ప్రవర్తనకలవాడయిన, అంటే 
అజ్ఞాతవాసంలోఉన్న; తన, పతిన్‌+పడసి= తన భర్తను పొంది; పరమ, సంతుష్ట్ర హృదయ+ఐ= మిక్కుటమైన తృప్తిని పొందిన 
హృదయం కలదై; చంద్రుతోన్‌+కూడిన, రోహిణియున్‌+పోలెన్‌= చంద్రుడితో సంయోగం చెందిన రోహిణీనక్షత్రం వలె; 
పతిన్‌+కూడి= భర్తతో కలిసి; ఒప్పుచున్న= శోభిస్తున్న;) దమయంతిన్‌+*చూచి= దమయంతిని చూచి; సంతసిల్లి= సంతోషించి; 
తన పురంబునందు= తన నగరంలో; అష్టశోభనంబులు= ఎనిమిది విధాలయిన అలంకారాలు; దేవ, గృహంబుల+ అందున్‌= 
కోవెలలలో; విశేషపూజలు= ప్రత్యేకమైన అర్చనలు; చేయించెన్‌= జరిపించాడు; అట్టి= ఆ విధమైన; మహా+ఉత్సవంబు+ఎజింగి= 
గొప్ప పండుగ జరగటం తెలిసికొని; బుతుపర్జ్ణుండు; నలు+ఒద్దకు= నలుడి దగ్గరకు; వచ్చి= ఏతెంచి; నీవు; నిఖిలలోక, 
పూజ్యుండవు+అయ్యును= నీవు అన్ని లోకాలచేత అర్చించదగినట్టివాడివే అయినప్పటికి; నా+ఒద్ద= నా దగ్గర; 
బాహుకుండు+అనంగాన్‌= బాహుకుడు అనే పేరుమీద; ప్రచ్చన్న వృత్తిన్‌+ఉన్న= తెలియబడనిరీతిలో ఉండటంచేత; 
నిన్నున్‌+ఎజుంగక= నీవు ఎవరో తెలియక; నీచకర్మంబుల+అందున్‌= అల్పకార్యాలలో; నియోగించితి= నియుక్తుడిగా 
చేశాను; దీని= నేను చేసినపనిని; క్షమియించునది= మన్నించేది; అని= అనిచెప్పి; నలుచేత; సత్‌, కృతుండు+ఐ= నలుడిచే 
గౌరవించబడినవాడై; అశ, హృదయ+ ఉపదేశంబు+కొని= అశ్చ్వహృదయం అనే విద్యను ఉపదేశం పొంది; అయోధ్యకున్‌+చనియెన్‌= 
అయోధ్యాపురికి వెళ్ళాడు; ఇట= ఇచట; నలుండును; విదర్భాపురంబునన్‌= విదర్భరాజధానిలో; ఒక్కమాసంబు= ఒకనెల; 
నివాసంబు+చేసి; విదర్భ్శ+ఈశ్వరు= విదర్భప్రభువైన భీమరాజును; భీముడను పేరుగల ప్రభువును, వీడ్కొని= వెళ్ళటానికి 
అనుమతిని గైకొని; దమయంతిన్‌= దమయంతిని; అందు+అ= అచటనే; పెట్టి= ఉంచి; ఒక్క రథంబును= ఒకతేరును; 
పదియాజు+ఏనుంగులును= పదారు ఏనుగులును; ఏంబది గుజ్జంబులును= ఏబయి అశ్వాలును; ఆణునూణు 
కాల్చ్బలంబులున్‌= ఆరువందలమంది భటులును; తనకున్‌+తోడుగాన్‌= తనకు సాయంగా; నిషధ, పురంబునకు+అరిగి= 
నిషధదేశం రాజధానికి వెళ్ళి; పుష్కరున్‌+కని= పుష్కరుడిని చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ఈ విధంగా నలదమయంతులకు తిరిగి సమాగమం జరిగింది. ఇరువురికి విరహతాపం పోయింది. 
అట్లే ఇరువురికి శరీరమాలిన్యం తొలగింది. ఇరువురికి పరస్పరానురాగం ఏర్పడింది. అట్లే ఆభరణశోభ, చందనాదులతో 
మైపూతలు ఇరువురికి సంక్రమించాయి. పంటమొక్కలు మొలిచిన భూమి వానకురిసినప్తుడు సంతృప్తి చెందినట్టు, 
అజ్ఞాతవాసంలో ఉన్న భర్తను పొంది, పరమానందభరితురాలై చంద్రునితో కూడినరోహిణివలె పతితో కలిసి శోభిల్లుతున్న 
దమయంతిని చూచి, తండ్రి భీమరాజు తన నగరాన అష్టశోభనాలు, దేవళాలలో ప్రత్యేకపూజలు జరిపించాడు. 
అటువంటి పండుగ వేడుక తెలిసికొని బుతుపర్షమహారాజు నలుడి దగ్గరకు వచ్చి “నివు జగత్‌పరిపూజ్యూడివి. కాని, 
నాదగ్గర బాహుకుడనే పేరుతో అజ్ఞాతవాసంలో ఉన్నావు కావున, నీవు ఎవరో తెలియక నిన్ను అల్పకార్యాలకు 
నియోగించాను. నన్ను క్షమంచుము' - అని ప్రార్ధించాడు. తదుపరి బుతుపర్హుడు నలుడిచేత సత్కరించబడినవాడై 
అతడి దగ్గరనుండి అశ్చహృదయం అనే విద్యను పొంది అయోధ్యకు వెళ్ళాడు. నలుడు విదర్భరాజధానిలో ఒకనెల 
నివసించి దమయంతిని అచటనే ఉంచి, తాను ఒక రథం, పదారు ఏనుగులు, ఏబదిగు(ర్రాలు, ఆరువందలమంది 
కాలిభటులు తోడుగా నిషధదేశరాజధానికి వెళ్ళి పుష్కరుడిని కలిసికొని ఇట్లా చెప్పాడు. 


నిశేషం: (1) అష్టశోభనములు= ఎనిమిది విధాలైన అలంకారాలు. 1. నీళ్ళు చల్లటం 2. పందిళ్ళు వేయించటం 3. తోరణాలు 
కట్టించటం 4. చిత్రాలు వ్రాయించటం 5. జెండాలు నెలకొల్పటం 6. పూర్ణకుంభాలు (ప్రతిష్టంచటం 7. ధూపదీపారాధనలు 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 283 


ఏర్పరచటం 8. నృత్యగీతవాద్యాలు ఏర్పరచటం. (2) ఇరువురికి విరహతాపంతోపాటు శరీర మలినత్వం తొాలగింది- అనటం, 
పరస్పరాభరణాదిక ప్రాప్తి అనురాగంతోపాటూ ఏర్పడటం- అనేచోట సహాోక్తి అలంకారం. చంద్రుడితోకూడిన రోహిణి 
ఉపమానం. నలునితో గూడిన దమయంతి ఉపమేయం. అలంకారం: ఉపమ. జాతసస్య అయిన వసుధ ఉపమానం, నలుడిని 
పొందిన దమయంతి ఉపమేయం. అలంకారం: ఉపమ. 

క. “దమయంతి రోయిగా జూ । దము నీతో నాడం గడంగెదను, ధరణీరా 


జ్యము నీవు నాకు రోయిడు, |; మమరంగ జూదంబు నీకు నభిమతమేనిన్‌. 222 


ప్రతిపదార్థం: జూదంబు, నీకున్‌+అభిమతము+ఏనిన్‌= జూదం నీకు ఇష్టమైతే; దమయంతి, రోయిగా= దమయంతిని 
ధనంగా (పణంగా); జూదము; నీతోన్‌= నీతోడ; ఆడన్‌+*కడలగెదను= ఆడటానికి పూనుతాను; ధరణీ, రాజ్యమున్‌= 
భూరాజ్యాన్ని; ఈవు= నీవు; నాకు; రోయి+ఇడు= ధనం (పణం) గా ఒడ్డుము. 


తాత్సర్యం: 'ఓ పుష్కర మహారాజా! నీకు జూదమాడటం ఇష్టమైతే నేను దమయంతిని పణంగా పెట్టి నీతో జూద 
మాడటానికి సిద్ధంగా ఉన్నాను. నీవు భూరాజ్యాన్ని పణంగా ఒడ్డి నాతో జూదమాడటానికి సంసిద్దుడవు కమ్ము. 
మత్తకోకిల. 

వీరభోజ్యము సుమ్ము రాజ్యము వింటె? నీవును నేనుదు 

ర్వారవృత్తి రథంబు లెక్కి యవంధ్యవిక్రమ మేర్పడన్‌ 

భూరివీరరణం బొనర్తము; పోర నోర్దినవాండ యి 

ద్ధారుణీతలరాజ్యసంపదం దాల్టు వీరగుణోన్నతిన్‌. 223 


ప్రతిపదార్హం: రాజ్యము= ప్రభుత్వానికి లోబడినదేశం; వీర, భోజ్యము, సుమ్ము= వీరులచేత అనుభవించదగింది కదా!; వింటె= 
(అని) వినిఉంటివే!; నీవును, నేను; దుర్యారవృత్తిన్‌= నీవూ, నేనూ అప్రతిహతశౌర్యంతో; రథంబులు+ఎక్కి= తేరులపై నిల్చి; 
అవంధ్య, వి[క్రమము+ఏర్పడన్‌= వ్యర్థం కానట్టి పరాక్రమం విలసిల్లగా; భూరి, వీరు రణంబు+ఒనర్తము= గొప్పదైన వీరయుద్దం 
చేద్దాము; పోరన్‌+ఓర్చినవాండు+అ= యుద్దంలో గెలిచినవాడే; వీరు గుణ+ఉన్నతిన్‌= శాౌర్యంయొక్క పెంపుచేత (అంటే 
పరా(క్రమాతిశయంచేత); ఈ+ధారుణీ, తల, రాజ్య, సంపదన్‌= ఈ భూస్థలిపైగల 'ప్రభుత్వమనే ఐశ్వర్యాన్ని; తాల్చున్‌= 
ధరిస్తాడు. 


తాత్పర్యం: రాజ్యాన్ని అనుభవించవలసింది వీరులే సుమా! అనే సుభాషితం విన్నావుకదా! కాబట్టి నీవూ నేనూ 
రథాలను అధివసించి వ్యర్థంగాని పరా[క్రమంతో గొప్ప వీరయుద్ధం సల్పుదాం; రమ్ము; యుద్ధంలో గెలిచినవాడే 
ఈ సమస్త భూరాజ్యాన్ని వీరపురుషుడుగా ఏలుకొంటాడు! 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.46 విశేషాంశం చూడండి. 


వ. ఈ రెంటిలో నీ కెయ్యది యిష్టంబు దానిన కడంగు' మనినం, బుష్కరుండు రణంబునందు. బరాజితుండు 
గావున నలుం దొల్లియు జూదంబున నొడిచిన వాందై, యింకను నొడిచి దమయంతిం జేకొని కృతార్జుండ 
నగుదు నని సంతసిల్లి, 'యేనోటు వడితినేని నఖిలమహీరాజ్యంబు నీయది; నీ వోటువడితేని దమయంతి 
నాయది' యని పలికి యొడ్డి నలుతో జూద మాడి యోటువడిన. 224 


284 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: -ఈ రెంటిలోన్‌= ఈ రెండింటిలో (అంటే జూదమాడటంలో, యుద్ధం చేయటంలో); నీకు+ఎయ్యది, ఇష్టంబు= 
నీకు ఏది సమ్మతమో; దానిన్‌+అ, కడంగుము= దానికే పూనుకొనుము; అనినన్‌= అని అడుగగా; పుష్కరుండు; రణంబునందున్‌= 
యుద్ధంలో; పరాజితుండు= ఓడిపోయినవాడు; కావున= కాబట్టి; తొల్లియు= మునుపు; జూదంబునన్‌= జూదంలో; నలున్‌= 
నలుడిని; ఒడిచినవాండు+ఐ= గెలిచినవాడై) ఇంకను= మరియు; ఒడిచి= గెలిచి; దమయంతిన్‌= దమయంతిని; చేకొని= 
పరి[గ్రహించి; కృత+అర్జుండను= చరితార్జుడిని; అగుదును+అని= కాగలనని; సంతసిల్లి= సంతోషించి; ఏను= నేను; 
ఓటుపడితిన్‌+ఏనిన్‌= ఓడిపోయినట్టయితే; అఖిల, మహీరాజ్యంబు= నమస్తభూమి (ప్రభుత్వం; నీ+అది= నీది; 
నీవు+ఓటువడితి+ఏని= నీవు ఓడిపోయినట్టయితే; దమయంతి; నా+అది= దమయంతి నాకు దక్కుతుంది; అని, పలికి= 
అని చెప్పి; ఒడ్డి= పణం నిర్ణయించి; నలుడితో= నలుడితో; జూదము+ఆడి; ఓటువడినన్‌= ఓడిపోగా. 


తాత్పర్యం: 'జూదమాడటం, యుద్ధంచేయటం ఈ రెంటిలో నీకు ఏది ఇష్టమో దానికే నీవు పూనుకొనుము”* అని 
నలుడు పుష్కరుడిని అడిగాడు. లోగడ పుష్కరుడు నలుడిచేతిలో యుద్ధంలో ఓడినవాడు; జూదంలో నలుడిని 
ఓడించినవాడు. అందుచేత పుష్కరుడికి నలుడితో జూదమాడి దమయంతిని గెలుచుకొనాలనే ఆశ అంకురించింది. 
అంత, పుష్కరుడు నలుడితో 'మనం తిరిగి జూదమాడుదాము; నీవు గెలిస్తే ఈ సమస్త భూరాజ్యం నీదే; నేను 
నెగ్గితే దమయంతి నాది'- అని పణం నిర్షయించుకొని ఇరువురూ జూదమాడారు. అందులో పుష్కరుడు ఓడిపోయాడు. 


క. ఘనముగ జంబూద్వీపం । బునం గలవా రెల్ల నెలుంగ6 బుష్క్మరుచేతం 

గొనియెం బునర్జ్యూతంబున ।; ననఘుండు నలు. డఖిలరాజ్య మత్యున్నత్రితోన్‌. 225 
ప్రతిపదార్హం: జంబూ, ద్వీపంబునన్‌, కలవారు+ఎల్లన్‌= జంబూద్వీపంలో ఉండే జనులందరు; ఘనముగన్‌= గొప్పగా; 
ఎయింగన్‌= తెలిసికొనేటట్టు: అనఘుండు= పాపరహితుడైన; నలుండు; పునర్‌+*ద్యూతంబునన్‌= తిరిగి ఆడిన జూదంలో; 
పుష్కరుచేతన్‌= పుష్కరుడి నుండి; అఖిల రాజ్యము= సర్వరాజ్యాన్ని; అతి+ఉన్నతితోన్‌= మిక్కిలి జొన్నత్యంతో; కొనియెన్‌= 
పరి[గ్రహించాడు. 


తాత్పర్యం: జంబూద్వీపంలోని ప్రజలందరికి తెలిసేటట్టుగా పుణ్యశీలుడైన నలుడు పుష్కరుడితో రెండవసారి 
జూదమాడి గెలిచి, సమస్తరాజ్యాన్ని మిక్కిలి గొప్పగా పరి[గ్రహించాడు. 
వ. _ ఇట్లు జూదంబునం బుష్కరు నోడించి సకల మహీరాజ్యంబును జేకొని నలుండు వాని కిట్లనియె. 226 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; జూదంబునన్‌= జూదంలో; పుష్కరున్‌+ఓడించి; సకల, మహీరాజ్యంబును= సమస్తభూమండల 
ప్రభుత్వాన్ని; చేకొని= పరి[గ్రహించి; నలుండు; వానికిన్‌= పుష్కరుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా జూదంలో పుష్కరుడిని గెలిచి, సమస్త భూరాజ్యాన్ని పరి[గ్రహించిన నలుడు అతడితో 
ఇట్టా అన్నాడు. 
క. “'కలిసంప్రాప్తుండనై కడు |; బలమలటథి నీ చేతం దొల్లి బలవద్ద్యూత 


చ్చలజితుండ నైతి; నది నీ । బల మని గర్వింప వలదు బలవంతుండవై. 227 


ప్రతిపదార్థం: కలి, సం్రాప్తుడను+ఐ= కలి పురుషుడిచేత ఆవహించబడినవాడినై) కడు= మిక్కిలి; బలము+అటీ= శక్తి 
నశించి; నీ చేతన్‌= నీచేత; తొల్లి= మునుపు; బలవత్‌+ద్యూత+ఛల, బితుండను+ఐతిన్‌= బలవంతంగా ఆడవలసివచ్చిన 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 285 


జూదంలో మోసంచేత జయించబడ్డాను; అది= అటువంటి నాఓటమి; నీ, బలము+అని= నీ శక్తి అని; బలవంతుండవు+ఐ= 
బలం కలవాడివయి; గర్వింపవలదు= వి(ర్రవీగవద్దు. 


తాత్పర్యం: 'మునుపు నేను కలిచేత ఆవహించబడినవాడినై, బలం నశించి, నీచేత బలవంతపు జూదంలో ఓడిపోయాను. 
అటువంటి నా ఓటమి నీ బలంవలన లభించిన విజయంగా భావించవద్దు; అది నీ బలమనుకొని గర్వంతో 
విర్రవీగవద్దు. 


వ. నీవునా పెతృవ్యపుత్తుండవు; ని న్నెద్దియుం జేయనోపం బొ మ్మని పుష్కరుని విడిచిపుచ్చి పుష్కలంబయిన 

రాజ్యంబుతో నలుం డున్నంత. 228 
ప్రతిపదార్థం: నీవు; నా పితృవ్యపు(త్రుండవు= నా పినతండ్రి కుమారుడవు; నిన్ను+ఎద్దియున్‌+చేయన్‌+ఓపన్‌= నిన్నేమీ 
చేయలేను; పొమ్ము= వెళ్ళుము; అని= అని చెప్పి; పుష్కరున్‌= పుష్కరుడిని; విడిచిపుచ్చి= వదలిపెట్టి; పుష్కలంబు+అయిన= 
సమృద్దమైన; రాజ్యంబుతో; నలుండు= నలుడు; ఉన్నంతన్‌= ఉండగా. 


తాత్సర్యం: నీవు నా పినతండ్రి కుమారుడవు. కావున నీకు ఎటువంటి కీడును నేను చేయలేను. పొమ్ము”- అని 
నలుడు పుష్కరుడిని విడిచిపెట్టి సర్వసమృద్ధమైన రాజ్యాన్ని ఏలుతుండగా. 
కు భీమ ప్రస్థాపిత యయి । కోమలి దమయంతి పుత్తకులు6 దానును ల 

క్షీ మహిమ వెలుంగుచుండంగం |; దామరసదళాక్షి వచ్చె. దనపతికడకున్‌. 229 


ప్రతిపదార్థం: భీమ, ప్రస్థాపిత+అయి= భీముడిచే బాగుగా ప్రయాణము చేయించబడినదై (పంపబడినదై); కోమలి, దమయంతి= 
సుకుమారి అయిన దమయంతి; పుత్రకులున్‌= బిడ్డలు; తానును; లక్ష్మీమహిమ= ఐశ్వర్య ప్రభావం; వెలుంగుచు+ఉండంగన్‌= 
శోభిల్లుతుండగా; తనపతి కడకున్‌= తన భర్త అయిన నలుడి దగ్గరకు; తామరస, దళ+అక్షి= పద్మంయొక్క రేకులవలె 
విశాలాలైన కన్నులు కల దమయంతి; వచ్చెన్‌= వచ్చింది. 


తాత్సర్యం: తండ్రి అయిన భీమమహారాజుచేత పంపబడి, తామరపువ్వు రేకులవంటి కన్నులు కల దమయంతి 
బిడ్డలు తాను కలిసి, ఐశ్వర్య మహిమతో శోభిల్లుతూ భర్త అయిన నలుడి దగ్గరకు వచ్చింది. 


వు అట్లు తన మనోవల్లభయైైన దమయంతింగూడి నలుండు విధివిహితానేకాచరితమఖుండైశతమభఖు 
విలాసంబుతో సకలరత్నయుతంబైన రత్నగర్జాధిరాజ్యంబు సేసె; గావున నక్షజితుండు నైతి నని వగవవలదు; 
నీవును దైవమానుషసంపన్నుండ వయి శత్రువుల జయించి సకలమహీసామ్రూజ్యంబు వడయుదు' వని 
బృహదశ్వుండు ధర్మరాజునకు నక్షహృదయం బుపదేశించి. 230 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; తన, మనోవల్లభ+ఐన= తన హృదయేశ్వరి అయిన; దమయంతిన్‌+కూడి= దమయంతితో 
కలిసి; నలుండు; విధి, విహిత+అనేక+ఆచరిత, మఖుండు+ఐ= శా(స్తవిధులలో నిర్దేశించబడిన విధంగా ఆచరించబడిన 
పెక్కుయజ్ఞాలు కలవాడై (అంటే శా(ప్రీయపద్దతులలో పెక్కుయాగాలు చేసి); శతమఖు, విలాసంబుతోన్‌= దేవేంద్రుడి 
వైభవంతో; సకల, రత్నయుతంబు+ఐన= సమస్త రత్నాలతో కూడి ఉన్న; రత్నగర్భా+అధిరాజ్యంబు+చేసెన్‌= భూమండలాన్ని 
గొప్పగా పరిపాలించాడు: కావునన్‌; అక్ష జితుండను+ఐతిని+అని= పాచికలచేత (జూదంలో) ఓడిపోయాను అని; వగవ, 


286 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వలదు= శోకించకుము; నీవును= నీవుకూడ; దైవ, మానుష. సంపన్నుండవు+అయి= దైవసాహాయ్యం, మానుషప్రయత్నంతో 
కూడిన సంపద కలవాడివయి; శత్రువులన్‌= విరోధుల; జయించి; సకల, మహీ, సామ్రాజ్యంబు= సమస్త భూ(స్రామాజ్యం; 
పడయుదువు= పొందగలవు; అని= అని చెప్పి; బృహదచ్వండు= బృహదశ్వ మహాముని; ధర్మరాజునకున్‌; అక్షహృదయంబు= 
అక్షహృదయం అనే విద్య; ఉపదేశించి= ప్రబోధించి. 


తాత్పర్యం: ఆ విధంగా నలుడు తన హృదయేశ్వరి దమయంతిని కూడి శాస్త్రాలలో నిర్దెశించబడినట్లు పెక్కు 
యాగాలు చేశాడు. దేవేంద్రవైభవంతో సకల రత్నయుతమైన భూమండలాన్ని గొప్పగా పరిపాలించాడు. కాబట్టి, 
పాచికలలో ఓడిపోయానని దుఃఖించవద్దు. నీవును దైవసాహాయ్యం, పురుషప్రయత్నం మేళవించిన అభ్యుదయంతో 
విరోధులను జయించి, సకలభూమండల సామ్రాజ్యాన్ని ఏలగలవు- అని బృహదశ్వుడు ధర్మరాజుకు అక్షహృదయం 
అనే విద్యను ఉపదేశించాడు. 


సీ.  ఇన్నలోపాఖ్యాన మెప్పుడు దత్తావ । ధానులై వినువారు€ దవిలి సభల 
జదివెడువారును జగతీశ! కలిదోష । నిర్ముక్తు లగుదురు; నిఖిలపుణ్య 
ఫలభాగు లగుదురు; బహుపుత్రపాత్రాయు । రారోగ్యధనయుక్తు లగుదు; రెల్ల 
విషములకును దుష్టవిషయమ్ములకు దూరు । లగుదురు; ధర్మాత్ము లగుదు; రుర్వి 


ఆ.  _ గడు. బ్రసిద్ద మిదియు6 గర్కోటకుని, దమ । యంతి6 బుణ్యమూర్తియైన నలుని 
బుజుచరిత్రు. డైన బుతుపర్జు6 గీర్తింప6 1 గలిభయంబు లెల్ల గ్రాంగు నధిప! 231 


ప్రతిపదార్థం: ఈ+నల+ఉప+ఆఖ్యానము= ఈ నలుడిని గురించిన ఉపకథ; ఎప్పుడు; దత్త+అవధానులు+ఐ= ఇవ్వబడిన 
అవధానం కలవారయి, అంటే (శ్రద్ధతో; వినువారున్‌= ఆలకించేవారు; నభలన్‌= సమావేశాలలో; తవిలి= పూనికతో; 
చదివెడువారును= పఠించేవారును; జగతీ+-ఈశ= ఓ మహారాజా (ధర్మరాజా!); కలిదోష, నిర్ముక్తులు= కలిదోషంనుండి 
విముక్తులు; అగుదురు= కాగలరు- అంటే కలిప్రభావంవలన ఏర్పడే (భ్రమ(ప్రమాదాలకు, కష్టనష్టాలకు లోనుకారు; నిఖిల, 
పుణ్య, ఫల, భాగులు+అగుదురు= సమస్త పుణ్యాలు చేయటంవలన లభించే ఫలితాలను భాగంగా పొందేవారు కాగలరు; 
బహు, పుత్ర, పౌత్ర్త్ర+ఆయుస్‌+ఆరోగ్య, ధన, యుక్తులు+అగుదురు= పెక్కుమంది పుత్రులతో, మనుమలతో, ఆయువుతో, 
ఆరోగ్యంతో, ధనంతో కూడినవారు కాగలరు; ఎల్లవిషములకును= అన్ని విషాలకు; దుష్ట విషయమ్ములకు= చెడుఅంశాలకు; 
దూరులు+అగుదురు= తొలగి ఉంటారు; ధర్మ+ఆత్ములు+అగుదురు= ధర్మంతో నిండిన ఆత్మలు కలవారవుతారు; 
ఉర్విన్‌= భూమిలో; ఇదియున్‌= ఈ ఉపాఖ్యానం; కడు= మిక్కిలి; ప్రసిద్దము= ఎల్లరకు తెలిసినది; కర్కోటకుని; దమయంతిన్‌; 
(కర్కోటక, దమయంతులను) పుణ్యమూర్తి+ఐన= పుణ్యం ఆకృతిగాకల; నలుని; బుజుచరిత్రుండు+ఐన= సత్యప్రవర్తనుడైన; 
బుతుపర్లున్‌; క్షీర్తింపన్‌= ప్రశంసించగా; అధిప!= ఓ మహారాజా[ కలి, భయంబులు+ఎల్లన్‌= కలివలన ఏర్పడే భయాలన్నియు; 
'క్రాంగున్‌= మాడిపోతాయి. 


తాత్పర్యం: ఓ మహారాజా! ఈ నలుడిగాథ (శ్రద్ధతో వినేవారు, సమావేశాలలో చదివి వినిపించేవారు, కలివలన 
సంభవించే దోషాలనుండి విముక్తి చెందగలరు. సర్వపుణ్యకార్యాలు చేసినప్పుడు లభించే పుణ్యఫలితాలు నలోపాఖ్యానం 
విన్నవారికి, వినిపించినవారికికూడ లభిస్తాయి. అటువంటివారికి బహుపుత్రలాభం, పౌత్రవృద్ది, ఆయురారోగ్య 
ధనసంపత్తులు కలుగుతాయి. అన్నివిషాలకు, చెడువిషయాలకు వారు దూరమౌతారు. ధర్మాత్ములౌతారు. -ఈ కథ 
భూలోకంలో ప్రాచీనమైనది; మిగుల ప్రసిద్ధమైనది. కర్కోటకుడిని, దమయంతిని, పుణ్యశ్టోకుడైన నలుడిని, 
బుజుచరిత్రుడైన బుతుపర్జుడిని ధ్యానించి కీర్తించిన కలిభయాలు తొలగిపోగలవు. 


ఆరణ్యపర్వము వా ద్వితీయాశ్వాసము 287 


విశేషం: ఇది పల్యశ్రుతి. ఏ కథనైనను వినినవారికి, వినిపించినవారికి కలిగే అభ్యుదయ పరంపరాభివృద్ది కథచివర వివరించటం 
ప్రాచీన సాహితీ సంప్రదాయం. ప్రత్యేక ఫలశ్రుతి చెప్పబడటంచేత నలోపాఖ్యానం భారతకథ కంటె ప్రాచీనతరమని, ఆ కథ 
సుప్రసిద్ధమైనది కావుననే దానిని బృహదశ్వమహాముని ధర్మరాజుకు చెప్పాడని విమర్శకులు పలువురి అభిప్రాయం. ఇందలి 
పాత్రలు చిరస్మరణీయాలు. కథలోని జిగిబిగి, ఇతివృత్తంలో మలుపులు, గుండెలకు హత్తుకొనేవి. ఫలశ్రుతి స్తూలదృష్టికి 
అతిశయోక్తి భాజనంగా కనిపించినా సూక్ష్మదృష్టికి నలోపాఖ్యానం సహృదయులకు అతిలోకమైన భావితాంతఃకరణ ప్రవృత్తిని 
కల్పిస్తుందని తోచక తప్పదు. భారతదేశంలో యుగయుగాంతరాలనుండి నలోపాఖ్యానం విని, చదివి అలనాడు ధర్మరాజు 
ప్రభృతులు పొందిన సద్యఃపరనిర్వృతి, చిత్తశాంతి, రసానంద తన్మయత్వం అనుభవించిన సహృదయులు ఎందరెందరో 


ఉన్నారు. 
ధర్మరాజునొద్దకు నారదమహాముని వచ్చుట (సం. 3-80-1) 


న. _ అని చెప్పి బృహదశ్వుం డరిగినం; బాండవులు గాండీవిరాకయ కోరుచు. దదాలోకనప్రీతి నుండునంత 
నంతరిక్షం బెల్లం. దనతేజంబున వెలుంగుచుండ నారదుండు వచ్చి యనుజసహితుండైన ధర్మరాజుచేతం 
బూజితుందై యిట్లనియె. 232 


ప్రతిపదార్థం: అని, చెప్పి= అట్టు వచించి; బృహదప్వండు= బృహదశ్వమహాముని; అరిగినన్‌= వెళ్ళగా; పాండవులు= 
పాండురాజ కుమారులు; గాండీవి= గాండీవధారిఅయిన అర్జునుడియొక్క; రాకయ= రాకనే; కోరుచున్‌= ఆకాంక్షిస్తూ; 
తద్‌+ఆలోకన, ్రీతిన్‌= ఆతడిని చూడాలనే ఆసక్తితో; ఉండు+అంతన్‌= ఉన్నంత; అంతరిక్షంబు+ఎల్లన్‌= ఆకాశమంతయు; 
తన, తేజంబునన్‌= తన ్రకాశంతో; వెలుంగుచుండన్‌= శోభిల్దుతుండగా; నారదుండు= నారదమహర్షి వచ్చి= విచ్చేసి; 
అనుజ, సహితుండు+ఐన= తమ్ములతో కూడిఉన్నట్టి; ధర్మరాజుచేతన్‌= ధర్మరాజుచేత; పూజితుండు+ఐ= అర్భించబడినవాడై; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని చెప్పి, బృహదశ్వమహర్షి ధర్మరాజును వీడ్కొని వెళ్ళినతరువాత, పాండవులు అర్జునుడి రాకనే 
కోరుతూ, ఆతడిని చూడాలనే ఆకాంక్షతో నిరీక్షిస్తుండగా, ఆకాశమంతటిని తన కాంతిచేత శోభిల్లజేస్తూ నారదమహర్షి 
వచ్చి, తమ్ములతో కూడిఉన్న ధర్మరాజుచేత అతిథిసత్కారాలు పొంది ఇట్లా అన్నాడు. 


ఆ. _ 'ధర్మపుత్ర! నీ యుదారచరిత్రకు | ధర్మమతికి. దృప్తతముండ నైతి; 
నడుగు మిష్ట మెద్ది? యనినం గృతాంజలి । యై మహీశుం డిట్టు లనియె భక్తి 233 


ప్రతిపదార్థం: ధర్మపుత్ర!= ఓ ధర్మతనయా!; నీ+ఉదార, చరిత్రకున్‌= నీయొక్క మంచి నడవడికి; ధర్మమతికిన్‌= ధర్మంతో 
కూడిన బుద్దికి; తృప్తతముండన్‌+ఐతిన్‌= మిక్కిలి తృప్తి చెందినవాడిని అయ్యాను; (తృప్తుడు, తృప్తతరుడు, తృప్తతముడు 
అనేవి తర-తమ విశిష్ట్రాలు); అడుగుము+ఇష్టము+ఎద్ది= నీకు ఏది ఇష్టమో కోరుకొనుము; అనినన్‌= అని అడుగగా; 
కృత+అంజలి+ఐ= ఘటించిన అంజలి కలవాడై- అంటే నమస్కరించి; మహీ+ఈశుండు= రాజు (ధర్మరాజు); భక్తిన్‌= 
పూజ్యభావంతో; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: 'ఓ ధర్మరాజా! నీ గొప్పనడవడికి, నీ ధర్మబుద్ధికి నేను సంపూర్ణ సంతృప్తి చెందాను. నీకు ఇష్టమైనది 
కోరుకొనుము” - అని నారదమహర్షి చెప్పగా ధర్మరాజు ఇట్టా పలికాడు. 


288 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. “మునీంద్రా! నీవు తృప్తుండవైనం ద్రిజగంబులకుం దృప్తియగు; నిన్నుం జూచి కృతార్జ్ణుండ నైతి; నా కెప్పుడు 
నొక్క ధర్మసందేహంబు గలదు; దాని నిర్ణయించి యానతీయవలయు. 234 


ప్రతిపదార్హం: ముని+ఇంద్రా!= మునులలో ఇంద్రుడి వంటివాడా!; నీవు, తృప్పుండవు+ఐనన్‌= నీవు సంతృప్తి చెందిన వాడివైతే; 
(త్రిజగంబులకున్‌= మూడులోకాలకు; తృప్తిశఅగున్‌= తనివి ఏర్పడుతుంది; నిన్నున్‌+చూచి= నిన్ను సందర్శించి; 
కృత+అర్జ్భుండను+ఐతి= చరితార్జుడిని అయ్యాను; నాకు+ఎప్పుడున్‌= నాకు ఎల్లప్పుడు; ఒక్క= ఒక; ధర్మ, సందేహంబు= 
ధర్మాన్ని గురించిన అనుమానము; ఉన్నది; దానిన్‌= ఆ ధర్మసందేహాన్ని; నిర్ణయించి= తేల్చి; ఆనతి+ఈయవలయున్‌= 
దయచేసి చెప్పాలి. 


తాత్పర్యం: 'మునులలో శ్రేష్టుడవైనవాడా! నీవు సంతృప్తి చెందితే మూడులోకాలు సంతృప్తి చెందినట్టే. నిన్ను 
సందర్భ్శించటంచేత నా జన్మ ధన్యమైంది. ఒక ధర్మసందేహం చిరకాలంనుండి నన్ను వేధిస్తున్నది. ఆ ధర్మసందేహాన్ని 
దయచేసి తీర్చి, నన్ను ఉద్ధరించాలని ప్రార్థిస్తున్నాను. 


విశేషం: (1) మహానుభావుడైన నారదమహర్షి ఒక్కడు తృప్తిచెందితే చాలు. ముల్లోకాలు సంతృప్తి చెందినట్టే. (2) మహాత్ముల 
సందర్శనం చాలు. జన్మ ధన్యమవుతుంది. ఈ రెండుభావాలు ధర్మరాజుశీలానికి మెరుగు పెట్టుతున్నాయి. 


చ. ధరణి బ్రదక్షిణంబుగ ముదంబున. గ్రుమ్మటి తీర్దసీవనా 
పరు లగుచున్న ధన్యులు శుభస్థితి నెట్టి కతలు నొంద. గాం 
తురు బహుతీర్ధకీర్తనముతో నెజింగింపుము దీని" నావుడున్‌ 
నరవరు. దైన పార్థునకు నారదు. డిట్లని చెప్పె. బ్రీతితోన్‌. 235 


ప్రతిపదార్థం: ధరణిన్‌= భూమిలో; ప్రదక్షిణంబుగన్‌= కుడివైపుగా పయనిస్తూ: ముదంబునన్‌= ప్రీతితో; క్రుమ్మజి= తిరిగి; 
తీర్ధ, సేవనా, పరులు+అగుచున్న ధన్యులు= పుణ్యక్షేత్రాలను సందర్శించే వారవటంచేత కృతార్ణులు అయినవారు; శుభస్థితిన్‌= 
శుభకరమైన ఉనికిలో; ఎట్టి, ఫలంబు= ఎటువంటి పుణ్యఫలితాన్ని; ఒందన్‌+కాంతురు= పొందజాలుదురో; బహు, తీర్థ, 
కీర్తనముతోన్‌= పెక్కు పుణ్యక్షేత్రాల అభివర్షనంతో; దీనిన్‌= దీనిని; ఎజింగింపుము= తెలుపుము; నావుడున్‌= అని పలుకగా; 
నర, వరుండు+ఐన= మనుజులలో శ్రేష్టుడైన; పార్భునకున్‌= పృథాపుత్రుడైన ధర్మరాజుకు; నారదుండు; ట్రీతితోన్‌= సంతోషంతో; 
ఇట్టు+అని, చెప్పెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: భూలోకంలో ప్రదక్షిణంచేస్తూ పుణ్యక్షేత్రాలు సందర్శించి ధన్యులైన మహానుభావులు పొందే పుణ్యఫలం 
ఎటువంటిదో అనేక దివ్యక్షేత్రాల వర్షనతోపాటు నాకు తెలుప(ప్రార్థన* - అని అడిగిన ధర్మరాజుతో నారదుడు ఇట్టా 
చెప్పాడు. 


విశేషం: (1) ప్రదక్షిణం అంటే చుట్టూ తిరగటం. ఎడమనుండి కుడివైపునకు తిరుగుతూ పయనించటం అనేది అసలు అర్థం. 
(2) తీర్థం అంటే నీరు అని అర్థం. తీర్థమంటే పుణ్యక్షేత్రం అనే అర్ధం రూఢికెక్కింది. సాధారణంగా పుణ్యక్షేత్రాలు, 
పవిత్రనదీతీరాలలో ఉండటం, లేదా అచట పవిత్రంగా భావించబడే జలాలుండటంచేత తీరం అంటే జొపచారికంగా 
పుణ్యక్షేత్రం అనే అర్థం ఏర్పడింది. (3) పార్భుడు అంటే పృథ (కుంతి) యొక్క కొడుకు. ఈ శబ్దం అర్జునుడికే తరుచుగా 
వాడబడింది. ధర్మజ భీమార్జునులు మువ్వురును పార్చులే కదా! ఇచట పార్టుడు అంటే ధర్మరాజుకు అన్వయిస్తుంది. అనేక 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 289 


తీరయా[త్రలు చేసేవారు తాము ఉన్న ్రదేశంనుండి ప్రదక్షిణంగా పయనిస్తూ పుణ్యక్షేత్రాలను సందర్శించాలి - అనే 
సంప్రదాయం ఇందువలన వెల్లడౌతున్నది. 


క. ధీరుండు భీష్ముడు గంగా । ద్వారమునం దొల్లి పితృహితమ్ముగ శుభక 
ర్మారంభు€ డగుచు నుండె ను | దారుం డధ్యయన సంతతవ్రతపరుందై. 236 


ప్రతిపదార్థం: ధీరుండు= ధైర్యంకలవాడు; ఉదారుండు= గంభీరుడు; భీష్ముండు; తొల్లి= మునుపు; గంగా, ద్యారమునన్‌= 
గంగానదీముఖంలో; అధ్యయన, సంతత, వ్రతుండు+ఐ= ఎల్లప్పుడు వేదాలను అభ్యసించే దీక్ష కలవాడై; పితృహితమ్ముగన్‌= 
తండ్రికి (ప్రీతిగా? శుభ, కర్మ+ఆరంభుండు+అగుచున్‌= సత్‌క్రియలను చేయటానికి ఉద్యుక్తుడై; ఉండెన్‌= ఉన్నాడు. 


తాత్పర్యం: ధైర్యంకలవాడు, గంభీరుడు, ఐన భీష్ముడు పూర్వం గంగాద్యారంలో నిరంతర వేదాధ్యయన దీక్షను 
పూనినవాడై తండ్రికి సంటప్రీతి ఘటించే సత్‌(క్రియలు చేస్తూ ఉండినాడు. 


వ. అతని పితృదేవతాభక్తికి. బరమధర్శ్మచరితంబునకు మెచ్చి తద్దర్శనాపేక్షం బులస్తుండను మహాముని వచ్చిన 
నతిభక్తుండయి యా భీష్ముం డమ్ముని6 గుశపీఠంబున నునిచి యర్హ్యపాద్యాదివిధులం బూజించి యతని 
యడుగులు తల నిడుకొని దక్షిణజానుస్పృష్ట మహీతలుండయి' యేను భీష్ముండ భవద్దాసుండ' నని 
ముకుళిత హస్తుం డయి యున్న వానికి. బులస్త్సుం డిట్లనియె. 237 


ప్రతిపదార్థం: అతని= భీష్ముడియొక్క; పితృదేవతా భక్తికిన్‌= పితృదేవతలపట్ట గల పూజ్యభావానికి; పరమ, ధర్మ, 
చరితంబునకున్‌= ధర్మపూరితమైన గొప్ప నడవడికి; మెచ్చి= సంతసించి; తద్‌+దర్శన+అపేక్షన్‌= అతడిని చూడాలనే 
కోరికతో; పులస్తుండు+అను, మహాముని= పులస్తుడు అనే పేరుకల గొప్పబుషి వచ్చినన్‌= రాగా; అతి, భక్తుండు+అయి= 
మిక్కిలి భక్తికవాడయి; ఆ, భీష్ముండు; ఆ+మునిన్‌; కుశ, పీఠంబునన్‌+ఉనిచి= దర్భల ఆసనంపై కూర్చుండబెట్టి; అర్హ్య, 
పాద్య+ఆది, విధులన్‌= స్వాగతపూర్వకమైన ఉదకాన్ని, పాదాలు కడుగుకొనే నీళ్లు మొదలైనవాటిని శాస్తవిధులలో చెప్పబడిఉన్నట్టుగా 
సమర్పించి; పూజించి= అర్భించి; అతని, అడుగులు= అతని పాదాలు; తలన్‌= తన శిరస్సుపై; ఇడుకొని= పెట్టుకొని; దక్షిణ, 
జాను, వ మహీతలుండు+అయి= కుడి మోకాలుచేత ముట్టబడిన భూఖాగం కలవాడై (కుడి మోకాలిని ముడిచి 
మోకరిల్లినవాడై); ఏను= నేను; భీష్ముండు= భీష్ముడను; భవత్‌+దాసుండన్‌= మీ సేవకుడిని; అని= అని చెప్పి; ముకుళిత 
హస్తుండు+అయి= ముడిచిన చేతులు కలవాడై, అంటే నమస్కరించి; ఉన్నన్‌= ఉండగా; వానికిన్‌= ఆ భీష్ముడికి; పులస్తుండు= 
పులస్త్య మహాముని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: భీష్ముడి పితృదేవతాభక్తికి అతడియొక్క అత్యంత ధర్మశీలానికి మెచ్చి, ఆతడిని చూడాలనే కోరికతో 
అతడి దగ్గరకు పులస్త్యుడనే గొప్ప బుషి వచ్చాడు. భీష్ముడు ఆ బుషీశ్వరుడిని మిక్కిలి భక్తితో పూజించి, 
దర్భలఆసనంపై కూర్చుండబెట్టి అర్హ్యం, పాద్యం మొదలైన స్వాగతసత్కారాలు సమర్పించి అతడి పాదాలను తన 
శిరస్సుపై చేర్చుకొని, తన కుడిమోకాలు భూమిపై చేర్చి మొక్కి 'నేను భీష్ముడిని, మీ సేవకుడిని" అని పలికి 
నమస్కరించి ఉండగా, అతడితో పులస్త్యుడు ఇట్టా పలికాడు. 


విశేషం: (1) దర్భల ఆసనం సమర్పించటం, అర్థ్యం, పాద్యం ఇచ్చి గౌరవించటం అలనాటి అతిథిసత్కార విశేషాలు. 
(2) దక్షిణజానువు భూతలం అందేటట్టుగా ఉండి అతిథి పాదాలు తన శిరస్సు సోకేటట్లు నమస్కరించటం గౌరవభక్తి 


290 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రపత్తులకు సూచకం. నమస్కరించేటప్పుడు తనపేరు చెప్పుకొనటం సంప్రదాయం. భీష్ముడియందు పితృభక్తి దేవభక్తి 
ధర్మానురక్తి అనే మూడు గుణాలున్నాయి. అవి బుషుల చేతకూడ గౌరవింపబడేవి. అందువలన పులస్త్యుడు భీష్ముడిని 
దర్శించ వచ్చాడు. భీష్ముడు కర్మఠుడు. అందువలన తీర్ణయా(త్రలనుగురించి అడిగాడు. ధర్మజుడు కూడ భీమ్ముడివలె 
కర్మఠుడు. అందువలన మనుమడికి తాతవిన్నకథను నారదుడు వినిపించాడు. ఇది ఇతిహాస మర్యాదకూడా. 


క. 'పితృదేవభక్తి. బుణ్య । వ్రతచర్యను నీవ యెల్లవారికి నత్యు 
న్నతుండవు గావున నీచే । ధృతి. గానంగంబడితి నేం బ్రతీపకులేశా! 238 


ప్రతిపదార్థం: 'ప్రతీప, కుల+-ఈశా!= ప్రతీపుడి వంశంలో శ్రేష్టుడవైనవాడా!; పితృదేవ భక్తిన్‌= పితృదేవతలపై గల పూజ్యభావంలోను; 
పుణ్యవ్రతచర్యను= పుణ్యం కలిగించే పనులను తదేకదీక్షతో చేయటంలోనూ; నీవు+అ= నీవే; ఎల్లవారికిన్‌= అందరికంటె; 
అతి+ఉన్నతుండవు= మిక్కిలి ఎత్తైనవాడివి - అంటే గొప్పవాడివి; కావున; నీచే; ధృతిన్‌= నిష్టతో; ఏన్‌= నేను; 
కానంగన్‌+పడితిన్‌= సందర్శించబడ్డాను. 


తాత్పర్యం: 'ప్రతీపమహారాజు వంశంలో (శ్రేష్టుడివైనవాడా! ఓ భీష్ముడా! పితృదేవతారాధనలోను, పుణ్యకార్యాలను 
తదేకదీక్షతో ఆచరించటంలోను నీవే అందరికంటె గొప్పవాడివి. కావుననే నన్ను నీవు ఇంత నిష్టతో ఆరాధించావు. 


వ నీయిష్టంబు సెప్పు; మే నమోఘదర్శనుండ' ననిన భీష్ముండు ముదితహృదయుందై 'మునీంద్రా! నాయందు 
నీకు. బ్రసాదబుద్ధి గలదేనిం జెప్పు' మని. 239 


ప్రతిపదార్థం: నీ, ఇష్టంబు+చెప్తుము= నీవు ఏది కోరుకొంటావో తెలుపుము; ఏను+అమోఘ, దర్శనుండను= నేను వ్యర్థం 
కాని దర్శనం కలవాడిని, అంటే నన్ను చూడటంవలన మేలు కలిగితీరుతుంది; అనినన్‌= అని చెప్పగా; భీష్ముండు; ముదిత, 
హృదయుండు+ఐ= సంతోషించిన హృదయం కలవాడై; ముని+ఇంద్రా!= మునులలో శ్రేష్టుడవైనవాడా!; నాయందున్‌= నాపై; 
నీకున్‌= నీకు; ప్రసాద, బుద్ది= అనుగ్రహం; కలదేని= ఉంటే; చెప్పుము+అని. 


తాత్సర్యం: నీ ఇష్టం తెలుపు. మేలు చేకూర్చకుండ నా సందర్శనం ఎన్నడూ వ్యర్థం కాజాలదు" - అని 
పులస్త్య్యమహర్షి పలుకగా భీష్ముడు సంతోషించి 'మునీంద్రా! నీకు నాపట్ల దయకలదేని చెప్పుము” అనగా. 


విశేషం: భీష్ముడు పులస్య్యమహర్షిని చెప్పుమని అడిగింది ఏమిటి? ధర్మరాజు నారదుడికి వేసినట్టి ప్రశ్ననే భీష్ముడు అంతకుముందు 
పులస్య్యమహర్షిని అడిగిఉన్నాడు. ఆ సంగతినే ప్రస్తావించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు. అంటే ఇట నారదుడు చెపుతున్న 
సమాధానం అలనాడు పులస్త్యుడు భీష్ముడికి చెప్పినటువంటిదే. 


క. _ 'మనుజేంద్ర! నన్ను నీ యడి | గిన యట్ల పులస్త్యుం బుణ్యకీర్తను గంగా 
తనయుం డడిగిన నతనికి ।; ననఘచరిత్రునకు నిట్టు లని ముని సెప్పెన్‌. 240 


ప్రతిపదార్హం: మనుజ+ఇంద్ర!= ఓ మహారాజా! (ధర్మరాజా); నన్నున్‌= నన్ను; నీ+అడిగిన+అట్టు+అ= నీవు అడిగిన 
విధంగానే; పులస్తున్‌= పులస్త్యమహర్షిని; పుణ్యకీర్తనున్‌= పుణ్యమైన కీర్తనం (చరిత్రం) కలవాడిని; గంగాతనయుండు= 
భీష్ముడు; అడిగినన్‌= (ప్రశ్నించగా; అతనికిన్‌= భీష్ముడికి; అనఘ చరిత్రునకున్‌= పాపరహితమైన (ప్రవర్తన కలవాడికి; 
ఇట్టులు+అని= ఈ విధంగా అని; ముని+చెప్పెన్‌= పులస్యమహర్షి చెప్పాడు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 2091 


తాత్పర్యం: మనుజులకు అధిపతివైన ఓ ధర్మరాజా! నన్ను నీవు అడిగిన విధంగానే పుణ్యమైన చరిత్రగల పులస్త్య 
మహర్షిని భీష్ముడు అడుగగా, ఆ పవిత్రచరిత్రుడైన భీష్ముడికి పులస్య్యముని చెప్పాడు. దానినే ఇపుడు నీకు 
చెప్పగలను. 
సీ.  కడంగి బుద్దీంద్రియ కర్మేంద్రియంబుల ।; యందు సంయతచిత్తు లైనవారు 

ధృతి నహంకారప్రతిగ్రహాపేక్షల । యందు నివృత్తాత్ము లైనవారు 

నల్పభోజనులు ననారంభకులు నయ్యు । నత్యంతసంతోషు లైనవారు 

సత్యవ్రతులు శుభాచారు లక్రోధను । లగుచు ధర్మాన్వితు లైనవారు 


ఆ. నఖిలతీర్చశతము లాడిన ఫలములు । నఖిలయజ్ఞవిధుల నైన ఫలము. 
బడయుదురు విహీనభాగ్యదుష్కృుతులకు6 । బరమతీర్ధసేవం బడయ నగునె? 241 


ప్రతిపదార్హం: కడంగ= పూని; బుద్ది+ఇంద్రియ, కర్మ+ఇంద్రియంబుల+అందు= బుద్దికి సంబంధించిన ఇంద్రియాలలో 
మరియు కర్మకు సంబంధించిన ఇంద్రియాలలో; సంయత, చిత్తులు+ఐనవారలు= నిగ్రహంతో కూడిన మనస్సు కలవారు; 
ధృతిన్‌= నిష్టతో; అహంకార, ప్రతిగ్రహ+అపేక్షల+అందున్‌= గర్వం, పరులనుండి స్వీకరించటం- అనే కోరికలలో (కోరికల 
నుండి); నివృత్త+౭ఆత్ములు+ఐనవారు= మరలిన మనస్సులు గలవారు (వైరాగ్యం కలవారు); అల్ప, భోజనులును= తక్కువ 
తిండి తినేవారున్నూ; అనారంభకులును= పురుషకారం చేయక ఉదాసీనులై ఉండేవారున్నూ; అయ్యున్‌= అయినప్పటికిని; 
అత్యంత, సంతోషులు+ఐనవారు= మిక్కిలి సంతోషంతో ఉండేవారు; సత్య, (వ్రతులు= సత్యాన్ని దీక్షతో పాటించేవారు; 
శుభ+ఆచారులు= మంచి నడవడి కలవారు (విశ్వజనీన '్రవర్తనులు); అ(క్రోధనులు= కోపం లేకుండ శాంతచిత్తులైనవారు; 
అగుచున్‌; ధర్మ+అన్వితులు+ఐనవారున్‌= ధర్మంతో కూడినవారు; అఖిల, తీర్ద, శతములు+ఆడిన, ఫలములు= 
సమస్తపుణ్యక్షేత్రాలు నూరింటిలో స్నానంచేసిన ఫలాలు; అఖిల, యజ్ఞ విధులను+ఐన, ఫలమున్‌= పెక్కు యజ్ఞాలను 
శాస్త్రీయంగా జరిపిన ఫలం; పడయుదురు= పొందగలరు; విహీన, భాగ్య, దుష్కృతులకున్‌= అదృష్టం లేని పాపాత్ములకు; 
పరమ, తీర్ధ, సేవన్‌= గొప్ప పుణ్యక్షేత్రాలను సందర్శించే పుణ్యం; పడయన్‌+అగునె= పొందటం సాధ్యమా! 


తాత్పర్యం: బుద్దీంద్రియ, కర్మేంద్రియాలలో నిగ్రహం కల మనస్సు కలవారు, అహంభావం నుండి మనస్సును 
మరల్చిన దృఢచిత్తులు, ఇతరులనుండి ఎటువంటి ప్రయోజనాన్ని అపేక్షించక, అపరి[గ్రహ(వ్రతాన్ని వైరాగ్యంతో 
ఆచరించేవారు, అల్పభోజనంతో సంతృప్తిచెంది, ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండి మిక్కిలి సంతోషంతో 
ఉండేవారు, సత్యసంధులు, సదాచారులు, శాంతస్వభావులు, ధర్మాత్ములు అయినవారు అఖిలతీర్థాలలో (క్రుంకు 
లిడిన పుణ్యఫలం, సమస్తయజ్ఞాలు చేసిన ఫలితం పొందగలరు. కాని, దురదృష్టవంతులైన పాపాత్ములు గొప్ప 
తీరయాత్రలు చేసినా అట్టి పుణ్యఫలం పొందగలరా? [పొందలేరని భావం] 


విశేషం: (1) బుద్దీం[ద్రియాలు అయిదు. 1. చర్మం 2. చక్షువు 3. శ్రోత్రం 4. జిహ్య 5. ఘ్రాణం (2) కర్మేంద్రియాలు 
అయిదు. 1. వాక్కు 2. పాణి 3. పాదం 4. పాయువు 5. ఉపస్థ - ఈ పది మనస్సుతో చేరితే ఏకాదశేంద్రియాలు అవుతాయి. 
(3) ఈ ప్రకరణంలో తీర్థయాత్రలు సేవించటంవలన కలిగే పుణ్యం, ఆయా క్షేత్రాల మాహాత్మ్యం వివరించటానికి నారదమహర్షి 
పూనుకొన్నాడు. ఇందులో అఖిలయజ్ఞాలు చేసినవారు, సమస్తతీర్థ్హయా(త్రలు సేవించేవారు పొందే పుణ్యాన్ని ఇం(ద్రియవిజేతలు 
వైరాగ్య సంపన్నులు, అనాసక్తయోగులు, సత్యసంధులు, శుభాచారులు, శాంతచిత్తులు అయిన ధర్మాత్ములు పొందగలుగుతారు- 
అని ఉపోద్దాతప్రాయంగా నారదమహర్షి చాటిచెప్పి, తదుపరి తీర్ణయా(త్ర మహిమను ఉగ్గడిస్తాడు. 


292 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క. తిల గో సువర్ణ దానం । బులు నుపవాసములు. దీర్మముల సేవయు ని 
మ్ములం జేయనివారు దరి । ద్రులు రోగులు నగుదు రాత్మదోషము పేర్షిన్‌. 242 
ప్రతిపదార్థం: తిల, గో, సువర్హ దానంబులున్‌= నువ్వులు, ఆవులు, బంగారాల దానాలున్నూ; ఉపవాసములున్‌= ఆహార 
విరమణలున్నూ; తీర్ణముల సేవయున్‌= తీర్ణయాత్రల సేవయున్నూ; ఇమ్ములన్‌= ట్రీతితో; చేయనివారు; ఆత్మదోషము, 
థి థి 
పేర్మిన్‌= స్త్వయంకృతాపరాధంయొక్క అతిశయంవలన; దరిద్రులు= నిరుపేదలు; రోగులున్‌= వ్యాధి[గ్రస్తులు: అగుదురు= 
కాగలరు. 


తాత్సర్యం: తిలలు, ఆవులు, బంగారం దానాలు చేయనివారు, ఉపవాసాలు చేయనివారు, పుణ్యతీర్జాలు సేవించనివారు, 
స్వయంకృతాపరాధంవలన నిరుపేదలు, రోగపీడితులు అవుతారు. 


విశేషం: తీరయాత్రలతో వివిధదానాలు ముడిపెట్టబడటం గమనించదగింది. 


క. క్రతుఫలములు వడయంగ దు । గ్ల్గతులకు దొరకొనదు తీరగమనంబున6 ద 

త్రతుఫలము లందుదురు దు । ర్లతులును నిది మునులమతము కౌరవవృషభా! 243 
ప్రతిపదార్హం: క్రతు, ఫలములు+పడయంగ= యజ్ఞాలు చేస్తే సంక్రమించే ఫలాలు సంపాదించటానికి; దుర్గతులకు= పాపాత్ములకు; 
దొరకొనదు= వీలుకాదు; తీర్ధగమనంబునన్‌= తీర్ణయాత్రలవలన; దుర్గతులును= పాపాత్ములు సయితం; తద్‌, (క్రతు, 
ఫలములు= ఆయా యజ్ఞాలు చేస్తే వచ్చే ఫలాలను; అందుదురు= పొందుతారు; కౌరవ వృషభా!= కౌరవులలో శశ్రేష్టుడా!; ఇది; 
మునులమతము= బుషుల అభి[ప్రాయం. 


తాత్పర్యం: కురువంశ్రేష్టుడా! పాపాత్ములకు యజ్ఞయాగాదుల ఫలాలు లభించవు. అయినా, అటువంటి పాపాత్ములు 
తీర్థయాత్రలు చేస్తే యజ్ఞయాగాదులు చేసిన ఫలాలు పొందగలరు. ఇది బుషివరేణ్యుల అభిప్రాయం. 


విశేషం: వృషభ శబ్దం (శ్రేష్టవాచకం. “కల్లి వృషభులు మహాకావ్యమనియు”- నన్నయ ప్రయోగం. వృషభం అంటే వాచ్యార్థం 
ఎద్దు లేక ఆంబోతు. 

వ. తీరగమనఫలం బెల్లపుణ్యంబులకు విశేషంబు; దీని వినుము. 244 
ప్రతిపదార్థం: తీర్ధగమన, ఫలంబు= తీరయా[(త్రలవలన లభించే ఫలం; ఎల్ల పుణ్యంబులకు= సమస్త పుణ్యాలలో; విశేషంబు= 


గొప్పది; దీని, వినుము= ఈ అంశాన్ని ఆలకించుము. 


తాత్పర్యం: తీరయాత్రలవలన అభించే ఫలం అన్ని పుణ్యాలకంటె గొప్పది. ఈ అంశాన్ని ఆలకించుము. 


చ.  నమితవిరోధి! పుష్కర మనంగ జగద్విదితంబు పుణ్య తీ 
ర్భము మునిసిద్దసేవ్యము; ముదంబున నందు6 బయోజసంభవుం 
డమరులతోడ సన్నిహితుండై వసియించు; ద్రిపుష్కరంబులున్‌ 
సమములు; వాని నెప్పుడును సంస్కృతి సేసినం బాయు. బాపముల్‌. 245 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 293 


ప్రతిపదార్థం: నమిత, విరోధి!= లొంగిన శత్రువులు కలవాడా! లేదా శ్వత్రువులచేత నమస్కారాలు పొందినవాడా!; 
పుష్కరము+అనంగన్‌, పుణ్యతీర్థము= పుష్కరమని పేరుకెక్కిన పుణ్యక్షేత్రం; జగత్‌+విదితంబు= ప్రపంచ ప్రఖ్యాతి కన్నట్టిది; 
ముని, సిద్ధ, సేవ్యము= మునులచేత, సిద్దులచేత సేవించబడేది (సిద్దులు= పరిపక్వత చెందిన యోగీశ్వరులు); ముదంబునన్‌= 
ప్రీతితో; అందున్‌= ఆ పుష్కరతీర్ణంలో; పయోజసంభవుండు= పద్మంలో పుట్టినవాడు (బ్రహ్మదేవుడు; అమరులతోడన్‌= 
దేవతలతో; సన్నిహితుండు+ఐ= కలిసిమెలసి ఉండేవాడై; వసియించున్‌= నివసిస్తాడు. త్రిపుష్కరంబులున్‌= మూడు పుష్కరాలున్నూ; 
సమములు= సమానాలు; వానిన్‌= ఆ పుష్కరాలను; సంస్కృతి+చేసినన్‌= సంస్క్మరిస్తే) పాపముల్‌= దురితాలు; పాయున్‌= 
తొలగిపోతాయి. 


తాత్పర్యం: శత్రువులను ని[గ్రహించినవాడా! (నమస్కరించిన శత్రువులు కలవాడా? పుష్కరమనే పుణ్యతీర్థం 
ప్రపంచప్రఖ్యాతిని ఆర్జించినట్టిది. అది మునులు సిద్దులు సేవించేటటువంటిది. అందులో బ్రహ్మదేవుడు దేవతలతో 
కలిసి నివసిస్తాడు. అచ్చటి మూడుపుష్కరాలున్నూ సమానాలే. ఆ పుష్కరాలను సంస్మరిస్తేనే చాలు సమస్తపాపాలు 
తొలగిపోతాయి. 
విశేషం: 'నమిత విరోధి!- అంటే- (పరాక్రమం చేత) అణచబడిన శత్రువులు కలవాడా!- అనే అర్ధంకూడ ఉన్నది. ఈ 
సందర్భమున ఈ విశేషణం కూడ సార్థకమే. 
క. పదివేలకోట్లతీర్ణము ।; లుదితములై పుష్క్మరముల నుండు మునీంద్ర 

త్రిదశవరు లందు. జేసిరి | మది. గృతకృత్యు లయి తపము మఖములు. జబ్రీతిన్‌. 246 
ప్రతిపదార్హం: పదివేలకోట్ట, తీర్ణములు= పదివేలకోట్ట పవిత్రక్షేత్రాలు; ఉదితములు+ఐ= ఆవిర్భవించి; పుష్కరములన్‌= 
పుష్కరాలలో; ఉండున్‌= ఉంటాయి; ముని+ఇంద్ర, త్రిదశవరులు= బుషిశ్రేష్టులు, దేవతా(శ్రేష్టులు; అందున్‌= ఆ పుష్కరాలలో; 
మదిన్‌= మనస్సులో; కృత కృత్యులు+అయి= ధన్యులై; తపము= తపస్సును; మఖములున్‌= యజ్ఞాలును; ప్రీతిన్‌= సంతోషంతో; 
చేసిరి= నిర్వహించారు. 


తాత్పర్యం: ఆ పుష్కరాలలో పదివేలకోట్ల పవిత్రక్షేత్రాలు ఉద్భవించాయి. బుషివరేణ్యులు, దేవతాశ్రేప్టులు అందులో 
తపస్సు చేశారు. యజ్ఞాలు చేశారు. మనస్సులో సంట్రీతి చెంది చరితార్జులు అయ్యారు. 


వ. _ అందు. గృతస్నానులై దేవర్షిపితృతర్పణంబులు సేసినవారు దశాశ్వమేధఫలంబులు వడయుదురు; కార్తిక 

మాసంబున నొక్కదివసంబు పుష్కరసేన సేయుటయు నొకయే. డగ్నిహోత్రంబు వేల్లుటయు సమంబు.247 
ప్రతిపదార్హం: అందున్‌= ఆ పుష్కరాలలో; కృతస్నానులు+ఐ= చేయబడినస్నానం కలవారై, అంటే స్నానంచేసినవారై; దేవ, 
బుషి పితృ, తర్చణంబులు= దేవతలకు, బుషులకు, పితృదేవతలకు (శ్రాద్ధక్రియలు; చేసినవారు= నిర్వహించినవారు; 
దశ+అశ్వమేధ, ఫలంబులు= పది అశ్వమేధయాగాలు చేసిన పుణ్యాలు; పడయుదురు= పొందుతారు; కార్తికమాసంబునన్‌= 
కార్తికం నెలలో; ఒక్క, దివసంబు= ఒక దినం; పుష్కర, సేవ చేయుటయున్‌= పుష్కరతీర్జాన్ని ఉపాసించటమున్నూ; ఒక, 
ఏండు= ఒక సంవత్సరం; అన్నిహోత్రంబు, వేల్చుటయు= అగ్నికుండాన్ని ప్రజృలింపచేయటమున్నూ; సమంబు= సమానం. 


తాత్పర్యం: ఆ పుష్కరాలలో స్నానంచేసి, దేవతలకు, బుషులకు, పితృదేవతలకు తర్పణాలు విడిచినవారు పది 
అశ్వమేధయాగాలు చేసిన పుణ్యఫలాన్ని పొందగలరు. కార్తికమాసంలో ఒకదినం పుష్కరతీర్థాన్ని సేవించటం 
ఒకసంవత్సరం అగ్నిహోత్రం వేల్ళితే లభించే పుణ్యంతో సమానం. 


294 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క. అమరవరులందు. బురుష్లో । త్తము.. డెట్లు విశేషు. డట్లు ధరణిం గలతీ 
ర్భములందు. బుష్కరత్రిత ।; యము గరము విశేష మభిమతార్దప్రదమై. 248 


ప్రతిపదార్హం: అమర వరుల+అందున్‌= దేవతాశ్రేష్టులలో; పురుష+ఉత్తముండు= పురుషులలో శ్రేష్టుడైన విష్ణువు; ఎట్టు= ఏ 
విధంగా; విశేషుండు= గొప్పవాడో; అట్టు= ఆ విధంగా; ధరణిన్‌+కల= పుడమిలోఉన్న; తీర్థములందున్‌= పుణ్యతీర్జాల్లో; 
పుష్కర(త్రితయము= మూడు పుష్కరాలు; అభిమత+అర్హ, 'ప్రదము+ఐ= కోరిన కోరికలను ఇచ్చేవై; కరము= మిక్కిలి; 
విశేషము= గొప్పవి. 


తాత్పర్యం: దేవతలలో విష్ణుదేవుడు ఏవిధంగా గొప్పవాడో, ఆ విధంగానే కోరినకోర్కెలు తీర్చేవిగా మూడుపుష్కరాలు 
-ఈ భూమిమీది పుణ్యతీర్థాలన్నింటిలో గొప్పవి. 


నిశేషం: అలం: ఉపమ. 

వ. _ పుష్కరంబున బదియేండ్లు వసియించినవారికి సర్వక్రతుఫలంబును బ్రహ్మలోకప్రాప్తియు నగు; మజియు 
జంబూమార్గంబు దండులికాశ్రమంబున నగస్త్యవటంబను తీర్ధంబు లాడి యశ్వమేధఫలంబు వడయుదురు; 
కణ్వాశ్రమంబును ధర్మారణ్యంబును యయాతి పతనంబునుం జూచిన సర్వపాపక్ష్తయంబగు; 

య చంచ ప నం 
మహాకాళంబును గోటితీర్ధంబును నశ్వమేధ ఫలప్రదంబులు; భద్రవటంబను రుద్రస్థానంబున రుద్రుం బూజసేసి 
గణపతిత్వంబు వడయుదురు; నర్మదాస్నానంబున దక్షిణసింధుస్నానంబున. జర్మణ్వతీ తీర్చ స్నానంబున 
నగ్నిష్టోమ ఫలంబు లగు. 249 


ప్రతిపదార్హం: పుష్కరంబునన్‌= పుష్కరక్షేత్రంలో; పది+ఏండ్డు= పదిసంవత్సరాలు; వసియించినవారికిన్‌= నివసించినవారికి; 
సర్వ(క్రతు, ఫలంబును= సమస్తయజ్ఞాలు చేసిన పుణ్యమున్నూ; (బ్రహ్మలోక ప్రాప్తియున్‌= సత్యలోకం ప్రాప్రించటమున్నూ 
(అంటే మరణించిన తర్వాత సత్యలోకంలో నివసించబోవటం); అగున్‌= కలుగును; మజీయ= మరియు; జంబూమార్ష్గంబు= 
జంబూమార్ష్గం; తండులిక+ఆ(శమంబునన్‌= తండులిక ఆశ్రమంలోని; అగస్త్యవటంబు= అగస్త్యమహర్షి నాటిన మట్లిచెట్లు 

రి యె 4 యట 
ఉండే క్షేత్రమున్నూ; అను, తీర్థంబులు+ఆడి= అనే క్షేత్రాలలోని పుణ్యతీర్థాలలో స్నానంచేసి; అశ్వమేధ, ఫలంబు= అశ్వమేధయాగం 
చేస్తే లభించే పుణ్యాన్ని; పడయుదురు= పొందగలరు; కణ్వ+ఆ(శ్రమంబును= కణ్వ్యమహర్షి స్టాపించిన ఆశ్రమమున్నూ; 
ధర్మ+అరణ్యంబును= ధర్మారణ్యం అనే పేరు కల పుణ్యక్షేత్రమున్నూ; యయాతి పతనంబునున్‌= యయాతి భూమికి 
దిగిన ప్రదేశమున్నూ; చూచిన= దర్శిస్తే: సర్వ, పాప, క్షయంబు+అగున్‌= సమస్తపాపాలున్నూ నశించిపోతాయి; మహాకాళంబును= 
మహాకాళం అనే పుణ్యక్షేత్రమున్నూ; కోటితీర్ధంబునున్‌; అశ్వమేధఫలప్రదంబులు= అశ్వమేధయాగంయొక్క పుణ్యాన్ని ఇచ్చేవి; 
భద్రవటంబు+అను= భద్రవటమనే పేరుగల; రుద్రస్థానంబునన్‌= రుద్ర ప్రతిష్ట కలచోట; రుద్రున్‌+పూజ+చేసి= శివుడిని 
అర్చించి; గణపతిత్వంబు= గణాధిపత్యాన్ని; పడయుదురు= పొందుతారు; నర్మదాస్నానంబునన్‌= నర్మదానదిలో స్నానం 
చేయటంవలన; దక్షిణ సింధుస్నానంబునన్‌= దక్షిణసింధువులో స్నానం చేయటంవలన; చర్మబ్వతీ, తీర్ధస్నానంబునన్‌= 
చర్మణ్వతీ నదీతీర్ధ జలాలలో [క్రుంకులు ఇడటంవలన; అగ్నిష్టోమ, ఫలంబులు+అగున్‌= అగ్నిష్టోమయాగం చేయటంవలన 
సం[క్రమించే పుణ్యం లభిస్తుంది. 


తాత్సర్యం: పుష్కరక్షేత్రంలో పదిసంవత్సరాలు నివసించేవారికి సర్సయజ్ఞాలు చేసినపుణ్యం మరియు బ్రహ్మలోకప్రాప్తి 
కలుగుతాయి. జంబూమార్ల్షంలో, తండులికాశ్రమంలోని అగస్త్యవటంలో [క్రుంకులిడినవారికి అశ్వమేధఫలం 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 295 


దక్కుతుంది. కణ్యాశ్రమం, ధర్మారణ్యం, యయాతిపతనం అనే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తే సర్వపాపాలు నశిస్తాయి. 
మహాకాళం, కోటితీర్ణం సందర్శిస్తే అశ్వమేధఫలం లభిస్తుంది. భద్రవటమనే రు(ద్రస్థానంలో రుద్రుడిని అర్చిస్తే 
గణాధిపత్యం లభిస్తుంది. నర్మదాస్నానంవలన, దక్షిణ సింధువులో క్రుంకులిడటంవలన, చర్మణ్వతీ నదీ తీర్థ 
జలాలలో స్నానంచేయటం వలన అగన్నిష్టోమయాగఫలం దక్కుతుంది. 


క. అనవద్య వసిష్రాశ్రమ । మున నొక దివసంబు శాకమూలాశనులై 
జను లుండి పడయుదురు బహు । ధనసంపద గోసహస్రదాన ఫలంబుల్‌. 250 


ప్రతిపదార్థం: అనవద్య, వసిష్ట+ఆ(శమమునన్‌= పవిత్రమైన వసిష్టాశమంలో; ఒక దివనంబు= ఒక దినం; శాక, 
మూల+అశనులు+ఐ= కూరలు, వేళ్ళు తింటున్నవారై; జనులు+ఉండి= ప్రజలు ఉండి; బహు, ధన, సంపద= గొప్పధనం, 
ఐశ్వర్యం; గో, సహస్ర, దాన, ఫలంబుల్‌= వేయి ఆవులను దానం చేసిన పుణ్యాలను; పడయుదురు= పొందగలరు. 


తాత్పర్యం: పరమపావనమైన వసిష్టాశమంలో జనులు ఒకదినం శాకాహారంతో కూరలు దుంపలు తిని ఉంటే 
గొప్పధనం, ఐశ్వర్యం, వేయిగోవులను దానం చేసిన పుణ్యాన్నీ పొందగలరు. 


వ. _ మటి పింగం బను తీర్టంబు సేవించి శతకపిలగోదానఫలంబు వడయుదు; రెందేని నగ్నిదేవుండు ప్రత్యక్షంబై 
యుండునట్టి ప్రభాసతీర్థం బాడి యగ్నిష్టోమాతిరాత్రఫలంబు వడయుదురు; దుర్వాసునకు విష్ణుదేవుండు 
వరం బిచ్చుటంజేసి వరదానం బనంబరంగిన తీర్దం బాడియు, సరస్వతీసాగరసంగమం బాడియు 
గోసహస్రదాన ఫలంబు వడయుదురు. 251 


ప్రతిపదార్థం: మటి= ఇక; పింగంబు+అను= పింగము అనే; తీర్జంబు, సేవించి= పుణ్యక్షేత్రాన్ని దర్శించి; శత, కపిల, గోదాన, 
ఫలంబు= నూరు కపిలగోవులను దానంచేసిన పుణ్యాన్ని; పడయుదురు= పొందగలరు; ఎందు+ఏనిన్‌= ఎచటనైనను; 
అగ్నిదేవుండు= అగ్నిహోత్రుడు; (ప్రత్యక్షంబు+ఐ= సాక్షాత్కరించి; ఉండు+అట్టి= కనిపించేటి; ప్రభాస, తీర్థంబు+ ఆడి= 
(ప్రభాసతీర్థంలో 'క్రుంకులిడి; అగ్నిష్టామ+అతిరాత్ర, ఫలంబు= అగ్నిష్ట్రోమం, అతిరాత్రం చేసినపుణ్యం; పడయుదురు= పొందుతారు; 
దుర్వాసునకు= దుర్వాసుడనే మునికి; విష్ణుదేవుండు= విష్ణుదేవుడు; వరంబు+ఇచ్చుటన్‌+చేసి= వరం ఇవ్వటంవలన; వరదానంబు+ 
అనన్‌+పరంగిన= వరదానమనే పేరుతో విలసిల్లిన; తీర్ణంబు+ఆడియు= తీర్దంలో స్నానం చేయు; సరస్వతీ, సాగర 
సంగమంబు+ఆడియు= సరస్వతీనది సాగరాన్ని చేరేచోటులో స్నానంచేసియు; గో, సహస్ర, దాన, ఫలంబు= వేయి ఆవులను 
దానంచేసిన పుణ్యాన్ని; పడయుదురు= పొందుతారు. 


తాత్సర్యం: పింగం అనేతీర్జాన్ని సేవిస్తే నూరుకపిలగోవులను దానంచేసిన పుణ్యం కలుగుతుంది. అగ్నిహోత్రుడు 
సాక్షాత్కరించి ఉన్న ప్రభాసతీర్ధంలో స్నానమాడితే అన్నిష్టామం, అతిరాత్రం అనేయజ్ఞాలు చేసినపుణ్యం సం'క్రమిస్తుంది. 
విష్ణుదేవుడు దుర్వాసుడికి వరమివ్వటంవల్ల 'వరదాన' మని పేరొందిన వరదానతీర్థంలో స్నానమాడితే, మరియు 
సరస్వతీనది సముద్రంలో కలిసేచోటులో స్నానంచేస్తే వేయిగోవులు దానం చేస్తే వచ్చేపుణ్యం సంప్రాప్తిస్తుంది. 


క. ద్వారవతీపురమున. బిం । డారక మను తీర్చమును బెడంగై ముద్రా 
కారంబులై త్రిశూలా । కారములై పంకజములు గానంగంబడున్‌. 252 


296 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ద్వారవతీ, పురమునన్‌= ద్వారవతీపట్టణంలో; పిండారకము+అను, తీర్ణమున; బెడంగు+ఐ= శోభిల్లేవై; 
ము(ద్రా+ఆకారంబులు+ఐ= ఉంగరంవంటి ఆకృతి కలవై; (త్రిళూల+ఆకారములు+ఐ= (తిళహూలంవంటి రూపాలుకలనై; 
పంకజములు= పద్మాలు; (పంక, జ, ములు= బురదనుండి పుట్టినవి, పద్మాలు); కానంగన్‌+పడున్‌= కనిపిస్తాయి. 


తాత్పర్యం: ద్యారవతీపురంలో పెండారకమనే తీర్థంలో ఉంగరాల ఆకృతిలో, (త్రిశూలాలరూపంలో శోభిల్లే పద్మాలు 
కనిపిసాయి. 


వ. _ అందు6బరమేశ్వరుం బూజించి పాపవిముక్తు లగుదురు; సాగర సింధు సంగమ స్వాత్రులైనవారు వరుణలోక 
గతు లగుదురు; శంకుకర్ణేశ్వరంబున నీశ్వరుం బూజించి దశాశ్వమేధ ఫలప్రాప్తు లగుదురు; వసుభారయును 
వసుసరంబు నను తీర్ధంబు లాడి వసుప్రాప్తు లగుదురు; సింధూత్తమస్నానంబున బహుసువర్దదానఫలం 
బగు; బ్రహ్మతుంగసేవనంబున బ్రహ్మలోకప్రాప్తి యగు; శక్రకుమారీ విలోకనంబున శక్రలోకగతి యగు; శ్రీ 
కుండంబున. బితామహునకు నమస్కరించియు, శౌవర్ధరాజితంబులైన మత్స్యంబులు గల విమలం బను 
తీరంబాడియు వాసవసాయుజ్యంబు వడయుదురు; బడబ యను తీర్థంబున నగ్నిదేవునకు నైవేద్యం బిచ్చిన 
నది యక్షయంబై పితృదేవతలకు. దృష్తి. జేయు, గోసహస్ర దానంబునకు నశ్వమేధ సహస్రంబునకు 
విశేషంబు. 253 


ప్రతిపదార్థం: అందున్‌= ఆ పిండారక తీర్ణంలో; పరమ+-ఈశ్చరున్‌= పరమశివుడిని; పూజించి= అర్చించి; పాప, విముక్తులు+ 
అగుదురు= పాపంనుండి విముక్తులు అవుతారు; సాగర, సింధు, సంగమ, స్నాతులు+ఐనవారు= సింధునది సముద్రంలో 
కలిసేచోట స్నానం చేసినవారు; వరుణ, లోక, గతులు+అగుదురు= వరుణలోకానికి వెళ్ళుతారు; శంకు, కర్ష+ఈశ్వరంబునన్‌= 
శంకుకర్షేశ్వరక్షేత్రంలో; ఈశ్వరున్‌= ఈశ్వరుడిని; పూజించి= అర్చించి; దశ+అశ్వమేధ, ఫల, ప్రాప్తులు= పది అశ్వమేధాలు 
చేసిన పుణ్యాన్ని పొందినవారు; అగుదురు= అవుతారు; వసుధారయును= వసుధార అనే తీర్ణంలో; వసుసరంబున్‌= వసుసరం; 
అను= అనబడే; తీర్ణంబులు+ఆడి= ఈ తీర్చాలలో స్నానంచేసి; వసుప్రాప్పులు= ధనం సంపాదించేవారు; అగుదురు= 
అవుతారు; సింధు+ఉత్తమ, స్నానంబునన్‌= సింధూత్తమ తీర్ణంలో స్నానంచేస్తే) బహు, సువర్హ దాన, ఫలంబు+అగు= పెక్కు 
బంగారునాణేలు దానంచేసిన పుణ్యం లభిస్తుంది; బ్రహ్మతుంగ, సేవనంబునన్‌= (బ్రహ్మతుంగయాత్ర చేస్తే బ్రహ్మలోక, 
ప్రాప్తి+అగున్‌= బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది; శక్రకుమారీ, విలోకనంబునన్‌= శక్రకుమారిని సందర్శించటంవలన; శక్రలోక, 
గతి+అగున్‌= స్వర్గలోకం చేరగలుగుతారు; శ్రీకుండంబునన్‌= శ్రీకుండ క్షేత్రంలో; పితామహునకు= (బ్రహ్మదేవుడికి; 
నమస్కరించియు= వందనమాచరిస్తే; సౌవర్ష్మ రాజితంబులు+ఐన= బంగారువన్నైతో శోభిల్లే) మత్స్యంబులు+కల= చేపలు 
గల; విమలంబు+అను= విమలం అనే; తీర్థంబు+ఆడియు= తీర్థస్నానం చేసినా; వాసవ, సాయుజ్యంబు= దేవేంద్రుడిలో 
లీనమవటం; పడయుదురు= పొందుతారు; బడబ+అను, తీర్థంబునన్‌; అగ్నిదేవునకు= అన్నిహోత్రుడికి; నైవేద్యంబు+ఇచ్చినన్‌= 
నివేదన సలిపితే; అది= ఆ పుణ్యం; అక్షయంబు+ఐ= తరుగనట్టిదై; పితృదేవతలకున్‌= పితరులకు; తృప్తిన్‌*చేయున్‌= తనివి 
కలిగిస్తుంది; (అది); గో, సహస్ర, దానంబునకున్‌= వేయి ఆవులను దానంచేయటంకంటె; అశ్వమేధ సహ(స్రంబునకున్‌= వేయి 
అశ్వమేధయాగాలకంటె; విశేషంబు= గొప్పది. 


తాత్పర్యం: ఆ పిండారకతీర్థంలో పరమశివుడిని పూజించి పాపంనుండి తొలగుతారు. సింధునది సముద్రంలో 
కలిసేచోట స్నానంచేస్తే వరుణలోకాన్ని సంపాదిస్తారు. శంకుకర్షేశ్వరంలో శివుడిని అర్చిస్తే పది అశ్వమేధయాగాలు 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 297 


చేసిన పుణ్యం లభిస్తుంది. వసుధారు వసుసరం అనే పుణ్యతీర్థాలలో స్నానమాడితే ధనలాభం కలుగుతుంది. 
సింధూత్తమతీర్థంలో స్నానంచేస్తే బహుసువర్షదానఫలం లభిస్తుంది. బ్రహ్మతుంగ తీర్ధసీవలవలన సత్యలోకం సిద్దిస్తుంది. 
శక్రకుమారీ క్షేత్రయాత్రవలన స్వర్గం లభిస్తుంది. శ్రీకుండంలో బ్రహ్మదేవుడికి నమస్కరిస్తే బంగారుచేపలు గల 
విమలతీర్థంలో స్నానంచేస్తే, దేవేంద్రుడితో కలయిక లభిస్తుంది. బడబ అనే తీర్థంలో అస్షిదేవుడికి నివేదన చేస్తే 
ఆ పుణ్యం తరుగనిదై పితరులకు సంతృప్తి కలిగిస్తుంది. అది వేయి ఆవులను దానంచేస్తే వచ్చే పుణ్యంకంటె, వేయి 
అశ్వమేధయాగాలు సల్పిన పుణ్యంకంటె గొప్పది. 
కు దేవిక యను తీర్దంబున । దేవసమూహంబుతోడ6 ద్రినయను€ డుండున్‌; 

సేవితమై జనులకు నది ।; గావించు ననూనధర్మకామార్థంబుల్‌. 254 


పతిపదార్లం: దేవిక, అను, తీర్షంబునన్‌= దేవిక అనే పుణ్యనదీ తీరంలో; దేవ సమూహంబుతోడన్‌= దేవతలందరితో కలిసి; 
8 ఇ యఖ స్ట్‌ యి 

(త్రినయనుండు= ముక్కంటి (శివుడు); ఉండున్‌= నివసిస్తాడు; అది= ఆ దేవికాతీర్థం; జనులకున్‌= ప్రజలకు; సేవితము+ఐ= 
సేవించబడిందై; అనూన, ధర్మ, కామ+అర్థంబుల్‌= గొప్పవైన ధర్మపురుషార్జాన్ని. కామపురుషార్జాన్ని, అర్థవురుషార్థాన్ని; 
కావించున్‌= కలిగిస్తుంది. 


తాత్పర్యం: దేవిక అనే పుణ్యక్షేత్రంలో ముక్కంటి దేవగణాలతోపాటు నివసిస్తాడు. ఆ క్షేత్ర సందర్శనంవలన 

ప్రజలకు సాటిలేని ధర్మపురుషార్థం, కామపురుషార్థం, అర్ధ పురుషార్థం సంప్రాప్తిస్తాయి. 

వ. _ అర్హయోజన విసృృతంబై పంచయోజనాయామంబైన యద్దేవికానదియును, గామాఖ్యంబును, 
రుద్రతీర్థంబును, యజన యాజన బ్రహ్మ వాలుకంబులును, బ్రహ్మాది దేవతల దీర్చసత్రస్థానంబైన దీర్ణసత్రంబును 
సేవించినవారికి నిష్టసిద్ది యగు; వినశనంబను తీర్చంబున నదృశ్యంబై మేరువునకుం బోవు నెడ నాగోద్దేద, 
శివోద్దేద, చమసోద్దేదంబుల నెందేని సరస్వతి గానం బడియె నట్టి సరస్వతియందు నభిషిక్తులైనవారు 
నాగలోకంబు వడయుదురు; శశరూప పుష్కరంబులు గల శశయానం బను తీర్చంబున స్నానంబును 
గోసహస్రదానంబును సమంబు. 255 


ప్రతిపదార్థం: అర్హయోజన, విసృతంబు+ఐ= సగం ఆమడమేర విస్తరించి; పంచ, యోజన+ఆయామంబు+ఐన= అయిదు 
ఆమడల నిడివిగల; ఆ+దేవికానదియును; కామ+ఆఖ్యంబును= కామం అనే పేరుగల తీర్థంబును; రుద్రతీర్ణంబును; 
యజన, యాజన, (బ్రహ్మ వాలుకంబులును= యజ్ఞాలు చేయటం, యజ్ఞాలు చేయించటం సదా జరుగుతుండే (బ్రహ్మవాలుక 
తీర్చాలును; బ్రహ్మ+ఆది, దేవతల= బ్రహ్మమున్నగు దేవతలకు; దీర్హ సత్రస్థానంబు+ఐన= దీర్హ సత్రయాగం చేయటానికి 
యి యి థి యి 
స్థానమైన; దీర్హ స్వత్రంబును= దీర్హ సషత్రమనేతీర్జాన్ని; సేవించినవారికిన్‌= దర్శించిన వారికి; ఇష్టసిద్ది*అగు= కోరిన కోరికలు 
యా యి యి యి అ ౦6 
నెరవేరుతాయి; వినశనంబు+అను= వినశనం అనే; తీర్ణంబునన్‌= పుణ్యక్షేత్రంలో; అదృళ్యంబు+ఐ= కనిపించనట్టిదై; 
మేరువునకున్‌+పోవు+ఎడన్‌= మేరుపర్వతానికి పోయేదారిలో గల; నాగోద్భేద, శివోద్భేద, చమసోద్భేదంబులన్‌= నాగోద్భేదం, 
శివోద్భేదం, చమసోద్భేదం అనే తీర్చాలలో; ఎందు+ఏని= ఎందులోనైతే; సరస్వతి కానంబడియెన్‌= సరస్వతి కనబడినదో; అట్టి 
సరస్వతి+అందున్‌= ఆ సరస్వతీనదిలో; అభిషిక్తులు+ఐనవారు= స్నానంచేసినవారు; నాగ, లోకంబు= నాగలోకాన్ని; పడయుదురు= 
పొందుతారు; శశరూప, పుష్కరంబులు+కల= కుందేలు ఆకారంగల పద్మాలు ఉండే; శశయానంబు+అను తీర్థంబున= 
శశయానమనే పుణ్యక్షేత్రంలో; స్నానంబును= స్నానంచేయటమున్నూ; గో సహ(స్రదానంబును= వేయి ఆవులను దానం 
చేయటమున్నూ; సమంబు= సమానం. 


298 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఆమడలో సగం విస్తరించి, అయిదు ఆమడల నిడివి కల ఆ దేవికానదిని, మజియు కామం అనే 
పేరున్న పుణ్యక్షేత్రాన్ని, రుద్రతీర్థాన్ని, యజ్ఞాలు చేయటానికి, చేయించటానికి అనువైన బ్రహ్మవాలుకాన్ని, బ్రహ్మాది 
దేవతలు దీర్హసత్రమనే యజ్ఞం చేసినచోటయిన దీర్షసత్రాన్ని సేవించినవారికి కోరినకోరికలు ఈడేరుతాయి. వినశనం 
అనే తీర్థంలో కనిపించకుండ పోయిన సరస్వతీనది, మేరువుకు వెళ్ళేమార్గంలో ఉండే నాగోద్భేదం, శివోద్భేదం. 
చమసోద్భేదం అనే పుణ్యతీర్జాలలో ఎక్కడ కనబడుతుందో అటువంటి సరస్వతీనదిలో స్నానం చేసినవారు నాగలోకానికి 
వెళ్లుతారు. కుందేటి ఆకారంకల పద్మాలుండే శశయానం అనేతీర్ధంలో చేసే స్నానం వేయిగోవులను దానంచేయటంతో 
సమానం. 


మధ్యాక్కర. 

ఏ మేమ మున్ను పూజింపుదుము రుద్రు నిం దని వేడ్క 

తో మునికోటి దారున్న నీశు. డందొఅకును జ్రీతి 

గా మతిలోం గోటిరుద్రరూపముల్‌ గావించె నదియు 

భూమిం బ్రసిద్ధమై రుద్రకోటి నాం బొలిచి వెలింగె. 256 
ప్రతిపదార్థం: ఏము+ఏము+అ= మేము మేమే; ఇందు= ఇచట; మున్ను= ముందుగా; రుద్రున్‌= శివుడిని; పూజింపుదుము= 
అర్భిస్తాం; అని= అంటూ; వేడ్కన్‌= కుతూహలంతో; మునికోటి= బుషుల సముదాయం; తారు+ఉన్న= తామందరును 
ఉంటే; ఈశుండు= శివుడు; అందొజకును= అందరికిని; ప్రీతిగా= సంతోషం కలిగేటట్టుగా; మతిలోన్‌= సంకల్పంలో; 


కోటిరు[ద్ర, రూపముల్‌ కావించెన్‌= నూరులక్షల శివాకృతులను ఏర్పరచాడు; అదియు= ఆ చోటు; భూమిన్‌= భూమిలో; 
(ప్రసిద్దము+ఐ= ప్రఖ్యాతిని ఆర్జించి; రుద్రకోటి, నాన్‌= రుద్రకోటి అనబడుతూ; పొలిచి, వెలింగెన్‌= సొగసుగా శోభిల్లింది. 


తాత్పర్యం: “ఇక్కడ మేమే ముందు శివుడిని అర్భిస్తాం; కాదు, మేమే ముందు శివుడిని పూజిస్తాం'- అని 
పెక్కుమంది మహర్షులు కుతూహలంతో ఉండగా, శివుడు అందరికీ సంతోషం కలిగించటానికై కోటి రుద్రరూపాలలో 
ఆవిర్భవించాడు. ఆ దివ్యక్షేత్రం భూమిపై 'రుద్రకోటి' అనే పేరుతో ప్రసిద్దికక్కి ప్రకాశించింది. 

విశేషం: వృత్తలక్షణానికి ఈ ఆశ్యాసంలోని 22వ పద్యం విశేషవ్యాఖ్య చూడండి. 

వ. అందు రుద్రుం బూజసేసి రుద్రలోకప్రాప్తు లగుదురు. 257 
ప్రతిపదార్హం: అందున్‌= ఆ రుద్రకోటితీర్ణంలో; రుద్రున్‌= శివుడిని; పూజచేసి= అర్చించి; రుద్రలోక, (ప్రాప్తలు+అగుదురు= 
శివుడిలోకమైన కైలాసాన్ని పొందుతారు. 

తాత్పర్యం: అక్కడ రుద్రుడిని అర్భించినవారు శివలోకమైన కైలాసాన్ని పొందుతారు. 


క. నరనుత! నైమిశమున. బు । ష్కరముల మూటను జగత్రకాశితమై యి 
ద్దరణిం గురుక్షేత్రము దు । స్తరదురితౌఘముల కెల్ల దవ్వగుచుండున్‌. 258 


ప్రతిపదార్హం: నర, నుత!= నరులచేత పొగడబడినవాడా!; ఈ+ధరణిన్‌= ఈ భూలోకంలో; కురుక్షేత్రము= కురుక్షేత్రమనే 
ప్రదేశం; నైమిశమునన్‌= నైమిశమనే పుణతీర్ధం చేత; పుష్కరముల, మూయను= పుష్కరత్రయ తీర్జాలచేత; జగత్‌+ప్రకాశితము+ఐ= 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 20909 


ప్రపంచంలో మిక్కిలి (ప్రసిద్దమై; దుస్తర, దురిత+ఓఘములకు+ఎల్ల= దాట శక్యంకాని పాపాల సమూహాలకు అన్నిటికి; దవ్వు= 
దూరం; అగుచుండున్‌= అవుతుంటుంది. 


తాత్పర్యం: నరనుతుడవైనవాడా! ఈ లోకంలో కురుక్షేత్రం- నైమిశతీర్థం, పుష్కరత్రయం - అనే పుణ్యక్షేత్రాల 
చేత ప్రపంచప్రసిద్ధమై దాటరాని పాపసంఘాలన్నింటికి సుదూరంగా విలసిల్లుతూ ఉంటుంది. 


నిశేషం: కురుక్షేత్రం అనేక పుణ్యతీర్జాలకు ఉనికిపట్టైన 'పుణ్యభూమి”* - అని ఇందువలన వెల్లడౌతున్నది. 


తే... అమరలోకనివాసుల యండ్రు విబుధు । లా కురుక్షేత్రవాసుల; నదియు వినంగ 

నుత్తమంబు దృషద్వతి యుత్తరమున6 । దపనతేజ! సరస్వతి దక్షిణమున. 259 
ప్రతిపదార్థం: తపనతేజ!= సూర్యతేజస్సు వంటి తేజస్సు కలవాడా!; విబుధులు= జ్ఞానులు; ఆ, కురుక్షేత్ర నివాసులన్‌= ఆ 
కురుక్షేత్రప్రజలను; అమరలోక, నివాసులు+అ+అండ్రు= స్వర్గలోకంలో నివసించేవారే అని అంటారు; అదియు= ఆ 
కురుక్షేత్రమును; దృషద్వతి+ఉత్తరమునన్‌= దృషద్వతి అనే నదికి ఉత్తరదిక్కున; సరస్వతీ= సరస్వతీనదికి; దక్షిణమునన్‌= 
దక్షిణదిక్కులో; వినంగన్‌= వినటానికి; ఉత్తమంబు= శ్రేష్టమైనది. 


తాత్పర్యం: సూర్యతేజంవంటి తేజం కలవాడా! ఆ కురుక్షేత్రంలో నివసించే ప్రజలు స్వర్గలోకనివాసులే అని 
జ్ఞానుల మాట. సరస్వతీనదికి దక్షిణదిశలోను దృషద్వతీనదికి ఉత్తరదిక్కునను ఉత్తమంగా విలసిల్లుతూఉన్న ఆ 
కురుక్షేతంయొక్క మహిమ వీనులకు విందు చేస్తుంటుంది. 


వ. అక్కురుక్షేత్రశమంత పంచకంబుల నడుమ రామహ్రదంబు నడుమ. బితామహు నుత్తరవేది యనంబడునట్టి 
కురుక్షేత్రంబు ముట్టిన వారికి( గురుక్షేత్రంబునకుం బోయెద మనిన వారికి. గురుక్షేత్రంబున 
వసియించెదమని తలంచినవారికి సర్వపాపక్షయం బగు6; దదనంతరంబున విష్ణుస్ట్థానంబున విష్ణువు 
నర్పించిన నశ్వమేధ ఫలం బగు. బారిపఫ్లవం బను తీర్చమాడి యగ్నిష్టోమఫలంబు వడయుదురు; పృథివీతీర్దం 
బాడిన గోసహస్ర దానఫలం బగు; శాలూకిని యను తీర్దం బాడిన దశాశ్వమేధ ఫలం బగు; సర్పతీర్ధం బాడి 
యందు. దరండకుం డను ద్వారపాలకునిం జూచినవారి కిష్టసిద్ది యగు; నెందేని విష్ణుం డాదివరాహం 
బయ్యె నట్టి వరాహతీర్దం బాడినవారికి నగ్నిష్టోమ ఫలంబగు; నశ్వినీతీర్ధం బాడిన రూపవంతు లగుదురు; 
జయంతి యందు సోమతీర్ధ స్నానంబును, గృతశౌచతీర్చస్నానంబును రాజసూయ పౌండరీక సమంబు; 
లగ్నివటంబున, ముంజవటంబున నీశ్వరుం బూజించి గాణపత్యంబు వనడయుదురు; యక్షిణీతీర్ణమాడి 
యిష్టఫలంబులు వడయుదురు; కురుక్షేత్ర ద్వారంబు. బ్రదక్షిణంబు సేసినం బాపక్షయం బగు. 260 


ప్రతిపదార్థం: ఆ+కురుక్షేత్ర, శమంత పంచకంబుల నడుమన్‌= ఆ కురుక్షేత్రంలో ఉండే శమంత పంచకాలు అనే 
సరస్సులకు నడుమగల; రామహ్రదంబు నడుమన్‌= రామహ్రదం అనే సరస్సుకు మధ్య; పితామహు+ఉత్తరవేది+అనంబడు+అట్టి= 
(బ్రహ్మదేవుడియొక్క ఉత్తరవేది అనబడే; కురుక్షేతంబు= కురుక్షేత్రాన్ని; ముట్టినవారికిన్‌= స్పృశించినవారికి; కురుక్షేత్రంబున 
కున్‌+పోయెదము+అనిన వారికిన్‌= కురుక్షేత్రానికి పోతామనే వారికిన్నీ; కురుక్షేత్రంబునన్‌= కురుక్షేత్రంలో; వసియించెదము+అని= 
నివసిస్తామని; తలంచినవారికి= భావించినవారికి; సర్వపాపక్షయంబు+అగున్‌= సమస్తపాపాలు నశిస్తాయి; తద్‌+అనంతరంబునన్‌= 


300 శ్రీనుదాంధ్ర మహాభారతము 


అటుపిమ్మట; విష్ణుస్థానంబునన్‌= విష్ణువు ఉండేచోటున; విమ్ష్మవును+అర్చించినన్‌= విమ్లుదేవుడిని ఆరాధిస్తే; అశ్వమేధ, 
ఫలంబు+అగున్‌= అశ్వమేధం చేసిన పుణ్యం లభిస్తుంది; పారిప్టవంబు+అను, తీర్థము+ఆడీ= పారిప్టవం అనే తీర్థంలో 
స్నానంచేస్తే) అగ్నిష్టోమ, ఫలంబు= అగ్నిష్టోమం అనేయజ్ఞం చేసినపుణ్యం; పడయుదురు= పొందుతారు; పృథివీ, తీర్థంబు+ఆడినన్‌= 
పృథివీతీర్థంలో స్నానంచేస్తే) గో, సహస్ర, దాన, ఫలంబు+అగున్‌= వేయిఆవులను దానంచేసిన పుణ్యం దక్కుతుంది; 
శాలూకిని+అను, తీర్ణంబు+ఆడినన్‌= శాలూకిని అనేతీర్థంలో స్నానంచేస్తే; దశ+అశ్వమేధ, ఫలంబు+అగు= పది అశ్వమేధయాగాలు 
చేసిన పుణ్యం వస్తుంది; సర్పతీర్థంబు+ఆడి= సర్పతీర్థంలో స్నానంచేసి; అందున్‌= అచట ఉండే; తరండకుండు+అను= 
తరండకుడు అనే; ద్వారపాలకునిన్‌+చూచిన వారికి= ద్యారబంధాన్ని కావలా కాస్తున్న భటుడి వి([గ్రహాన్ని సందర్శించిన వారికి; 
ఇష్ట సిద్ది+అగున్‌= కోరినకోరికలు నెరవేరుతాయి; ఎందు+ఏనిన్‌= ఏ స్థలంలోనైతే; విమ్మండు= విష్ణుదేవుడు; ఆది, 
వరాహంబు+అయ్యెన్‌= మొదటి వరాహఅవతారం ఎత్తాడో; అట్టి= అటువంటి; వరాహతీర్థంబు+ఆడిన వారికిన్‌= ఆ వరాహతీర్ణంలో 
స్నానంచేసినవారికి; అగ్నిష్టోమ, ఫలంబు+అగున్‌= అగ్నిష్టోమయాగం చేసిన పుణ్యం లభిస్తుంది; అశ్వినీ తీర్థంబు+అడిన= 
అశ్వినీతీర్ణంలో స్నానంచేస్తే) రూపవంతులు+అగుదురు= అందంగల ఆకృతి కలవారు అవుతారు; జయంతి+అందు= 
జయంతి అనే ప్రదేశంలో ఉండే; సోమతీర్థస్నానంబును= సోమతీర్థంలో స్నానంచేయటమున్నూ; కృతశౌచతీర్థస్నానంబును= 
థి థి థి 
కృతశౌచమనే తీర్థంలో స్నానం చేయటమున్నూ; రాజసూయ, పౌండరీక సమంబులు= రాజసూయయాగంతో, పౌండరీక 
యాగంతో సమానాలు; అన్నివటంబునన్‌= అగ్నివటతీర్థంలో; ముంజవటంబునన్‌= ముంజవటమనే తీర్థంలో; ఈశ్వరున్‌+ 
పూబించి= శివుడిని అర్చించి; గాణపత్యంబు= గణాలపై ఆధిపత్యాన్ని; పడయుదురు= పొందగలరు; యక్షిణీతీర్థము-+ ఆడి= 
యక్షిణీతీర్థంలో స్నానం చేసి; ఇష్టఫ్టలంబులు+పడయుదురు= కోరిన కోరికలు పొందుతారు; కురుక్షేత్రద్యారంబున్‌= కురుక్షేత్రాన్ని 
ప్రవేశించే స్థలంలో కల ద్వారాన్ని; ప్రదక్షిణంబు+చేసినన్‌= ఎడమనుండి కుడివైపునకు భక్తిభావంతో చుట్టుతిరిగితే; పాప, 
క్షయంబు+అగు= పాపాలు నశిస్తాయి. 


తాత్పర్యం: ఆ కురుక్షేత్రంలో ఉండే శమంతపంచకాల నడుమగల, రామహ్రదం అనే సరస్సు మధ్య (బ్రహ్మదేవుడి 
ఉత్తరవేది ఉన్నది. అటువంటి కురుక్షేత్రాన్ని స్పృశించినవారికిన్నీ, కురుక్షేత్రానికి పోవాలని తలపోసినవారికిన్నీ, 
కురుక్షేత్రంలో నివసిస్తామని ఆలోచించినవారికిన్నీ సర్వపాపాలు నశిస్తాయి. అటుపిమ్మట విష్ణుస్టానంలో విష్ణుమూర్తిని 
అర్చిస్తే అశ్వమేధం చేసిన పుణ్యం లభిస్తుంది. పారిప్షవ తీర్థంలో స్నానంచేసినవారు అన్నిష్టోమయాగం చేసిన పుణ్యం 
పొందుతారు. పృథివీతీరంలో స్నానంచేస్తే వయిఆవులను దానంచేసిన పుణ్యం లభిస్తుంది. శాలూకిని అనే పుణ్యతీర్థంలో 
స్నానమాడితే పది అశ్వమేధయాగాల పుణ్యం లభిస్తుంది. సర్పతీర్థంలో స్నానంచేసి అక్కడ ఉండే తరండకుడు అనే 
ద్యారపాలకుడిని దర్శించిన వారికి కోరినకోరికలు ఈడేరుతాయి. ఎచట విష్ణుదేవుడు ఆదివరాహంగా అవతరించాడో 
అటువంటి వరాహతీర్ణంలో స్నానం చేసినవారికి అన్నిష్టోామయాగం చేసిన పుణ్యం లభిస్తుంది. అశ్వినీతీర్థంలో 
స్నానంచేసినవారికి అందమైన రూపాలు ఏర్పడుతాయి. జయంతిలో ఉండే సోమతీర్థంలో స్నానం చేస్తే రాజసూయ 
యాగం చేసినట్లే; కృతశౌచతీర్థంలో స్నానం చేస్తే పౌండరీకయజ్ఞం చేసినట్లే. అన్నివటక్షేత్రంలో, ముంజవటక్షేత్రంలో 
శివుడిని ఆరాధిస్తే గణాలపై ఆధిపత్యం లభిస్తుంది. యక్షిణీతీర్థంలో స్నానంచేస్తే కోరినకోరికలు ఈడేరగలవు. 
కురుక్షేత్రంలో ఉండే ప్రవేశద్యారానికి ప్రదక్షిణం చేస్తే పాపాలు నశిస్తాయి. 


క. వీరుండు క్షత్రియుల దన । దారుణ పరశువున జామదగ్ను్యుండు రౌద్రా 
కారుండు వధియించి తదీ |; యారుణమున నేనుమడువు లాపాదించెన్‌. 261 


ప్రతిపదార్థం: వీరుండు= పరాక్రమం కలవాడు: రౌద్ర+ఆకారుండు= కోపంతో కూడిన భయంకరమైన ఆకృతి కలవాడు; 
జామదగ్భ్యుండు= జమదగ్ని మహాముని కొడుకైన పరశురాముడు; క్షత్రియులన్‌= రాచకొలంవారిని; తన, దారుణ, పరశువునన్‌= 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 301 


భయానకమైన తన గండ్రగొడ్డలిచేత; వధియించి= చంపి; తదీయ+అరుణమునన్‌= తత్‌ సంబంధితమైన నెత్తురుచేత; ఏను 
మడువులు= ఐదు (కొలనులు) సరస్సులు; ఆపాదించెన్‌= కల్పించాడు. 


తాత్పర్యం: జమదగ్నిమహాముని పు(త్రుజైన పరశురాముడు వీరుడు, భయంకరాకారుడు అయి, గం(డ్రగొడ్డలి 
ధరించి రాచకొలంవారినందరిని సంహరించి వారిరక్తంతో ఐదు మడుగులు కల్పించాడు. 


వ. _ అందు. బితృతర్పణంబు సేసినం బితృదేవత లాతనికిం బ్రత్యక్షంబయి ' నీ కిష్టంబైన వరంబు వేండు' మనిన 
బరశురాముండు వారల కిట్లనియె. 262 


ప్రతిపదార్హం: అందున్‌= ఆ శమంతపంచకంలో; పితృ తర్పణంబు+చేసినన్‌= పితృదేవతలకు (శ్రాద్దకర్మలలో విడిచే నివాపాంజలి 
విడిస్తే, పితృదేవతలు= పితరులు; ఆతనికిన్‌= ఆ పరశురాముడికి; ప్రత్యక్షంబు+అయి= సాక్షాత్కరించి; నీకు+ఇష్టంబు+ఐన= 
నీకు ఇష్టమైన; వరంబు= కోరిక; వేడుము+అనినన్‌= కోరుకొమ్ము- అని అడుగగా; పరశురాముండు= పరశురాముడు; 
వారలకు= ఆ పితరులతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఆ శమంతపంచకమనే సరస్సులలో పితరులకు తర్పణాలు విడువగా పితృదేవతలు పరశురామునికి 
ప్రత్యక్షమై, నీకు ఇష్టమైన వరం కోరుకొనుమని అడుగగా, అతడు ఈ విధంగా అన్నాడు. 


తే. 'క్షత్రవధనైన పాపంబు గ్రాగవలయు! | గడంగి సద్దతియును నాకు. బడయవలయు; 
నివియు' బుణ్యతీర్ధంబులై యిద్దరిత్రిం ।; బరంగుచుండంగవలయు మీ కరుణ జేసె.” 263 


ప్రతిపదార్థం: మీ కరుణన్‌+చేసి= మీ దయవలన; క్షత్రవధన్‌+ఐన, పాపంబు= రాచకొలంవారిని సంహరించటంచేత సంక్రమించిన 
పాపం; క్రాగవలయున్‌= నళించాలి; కడ6గి= పూని; నాకున్‌= నాకు; సత్‌+గతియును= మంచిస్టానాన్ని- అంటే పుణ్యంవలన 
లభించే స్టానం; పడయవలయున్‌= లభించాలి; ఇవియున్‌= ఈ శమంతపంచకం అనే మడుగులు; పుణ్య, తీర్థంబులు+ఐ= 
పుణ్యం ఇచ్చేతీర్జాలై ఈ ధరిత్రిన్‌= ఈ భూమిపై; పరంగుచుండంగవలయున్‌= శోభిల్లుతూ ఉండాలి. 


తాత్పర్యం: 'రాచకొలంవారిని సంహరించటంచేత నాకు సం[క్రమించిన పాపం నళించాలి. నాకు పుణ్యలోకప్రాప్తి 
కలగాలి. ఈ శమంతపంచకాలనే సరస్సులు, ఈ భూలోకంలో పరమ పవిత్రతీర్దాలుగా శోభిల్హాలి. మీరు దయచేసి 
నాకు ఈ వరం ప్రసాదించ ప్రార్దన.” 

యి 


వ. _ అని పితృదేవతల వరంబునం బుణ్యతీర్ధంబుల. జేసి; నట్టి రామహ్రదంబు లాడినవారికి నశ్వమేధ ఫలంబగు!; 
గాయశోధనం బను తీర్దం బాడి కాయశుద్దు లగుదు; రెందేని విష్ణుదేవుండు లోకంబుల నుద్దరించె నట్టి 
లోకోద్దారం బను తీర్ధమాడి కులం బుద్ధరింతురు; శ్రీతీర్జం బాడి శ్రీమంతు లగుదురు; కపిలతీర్థం బాడి 
కపిల గో సహస్ర దాన ఫలంబు. బడయుదురు; సూర్యతీర్థం బాడి యం దుపవసించిన సూర్యలోక 
ప్రాప్తులగుదురు; గో భవనంబను తీర్చంబాడి గోనహస్రనమృద్దు లగుదురు; శంఖినీ తీర్థంబాడి 
యుత్తమరూపంబు వడయుదురు; యక్షేంద్ర తీర్దం బాడి తరండకుం డను ద్వారపాలకుం జూచినవారు 
సరస్వతీ స్నాతులైనవారు నగ్నిష్టోమఫలంబు వడయుదురు; మాతృతీర్ధ దర్శనంబునం బ్రజావ్యద్ది యగు; 
బ్రహ్మావర్తంబును, శరవణంబునుం జూచిన, సర్వవ్యాధి విముక్తు లగుదురు; శ్వావిల్లోమాపహం బను 


జ్‌ 


302 


శ్రీనుదాంధ్ర మహాభారతము 


తీర్చంబునం దేకాదశతీర్దంబులు గల; వందు. బ్రాణాయామంబు సేసిన విప్రులకు స్వలోమాపనయనం బగు; 
నెబుకుచేత నేయంబడి కృష్ణమృగంబు లెందేని నొక్కతీర్ధంబు సొచ్చి మానుషత్వంబు వడసె నట్టి మానుష 
తీర్దం బాడి సర్వదురిత విముక్తులై దేవత్వంబు వడయుదురు; దాని తూర్పున నొక్కయిరవున నాపగ యను 
మహానదిం బితృతర్పణంబు సేసి పితృదేవోద్దేశంబున నొక్కబ్రాహ్మణునకుం గుడువం బెట్టినం గోటిబ్రాహ్మణులు 
గుడిచిన ఫలంబగు6 బితృదేవతలు దృప్తియు నొందుదురు; బ్రహ్మోదుంబరంబు సప్తర్షి కుండంబు. 
గేదారంబును జూచి బ్రహ్మలోకంబు వదయుదురు; కపిల కేదారంబు6 జూచి పాపవిముక్తులై యదృశ్యు 
లగుదురు; సరకం బను తీరంబాడి కృష్ణచతుర్దశి నాం దీశ్వరుం బూజించి యెల్ల కోర్కులం బడయుదురు; 
మూండుకోట్ల కూపహ్రదంబులు గల యిలాస్పదం బను తీర్చంబాడి పితృతర్పణంబులు సేసినవారికి 
వాజపేయఫలం బగు గిందాన కింజప్యంబు లను తీర్ధంబులందుం జేసిన దాన జపంబు లక్షయంబు లగు; 
నారదతీర్ధం బైన యంబాజన్మంబునందు. బ్రాణత్యాగంబు సేసినవారు సర్వలోకంబులం బదయుదురు; 
శుక్లదశమిం బుండరీకం బను తీర్థంబాడి పొండరీక ఫలంబు వదయుదు; రందు వైతరణీస్నాతులై రుద్రునకు 
నమస్కరించి సర్వపాపవిముక్తు లగుదు; రెందేని దేవత లనేకసహస్రవర్షంబులు దపంబు సేసి రట్టి ఫలకీవనం 
బను తీర్థంబాడి యగ్నిష్టోమాతిరాత్రవ లంబులు వడయుదురు; ద్వెపాయనుం డనేకతీర్థంబులు 
మిశ్రీకరించుటం జేసి మిశ్రకం బనంబరంగిన తీర్దం బాడినవారికి సర్వతీర్దస్నానఫలం బగు; వ్యాస వనంబును 
మనోజవంబును మధువటియు నను తీర్ధంబుల నాడిన గో సహస్రదాన ఫలంబు వడయుదురు; కౌశికీ 
దృషద్వతీ సంగమంబున స్నాతులై సర్వపాప విముక్తు లగుదురు; కిందత్తంబున. దిలప్రస్టదానంబు సేసి 
పితరుల బుణంబు నీ గుదు; రహస్సుదిన తీర్దంబుల నాడి సూర్యలోకప్రాప్తు లగుదురు; మృగధూమంబున 
గంగాస్నాతులై మహాదేవు నర్దించిన మహాత్సు లశ్వమేధ ఫలంబు వడయుదురు; వామనం బను తీర్చంబాడి 
వామను నర్హించినవారు విష్ణులోకప్రాప్తు లగుదురు; పావనంబను తీర్ణంబాడి కులంబు పవిత్రంబు 
సేయుదురు; శ్రీకుంజంబున సరస్వతీ స్నాతులై యగ్నిష్ట్రోమ ఫలంబు వడయుదురు; బుషు లెందే నుండి 
యాత్రాపరులై కురుక్షేత్రంబునకుం బోదు రట్టి నైమిశకుంజం బాడి బుషితృప్తి సేయుదురు; బ్రహ్మతీర్హం బాడి 
వర్ణాంతరులు బ్రాహ్మణు లగుదురు; బ్రాహ్మణులు బ్రహ్మలోక ప్రాప్పు లగుదురు. 264 


ప్రతిపదార్థం: అని= ఆ విధంగా చెప్పి; పితృదేవతల వరంబునన్‌= పితరులు అను([గ్రహించిన వరంచొప్తున (ఆ శమంత 


పంచకాలను); పుణ్యతీర్థంబులన్‌+చేసెన్‌= పుణ్యక్షేత్రాలుగా చేశాడు; అట్టి= అటువంటి; రామహ్రదంబులు+ఆడిన వారికిన్‌= 
పరశురాముడు నిర్మించిన సరస్సులలో స్నానమాడినవారికి; అశ్వమేధఫలంబు+అగున్‌= అశ్వమేధయాగం చేసినపుణ్యం లభిస్తుంది; 
కాయశోధనంబు+అను, తీర్థంబు+ఆడి= కాయశోధనం అనే పుణ్యక్షేత్రంలో స్నానంచేసి; కాయశుద్దులు+అగుదురు=. శరీర 
శౌచాన్ని సంపాదించినవారవుతారు; ఎందు+ఏని= ఏ స్ట్థలమందైతే; విష్ణుదేవుండు= శ్రీమన్మహావిష్టువు; లోకంబులన్‌= ప్రపంచాలను; 
ఉద్ధరించెన్‌= సంరక్షించాడో; అట్టి= అట్టిచోట ఉండే; లోకోద్దారంబు+అను= లోకోద్దారం అనేతీర్థంలో; తీర్ణము+ఆడి= 
స్నానంచేసి; కులంబు+ఉద్దరింతురు= కులానికి అభ్యున్నతి కలుగజేస్తారు; శ్రీ తీర్ణంబు+ఆడి= శ్రీ తీర్థంలో స్నానంచేసి; 
శ్రీమంతులు+అగుదురు= సంపన్నులవుతారు; కపిలతీర్థంబు+ఆడి= కపిలతీర్థంలో స్నానంచేసి; కపిల, గో, సహస్ర, దాన, 
ఫలంబున్‌= కపిలవర్షంకల వేయి ఆవులను దానంచేసిన పుణ్యం; పడయుదురు= పొందుతారు; సూర్యతీర్థంబు+ ఆడి= 
సూర్యతీర్థంలో స్నానంచేసి; అందు+ఉపవసించిన= అందులో ఉపవాసం చేస్తే: సూర్యలోక ్రాప్తలు+అగుదురు= సూర్యలోకాన్ని 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 303 


పొందుతారు; గోభవనంబు+అనుతీర్థంబు+ఆడి= గోభవనం అనే తీర్థంలో స్నానమాడితే; గో, సహస్ర, సమృద్దులు+అగుదురు= 
వేయి ఆవుల సంపద కలవారు అవుతారు; శంఖినీ తీర్ధంబు+ఆడి= శంఖినీతీర్ణంలో స్నానంచేసి; ఉత్తమరూపంబు+పడయుదురు= 
మంచి ఆకృతిని పొందుతారు; యక్షేంద్ర తీర్ణంబు+ఆడి= యక్షేంద్రతీర్ణంలో స్నానంచేసి; తరండకుండు+అను; ద్వారపాలకున్‌+ 
చూచినవారు= ద్వ్యారపాలకుడిని సందర్శించినవారు; సరస్వతీ, స్నాతులు+ఐనవారున్‌= సరస్వతీనదిలో స్నానం చేసినవారు; 
అగ్నిష్టామ ఫలంబు= అగ్నిష్టోమ యాగంవలన లభించే పుణ్యం; పడయుదురు= పొందుతారు; మాతృతీర్హ, దర్శనంబునన్‌= 
మాతృతీర్జాన్ని చూడటంవలన; (ప్రజావృద్ధి+అగు= సంతానలాభం కలుగుతుంది; _బ్రహ్మావర్తంబును= (బ్రహ్మావర్తతీర్జాన్ని; 
శరవణంబును= శరవణతీర్జాన్ని; చూచిన= దర్శించగా; సర్వవ్యాధి విముక్తులు+అగుదురు= సర్వరోగాలనుండి విముక్తులు 
అవుతారు; శ్వావిల్లో మాపహంబు+అనుతీర్థంబునందు; ఏకాదశ తీర్ణంబులు= పదకొండు తీర్జాలు; కలవు; అందున్‌= అచట; 
'ప్రాణాయామంబు+చేసిన, విప్రులకు= ప్రాణాయామ యోగాభ్యాసం చేసిన బ్రాహ్మణులకు; స్వలోమ+ అపనయనంబు+ 
అగు= తమ వెండ్రుకలు తొలగిపోతాయి- అనగా పాపాలు నళిస్తాయి; ఎజుకుచేతన్‌= కిరాతకుడిచేత; ఏయంబడి= 
బాణంతో కొట్టబడి; కృష్ణమృగంబులు= నల్ల జింకలు; ఎందు+ఏనిన్‌= ఎచట; ఒక్కతీర్థంబు+చొచ్చి= ఒక పుణ్యక్షేత్రంలో 
(ప్రవేశించి; మానుషత్వంబు= మానుష్యరూపం; పడసెన్‌= పొందాయో; అట్టి; మానుషతీర్థంబు+ఆడి= మానుషమనే తీర్ణంలో 
'క్రుంకులిడి; సర్వదురిత, విముక్తులు+ఐ= సమస్తమైన పాపాలనుండి తొలగినట్టివారై; దేవత్వంబు+ పడయుదురు= అటువంటి 
దేవత్వం పొందుతారు; దాని తూర్పునన్‌= ఆ మానుషతీర్జానికి తూర్పున; ఒక్క+ఇరవునన్‌= యుక్తమైన స్టలంలో; ఆపగ+అను, 
మహానదిన్‌= ఆపగ అనే మహానదిలో; పితృతర్పణంబు+చేసి= పితరులకు (శ్రాద్దక్రియలు చేసి; పితృదేవ+ఉద్దేశంబునన్‌= 
పితృదేవతలను ఉద్దేశించి; ఒక్క, బ్రాహ్మణునకున్‌= ఒక్క విప్రునకు; కుడువన్‌+పెట్టిన= భోజనం తినిపిస్తే కోటిబ్రాహ్మాణులు= 
కోటిమంది బ్రాహ్మణులు; కుడిచిన= భోజనంచేసిన; ఫలంబు+అగున్‌= పుణ్యం కలుగుతుంది; పితృదేవతలు= పితరులు; 
తృప్తియున్‌+ఒందుదురు= తనివి చెందుతారు; (బ్రహ్మోదుంబరంబు= బ్రహ్మోదుంబరం అనేతీర్జాన్ని; సప్తర్షికుండంబున్‌= 
ఏడుగురు బుషులగుండం (తీర్జం); కేదారంబును= కేదారాన్ని; చూచి= దర్శించి; (బ్రహ్మలోకంబు+ పడయుదురు= 
సత్యలోకం పొందుతారు; కపిల కేదారంబున్‌+*చూచి= కపిల కేదారమనే పుణ్యక్షేత్రాన్ని సందర్శించి; పాపవిముక్తులై= పాపంనుండి 
తొలగినవారై; అదృశ్యులు+అగుదురు= కనిపించనివారు కాగలరు; సరకంబు+అను, తీర్థంబు+ఆడి= సరకమనే తీర్థంలో 
స్నానంచేసి; కృష్ణచతుర్రశినాండు= కృష్ణపక్షంలోని చతుర్హశినాడు; ఈశ్వరున్‌+పూబించి= శివుడిని ఆరాధించి; ఎల్ల కోర్కులన్‌= 
అన్ని కోరికలను; పడయుదురు= పొందుతారు; మూండు, కోట్ల, కూప, (హ్రదంబులు+కల= మూడుకోట్ల నూతులు కల; 
ఇలాస్పదంబు+అను, తీర్ధంబు+ఆడి= ఇలాస్పదం అనే తీర్ణంలో స్నానంచేసి; పితృ తర్చణంబులు+ చేసినవారికి= పితరులకు 
(శ్రాద్ధకర్మలు నిర్వర్తించినవారికి; వాజపేయ, ఫలంబు+అగున్‌= వాజపేయయాగం చేసిన పుణ్యం దక్కుతుంది; కిందాన, 
కింజప్యంబులు+అను, తీర్థంబులందున్‌= కిందానం, కింజప్యం అనేతీర్జాలలో; చేసిన, దాన, జపంబులు= చేసిన దానాల 
వలన, జపాలవలన లభించే పుణ్యాలు; అక్షయ్యంబులు+అగు= తరుగనట్టివి కాగలవు; నారద, తీర్ణంబు+ఐన= నారద 
మహర్షి ప్రతిష్టించిన; అంబా జన్మంబునందున్‌= అంబాజన్మం అనేతీర్ణంలో; (ప్రాణత్యాగంబు+చేసినవారు= అసువులు 
వీడినవారు; సర్వలోకంబులన్‌+పడయుదురు= సమస్తలోకాలను పొందగలరు; శుక్షదశమిన్‌= శుక్షపక్షంలోని దశమినాడు; 
పుండరీకంబు+అను, తీర్ధంబు+ఆడి= పుండరీకం అనేతీర్థంలో స్నానంచేసి; పౌండరీక ఫలంబు= పౌండరీకయజ్ఞం చేసినపుణ్యాన్ని; 
పడయుదురు= పొందుతారు; అందున్‌= అచట; వైతరణీ, స్నాతులు+ఐ= వైతరణీ నదిలో స్నానంచేసినవారై; రుద్రునకు= 
శివుడికి; నమస్కరించి= వందనమాచరించి; సర్వ, పాప, విముక్తులు+అగుదురు= సమస్త పాపాలనుండి తాలగుతారు; 
ఎందేని= ఏ స్థలంలో; దేవతలు= అమరులు; అనేక, సహస్ర, వర్షంబులు= పెక్కువేల ఏండ్లు: తపంబు చేసిరి= తపస్సు 
చేశారో; అట్టి= ఆ స్థలమైన; ఫలకీవనంబు+అను తీర్థంబు+ఆడి= ఫలకీవనమనే తీర్థంలో స్నానంచేసి; అగ్నిష్టోమ+అతిరాత్ర, 
ఫలంబులు= అగ్నిష్టామం, అతిరాత్రం అనే యజ్ఞాలు చేసిన పుణ్యాలు; పడయుదురు= పొందుతారు; ద్వైపాయనుండు= 
వేదవ్యాసమహర్షి అనేక, తీర్థంబులు= పెక్కు పుణ్యతీర్జాలను; మిశ్రీకరించుటన్‌+చేసి= కలపటంచేత; మి(శ్రకంబు+అనన్‌+పరం 
గిన= మి[శ్రకం అని పిలువబడిన; తీర్థంబు+ఆడినవారికి= తీర్థంలో స్నానంచేసిన వారికి; సర్వ, తీర్ధ స్నాన, ఫలంబు+అగున్‌= 


304 శ్రీనుదాంధ్ర మహాభారతము 


సమస్త తీర్చాలలో స్నానంచేసిన పుణ్యాలు దక్కుతాయి; వ్యాసవనంబును= వ్యాసవనమనే తీర్థమును; మనోజవంబును= 
మనోజవం అనే తీర్థమును; మధువటియును= మధువటిఅనే తీర్థమును; అను తీర్థంబులన్‌+ఆడిన= అనేతీర్జ్దాలలో స్నానంచేస్తే; 
గో, సహస్ర, దాన, ఫలంబు= వేయి ఆవులను దానం చేసినపుణ్యాన్ని; పడయుదురు= పొందుతారు; కౌశికీ, దృషద్వతీ, 
సంగమంబునన్‌= కౌశికీ దృషద్వతులు కలిసినచోట; స్నాతులు+ఐ= స్నానం చేసినవారై; సర్వ పాప విముక్తులు+అగుదురు= 
అన్ని పాపాలనుండి తొలగినవారగుదురు; కిందత్తంబునన్‌= కిందత్తం అనే తీర్ధంలో; తిల ప్రస్థ దానంబు+చేసి= ఒకప్రస్థం 
తిలలు (నువ్వులు) దానంచేసి; పితరుల, బుణంబున్‌= పితృదేవతల బుణాన్ని; ఈంగుదురు= తీర్చుకొంటారు; అహస్‌+సుదిన 
తీర్థంబులన్‌+ఆడి= అహస్సు, సుదినం అనే తీర్చాలలో స్నానంచేసి; సూర్యలోక ప్రాప్తులు+అగుదురు= సూర్యలోకం పొందుతారు; 
మృగధూమంబునన్‌= మృగధూమక్షేత్రంలో; గంగాస్నాతులు+ఐ= గంగలో స్నానంచేసినవారై; మహాదేవున్‌= శివుడిని; అర్చించిన= 
ఆరాధించిన; మహాత్ములు= మహానుభావులు; అశ్వమేధ ఫలంబు= అశ్వమేధయాగం చేసినపుణ్యం; పడయుదురు= పొందుతారు; 
వామనంబు+అను తీర్ధంబు+ఆడి= వామనమనే తీర్ణంలో స్నానంచేసి; వామనున్‌+అర్చించినవారు= వామనదేవుని ఆరాధించిన 
వారు; విష్ణులోకప్రాప్తలు+అగుదురు= విష్ణులోకాన్ని పొందుతారు; పావనంబు+అను తీర్థంబు+ఆడి= పావనమనే తీర్థంలో 
స్నానంచేసి; కులంబు= వంశాన్ని; పవిత్రంబు+చేయుదురు; శ్రీకుంజంబునన్‌= శ్రీకుంజతీర్థంలో; సరస్వతీ స్నాతులు+ఐ= 
సరస్వతీనదిలో స్నానంచేసి; అగ్నిషప్టోమఫలంబు= అగ్నిష్టోమం అనే యజ్ఞం చేసిన ఫలితం; పడయుదురు= పొందుతారు; 
బుషులు+ఎందేని+ఉండి= మునులు ఎచటినుండి; యాత్రాపరులు+ఐ= పయనం మొదలుపెట్టి; కురుక్షేత్రంబునకున్‌= 
కురుక్షేత్రానికి; పోదురు= వెళ్ళుతారో; అట్టి= ఆ; నైమిశకుంజంబు+ఆడి= నైమిశకుంజతీర్థంలో స్నానంచేసి; బుషితృప్తి= 
మునులకు సంతృప్తి; చేయుదురు= చేస్తారు; బ్రహ్మతీర్ణంబు+ఆడి= (బ్రహ్మతీర్థంలో స్నానంచేసి; వర్ణాంతరులు= ఇతర 
వర్లస్టులు; (బ్రాహ్మణులు+అగుదురు= బ్రాహ్మణులుగా అవుతారు; బ్రాహ్మణులు; బ్రహ్మలోక, '్రాప్పలు= సత్యలోకాన్ని 
పొందినవారు; అగుదురు= అవుతారు. 


తాత్పర్యం: అని పితృదేవతలను (ప్రార్ధించి వారి వరంవలన శమంతపంచక సరస్సులను పుణ్యతీర్జాలుగా చేశాడు. 
అటువంటి పరశురాముడి మడుగులలో స్నానంచేసినవారికి అశ్వమేధయాగం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. కాయశోధనం 
అనేతీర్థంలో స్నానంచేస్తే దేహశౌచం సిద్దిస్తుంది. ఏచోట విష్ణుదేవుడు లోకాలను ఉద్దరించాడో ఆ స్థలానికి లోకోద్దారం 
అనే'ప్రఖ్యాతి ఏర్పడింది. అచట స్నానం చేసినవారు తమ వంశాన్ని ఉద్ధరిస్తారు. శ్రీతీర్థంలో స్నానంచేస్తే సంపద 
కలుగుతుంది. కపిలతీర్థంలో స్నానంచేస్తే ఇంచుక ఎరుపు ఇంచుక నలుపు గల ఆవులు వేయింటిని దానంచేసిన 
పుణ్యం లభిస్తుంది. సూర్యతీర్థంలో స్నానంచేసి ఉపవాసం చేస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుంది. గోభవనం అనేతీర్థంలో 
స్నానంచేస్తే వేలకొలది ఆవులు కలవారవుతారు. శంఖినీతీర్ణంలో స్నానమాడితే అందమైన ఆకృతి లభిస్తుంది. 
యక్షేంద్రతీర్థంలో స్నానంచేసి తరండకుడు అనే ద్వారపాలకుడిని సందర్శించినవారు, సరస్వతీనదిలో స్నానం 
చేసినవారు అన్నిష్టోామయాగం చేసినపుణ్యం పొందుతారు. మాతృతీర్జాన్ని సందర్శించినవారికి సంతానవృద్ది అవుతుంది. 
బ్రహ్మావర్తం, శరవణం అనే తీర్జాలు సందర్శించినవారు సమస్త రోగాలనుండి విముక్తి చెందుతారు. శ్యావిల్లోమాపహం 
అనే తీర్థంలో పదకొండు తీర్చాలు ఉన్నాయి. అందులో (ప్రాణాయామం చేసి యోగాభ్యాసం చేసిన బ్రాహ్మణులకు 
(పాపాలు నళించినందుకు సూచకంగా) తమ తమ కేశాలు తొలగిపోతాయి. కిరాతుడిబాణంచేత కొట్టబడి ఎచట 
లేళ్ళు (కృష్ణజింకలు) మనుజరూపం పొందాయో ఆ స్థలంలో మానుషతీర్థం వెలిసింది. ఆ తీర్థంలో స్నానంచేసినవారు 
సర్వపాపాలు తొలగి దేవత్వం పొందుతారు. ఆ మానుషతీర్జానికి తూరుపుదిక్కున నిర్లీతస్టలంలో “ఆపగి అనే 
నదిలో పితృదేవతలకు (శ్రాద్ధకర్మలు నిర్వహించి, పితరులను ఉద్దేశించి ఒక (బ్రాహ్మణుడికి భోజనం పెట్టితే, కోటి 
మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసిన పుణ్యం లభిస్తుంది. పితృదేవతలు తనివి చెందుతారు. బ్రహ్మోదుంబరం, 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 305 


సప్తర్షికుండం, కేదారం అనే తీర్థాలను సందర్శిస్తే బ్రహ్మలోకప్రాప్తి అవుతుంది. కపిల కేదారం అనే తీర్జాన్ని 
చూచినవారు పాపాలు తొలగి అదృశ్యులౌతారు. సరకం అనే తీర్థంలో స్నానం చేసి కృష్ణపక్షంలోని చతుర్షశినాడు 
శివుడిని అర్చిస్తే కోరిన కోరికలు అన్నీ సిద్ధిస్తాయి. మూడుకోట్ల నూతులు కల ఇలాస్పదం అనేతీర్థంలో స్నానంచేసి 
పితరులకు తర్పణాలు విడిస్తే వారికి వాజపేయయాగం చేసిన పుణ్యం లభిస్తుంది. కిందానం, కింజప్యం అనేతీర్థాలలో 
చేసిన దానాల, జపాల పుణ్యాలు ఎన్నటికీ తరుగవు. నారదమహర్షి నిర్మించిన అంబాజన్మం అనేతీర్థంలో అసువులు 
వదిలితే సమస్త పుణ్యలోకాలను పొందగలరు. శుక్షపక్షదశమినాడు పుండరీకం అనేతీర్హంలో స్నానం చేస్తే పుండరీకయజ్ఞం 
చేసినపుణ్యం లభిస్తుంది. అందులోని వైతరణీనదిలో స్నానంచేసి శివుడికి వందనమాచరిస్తే సర్వపాపాలు తొలగిపోతాయి. 
ఎచట దేవతలు వేలకొలది సంవత్సరాలు తపస్సు చేశారో అటువంటి ఫలకీవనం అనే తీర్థంలో స్నానం చేస్తే 
అగ్నిష్టోమం, అతిరాత్రం అనే యజ్ఞాలు చేసినపుణ్యం లభిస్తుంది. వేదవ్యాసమహర్షి పెక్కుతీర్జాలను కలయబోసి 
మి(శ్రకం అనేతీర్జాన్ని నిర్మించాడు. అచట స్నానం చేసినవారికి సర్వతీర్థాలలో స్నానమాడినపుణ్యం చేకూరుతుంది. 
వ్యాసవనం, మనోజవం, మధువటి అనేతీర్థాలలో స్నానంచేస్తే వేయిఆవులను దానం చేసిన పుణ్యం లభిస్తుంది. 
కౌశికీనది, దృషద్వతీనది కలిసేచోట స్నానం చేసినవారు సమస్తపాపాలనుండి విముక్తులవుతారు. కిందత్తతీర్థంలో ఒక 
ప్రస్టం కొలతగల తిలల (నువ్వుల) ను దానంచేస్తే పితరుల బుణాన్ని తీర్చుకొంటారు. అహస్సు, సుదినం 
అనేతీర్దాలలో స్నానంచేస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుంది. మృగధూమం అనే క్షేత్రంలో గంగాస్నానంచేసి శివుడిని ఆరాధించిన 
మహాత్ములకు అశ్వమేధఫలం లభిస్తుంది. వామనం అనేతీర్థంలో స్నానంచేసి వామనవిష్షువును ఆరాధించినవారు 
విష్ణులోకానికి వెళ్ళుతారు. పావనం అనే తీర్థంలో స్నానంచేసినవారు వంశాన్ని పవిత్రం చేస్తారు. శ్రీకుంజం అనే 
తీర్జాన్ని దర్శించి సరస్వతీనదిలో స్నానంచేసేవారు అన్నిష్టోమయాగం చేసినపుణ్యం పొందుతారు. బుషులు ఎచటనుండి 
కురుక్షేత్ర తీర్రయా[(త్రను మొదలుపెట్టుతారో అట్టి నైమిశకుంజం అనేతీర్థంలో స్నానంచేస్తే బుషులకు సంతృప్తి 
కలుగుతుంది. బ్రహ్మతీర్ధంలో స్నానమాడితే తదితర వర్ణాలవారు బ్రాహ్మణులు అవుతారు. బ్రాహ్మణులు అచట 
స్నానం చేస్తే వారికి బ్రహ్మలోకం సిద్దిస్తుంది. 
నిశేషం; ఆయా తీర్చాలలో (క్రుంకులిడితే లభించే ఆయా పుణ్యఫలితాలు ఇందులో వివరించబడ్డాయి. ఆయా తీర్చాలు 
సార్ధకాలు. అయితే శ్వావిల్లోమాపహం అనేతీర్జానికి అర్ధం అనుశీలించదగింది. శ్వావిత్‌ అంటే ఏదుపంది; శ్యావిల్లోమం అంటే 
ఏదుపందిలోమం. లోమం= రోమం. ఉపనయనంలో ఏదుపంది రోమస్పర్శ శా(స్తవిహితం. ఏతద్దోష నివారకమైన పుణ్యక్షేత్రం 
శ్యావిల్లోమాపహం. అందులో ప్రాణాయామం చేసిన విప్రులకు స్వకీయ రోమాలు (స్వలోమాలు) తొలగిపోతాయి. అంటే, వారి 
పాపాలు నశిస్తాయి అని భావం. “రోమా ణ్యాత్రిత్య పాపాని” పాపాలు రోమాలను ఆశ్రయించి ఉంటాయి అనటం ప్రాచీన 
సంప్రదాయం. 
సీ. _ అనఘుయడు మంకణుం డను నొక్క బ్రహ్మర్షి । తన చేయి వ్రయ్యంగ దర్ధం గొనిన 

సాంద్రమై శాకరసం బందు నిర్గతం । బగుడును హర్షించి యాడుచున్న 

జూచి సహింపక సురలును మునులును । హరుపాలి కరిగి 'దేవాదిదేవ! 

మునినృత్త మే విధంబున నివృత్తం బగు । నట్లుగా. జేయవే యనిన హరుండు 


ఆ. _ దపసిరూప మపుడు ధరియించి యమ్ముని । కడకు వచ్చి, 'యేమి కారణమున 
నాడె? దేమి విస్తయం బిందు. జూచితి? । చెప్ప నుచిత మేని. జెప్పు' మనిన. 265 


306 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనఘుండు= పాపరహితుడు (మహాత్ముడు); మంకణుండు+అను+ఒక్క, బ్రహ్మశ+బుషి= మంకణుడు అనే 
పేరుకల ఒక (బ్రహ్మజ్ఞానం ఆర్జించిన ముని (బ్రహ్మ+బుషి= బ్రహ్మర్షి; తనచేయి చీలేటట్టు; దర్చ్భన్‌+కొనినన్‌= దర్భను 
పట్టుకోగా- అంటే దర్భను పట్టుకొన్నపుడు అతడి చేయి చీలగా; సాంద్రము+ఐ= దట్టమై; అందు= ఆ తెగిన చేతినుండి; 
శాకరసంబు= ఆకుకూరల (ద్రవం; నిర్ల్గతంబు+అగుడును= కారుతుంటే; హర్షించి= సంతోషించి; ఆడుచున్నన్‌= నృత్యం 
చేస్తుండగా; చూచి= అరసి; సహింపక= ఓర్చుకొనలేక; సురలును= దేవతలును; మునులును= బుషులును; హరుపాలికిన్‌= 
శివుడి దగ్గరకు; అరిగి= వెళ్ళి; దేవ+ఆదిదేవ!= దేవుళ్లలో మొదటి దేవుడివైనవాడా!; మునినృత్తము= బుషియొక్క నాట్యం; 
ఏ+విధంబునన్‌= ఏ రీతిగా; నివృత్తంబు+అగున్‌= ఆపివేయబడునో; అట్టుగాన్‌= ఆ విధంగా; చేయవే+అనినన్‌= చేయుమని 
(ప్రార్టించగా; హరు.డు= శివుడు; తపసి రూపము+అపుడు, ధరియించి= తపస్వి ఆకారం అపుడు ధరించి; ఆ+మునికడకున్‌= 
ఆ బుషి దగ్గరికి; వచ్చి= అరుదెంచి; ఏమి, కారణమునన్‌= ఏ హేతువు చొప్పున; ఆడెదు= నృత్యం చేస్తున్నవాడివి; ఇందున్‌= 
దీనిలో; ఏమి, విస్మయంబు+చూచితి= ఏ ఆశ్చర్యకరమైన విషయాన్ని చూచావు?; చెప్పన్‌+ఉచితము+ఏనిన్‌= చెప్పటం 
భావ్యమైతే; చెప్పుము+అనిన= వచింపుము అనగా. 


తాత్పర్యం: పాపరహితుడైన మంకణుడు అనే బ్రహ్మర్షి దర్భ పట్టుకొన్నపుడు అతడి చేయి తెగి అందులోనుండి 
ఆకుకూర(ద్రవం కారసాగింది. అంత సంతోషించి ఆ ముని నృత్యం చేయ నారంభించాడు. ఆ మంకణమహాముని 
అవిరళనృత్యాన్ని చూడలేక దేవతలూ, మునులూ శివుడిపాలికి వెళ్ళి 'ఓ దేవాదిదేవా! మంకణమహాముని నృత్యం 
మానేటట్టు చేయుము” అని ప్రార్థించారు. అంత శివుడు ఒక తపసి ఆకృతి ధరించి వచ్చి “'మంకణమహామునీ! నీవు 
ఎందుకు ఇట్లా నృత్యం చేస్తున్నావు? ఇందులో నీవు చూచిన వింత ఏమిటి? చెప్పటం ఉచితమని నీకు తోస్తే 
దయచేసి చెప్పప్రార్థన' అని అడిగాడు. 


వ. _ 'నాకరంబున శాకరసంబు వెలువడిన విస్మితుండ నయి హర్షించి యాడెద' ననిన “నిది యేమి విససయంబు; 
దీనిం జూడు" మని హరుండు తన యంగుష్టంబున యంగుళి తాడనంబు చేసిన నందు హిమసన్నిభం 
బయిన భస్మంబు వెలువడినం జూచి, లజ్జితుం డయి 'నీవు పరమేశ్వరుండ” వని నమస్కరించి, 
వేదమంత్రంబుల స్తుతియించి. 'దేవా! నీ ప్రసాదంబున నాకు6 దపోవర్దనంబు గావలయు' ననిన, 
నమ్మునివరునకు నీశ్వరుండు గరుణించి 'నీకు. దపోవర్దన మగు; నేను నీ యాశ్రమంబున నుండుదు 
ననియె; నట్టి సప్తసారస్వతతీర్థంబు లాడినవారికి సారస్వతసిద్ది యగు; బ్రహ్మాదిదేవతలచే నధిష్టితంబు లయిన 
యౌశనసతీర్దంబును గపాలమోచనంబు, విశ్వామిత్రంబుం గార్తికేయంబు ననియెడు తీర్చంబుల నాడి 
పాపవిముక్తు లయి బ్రహ్మలోకంబు వడయుదురు. 266 

ప్రతిపదార్హం: నా, కరంబునన్‌= నా చేతిలో; శాక, రసంబు= ఆకుకూరలనుండి వెలువడేటటువంటి ద్రవం; వెలువడినన్‌= 

కారిన; విస్మితుండను+అయి= అచ్చెరువు చెందినవాడినై; హర్షించి= సంతోషించి; ఆడెదన్‌= నృత్యం చేస్తున్నాను; అనినన్‌= 
అని చెప్పగా; హరుండు= శివుడు; ఇది+ఏమి, విస్మయంబు= ఇదేమి వింత?; దీనిన్‌+చూడుము+అని; తన, అంగుష్టంబునన్‌= 
తనచేతి బొటన(్రేలిపై; అంగుళి, తాడనంబు, చేసినన్‌= (వ్రేలితో కొట్టగా; అందు= అచటినుంచి; హిమ, సన్నిభంబు+అయిన= 
మంచుతో సమానమైన (తెల్లనైన); భస్మంబు= బూడిద; వెలువడినన్‌= బయటికి రాగా; చూచి= అరసి; (మంకణుడు); 
లజ్జితుండు+అయి= సిగ్గుచెందినవాడయి; నీవు, పరమేశ్వరుండవు+అని= నీవు పరమశివుడివని; నమస్కరించి= వందనంచేసి; 
వేదమంత్రంబుల, స్తుతియించి= వేద మంత్రాలతో (ప్రస్తుతించి; దేవా!= ఈశ్వరా! నీ, ప్రసాదంబు= నీ అనుగ్రహంవలన; 
నాకున్‌; తపస్‌+వర్దనంబు= తపస్సుయొక్క అభివృద్ధి; కావలయున్‌= జరగాలి; అనినన్‌= అని పలుకగా; ఆ+మునివరునకున్‌= 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 307 


ఆ బుషిశ్రేష్టుడికి; ఈశ్వరుండు= శివుడు; కరుణించి= దయగలిగి; నీకున్‌+తపోవర్హనము+అగున్‌= నీకు తపస్సుయొక్క 
అభివృద్ది అవుతుంది; నేను, నీ+ఆశ్రమంబునన్‌+ఉండుదున్‌= నేను నీ ఆశ్రమంలో ఉంటాను; అనియెన్‌= అని అన్నాడు; 
అట్టి= అటువంటి (మహిమగల); సప్త సారస్వత తీర్థంబులు= సప్త (ఏడు) సారస్వతతీర్థాలు అనబడే వాటిలో; ఆడిన వారికిన్‌= 
స్నానంచేసినవారికి; సారస్వతసిద్ధిా-అగు= సరస్వతికి సంబంధించిన (సంగీత, సాహిత్యశాస్త్రు జ్ఞానం లభిస్తుంది, అభినివేశం 
ఏర్పడుతుంది; బ్రహ్మ+ఆది దేవతలచేన్‌= (బ్రహ్మ మొదలయిన దేవతలచేత; అధిస్టితంబులు+అయిన= అధిస్టించబడినవైన; 
జౌశనస తీర్జంబును= జొశనసం అనే తీర్థమున్నూ; కపాల మోచనంబు= కపాలమోచనమున్నూ; విశ్యామిత్రంబున్‌= 
విశామిత్రమున్నూ; కార్తికేయంబున్‌= కార్తికేయమున్నూ; అనియెడు తీర్థంబులన్‌+ఆడి= అనబడే తీర్జాలలో స్నానంచేసి; 
పాపవిముక్తులు+అయి= పాపాలనుంచి తొలగినట్టివారయి; (బ్రహ్మలోకంబు+పడయుదురు= సత్యలోకాన్ని పొందుదురు. 


తాత్పర్యం: 'నా చేతినుండి శాకద్రవం వెలువడితే అచ్చెరువు చెంది ఆనంద తన్మయత్వంతో నృత్యం చేస్తున్నాను” 
అని మంకణమహర్షి పలికాడు. అంత తపసిరూపంలో ఉన్న శివుడు “ఇదేమి వింత? నాచేతిని చూడుము” అని 
బొటనవేలిని వ్రేలితో కొట్టాడు. అందుండి మంచువలె తెల్లనైన బూడిద వెలువడటం చూచి మంకణమహాముని 
సిగ్గుపడి 'నీవు పరమేశ్వరుడివి' అని నమస్కరించి వేదమంత్రాలతో ప్రస్తుతించి, 'దేవా! నీ అను[గ్రహంవలన నాకు 
తపోవృద్ది కావా' లని అనగా, ఆ మహర్షిని ఈశ్వరుడు కరుణించి “నీకు తపోవృద్ది అవుతుంది, నేను నీ ఆశ్రమంలో 
ఉంటాను” అని చెప్పాడు. అటువంటి సప్త సారస్వతాలు అనే తీర్థాలలో స్నానంచేసినవారికి సారస్వతంలో సమగ్రప్రాప్తి 
ఏర్పడుతుంది. బ్రహ్మాదిదేవతలచేత అధివసించబడినవైన జొశనసం, కపాలమోచనం, విశ్వామిత్రం, కార్తికేయం అనే 
తీర్చాలలో స్నానంచేస్తే పాపాలనుండి విముక్తులై సత్యలోకాన్ని పొందుతారు. 


క. వేదములయందు వినంగ6 బృ । థూదకతీర్ధంబ యుత్తమోత్తమము సురేం 
ద్రాది సురవరులకును వ్యా । సాది మహాయోగివరుల కాస్పద మగుటన్‌. 267 


ప్రతిపదార్హం: వేదముల+అందున్‌= వేదాలలో; వినంగన్‌= వినగా; పృథూదక, తీర్ధంబు+అ= పృథూదకం అనే పుణ్యక్షేత్రమే; 
సురేంద్ర+ఆది, సురవరులకును= దేవేంద్రుడు మున్నగు దేవతాశ్రేష్టులకును; వ్యాస+ఆది, మహాయోగి, వరులకు= వ్యాసుడు 
మున్నగు గొప్ప యోగిశ్రేష్టులకు; ఆస్పదము+అగుటన్‌= నెలవు అవటంచేత; ఉత్తమ+ఉత్తమము= మేలితీర్జాలలోకెల్ల మేల్తరమైనది. 


తాత్పర్యం: వేదాలలో ప్రస్తావించబడిన పుణ్యతీర్థం పృథూదకతీర్థం దేవేంద్రుడు మున్నగు దేవతలకున్నూ, వ్యాసుడు 
మున్నగు యోగివరేణ్యులకున్నూ నెలవు కావటంచేత అది ఉత్తమోత్తమం. 


వ. _ అందు శరీరత్యాగంబు చేసినవార లపారపాపవిముక్తులై ముక్తు లగుదురు; సురకన్యా సరస్వతీ సంగమ 
స్నాతులైనవారు బ్రహ్మహత్యాది పాతకంబులవలన6 బాయుదురు; దర్దినిర్మితంబైన యర్ధకీల తీర్థం బాడిన 
శూద్రులు బ్రాహ్మణు లగుదురు, బ్రాహ్మణులు పరమసిద్దు లగుదురు; శతంబును సహస్రంబును నను తీర్థంబు 
లందు. జేసిన జపదానోపవాసంబులు శతసహస్రగుణంబులగు; వేల్పు లెల్లం గుమారు సేనాపతింగా నెందే 
నబభిషేకించి రట్టితైజసం బను తీర్దంబును దాని తూర్పున నుండు కురుతీర్జంబును స్వర్గద్వారం బను 
తీర్థంబును జూచినవారికి స్వర్గద్వారంబు వివృతం బగు; రుద్రపత్ని యను తీర్థంబున శంకరనారాయణుల 


నర్దించి సర్వదుఃఖ విముక్తు లగుదురు; స్వస్తిపురంబు€ బ్రదక్షిణంబు సేసి గో సహస్ర దాన ఫలంబు 


308 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వడయుదురు; గంగమడువున నొక్కకూపంబున మూండుకోట్ల తీర్చంబుల సన్నిహితంబులై యుండు; నందు 
గృతస్నాను లయినవారికి సర్వతీర్దస్నానఫలం బగు; బదరీవనంబునందు వసిష్టాశ్రమంబునం ద్రిరాత్రంబులు 
బదరీఫల భక్షణంబు సేసి పాపవిముక్తు లగుదు; రేకరాత్రం బను తీర్చంబున నేకరాత్రోపవాసంబు సేసి 
బ్రహ్మలోకంబు వడయుదు; రాదిత్యాశ్రమం బను వనంబున నాదిత్యుం బూజించి యాదిత్యలోకగతు 
లగుదురు; దధీచి తీర్ధంబునం గన్యాశ్రమంబునందు. ద్రిరాత్రంబు వసియించినవారికి స్వర్గఫలం బగు.268 


ప్రతిపదార్థం: అందున్‌= ఆ పృథూదకక్షేత్రంలో; శరీర, త్యాగంబు, చేసిన వారలు= దేహాన్ని వదలిపెట్టినవారు; అపార, పాప, 
విముక్తులు+ఐ= మితిలేని పాపాలనుండి తొలగినవారై; ముక్తులు= మోక్షం పొందినవారు; అగుదురు= అవుతారు; సురకన్యా, 
సరస్వతీ, సంగమ స్నాతులు+ఐనవారు= గంగానరన్వతీ నంగమంలో స్నానంచేసినవారు; (బ్రహ్మ, హత్యా+ఆది, 
పాతకంబులవలనన్‌+ పాయుదురు= (బ్రాహ్మణులను చంపటం మున్నగువాటిచేత సం(క్రమించే పాపాలనుండి విముక్తులౌతారు; 
దర్భి, నిర్మితంబు+ఐన= దర్శ్భిచేత నిర్మించబడిన; అర్ధకీల, తీర్థంబు+ఆడిన= అర్హకీలతీర్ణంలో స్నానంచేసిన; శూద్రులు; 
(బ్రాహ్మణులు+అగుదురు= విప్రులు కాగలరు; బ్రాహ్మణులు= విప్రులు; పరమ, సిద్దులు+అగుదురు= గొప్ప శక్తులు సిద్ధించిన, 
పరిణతి చెందిన యోగులు కాగలరు; శతంబును, సహస్రంబునున్‌+అను, తీర్థంబులన్‌= శతం, సహస్రం అనే పుణ్యక్షేత్రాలలో; 
చేసిన= సల్పిన; జప, దాన+ఉపవాసంబులు= జపాలు, దానాలు, ఉపవాసదీక్షలు; శత సహ(స్ర గుణంబులు+అగు= లక్షరెట్టు 
అవుతాయి, అంటే వందవేయి మడుంగులు ఎక్కువ పుణ్యాలను ఇస్తాయి; వేల్పులు+ఎల్లన్‌= దేవతలందరు; ఎందేన్‌= ఎచట; 
కుమారున్‌= కుమారస్వామిని; సేనాపతింగాన్‌= సైన్యాధిపతిగా; అభిషేకించిరి= పవిత్రస్నానం చేయించారో అంటే పట్టం 
కట్టారో; అట్టి= అటువంటి స్థలమైన; తైజసంబు+అను, తీర్థంబును= తైజసమనే పేరుగల తీర్జాన్ని; దానికి, తూర్పునన్‌+ఉండు= 
దానికి తూర్పుదిక్కులో ఉండే; కురు, తీర్థంబును= కురుతీర్జాన్నీ; స్వర్ణద్యారంబు+అను తీర్థంబును= స్వర్గద్యారమనే తీర్జాన్నీ; 
చూచినవారికిన్‌= సందర్శించినవారికి; స్వర్ణ ద్వారంబు= స్వర్గలోకంలోని ప్రవేశ కవాటం; వివృతంబు+అగున్‌= తెరువబడి 
నట్టిది అవుతుంది; రుద్ర, పత్ని+అను, తీర్థంబునన్‌= రుద్రపల్ని అనేతీర్థంలో; శంకర నారాయణులను= శివకేశవులను; 
అర్చించి= పూజించి; సర్వ, దుఃఖ, విముక్తులు+అగుదురు= సమస్త పరితాపాలనుండి తొలగినట్టివారు అవుతారు; స్వస్తిపురంబున్‌+ 
'ప్రదక్షిణంబు+చేసి= స్వస్తిపురం అనే తీర్థంచుట్టూ తిరిగితే; గో, సహస్ర, దాన, ఫలంబు= వేయి ఆవులను దానంచేసిన పుణ్యం; 
పడయుదురు= అఆర్టిస్తారు; గంగమడువునన్‌= గంగకొలనులో; ఒక్క, కూపంబునన్‌= ఒక నూతిలో; మూండు, కోట్టు 
తీర్థంబులు= ముక్కోటి తీర్చాలు; సన్నిహితంబులు+ఐ= చేరికూడినట్టివై; ఉండున్‌= ఉంటాయి; అందున్‌= అచట; కృత 
స్నానులు+ఐనవారికిన్‌= స్నానంచేసినవారికి; సర్వ, తీర్థ, స్నాన, ఫలంబు+అగున్‌= తీర్చాలన్నింటిలో స్నానంచేసిన పుణ్యం 
లభిస్తుంది; బదరీ వనంబునందున్‌= బదరీవనంలో; వసిష్ట+ఆశమంబునన్‌= వసిష్టాశమంలో; త్రిరాత్రంబులు= మూడు 
రాత్రులు; బదరీ, ఫల, భక్షణంబు, చేసి= రేగుపండ్లు తిని; పాపముక్తులు= పాపాలనుండి వైదొలగినవారు; అగుదురు= 
అవుతారు; ఏక రాత్రంబు+అను= ఏకరాత్రం అనేపేరున్న; తీర్థంబునన్‌= పుణ్యక్షేత్రంలో; ఏక, రాత్ర+ఉపవాసంబు+చేసి= 
ఒక రాత్రి ఆహారం తీసికొనక ఉంటే; బ్రహ్మలోకంబు= సత్యలోకాన్ని; పడయుదురు= పొందుతారు; ఆదిత్య+ఆ(శ్రమంబు+అను, 
వనంబున్‌= ఆదిత్యుడి పేరుమీద విలసిల్లిన ఆశ్రమంలో; ఆదిత్యున్‌= సూర్యుడిని; పూజించి= ఆరాధించి; ఆదిత్య, లోక, 
గతులు+అగుదురు= సూర్యలోకానికి వెళ్ళేవారు జొతారు; దదీచి, తీర్ణంబునన్‌= దధీచి పేరుపై వెలసిన తీర్జంలో; 
కన్యా+ఆ(శ్రమంబునందున్‌= కన్యాశమంలోను; త్రిరాత్రంబు= మూడురాత్రులు; వసియించినవారికిన్‌= నివసించినవారికి; 
స్వర్గ్లఫలంబు= స్వర్గలోకం ప్రాప్తించేపుణ్యం; అగున్‌= కలుగుతుంది. 


తాత్పర్యం: పృథూదకతీర్థంలో దేహం విడిచినవారికి మితిలేని పాపాలనుండి విముక్తి కలుగుతుంది. గంగానది, 
సరస్వతి కలిసేచోట స్నానం చేసినవారికి బ్రహ్మహత్య మున్నగు పాపాలనుండి నిష్కృతి లభిస్తుంది. దర్శి నిర్మించిన 
అర్థకీల తీర్థంలో స్నానంచేస్తే శూద్రులు (బ్రాహ్మణులౌతారు; బ్రాహ్మణులు సంపూర్షయోగులు అవుతారు. శతం, 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 309 


సహస్రం అనేతీర్దాలలో చేసిన జపాలు, దానాలు, ఉపవాసాలు లక్షరెట్ట్లు పుణ్యాలను ఒసంగుతాయి. తైజసమనే 
తీర్థంలో దేవతలందరు కలిసి శ్రీ కుమారస్వామిని సేనాపతిగా పట్టంగట్టారు. దానిని, దానికి తూర్పున ఉన్న 
కురుతీర్థాన్ని, స్వర్ణ్గద్యారమనే తీర్జాన్ని చూచినవారికి స్వర్గలోకద్యారం తెరుచుకొంటుంది. రుద్రపత్ని అనేతీర్ధంలో 
శివకేశవులను అర్చిస్తే సర్వదుఃఖాలనుండి విముక్తి కలుగుతుంది. స్వస్తిపురం అనేతీర్థం చుట్టూ ప్రదక్షిణం చేస్తే వేయి 
ఆవులను దానంచేస్తే వచ్చేపుణ్యం దక్కుతుంది. గంగమడువు అనేతీర్థంలో ఒక నూతిలో మూడుకోట్ల తీర్చాలు చేరి 
కూడినాయి. అందులో స్నానంచేసినవారికి తీర్చాలన్నింటిలో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. బదరీవనం అనే 
తీర్థంలో వసిష్టాశ్రమం అనేతీర్థంలో మూడురాత్రులు రేగుపండ్లను తింటే పాపాలు పోతాయి. ఏకరాత్రం అనేతీర్ధంలో 
ఒకరాత్రి ఉపవాసం చేస్తే సత్యలోకం సిద్దిస్తుంది. ఆదిత్యాశ్రమం అనే అరణ్యంలో సూర్యుడిని ఆరాధిస్తే సూర్యలోక 
ప్రాప్తి అవుతుంది. దధీచితీర్థంలో కన్యాశమంలో మూడురాత్రులు వసించినవారికి స్వర్గలోకం ్రాప్తించేపుణ్యం 


లభిస్తుంది. 


క. జలరుహసంభవుం డాదిగం । గల వేల్పులు బుషులు సిద్ద గరుడోరగులున్‌ 
నెలనెల సేవింతురు భూ । తలమున సన్నిహిత యనంగ దగు తీర్టంబున్‌. 269 
ప్రతిపదార్థం: జలరుహ, సంభవుండు+ఆదిగన్‌+కల= నీటిలో పుట్టే పద్మంలో పుట్టిన (బ్రహ్మదేవుడు మొదలుగా గల; 


వేల్పులు= దేవతలు; బుషులు= మునులు; సిద్ధ గరుడ+ఉరగులున్‌= సిద్దులు, గరుడులు, పాములు; నెలనెల= ప్రతిమాసమున్నూ; 
భూతలమునన్‌= భూమిపై; సన్నిహిత; అనంగన్‌+తగు= అనే పేరున్న; తీర్థంబున్‌= తీర్జాన్ని; సేవింతురు= దర్శిస్తారు. 


తాత్పర్యం: (బ్రహ్మదేవుడు మున్నగు దేవతలున్నూ, మునులున్నూ, సిద్దులు, గరుడులు, పాములు అనే జాతులకు 
చెందిన దేవతలున్నూ, భూమిపై 'సన్నిహిత' అనేపేరుతో విలసిల్లే తీర్చాన్ని ప్రతిమాసంలోనూ దర్శిస్తారు. 


వ. _ సూర్యగ్రహణంబున దాని నాడినవారు శతాశ్వమేధ ఫలంబు వడయుదురు; ధర్ముడు తపంబు సేసిన ధర్మతీర్ధం 
బాడి ధర్మశీలు రగుదురు; జ్ఞానపావనంబును సౌగంధికంబును నను తీర్ధంబుల నాడినం జూచిన సర్వపాప 
విముక్తు లగుదురు; దేవశ్రవ యను సరస్వతీహ్రదంబునందు వల్మీకంబున వెలువడు జలధార లాడి 
పితృతర్పణంబు సేసిన వా రశ్వమేధ ఫలంబు వడయుదురు; సుగంధయు, శతకుంభయు6 బంచయక్షయుం 
ద్రిశూల ఖాతయు నను తీర్చంబు లాడి దురతులవలనం బాయుదురు; తొల్లి పార్వతి యెందేని 
శాకాహారిణియై దివ్యసహస్రవర్షంబులు తపంబు సేసె నట్టి శాకంభరీతీర్దం బాడి యొక్కదివసంబు 
శాకాహారులైనవారు పండ్రెండేండ్లు శాకాహార తపంబు సలిపినవారి ఫలంబు వడయుదురు; సువర్థాఖ్యం 
బను తీర్టంబున రుద్రుం బూజించి రుద్రలోక గతు లగుదురు; ధూమావతి యను తీర్చంబును రథావర్తం బను 
తీర్థంబును ధార యను తీర్థంబు నాడి శోకవిముక్తు లగుదురు. 270 


ప్రతిపదార్థం: సూర్య [గగ్రహణంబునన్‌= సూర్యగ్రహణకాలంలో; దానిన్‌+ఆడినవారు= సన్నిహిత అనే తీర్థంలో స్నానం 
చేసినవారు; శత+అశ్వమేధ, ఫలంబు+పడయుదురు= నూరు అశ్వమేధయాగాలు చేసిన పుణ్యం ఆర్టిస్తారు; ధర్ముండు= 
యమధర్మరాజు; తపంబు+చేసిన= తపస్సు చేసిన; ధర్మ, తీర్థంబు+ఆడి= ధర్మతీర్థస్నానం చేస్తే: ధర్మశీలురు+అగుదురు= 
ధర్మమైన నడవడిక కలిగినవారవుతారు; జ్ఞాన పావనంబును= జ్ఞానపావనమనే తీర్జాన్నీ; సౌగంధికంబునున్‌; అను, తీర్థంబులన్‌= 


310 శ్రీనుదాంధ్ర మహాభారతము 


అనే తీర్చాలలో; ఆడినన్‌= స్నానంచేస్తే) చూచినన్‌= దర్శిస్తే) సర్వ, పాప, విముక్తులు= పాపాలు అన్నిటినుండి తొలగినవారు; 
అగుదురు= అవుతారు; దేవశ్రవ+అను= దేవశవ అనే; సరస్వతీ హ్రదంబునందు= సరస్వతీనదివలన ఏర్పడిన మడుగులోని; 
వల్మీకంబున= పుట్టనుండి; వెలువడు= పైకి ఉబికివచ్చే, జలధారలు+ఆడి= నీటి (ప్రవాహంలో స్నానంచేసి; పితృ, 
తర్పణములు+చేసినవారు= పితరులకు (శ్రాద్ధకర్మలు నిర్వహించినవారు; అశ్వమేధ, ఫలంబు+ పడయుదురు= అశ్వమేధయాగాన్ని 
చేసినపుణ్యాన్ని పొందుతారు; సుగంధయు, శతకుంభయున్‌+పంచయక్షయున్‌+త్రిహలఖాతయున్‌+అను తీర్థంబులు+ఆడి= 
సుగంధ, శతకుంభ, పంచయక్ష్మ (త్రిశూలఖాత అనే తీర్జాలలో స్నానంచేసి; దుర్గతుల వలనన్‌+*పాయుదురు= పాపాలనుండి 
తొలగుతారు; తొల్లి= పూర్వం; పార్వతి; ఎందేని= ఎచ్చోట; శాకాహారిణి+ఐ= కాయగూరలు మాత్రమే ఆహారంగా కలదై; దివ్య, 
సహస్ర, వర్షంబులు= దేవతాకాలమానం(ప్రకారం వేయిఏండ్డు; తపంబు+చేసెన్‌= తపస్సు చేసిందో; అట్టి= ఆ; శాకంభరీ, 
తీర్థంబు+ఆడి= శాకంభరి తీరంలో స్నానంచేసి; ఒక్క దివసంబు= ఒకనాడు; శాక+ఆహారులు+ఐనవారు= కాయగూరలు 
ఆహారంగా స్వీకరించినవారు; పండ్రైండు+ఏండ్డు= పండ్రెండు సంవత్సరాలు; శాకాహార తపంబు= శాకాహారం మాత్రమే 
స్వీకరిస్తూ చేసేటటువంటి తపస్సు; సలిపినవారి, ఫలంబు= చేసినవారు పొందేపుణ్యం; పడయుదురు= పొందుతారు; 
సువర్ష+ఆఖ్యంబు+అను= సువర్షమనే పేరున్న; తీర్ణంబునన్‌= పుణ్యక్షేత్రంలో; రుద్రున్‌+పూజించి= శివుడిని ఆరాధించి; 
రుద్రలోక గతులు+అగుదురు= కైలాసాన్ని చేరినట్టినవారు అవుతారు; ధూమావతి+అను, తీర్థంబును= ధూమావతి అనే 
తీర్జాన్ని; రథ+ఆవర్తంబు+అను తీర్థంబును= రథావర్తం అనే తీర్జాన్ని; ధారా+అను తీర్థంబును= ధార అనేతీర్థంలోను; ఆడీ= 
స్నానంచేసి; శోక, విముక్తులు+అగుదురు= దుఃఖంనుండి విముక్తి పొందినవారు అవుతారు. 


తాత్పర్యం: సూర్యగ్రహణకాలంలో ఆ సన్నిహితతీర్ధంలో స్నానం చేసినవారు నూరు అశ్వమేధయాగాలు చేసిన 
పుణ్యం పొందుతారు. యమధర్మరాజు తపస్సుచేసిన ధర్మతీర్ధంలో స్నానంచేసిన ధర్మస్వభావం కలవారు అవుతారు. 
జ్ఞానపావనం, సౌగంధికం అనేతీర్దాలలో స్నానంచేసినా, ఆ తీర్చాలను సందర్శించినా సర్వపాపాలనుండి విముక్తులు 
కాగలరు. దేవశ్రవ అనే సరస్వతీహ్రదంలోని పుట్టనుండి వెలువడే జలప్రవాహంలో స్నానంచేసి పితరులకు (శ్రాద్దకర్మలు 
నిర్వహించినవారు అశ్వమేధయాగం చేసినపుణ్యాన్ని ఆర్టిస్తారు. సుగంధ, శతకుంభ, పంచయక్ష్మ త్రిశూలఖాత 
అనేతీర్ధాలలో స్నానంచేసినవారు నరకాలనుండి తప్పించుకొంటారు. పూర్వం పార్వతీదేవి శాకాహారం స్వీకరించి 
దేవమానం ప్రకారం వేయి సంవత్సరాలు శాకంభరి అనే తీర్థంలో తపస్సు చేసింది. ఆ తీర్థంలో ఒకరోజు శాకాహార 
(వ్రతం నిర్వహించినవారు పండ్రెండు సంవత్సరాలు శాకాహార తపస్సు చేసినపుణ్యం పొందుతారు. సువర్లం అనే 
తీర్థంలో శివుడిని ఆరాధించినవారికి కైలాసం సిద్దిస్తుంది. ధూమావతి అనేతీర్థంలో, రథావర్తం అనే తీర్థంలో, ధార 
అనేతీర్థంలో స్నానం చేసినవారు దుఃఖంనుండి విముక్తి పొందుతారు. 
క. ధారుణిలోపల స్వర్గ । ద్వారం బయి బుషినిషేవితం బగు గంగా 

ద్వారం బాడిన ధన్యులం । జేరును శతకోటితీర్ధసేవాఫలముల్‌. 271 
ప్రతిపదార్హం: ధారుణిలోపలన్‌= భూమండలంలో; స్వర్ష్శ ద్వారంబు+అయి= స్వర్గలోకానికి వాకిలి వంటిదిఅయి; బుషి 
నిషేవితంబు+అగు= మునులచేత సేవించబడినదైన; గంగా ద్వారంబు+ఆడిన= గంగాద్వారం అనే పుణ్యక్షేత్రంలో స్నానంచేసిన; 


ధన్యులన్‌= తమ జన్మలు సార్దకాలైన మహాత్ములను; శత, కోటి, తీర్ధసేవా, ఫలముల్‌= నూరుకోట్ట తీర్చాలను సందర్శించిన 
పుణ్యాలు; చేరును= చేరతాయి. 


తాత్సర్యం: భూమండలంలో స్వర్గానికి ప్రవేశమార్గమయినది, మునులచేత సేవించబడినది అయిన గంగాద్యారంఅనే 
పుణ్యక్షేత్రంలో స్నానంచేసిన ధన్యులకు నూరుకొోట్ల తీర్థాలను సేవిస్తే లభించేటటువంటి పుణ్యం దక్కుతుంది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 311 


వ.  మజియు సప్తగంగా సంగమంబును ద్రిగంగా సంగమంబును శక్రావర్తంబును గనస్వలంబును గంగా సరస్వతీ 
సంగమంబు నాదిగాం గల పుణ్యతీర్ధంబుల నాడి పుణ్యలోకంబులు వదయుదురు; భద్రకళ్ణేశ్వరంబున రుద్ర 
పూజయు నరుంధతీవటంబును సింధుప్రభవంబును యమునాప్రభవంబు నను పుణ్యతీర్దంబుల సేవయు 
సర్వసిద్దికరంబులు; వేదిక యను తీర్దంబును బుషికుల్య యను తీర్థంబును గృత్తికా మఘ తీర్చంబులును 
విద్యాతీర్ధంబును వేతసిక యను తీర్ధంబునుం జూచి దురితంబులవలనం దొలంగుదురు; బ్రహ్మతీర్ధం బాడి 
పద్మవర్ణయానంబుల బ్రహ్మలోకగతు లగుదురు. 272 


ప్రతిపదార్థం: మజీయు= ఇంకను; సప్త గంగా సంగమంబును= ఏడు గంగలు కలిసినచోటు; త్రి గంగా సంగమంబును= 
మూడు గంగలు కలిసినచోటు; శక్ర+ఆవర్తంబును= శక్రావర్తం అనే తీర్ణమున్నూ; కనస్వలంబును= కనస్వలం అనే తీర్ణమున్నూ; 
గంగాసరస్వతీ సంగమంబున్‌= గంగ, సరస్వతి నదులు కలిసిన చోటు; ఆదిగాన్‌+కల= మొదలైన; పుణ్య, తీర్థంబులన్‌+ఆడి= 
పుణ్యతీర్జాలలో స్నానంచేసి; పుణ్యలోకంబులు+పడయుదురు= పుణ్యలోకాలను పొందుతారు; భ(ద్రకర్లేశ్వరంబునన్‌= భ(ద్రకర్షేశ్వరం 
అనేతీర్థంలో; రుద్ర, పూజయున్‌= శివుడి ఆరాధనయు; అరుంధతీవటంబును= అరుంధతి ప్రతిష్టించిన మర్రిచెట్టుగల చోటు; 
సింధు ప్రభవంబును= సింధునది పుట్టినచోటు; యమునా ప్రభవంబును= యమున పుట్టినచోటు; అను పుణ్యతీర్థంబుల 
సేవయు= అనే పుణ్యతీర్థాల సందర్శనం; సర్వసిద్ది కరంబులు= అన్ని ఫలాలను ఒనగూర్చీవి; వేదిక+శఅను, తీర్థంబును; 
బుషికుల్య+అను, తీర్థంబును; కృత్తికా, మఘ, తీర్ధంబులును= కృత్తిక మఘ అనే తీర్జాలున్నూ; విద్యాతీర్థంబును= విద్య 
అనేతీర్జాన్నీ; వేతసిక+అను, తీర్థంబును= వేతసిక అనే తీర్జాన్నీ; చూచి; దురితంబుల వలనన్‌+తొలగుదురు= పాపాలనుండి 
విముక్తులు అవుతారు; బ్రహ్మ, తీర్థంబు+ఆడి= బ్రహ్మతీర్థంలో స్నానంచేసి; పద్మ, వర్ష యానంబుల= పద్మంవంటి రంగు 
ను థ య వ! 
గల విమానాలలో; బ్రహ్మలోక గతులు+అగుదురు= సత్యలోకాన్ని చేరినవారు అవుతారు. 


తాత్పర్యం: మరియు సప్తగంగాసంగమం, త్రిగంగాసంగమం, శ(క్రావర్తం, కనస్వలం, గంగా సరస్వతీ సంగమం 
మొదలైన పుణ్యతీర్థాలలో స్నానంచేస్తే పుణ్యలోకాలు లభిస్తాయి. భద్రకర్లేశ్చరంలో రుద్రపూజ, అరుంధతి నాటిన 
మర్రిచెట్టు గలస్టలం అరుంధతీవటం, సింధునది పుట్టినచోటు, యమున పుట్టినచోటు- ఆ పుణ్యస్థలాలు సేవించటం 
వలన సర్వసిద్దులు కలుగుతాయి. వేదిక, బుషికుల్య, కృత్తిక, మఘ, విద్య, వేతసిక అనే తీర్చాలను సేవిస్తే పాపాలు 
తొలగుతాయి. బ్రహ్మతీర్థంలో స్నానం చేస్తే పద్మవర్తం కల విమానంలో సత్యలోకానికి చేరుతారు. 


చ. సురుచిరకీర్తి! నైమిశము. జూచిన మాత్రన పాయుం బాప మ 
చ్రైరువుగ; నందు మాసము వసించి యనంతఫలంబు లొంద. గాం 
తురు; బహుతీర్టసీవనముతోడ సమానము నైమిశంబునం 
దరుదుగ నొక్కనాండు శుచియై యుపవాసము సేయం గాంచినన్‌. 273 


ప్రతిపదార్థం: సురుచిర క్రీర్తి= మిగుల ప్రకాశవంతమైన యశస్సు కలవాడా! ఓ ధర్మరాజా!; నైమిశమున్‌= నైమిశం అనే 
అరణ్యతీర్జాన్ని; చూచినమాత్రన= చూచినంత మాత్రాననే; పాపము= దురితం; అచ్చెరువుగన్‌= అద్భుతంగా; పాయున్‌= 
తొలగుతుంది; అందున్‌= ఆ నైమిశంలో; మాసము వసించి= ఒక నెల నివసించి; అనంత, ఫలంబులు= మితిలేని పుణ్యాలు; 
ఒందన్‌+కాంతురు= పొందుతారు; నైమిశంబు+అందు= నైమిశంలో; అరుదుగన్‌; ఒక్కనాండు= ఒకే ఒకదినంలో; శుచి+ఐ= 
నిర్మలంగా; ఉపవాసము, చేయన్‌+కాంచినన్‌= ఆహారం తీసికోకుండా పస్తుంటే; బహు, తీర్థ, సేవనముతోడన్‌= పెక్కు 
తీర్చాలను సేవించటంతో; సమానము= తుల్యం. 


312 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: దేదీష్యమానమైన కీర్తిగల ఓ ధర్మరాజా! నైమిశాన్ని చూస్తే చాలు ఆశ్చర్యకరంగా పాపాలన్నీ పటాపంచలు 
కాగలవు. అందులో ఒకనెల నివసిస్తే మితిలేని పుణ్యాలు లభిస్తాయి. అచ్చట ఒకే ఒకనాడు శుచిగా ఉపవాసం చేస్తే 
పెక్కుతీర్ధాలను సేవించటంతో సమానమైన గొప్పపుణ్యం చేకూరుతుంది. 


విశేషం: నైమిశంలో మహాభారత పురాణ ప్రవచనం పం(డ్రైండేండ్డ్లు జరిగిన సత్రయాగసందర్భంగా కొనసాగింది. అట్టె 
భారతీయ వాజ్మయంలో సుప్రసిద్ధమైన క్షేతమాహాత్మ్య ప్రవచనాలు, వ్రతాచరణల విశిష్ట ప్రబోధాలు మున్నగునవి జరిగాయి. 
ఈ విధంగా భారతీయసాహిత్యంలో నైమిశానికి నిరుపమానమైన ప్రశస్తి నెలకొని ఉన్నది. 


వ.  మథటియు గంగోద్దేద తీర్దంబు నిందీవర తీర్చంబు గంగాద్వారంబు దిశాపతి తీర్దంబు లనియెడు తీర్చంబుల 
నాడి వాజపీయఫలంపుం బడయుదురు; బాహుద యను తీర్దం బాడిన ననేకసత్రయాగఫలం బగు; నెందేని 
రాముండు స్వర్గగతుం డయ్యె నట్టి సరయూప్రదేశంబున గోప్రదానం బాడియు, దేవతలకు బుషులకు 
యజ్ఞ భూమియయిన తీరంబులు గల గోమతి నాడియు నశ్వమేధ ఫలంబు వదయుదురు; కోటితీర్థంబునం 
గుమారు నర్దించియు, వారణాసియందు రుద్రు నర్హించియు6 గపిలాహ్రదం బాడియు రాజసూయ 
ఫలప్రాప్తు లగుదురు; మార్కండేయ తీర్థం బయిన గంగాగోమతీ సంగమం బాడియు బ్రహ్మకల్పితం బయిన 
యూపంబు. బ్రదక్షిణంబు సేసేయు వాజపేయఫలంబు వడయుదురు. 274 


ప్రతిపదార్థం: మజీయు= పిమ్మట; గంగోద్చేద తీర్థంబున్‌= గంగోద్భేదమనే తీర్ధం; (గంగా+ఉద్భేదం= గంగ ఊటగా 
బయటికి వచ్చినచోటు, అంటే గంగానది జన్మస్థలం); ఇందీవర తీర్ధంబు= ఇందీవరం అనే పేరుకల తీర్థం (ఇందీవరం= 
నల్లకలువ, నల్లకలువలు కల తీర్ధం); గంగాద్వారంబు= గంగాద్వారం అనేతీర్థం (గంగ భూమికి అవతరించిన ప్రదేశం, 
హరిద్యారం); దిశాపతి తీర్థంబులు= దిశాపతులనే తీర్జాలు (దిశాపతి= దిక్పాలకుడు); అనియెడు= తీర్థంబులన్‌+ఆడి= అనే 
తీర్జాలలో స్నానంచేసి; వాజపేయ, ఫలంబున్‌= వాజపేయయాగా న్ని చేసినపుణ్యాన్ని; పడయుదురు= పొందుతారు; బాహుద+అను, 
తీర్ణంబు+ఆడినన్‌= బాహుద అనే తీర్థంలో స్నానం చేస్తే అనేక, సత్రయాగ, ఫలంబు+అగున్‌= పెక్కు సత్రయాగాలు చేసిన 
పుణ్యం సంక్రమిస్తుంది; ఎందేని= ఏచోటనైతే; రాముండు= శ్రీరాముడు; స్వర్గ్ష+గతుండు+అయ్యెన్‌= స్వర్గలోకానికి వెళ్ళాడో; 
అట్టి= ఆ; సరయూ 'ప్రదేశంబునన్‌= సరయూ నది గల స్థలంలో అంటే అయోధ్యలో; గో ప్రదానంబు+ఆడియు= గోప్రదానం 
అనే తీర్థంలో స్నానం చేసి; దేవతలకు, బుషులకున్‌= సురలకు, మునులకు; యజ్ఞభూమి+అయిన= యజ్ఞాలుచేసే చోటులైన; 
తీరంబులు+కల= గట్టు గల; గోమతిన్‌+ఆడియున్‌= గోమతీనదిలో స్నానంచేసి; అశ్వమేధఫలంబు+పడయుదురు= 
అశ్వమేధయాగం చేసిన పుణ్యం పొందగలరు; కోటి తీర్ణంబునన్‌= కోటితీర్ధంలో; కుమారున్‌= కుమారస్వామిని; అర్చించియు= 
ఆరాధించియు; వారణాసి+అందు= కాశిలో; రుద్రున్‌= శివుడిని; అర్చించియున్‌= పూజించియు; కపిలా, హ్రదంబు+ఆడియు= 
కపిలాహ్రదంలో స్నానంచేసియు; రాజసూయ, ఫల, ్రాప్తులు= రాజసూయయాగాన్ని చేసినపుణ్యం పొందినవారు; అగుదురు= 
అవుతారు; మార్కండేయ, తీర్థంబు+అయిన= మార్కండేయమహర్షిచేత ప్రతిష్టించబడిన పుణ్యక్షేత్రమైన; గంగా, గోమతీ, 
సంగమంబు+ఆడియు= గంగ, గోమతి కలిసేచోట స్నానంచేసియు; (బ్రహ్మ, కల్పితంబు+అయిన= (బ్రహ్మచేత నిర్మించబడిన; 
యూపంబున్‌= యజ్ఞస్తంభాన్ని; (ప్రదక్షిణంబు+చేసియు= చుట్టును తిరిగియు; వాజపేయ, ఫలంబు= వాజపేయయాగం చేసిన 
పుణ్యాన్ని; పడయుదురు= పొందుతారు. 


తాత్పర్యం: గంగానది ఉద్భవించిన స్థలం గంగోద్భేదం అనే తీర్థం, ఇందీవరతీర్థం, గంగానది భూమికి దిగిన 
గంగాద్వారం అనే హరిద్యారతీర్థం, దిశాపతితీర్జాలు- వీటిలో స్నానంచేస్తే వాజపేయయాగం చేసిన పుణ్యం లభిస్తుంది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 313 


బాహుద అనే తీర్థంలో స్నానం చేస్తే పెక్కు సత్రయాగాలు చేసినపుణ్యం లభిస్తుంది. శ్రీరాముడు స్వర్గాన్ని చేరిన 
సరయూనదీ ప్రదేశంలోని గోప్రదానమనే పేరు గల పుణ్యతీర్థంలో స్నానం చేస్తే, దేవతలయొక్క మునులయొక్క 
యజ్ఞకార్యాలకు ఉనికిపట్టులయిన తీరాలు గల గోమతిలో స్నానం చేస్తే అశ్వమేధయాగం చేసినపుణ్యాన్ని ఆర్టిస్తారు. 
కోటితీర్థంలో శ్రీకుమారస్వామిని ఆరాధించినా, కాళిలో శివుడిని పూజించినా, కపిలాహ్రదంలో స్నానంచేసినా, 
రాజసూయయాగం చేసిన పుణ్యం లభిస్తుంది. మార్కండేయమహర్షి నిర్మించిన గంగాగోమతి సంగమం అనే 
క్షేత్రంలో స్నానంచేసినా, బ్రహ్మ నిర్మించిన యూపస్తంభానికి ప్రదక్షిణం చేసినా వాజపేయయజ్ఞం చేసిన పుణ్యం 
ఆర్దిస్తారు. 


సీ _ పలువురం గొడుకులం బదయంగ వలయు; నం । దొక్కరుం డయినను నోపి గయకు 
నరుగునో యనియును, నశ్వమేధం బొప్పం। జేయునో యనియును, శ్వేత మైన 
యాంబోతు విడుచునో యనియును గోరుదు । రనవద్యు లైన గృహస్సు లట్టి 
గయ కేంగి యుభయ పక్షములు వసించి । గడు. బుణ్యు లుభయపక్షములవారి 


ఆ. _ నుద్దరింతు; రంద యొగిం బిండ మిడిన వా । రనఘ! పితృదయను గృతార్జు లగుదు; 
రందు ఫల్గుతీర్ద మాదడినవారికి. ।! బరమసిద్దితో శుభంబు పెరుంగు. 275 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన ఓ ధర్మరాజా!; పలువురన్‌, కొడుకులన్‌+పడయంగ వలయున్‌= పెక్కుమంది 
పుత్రులను కనాలి; అందు= ఆ కుమారులలో; ఒక్కరుండు+అయిననున్‌= ఒక్కడైనను; ఓపి= పూనికతో; గయకున్‌= 
గయాక్షేత్రానికి; అరుగునో= వెళ్ళుతాడో; అనియునున్‌= అని తలపోస్తూ; అశ్వమేధంబు= అశ్వమేధయాగాన్ని; ఒప్పన్‌= 
శోభిల్లేటట్టు; చేయునో+అనియును= చేస్తాడేమో అనియున్నూ; శ్వేతము+ఐన= తెల్లనైన; ఆంబోతు= పెద్దఎద్దును; 
విడుచునో+అనియును= విడిచిపెట్టునో అనియున్నూ; అంటే గోసంతతి ఉత్పత్తికై ఆంబోతును అందరి మేలుకొరకు 
దానంచేస్తాడా అనియున్నూ; అనవద్యులు+ఐన= నింద్యులు కాని అంటే పవిత్ర చరిత్రులయిన; గృహస్టులు= గృహస్థాశ్రమంలో 
ఉండే సంసారులు; కోరుదురు= కాంక్షిస్తారు; అట్టి= అటువంటి; గయకు+ఏంగి= గయకు వెళ్ళి, ఉభయ పక్షములు, 
వసించినన్‌= రెండుపక్షాలు (శుక్తు కృష్ణు అంటే ఒకమాసం నివసిస్తే అలా నివసించినటువంటి; కడు+పుణ్యులు= మిక్కిలి 
పుణ్యులు; ఉభయ పక్షముల వారిన్‌= ఇటు తండ్రిపక్షంవారిని, అటు తల్లిపక్షంవారిని; ఉద్ధరింతురు= కాపాడతారు; అందు+అ= 
అచట; అంటే ఆ గయాతీర్థంలో; జఒగిన్‌= ఒప్పిదంగా; పిండము+ఇడినవారు= పితరులకు పిండప్రదానం చేసినవారు; 
పిత్సృదయను= పితరుల అను[గ్రహంచేత; కృత+అర్జ్హులు+అగుదురు= చరితార్జులు (ధన్యులు) అవుతారు; అందు= అందలి; 
ఫల్ను తీర్ణము+ఆడినవారికిన్‌= ఫల్నుతీర్ధంలో స్నానంచేసినవారికి; పరమసిద్దితో= గొప్ప పుణ్యఫలంతో; శుభంబు= మేలు; 
పెరుంగున్‌= వృద్ధి అవుతుంది. 


తాత్పర్యం: పాపరహితుడవైన ఓ ధర్మరాజా! పెక్కుమంది కొడుకులు కలగాలనిన్నీ, అందులో ఏ ఒక్కడయినా 
పూనుకొని గయకు వెళ్ళుతాడా అనిన్నీ, అశ్వమేధయాగం చేస్తాడా అనిన్నీ, తెల్లని ఆంబోతును దానంగా విడిచిపెట్టుతాడా 
అనిన్నీ, నిర్మలమైన హృదయంగల గృహస్థులు కోరుకొంటూ ఉంటారు కదా! అటి గయకు వెళ్ళి శుక కృష్ణపక్షాలు 

రూ థి ల ధా ౯6 ఆ 
(ఒకనెల) నివసిస్తే అటువంటి పుణ్యాత్ములు తండ్రివైపువారిని, తల్లివైపువారిని (ఉభయపక్షాలవారిని) ఉద్ధరించిన 
వారు అవుతారు. అచట పిండప్రదానం చేస్తే పితృదేవతల దయవలన చరితార్జులు అవుతారు. అందులోని ఫల్నుతీర్ణంలో 
స్నానమాడినవారికి గొప్ప పుణ్యఫలంతో పాటు అభ్యున్నతి కూడా కలుగుతుంది. 


314 శ్రీనుదాంధ్ర మహాభారతము 


న. మథటి యక్షిణీతీర్జబునందు జలపానంబు సేసి బ్రహ్మహత్యాది దోష విముక్తు లగుదురు; మణినాగం బను 
తీర్దం బాడినవారికి నాశీవిషవిషంబు లొందవు; గౌతమవనంబునం దహల్యాహ్రదం బాడి యుదపానం 
బను తీర్థం బాడియు నశ్వమేధ ఫలంబు( బదడయుదురు; రాజర్షి జనక కూపం బాడి విష్ణులోకప్రాప్తు లగుదురు; 
కంపనయు మహానదియు నను తీర్చంబుల నాడినవారు పౌండరీక ఫలంబు నొందుదురు; దేవపుష్కరిణిని 
మహేశ్వరధారను మహేశ్వరపదంబున నాడిన నశ్వమేధఫలంబు వదయుదురు; తొల్లి కూర్మరూపుం డయిన 
యసురచేతం గోటితీర్చంబు లపహృతంబు లయిన వాని. దెచ్చి, విష్ణుం డెందేని నిలిపె నట్టి మహేశ్వరపథం 
బను తీర్ధంబాడియు, విష్ణుస్థానం బయిన సాలగ్రామం బను తీర్ధంబాడి విష్ణు నర్జించియు, నందు సన్నిహిత 

థ థి స్ట థ్‌ హ్‌ 
చతుస్సముద్రం బయిన కూపంబు నాడియు విష్ణులోకగతు లగుదురు; భరతాశ్రమంబున., 
జంపకారణ్యంబున దేవీసహితు నీశ్వరుం బూజించి మిత్రావరుణలోకంబు వడయుదురు; కన్యాసంవేద్యం 
బను తీర్దంబున6 గన్యాదానంబు చేసి యక్షయఫలప్రాప్తు లగుదురు; దేవకూటం బను తీర్దంబాడి బ్రహ్మలోకం 

థ్‌ ఇ థ్‌ న 
బుంబడయుదు; రెందేని విశ్వామిత్రుండు సిద్దింబొందె నట్టి కౌశికహ్రదం బాడియు6 గుమారవీరాశ్రమంబున 
నొక్కమాసంబు వసించియు నశ్వమేధ ఫలంబు వదయుదు; రగ్నిధారయు. బితామహ సరంబునం బుట్టిన 
కుమార ధారయు నాడి, త్రిరాత్రోపవాసంబు సేసినవారు బ్రహ్మహత్యాది దోషవిముక్తు లగుదురు; 
గౌరీశిఖరకుందం బాడిన నందినీకూపం బాడిన నశ్వమేధఫలం బగు.; గాళికా కౌశికా సంగమంబునందు. 
ద్రిరాత్రోపవాసంబు సేసినవారు సర్వపాప విముక్తులగుదు; రూర్వశీతీర్ధం బాడిన సర్వపూజార్హు లగుదురు; 
గోకర్ణంబను తీర్చంబాడి జాతిస్మరణంబు వడయుదురు; సరస్వతీ తీర్చస్నాతులయి వృషభ ద్వీపంబునం 

క థ్‌ థ్‌ 

గుమారు. బూజించి దేవవిమానగతు లగుదురు; నందయు, నౌలకమును, గరతోయంబును, 
గంగాసాగరసంగమయంిబు నను తీర్దంబు లాడి శతాశ్వమేధ ఫలంబు వదయుదురు; శోణా నర్మదాప్రభవంబును, 
బదరీతీర్జంబును నాడి యాయుష్మంతు లగుదురు; మహేంద్రంబును రామతీర్చంబును, మతంగ 
కేదారమ్మును, వంశగుల్మంబు నను తీర్దంబుల నాడి యశ్వమేధఫలంబు వదయుదురు. 276 


ప్రతిపదార్థం: మటి= అదియునుగాక; యక్షిణీ తీర్థంబునందు= యక్షిణి అనేతీర్థంలో; జలపానంబు+చేసి= నీటిని (త్రాగి; 
(బ్రహ్మ హత్యా+ఆది, దోష విముక్తులు+అగుదురు= బ్రాహ్మణులను చంపటం మున్నగు వాటిచేత వచ్చిన పాపాలనుండి 
తొలగినవారు అవుతారు; మణి, నాగంబు+అను, తీర్థంబు+ఆడిన వారికిన్‌= మణినాగం అనేతీర్థంలో స్నానంచేసినవారికి; 
ఆశీవిష విషంబులు= ఆళశీవిషములు అంటే పాములు (కోరలందు విషం కలవి, వాటియొక్క విషములు; ఒందవు= పొందవు; 
దరిజేరవు; గౌతమ, వనంబునందున్‌= గౌతమబుషి వసించిన అడవిలో; అహల్యా, హ్రదంబు+ఆడి= అహల్య అనే మడువులో 
స్నానంచేసి; ఉదపానంబు+అను, తీర్ధంబు+ఆడియు= ఉదపానం అనే తీర్ధంలో స్నానంచేసియు; అశ్వమేధఫలంబున్‌+ 
పడయుదురు= అశ్వమేధయాగం చేసినపుణ్యం పొందుతారు; రాజర్షి జనక కూపంబు= రాజర్షి అయిన జనకుడి పేర విలసిల్లే 
నూతి నీటిలో; ఆడి= స్నానం చేసి; విష్ణులోక ప్రాప్తులు+అగుదురు= వైకుంఠం ప్రాప్తించినవారు అవుతారు; కంపనయు= 
కంపన అనునటువంటిదియు; మహానదియున్‌; అను, తీర్థంబులన్‌+ఆడినవారు= అనబడే తీర్చాలలో స్నానంచేసినవారు; 
పౌండరీక ఫలంబున్‌= పౌండరీకయజ్ఞం చేసినపుణ్యం; ఒందుదురు= పొందుతారు; దేవ పుష్కరిణిని= దేవ పుష్కరిణిలో; 
మహేశ్వరధారను= మహేశ్వరధార అనేతీర్థంలోను; మహేశ్వర పదంబునన్‌= మహేశ్వరపదమనే తీర్థంలో; ఆడినన్‌= స్నానంచేస్తే; 
అశ్వమేధ ఫలంబు= అశ్వమేధయాగం చేస్తే వచ్చేపుణ్యం; పడయుదురు= పొందుతారు; తొల్లి= పూర్వకాలంలో; కూర్మ, 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 315 


రూపుండు+అయిన= తాబేలు ఆకృతి ధరించిన; అసురచేతన్‌= రాక్షసుడిచేత; కోటి, తీర్ణంబులు= కోటి తీర్చాలు; 
అపహృతంబులు+అయిన= బలాత్కారంగా అపహరించబడగా; వానిన్‌+తెచ్చి= ఆ కోటితీర్జాలను తెచ్చి; విమ్ణండు= విష్ణుదేవుడు; 
ఎందేని= ఏ చోట; నిలిపెన్‌= ప్రతిస్టించాడో; అట్టి= ఆ; మహేశ్వర పథంబు+అను, తీర్థంబు+ఆడియు= మహేశ్వరపథం అనే 
తీర్ణంలో స్నానంచేసియు; విష్ణుస్టానంబు+అయిన= విష్ణువుకు నెలవయిన; సాలగ్రామంబు= సాల(గ్రామం; అను, తీర్థంబు+ఆడీ= 
అనే తీర్ణంలో స్నానంచేసి; విష్ణున్‌+అర్చించియున్‌= శ్రీ మహావిష్ణువును పూజించియు; అందున్‌= ఆ సాల[గ్రామమనే తీర్ణంలో; 
సన్నిహిత, చతుర్‌+*సము[ద్రంబు+అయిన= ఒక్కచోటికి దగ్గరగా తేబడిన నాలుగు సముద్రాల జలం కలిగినది అయిన; 
కూపంబున్‌+*ఆడియు= నూతిలో స్నానంచేసియు; విష్ణులోక గతులు= వైకుంఠానికి వెళ్ళినవారు; అగుదురు= అవుతారు; 
భరత+ఆశ్రమంబునన్‌= భరతుడి పేరుమీద వెలసిన ఆశ్రమంలో; చంపక+అరణ్యంబునన్‌= చంపకం అనే అడవిలో; దేవీ 
సహితున్‌= దేవితో కూడిన; ఈశ్వరున్‌= శివుడిని; పూజించి; మిత్రావరుణలోకంబు= మి(త్రావరుణులు ఉండే లోకాన్ని; 
పడయుదురు= పొందుతారు; కన్యా, సంవేద్యంబు+అను తీర్థంబునన్‌= కన్యా సంవేద్యం (సంవరణం) అనేతీర్థంలో; కన్యా 
దానంబు+చేసి= కన్యను తగిన వరుడికి ఇచ్చి పెండ్హిచేసి; అక్షయ, ఫల, ప్రాప్త్పులు= తరగని పుణ్యం లభించినట్టివారు; 
అగుదురు= అవుతారు; దేవ, కూటంబు+అను, తీర్థంబు+ఆడి= దేవకూటం అనేతీర్థంలో స్నానంచేసి; బ్రహ్మలోకంబున్‌= 
సత్యలోకాన్ని; పడయుదురు= పొందుతారు; ఎందేని= ఏచోట; విశ్యామిత్రుండు; సిద్దిన్‌+పొందెన్‌= తపస్సుయొక్క సంపూర్ణఫలితాన్ని 
(బ్రహ్మర్షిపదవిని) పొందాడో; అట్టి= ఆ; కౌశికహ్రదంబు+ఆడియున్‌= కౌశికహ్రదం అనే తీర్థంలో స్నానంచేసియు; కుమార 
వీర+ఆ(శ్రమంబునన్‌= కుమారవీరుడి ఆశమంలో; ఒక్క మాసంబు= ఒక నెల; వసించియున్‌= ఉండియు; అశ్వమేధ, 
ఫలంబు+పడయుదురు= అశ్వమేధ పుణ్యం పొందుతారు; అగ్నిధారయున్‌= అగ్నిధార అనే తీర్జంలోను; పితామహ, సరంబునన్‌= 
(బ్రహ్మ సరోవరంలో; పుట్టిన; కుమారధారయున్‌= కుమారధార అనే తీర్ధంలోను; ఆడి= స్నానంచేసి; త్రి, రాత్ర+ 
ఉపవాసంబు+చేసినవారు= మూడురాత్రులు ఉపవాసంఉన్నవారు; బ్రహ్మ, హత్వ్యా+ఆది, దోష విముక్తులు+అగుదురు= బ్రహ్మహత్య 
మున్నగు పాపాలనుండి విముక్తి చెందినవారు అవుతారు; గౌరీశిఖర, కుండంబు= గౌరీశిఖరకుండం అనే తీర్ణంలో; ఆడినన్‌= 
స్నానం చేయగా; నందినీ కూపంబు+ఆడినన్‌= నందినీకూపంలో స్నానంచేయగా; అశ్వమేధ ఫలంబు+అగున్‌= అశ్వమేధయాగ 
పుణ్యం లభిస్తుంది; కాళికా, కౌశికాా సంగమంబునందున్‌= కాళికానది, కౌళశికానది కలిసిన తీర్థంలో; (త్రిరాత్ర+ 
ఉపవాసంబు+చేసినవారు= మూడురాత్రులు అన్నం తినకుండా ఉపవసించినవారు; సర్వపాప విముక్తులు= పాపాలన్నింటినుండి 
తొలగినవారు; అగుదురు= అవుతారు; ఊర్వశీ తీర్ణంబు+ఆడిన= ఊర్వశీతీర్ణంలో స్నానం చేసినట్టయితే; నర్వ, 
పూజా+అర్హులు+అగుదురు= సమస్తపూజలు పొందటానికి యోగ్యత కలవారు అవుతారు; గోకర్షంబు+అను, తీర్ధంబు+ఆడి= 
గోకర్లమనే తీర్థంలో స్నానంచేసి; జాతి స్మరణంబు= పూర్వజన్మస్కృతిని, లేదా, తాను ఏజాతికి చెందితే ఆ జాతిని 
స్మరించటాన్ని; పడయుదురు= పొందుతారు; సరస్వతీ, తీర్ధ, స్నాతులు+అయి= సరస్వతీతీర్థంలో స్నానంచేసి; వృషభ 
ద్వీపంబునన్‌= వృషభం అనే పేరున్న దీవిలో; కుమారున్‌= కుమారస్వామిని; పూజించి= ఆరాధించి; దేవ, విమాన, గతులు= 
దేవతల విమానాలపై పయనించేవారు; అగుదురు= అవుతారు; నందయున్‌+జాలకమును, కరతోయంబును, గంగా సాగర 
సంగమంబున్‌+అను, తీర్థంబులు+ఆడి= నంద, జౌలకం, కరతోయం, గంగాసాగరసంగమం అనేతీర్దాలలో స్నానంచేసి; 
శత+ అశ్వమేధ, ఫలంబు= నూరు అశ్వమేధయాగాలు చేసినపుణ్యం; పడయుదురు= పొందుతారు; శోణా, నర్మదా, ప్రభవంబును= 
శోణానది, నర్మదానది పుట్టినచోటులోను; బదరీతీర్ణంబును= బదరీ పుణ్యక్షేత్రంలోను; ఆడి= స్నానంచేసి; ఆయుష్మంతులు+ 
అగుదురు= ఆయుర్దాయం కలవారు అవుతారు; మహేం(ద్రంబును; రామతీర్థంబును; మతంగ కేదారమ్మును; వంశగుల్మంబును; 
అను తీర్థంబులన్‌+ఆడి= అని పిలువబడే తీర్చాలలో స్నానంచేసి; అశ్వమేధఫలంబు+ పడయుదురు= అశ్వమేధయాగం చేస్తే 
వచ్చే పుణ్యాన్ని పొందుతారు. 


తాత్పర్యం: యక్షిణీతీర్ణంలో నీటిని త్రాగితే బ్రహ్మహత్య మున్నగు పాతకాలనుండి తొలగుతారు. మణినాగం 
అనేతీర్థంలో స్నానంచేసినవారిని సర్సాల విషాలు ్రవేశించవు (వారికి ఏ హానీ చేయజాలవు). గౌతమవనంలోని 


316 శ్రీనుదాంధ్ర మహాభారతము 


అహల్యాహ్రదంలో స్నానంచేస్తే ఉదపానం అనే తీర్థంలో క్రుంకులిడితే అశ్వమేధం చేసినపుణ్యం లభిస్తుంది. రాజర్షి 
అయిన జనకుడి పేర వెలసిన జనకకూపంలో స్నానంచేస్తే వైకుంఠప్రాప్తి కలుగుతుంది. కంపన, మహానది, అనేతీర్జాలలో 
స్నానంచేసినవారు పౌండరీకయాగం చేసిన ఫలితాన్ని పొందుతారు. దేవపుష్కరిణి, మహేశ్వరధార, మహేశ్వర 
పదం- వీటిలో స్నానంచేసినవారికి అశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుంది. పూర్వకాలంలో ఒకరాక్షసుడు 
తాబేలురూపంలో కోటితీర్దాలను అపహరించాడు. అప్పుడు విష్ణుదేవుడు ఆ కోటితీర్థాలను తెచ్చి మహేశ్వరపథంలో 
నిలిపాడు. ఆ తీర్థంలో స్నానం చేస్తే విష్ణుస్థానమైన సాలగ్రామం అనేతీర్థంలో స్నానంచేసి విష్ణువును పూజిస్తే 
అందులో నాలుగు సముద్రాలు చేరిన నూతిలో స్నానంచేస్తే వైకుంఠానికి వెళ్ళుతారు. భరతాశశ్రమంలో చంపకారణ్యంలో 
దేవీసమేతుడైన శివుడిని పూజిస్తే మిత్రావరుణలోకం సిద్దిస్తుంది. కన్యాసంవేద్యం అనే తీర్థంలో కన్యాదానం చేస్తే 
అక్షయపుణ్యం లభిస్తుంది. దేవకూటం అనేతీర్థంలో స్నానంచేస్తే సత్యలోకం సిద్దిస్తుంది. ఎచట విశ్వామిత్రుడు 
తపస్సిద్దిని (బ్రహ్మర్షి పదాన్ని) పొందాడో అట్టి కౌశికహ్రదంలో స్నానంచేస్తే, కుమార వీరాశ్రమంలో ఒకనెల నివసిస్తే 
అశ్వమేధయాగం చేస్తే వచ్చే పుణ్యం లభిస్తుంది. అన్నిధార అనేతీర్థంలోను, బ్రహ్మసరస్సునుండి పుట్టిన కుమారధార 
అనే తీర్థంలో స్నానం చేసి, మూడురాత్రులు ఉపవాసం చేసినవారు బ్రహ్మహత్య మున్నగు పాపాలనుండి విముక్తులు 
అవుతారు. గౌరీ శిఖరకుండంలోను, నందినీకూపంలోను స్నానంచేస్తే అశ్వమేధయాగం చేసినఫలం పొందుతారు; 
కాళిక, కౌశిక అనే తీర్చాలు కలసిన చోట మూడురాత్రులు ఉపవాసం చేసినవారు పాపాలన్నింటినుండి విముక్తులు 
కాగలరు. ఊర్వశీతీర్ణంలో స్నానంచేసినవారు సమస్తపూజలకు యోగ్యులు అవుతారు. గోకర్లతీర్థంలో స్నానంచేసిన 
వారికి జాతిస్మరణం లభిస్తుంది. సరస్వతీతీర్థంలో స్నానంచేసినవారు వృషభద్వీపంలో కుమారస్వామిని అర్భించినవారు 
దేవతల విమానాలను అధిరోహిస్తారు. నంద, జౌలకం, కరతోయం, గంగాసాగరసంగమం అనే తీర్థాలలో 
స్నానంచేసినవారు నూరు అశ్వమేధయాగాలు చేసిన పుణ్యాన్ని ఆర్టిస్తారు. శోణానది, నర్మదానది పుట్టినచోట్టో, 
బదరీతీర్ణంలో స్నానం చేసినవారికి ఆయుర్దాయం పెరుగుతుంది. మహేంద్ర, రామతీర్థ, మతంగ కేదార, వంశ 
గుల్మాలు అనేతీర్ధాలలో స్నానంచేసినవారు అశ్వమేధయాగం హసన్‌ పుణ్యం ఆర్టిస్తారు (సంపాదిస్తారు). 


తే. పరమమైన తీర్టంబు శ్రీపర్వతంబు । నందు దేవహ్రదం బాడి యాదిదేవు 

నీశు నర్దించి వడయుదు రిష్టఫలము । నశ్వమేధఫలంబును నవనిజనులు. 277 
ప్రతిపదార్థం: పరమము+ఐన, తీర్థంబు= మిక్కిలి గొప్పది అయిన పుణ్యక్షేత్రం; శ్రీపర్వతంబు= శ్రీశైలం; అందు= ఆ 
శ్రీశైలంలో; దేవహ్రదంబు+ఆడి= దేవతల మడువులో స్నానంచేసి; ఆదిదేవున్‌= మొదటిదేవుడిని; ఈశున్‌= శివుడిని; అర్చించి= 


పూజించి; అవనిజనులు= భూలోకప్రజలు; ఇష్ట ఫలమున్‌= కోరిన కోరికలు; అశ్వమేధ ఫలంబునున్‌= అశ్వమేధయాగం చేసిన 
పుణ్యాన్ని; పడయుదురు= పొందుతారు. 


తాత్పర్యం: పుణ్యక్షేత్రాలలో గొప్పుక్షేత్రం శ్రీశైలం. అందు దేవహ్రదం అనేమడుగులో స్నానంచేసి, భూలోకవాసులు 
ఆదిదేవుడైన శివుడిని పూజించి అభీష్టాలను, అశ్వమేధయాగం చేసినపుణ్యాన్ని ఆర్టిస్తారు. 


వ. _ తొల్లి శతక్రతుండు నూజుక్రతువులు సేయుటంజేసి పవిత్రంబయిన కృష్ణవేణియందు దేవహ్రదం బాడిన 
సర్వపాపవినాశనం బగు బాండ్యపర్వతంబునం గావేరీతీర్దంబును, దుంగభద్రయు, సముద్రతీర్హంబును, 
గన్యాతీర్జంబును నాడి యశ్వమేధఫలంబు వడయుదురు; గాయత్రీ స్థానంబునం ద్రిరాత్రంబు గాయత్రీజపంబు 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 317 


చేసినవారికి జన్మ దుఖంబులు లేవు; పెన యను మహానది నాడిన మయూరహంస విమానగతు లగుదురు; 

గోదావరీ స్నానంబు సేసిన దశాశ్వమేధ ఫలంబు వడయుదురు; పయోష్టియు, దండకారణ్యంబును, 

శరభంగాశ్రమంబును, శుక్రాశ్రమంబును, జమదగ్నిసేవితంబయిన శూర్చారకంబును, సప్తగోదావరీ 

తీర్దంబును నాడిన పుణ్యులు పుణ్యలోకప్రాప్తు లగుదురు. 278 
ప్రతిపదార్హం: తొల్లి= పూర్వకాలంలో; శతక్రతుండు= దేవేంద్రుడు; నూయుడక్రతువులు= వందయజ్ఞాలు; చేయుటన్‌+చేసి= 
చేయటంచేత; పవిత్రంబు+అయిన= పరిశుద్దమైన; కృష్ణవేణి+అందు= కృష్ణవేణిలో ఉండే; దేవహ్రదంబు+ఆడిన= దేవహదంఅనే 
తీర్థంలో స్నానం చేస్తే; సర్వ, పాప, వినాశనంబు+అగున్‌= సమస్తదురితాలు నశిస్తాయి; పాండ్య, పర్వతంబునన్‌= 
పాండ్యపర్వతంలోని; కావేరీతీర్థంబునున్‌= కావేరీతీర్థంలోను; తుంగభద్రయు= తుంగభద్రానదిలో; సముద్రతీర్థంబును= 
సము(ద్రతీర్థంలోను; కన్యాతీర్రంబును= కన్యాతీర్థంలోను (కన్యాకుమారిదగ్గరిది); ఆడి= స్నానంచేసి; అశ్వమేధ, ఫలంబు= 
అశ్వమేధయాగం చేసిన పుణ్యం; పడయుదురు= పొందుతారు; గాయత్రీ స్టానంబునన్‌= గాయత్రీస్టానం అనే తీర్ణంలో; 
(త్రిరాత్రంబు= మూడురాత్రులు; గాయత్రీ, జపంబు, చేసినవారికి = గాయ(త్రీమంత్రాన్ని జపించినవారికి; జన్మ, 
దుఃఖంబులు= జనన మరణావృత్తులనే దుఃఖాలు; లేవు; పెన్న+అను= సపెన్నఅనే; మహానదిన్‌+ఆడిన= మహానదిలో స్నానంచేస్తే; 
మయూర, హంస, విమాన, గతులు+అగుదురు= నెమలిఆకారంతో, హంసరూపంతో ఉండే విమానాలపై విహరించేవారు 
అవుతారు; గోదావరీ స్నానంబు+చేసిన= గోదావరీ మహానదిలో స్నానంచేస్తే: దశ+అశ్వమేధ, ఫలంబు= పది అశ్వమేధయాగాలు 
చేసిన పుణ్యం; పడయుదురు= పొందుతారు; పయోష్టియు= పయోష్టితీర్థంలోను; దండకారణ్యంబును= దండకారణ్యం అనే 
పేరున్నతీర్థంలోను; శరభంగ+ఆ(శమంబునున్‌= శరభంగ మహాముని స్థాపించిన ఆ(శ్రమంలోను; శు[క్ర+ఆ(శమంబును= 
శుకుడు స్టాపించిన ఆ[శమంలోను; జమదగ్ని, సేవితంబు+అయిన= జమదగ్ని మహామునిచేత సేవించబడినదైన; 
శూర్చారకంబును= శూర్చారక క్షేత్రంలోను; సప్తగోదావరీ తీర్ణంబునున్‌= సప్తగోదావరి (దక్షారామ భీమేశ్వరం) తీర్ణంలోను; 
ఆడిన= స్నానంచేసిన; పుణ్యులు= పుణ్యాత్ములు; పుణ్య, లోక, (ప్రాప్తలు+అగుదురు= పుణ్యలోకాలు సిద్దించినవారు 
అవుతారు. 


తాత్పర్యం: పూర్వకాలంలో దేవహ్రదతీర్థంలో దేవేంద్రుడు నూరుయాగాలు చేశాడు కాబట్టి మిగుల పవిత్రమైన 
కృష్ణవేణిలోని దేవహ్రదంతీర్థంలో స్నానంచేస్తే సమస్తపాపాలు పోతాయి. పాండ్యపర్వతంలోని కావేరీతీర్థంలో, 
తుంగభద్రలో, సముద్రతీర్థంలోను, ఆ సమీపంలోని కన్యాకుమారీతీర్థంలోను స్నానమాడితే అశ్వమేధయాగం చేసిన 
పుణ్యం లభిస్తుంది. గాయత్రీస్దానంలో మూడురాత్రులు గాయత్రీమంత్రజపం చేస్తే జన్మరాహిత్యం కలుగుతుంది. 
పెన్న అనే మహానదిలో స్నానంచేసినవారు నెమలిఆకృతిలో, హంసఆకృతిలో ఉండే విమానాలపై విహరిస్తారు. 
గోదావరీస్నానం చేస్తే పదిఅశ్వమేధాలు చేసినపుణ్యం దక్కుతుంది. పయోష్టియు, దండకారణ్యం, శరభంగాశ్రమం, 
శుక్రాశమం, జమదగ్ని మహాముని సేవించిన శూర్చారకం, దక్షారామ క్షేత్రంలోని సప్త గోదావరీ తీర్ణంలోను స్నానం 
చేసిన పుణ్యాత్ములకు పుణ్యలోకాలు సిద్దిస్తాయి. 


సీ. _ అసురుల భయమున నడంగిన వేదంబు । లోంకారపూర్వమై యుండ నాంగి 
రసుం డుద్దరించి సారస్వత ప్రముఖుల. । జదివించె నెందేని శాశ్వతముగ 
నమరనియుక్తుండై యజియించె నెందేని । భృగు. డెల్లవారికి. బేర్మి నట్టి 
రమణీయతుంగకారణ్యంబు సూచిన । మాత్రన దురితకర్మంబు లెల్లం 


318 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఆ. _ బాయు గాలంజరం బను పర్వతంబు । నందు దేవహ్రదం బాడి యభిమతములు 
వడయుదురు; మేధికంబునాం బరంగు పం । మాది మేధాసమన్వితు లగుదు రెందు. 279 


ప్రతిపదార్థం: అసురుల, భయమునన్‌= రాక్షసుల భయంచేత; అడంగిన= అణగిఉండిన; వేదంబులు= వేదాలు; ఓంకార 
పూర్వము+ఐ, ఉండన్‌= ఓంకారం మొదలుగా కలనై ఉండగా; ఆంగిరసుండు+ఉద్ధరించి= ఆంగిరసుడనే మహాముని కాపాడి; 
సారస్వత 'ప్రముఖులన్‌= సారస్వతుడు మొదలయిన ప్రసిద్దులచేత; శాశ్వతముగన్‌= ఎల్లప్పుడు నిలిచేటట్టు: ఎందేని= ఏచోట; 
చదివించెన్‌= పఠింపచేశాడో; భృగుండు= భృగుమహర్షి ఎందేని= ఏచోట; అమర, నియుక్తుండు+ఐ= దేవతలచేత నియోగించబడిన 
వాడై), యజియించెన్‌= యజ్ఞంచేశాడో; పేర్మిన్‌= గౌరవంతో; అట్టి= అటువంటి చోటైన; రమణీయ తుంగక+అరణ్యంబు= 
సుందరమైన తుంగకారణ్యం; చూచిన మా(త్రన= సందర్శించినంతమాతత్రాననే; ఎల్లవారికిన్‌= అందరికి; దురిత, కర్మంబులు+ 
ఎల్లన్‌= పాపపరిపాకాలన్నీ; పాయున్‌= తొలగుతాయి; కాలంజరంబు+అను, పర్వతంబునందు= కాలంజరం అనే కొండలో; 
దేవహ్రదంబు+ఆడి= దేవహదంఅనే తీర్థంలో స్నానంచేసి; అభిమతములు= కోరికలు; పడయుదురు= పొందుతారు; 
మేధికంబునాన్‌+*పరంగు= మేధికం అనబరగే; తీర్థము+ఆడి= తీర్థంలో స్నానంచేసి; ఎందున్‌= ఎప్పుడైనను; మేధాసమన్వితులు+ 
అగుదురు= మేధావులు అవుతారు. 


తాత్పర్యం: రాక్షసులవలని భయంచేత అణగిమణగి ఓంకారం మొదలుగా ఉండే వేదాలను ఉద్ధరించి, ఆంగిరసుడు 
ఎక్కడ సారస్వతుడు మొదలుగా గల ముఖ్యులచేత చదివించాడో, భృగుమహర్షి దేవతలచేత నియోగించబడినవాడై, 
ఎక్కడయితే యజ్ఞంచే శాడో అట్టి సుందర తుంగకారణ్యాన్ని గౌరవపురస్సరంగా చూచినంతమాత్రాననే 
పాపపరిపాకాలన్నీ పటాపంచలవుతాయి. కాలంజరమనే పర్వతంలో ఉండే దేవహ్రదంలో స్నానంచేస్తే కోరినకోరికలు 
-ఈడేరుతాయి. మేధికం అనే తీర్థంలో స్నానంచేస్తే మేధావులవుతారు. 


వ. మటథీి చిత్రకూటంబున మందాకిని సేవించి, పితృస్ట్థానంబునం గుమారులం బూజించి, జ్యేష్టస్టానంబున 
రుద్రు నర్చించి రామనివాసం బైన శృంగిబేరపురంబున గంగాస్నాతు లయి గంగాధరు నర్జించియు సర్వపాప 
విముక్తు లగుదురు. 280 


ప్రతిపదార్హం: మజిీ= అదియునుగాక; చిత్రకూటంబునన్‌= చిత్రకూటంలో; మందాకినిన్‌= గంగను; సేవించి= దర్శించి; 
పితృస్టానంబునన్‌= పితృదేవతలస్టానంలో; కుమారున్‌= కుమారస్వామిని; పూజించి= అర్చించి; జ్యేస్టస్టానంబునన్‌= అ(గ్రస్తానంలో; 
థి (53. అథ యఖ 
రుద్రున్‌+అర్చించి= శివుడిని పూజించి; రామ, నివాసంబు+ఐన= శ్రీరామచం[ద్రుడు నివసించిన; శృంగిబేరపురంబునన్‌= 
శృంగిబేరమనే పట్టణంలో; గంగా, స్నాతులు+అయి= గంగలో స్నానంచేసినవారై; గంగాధరున్‌= శివుడిని; అర్భించియు= 
పూజించియు; సర్వ, పాప, విముక్తులు+అగుదురు= సకలదురితాలనుండి విముక్తిని పొందినవారు అవుతారు. 


తాత్పర్యం: ఇక, చిత్రకూటంలో మందాకినిని సేవించి, పితృస్థానంలో కుమారస్వామిని పూజించి, అ(గ్రస్థానంలో 
శివుడిని అర్చించి, శ్రీరామచంద్రుడు ఒకనాడు నివసించిన శృంగిబేరపురంలోని గంగలో స్నానంచేసి శివుడిని 
అర్భించినవారు పాపాలన్నింటినుండి తొలగుతారు. 


కు యాగశతంబులకంటె. బ్ర । యాగ నివాసము విశేష మని మునులు మహా 
యోగులు సిద్దులు సాధ్యులు । నాగులు నందుండుదురు మనఃప్రియ మెస6గన్‌. 281 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 319 


ప్రతిపదార్థం: యాగశతంబులకంటెన్‌= నూరు యజ్ఞాలకంటె; ప్రయాగనివాసము= ప్రయాగలో నివసించటం; విశేషము+అని= 
గొప్పది అని; మునులు; మహాయోగులు; సిద్దులు; సాధ్యులు; నాగులున్‌; మనస్‌+ప్రియము+ఎసంగన్‌= మనస్సులో సంతోషం 
అతిశయించగా; అందు+ఉండుదురు= ఆ ప్రయాగలో ఉంటారు. 


తాత్పర్యం: యాగాలు నూరు చేయటంకంటె ప్రయాగలో నివసించటమే మేల్తరమని భావించి బుషులు, 
యోగీశ్వరులు, సిద్దులు, సాధ్యులు, నాగులు మదినిండారిన సంతోషంతో అచట ఉంటారు. 


వ. _ అది ప్రజాపతి యజ్ఞవేది గావున నందు మూండగ్ని కుండంబు లెప్పుడుంగానంబడు; మటి వేదంబులు 
యజ్ఞంబులు మూర్తిమంతంబులై యజువదికోట్లపదివేలు తీర్థంబులు సన్నిహైతంబులై గంగా యమునా 
సంగమంబు సేవించియుండు; నందు. గృతస్నాను లైనవారు రాజసూయాశ్వమేధులయు సత్యవాదులయు. 
జతుర్వేదాధ్యయనులయు. బుఖ్యలోకంబులు వడయుదురు; భోగవతియు వాసుకియు హంసవ్రతంబు నను 
తీర్థంబుల నాడి దశాశ్వమేధఫలంబులు వడయుదురు. 282 


ప్రతిపదార్థం: అది= ఆ ప్రయాగ; ప్రజాపతి, యజ్ఞ వేది= బ్రహ్మదేవుడియొక్క యజ్ఞవేదిక, యజ్ఞం చేసినచోటు; కావునన్‌= 
కాబట్టి; అందున్‌= ఆ ప్రయాగలో; మూండు+అగ్ని కుండంబులు= నిప్త్పురాజుకొనే గుండాలు మూడు; ఎప్పుడున్‌= ఎల్లప్పుడు; 
కానంబడున్‌= కనిపిస్తాయి; మటీ= అంతేకాక; వేదంబులు= వేదాలు; యజ్ఞంబులు= (క్రతువులు; మూర్తి మంతంబులు+ఐ= 
ఆకారాన్ని దాల్చినట్టివై; అజువదికోట్ట, పదివేలు తీర్థంబులు= అరవైకోట్ల పదివేల తీర్చాలు; సన్నిహితంబులు+ఐ= కూడిచేరినట్టివై; 
గంగా, యమునా, సంగమంబు, సేవించి+ఉండున్‌= గంగాయమునలు కలిసేచోటును ఆరాధిస్తూ ఉంటాయి; అందున్‌= 
అచట; కృతస్నానులు+ఐనవారు= స్నానంచేసినవారు; రాజసూయ+ అశ్వమేధులయు= రాజసూయయాగం, అశ్వమేధయాగం 
చేసినవారియొక్క; సత్యవాదులయున్‌= సత్యాన్ని వ్రతంగా పాటించేవారియొక్క; చతుర్వేద+అధ్యయనులయున్‌= నాలుగు 
వేదాలను పఠించేవారియొక్క; పుణ్య, లోకంబులు= పుణ్యంవలన చేకూరే భువనాలు; పడయుదురు= పొందగలరు; భోగవతియు; 
వాసుకియు; హంస(వ్రతంబున్‌; అను, తీర్థంబులన్‌+ఆడి= అనే పేరు ఉన్న తీర్జాలలో స్నానంచేసి; దశ+అశ్వమేధ, ఫలంబులు= 
పది అశ్వమేధయాగాలు చేసిన పుణ్యం; పడయుదురు= పొందగలరు. 


తాత్పర్యం: ప్రయాగ బ్రహ్మదేవుడి యజ్ఞవేదిక. కాబట్టి అందులో నిరంతరం మూడు అగ్నికుండాలలో (త్రేతాగ్నులు 
వెలుగుతూ కన్పిస్తాయి. అంతేకాక వేదాలు, యజ్ఞాలు సాకారాలై అరవయికోట్ట పదివేల తీర్థాలు కలసి, చేరి, 
గంగాయమునా సంగమంలో ఆ పవిత్ర తీర్థాన్ని సేవిస్తూ ఉంటాయి. అచట స్నానంచేసినవారు, రాజసూయ 
అశ్వమేధ యాగాలు చేసినవారికి, సత్యవ్రతాన్ని ఆచరించేవారికి, చతుర్వేదాలను అధ్యయనం చేసేవారికి లభించే 
పుణ్యలోకాలను పొందగలరు. 


క. _ విదితముగం దీర్ధకీర్తన€ । జదివిన ధన్యులకు వినిన సజ్జనులకు న 
భ్యుదయ మగు సర్వతీర్జస ।; ముదయ స్నాన బహుయాగముల ఫలము లగున్‌. 283 


ప్రతిపదార్థం: విదితముగన్‌= తేటతెల్లంగా; తీర్జక్తీర్తనన్‌= తీర్థాలను గురించిన వర్షనను; చదివిన= పఠించిన; ధన్యులకు= 
జన్మతరించిన చరితార్జులకు; వినిన= ఆలకించిన; సజ్జనులకున్‌= మంచివారికి; అభ్యుదయము+అగున్‌= మేలుకలుగుతుంది; 
సర్వ, తీర్థ సముదయ, స్నాన, బహుయాగముల ఫలములు+అగున్‌= సమస్త తీర్చాల సముదాయంలో స్నానం చేస్తే వచ్చేపుణ్యం, 
పెక్కు (క్రతువులు చేస్తే వచ్చేపుణ్యం లభిస్తాయి. 


320 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: తేటతెల్లంగా తీర్చాలను గురించిన వర్షన చదివినవారూ, ఆలకించినవారూ అయిన ధన్యాత్ములైన 


విశేషం: కొన్ని ప్రతులలో ఇక్కడ ఈ క్రింది రెండు పద్యాలు కూడా చోటుచేసికొన్నాయి. 


క. ఇది నిక్కున మని మనముల. । బదిలంబుగం దీర్దసేవ భక్తి. దలంచబినన్‌ 

విదితముగ దురితహర మగు । సదమల సుజ్ఞాను లగుట సత్యము ధరణిన్‌. 283 (అ) 
క. సకలదురితముల వాయుదు । రకలంకమనస్కు లగుదు రార్యోత్తమవ 

ర్తకు లగుదురు సజ్జనగుణ । నికరంబుల వెలయుదురు సునిశ్చితమతులై. 283 (ఆ) 


చ. వ్రతములు లేనివారు, నుపవాస పరాబ్ముఖు లైనవారు, దు 
రృతులు, విహీనశౌచులు. గ్రమంబునం దీర్ధము లాడనోప; రా 
తతగుణశాలి వీ వఖిలధర్మవిదుండవు గావునన్‌ శుభ 
స్థితి. జని తీర్ధసీవనము సేయుము నీకు నభీష్టసిద్ధిగన్‌. 284 


ప్రతిపదార్థం: (వ్రతములు, లేనివారున్‌= నోములు దీక్షతో నోచనివారున్నూ; ఉపవాస, పరాక్‌+ముఖులు+ఐనవారు= ఉపవాసాలకు 
విముఖులైనవారు (ఉపవాసాలు చేయనివారు); దుర్మతులు= చెడుబుద్ది కలవారు; విహీిన శౌచులున్‌= శుచిత్వం లేనివారు; 
(క్రమంబునన్‌= శాస్త్రాలలో విధించబడిన పద్ధతిలో; తీర్రములు+ఆడనోపరు= తీర్థాలలో స్నానం చేయజాలరు; ఈవు= నీవు; 
ఆతత, గుణ, శాలివి= (ప్రకాశించే (విస్తారమైన) మంచి గుణాలు కలవాడివి; అఖిల ధర్మవిదుండవు= సమస్తధర్మాలు 
తెలిసినవాడివి; కావునన్‌= కాబట్టి; శుభస్థితిన్‌= మేలు కలిగేటట్టుగా; చని= వెళ్ళి; నీకున్‌= నీకు; అభీష్ట సిద్ధిగన్‌= కోరికలు 
నెరవేరేటట్టుగా; తీర్ధసీవనము= పుణ్యతీర్జాలను దర్శించటం; చేయుము= చేసేది. 


తాత్సర్యం: (వ్రతాలు చేయనివారు; ఉపవాసాలకు విముఖులైనవారు; చెడ్డవారు, శుచిత్వం లేనివారు, తీరయాత్రలు 
చేయలేరు. నీవు లెక్కకు మిక్కిలిగా మంచిగుణాలు కలవాడివి. సర్వధర్మాలను ఎరిగినవాడీవి. కాబట్టి తీర్చాలను 
సేవించటానికై శుభప్రదంగా వెళ్ళిరమ్ము. నీ కోరికలు ఈడేరును గాక! 


వ. _ అని సకల తీర్ధ కథనంబు సెప్పిన, పులస్తువచనంబున భీష్ముండు దొల్లి యెల్ల తీర్థంబులు సేవించి కృతార్థుం 
డయ్యె/ గావున నీవును దీర్టసేవ చేసి. 285 


ప్రతిపదార్థం: అని= అనిచెప్పి; సకల, తీర్ధ, కథనంబు+చెప్పిన= అన్ని తీర్థాలను గురించిన సమాచారం వివరించినటువంటి; 
పులస్తువచనంబునన్‌= పులస్త్య మహాముని మాటచొప్పున; భీష్కుండు= భీష్ముడు; తొల్లి= మునుపు; ఎల్ల, తీర్థంబులు= అన్ని 
పుణ్యక్షేత్రాలు; సేవించి= దర్శించి; కృత+ అర్భుండు+అయ్యెన్‌= ధన్యుడయ్యాడు; కావున= కాబట్టి; నీవును= ఓ ధర్మరాజా! 
నీవుకూడా; తీర్థసేవ చేసి= పుణ్యక్షేత్రాలు దర్శించి. 


తాత్పర్యం: ఆ విధంగా సర్వపుణ్యతీర్ద్థాల వృత్తాంతం చెప్పిన పులస్య్యమహర్షిమాటచొప్పున భీష్ముడు ఇదివరలో 
సకలపుణ్యతీర్జాలు సేవించి ధన్యుడయ్యాడు. కాబట్టి నీవుకూడ తీరయాత్రలు చేసి. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 321 


క. _ పూరు పురూరవు లట్లు భ। గీరథ రఘుపతుల యట్లు కృతకృత్యుండ వై 
ధారుణి రక్షింపుము వి । స్తారగుణాధార । ధీర । ధర్మృతనూజా! 286 


ప్రతిపదార్థం: పూరు, పురూరవులు+అట్లు= పూరుడివలె, పురూరవుడివలె; భగీరథ, రఘుపతుల+అట్లు= భగీరథుడివలెను; 
రఘురాముడివలను; కృతకృత్యుండవు+ఐ= చేయవలసిన కార్యములను నిర్వర్తించినవాడివై (ధన్యుడివై; విన్తారు గుణ+ఆధార!= 
విస్తరించిన పెక్కుమంచి గుణాలకు ఆధారమైనవాడా!; ధీర!= ధైర్యవంతుడా!; ధర్మ, తనూజా!= ధర్మపుత్రుడా!; ధారుణిన్‌= 
భూమిని; రక్షింపుము= కాపాడుము. 


తాత్పర్యం: లెక్కకు మిక్కిలి అయిన సద్గుణాలకు ఆశ్రయమైనవాడా! ధైర్యవంతుడా! ఓ ధర్మరాజా! పూరుడి వలె, 
పురూరవుడి వలె, భగీరథుడివలె, శ్రీరాముడివలె కర్తవ్యాలను నెరవేర్చినవాడవై ఈ భూమిని కాపాడుము. 


విశేషం: పూరువు, పురూరవుడు భరతవంశంలో సుప్రసిద్దులైన చక్రవర్తులు. భగీరథుడు ప్రగాఢ ప్రయత్నంచేసి గంగను 
దివినుండి భువికి దింపాడు. శ్రీరామచంద్రుడు రామాయణకథానాయకుడు, సుప్రసిద్దవీరుడు. 


వ. రోమశుం డను దేవర్షి దేవలోకంబుననుండి నీకడకు వచ్చు/ దదుపదేశంబున ధౌమ్యానుమతుండ వయి 
తీరసీవనం జేయు” మని చెప్పి నారదుం డరిగిన, నజాతశత్రుండు ధౌమ్యుం జూచి యిట్లనియె. 287 


ప్రతిపదార్హం: రోమశుండు+అను, దేవర్షి రోమశుడు అనే దేవలోకానికి చెందిన బుషి దేవలోకంబున నుండి= దేవలోకంనుండి; 
నీకడకున్‌= నీ దగ్గరికి; వచ్చున్‌+వస్తాడు; తద్‌+ఉపదేశంబునన్‌= ఆతడి ప్రబోధం చొప్పున; ధెామ్య+అనుమతుండవు+అయి= 
ధౌమ్యుడిచేత అనుమతి పొందినవాడివయి; తీర్థ, సేవనన్‌= తీర్జాలను సేవించటం; చేయుము= చేసేది; అని= అంటూ; చెప్పి= 
వచించి; నారదుండు= నారదమహర్షి అరిగినన్‌= వెళ్ళగా; అజాత, శత్రుండు= పుట్టనటువంటి శత్రువులు కలవాడు (ఎవరిపట్లను 
ద్వేషభావం లేనివాడు, ధర్మరాజు); ధౌమ్యున్‌+చూచి= తమ పురోహితుడైన ధౌమ్యుడిని చూచి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


తాత్పర్యం: రోమశుడు అనే దేవబుషి నీదగ్గరకు వస్తాడు. ఆ మహర్షి ప్రబోధం చొప్పున మీ పురోహితుడైన 
ధౌమ్యుడి అనుమతిచొప్పున నీవు తీర్ధసేవ చేయుము” అని చెప్పి నారదమహర్షి నిష్కమించగా అజాతశత్రువైన 
ధర్మరాజు ధౌమ్యుడిని చూచి ఇట్టా పలికాడు. 


చ. “అలయక మాకు నందటి కహర్షిశముం బ్రియకారి యమ్మ) య 

త్యలఘుపరాక్రమాన్వితు మహాభుజు నర్జును దివ్యనాయకం 

బులు వదయంగ నొక్కరున పుచ్చితి. దద్దయు వేడ్క నెద్దియుం 

దలంపక; యిప్టు దద్విరహితమ్మగు కామ్యక మొప్ప దయ్యెడిన్‌. 288 
ప్రతిపదార్థం: అలయక= విసుగుకొనక; మాకున్‌+అందణఅకు= మాకందరికి; అహర్నిశమున్‌= పగలు రాత్రియు; ప్రియకారి+ఐన= 
ప్రీతిని ఘటించేటి; అతి+అలఘు, పరా[క్రమ+అన్వితున్‌= మిక్కిలి తేలికకాని అంటే గొప్పదైన శౌర్యంతో కూడినవాడిని; మహా, 


భుజున్‌= గొప్ప భుజాలు కలవాడిని; అర్జునున్‌= అర్జునుడిని; ఒక్కరున్‌+అ= ఒక్కడినే; దివ్య, సాయకంబులు= దివ్యమైన 
బాణాలు; పడయంగన్‌= పొందటానికి; తద్దయు= మిక్కిలి; వేడ్కన్‌= కుతూహలంతో; ఎద్దియున్‌+*తలయపక= ఏదియు 


322 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఆలోచించక; పుచ్చితిన్‌= పంపాను; ఇవ్లు= ఇపుడు; తద్‌+విరహితమ్ము+అగు= ఆతడు లేనట్టి; కామ్యకము= ఈ కామ్యకం 
అనే అరణ్యం; ఒప్పదు+అయ్యెడిన్‌= (మాకు) ఇష్టంగా లేదు. 


తాత్సర్యం: 'మా అందరికి విసుగు విరామం లేకుండ పగలనక రాత్రనక నిరంతరం బ్రతి ఘటించే మహాపరాక్రమశాలి 
అయిన అర్జునుడిని దివ్యాస్తాలు సంపాదించటానికై గొప్పవేడుకతో ఒంటరిగా పంపించాను. ఇప్పుడు అతడు లేని 
ఈ కామ్యకవనం మాకు సమ్మతంగా లేదు. 


వ. అంబుదాగమనం బపేక్షించు చాతకంబు లట్లు మన మందఅ మర్హునాగమనంబు ప్రతీక్షించుచున్నవారము; 
వాండును దన పూనిన కార్యంబు నిర్వహించి కాని నివృత్తుండు గా6 దవశ్యంబును దివ్యాస్తంబులు వడసి 
యాతని వచ్చునంతకు. దీర్ససేవ చేయుద' మనినం 'గరంబు లగ్గగు, నట్ల చేయుద' మని. 289 


ప్రతిపదార్థం: అంబుద+ఆగమనంబు= మేఘాల రాకను; అపేక్షించు= కోరే) చాతకంబులు+అట్టు= వానకోయిలలవలె; 
మనము+అందజము; అర్జున+ఆగమనంబు= అర్జునుడి రాకను; ప్రతీక్షించుచు+ఉన్న వారము= ఎదురు చూస్తున్నవారం; 
వాండును= ఆ అర్జునుడుకూడ; తన, పూనిన, కార్యంబు= తాను పూనినపనిని; నిర్వహించి కాని= నెరవేర్చికాని; నివృత్తుండు+ 
కాండు= వెనుకకు మరలేవాడు కాడు; అవళ్యంబును= తప్పకుండ; దివ్య+అ(స్తంబులు= దేవతా సంబంధమైన మంత్ర 
బాణాలు; పడసి= సంపాదించి; ఆతని వచ్చునంతకున్‌= ఆతడు తిరిగి వచ్చేవరకు; తీర్ధసేవ= పుణ్యక్షేత్రాల సందర్శనం; 
చేయుదము+అనిన= చేస్తాముగాక అని చెప్పగా; కరంబు= మిక్కిలి; లగ్గు+అగు= మేలు కలుగుతుంది; అట్టు+అ= ఆ 
విధంగానే; చేయుదము= చేద్దాము గాక; అని= అని చెప్పి. 


తాత్పర్యం: మేఘాల రాకకై ఎదురుచూచే చాతకపక్షులవలె మనమందరం అర్జునుడి రాకకై నిరీక్షిస్తున్నాం. అర్జునుడు 
తాను చేపట్టిన కార్యాన్ని నిర్వహించక వెనుకకు మరలేవాడు కాడు. అర్జునుడు నిస్సందేహంగా దేవతా సంబంధమైన 
అస్త్రాలను సంపాదించి వస్తాడు. అంతవరకు మనం తీర్థయాత్రలు చేద్దాం'- అని ధర్మరాజు పలుకగా, ధౌమ్యుడు 
“నిజమే, మిక్కిలి మేలు కలుగుతుంది. మనమట్లాగే పుణ్యక్షేత్రాలను సందర్శిద్దాం'- అని అన్నాడు. 


విశేషం: (1) ప్రాచీన భారతీయ సంస్కృతిలో తీరయాత్రలకు కల్పించబడిన ప్రాముఖ్యం నిరుపమానం. తీర్ణయాత్రలవలన 
అశ్వమేధ, రాజసూయయాగఫలం కంఠోక్తిగా చాటి చెప్పబడింది. ప్రయాణ సౌకర్యాలు లేనినాడు యుగయుగాంతరాలనుండి 
కాశ్మీరంనుండి కన్యాకుమారివరకు నదీనదాలు, పర్వతపంక్తులు, సరోవరాలు, గుహలు, గుట్టలు, పుట్టలు పరమ పవిత్ర 
హృదయాలతో వెదకుకొంటూ భారతీయులు తీర్థయాత్రలు సలిపారు. దేశాటనమే నిరుపమాన విద్యాభ్యాసం. భారతీయులలో 
ఐకమత్యం, ఆధ్యాత్మికభావం పెంపొందించటానికి తీర్చాటనం నిర్వహించిన భూమిక చరి(త్రాత్మకమైనది. వివిధ ప్రదేశాల 
ప్రజలు, బిజ్ఞాసువులై తరచు పుణ్యతీర్థాలలో ఆశ్రమాలలో కలియటంచేత అన్యోన్య సాంస్కృతిక సంపర్కంచేత భారతీయ 
సంస్కృతి విశ్వజనీనమై వెల్లివిరిసింది. (2) చాతకపక్షులు మేఘాలు వర్షించే చినుకులు మాత్రమే (త్రాగునట్టివి అని కవిసమయం. 


రోనముశమహాముని ధర్మరాజునొద్దకు వచ్చుట (సం. 3-89-1) 


ఉ. _ నాలుగుదిక్కులందును వినన్‌ విదితంబగుచున్న పుణ్యతీ 
ర్చాలి తెజం గెటుంగ6గ మహాత్ముండు ధౌమ్యు. డజాతవైరి కం 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 323 


దోలిన చెప్పుచున్న తటి నొప్పుగ రోమశు. డేంగుదెంచెం దే 
జోలలితుండు నిర్మలయశుం డగు ధర్మతనూజుపాలికిన్‌. 290 


ప్రతిపదార్థం: నాలుగు దిక్కులందును= నాలుగు దిశలలోను; వినన్‌= వినబడుతూ; విదితంబు+అగుచున్న= తెల్లమవుతున్న; 
పుణ్య, తీర్ధ+ఆలి= పుణ్యక్షేత్రాల సముదాయంయొక్క; తెజంగు= తీరుతీయాలు; ఎణుంగంగ= తెలిసేటట్టుగా; మహా+ 
ఆత్ముండు= మహానుభావుడు; ధౌమ్యుండు= పాండవుల పురోహితుడు; అజాత వైరికిన్‌= అజాతశత్రువైన ధర్మరాజుకు; 
అందు= అచట; ఓలిన= వరుసగా; ఒప్తునట్టుగా; చెప్పుచున్న, తటిన్‌= వచించే సమయంలో; నిర్మల యశుండు= స్వచ్చమైన 
కీర్తి కలవాడు; అగు= అయిన; ధర్మ తనూజు, పాలికిన్‌= ధర్మపుత్రుడి దగ్గరకు; తేజస్‌+లలితుండు= తేజో లలితుండు= 
సుకుమారమైన వర్చస్సు కలవాడైన; రోమశుండు= రోమశుడనే ముని; ఒప్పుగన్‌= శోభిల్లేటట్టు; ఏంగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: మహాత్ముడైన ధౌమ్యుడు నేల నాలుగు చెరగులలో గల తీర్చాలను గురించి [క్రమంగా తేటతెల్లంగా 
అజాతశత్రువైన ధర్మరాజుకు చెపుతూ ఉన్న సమయంలో స్వచ్చమైన కీర్తిగల ఆ ధర్మరాజు దగ్గరకు సుకుమారమైన 
తేజస్సుతో ప్రకాశిస్తున్న రోమశమహర్షి వచ్చాడు. 

జాం యె 


విశేషం: ధర్మజుడి తీర్ణయాత్రలకు ముగ్గురు మహర్షులు తోడు పడటం విశేషం. నారదుడు తీర్ణమహిమలను చెప్పి సంకల్పాన్ని 
కలిగించాడు. ధౌమ్యుడు ధర్మజుడిని ప్రోత్సహించాడు. రోమశుడు వెంటనడిచి తీర్థసేవ చేయించాడు. 


వ. ఇట్లు వచ్చిన మహాముని నతిభక్తి ననుజ బ్రాహ్మణ సహితుండై ధర్మజుండు పూజించి 'మునీంద్రా! యెందుంది 

వచ్చితి?” రని యడిగిన నాతనికి రోమశుం డిట్లనియె. 291 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; వచ్చిన= విచ్చేసిన; మహామునిన్‌= గొప్పబుషిని; ధర్మజుండు; అతి భక్తిన్‌= మిక్కిలి 
భక్తితో; అనుజ, బ్రాహ్మణ, సహితుండు+ఐ= తమ్ములతోడను, విఫ్రలతోడను కూడినవాడై; పూజించి= అర్చించి; ముని+ఇంటద్రా!= 
మునులలో ఇం(ద్రుడివంటివాడా!; ఎందు+ఉండి= ఎచటనుండి; వచ్చితిరి?= విచ్చేశారు?; అని= అంటూ; అడిగినన్‌= ప్రళ్నించగా; 
ఆతనికిన్‌= ఆ ధర్మరాజుకు; రోమశుండు= రోమశ మహాముని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఈ విధంగా తన వద్దకు వేంచేసిన మునిని ధర్మరాజు తానును, తన తమ్ములును, బ్రాహ్మణులును 
కలిసి మిక్కిలి భక్తితో, అర్చించి 'మునీంద్రా! ఎచటనుండి తాము ఇచటికి దయచేశారు?” అని ప్రశ్నించగా, 
ధర్మరాజుతో రోమశమహర్షి ఇట్టా చెప్పాడు. 


తే. '“ఎల్లలోకంబులును జూచి యింద్రలోక । లోకనార్దినై యే నింద్రలోకమునకు 
బోయి సురరాజుచే. బ్రీతి. బూజితుండ । నై, మహీనాథ! యందు నీ యనుజు ననఘు. 292 


ప్రతిపదార్హం: ఎల్ల లోకంబులును+చూచి= సమస్త భువనాలను సందర్శించి; ఇంద్రలోక, లోకన+అర్జిన్‌+ఐ= ఇంద్రలోకాన్ని 
చూడవలెననే కోరిక కలవాడనై; ఏను= నేను; ఇం(ద్రలోకమునకున్‌+పోయి= ఇంద్రలోకానికి వెళ్ళి; సురరాజుచేన్‌= దేవేంద్రుడిచేత; 
ప్రీతిన్‌= సంతోషంతో; పూజితుండను+ఐ= అర్చించబడినవాడినై; మహీ, నాథ!= ఓ రాజా! అందున్‌= అచట- ఆ స్వర్గంలో; 
అనఘున్‌= పాపరహితుడైన; నీ+అనుజున్‌= నీ తమ్ముడిని (అర్జునుడిని). 


324 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: 'ఓ ధర్మరాజా! సమస్తలోకాలను సందర్శించి నేను, ఇంద్రలోకాన్ని చూడాలన్నకోరికకలిగి అక్కడికి 
వెళ్ళాను. అక్కడ దేవేంద్రుడి పూజలు అందుకొని స్వర్గలోకంలో ఉండే నీ తమ్ముడైన అర్జునుడిని (చూచాను). 


ఉ. ఈసున నీశుం దొట్టి సురలెల్ల నభీష్టవరంబు లిచ్చుటం 

జేసి కృతార్థుం డైన కురుసింహము నూర్జితశౌర్యు నర్జునున్‌ 

భాసురతేజు విశ్వపరిపాలకు. డైన మహేంద్రుతోడ నే 

కాసన మెక్కియున్న మహిమాస్పదు నింద్రతనూజు. జూచితిన్‌. 293 
ప్రతిపదార్థం: ఈసునన్‌= స్పర్దతో; ఈశన్‌+తొట్టి= శివుడు మొదలుకొని; సురలు+ఎల్లన్‌= దేవతలందరును; అభీష్ట 
వరంబులు+ఇచ్చుటన్‌+చేసి= కోరిన వరాలు అనుగ్రహించటంచేత; కృతార్ణుడు+ఐన= చరితార్జుడైన; కురు సింహమున్‌= 
కురువంశంలో సింహంవంటివాడిని ((శ్రేష్టుడిని); ఊర్జిత, శౌర్యున్‌= దృఢమైన, అధికమైన పరాక్రమం కలవాడిని; భాసురతేజున్‌= 
శోభిల్లుతున్న తేజస్సు కలవాడిని; విశ్వపరిపాలకుండు+ఐన= జగత్తునంతటిని ఏలుతున్న; మహా+ఇంద్రు తోడన్‌= దేవేంద్రుడితోడ; 
ఏక+ఆసనము= ఒకే గద్దెను; ఎక్కి+ఉన్న= అధిష్టించి ఉన్న; మహిమ+ఆస్పదున్‌= గొప్పతనానికి నెలవైనవాడిని; ఇంద్రతనూజున్‌= 
ఇం(ద్రుడికొడుకైన; అర్జునున్‌= అర్జునుడిని; చూచితిన్‌= చూచాను. 


తాత్పర్యం: శివుడు మున్నగు దేవతలందరు స్పర్దతో, తమలో తాము పోటీపడి అర్జునుడికి కోరిన వరాలు 
అను[గ్రహించారు. ఆవిధంగా కృతార్జ్ణుడైన కురువంశసింహుడు, దేదీష్యమానమైన పరాక్రమంతో వెలుగొందుతూ 
దేవేంద్రుడి అర్జాసనం అధివసించి ఉన్న ఇం[ద్రవరసుతుడూ ఐన అర్జునుడిని స్వర్గంలో సందర్శించాను. 

ణు జ గి 


క. బలవంతు లైన భీష్మా। దుల నర్జును€ డోర్చు నూర్దితుండై; మటి పో 

రుల గర్జుండు పదారవ । కళకు సమానుండు గాండు కవ్వడితోడన్‌. 294 
ప్రతిపదార్హం: బలవంతులు+ఐన= శక్తి సంపన్నులైన; భీష్మ+ఆదులన్‌= భీష్ముడు మున్నగువారిని; ఊర్జితుండు+ఐ= అధికమైన 
పరాక్రమం కలవాడై; అర్జునుండు; ఓర్చున్‌= ఓడిస్తాడు; మటీ= ఇక; పోరులన్‌= యుద్దాలలో; కర్షుండు= కరుడు; కవ్వడితోడన్‌= 
(కవ+వడి= కవ్వడి= సవ్యసాచి= రెండు వడులు కలవాడు అంటే రెండు చేతులతో బాణాలను ప్రయోగించగల నేర్పుకలవాడు) 
అర్జునుడితో; పదారవకళకు= పదారవ అంశకు అంటే పదారుపాళ్ళలో ఒకపాలుకు; సమానుండు+కాండు= సరికాడు. 


తాత్పర్యం: బలవంతులైన భీష్మాదులను పరా[క్రమవంతుడైన అర్జునుడు యుద్ధంలో అవలీలగా జయించగలడు. 
ఇంక యుద్దాలలో కర్షుడు అర్జునుడితో పదారవపాలుకు కూడ సరితూగ జాలడు. 


వ. అతని యున్న విలాసంబు సూచి విస్మితుండ నయిన నాకు నింద్రుండు తత్ర్రభావంబు సెప్పి 'వీ. డమృత 
సంభవం బయిన పాశుపతం బను దివ్యాస్తంబు. బరమేశ్వరుచేతను, నాచేతను యమ వరుణ కుబేరాదుల 
చేతను దివ్యాయుధంబుల. బడసె; నితండు మనుష్యుండు గాండు; దివ్యపురుషుం; దన్యుల కశక్యం బయిన 
దేవకార్యంబు దీర్చి మసలక వచ్చు నని మర్త్యలోకంబునకుం బోయి భ్రాతృసహితుం డయిన ధర్మరాజునకుం 
జెప్పు, మనిన వచ్చితి" నని వెండియు నిట్లనియె. 295 


ప్రతిపదార్థం: అతని+ఉన్న, విలాసంబు+చూచి= ఆ అర్జునుడియొక్క మిరుమిట్టు కొలుపుతున్న హొయలు చూచి; 
విస్మితుండను+అయిన, నాకున్‌= అచ్చెరువు పొందిన నాకు; ఇంద్రుండు= ఇంద్రుడు; తద్‌+ప్రభావంబు= ఆతడియొక్క 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 325 


గొప్పతనం; చెప్పి; వీడు= ఈతడు (ఈ అర్జునుడు); అమృత సంభవంబు+అయిన= అమృతంనుండి పుట్టిన; పాశుపతంబు= 
పాశుపతం; అను= అనే; దివ్య+అ(స్తంబున్‌= దివ్యబాణాన్ని; పరమ+-ఈశ్వరు చేతను= పరమళివుడిచేతను; నాచేతను; యమ, 
వరుణ, కుబేర+ఆదులచేతను= యముడు, వరుణుడు, కుబేరుడు, మున్నగువారిచేతను; దివ్య+ఆయుధంబులన్‌+ పడసెన్‌= 
దేవతాసంబంధాలైన మహిమకల ఆయుధాలను (అస్త్రాలను పొందాడు; ఇతండు= ఇతడు (ఈ అర్జునుడు, మనుష్యుండు= 
మనుష్యుడు; కాండు; దివ్య పురుషుండు= దేవతలకు సంబంధించినవాడు; అన్యులకు= ఇతరులకు; అశక్యంబు+అయిన= 
సాధ్యం కానట్టి; దేవకార్యంబు+తీర్చి= దేవతల పనులను నెరవేర్చి; మసలక, వచ్చున్‌= తడయక తిరిగి వస్తాడు; అని= అని 
చెప్పి; మర్యలోకంబునకున్‌+పోయి= మనుజులుండే భూలోకానికి పోయి; భ్రాతృ సహితుండు+అయిన= తమ్ములతో కూడిన; 
ధర్మరాజునకున్‌= ధర్మపుత్రుడికి; చెప్తుము= చెప్పేది; అనినన్‌= అని చెప్పగా; వచ్చితిన్‌= వచ్చాను; అని= ఆ విధంగా చెప్పి; 
వెండియున్‌= మజల; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: స్వర్గలోకంలో మిరుమిట్లు గొలిపే హొయలుతో దేదీప్యమానంగా వెలుగుతున్న అర్జునుడిని చూచి నేను 
అచ్చెరువు పొందాను. ఇంద్రుడు అర్జునుడి గొప్పతనాన్ని నాకు వివరిస్తూ 'ఇతడు పరమశివుడి వలన అమృతంనుండి 
ఉద్భవించిన 'పాశుపతం'” అనే దివ్యాస్తాన్నీ, నానుండి, యమ వరుణ కుబేరాదులనుండి పెక్కుదివ్యాస్తాలనూ 
సంపాదించాడు. ఇతడు కేవలం మనుష్యమాత్రుడు కాడు, దివ్యపురుషుడు. ఇతరులకు శక్యం కానట్టి దేవతల 
పనులను నెరవేర్చి, తడయక తిరిగి భూలోకానికి వస్తాడు. నీవు భూలోకానికి వెళ్ళి తమ్ములతో కూడి ఉన్న 
ధర్మరాజుకు ఈ విషయం ఎజిగించుము' అని నన్ను ఆదేశించాడు”- అని రోమశుడు ధర్మరాజుకు చెప్పి మరల 
ఇట్టా పలికాడు. 


క. 'నిరతముగ6 దీర్ద్టసేవా । పరులగు శాంతాత్ములకు6 దపస్వులకును దు 
ష్కర మెద్దియు లే దని చె । చెర ధర్మజు. దీర్ససేవ సేయింపు మొగిన్‌. 296 


ప్రతిపదార్హం: నిరతముగన్‌= ఎల్లప్పుడును; తీర్థసేవాపరులు+అగు= తీర్ధయాత్రలు దీక్షతో చేసేవారు అయిన; 
శాంత+ఆత్ములకున్‌= శాంతమైన ప్రవృత్తి కలవారికిన్నీ; తపస్వులకును= తపస్సు చేసే వారికిన్నీ; దుష్కరము= చేయలేనిది; 
ఎద్దియు= ఏదికూడా; లేదు= ఉండదు; అని= అని చెప్పి; చెచ్చెరన్‌= శీఘ్రంగా; ధర్మజున్‌= ధర్మరాజును; తీర్ణసేవ= 
తీరయా(త్రల సందర్శనం; ఒగిన్‌= ఒప్పునట్టుగా; చేయింపుము= చేయింపుము. 


తాత్పర్యం: (ఈ మాటలు దేవేంద్రుడు రోమశుడితో చెప్పినవి)” దీక్షతో ఎల్లప్పుడు తీర్ణ్భయాత్రలు సేవించటంలో 
నిమగ్నులైన శాంతచిత్తప్రవృత్తి కలవారికి, తపస్సు చేసేవారికి చేయలేనిదంటూ ఏదీ ఉండదు- అని చెప్పి ధర్మరాజును 
శీఘ్రంగా తీర్థసేవ చేయించుము. 


క. _ అని పనిచిన నమరేశ్వరు | పనిం దత్వార్వ్వమున నుండి పన్నుగ నిట యేం 
జనుదెంచితి నీ కార్యము । ధనంజయున కభిమతంబు ధరణీనాథా! 297 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; పనిచినన్‌= (ఇంద్రుడు) నియోగించగా; అమర+ఈశ్వరు, పనిన్‌= దేవేంద్రుడి పనిమూలంగా; 
తద్‌, పార్భ్యమునన్‌+ఉండి= ఆతడి ప్రక్కనే ఉండి; పన్నుగన్‌= పూనికతో; ఇట= ఇచటకు; ఏన్‌= నేను; చనుదెంచితిన్‌= 
వచ్చాను; ధరణీనాథా!= భూమికి అధినేతవైన ఓ ధర్మరాజా! ఈ, కార్యము= ఈ పని (నేను ఇచటికి వచ్చి మిమ్మల్ని 
తీరయాత్రలు చేయించే పని); ధనంజయునకు= అర్జునుడికి; అభిమతంబు= ఇష్టం. 


326 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని చెప్పి, నన్ను నియోగించగా, నేను ఇంద్రుడి ఆదేశం చొప్పున ఆతడి దగ్గరనుండి పూనికతో 
ఇచటికి వచ్చాను. భూమికి అధిపతివైన ఓ ధర్మరాజా! ఈ పని అర్జునుడికి సమ్మతమైనదే సుమా! 


క. అనవద్య తీర్చసీవన । మును గపిలా స్వర్ణ దానములు నుగ్రతపం 
బును జేయనివానికి( బో । లునె పడయంగ. బేర్మి నుభయలోకసుఖంబుల్‌. 298 


ప్రతిపదార్థం: అనవద్య, తీర్థ, సేవనమును= నింద్యం కానట్టి పుణ్యక్షేత్రాలను సందర్శించటం; కపిలా, స్వర్ణ దానములును= 
కపిలవర్షంకల గోవులనూ, బంగారాన్నీ దానం చేయటం; ఉగ్రతపంబును= తీవ్రమైన తపస్సును; చేయని వానికిన్‌= (ఈ 
కార్యాలను) చేయని మనుజుడికి; పేర్మిన్‌= గౌరవంతో; ఉభయలోక, సుఖంబుల్‌= ఇహ పరలోకాలలోని సుఖాలను; పడయం 
గన్‌= పొందటానికి; పోలునె= వీలు అవుతుందా? 


తాత్పర్యం: పరమపావనమైన తీర్థసేవనం, కపిల గోవులను, బంగారాన్ని దానంచేయటం, తీవ్రమైన తపస్సు - ఈ 
ఉత్తమ కార్యాలు చేయనివాడికి ఇహపర సౌఖ్యాలు పొందటానికి వీలుకలుగుతుందా? 


వ. ఏను దొల్లి భూమిం గల తీర్టంబు లెల్ల నినుమాజు సూచితి; నిప్పు డింద్రు నియోగంబున నీతోడన వచ్చి 
యఖిల తీర్టసేవ సేసెద' ననిన ధర్మజుం డతని కిట్లనియె. 299 


ప్రతిపదార్థం: ఏను= నేను; తొల్లి= పూర్వం; భూమిన్‌+కల, తీర్థంబులు+ఎల్లన్‌= భూమిపై ఉండే పుణ్యక్షేత్రాల తీర్జాల 
నన్నింటిని; ఇనుమాజు= రెండుసార్లు; చూచితిన్‌= సందర్శించాను; ఇప్పుడు= ఈ సమయంలో; ఇంద్రు, నియోగంబునన్‌= 
ఇంద్రుడి ఆదేశం చొప్పున; నీతోడన వచ్చి= నీతోడనే అరుదెంచి; అఖిల, తీర్ధ, సేవ+చేసెదన్‌= అన్ని పుణ్యక్షేత్రాలను 
సందర్శిస్తాను; అనినన్‌= అని చెప్పగా; ధర్మజుండు= ధర్మతనయుడు; అతనికిన్‌= ఆ రోమశుడికి; ఇట్టు+అనియెన్‌= 
ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఇంతకు మునుపే నేను రెండు పర్యాయాలు భూమండలంలో ఉండే పుణ్యక్షేత్రాలను అన్నిటిని 
సందర్శించి ఉన్నాను. ఇప్పుడు ఇంద్రుడి ఆదేశానుసారంగా నీతోపాటు సకలపుణ్యతీర్ధాలను మరొకసారి 
సందర్శించగలను"- అని రోమశుడు ధర్మరాజుతో చెప్పగా, అతడు రోమశుడితో ఇట్టా వచించాడు. 


ఉ.  'నన్ను! దలంచి తీరగమనం బొనరింపంగం బంచె నట్టె వి 
ద్వన్నుత్ర! దేవవల్లభుండు; దానం గృతార్జుండ నైతి; దానిపై 
నిన్ను సహాయుంాం బడసి నెమ్మి నశేషవిశేషతీర్ధముల్‌ 
పన్నుగ6 జూడం గాంచి కడుభవ్యుండ నైతి మునీంద్ర! నీదయన్‌. 300 


ప్రతిపదార్థం: విద్వస్‌+నుత!= విద్వాంసులచేత పాగడబడినవాడా! ఓ రోమశమహర్షీ; దేవ, వల్లభుండు= దేవేంద్రుడు; 
నన్నున్‌+*తలంచి= నన్ను గురించి ఆలోచించి; తీర్థ గమనంబు+ఒనరింపంగన్‌= తీరయాత్రలు చేయటానికై;) పంచెన్‌+అట్టె= 
నియోగించాడంటే?; దానన్‌= దానిచే; కృత+అర్జుండన్‌+ఐతి= చరితార్జుడిని అయ్యాను; దానిపైన్‌= మజీయును; ముని+ఇంద్ర!= 
మునులలో ఇంద్రుడివంటివాడా!; నిన్ను= నీవంటి (మహానుభావుడిని); సహాయున్‌+కాన్‌= తోడ్పడేవాడినిగా; పడసి= పొంది; 
నెమ్మిన్‌= ప్రీతితో; అశేష విశేష. తీర్థముల్‌= అన్ని గొప్ప పుణ్యక్షేత్రాలను; పన్నుగన్‌= ఒప్పేటట్టుగా; చూడన్‌+కాంచి= 
సందర్శించగలిగి; నీ దయన్‌= నీ అనుగ్రహంవలన; కడున్‌= మిక్కిలి; భవ్యుండన్‌= పవిత్రుడిని; ఐతిన్‌= కాగలిగాను. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 327 


తాత్పర్యం: 'విద్యాంసులచేత పొగడబడిన ఓ రోమశమహర్షీ! మునులలో (శ్రేష్టుడవైనవాడా! దేవేంద్రుడంతటివాడు. 
నన్నుగురించి ఆలోచించి నేను తీరయాత్రలు చేయాలని ఆదేశించటంచేత నా జన్మ ధన్యమైనదిగా భావిస్తున్నాను. 
మరి నీవంటి మహానుభావుడు సహయాత్రికుడై నాకు తోడుపడటం పేర్కొనతగిన పెద్ద విశేషంకదా! ఇక సమస్త 
పుణ్యక్షేత్రాలు పూనికతో సందర్శించి నీ దయవలన పవిత్రుడిని కాగలను. 


ఆ. _ విజయుకుశలవార్త వేడుక నీచేత |; వినినయంతకంటిె విస్తరిల్లె; 
హృదయసంప్రమోద మీ రెంట నా కంచు€ । దద్ద సంతసిలై ధర్మసుతుండు. 301 


ప్రతిపదార్థం: నాకు; నీచేత; విజయు= విజయుడి (అర్జునుడి); కుళశలవార్త= క్షేమ సమాచారం; వేడుక= ఆసక్తితో; 
వినిన+అంతకంటె= విన్నదానికి మించి; ఈ రెంటన్‌= ఈ రెండింటివలన (అర్జునుడి కుశలవార్త, తీరయాత్రలు చేయవలసినదనెడి 
ఇంద్రుడి ఆదేశం - అనే ఈ రెండింటిచేత); హృదయ సంప్రమోదము= ఎదలో ఆనందం; విస్తరిల్లైన్‌= అతిశయించినది; 
అంచున్‌= అనుచు; ధర్మసుతుండు= ధర్మరాజు; తద్ద= ఎంతయు, సంతసిల్లైన్‌= సంతోషించాడు. 


తాత్పర్యం: మీ ద్వారా అర్జునుడి కుశలవార్త వినినందువలన కలిగిన ఆనందం తీర్ణయా[(త్రలు చేయవలసినదనెడి 
దేవేంద్రుడి ఆదేశంవలన అతిశయించిం'దని- ధర్మరాజు తన సంతోషాతిరేకాన్ని రోమశమహర్షికి వెల్లడించాడు. 


వ. _ 'మునీంద్రా! యేను దొల్లియు నారద ధౌమ్యుల వచనంబులం దీర్చగమనోన్ముఖుండనై యున్నవాండ; నిప్పుడు 
డ్ర్‌ ణి థ హో 
భవన్నిదేశంబునం దీర్లసేవ సేసి కృతార్జుండ నగుదు' నని కృతనిశ్చయుందై భిక్షాభుజు లయిన బ్రాహ్మణులను 
య, . ల అలా” ళ ఈ 
యతులను రోమశువచనంబున నివర్తించి, ధొమ్యపురస్కృత కతిపయ బ్రాహ్మణులతో ననుజులుం దానును 
గృష్రాసహితుం డయి కామ్యకవనంబున మూండుదినంబులు వసియించి మార్గశీర్ష మాసావసానంబునం 
దీర్ధసేవార్థంబు గృతప్రన్ధానుం డయిన యుథిష్టిరునకు బ్రాహ్మణు లిట్లనిరి. 302 


ప్రతిపదార్హం: ముని+ఇం(ద్రా!ః= మునులలో ఇంద్రుడివంటివాడా! ఓ రోమశమహర్షీ; ఏను= నేను; తొల్లియు= ఇంతకు 
మునుపు కూడ; నారద, ధౌమ్యుల, వచనంబులన్‌= నారదుడు ధౌమ్యుడు చెప్పిన మాటలవలన; తీర్ధ గమన+ఉన్ముఖుండను+ఐ= 
పుణ్యక్షేత్రాలకు వెళ్ళవలెననే ఉత్సాహంతో; ఉన్నవాండన్‌= ఉన్నాను; ఇప్పుడు= ఈ సమయంలో; భవత్‌+నిదేశంబునన్‌= నీ 
ఆదేశంవలన; తీర్థ సేవ+చేసి= తీర్థాలను సందర్శించి; కృత+అర్భుండను+అగుదున్‌= ధన్యుడను కాగలను; అని= అని చెప్పి; 
కృత నిశ్చయుం౦ండు+ఐ= చేయబడిన నిర్ణయం కలవాడై; భిక్షాా భుజులు+అయిన= భిక్షాటనంవలన లభించే ఆహారం 
తినేవారయిన; బ్రాహ్మణులను; యతులను= సన్న్యాసులను; రోమశు వచనంబునన్‌= రోమశుడి మాట చొప్పున; నివర్తించి= 
వెనుకకు వెళ్ళేటట్టు చెప్పి (నిలువుండని పలికి); ధౌామ్య, పురస్కృత, కతిపయ, (బ్రాహ్మణులతోన్‌= ధౌమ్యుడు మున్నగు 
కొంతమంది (బ్రాహ్మణులతో; అనుజులున్‌+తానును= తమ్ములును, తానును; కృష్ణా సహితుండు+అయి= (ద్రౌపదీ సమేతుడై; 
కామ్యక, వనంబునన్‌= కామ్యకమనే అరణ్యంలో; మూండు దినంబులు= మూడునాళ్ళు; వసియించి= ఉండి; మార్గ, శీర్ష 
మాస+అవసానంబునన్‌= మార్గశీర్షం అనే నెల చివరి సమయంలో; తీర్ధసేవా+అర్ధంబు= పుణ్యక్షేత్రాలను సేవించటంకొరకు; 
కృత, ప్రస్టానుండు+అయిన= చేసిన ప్రయాణం కలవాడైన, అంటే పయనానికి బయలుదేరిన వాడయిన; యుధిస్టిరునకున్‌; 
(బ్రాహ్మణులు; ఇట్టు+అనిరి= -ఈ విధంగా పలికారు. 


తాత్పర్యం: 'మునిశ్రేష్టుడవైన ఓ రోమశా! నేను ఇంతకుమునుపే నారదుడు ధౌమ్యుడు చెప్పినమాటలవలన 
తీర్భయాత్రలు చేయటానికై ఉవ్విళ్ళూరాను. ఇంతలో ఇప్పుడు నీ ప్రోత్సాహం లభించింది. ఇక పుణ్యక్షేత్రాలు 


328 శ్రీనుదాంధ్ర మహాభారతము 


దర్శించి ధన్యుడనవుతాను” అని నిశ్చయించి, భిక్షాటనం చేసి ఆహారం స్వీకరించే విప్రులను, సన్బ్యాసులను రోమశుడి 
ఆదేశం చొప్పున వెనుకకు మరలించి, ధామ్యుడు మున్నగు కొద్దిమంది బ్రాహ్మణులతోపాటు, (ద్రౌపదితో, తమ్ములతో 
పుణ్యతీర్థసేవలకై కామ్యకవనంలో మూడుదినాలు ఉండి, మార్గశీర్షమాసంచివర తీరయాత్రలకు బయలుదేరిన 
ధర్మరాజుతో (బ్రాహ్మణులు -ఈ విధంగా పలికారు. 


ఉ. _ “నీ యనుజుల్‌ ధనుర్ధరు లనింద్యచరిత్రులు దీర్టతీక్ష్‌ణకౌ 
క్షేయకపాణు లత్యమలకీర్తులు గావంగ రోమశుండు తే 
జోయుతు. డెల్లతీర్ణములు.( జూపంగ6 దీర్థము లాడువేడ్క ల 
క్షీయుత! యిప్లు ని న్న్వనుగమింప6గం గంటిమి పుణ్యసంపదన్‌. 303 


ప్రతిపదార్థం: లక్ష్మీయుత!= సంపదతో కూడుకొన్నవాడా!; నీ+అనుజుల్‌= నీ తమ్ములు; ధనుస్‌+ధరులు= విల్లు ధరించేవారు 
(అంటే ఆయుధధారులైన వీరులు అనిఅర్ధం); అనింద్య, చరిత్రులు= పవిత్రమైన ప్రవర్తన కలవారు; దీర్హ తీక్షణ కౌక్షేయక, 
పాణులు= నిడివి, వాడి కల కత్తులు తాల్ఫినవారు; (కాక్షేయకము= కుక్షి అంటే పొట్టకు ఉంచుకొనే కత్తి; అతి+అమల, 
కీర్తులు= మిక్కిలి నిర్మలమైన కీర్తి కలవారు; కావంగన్‌= కాపాడుతుండగా; తేజోయుతుండు= వర్చస్సుతో కూడినవాడు; 
రోమశుండు= రోమశమహర్షి ఎల్ల, తీర్థములున్‌+చూపంగన్‌= తీర్జాలన్నింటిని దర్శింప చేస్తూఉండగా; పుణ్యసంపదన్‌= మా 
పుణ్య పరిపాకం చేత; ఇవ్లు= ఇప్పుడు; తీర్థములు+ఆడు, వేడ్కన్‌= ఆయా పుణ్యతీర్జాలలో స్నానం చేసే కుతూహలం చేత; 
నిన్ను; అనుగమింపంగన్‌+కంటిమి= అనుసరించగల్షితిమి (నీ వెంట తీరయాత్రలకు రాగలుగుతున్నాం.) 


తాత్సర్యం: 'నీ తమ్ములు ధనుర్విద్యలో ఆరితేరినవీరులు. పవిత్రమైన ప్రవర్తన కలవారు. నిడివి, వాడిమి కల 
కత్తులు ధరించేవారు. నిర్మలమైన కీర్తి కలవారు. అటు వారు రక్షిస్తూ ఉండగా, తేజస్వి అయిన రోమశుడు 
మార్గదర్శకుడయి. సకల పుణ్యక్షేత్రాలను దర్శింపచేస్తూ ఉండగా నీవెంట రావటం పుణ్యసంపదవలన మాకు 
సమకూడిన అదృష్టం. 
వ. రాక్షసపిశాచశ్వాపదంబుల కారణంబున నడవులలో నేకతంబ యరిగి తీర్ధసేవ చేయ మాయట్టివారికి 
నశక్యంబు గావున మీతోడ వచ్చెద” మని బ్రాహ్మణులు ధర్మరాజుచేత ననుజ్ఞాతు లై రంత. 304 
ప్రతిపదార్థం: రాక్షస, పిశాచ, శ్వాపదంబుల, కారణంబునన్‌= రాక్షసులు, పిశాచాలు, [క్రూరజంతువులు తిరుగుతుండే 
కారణంగా; అడవులలోన్‌= అరణ్యాలలో; ఏకతంబు+అ= ఒంటరిగా; అరిగి= వెళ్ళి; తీర్ధ సేవ, చేయన్‌= పుణ్యక్షేత్రాలను 
సందర్శించటం; మా+అట్టి వారికిన్‌= మాబోటివారికి; అశక్యంబు= సాధ్యం కాదు; కావున= కాబట్టి; మీతోడ, వచ్చెదము+అని= 
మీతోపాటుగా మేమూ వస్తామని; బ్రాహ్మణులు; ధర్మరాజుచేతన్‌; అనుజ్ఞాతులు+ఐరి= అనుమతిని పొందారు; అంతన్‌= 
అటుపిమ్మట. 


తాత్పర్యం: రాక్షసులు, పిశాచాలు, [క్రూరజంతువులు సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అడవులలో మావంటివారు 
ఒంటరిగా తీరయాత్రలు చేయటం సాధ్యం కాదు. కాబట్టి మేము మీతోపాటు వస్తాం'- అని విప్రులు అర్హించగా 
ధర్మరాజు సమ్మతించాడు. అప్పుడు. 
క. పారాశర్యుండు బర్వత । నారదులును బాండురాజనందనుల గుణో 

దారుల ననఘుల౦ దీర్ద । ప్రారంభుల గానవచ్చి పరమప్రీతిన్‌. 305 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 3209 


ప్రతిపదార్థం: పారాశర్యుండున్‌= పరాశరుడి కుమారుడైన వ్యాసుడున్నూ; పర్వత, నారదులును; గుణ+ఉదారులన్‌= 
మంచిగుణాలచేత గాంభీర్యం పెంచుకొన్నవారిని; అనఘులన్‌= పాప రహితులైన పవిత్రులను; తీర, (ప్రారంభులన్‌= తీర్ణయా(త్రలకు 
ఉప(క్రమించినవారిని; పాండురాజ, నందనులన్‌= పాండవులను; పరమట్రీతిన్‌= మిక్కిలి ప్రేమతో; కానవచ్చి= చూడటానికి వచ్చి. 


తాత్పర్యం: పరాశరమహర్షిపు(త్రుడైన వేదవ్యాసుడు, పర్వత నారదులు మంచిగుణాలచేత గొప్పవారుగా పేరుకెక్కిన 
వారు, పవిత్రులు, తీర్థయాత్రలకు వెళ్ళటం [ప్రారంభించినవారు అయిన పాండవులను మిక్కిలి సంతోషంతో 
చూడవచ్చి. 


క. వారలచే బూజితులై । భూరి తపోధనులు లోకపూజ్యులు ధర్మ 
ప్రారంభనిత్యమతులకు । వారల కిట్లనిరి సత్యవచనులు గరుణన్‌. 306 


ప్రతిపదార్హం: వారలచేన్‌= ఆ పాండవులచేత; పూజితులు+ఐ= అర్చించబడినవారై;: భూరి, తపన్‌+ధనులు= విస్తారమైన 
తపస్సు ధనంగా కలవారు; లోక పూజ్యులు= లోకాలచేత పూజించబడేవారు; సత్య వచనులు= నిజం మాటాడేవారు; 
కరుణన్‌= దయతో; ధర్మ, ప్రారంభ, నిత్య, మతులకున్‌= ధర్మంతోకూడిన యత్నాన్నే నిత్యం ఆలోచించేవారికి; వారలకున్‌= 
ఆ పాండవులకు; ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు. 


తాత్పర్యం: విస్తారమైన తపస్సే ధనంగా కలవారు, లోకాలచేత పూజించబడేవారు, సత్యసంధులు అయిన ఆ 
మహర్షులు, ధర్మం ఆచరించటంలోనే నిత్యమగు ఆలోచన కలవారైన ఆ పాండవులచేత అర్చించబడినవారై 
దయతో వారలకు ఈ విధంగా చెప్పారు. 


వ. 'శారీరనియమంబులు మానుష వ్రతంబు లనంబడు; మనోబుద్ది శౌచంబులు దేవవ్రతంబు లనంబడు; నట్టి 
సౌమ్యవ్రత విశేషంబులు సలుపుచు బుజుమార్లులరై తీర్దంబులు సేవించునది; తీర్దాభిగమనంబున మహాభిష 
నాభాగ భరత భగీరథ ముచుకుంద మాంధాతృ సగర సార్వభౌమాష్టక రోమపాదుల యట్ల శత్రుజయంబును 
సర్వలోకసుఖంబులు వడయుదు' రని చెప్పి మునివరులు మువ్వు రరిగి; రంత నజాతశత్రుండు రోమశున 
కిట్లనియె. 307 


ప్రతిపదార్థం: శారీర, నియమంబులు= దేహానికి సంబంధించిన కట్టుబాట్టు (విధి నిషేధాలు); మానుష వ్రతంబులు= 
మనుజులకు సంబంధించిన నోములు; అనంబడున్‌= అని చెప్పబడతాయి; మనస్‌+బుద్ధి, శెచంబులు= మనస్సుకు బుద్దికి 
సంబంధించిన నిర్మలత్వం; దేవవ్రతంబులు= దివ్యత్వానికి సంబంధించిన నోములు; అనంబడున్‌= అని చెప్పబడతాయి; 
అట్టి= అటువంటి; సౌమ్య, (వ్రత, విశేషంబులు= మంచి నోములను ఎన్నుకొని; సలుపుచు= జరుపుతూ; బుజు, మార్గులరు+ఐ= 
ఏ లోపం లేని పవిత్రమైన దారిలో ప్రవర్తిస్తూ ఉన్నవారై; తీర్థంబులు= పుణ్యక్షేత్రాలు; సేవించునది= దర్శించేది; తీర్థ+ 
అభిగమనంబునన్‌= పుణ్యక్షేత్రాలకు యాత్రచేయటంవల్ల వెళ్ళి మహాభిషు నాభాగ, భరత, భగీరథ, ముచుకుంద, మాంధాతృ, 
సగర, సార్వభౌమ+అష్టక, రోమ పాదుల+అట్ల్ట= మహాభిషుడు, నాభాగుడు, భరతుడు, భగీరథుడు, ముచుకుందుడు, 
మాంధాత, సగరుడు, సార్వభౌముడు, అష్టకుడు, రోమపాదుడు అనే పదిమంది సార్వభౌములవలె; శత్రు, జయంబును= 
విరోధులపై విజయాన్ని; (అరిషడ్వర్గాలను జయించటమున్నూ); సర్వలోక, సుఖంబులు= సమస్తలోకాలలోని సుఖాలను; 
పడయుదురు= పొందగలరు; అని= అంటూ; చెప్పి= పలికి; మునివరులు= ముని శ్రేష్టులు; మువ్వురు= ముగ్గురు (పర్వత, 
నారద, వ్యాసులు); అరిగిరి= వెళ్ళారు; అంతన్‌= అటుపిమ్మట; అజాతశత్రుండు= ధర్మరాజు; రోమశునకు= రోమశమహర్డికి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


ఉడిడిడిడిడషిడిడిడిషిడిడిషి& 


330 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: 'దేహానికి సంబంధించిన నియమాలు మానుష్మవ్రతాలు. మనస్సును, బుద్ధిని శుచిగా ఉంచేవి దేవవ్రతాలు. 
అటువంటి మృదుత్వం గలిగిన నోములను (వ్రతాలను) మాత్రమే ఆచరిస్తూ, తిన్నని నడవడి కలవారై తీరయాత్రలు 
చేయండి. పుణ్యక్షేత్రాలను సందర్శించటంలో ప్రసిద్దికెక్కిన పదిమంది సార్వభౌములు- మహాభిషుడు, నాభాగుడు, 
భరతుడు, భగీరథుడు, ముచుకుందుడు, మాంధాత, సగరుడు, సార్వభౌముడు, అస్టకుడు, రోమపాదుడు అనే 
పూర్వచ(క్రవర్తులవలె సమస్త లోకాలలోని సుఖాలు పొందండి” అని చెప్పి మునివరేణ్యులు ముగ్గురు- నారద, పర్వత 
వ్యాసమహర్షులు- వెళ్ళారు. అప్పుడు ధర్మరాజు రోమశుడితో ఇట్టా పలికాడు. 


క. “ధరణి నధార్శికులగు కా । పురుషుల కభివర్దనంబు( బుణఖ్యచరిత్రం 
బరంగిడు ధార్షికులకు దు । రర మగు నవివర్దనంబు€ దగునె మునీంద్రా! 308 


ప్రతిపదార్థం: ముని+ఇంద్రా!ః= బుషులలో ఇంద్రుడివంటివాడా!; ధరిణిన్‌= భూలోకంలో; అధార్మికులు+అగు= ధర్మంలేనివారైన; 
కాపురుషులకు= చెడ్డ మనుజులకు; అభివర్దనంబున్‌= అభివృద్దియు; పుణ్యచరిత్రన్‌+పరం/ెడు= పవిత్రమైన (ప్రవర్తనతో 
జీవితం గడిపే; ధార్మికులకు= ధర్మాత్ములకు, దుర్రరము+అగు= భరించరాని; అవివర్హనంబున్‌= పతనమును (అభివృద్ధి 
లేకపోవటం); తగునె= న్యాయమా? 


తాత్పర్యం: 'ఓ రోమశమహర్షీ! భూలోకంలో అధర్మపరులైన దుర్దనులకు అభివృద్ది కలుగుతున్నది. అంతేకాక, 
పవిత్రచరిత్రులు ధర్మాత్ములు అయిన మంచివారికి భరించరాని కష్టాలు దాపురిస్తున్నవి. ఇది ఏమి న్యాయం? 


విశేషం: సముద్రగంభీరుడైన ధర్మరాజు హృదయంలో బడబాన్నివలె ఎల్లప్పుడు దహించే ప్రశ్న ఇది. ఇది పఠితల మనసులలో 

కూడ వెలుగొందే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానమే ధర్మరాజు ధర్మచరిత్రలోని రహస్యం. 

వ. మథటియు నచేతనంబు లయ్యును గిరిసరిత్‌ సరోవరంబులు పుణ్యతీర్దంబులై జగత్పావనంబులై జనులకు 
దురితాపహరణంబు లైన కారణం బేమి? యని యడిగిన నతనికి రోమశుం డిట్లనియె. 309 


ప్రతిపదార్థం: మజియున్‌= అంతేకాక; అచేతనంబులు+అయ్యును= ప్రాణం లేనట్టివి అయినప్పటికిన్నీ; గిరి, సరిత్‌, 
సరోవరంబులు= కొండలు, నదులు, సరస్సులు; పుణ్యతీర్థంబులు+ఐ= పుణ్యాన్ని ఒసగే క్షేత్రాల జగత్‌, పావనంబులు+ఐ= 
లోకంలోని ప్రజలను పవిత్రులను చేసేవైై జనులకు= మనుష్యులకు; దురిత+అపహరణంబులు+ఐన= పాపాలను తొలగించేవైన; 
కారణంబు+ఏమి= హేతువేమి?; అని= అంటూ; అడిగినన్‌= ప్రశ్చవేయగా; అతనికిన్‌= అ ధర్మరాజుకు; రోమశుండు= రోమశ 
మహర్షి ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అంతేకాక, ప్రాణాలు లేనట్టివి అయినప్పటికిని కొండలు, నదులు, సరస్సులు పుణ్యతీర్జాలై ఏకారణంచేత 
పాపాలను తొలగించి, మనుష్యులను పవిత్రులనుగా చేయగలుగుతున్నాయి?' - అని ధర్మరాజు రోమశమహర్షిని 
'ప్రల్నించాడు. 
రోమశుండు ధర్మరాజునకు ధర్మవిశేషంబులు సెప్తుట (సం. 3-92-1) 
చ.  'వసుధ నధర్మవర్తు లగు వారల వర్పన మెన్నడున్‌ సమం 
జసమయి నిల్వనేరదు; భృశంబుగ నాశము వొందు; దుర్మద 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 331 


వ్యసను లధర్మవర్తనం బ్రవర్షితు లయ్యును నేము చూడ రా 

క్షసులును దైత్యదానవులు. గ్రాంగరె తొల్లి సహస్రసంఖ్యలన్‌. 310 
ప్రతిపదార్థం: వసుధన్‌= భూమిలో; అధర్మ, వర్తులు+అగు= అధర్మ ప్రవర్తన కలవారయిన; వారల= వారియొక్క; వర్హనము= 
అభివృద్ది; ఎన్నడున్‌= ఎప్పటికిని; సమంజసము+అయి= తగినదై (మంచిదై); నిల్వనేరదు= స్థిరంగా ఉండదు; భృశంబుగ= 
తప్పకుండగా; నాశము+పొందు= నశిస్తుంది; దుర్మదవ్యసనులు= చెడుగర్వంతో చెడుపనులు చేసేవారు; అధర్మవర్తనన్‌= 
అధర్మంగా నడవటంచేత; ప్రవర్షితులు+అయ్యునున్‌= అభివృద్ది చెందినప్పటికిని;ి ఏము, చూడన్‌= మేం చూస్తుండగానే; 
రాక్షసులును, దైత్య, దానవులున్‌= పలు తెగలకు చెందినరాక్షసులును; తొల్లి= పూర్వం; సహస్ర సంఖ్యలన్‌= వేలకొలదిగా; 
'క్రాంగరె= నశించలేదా. 


తాత్పర్యం: 'భూమిపై అధర్మప్రవర్తన కలవారి అభివృద్ది స్థిరంగా ఎంతోకాలం నిలువనేరదు. తప్పకుండా నాశనమై 
పోతుంది. ఇక, మా కన్నులముందే ఎందరో రాక్షసులు చెడుగర్వంతో చెలరేగి దుర్మార్లలై ప్రవర్తించి అభివృద్ధి 
చెందినవారు వేలకువేలు నశించిపోలేదా? 


క. దేవతలు ధర్మవర్తులు । గావున నభివృద్ది. బొంది ఘన మగు నిత్య 
శ్రీవిభవాన్వితు లయి ధర । జీవల్లభ! యున్నవారు నిరుపమశక్తిన్‌. 311 
ప్రతిపదార్థం: ధరణీ, వల్లభ!= భూమికి పతి అయిన ఓ ధర్మరాజా! దేవతలు= స్వర్గలోకవాసులు; ధర్మవర్తులు= ధర్మాన్ని 


పాటించే ప్రవర్తన కలవారు; కావునన్‌= కాబట్టి; అభివృద్ధిన్‌= అభ్యుదయాన్ని; పొంది= సంపాదించి; ఘనము+అగు= గొప్పదైన; 
నిత్య, శ్రీ, విభవ+అన్వితులు+అయి= నిత్యకల్యాణశోభతో కూడినవారయి; నిరుపమ, శక్తిన్‌= సాటిలేని బలంతో; ఉన్నవారు= 


ఉన్నారు. 
తాత్పర్యం: ఓ ధర్మరాజా! దేవతలు ధర్మప్రవర్తన కలవారు కావున అభివృద్ది పొంది నిత్యకల్యాణశోభతో, సాటిలేని 
బలంతో విలసిల్టుతున్నారు. 
౮ 

క. ధర్మసుత! ధార్తరాస్తుల  ధార్మికులై పెటింగి రేని. దదయక విధి చే 

నిర్మూలితు లగుదురు దు । ష్కర్మంబున నసురు లట్ల కడు నస్టిరులై. 312 
ప్రతిపదార్థం: ధర్మసుత!= ఓ ధర్మపుత్రా!; ధార్తరా్రులు= ధృతరాష్ట్రుడి కుమారులు; అధార్మికులు+ఐ= అధర్మ ప్రవర్తన 
కలవారై; పెటింగిరి+ఏనిన్‌= అభివృద్ది చెందినప్పటికిని; దుష్కర్మంబునన్‌= చెడుపనులవలన; అసురులు+అట్ల= రాక్షసులవలె; 


కడున్‌= మిక్కిలి; అస్టిరులు+ఐ= నిలకడ లేనివారై: విధిచే= బ్రహ్మదేవుడిచేత; తడయక= ఆలస్యం కాకుండ; నిర్మూలితులు+ 
అగుదురు= నాశనం చేయబడినవారు అవుతారు. 


తాత్పర్యం: ఓ ధర్మపుత్రా! ధృతరాష్ష్రుడి కొడుకులు అధర్మప్రవర్తనచేత నేడు పెంపు పొందినప్పటికీ, వారు చేసే 

చెడ్డ పనుల ఫలితంగా రాక్షసులవలె అనతికాలంలో విధిచే నాశనం కావించబడతారు సుమా! 

వ. అది యెట్లనిన నధర్మవర్తులయందు దర్వంబు పుట్టు; దర్వంబువలన మానంబు పుట్టు; మానంబువలన. 
గ్రోధంబు పుట్టు గ్రోధంబు వలనంజేసి లజ్జయు వృత్తంబునుం జెడు; నష్టలజ్ఞావృత్తులయినవారి 
నుపశమంబును లక్షియు విడుచు. 313 


332 శ్రీనుదాంధ్ర మహాభారతము 


'ప్రతిపదార్హం: అది= అది, అంటే అధర్మపరులపతనం; ఎట్టు+అనినన్‌= ఏ విధంగా జరుగుతుంది అనే ప్రశ్న వేస్తే; 
అధర్మవర్తుల+అందున్‌= అధర్మంగా నడిచేవారిలో; దర్పంబు+పుట్టున్‌= గర్వం ఉదయిస్తుంది; దర్చంబు వలనన్‌= గర్వంవలన; 
మానంబు= మమకారం, స్వాభిమానం; పుట్టున్‌= ఏర్పడుతుంది; మానంబువలనన్‌= స్వాభిమానంవలన; (కోధంబు+పుట్టున్‌= 
కోపం ఏర్పడుతుంది; క్రోధంబు వలనన్‌+చేసి= కోపంచేత; లజ్జ్ఞయు= సిగ్గును; వృత్తంబున్‌= ్రవర్తనమున్నూ; చెడున్‌= 
చెడిపోతాయి; నష్ట లజ్జా, వృత్తులు+అయినవారిన్‌= పోయిన సిగ్గు నడవడిక కలవారయినవారిని; ఉపశమంబును= ని[గ్రహమున్నూ; 
లక్ష్మియు= శోభయు (సంపదయు)న్నూ; విడుచున్‌= విడిచిపెట్టుతాయి. 


తాత్పర్యం: అధర్మపరులపతనం ఏవిధంగా దాపురిస్తుంది? అని ్రశ్నవేస్తే సమాధానం ఇది: అధర్మ ప్రవర్తన 
కలవారిలో గర్వం ఉద్భవిస్తుంది. గర్భ్వంవలన స్వాభిమానం ఏర్పడుతుంది. స్వాభిమానంవలన కోపం ఉదయిస్తుంది. 
కోపంవలన సిగ్గుపోతుంది, నడవడిక చెడుతుంది. సిగ్గున్నూ, సత్రృవర్తనమున్నూ లేనివారిని నిగ్రహం, శోభ (సంపద) 
విడిచిపెడతాయి. 


క. మీ రమరసదృశులరు ధ । ర్మారంభవిశిష్టుతుల రగుటను సుచిర 
శ్రీరమ్యు లగుదు రాజి; జి । తారాతుల రగుదు రుద్దతాహవములలోన్‌. 314 


ప్రతిపదార్హం: మీరు+అమర, సదృశులరు= మీరు దేవతలతో సమానులు; ధర్మ+ఆరంభ, విశిష్ట మతులరు= ధర్మమార్గంలో 
పురుషకారం నెరపటానికి ప్రత్యేకమైన ఆలోచన కలవారు; అగుటను= అవటంచేత; ఆజిన్‌= యుద్ధంలో; సు, చిర శ్రీ 
రమ్యులు+అగుదురు= మిక్కిలి ప్రకాశమానమైన శోభచేత అందగించేవారు అవుతారు; ఉద్దత+ఆహవములలోన్‌= ఘోరయుద్దాలలో; 
బిత+అరాతులరు= జయించబడిన శత్రువులు కలవారు అంటే శత్రువులను జయించినవారు; అగుదురు= అవుతారు. 


తాత్పర్యం: మీరు దేవతలతో సమానులు. ధర్మం కల పనులలో మాత్రమే పురుషకారం నెరపటానికి ఇష్టపడేవారు. 
అందువల్ల యుద్ధంలో దేదీప్యమానమైన శోభతో విలసిల్లుతారు. ఘఫోరయుద్దంలో శత్రువులను జయిస్తారు. 


వ. _ ధర్మవర్తులైన దేవతలు బుషులు నాశ్రయించుటం జేసి తీర్దంబులు పవిత్రంబులై సర్వకామప్రదంబులై వర్తిల్లు 
చుండు; దీర్టసేవను గ్రతువులను దానంబులను బ్రాహ్మణుల దీవనలను జనులు సర్వదుఃఖవిముక్తులయి 
శ్రేయఃప్రాప్తు లగుదు" రని చెప్పిన నమ్మునివరునివలన నొండు ధర్మస్టితులు వించుంబాండవు లరిగి 
నైమిశంబు, నశ్వతీర్థంబును, గంగాఘోషంబును, గన్యాతీర్జంబును, గోమతియును, బాహుదయును, 
మహానదియును, దేవ యజనం బయిన ప్రయాగయు, గంగా యమునా సంగమంబును నాడి, యందు 
బ్రాహ్మణులకు గో హిరణ్య దానంబులుసేసి, ప్రయాగం గొన్ని దినంబు లుండి, వేద విదులయిన 
బ్రాహ్మణులవలన వేదార్ధంబు లెటుంగుచు. జని, యనేక పుణ్యనదీసముద్దవం బయిన గయపర్వతంబును, 
రామసరంబును, బ్రహ్మసరంబును, వైవస్వత తీర్దంబునుం జూచి, గయయందు నక్షయవటంబున నార్నేయం 
బైన విధానంబునం జాతుర్మాస్యక్రతువులు సేసి, బుషులవలనం బుణ్యకథలు వినుచున్న యవసరంబున 
శమరుండను మహాముని ధర్మరాజున కిట్లనియె. 315 


ప్రతిపదార్థం: ధర్మవర్తు లైన, దేవతలు, బుషులున్‌+ఆశ్రయించుటన్‌+చేసి= ధర్మంతో ప్రవర్తించే దేవతలున్నూ మునులున్నూ 
ఆరాధించటం (ఆశ్రయించటం) చేత; తీర్థంబులు= పుణ్యక్షేత్రాలు, తీర్జాలు; పవిత్రంబులు+ఐ= పావనాలై; సర్వ, కామ, 


ఆరణ్యపర్వము వా ద్వితీయాశ్వాసము 333 


'ప్రదంబులు+ఐ= కోరికలు అన్నింటిని ఒనగూర్చేవై; వర్తిల్లుదుండున్‌= విలసిల్లుతుంటాయి; తీర్థసేవను= పుణ్యక్షేత్రాలను, 
తీర్చాలను సేవించటంచేత; |[క్రతువులను= యజ్ఞాలను చేయటంచేత; దానంబులను= దానాలు చేయటంచేత; (బ్రాహ్మణుల 
దీవనలను= విప్రుల ఆశీస్సులచేత; జనులు= ప్రజలు; సర్వ, దుఃఖ, విముక్తులు+ఐ= సకల పరితాపాలనుండి తొలగించబడినవారై; 
'శ్రేయస్‌+ప్రాప్తులు= మేలును పొందేవారు; అగుదురు+అని, చెప్పినన్‌= అవుతారని చెప్పగా; ఆ+ముని, వరుని, వలనన్‌= ఆ 
మునిశ్రేష్టుడివలన; ఒండు= వేరు; ధర్మస్థితులు= ధర్మం గురించిన విషయాలు, వించున్‌= వింటూ; పాండవులు= పాండురాజు 
కొడుకులు; అరిగి= వెళ్ళి; నైమిశంబున్‌= నైమిశంలోను; అశ్వ తీర్థంబున్‌= అశ్వతీర్థంలోను; గంగా ఘోషంబును= గంగా 
ఘోషం అనే క్షేత్రంలోను; కన్యాతీర్థంబును= కన్యాతీర్థంలోను; గోమతియును= గోమతీనదిలోను; బాహుదయును= బాహుదా 
నదిలోను; మహానదియును= మహానదిలోను; దేవు యజనంబు+అయిన= దేవతలు యజ్ఞంచేసిన చోటు అయిన; ప్రయాగయు= 
'ప్రయాగలోను; గంగా, యమునా, సంగమంబును= గంగయు, యమునయు కలిసే స్థలంలోను; ఆడి= స్నానాలు చేసి; 
అందున్‌= అచట; (బ్రాహ్మాణులకున్‌= విప్రులకు; గో, హిరణ్య, దానంబులు+చేసి= ఆవులను, బంగారాన్ని దానంచేసి; 
'ప్రయాగన్‌= ప్రయాగలో; కొన్ని, _దినంబులు+ఉండి= కొన్నాళ్ళు నివసించి; వేద, విదులు+అయిన= వేదాలను తెలిసినట్టి; 
బ్రాహ్మణుల వలనన్‌= వి(ఫ్రులనుండి; వేద+అర్థంబులు= వేదాల భావాలను; ఎటుంగుచున్‌= తెలిసికొంటూ; చని= వెళ్ళి; 
అనేక, పుణ్య, నదీ, సముద్భవంబు+అయిన= పెక్కు పుణ్యనదులు పుట్టిన చోటైన; గయ పర్వతంబును= గయుడి పేరుమీద 
వెలసిన కొండను; రామసరంబును= రామసరస్సును; (బ్రహ్మ, సరంబును= (బ్రహ్మసరస్సును; వైవస్వత, తీర్థంబును= 
వైవస్వతుడిపేరుపై వెలసిన తీర్జాన్ని; చూచి= సందర్శించి; గయ+అందున్‌= గయలో; అక్షయ, వటంబునన్‌= నశించని 
మర్రిచెట్టు దగ్గర; ఆర్నేయంబు+ఐన, విధానంబునన్‌= బుషులు నిర్దేశించిన పద్దతిలో; చాతుర్మాస్య, [క్రతువులు+చేసి= 
నాలుగు మాసాలు జరిగే యజ్ఞాలు చేసి; బుషుల వలనన్‌= మునులనుండి; పుణ్యకథలు= పుణ్యాన్ని ఇచ్చే ఆఖ్యానాలు; 
వినుచున్న+అవసరంబునన్‌= వింటున్న సమయంలో; శమఠుండు= శమఠుడు; అను, మహాముని= అనే గొప్పబుషి; 
ధర్మరాజునకు= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ధర్మాత్ములైన దేవతలూ, బుషులూ ఆశ్రయించటంవలన పుణ్యక్షేత్రాలు పవిత్రాలై అన్ని కోరికలను 
ఈడేర్చే మహిమ కలవై ఉన్నాయి. తీరయాత్రలవలన, యజ్ఞాలవలన, విప్రుల ఆశీస్సులవలన, జనులు పరితాపాలు 
నళించి మేలు పొందుతారు” - అని రోమశుడు ధర్మరాజుతో చెప్పాడు. పాండవులు ఆ మునివలన వేరు వేరు ధర్మ 
సూక్ష్మాలు తెలిసికొంటూ, పయనించి నైమిశం, అశ్వతీర్థం, గంగాఘోషం, కన్యాతీర్థం, గోమతి, బాహుద, మహానది, 
దేవతలు యజ్ఞం చేసిన ప్రయాగ, గంగాయమునాసంగమం- అనే తీర్చాలలో స్నానంచేసి, ప్రయాగలో కొన్నాళ్లు 
నివసించి, వేదవేత్తలయిన వి'ఫ్రలవలన వేదాలలోని పరమార్థ్దాలను తెలిసికొని, ప్రయణాలు చేసి, పెక్కు పుణ్యనదుల 
పుట్టినచోటైన గయపర్వతాన్ని, రామసరస్సునూ, బ్రహ్మసరస్సునూ, వైవస్వతతీర్జాన్ని, చూచి గయలో అక్షయవటంలో 
బుషులు నిర్ణయించిన పద్దతిలో నాలుగు నెలలు పట్టే యజ్ఞాలుచేసి, బుషులవలన పుణ్యం ఇచ్చే కథలు వింటున్న 
సమయంలో శమఠుడనే బుషి ధర్మరాజుతో ఇట్టా అన్నాడు. 


సీ, 'సరవి నాధూతరజః ప్రియపుత్రుండు । గయుం డను రాజర్ని క్రతువు లిందు 
బ్రహ్మసరంబునం బరంగంగ మును చేసె; । నాతని యజ్ఞంబులందు సకల 
జనభుక్తశేషాన్నశైలంబు లిరువది | యేనగు సంఖ్య దా నెటుంగ నయ్యెం 
దత్కృతక్రతుబహుదక్షిణాసంఖ్యయు । నుడు సికతా సంఖ్యయును నెటుంగ6 


334 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఆ. _ గాదు జనుల; కట్టి గయునామమున గయ । యనంగ బుణ్యతీర్ద మయ్యె నిదియు; 
బితృ్యహితార్ధ మిందు€ బిండప్రదానంబు । సేయం గనిన నిష్టసిద్ది గలుగు. 316 


ప్రతిపదార్థం: సరవిన్‌= వరుసగా; ఆధూతరజః+ప్రియ, పుత్రుండు= ఆధూతరజుడనే వాడియొక్క అనుగు కొడుకు; 
గయుండు+అను, రాజ+బుషి= గయుడనే రాజర్షి (రాజున్నూ బుషియున్నూ ఐనవాడు); [కతువులు= యజ్ఞాలు; ఇందు= 
ఇక్కడ; బ్రహ్మసరంబునన్‌= బ్రహ్మ సరస్సులో; పరంగంగన్‌= ఒప్పునట్టుగా; మును= పూర్వం; చేసెన్‌= సలిపాడు; ఆతనిన్‌= 
గయుడి; యజ్ఞంబులందు= యజ్ఞాలలో; సకల, జన, భుక్త శేష+అన్న, శ్రైలంబులు= సర్వప్రజలచేత తినగా మిగిలిన అన్నమనే 
కొండలు; ఇరువది+ఏను+అగు, సంఖ్య= ఇరవైఅయిదు సంఖ్య; తాన్‌+ఎయి6గన్‌+అయ్యెన్‌= తనకు తెలిసినట్టిదయినవి; 
తద్‌+కృత, (క్రతు, బహుదక్షిణా సంఖ్యయున్‌= ఆతడు చేసిన యజ్ఞాలలో ఇయ్యబడిన పెక్కు దక్షిణల మొత్తం; ఉడు, సికతా, 
సంఖ్యయును= నక్షత్రాలయొక్క, ఇసుక రేణువులయొక్క మొత్తమును; జనులకు= (ప్రజలకు; ఎయుంగన్‌+కాదు= తెలియటం 
శక్యంకాదు; అట్టి= అటువంటి; గయు, నామమునన్‌= గయుడి పేరుమీద; గయ+అనంగన్‌= గయ అనబడేటట్టుగా; పుణ్య, 

ల ట్ర ఈ సక్తి 9. 9, ర్‌ ల 
తీర్ణము+అయ్యెన్‌= పుణ్యతీర్ధం అయింది; ఇదియున్‌= ఈ గయాక్షేత్రం; పితృ హిత+అర్థము= పితృదేవతల (పతికొరకు; 
ఇందున్‌= ఇచట; పిండప్రదానంబు= పిండాలను దానంచేయటం; చేయన్‌+కనినన్‌= చేయగలిగితే; ఇష్ట సిద్ది+కలుగున్‌= 
కోరిన కోరికలు నెరవేరుతాయి. 


తాత్పర్యం: 'ఆధూతరజుడి అనుగుకొడుకు గయుడనే రాజర్షి ఇచట బ్రహ్మసరస్సులో పూర్వం చేసిన యజ్ఞాలలో 
ప్రజలు తినగా శేషించిన (మిగిలిన) అన్నం ఇరువదిఅయిదు కొండలుగా గుట్టపడింది. ఆ యజ్ఞాలలో గయుడు 
ఇచ్చిన దక్షిణలసంఖ్యను, నక్షత్రాలసంఖ్యను, ఇసుకరేణువులసంఖ్యను జనులెవ్వరూ తెలిసికొనజాలరు. ఆ గయుడి 
పేరుమీద విలసిల్లింది ఈ గయాక్షేత్రం. గయాక్షేత్రం పితృదేవతలకు మిక్కిలి ప్రీతిపాత్రమయింది. ఇచట పిండప్రదానం 
చేసినవారికి కోరినకోరికలు ఈడేరుతాయి.” 


విశేషం: 'సరవి నాధూతరజఃప్రియపుత్రుండు” అనేదానికి సంస్క్సృతమూలం “శమఠోఇ౬కథయ ద్రాజ న్నాధూర్తరజసం” 
(భండార్కరుప్రతి. దీనికి పెక్కు పాఠాంతరాలు ఉన్నాయి. “శమరో౭ కథయ 'ద్రాజ న్నామూర్తరయసం గయం” (3-93-16). 
తెలుగులో “అనఘుం డమూర్తరయఃప్రియ పుత్రుండు” అనే పాఠాంతరం ఉన్నది. ఇక్కడ 'ఆధూత రజఃప్రియపుత్రుండు” 
అనే పాఠం (గ్రహించబడింది. ఆమూర్త రజస్‌+ప్రియ, పుత్రుండు అనేటప్తుడు గయుడి తండ్రిపేరు ఆ మూర్తర 
జుండు=రజోగుణం మూర్తీభవించినవాడు అనేఅర్హం సుసంగతం. 


వ. అని చెప్పిన శమఠరువలన గయామాహాత్మ్యంబు విని యగస్తా్యాశ్రమంబున కరిగి; రంత ధర్మరాజు రోమశున 
కిట్లనియె. 317 


ప్రతిపదార్థం: అని, చెప్పిన= అంటూ చెప్పగా; శమఠువలన= శమఠుడు అనే మునినుండి; గయా, మాహాత్మ్య్యంబు= 
గయాక్షేత్రంయొక్క మహిమ; విని= ఆలకించి; అగస్త్య +ఆ(శమంబునకు= అగస్త్య మహాముని ఆ(శమానికి; అరిగిరి= వెళ్ళారు; 
అంత= అంతట; ధర్మరాజు= ధర్మపుత్రుడు; రోమశునకు= రోమశుడితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా పలికాడు. 


తాత్పర్యం: శమరుడనే మహర్షి గయామాహాత్యాాన్ని ధర్మరాజుకు వినిపించాడు. పిమ శ్రట వారందరు అగస్త్యాశ్రమానికి 
వెళ్ళారు. అచట ధర్మరాజు రోమశుడితో ఇట్టా అన్నాడు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 335 


మధ్యాక్కర. 
“వాతాపి యనువాని నెట్లు సంపె సద్వంద్యు. దగస్తు్యుణ 
డాతతతేజో ౭_ ధికుండు నా విందు నమ్మునినాథు6; 
బ్రీతిని దచ్చరితంబు వినంగ నభీష్ట మిం' దనిన 
నాతని కిట్లని చెప్పె రోమశుం డన్ముని పేర్షి 318 


ప్రతిపదార్హం: వాతాపి+అనువానిన్‌= వాతాపి అనే వాడిని; సత్‌+వంద్యుండు= మంచివారిచేత నమస్కరించ దగినవాడు, 
అగస్త్వుండు; ఎట్టు+చంపెన్‌= ఏవిధంగా సంహరించాడు; ఆ+ముని, నాథున్‌= మునులకు అధిపతి అయిన ఆ అగస్త్యుడిని 
గురించి; ఆతత, తేజస్‌+అధికుండు, నాన్‌= విస్తారమైన వర్చస్సుచేత గొప్పవాడు అనగా; విందున్‌= వింటూ ఉంటాను; 
ఇందున్‌= ఇచట; ట్రీతిని= అనురాగంతో; తత్‌*చరితంబు= ఆతని చరిత్ర; వినంగన్‌= వినాలనే; అభీష్టము= కోరిక; అనినన్‌= 
అని అనగా; ఆతనికి (ధర్మరాజుకు); రోమశుండు= రోమశుడు; అన్‌+ముని= అనే బుషి పేర్మిన్‌= గౌరవంతో; ఇట్టు+అని, 
చెప్పెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్యర్యం: 'అగస్త్యమహర్షి వాతాపిని ఏ విధంగా చంపాడు? అగస్త్యమహర్షి సజ్జనులచేత నమస్కరించతగినవాడనిన్నీ, 
విస్తారమైన తేజస్సుతో వెలుగొందే మహానుభావుడనిన్నీ విని ఉన్నాను. ప్రీతితో ఆ మునీండద్రుడి చరిత్ర ఇచట 
వినాలని ఉన్నది"- అని అన్న ధర్మరాజుతో రోమశమహర్షి గౌరవపురస్సరంగా ఇట్టా పలికాడు. 


విశేషం: వృత్తలక్షణానికి ఈ ఆశ్యాసంలోని 22వ పద్యం విశేషవ్యాఖ్య చూడండి. 


క. “వీతభయుం. డిల్వలుండును । వాతాపియు ననంగ6 బరంగు వరదైత్యులు వి 
ఖ్యాతబలులు వసియింతు ర । రాతిహరుల్‌ మణిమతీపురంబున నొప్పన్‌. 319 


ప్రతిపదార్థం: వీతభయు.డు= పోయిన భయం కలవాడు - అంటే నిర్భయుడు, భయంలేనివాడు; ఇల్వలుండును= 
ఇల్వలుడనే వాడును; వాతాపియున్‌; అనంగన్‌+పరంగు= అనే పేరులతో పిలువబడే; వరదైత్యులు= గొప్ప రాక్షసులు (వరాలు 
పొందిన రాక్షసులు); విఖ్యాత, బలులు= సుప్రసిద్ధమైన బలవంతులు; అరాతి హరుల్‌= శత్రువులను చంపేవారు; మణిమతీ 
పురంబునన్‌= మణిమతి అనే పట్టణంలో; ఒప్పన్‌= శోభాయమానంగా; వసియింతురు= నివసిస్తారు. 


తాత్పర్యం: 'సుప్రసిద్ధ బలవంతులు, శత్రుసంహారులు, నిర్భయులు అయిన ఇల్వలుడు, వాతాపి అనే రాక్షసులు 
మణిమతీపురంలో వైభవోపేతంగా నివసిస్తూ ఉన్నారు. 


వ. అం దగ్రజుం డయిన యిల్వలుం డొక్కబ్రాహ్మణు నతిభక్తి నర్టించి, 'నాకు సకలకామసిద్దికరం బగు మంత్రం 
బుపదేశించు' మని ప్రార్దించి విఫలప్రార్దనుండై యరిగి తన తమ్ము. గామరూపధరు వాతాపి నపుడు మేష 
రూపంబు సేసి వధియించి వాని మాంసం బిమ్ముగా వండించి దాని నా విప్రునకుం గుడువం బెట్టించి. 320 

ప్రతిపదార్థం: అందు= (ఇల్వల వాతాపులలో); అ(గ్రజుండు+అయిన= మొదట పుట్టిన అన్నగారయిన; ఇల్వలుండు= 


ఇల్వలుడు; ఒక్క (బ్రాహ్మణున్‌= ఒకానొక విప్రుడిని; అతి భక్తిన్‌= మిక్కిలి పూజ్యభావంతో; అర్చించి= ఆరాధించి; నాకున్‌; 
సకల, కామసిద్ధికరంబు+అగు= సమస్తమైన కోరికలు ఫలించేటట్టు చేసే మంత్రంబు; ఉపదేశించుము= చెప్పుము; అని= 


336 శ్రీనుదాంధ్ర మహాభారతము 


అంటూ; ప్రార్థించి= వేడి; విఫల (ప్రార్థనుండు+ఐ= నెరవేరని కోరిక కలవాడై; అరిగి= వెళ్ళి; తన, తమ్మున్‌= తన తమ్ముడిని; 
కామరూప ధరున్‌= ఇష్టమైన ఆకారం ధరించే మహిమ కలవాడిని; వాతాపిన్‌= వాతాపిని; అపుడు; మేషరూపంబు+చేసి= మేక 
ఆకారం కలవాడినిగా చేసి; వధియించి= చంపి; వాని, మాంసంబు= ఆతడి మాంసాన్ని; ఇమ్ముగాన్‌= బాగుగా; వండించి= 
పచనం చేయించి; దానిన్‌= ఆ వండిన మాంసాన్ని; ఆ+విప్రునకున్‌= ఆ (బ్రాహ్మణుడికి; కుడువన్‌+పెట్టించి= తినటానికి 
పెట్టించి. 


తాత్పర్యం: వారిలో అన్నగారు ఇల్వలుడు. అతడు ఒకనాడు ఒక విష్రుడిని భక్తితో పూజించి 'నాకు సమస్తమైన 
కోరికలు ఈడేరేటటువంటి మంత్రాన్ని ఉపదేశించండి” అని (ప్రార్ధించాడు. కాని ఆ వి'్రడు అటువంటి మంత్రోపదేశం 
చేయకపోవటంచేత మరలిపోయి, కామరూపుడైన తన తమ్ముడు వాతాపిని మేకగా మార్చి, ఆ మేక మాంసం 
వండించి ఆ బ్రాహ్మణుడికి విందుచేశాడు. 


తే. _ విప్రుకడుపులో నున్న యవ్వీరు ననుజు. । బిలిచె 'వాతాపి! ర మ్మని ప్రియముతోడ; 
జీవితుం డయి వాండు చెచ్చెరను విప్ర । కడుపు వ్రచ్చుచు వెలువడి క్రాంచె విఫ్రు. 321 


ప్రతిపదార్హం: విప్ర, కడుపు లోన్‌+ఉన్న= (బ్రాహ్మణుడి పొట్టలో ఉన్న; ఆ+వీరున్‌+ఆ వీరుడిని; అనుజున్‌= తమ్ముడిని; 
వాతాపి= ఓ వాతాపీ! రమ్ము+అని= రావలసిందని; ప్రియముతోడన్‌= ప్రీతితోడ; పిలిచెన్‌= పిలిచాడు; వాడు= అతడు (ఆ 
వాతాపి); జీవితుండు+అయి= (బ్రతికినట్టివాడయి; చెచ్చెరను= శీఘ్రంగా; విప్రు కడుపు= (బ్రాహ్మణుడి పొట్టను; (వ్రచ్చుచున్‌= 
చీలుస్తూ; వెలువడి= బయటకువచ్చి; విప్రున్‌= బ్రాహ్మణుడిని; క్రాంచెన్‌= చంపాడు. 


తాత్పర్యం: ఆ బ్రాహ్మణుడి పొట్టలో ఉండే ఆ వీరుడిని 'ఓఓ వాతాపీ! రమ్ము" అని ఇల్వలుడు ట్రీతితో పిలిచాడు. 
ఆ వాతాపి బ్రతికి శీఘ్రంగా ఆ (బ్రాహ్మణుడి పొట్ట చీలుస్తూ బయటికి వచ్చి, ఆ బ్రాహ్మణుని చంపాడు. 


వ. అది మొదలుగా నిల్వలుండు దనకడకు నతిథులై వచ్చు విప్రుల నప్పాట నంతకుపురంబున కతిథులం జేయు 
చున్నంత; నట నగస్త్యుండు బ్రహ్మచర్యాశ్రమంబునం బెద్దకాలం బుగ్రతపంబు సేయుచు వనంబున. 
బరిభ్రమించు వా డొక్క సల్లకీపల్లవంబున నధోముఖులై వ్రేలుచున్న తన పితరులం జూచి" యివ్విధంబున 
మీ రున్న కారణం బేమి? యని యడిగినం బితరు లిట్లనిరి. 322 


ప్రతిపదార్థం: అది, మొదలుగాన్‌= బ్రాహ్మణుడి హత్య చేయటం మొదలుగా; ఇల్వలుండు; తన, కడకున్‌= తన దగ్గరికి; 
అతిథులు+ఐ, వచ్చు= అతిథులుగా వచ్చే; (తిథి చూచికొనకుండ ప్రయాణం చేసి భోజనంకొరకు పరగృహం చేరెడివాడు 
న+తిథి= తిథిలేనివాడు); విఫ్రులన్‌= బ్రాహ్మణులను; ఆ+పాటన్‌= ఆ రీతిగా? అంతకు, పురంబునకున్‌= యముడి 
నగరానికి; అతిథులన్‌+చేయుచున్నంతన్‌= అతిథులుగా పంపిస్తూఉండగా; అటన్‌= అక్కడ; అగస్తుండు= అగస్త్య మహాముని; 
(బ్రహ్మచర్య+ఆ(శ్రమంబునన్‌= వివాహం చేసికొనకుండ (స్తీ సంపర్కం లేకుండ) జ్ఞాన సముపార్టనకై తపోనిష్టలో ఉండి; 
పెద్దకాలంబు= చాలాకాలం; ఉ(గ్ర, తపంబు+చేయుచున్‌= కఠినమైన తపస్సు సలుపుతూ; వనంబునన్‌= అడవిలో; పరిభ్రమించు 
వాండు= తిరుగాడేవాడు; ఒక్క= ఒక; సల్లకీ పల్లవంబునన్‌= అందుగుచెట్టుచిగురుకు; అధో, ముఖులు+ఐ= తలక్రిందుగా; 
(వ్రేలుచున్న= (వ్రేలాడుతున్న; తన, పితరులన్‌+*చూచి= తన పితృదేవతలను చూచి; ఈ+విధంబునన్‌= ఈ రీతిగా; మీరు+ఉన్న, 
కారణంబు+ఏమి= మీరు ఉండటానికి కల హేతువు ఏమిటి?; అని= అంటూ; అడిగినన్‌= (ప్రశ్నించగా; పితరులు= 
పితృదేవతలు; ఇట్టు+అనిరి= ఇట్లా చెప్పారు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 337 


తాత్పర్యం: అప్పటినుండి ఇల్వలుడు తనకడకు అతిథులుగా వచ్చే విప్రులను అదేవిధంగా యముడి పురానికి 
అతిథులుగా పంపుతుండేవాడు. అప్పుడు అచట బ్రహ్మచర్యదీక్షతో కలోరతపస్సు చేస్తూ అడవిలో తిరుగుతుండే 
అగస్త్యమహాముని ఒకనాడు అందుగుచెట్టు చిగురుటాకుకు ఆధారంగా చేసికొని తల[క్రిందులుగా (వ్రేలాడుతున్న 
తన పితృదేవతలను చూచి “ఈ విధంగా మీరు ఉండటానికి కారణం ఏమి?” టని వారిని ప్రశ్నించాడు. అంత 
పితరులు ఈ విధంగా సమాధానం చెప్పారు. 


తే. “అయ్య! యేము నీ పితరుల; మధికనిష్ట । బ్రహ్మచారివై నీవు తపంబు సేయు 
చున్నవాండవు సంతతి నొల్ల; కదియ । కారణంబుగ మా కూర్చ్వగతియు లేదు. 323 


ప్రతిపదార్థం: అయ్య!= నాయనా!; ఏము= మేము; నీ, పితరులము= నీ పితృదేవతలం; నీవు; సంతతిన్‌+ఒల్లక= సంతానాన్ని 
ఇచ్చగించక; బ్రహ్మచారివిశ+ఐ= వివాహం చేసికొనక ఉన్న బిజ్ఞాసువువై; అధికనిష్టన్‌= ఎక్కువదీక్షతో; తపంబు= తపస్సు; 
చేయుచున్న వాండవు= చేస్తున్నవాడివి; అదియ= అదియే; కారణంబుగన్‌= హేతువుగా; మాకు+డఊొర్చ్యృగతియు; లేదు= మాకు 
ఉత్తమలోకాల ప్రాప్తి లేదు. 


తాత్సర్యం: 'నాయనా! మేము నీ పిత్సదేవతలం. నీవు సంతానాన్ని ఒల్లక గొప్ప నిష్టతో (బ్రహ్మచర్యం పాటిస్తూ 
తపస్సు చేస్తున్నావు కదా! అదే కారణంచేత నీ పితరులమైన మాకు ఉత్తమగతులు లేకపోయాయి. 


వ. ఇంకనైనను నీవు వివాహంబై సంతానంబు వదసిన మాకు బుణ్యగతి వదయ నగు' ననిన '*నట్ల చేయుదు” 
నని యగస్తుండు తన తపశ్శక్తింజేసి పుత్తకాముండైన విదర్భరాజున కొక్కకూంతుం బుట్టించిన నది 

కో కై బ ట్‌ 
లోపాముద్ర యను నామంబుతో జలంబులయందు నలినియుంబోలె వినీతునందు లక్షియుంబోలె 
నుద్యుక్తునందు విద్యయుం బోలె. బెరింగి యౌవనంబు దాల్చి రూపవతియై వయోరూపంబుల ననురూప 
లయిన కన్యకా శతంబుతో నొప్పుచున్నంత. 324 


ప్రతిపదార్థం: ఇంకను+ఐనను= ఇకపైనైనా; నీవు; వివాహంబు+ఐ= పెండ్డి చేసికొని; సంతానంబు+పడసిన= సంతతిని కంటే; 
మాకున్‌= నీ పితరులమైన మాకు; పుణ్యగతి= పుణ్యలోకం; పడయన్‌+అగున్‌+అనినన్‌= పొందటానికి వీలవుతుందని అనగా; 
అట్టు+అ= ఆ విధంగానే; చేయుదును+అని= చేస్తానని; అగస్తుండు= అగస్త్యుడు; తన, తపస్‌+శక్తిన్‌= తన తపస్సుయొక్క 
మహిమచేత; పుత్ర కాముండు+ఐన= పుత్ర సంతానం కోరుకొంటున్న; విదర్భ, రాజునకున్‌= విదర్భదేశాన్ని ఏలుతున్న 
(ప్రభువుకు; ఒక్క, కూయన్‌+పుట్టించినన్‌= ఒక కూతురు పుట్టేటట్టు చేయగా; అది= ఆమె; లోపాము[ద్ర+అను, నామంబుతో= 
లోపాము[ద్ర అనేపేరుతో; జలంబుల+అందు= నీటిలో; నళినియున్‌+పోలె= తామరపుష్పం వలె; వినీతు+అందు= మంచి 
శీలం కలవాడిపట్ల; లక్ష్మియున్‌+పోలెన్‌= ఐశ్వర్యం వలె; ఉద్యుక్తు+అందున్‌= ప్రయత్నం చేయటానికి ఉత్సహించే వాడిపట్ల; 

ఫ్‌ లా 
విద్యయున్‌+పోలె= చదువు వలె; పెరింగి= అభ్యున్నతి చెంది; యౌవనంబు+తాల్చి= పడుచుదనంపేర్మి కలిగి; రూపవతి+ఐ= 
అందగత్తె అయి; వయస్‌+రూపంబులన్‌= వయస్సులోను, రూపంలోను; అనురూపలు+*అయిన= ఈడు జోడు కుదిరిన; 
కన్యకాశతంబుతోన్‌= నూర్లురు పడుచు పిల్లలతో; ఒప్పుచు+ఉన్నంతన్‌= విలసిల్టుతుండగా. 

శ ంా లా 


తాత్పర్యం: ఇకనైన నీవు పెండ్డి చేసికొని సంతానాన్ని కంటే మాకు పుణ్యగతి లభిస్తుంది” - అని పితరులు చెప్పగా, 
అగస్తుడు అట్టాగే చేస్తానని చెప్పాడు. అటుపై సంతానాన్ని కోరుతున్న విదర్భరాజుకు అగస్త్యుడు తన తపస్సుయొక్క 
మహిమచేత ఒక కూతురును పుట్టించాడు. ఆమెపేరు లోపాముద్ర. ఆ రాజపుత్రిక నీటిలో పద్మంవలె, వినీతుడి 


338 శ్రీనుదాంధ్ర మహాభారతము 


పట్ల లక్ష్మివలె, పరిశ్రమ చేసేవాడిపట్ల విద్యవలె, దినదినాభివృద్ది చెందింది. ఆమె యౌవనవతి అయి, ఈడు జోడు 
కుదిరిన నూర్షురుకన్యలు చెలికత్తెలుగా కొలుస్తుంటే మిక్కిలి శోభిల్లుతూ ఉండింది. 


నిశేషం: అలం: ఉపమ. 


క. తరుణి నగస్తుభయంబున । వరియింప6గ నోడి రాజవరులు మనోజా 
తురు లగుచుండిరి; తగియెడు । వరు రోయుచునుండె సుతకు వైదర్హుండున్‌. 325 


ప్రతిపదార్హం: తరుణిన్‌= యౌవనవతి అయిన లోపాముద్రను; అగస్తు భయంబునన్‌= అగస్తుడి పట్ట భీతితో; రాజవరులు= 
రాజశ్రేప్టులు అయిన పెండ్లి కొడుకులు; వరియింపంగన్‌+ఓడి= పెండ్డాడటానికి ముందుకు రాలేక; మనస్‌+జ+ఆతురులు= 
మన్మథుడిచేత పీడించబడినవారు; అగుచుండిరి; వైదర్భుండున్‌= విదర్భరాజుకూడ; సుతకున్‌= కూతురికి; తగియెడు 
వరున్‌= సరిపోయే పెండ్రికొడుకును; రోయుచున్‌+ఉండెన్‌= వెదకుతూ ఉన్నాడు. 


తాత్పర్యం: యౌవనవతి అయిన ఆ లోపాముద్రను అగస్త్యుడి వలని భీతిచేత పెండ్లాడటానికి ముందుకు రాలేక 

రాకుమారులు మన్మథతాపంతో వెత చెందుతూ ఉండిపోయారు. విదర్భరాజు కూడ తన పుత్రికకు తగిన వరుడికై 

అన్వేషిస్తూ ఉన్నాడు. 

వ. _ అంత నగస్తు్యుండు విదర్దరాజుపాలికి వచ్చి 'నాకు లోపాముద్ర నిచ్చునది' యనిన, విదర్దేశ్వరుండు తన తనూజ 
నమ్ముని కీ నోపక మనంబున ననుతాపించి యక్కన్యకం జూచి యాత్మగతంబున. 326 

ప్రతిపదార్హం: అంతన్‌= అటుపిమ్మట; అగస్తుండు= అగస్త్యుడు; విదర్భరాజు పాలికిన్‌= విదర్భ నేలే ప్రభువు కడకు; వచ్చి; 

నాకు; లోపాముదద్రను; ఇచ్చునది= ఇచ్చిపెండ్లి చేసేది; అనినన్‌= అని అడుగగా; విదర్భా+-ఈశ్వరుండు= విదర్భదేశరాజు; తన, 


తనూజన్‌= తన కూతురిని; ఆ+మునికి= ఆ బుషికి; ఈన్‌+ఓపక= ఇవ్వజాలక; మనంబునన్‌= మనస్సులో; అనుతాపించి= 
మిక్కిలి వ్యథచెంది; ఆ+కన్యకన్‌*చూచి; ఆత్మగతంబున= తనలో తాను. 


తాత్పర్యం: పిమ్మట అగస్వుడు విదర్భరాజుదగ్గరకు వచ్చి లోపాముదద్రను తనకిచ్చి పెండి చేయుమని అడిగాడు. 
విదర్భేశ్వరుడు తనకూతురిని ఆ బుపషికి ఇచ్చి పెండ్లి చేయటానికి ఇష్టంలేక తన మనస్సులో మిక్కిలి పరితపించి 
తనలో తాను ఇట్టా అనుకొన్నాడు. 


ఉ.  'నారలు గట్టి కూర లశనంబుగ నుగ్రననంబులో. దపో 
భారమునం గృశుం డయిన బ్రాహ్మణు డీ లలితాంగిం బెండ్లియై 
నారలు గట్టి కూర లశనంబుగ నుగ్రవనంబులో. దపో 
భారము దాల్దియుండు మని పంపక మిన్నక యుండ నేర్లునే? 327 


ప్రతిపదార్థం: నారలు+కట్టి= నారతో చేసిన బట్టలు కట్టి; కూరలు+అశనంబుగన్‌= ఆకులు అలములు తిండిగా చేసికొని; 
ఉ(గ్రవనంబులోన్‌= భయంకరమైన అడవిలో; తపస్‌+భారమునన్‌= తపస్సు చేయటం అనే బరువు వలన; కృశుండు+అయిన= 
చిక్కిపోయిన; బ్రాహ్మణుండు; ఈ, లలితాంగిన్‌= ఈ సుకుమారిని; పెండ్లిణఐ= వివాహమై; ఉగ్ర వనంబులోన్‌= ఘోరమైన 
అడవిలో; నారలు+కట్టి= నారచీరలు ధరించి; కూరలు+అశనంబుగన్‌= ఆకులు అలములు తిని; తపస్‌+భారము= తపస్సు 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 339 


చేసే బరువును; తాల్భి+ఉండుము+అని= ధరించి ఉండుము అని; పంపక= నియోగించక; మిన్నక= ఊరక; ఉండనేర్చునే?= 


ఉండగలడా? 


తాత్పర్యం: నారబట్టలు కట్టుకొని, ఆకులు అలములు ఆహారంగా భయంకరమైన అడవిలో కఠోర తపస్సు 
చేయటంవలన బక్కచిక్కిన బడుగుదేహంతో ఉన్న ఈ నిరుపేదబాపడు- ఈ సుకుమార సుందరాంగి అయిన 
రాకుమారిని పెండ్డాడి ఆమెను కూడ కారడవులలో నారబట్టలు కట్టుకొని, ఆకులు అలములు తిని తనతోపాటు 
తపోభారాన్ని మోయుమని నియోగించకుండా ఉంటాడా? 


ఆ. _ ఎటింగి యెటింగి దీని నె ట్లీగ నగు భోగ । యోగ్యయైన యది పయోజనేత్ర; 
యీనినాండు శాప మిచ్లుం గా; కిమ్ముని । యేల సైంచు? నింక నెట్టులొక్కొ! 328 


ప్రతిపదార్థం: భోగ, యోగ్య+ఐన+అది= సుఖాలు అనుభవించటానికి తగినట్టిది;ి పయోజ నేత్ర= నీటినుంచి పుట్టిన 
పద్మాలవంటి కన్నులుకలది; దీనిన్‌= ఈమెను; ఎటింగి+ఎటీిం౧ి= తెలిసి తెలిసి; ఎట్టు+ఈంగన్‌+అగు= ఎట్లా ఇవ్వటానికి వీలు 
పడుతుంది?; ఈని, నాండు= ఇవ్వని వేళు ఈ+ముని= ఈ బుషి శాపము+ఇచ్చున్‌+కాక= శాపాన్ని ఇస్తాడు కాని; ఏల 
'సైయన్‌= ఎందుకు సహించి ఊరకుంటాడు?; ఇంకన్‌= మరి; ఎట్టులు+ఒక్కొ!= ఏ విధంగా చేయనవుతుంది? 


తాత్సర్యం: ఈ బ్రాహ్మణుడు ఘోరమైన అరణ్యాలలో తిరుగాడుతూ నారవ'స్తాలు కట్టుకొని తపస్సు చేయటంవలన 
బక్కచిక్కినదేహంతో ఆకులలములు తిని పొట్ట నింపుకొనే నిరుపేద- అని తెలిసి తెలిసి నా కూతురిని ఎట్టా 
ఇవ్వాలి? భోగభాగ్యాలతో తులతూగదగిన, పద్మాలవంటి నేత్రాలు గలిగిన ఈమెను అగస్తుడికి ఇవ్వ కుంటే 
శాపమిస్తాడు కాని, ఊరక ఎందుకుంటాడు? ఎందుకు ఓర్చుకుంటాడు? ఇంక ఎట్టా చేయాలి?” 


న. _ అని వైదర్దుండు దానునుం బత్నియు వగచుచున్న వారిపాలికి వచ్చి లోపాముద్ర యిట్లనియె. 329 


ప్రతిపదార్థం: అని= అని తలపోసి; వైదర్భుండు= విదర్భరాజు; తానునున్‌= తానును; పత్నియు= భార్యయు; వగచుచున్న= 
విచారిస్తుండగా; లోపాముద్ర; వారి, పాలికి, వచ్చి= వారి దగ్గరకు చేరి; ఇట్టు-+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: అని ఆలోచించి విదర్భరాజు తానూ తనభార్య విచారిస్తున్న సమయంలో రాకుమారి లోపాముద్ర తన 
తలిదండ్రుల వద్దకు వచ్చి ఇట్టా పలికింది. 


క. “ఇమ్మునివరునకు నన్ను! బ్రి।; యమ్మున నిచ్చునది; మీకు నతిచింతాభా 

ర మేల?” యనిన నిరువురు । నమ్ముదితకు సంతసిల్లి యధికవిభూతిన్‌. 330 
ప్రతిపదార్థం: ఈ+ముని వరునకున్‌= ఈ బుషి గ్రేష్టుడికి; నన్నున్‌= నన్ను; ప్రియమ్మునన్‌= ప్రీతితో; ఇచ్చునది= పెండ్లి 
చేసేది; మీకున్‌; అతి, చింతా, భారమ్ము+ఏల= మిక్కిలి పరితాపం చెందే బరువు ఎందుకు?; అనినన్‌= అని చెప్పగా; 


ఇరువురును= ఆ ఇద్దరును (భార్యాభర్తలు); ఆ+ముదితకున్‌= ఆ కుమారికి, అంటే ఆ కుమారి చెప్పినమాటలకు; సంతసిల్లి= 
సంతోషించి; అధిక, విభూతిన్‌= మిక్కిలి వైభవంతో. 


తాత్పర్యం: “ఈ బుషిశ్రేష్టుడికి నన్ను ప్రీతితో ఇచ్చి పెండి చేయండి. మీరు మిక్కిలి పరితాపం పొంది |క్రుంగట 
మెందుకు?” అని లోపాముద్ర పలుకగా ఆ దంపతులిరువురు మిక్కిలి సంతోషించి, మహావైభవోపేతంగా. 


340 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: వియ్యానికి, కయ్యానికి సరిసమానులుండాలని తెలుగు సామెత. మహాభారతంలోని ఉపాఖ్యానాలలో మానవ జీవితంలోని 
వెలుగు నీడలు పడుగుపేకగా అల్లబడి ఎన్నో రహస్యాలు పొందుపరచబడినాయి. రాకుమారి లోపాముద్ర తాను స్వయంగా 
అగస్త్యుడిని వరించటంలో ఆమె మనస్తత్త్యంలోని రహస్యం ఏమిటి? అది తల్లిదండ్రులకై ఆమె చేసిన త్యాగమా? మహర్షిపై 
ఆమెకు అంతరాంతరాలలో ఏర్పడిన గౌరవాభిమానమా? లేక ఆమె చిత్తవృత్తిలో రెండూ కలిసినవా? ఎన్నో ప్రశ్నలు 
ఉదయించవచ్చును. మానవుల మనస్సు మిక్కిలి గహనమైనది. చిత్ర విచిత్రమైనది. అగస్త్వుడు ఒక అసాధారణ వ్యక్తి ఆతడిని 
వరించిన రాకుమారి లోపాము[ద్ర చిత్తప్రవృత్తికూడా మిక్కిలి లోతైనది. అగస్త్య లోపాముద్రల వైవాహికజీవితం, తదుపరి వారి 
జీవితచరిత్ర అనుశీలించదగినట్టివి. అందుండి అధ్యయనం చేయదగిన అంశాలు పెక్కు ఉన్నాయి. లోపాము[ద్ర 
మహాపతి(వ్రతాశిరోమణిఅయి. అగస్త్యుడిని అనుసరించి ఆయన మన్ననకు పాత్రురాలైనట్టిది. అగస్త్యుడు ఆమెను లాలించి 
వరం కోరుకొమ్మన్నప్పుడు ఆమె మనఃకుహరాంతరాలలో ఎచ్చటనో దాగుకొని ఉండే భోగలాలసత్వం పైకి ఉబికింది. అప్పుడు 
మహామహిమోపేతుడైన ఆ మహర్షి ఆమెను అను[గ్రహించగలిగాడు. 


అగస్తుండు లోపాముద్రను వివాహం బగుట (సం. 3-95-9) 


వ. _ విధ్యుక్తంబుగా నక్కోనులి నగస్తు్యునకు వివాహంబు. జేసిన, నగస్త్యుండు లోపాముద్రం బరిగ్రహించి, దాని 
దివ్యాంబరాభరణంబు లపనయించి వల్కలాజినధారిణిం జేసి, ధర్మచారిణిం దోడ్కొని చని గంగా ద్వారంబునం 
దపంబు సేయుచు నొక్కనాండు. 331 


ప్రతిపదార్థం: విధి+ఉక్తంబుగా= నిర్దేశ సూత్రాలలో చెప్పబడినట్టుగా, అంటే శాస్త్రీయమైన పద్ధతిలో; ఆ+కోమలిన్‌= ఆ 
సుకుమారమైన దేహం కల లోపాముద్రను; అగస్త్యునకున్‌= అగస్తుడికి ఇచ్చి; వివాహంబున్‌+చేసినన్‌= పెండ్లి చేయగా; 
అగస్త్యుండు; లోపాముద్రన్‌= లోపాముద్రను; పరి[గ్రహించి= స్వీకరించి; దాని= ఆమెయొక్క; దివ్య+అంబర+ఆభరణంబులు= 
మేల్తరాలయిన వస్త్రాలు, నగలు; అపనయించి= తీసివేయించి; వల్కల+అబిన, ధారిణిన్‌+చేసి= నారచీరలు జింకచర్మం 
కట్టుకొనే దానినిగా చేసి అంటే- నారచీరలు కట్టించి జింకచర్మంతో చేయబడిన అలంకారాలు పెట్టించి; ధర్మ చారిణిన్‌= 
ధర్మంలో తనకు సహ(వ్రతురాలిని; తోడ్కొని= వెంట పెట్టుకొని; చని= వెళ్ళి; గంగా, ద్యారంబునన్‌= గంగ భూమిని (ప్రవేశించే 
చోట అంటే హరిద్వారంలో; తపంబు+చేయుచున్‌= తపస్సు చేసికొంటూ; ఒక్కనాండయ= ఒకానొకరోజు, 


తాత్పర్యం: శాస్తాలలోని సూత్రాలలో నిర్దేశించబడిన పద్దతిలో విదర్భరాజు తన కూతురు లోపాముద్రను అగస్త్యుడికి 
ఇచ్చి పెండ్రిచేశాడు. అంత, అగస్తుడు లోపాముద్రను ధర్మపత్నిగా స్వీకరించి, ఆమె ధరించిన గొప్ప ఆభరణాలు, 
వస్త్రాలు తీసివేయించి, ఆమెచేత నారచీరలు, జింకచర్మం ధరింపజేసి తనవెంట తీసికొని వెళ్ళి గంగాద్యారంలో 
తపస్సు చేసికొంటూ ఉండగా ఒకానొకదినం. 


విశేషం: లోపాముద్ర లోతైన స్వభావం కలిగినది. వివాహం కాగానే భర్త తన మేనిమీది ఆభరణాలన్నింటిని తొలగింపచేశాడు. 
నారచీరలు కట్టబెట్టాడు. ఆమె కిమ్మనకుండ మగడిమాట పాటించింది. కాని, భర్త తనంతట తాను తనను కోరివచ్చినప్తుడు 
ఆభరణాలతో తనను అలంకరించి, తానూ అలంకరించుకొని భోగించుమని కోరింది. అప్పు డగస్త్వుడు ఆమె కోర్కెను 
మన్నించాడు. 


క. నీచతరనాబి€ జపలవి । లోచనం బృథుజఘనచక్ర లోపాముద్రం 
జూచి మునీంద్రుండు మన్మథ । గోచరుండై దాని బ్రీతి. గూడంగ. దివిరెన్‌. 332 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 341 


ప్రతిపదార్హం: నీచతర, నాభిన్‌= మిక్కిలి లోతైన బొడ్డు కలదానిని; చపల విలోచనన్‌= చలించే కన్నులు కలదానిని; పృథు, 
జఘన, చకక్రన్‌= విస్తరించిన గుండ్రని మొలకట్టు కలదానిని; లోపాముదద్రన్‌+చూచి; ముని+ఇంద్రుండు= మునులలో ఇంద్రుడి 
వంటి వాడైన; అగస్త్వుండు; మన్మథ గోచరుండు+ఐ= శృంగార భావానికి లోనైనవాడై; దానిన్‌= ఆమెను; ్రీతిన్‌= ప్రియమార; 
కూడంగన్‌+తివిరెన్‌= సంభోగించటానికి పూనుకొన్నాడు. 


తాత్పర్యం: మునీంద్రుడైన అగస్త్యుడు లోతైన బొడ్డు గలదీ, చలించే కన్నులు గలదీ, విస్తరించిన గుండ్రని 
మొలకట్టు గలదీ అయిన లోపాముద్రను చూచి, శృంగారభావానికి లోనై ఆమెను సంభోగించటానికి తలపెట్టాడు. 


వ. _ అదియును మునివరు నభిప్రాయం బెటింగి లజ్జించి ముకు౪తకరాంబుజయై యిట్లనియె. 333 


ప్రతిపదార్థం: అదియును= ఆమెయు (ఆ లోపాముద్రయు); ముని, వరు+అభిప్రాయంబు= మునితశ్రేష్టుడి తలంపును; 
ఎటీింగి= తెలిసికొని; లజ్జించి= సిగ్గుపడి; ముకుళిత, కర+అంబుజ+ఐ= ముడిచిన చేతులు అనే పద్మాలు కలదై, అంటే 
నమస్కరించి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: ఆ లోపాముద్రకూడా అగస్త్యుడి అభిప్రాయాన్ని గుర్తించి సిగ్గుపడి ఆతడికి భక్తితో నమస్కరించి ఇట్టా 


పలికింది. 
క. “పతి పత్ని. బ్రజార్ధ్హముగా । ధృతి. బడయుట యెందు6 గల యదియ యమైననున 
న్నతి రుచిరాంబర భూషా । న్వితం జేసి మనఃప్రియంబు నిర్మింపు దయన్‌. 334 


ప్రతిపదార్థం: పతి= భర్త పత్నిన్‌= భార్యను; ధృతిన్‌= నిష్టతో; ప్రజా+అర్ధముగా= సంతానం కొరకై) పడయుట= పొందటం; 
ఎందున్‌= ఎక్కడైనా; కల+అదియ+ఐనను= ఉన్నదే అయినప్పటికిని; నన్ను; అతి, రుచిర+అంబర, భూషా+అన్వితన్‌+చేసి= 
మిక్కిలి కాంతి గల వస్త్రాలతో, ఆభరణాలతో కూడిన దానిని చేసి; దయన్‌= కరుణతో; మనః॥ప్రియంబు (మనస్‌+ప్రియంబు)= 
మనస్సుకు ట్రీతిని; నిర్మింపు= కలగజేయుము. 


తాత్పర్యం: 'భర్త భార్యను సంతానార్థమై పొందటం ఎక్కడైనా ప్రకృతి సహజమే. అయినను నన్ను శోభాయమానమైన 
ఆభరణాలతో, వస్త్రాలతో అలంకరించి కరుణతో నా మనస్సుకు ట్రీతిని చేకూర్చుము. 


క. మునినాథ! నీవు ననులే। పనమాల్య విభూషణ ప్రసన్నుండవై నా 
కొనరింపు మపత్యోత్సా । దన మీ బుతువాసరములు దప్పక యుందన్‌. 335 


ప్రతిపదార్హం: మునినాథ!= బుషులలో అధినేతవైనవాడా!; నీవున్‌= నీవును; అనులేపన, మాల్య, విభూషణ, ప్రసన్ను( 
డవు+ఐ= మైపూతలతో, పూలమాలలతో, ఆభరణాలతో అలంకృతుడవై దయచేసి; నాకు; ఈ, బుతు వాసరములు= 
సంభోగం ఫలించే దినాలు; తప్పక+ఉండన్‌= గడిచిపోకుండ ఉండేటట్టు; అపత్య+ఉత్సాదనము= సంతానం కలిగించటం; 
ఒనరింపుము= చేయుము. 


తాత్పర్యం: బుషులలో నాయకుడివైనవాడా! నీవుకూడ పరిమళంతో కూడిన మైపూతలతో, పూలదండలతో 
శోభాయమానాలైన ఆభరణాలతో అలంకృతుడవై, నాపట్ల దయ కలిగినవాడివై సంభోగం ఫలించే ఈ దినాలు 
గడచిపోకుండ నాకు గర్చాధానం చేయుము.” 


32 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. అనిన 'నాకు( దపోధనంబ కాని యొండుధనంబు లేదు; నీ కోరినవిధం బెట్లు సేయనేర్తు? దపంబునం జేసి 
సర్వంబునుం బడయ నగు నంటేని నేను తపోవ్యయంబు సేయ నోప' నని యగస్త్యుండు వసుభిక్షార్దియై 
శ్రుతర్వుం డను రాజుపాలికిం బోయి వానిచేతం బూజితుం డయి 'యేను ధనార్దినై వచ్చితి నీ పోష్యజన 
పోషణంబునకు విఘాతంబు గాకుండ మిగులుధనంబు గలదేని నాకి మ్మని యడిగిన నతం డాయ 
వ్యయంబులు సమంబు లగుటం జేసి మిగులు లేమి యెజింగించిన, వాండును దానును బ్రధ్నశ్వుండను 
రాజు పాలికిం బోయిన నతండును నయ్యిరువురం బరమభక్తిం బూజించి తదాగమన ప్రయోజనం బెఠింగి 
తన యందుల నాయవ్యయంబులు సమంబు లగుట యెథింగించిన. 336 


ప్రతిపదార్హం: అనినన్‌= అని లోపాముద్ర చెప్పగా; నాకున్‌= నాకు; తపస్‌+ధనంబు+అ, కాని= తపస్సు అనే ధనం తప్ప; 
ఒండు, ధనంబు, లేదు= వేరే డబ్బు లేదు; నీ, కోరిన, విధంబు+ఎట్టు+చేయనేర్తున్‌= నీవు అడిగినట్టు ఏ విధంగా 
చేయగలను?; తపంబునన్‌+చేసి= తపస్సుచేత; సర్వంబునున్‌= సమస్తాన్ని; పడయన్‌+అగున్‌= పొందవచ్చును; అంటేని= 
అని అంటే; నేను= నేను; తపస్‌+వ్యయంబు= తపస్సును వ్యయించటం (ఖర్చు చేయటం); చేయన్‌+*ఓపన్‌+అని= చేయజాలనని 
చెప్పి; అగస్త్యుండు; వసు, భిక్షాశఅర్జి+ఐ= ధనాన్ని యాచించేవాడై; (శుతర్వుండు+అను= (శుతర్వుడనే పేరున్న; రాజు 
పాలికిన్‌= రాజు దగ్గరకు; పోయి= వెళ్ళి; వానిచేతన్‌= ఆతడిచేత; పూజితుండు+అయి= అర్భించబడినవాడై; ఏను= నేను; 
ధన+అర్థిని+ఐ= ధనాన్ని కోరుకొన్నవాడినై; వచ్చితిన్‌= అరుదెంచాను; నీ, పోష్య, జన, పోషణంబునకున్‌= నీవు పోషించవలసిన 
వారిని (ప్రోచటానికి; విఘాతంబు, కాకుండన్‌= దెబ్బ తగులకుండ; మిగులు, ధనంబు= శేషద్రవ్యం; కలదేని= ఉంటే; 
నాకు+ఇమ్ము= నాకు ఇచ్చేది; అని=అంటూ; అడిగినన్‌= వేడగా; అతండు= అతడు; ఆయ, వ్యయంబులు= రాబడి, 
ఖర్చులు; సమంబులు= సమానాలు; అగుటన్‌+చేసి= అవటంచేత; మిగులు, లేమి=శేషించింది లేకుండటం; ఎజీంగించినన్‌= 
తెలుపగా; వాండును, తానును= ఆ (శ్రుతర్వుడున్నూ, అగస్తుడున్నూ; బ్రధ్నశ్వుండు+అను= బ్రద్నశ్వుడనే పేరుకల; రాజు 
పాలికిన్‌= రాజు దగ్గరికి; పోయినన్‌= వెళ్ళగా; అతండునున్‌= ఆ రాజుకూడ; ఆ+ఇరువురన్‌= ఆ ఇద్దరిని; పరమ భక్తిన్‌= 
మిక్కిలి భక్తితో; పూజించి= అర్చించి; తద్‌+ఆగమన, ప్రయోజనంబు= వారు రావటానికి గల కారణం; ఎజీంగి= తెలిసికొని; 
తనయందులన్‌= తనయొద్ద; ఆయ, వ్యయంబులు= రాబడి, ఖర్చులు; సమంబులు= సమానాలు; అగుట= అవటం; 
ఎతజీంగించినన్‌= తెలుపగా. 


తాత్పర్యం: అని లోపాముద్ర చెప్పగా “తపస్సు మాత్రమే నా దగ్గర ఉన్న ధనం. వేరే ధనం లేదుకదా! మరి నీవు 
కోరినవిధంగా నే నెట్టా చేయగలను? తపస్సువలన సమస్తాలు సమకూరుతాయి కదా! అని నీవు అనవచ్చును, కాని 
నాకు నీ తపళశ్ళక్తిని వ్యయం చేయటం ఇష్టం లేదు” అని చెప్పి అగస్తుడు ధనసంపాదనకొరకై [శ్రుతర్వుడు అనే 
రాజు దగ్గరకు వెళ్ళాడు. (శ్రుతర్వుడు అగస్త్యుడిని పూజించాడు. అగస్త్వుడు ఆ రాజును “నీవు పోషించవలసినవారి 
పోషణకు భంగం కలగకుండ నాకు ధనం ఇమ్ము. నేను ధనార్థినై ని దగ్గరకు వచ్చాను” అని చెప్పాడు. (శుతర్వుడు 
తన ఆయవ్యయాలు సమానాలనీ, తన వద్ద మిగులు ధనం లేదనీ బదులు చెప్పాడు. అంత (శ్రుతర్వుడున్నూ, 
అగస్తుడున్నూ కలిసి బ్రద్నప్వడు అనే మహారాజు దగ్గరికి వెళ్ళారు. ఆ రాజు కూడ వారిని మిక్కిలి భక్తితో పూజించి 
తన ఆదాయవ్యయాలు సమానాలని విన్నవించాడు. 


విశేషం: అగస్త్యుడు ధనం నిమిత్తం వెళ్ళిన రాజు పేరు కొన్ని ప్రతుల్లో “శ్రుతపర్వుడు”- అని ఉన్నది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 343 


క. ఇరువుర. దోడ్కొని తానును । నరిగెం ద్రసదస్యు. డను జనాధిపుకడకుం 
గర మర్చితోడ నంద । బురుకుత్సతనూజు. డతండు పూజించి తగన్‌. 337 


ప్రతిపదార్థం: ఇరువురన్‌= ఇద్దరిని (అంటే (శ్రుతర్వుడిని, బ్రధ్నశ్వుడిని);; తోడ్కొని= వెంటపెట్టుకొని;ి తానును= అగస్వుడు 
కూడ; (త్రసదస్యుండు+అను= (త్రసదస్యుడు అనే పేరున్న; జన+అధిపు, కడకున్‌= ప్రజలకు అధిపతి అయిన రాజు దగ్గరకు; 
అరిగెన్‌= వెళ్ళాడు; కరము= మిక్కిలి; అర్ధితోడన్‌= ఇష్టంతో; అందణన్‌= అందరినీ; అతడు= త్రసదస్యుడు; పురుకుత్స 
తనూజుండు= పురుకుత్సుడి కొడుకు; తగన్‌= సముచితంగా; పూజించి= అర్చించి. 


తాత్పర్యం: అంత, అగస్త్యమహాముని (శ్రుతర్వుడిని, (బ్రద్నశ్వుడిని తన వెంటబెట్టుకొని పురుకుత్తుడి కుమారుడైన 
(త్రసదస్యుడు అనే రాజుదగ్గరకు పెళ్ళాడు. త్రసదస్యుడు ఆ ముగ్గురిని పూజించి. 
వ. వారల చెప్పినట్ల తన నిర్వాహంబు సెప్పి త్రసదస్యుం డగస్తు్యున కిట్లనియె. 338 


తాత్పర్యం: ముందువారు చెప్పినట్లే తన ఆదాయవ్యయాలు కూడా సమానమని త్రసదస్యుడు చెప్పి అగస్తుడితో 


ఇట్టా అన్నాడు. 
క. “ఇమ్మణిమతీపురంబున. । దమ్ముండును దాను నతిముదంబున నుండున్‌ 
నెమ్మిని నిల్వలు6 డను వా; । డిమ్మహి ధనవంతు. డతండ యెవ్వరికంటిెన్‌. 339 


ప్రతిపదార్హం: ఈ+మణిమతీ, పురంబునన్‌= మణిమతి అనే పేరుకల ఈ పట్టణంలో; ఇల్వలుండు+అనువాండు= ఇల్వలుడనే 
పేరుకలవాడు; నెమ్మినిన్‌= ఏ కొదువ లేకుండా; తమ్ముండును, తానున్‌= తమ్ముడు తానూ కలిసి; అతి, ముదంబునన్‌= 
మిక్కిలి సంతోషంతో; ఉండున్‌= ఉంటాడు; ఈ+మహిన్‌= ఈ భూమిలో; అతండు+అ= అతడే; ఎవ్వరి కంటెను= ఎవరికంటే 
కూడ- అంటే అందరికంటే; ధనవంతుండు= సంపన్నుడు. 


తాత్పర్యం: “ఈ మణిమతీ పట్టణంలో ఇల్వలుడనేవాడు తన తమ్ముడితో కలిసి ఉంటాడు. ఈ పురంలోనే కాక 
-ఈ భూమండలంలో అందరికంటె ధనవంతుడు అతడే. 


వ. _ అతండు మన యభిమతంబు వీర్ప నోపు' నని రాజర్నులు మువ్వురు మహర్న్షిం దోడ్కొని యిల్వలు పాలికిం 
జనిన నయ్యిల్వలుండును వారి నాతిథ్యవిధానంబుల నర్హించి, వాతాపి నెప్పటియట్ల సంస్కరించి 
యగస్త్యునకు భోజనంబుగా సమర్పించిన. 340 


ప్రతిపదార్థం: అతండు= ఇల్వలుడు; మన+అభిమతంబు= మనకోరిక; తీర్చన్‌+ఓపును+అని= ఈడేర్చగలడని; రాజర్దులు= 
రాజులైన బుషులు; మువ్వురు= ముగ్గురును; మహర్షిన్‌+తోడ్కొని= గొప్ప బుషి అయిన అగస్త్యుడిని వెంటపెట్టుకొని; 
ఇల్వలు, పాలికిన్‌= ఇల్వలుడి దగ్గరకు; చనినన్‌= వెళ్ళగా; ఆ+ఇల్వలుండును; వారిన్‌= వారిని (అగస్త్యుడిని, ముగ్గురు 
రాజులను); ఆతిథ్య విధానంబులన్‌= అతిథిసేవ చేసేపద్దతిలో; పూజించి= అర్చించి; వాతాపీన్‌= వాతాపిని; ఎప్పటి+అట్టు+అ= 
లోగడ చేసినట్లే; సంస్కరించి= వంటచేసి (అంటే అతని మాంసాన్ని పచనంచేసి); అగస్త్వునకు; భోజనంబుగా= ఆహారంగా; 
సమర్పించినన్‌= వడ్డించగా. 


3ెడ్తడ్త శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఆ ఇల్వలుడు మన కోరిక ఈడేర్భగలడు- అని రాజబుషులు మువ్వురున్నూ ఇల్వలుడి దగ్గరకు 
వెళ్ళారు. ఆ ఇల్వలుడు వారి నందరిని అతిథిసత్కారాలతో అర్చించి, వాతాపిమాంసాన్ని ఎప్పటిమాదిరిగా పచనం 
చేయించి, అగస్త్యుడికి ఆహారంగా సమర్పించగా. 


తే... దాని నెలింి యమ్మువ్వురు ధరణిపతులు । మునివరేణ్యున కప్పుడు మైొక్కి యనిరి 
“విప్రవరులకు భక్ష్యమై వీని తమ్ము. । డుదరములనుండి విప్రుల నొగిన చంపు. 341 


ప్రతిపదార్థం: దానిన్‌+ఎటజీం౧ి= ఆ విషయాన్ని తెలిసికొని; ఆ+మువ్వురు= ఆ ముగ్గురు; ధరణిపతులు= రాజులు; 
మునివరేణ్యునకు= బుషులలో శ్రేష్టుడైన అగస్త్యుడికి; అప్పుడు; యమొైక్కి= నమస్కరించి; అనిరి= చెప్పారు; విప్రవరులకున్‌= 
'బ్రాహ్మణోత్తములకు; భక్ష్యము+ఐ= ఆహారమై; వీని తమ్ముండు= ఇల్వలుడి తమ్ముడు, వాతాపి; విప్రులన్‌= బ్రాహ్మణులను; 
ఉదరములన్‌+ఉండి= పొట్టలలో ఉండి; ఒగిన్‌-అ= ఒడుపుగా; చంపున్‌= చంపుతాడు. 


తాత్పర్యం: ఆ విషయం తెలిసిన ముగ్గురురాజులు అగస్త్యమహర్షికి నమస్కరించి ఇట్టా అన్నారుః ' ఈ ఇల్వలుడి 
తమ్ముడు వాతాపి బ్రాహ్మణులకు తాను ఆహారమై తదుపరి వారి పొట్టలను చీల్చి వారిని చంపుతాడు సుమా! 


చ. నలవదు వీని యింట గుడువన్‌; మనకున్‌ ధన మిచ్లు నేనియి 
మ్ముల6 గొనిపోద మిప్పు' డని మున్నెటింగించిన నమ్మునీంద్రుం. డ 
త్యలఘుండు వారి మాటకు భయంపడ కంతయు. బ్రీతితోడ న 
గ్గలముగం జేసి భోజనము గంఠముదాక నకుంఠవీర్యు.దై. 342 


ప్రతిపదార్హం: మనకున్‌= మనకు; వీని+ఇంటన్‌= వీడి గృహంలో; కుడువన్‌+వలవదు= భుజించరాదు; ధనమున్‌= ధనాన్ని; 
ఇచ్చున్‌+ఏని= ఇస్తే) ఇమ్ములన్‌= (ప్రీతితో; కొని పోదము= తీసికొని వెళ్ళుదాము; ఇప్పుడు= ఈ సమయంలో; అని= అంటూ; 
మున్ను= ముందుగా; ఎజింగించినన్‌= తెలుపగా; ఆ+ముని+ఇంద్రుండు= మునులలో ఇంద్రుడివంటివాడయిన అగస్త్యుడు; 
అతి+అలఘుండు= గొప్పవాడు (మిక్కిలి తేలిక కానివాడు); వారి, మాటకున్‌= ఆ రాజులమాటకు; భయంపడక= భీతితో 
వెనుకాడక; ఎంతయున్‌= మిక్కిలి; ప్రీతితోడన్‌= ప్రియంతో; భోజనము= ఆహారాన్ని; కంఠము దాక= పీకెవరకు; అకుంఠ 
వీర్యుండు+ఐ= మొక్కవోని బలం కలవాడై; అగ్గలముగన్‌= ఎక్కువగా; చేసెన్‌= చేశాడు (భోజనం చేశాడు). 


తాత్సర్యం: మనం ఈ ఇల్వలుడి గృహంలో తిండి తినరాదు. ఇప్పుడు ధనమిస్తె ప్రీతితో పరి[గ్రహించి వెళ్ళుదాము'” 
- అని ముగ్గురు రాజులు అగస్తుడికి తెలిపారు. మిక్కిలి గొప్పవాడయిన ఆ మహర్షి వారి మాటలకు భీతి 
చెందలేదు, సరిగదా! మిక్కిలిప్రీతితో పీకెవరకు ఆ భోజనం తిని మొక్కవోని బలంతో శోభిల్హాడు. 


ఆ. _ ఇల్వలుండు ననుజు నెప్పటి క్రియం బిల్వ । నెలింగి దాని నమ్మునీశ్వరుండు 
గడుపుం దడవికొనుచు. గజ్జినం ద్రేంచిన । నసుర జీర్ణమయ్యె నాక్షణంబ. 343 


ప్రతిపదార్థం: ఇల్వలుండు= ఇల్వలుడు; అనుజున్‌= తమ్ముడిని (వాతాపిని); ఎప్పటి[క్రియన్‌= ఎప్పటియట్ట; పిల్వన్‌= పిలువగా; 
దానిన్‌+ఎఆీంగి= ఆ విషయాన్ని తెలిసికొని; ఆ+ముని+ఈశ్వరుండు= బుషులలో ఈశ్వరుడివంటివాడైన ఆ అగస్త్యుడు; 
కడుపున్‌= పొట్టను; తడవికొనుచున్‌= నిమురుకొంటూ; గణ్టు+అనన్‌+(త్రేంచినన్‌= గ(ర్రు అనేశబ్దం కలిగేటట్టు త్రేనుపు 
తెప్పించుకొనగా; అసుర= రాక్షసుడు; ఆ, క్షణంబు+అ= ఆ క్షణంలోనే; జీర్లము+అయ్యెన్‌= అరిగిపోయాడు. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 345 


తాత్పర్యం: ఇల్వలుడు ఎప్పటివలె తన తమ్ముడిని పిలిచాడు. ఆ సంగతి గుర్తించిన అగస్త్యమునీశ్వరుడు పొట్ట 
నిమురుకొంటూ గ(ర్రున త్రేన్సాడు. ఆ క్షణంలోనే అగస్త్యమహర్షిపొట్టలో ఆ వాతాపిరాక్షసుడు జీర్లమైపోయాడు. 


విశేషం: ఒక రాక్షసుణ్లి తిని, అలా పొట్ట నిమురుకొని, పూర్తిగా జీర్షించుకొని, గర్రున త్రేన్సిన అగస్త్యమహర్షి జీర్లశక్తి 
అనుపమానం. అంతజీర్లశక్తి తన బిడ్డకు ఉండాలని కాబోలు ఆంధ్రదేశంలో ప్రతితల్లి తన బిడ్లకు పాలు తత్రాపి, గోరుముద్దలు 

క్‌ ఆన య ల్‌ య యలు 
తినిపించి, పొట్ట నిమురుతూ 'జీర్షం-జీర్ణం-వాతాపిజీర్షం అని అంటుంది. 


౬ ఇల్వలుండును మునివరుశక్తికి భయంపడి విషణ్ణుం డయ్యును బ్రసన్నుండ పోలెందన వంచన యేర్పడకుండం 

గృతప్రణాముందై దదాగమనప్రయోజనం బడిగిన వానికి నగస్తు్యుం డిట్లనియె. 344 
ప్రతిపదార్థం: ఇల్వలుండును= ఇల్వలుడును; మునివరుశక్తికిన్‌= బుషులలో (శ్రేష్టుడైన అగస్త్యుడి మహిమకు; భయంపడి= 
వెరపుగొని; విషణ్లుండు+అయ్యును= దుఃఖించిన వాడయినప్పటికి; 'ప్రసన్నుండు+అ+పోలెన్‌= సంతసిస్తున్నవాడివలె; తనవంచన= 
తాను చేసినమోసం; ఏర్పడకుండన్‌= తెలియనట్టుగా; కృత, (ప్రణాముండు+ఐ= నమస్కరించినవాడై; తద్‌+ఆగమన, 


'ప్రయోజనంబు= ఆతడి రాకకు గల ప్రయోజనాన్ని గురించి; అడిగినన్‌= ప్రశ్నించగా; వానికిన్‌= ఆ ఇల్వలుడికి; అగస్తుండు= 
అగస్త్యుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఇల్వలుడు అగస్త్యమునివరేణ్యుడి మహిమకు భయపడి, విషాదంచెంది తాను ఖిన్నుడు అయినప్పటికీ, 
తన మోసం బయటపడకుండా, పైకి సంతోష తన్మయుడైనట్టు నటిస్తూ ఆ బుషికి నమస్కరించి, ఆయన రాకకు 
గల కారణాన్ని తెల్పుమని వేడగా, అతడికి అగస్త్యమహర్షి ఈ విధంగా బదులు పలికాడు. 


సీ. _ 'ఈ రాజవరులతో నేను ధనార్దినై । వచ్చితి నీకు ద్రవ్యంబు గలుగు 
టెలింగి' నావుడు 'నటులేని మీ కభిమత । మెంత యంతియ ధనమిత్తు ననిన6 
'బదివేలు మొదవులు బదివేల గద్దియల్‌ । పసిండియు నిమ్మహీపతుల కిమ్మ 
యొక్కొక్కనికి మజి యొక్కని కిచ్చిన । దానికి రెట్టి గోధనము నొక్క 


ఆ. _ హేమమయరథంబు నిమ్ము నా' కనిన ని । ల్వలుండు దత్‌క్షణంబ తలంచి యిచ్చె 
నయ్యగస్తుచెప్పినంత ధనంబు ము । వ్వురు మహీపతులకు. గరము నెమ్మి 345 


ప్రతిపదార్హం: ఈ రాజ, వరులతోన్‌= రాజులలో ్రేష్టులైన వీరితో) ఏను= నేను; ధన+లఅర్జిన్‌*ఐ= ధనాన్ని కోరేవాడినై; 
వచ్చితిన్‌= అరుదెంచాను; నీకు; (ద్రవ్యంబు= ధనం; కలుగుట+ఎజిం౧= ఉండటం తెలిసి; నావుడున్‌= అని చెప్పగా; 
అటులు+ఏని= అట్టయితే; మీకు; అభిమతము= కోరిక; ఎంత= ఎంతయో; అంతియ, ధనము= అంతమేర ధనం; ఇత్తున్‌= 
ఇవ్వగలను; అనినన్‌= అని చెప్పగా; పదివేలు, మొదవులు= పదివేల ఆవులు; పదివేల, గద్దియల్‌, పసింియున్‌= పదివేల 
బంగారునాణాల (గద్యాణాలుబంగారం; -ఈ+మహీపతులకు= ఈ రాజులకు; ఇమ్ము+అ= ఇచ్చేది; ఒక్కొక్కనికిన్‌= ఒక్కొక్కరికి; 
మటి= అదనంగా; ఒక్కనికి+ఇచ్చిన దానికి; రెట్టి= రెండింతలు; గోధనమున్‌= గోవులనే ధనాన్ని; ఒక్క= ఒక; హేమ, మయ 
రథంబున్‌= బంగారు తేరును; నాకు; ఇమ్ము; అనినన్‌= అని చెప్పగా; ఇల్వలుండు; తద్‌, క్షణంబు+అ= ఆ క్షణంలోనే; తల. 
చి= సంకల్పించి; ఆ+అగస్త్యు, చెప్పినంత, ధనంబు= ఆ అగస్త్యమహర్షి చెప్పినమేరకు (ద్రవ్యాన్ని; మువ్వురు= ముగ్గురు; 
మహీపతులకున్‌= భూభర్తలైన రాజులకు; కరము= మిక్కిలి; నెమ్మిన్‌= ట్రీతితో; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


346 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: -ఈ రాజన్యులతో నేను ధనార్హినై వచ్చాను. నీవు ధనాఢ్యుడి వని విన్నాను' అని అగస్త్యమహర్షి చెప్పగా, 
'మీరు ఎంతకోరుకొంటారో అంత ధనం ఇస్తాను” అని ఇల్వలుడు బదులు పలికాడు. అంత అగస్త్యుడు 'పదివేల 
ఆవులు, పదివేల గద్యాణాల బంగారం ఈ రాజులకు ఒక్కొక్కరికి ఇమ్ము. వారిలో ఒక్కొక్కరికి ఇచ్చిన మొత్తానికి 
రెండింతలు గోధనాన్ని, ఒక బంగారు తేరును నాకు ఇమ్ము' అని అడుగగా తత్‌క్షణమే ఇల్వలుడు ఆ 
మువ్వురురాజులకు ఆ యా ధనాలు ప్రీతితో ఇచ్చాడు. 


వ. మథటియు విరావ సురావములను నశ్వంబులంబూన్చిన సావర్ణరథంబును నిరువదివేల మొదవులు 
నిరువదివేల గద్దెల పసిండియు మునివరున కిచ్చినం దద్రథంబున. 346 


ప్రతిపదార్థం: మజియు= ఇంకను; విరావ సురావములు+అను= విరావం, సురావం అనే; అశ్వంబులన్‌= గు(ర్రాలను; 
పూన్సిన= కట్టిన; సౌవర్ష రథంబును= బంగరు తేరును; ఇరువదివేల మొదవులున్‌= ఇరవైవేల ఆవులు; ఇరువదివేల, గద్దెల, 
పసిండియు= ఇరవైవేల గద్యాణాల బంగారాన్ని; మునివరునకున్‌= బుషిశ్రేష్టుడైన అగన్వ్యుడికి; ఇచ్చినన్‌= ఇవ్వగా; 
తద్‌+రథంబునన్‌= ఆ రథంలో. 


తాత్పర్యం: అంతే కాక, విరావం సురావం అనే గుర్రాలను కట్టిన బంగరుతేరును, ఇరవైవేల ఆవులను, ఇరవైవేల 


బంగారుగద్యాణాల బంగారాన్ని ముని(శ్రేష్టుడికి ఇచ్చాడు. ఆ రథంలో. 


క. మునివరనృపతుల దద్లో ।; ధనకాంచనతతుల దత్పతాకినులను నో 
లిన తాల్ది యగస్తా్యాశ్రమ ।; మునకుం దత్‌క్షణమ రథ్యములు వడి. బజచెన్‌. 347 


ప్రతిపదార్హం: మునివర నృపతులన్‌= మునులలో శ్రేష్టుడైన అగస్త్యుడిని, రాజులను; తద్‌, గోధన, కాంచన, తతులన్‌= ఆ 
ఆవులనే ధనాన్ని, బంగారు నాణేల సముదాయాలను; తద్‌+పతాకినులను= వారి సేనలను; ఓలిన; తాల్చి= వరుసగా వహించి; 
అగస్త్య +ఆ(శ్రమమునకున్‌; తద్‌క్షణము+అ= ఆ క్షణంలోనే; రథ్యములు= గుర్రాలు; వడిన్‌= వేగంగా; పజచెన్‌= పరుగెత్తాయి. 


తాత్పర్యం: మునివరుడైన అగస్త్యుడిని, ఆ రాజన్యులను, వారి వారి ఆవులను, బంగారు నాణేలను, వారిసేనలను 
వరుసగా వహించి, వెనువెంటనే గుర్రాలు అగస్త్యాశ్రమానికి వేగంగా పరుగెత్తాయి. 


వ. _ రాజర్నులు నగస్త్యు వీడ్కొని చని; రంత నగస్త్యుండు లోపాముద్ర కభిమతం బొనరించి. 348 
ప్రతిపదార్హం: రాజర్జులున్‌= రాజులలో బుషులు; అగస్త్యున్‌= అగస్త్య మహామునికడ; వీడ్కొని= సెలవు తీసికొని; చనిరి= 
వెళ్ళారు; అంతన్‌= అటుపైన; అగస్త్యుండు; లోపాముద్రకు; అభిమతంబు+జఒనరించి= కోరిక తీర్చి. 

తాత్పర్యం: రాజర్హులు అగస్త్యుడి దగ్గర సెలవు తీసికొని నిష్క్రమించారు. అగస్త్యుడు లోపాముద్రకోరిక నెరవేర్చాడు. 


మధ్యాక్కర. 
“పదుగుర. బోలెడు సుతుల నూర్వుర6 బడయంగ వలతొ? 
పదుగుర నూర్వుర క5నయగు సుతులం బదడయంగ వలతొ? 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 3డ్మ7 


వదలక వేవురు సుతులం బడయం.గ వలతొ? వేవురకు. 
గదియంగ నుత్తము నొక్కరు వలతొ కమలాయతాక్షి!” 349 


ప్రతిపదార్థం: కమల+ఆయత+అక్షి!= పద్మాలవలె విశాలమైన కన్నులు కలదానా! పదుగురన్‌= పదిమందిని; పోలెడు= 
సరిపోలునటువంటి (సమానమైన); సుతులన్‌+కొడుకులను; నూర్వురన్‌= వందమందిని; పడయంగ= పొందటానికి; వలతొ?= 
కోరుతావో?; నూర్వురకు= వందమందికి; ఎనయగు= సాటి అయిన; సుతులన్‌= కొడుకులను; పదుగురన్‌= పదిమందిని; 
పడయంగ= పొందటానికి; వలతా?= కోరుతావో?; వదలక= విడువక; వేవురు= వేయిమంది; సుతులన్‌= కొడుకులను; 
పడయం౫= పొందటానికి; వలతా?= కోరుతావో?; వేవురకు= వేయిమందికి; కదియంగన్‌= సరిపోయే; ఉత్తమున్‌= మంచివాడిని; 
ఒక్కరున్‌= ఒక్కడిని; (కొడుకుగా); వలతా= కోరుతావో?. 


తాత్పర్యం: 'అగస్తుడు లోపాముద్రకు వేసిన ప్రశ్నలు. “నీకు పదిమందితో సమానులయిన వందమంది కొడుకులు 
కావాలా? నూరుమందితో సమానులయిన పదిమంది కొడుకులు కావాలా? వేయిమంది కొడుకులు కావాలా? 
వేయిమందికి సాటి అయిన ఉత్తముడైన కొడుకు ఒకడు కావాలా? కమలాలవంటి కన్నులు కలదానా! చెప్పుము”. 


విశేషం: వృత్తలక్షణానికి ఈ ఆశ్యాసంలోని 22వ పద్యం విశేషవ్యాఖ్య చూడండి. 

వ. అనిన ముదితహృదయయై లోపాముద్ర మునీంద్రున కిట్లనియె. 350 
ప్రతిపదార్హం: అనినన్‌= అని (అగస్తుడు) అడుగగా; ముదిత, హృదయ+ఐ= సంతోషించిన హృదయం కలదై; లోపాముద్ర; 
ముని+ఇంద్రునకు= మునులలో ఇంద్రుడివంటివాడైన అగస్తుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికింది. 
తాత్పర్యం: అని అడుగగా సంతోషించి లోపాముద్ర అగస్త్యమునీంద్రుడికి ఇట్లా బదులు పలికింది. 


క. “వేవుర బోలెడువాని మ । హావీర్యగుణాధ్యు నొక్కయాత్మజు. బదయం 

గా వలతు; నపేతగుణుల్‌ । వేవురు సుతులయ్యు నెందు విఫలమ కాదే. 351 
ప్రతిపదార్థం: వేవురన్‌+పోలెడు వాని= వేయిమందికి సాటి అయిన; మహా, వీర్య గుణ+ఆఢ్యున్‌= గొప్పబలం, గుణాలు 
కలవాడిని; ఒక్క= ఒక; ఆత్మజున్‌+పడయంగా= కొడుకును పొందటానికి; వలతున్‌= కోరుకొంటున్నాను; అపేత గుణుల్‌= 


గుణవంతులు కానివారు; వేవురు= వేయిమంది; సుతులు+అయ్యున్‌= కొడుకులు ఉన్నను; ఎందున్‌= ఎచటనైనను; విఫలము+అ, 
కాదే= ఫలితం లేనిదే అవుతుంది కదా! 


తాత్పర్యం: “'వేయిమందితో సమానుడు, మహాబలశాలి, బుద్దిమంతుడు అయిన ఒక కొడుకు కావాలి నాకు. 
బుద్ధిహీనులు వేయిమంది కొడుకులు ఉన్నా లాభమేమి?” 


వన. _ అనిన 'నీ కోరినట్ల గుణవంతుం డయిన కొడుకు నీకు జన్మించు' నని దానికి గర్జాధానంబు సేసి యగస్త్యుండు 
దపోవనంబున కరిగె; నిట లోపాముద్రయు నేడేండ్లు గర్టంబు దాల్దె; నంత నక్కోనులికి. 352 


ప్రతిపదార్హం: అనినన్‌= అని (లోపాముద్ర) బదులు పలుకగా; నీ, కోరిన+అట్టు+అ= నీవు కోరినవిధంగానే; గుణ 
వంతుండు+అయిన= మంచిగుణాలు కల; కొడుకు= పుత్రుడు; నీకు, జన్మించును= నీకు పుట్టుతాడు; అని= అని చెప్పి; 


348 శ్రీనుదాంధ్ర మహాభారతము 


దానికిన్‌= లోపాముద్రకు; గర్భ+ఆధానంబు+చేసి= గర్భాన్ని ఉంచి, అంటే పుత్రోత్సత్తి అగునట్లు తన తేజస్సును నిక్షేపించి; 

అరి ౧౯ యె 
అగస్తుండు; తపోవనంబునకు= తపస్సు చేసికొనే అరణ్యానికి; అరిగెన్‌= వెళ్ళాడు, ఇట= ఇచట; లోపాముద్రయున్‌; ఏడు+ఏండ్డ్లు= 
ఏడు సంవత్సరాలు; గర్భంబున్‌+తాల్చెన్‌= కడుపుతో ఉండింది; అంతన్‌= అటుపిమ్మట; ఆ+కోమలికి= అ సుకుమారి 
అయిన లోపాముద్రకు. 


తాత్పర్యం: అని లోపాముద్ర బదులు పలుకగా, అగస్త్యమహర్షి “నీవు కోరినమేరకు నీకు గుణవంతుడైన కొడుకు 
పుట్టుతాడు” అని చెప్పి ఆమెకు గర్చాధానం చేసి, ఆ ముని తపస్సు చేసికొనటానికై అరణ్యానికి వెళ్ళాడు. ఇట 
లోపాము[ద్ర ఏడు సంవత్సరాలు కడుపుతో ఉండింది. అంత సుకుమారి అయిన లోపాముద్రకు. 


క. తనయుండు దృఢస్యు. డనంగా । ననవద్యుండు వేదములు రహస్యంబులతో 
నొనరంగ జపంబు సేయుచు । నినతేజుండు పుట్టె భువనమెల్ల వెలుంగన్‌. 353 


ప్రతిపదార్థం: తనయు.డు= కొడుకు; దృఢస్యుండు+అన(గాన్‌= దృఢస్యుడు అనే పేరు కలవాడై; అనవద్యుండు= ఎటువంటి 
లోపం లేనివాడు; ఇనతేజుండు= సూర్యుడివంటి తేజస్సు కలవాడు; వేదములు; రహస్యంబులతోన్‌= అంతరార్జాలతో; 
ఒనరంగన్‌= ఒప్పునట్టుగా; జపంబు+చేయుచున్‌= వల్లె వేస్తూ: భువనము+ఎల్ల= ప్రపంచమంతయు; వెలుంగన్‌= ప్రకాశించేటట్టుగా; 
పుట్టైన్‌= జన్మించాడు. 


తాత్పర్యం: ఆ లోపాముద్రకు ప్రపంచమంతా వెలుగొందేటట్లు సూర్యతేజస్వి, నిష్కళంకుడు అయినకొడుకు 
లా 
దృఢస్యుడు అనే పేరు కలవాడు, వేదాలను అంతరార్జాలతో వల్లెవేస్తూ జన్మించాడు. 


వ. వానికిం దేజస్వి యను బుషి పుట్టి యపారంబయిన యిర్శభారంబు వహించుటంజేసి యిధర్శవాహుం 
దనం బరంగి; ని ట్లగస్త్రుండు పుత్ర పొత్రవంతుం డయి తన పితరులం బుణ్యలోకగతులం జేసె” నని 
వైశంపాయన కథితకథాక్రమం బతిరమ్యంబుగాను. 354 


ప్రతిపదార్హం: వానికిన్‌= ఆ దృఢస్యుడికి; తేజస్వి+అను= తేజస్వి అనే పేరు కల; బుషిపుట్టి= ముని జన్మించి; అపారంబు+ఐన= 
మితిలేని; ఇధ్మ భారంబు= వంటకట్టెల బరువు; వహించుటన్‌+చేసి= మోయటంవలన; “ఇధ్మ వాహుండు*= ఇధ్మవాహుడు; 
అనన్‌+*పర(న్‌= అని పిలువబడ్డాడు; ఇట్టు= ఈ విధంగా; అగస్తుండు= అగస్త్యుడు; పుత్ర, పౌత్ర వంతుండు+అయి= 
కొడుకు, మనుమడు కలవాడై; తన పితరులన్‌= తన పితృదేవతలను; పుణ్య, లోక, గతులన్‌+చేసెన్‌= పుణ్యలోకాలకు వెళ్ళే 
వారినిగా చేశాడు; అని= అంటూ; వైశంపాయన, కథిత, కథాక్రమంబు= వైశంపాయన మహర్షిచేత చెప్పబడిన కథయొక్క 
విధానం; అతి, రమ్యంబుగాను= మిక్కిలి మనోహరంగా. 


తాత్పర్యం: ఆ దృఢస్యుడికి తేజస్వి అనే పేరుకల బుషి పుట్టాడు. అతడు మితి లేని వంటకట్టెల బరువు 
సులువుగా మోయగలగటంచేత అతడికి ఇధ్మవాహుడు అనే నామాంతరం ఏర్పడింది. ఈ విధంగా అగస్త్యుడు 
పుత్ర పౌత్రవంతుడు అవటంచేత అతడి పితృదేవతలకు పుణ్యగతులు ఏర్పడ్డాయి. ఇది వైశంపాయన మహర్షిచేత 
చెప్పబడిన కథావిధానం; మిక్కిలి మనోహరమైనది. 


ఆరణ్యపర్వము - ద్వితీయాశ్వాసము 340 


ఆశ్వాసాంతము 


క. కలికాలభరతలక్ష్మీ | లలనాస్పద! వీర గుణ విలాస! విరోధి 
ప్రళజయాంతక! నిఖిలమహీ ; వలయోద్వహబాహు! విష్ణువర్దనమూర్తీ! 355 


ప్రతిపదార్థం: కలి, కాల, భరత, లక్ష్మీ లలనాస్పద!= కలియుగంలో భరతచక్రవర్తికి సంబంధించిన లక్ష్మీదేవికి నెలవైనవాడా!; 
వీరు గుణ, విలాస!= శౌర్య లక్షణాలతో హొయలు మీరినవాడా!; విరోధి, ప్రళభయ+అంతక!= శత్రువులపట్ల ప్రళభయకాలంలోని 
యముడివంటివాడా!; నిఖిల, మహీ, వలయ+ఉద్వహ, బాహు!= సమస్త భూమండలాన్ని గొప్పుగా భరించిన చేతులు కలవాడా!; 
విష్ణు వరన మూర్తీ!= విష్ణువర్హనబిరుదును సార్ధకం చేసే స్వరూపం కలవాడా! 


తాత్పర్యం: ఈ కలియుగంలో అలనాటి సుప్రసిద్ద భరత సార్వభౌముడు ఏలిన రాజ్యలక్ష్మీదేవికి నేడు నెలవైనవాడా! 
వీరలక్షణాలతో హొయలు మీరినవాడా! శత్రువులపట్ల ప్రళయసమయంలోని యముడివంటివాడా! సమస్త భూమండలాన్ని 
చక్కగా భరించే బాహుబలం కలవాడా! విష్ణువర్రన బిరుదాన్ని సార్ధకం చేసే స్వరూపం కలవాడా! ఓ రాజరాజనరేంద్రా! 


విశేషం: (1) భరతలక్ష్మీలలనాస్పద:- ఆసేతు హిమాచలం విస్తరించిన భూభాగానికి భరతఖండం అనేపేరు చరిత్ర (ప్రసిద్దం. 
భరతవర్షంలోనిది భరతఖండం. అందులోని భాగం వేంగి. భరతుడనే మహారాజు పరిపాలించటంచేత ఈ దేశానికి ఆ 
పేరువచ్చింది. అట్టి భరతుడు ఒకనాడు ఏలిన రాజ్యలక్ష్మిని ఏలుతున్న ప్రభువు శ్రీ రాజరాజనరేంద్రుడు. పైపద్యం మొదటి 
పాదానికి - కలికాల భరత! (కలియుగంలో భరతుడివంటివాడా!); లక్ష్మీలలనాస్పద! (రాజ్యలక్ష్మీ అనే లలనకు ఆశ్రయమైన 
(నెలవైన) వాడా[- అని కూడ అర్ధ సమన్వయం చేయవీలున్నది. (2) రాజరాజనరేంద్రుడు నన్నయభట్టప్రణీతంబైన 
శ్రీ మహాభారత కృతిపతి. ప్రథమ (ప్రధాన శ్రోత. అందుచేత ఆశ్వాసాంత పద్యాలు. ఆశ్వాసారంభ పద్యాలు అతడి 
సంబోధనలతో కూడి ఉంటాయి. 
పృథ్వీవృత్తము. 

సమస్త భువనాశ్రయా! వినయసత్యనిత్యోదయా! 

సమీహితగుణ క్రియా! స్థిరవిశాలకీర్తిప్రియా! 

నమ నృప కిరీట చుంబి చరణద్వయా! సంతత 

క్షమాభరణ! రాజరాజ! పరగండభేరుండకా! 356 


ప్రతిపదార్థం: సమస్త భువన+ఆ(శ్రయా!= సర్వ భువనానికి ఆధారమైనవాడా!; వినయ, సత్య, నిత్య+ఉదయా!= వినయం, 
సత్యం అనే గుణాలు ఎల్లప్పుడు వికసించేటట్లు ఉండేవాడా!; సమీహిత, గుణ, (క్రియా!= గుణాలకు, (క్రియలకు పొందిక 
కలవాడా! అంటే అనుష్టానవేదాంతీ!; సిర, విశాల, కీర్తి ప్రియా!= శాశ్వతం, విస్తారం అయిన యశస్సును ఆర్జించటంలో ఇష్టం 
కలవాడా!; నమత్‌+న్ఫప, కిరీట, చుంబి, చరణ, ద్వయా!= నమస్కారం చేసే రాజుల కిరీటాలను ముద్దుపెట్టుకొనే రెండు 
పాదాలు కలవాడా! (అంటే సార్వభౌముడయినవాడా); సంతత, క్షమా+ఆభరణ= ఎల్లప్పుడు ఓర్పును ఆభరణంగా కలవాడా!; 
రాజరాజ!= రాజరాజనరేంద్రా!; పర, గండ, భేరుండకా!= శత్రువీరులపట్ల గండభేరుండకంవంటివాడా! 


తాత్పర్యం: సకలభువనాలకు ఆధారమైనవాడా! వినయం, సత్యం అనే గుణాలకు నిత్యవికాసం కల్పించేవాడా! 
(త్రికరణశుద్ది కలిగిన అనుష్టాన వేదాంతీ! శాశ్ళతమైన, సువిశాలమైన కీర్తిని ఆర్జించటంలో ఇష్టం కలవాడా! సార్వభౌమా! 
ఎల్లప్పుడు సహనం అనే ఆభరణాన్ని ధరించేవాడా! ఓ రాజరాజనరేంద్రా! శత్రువులపట్ల గండభేరుండపక్షివంటివాడా! 


350 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: (1) 'భువనాశయి' బిరుదాంకితులు చాళుక్య స(మ్రాట్టులు. (2) రాజరాజనరేంద్రుడి శాశ్వత సువిశాలకీర్తి (ప్రియత్వంలో 
ఆం(ధ్రమహాభారతకృతిపతిత్వం ధ్వనిస్తున్నది. (3) గండభేరుండం: రెండు తలలు మూడుకన్నులు గల పెద్దపక్షి. ఆకారంలో 
మిక్కిలి పెద్దది. సంస్కృత నిఘంటువులలో 'భేరుండి శబ్దమే కనిపిస్తున్నది. తెలుగులో 'గండ భేరుండి మనే ప్రయోగం 
సుప్రసిద్ధం. (4 ఈ వృత్తపాదంలో వరుసగా జ,స్కుజృసృ్యయ,లగ గణాలు ఉంటాయి. 12 వ అక్షరం యతి. 


గద్యము. 
ఇది సకలసుకవిజనవినుత నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీ మహాభారతంబునం దారణ్య పర్వంబున బృహదశ్వు 
దర్శనంబును, నలోపాఖ్యానంబును, నారదాగమనంబును, సకలతీర్ధకీర్తనంబును, రోమశుం డర్జ్దున 
కుశలవార్త( జెప్పుటయు, రోమశమహాముని యుపదేశంబున ధర్మజు తీర్దాభిగమనంబును, నగస్త్యుండు 
లోపాముద్రం బరిగ్రహించుటయు వాతాపిభక్షణంబును నన్నది ద్వితీయాశ్వాసము. 357 


ప్రతిపదార్థం: ఇది= ఈ రచన; సకల, సుకవి, జన వినుత= అందరు గొప్ప కవుల బృందంచేత ప్రస్తుతించబడిన; నన్నయ 
భట్ట, (ప్రణీతంబు+అయిన= నన్నయభట్టుచేత (వ్రాయబడిన; శ్రీ మహాఖారతంబునందు= శ్రీ మహాభారతంలో; 
ఆరణ్యపర్వంబునన్‌= ఆరణ్యపర్వంలో; బృహదళశ్వు, దర్శనంబును= బృహదశ్వుడి సందర్శనమున్నూ; నల+ఉపాఖ్యానంబును= 
నలుడి గురించిన ఉపకథయున్నూ; నారద+ఆగమనంబును= నారదుడి రాకయున్నూ; సకల, తీర్ధ, కీరనంబును= సమస్త 
పుణ్యక్షేత్రాల ప్రశంసయున్నూ; రోమశుండు; అర్జున కుశలవార్తన్‌= అర్జునుడి క్షేమ సమాచారాన్ని; చెప్పుటయు= ధర్మరాజుకు 
చెప్పటమున్నూ; రోమశు మహాముని+ఉపదేశంబునన్‌= రోమళశమహర్షి ప్రబోధంవలన; ధర్మజు తీర్ర+/అభిగమనంబునున్‌= 
ధర్మరాజు పుణ్యక్షేత్రాల సందర్శనార్థం వెళ్ళటమున్నూ; అగస్త్యుండు; లోపాము(ద్రన్‌; పరి[గ్రహించుటయు= పెండ్డాడటమున్నూ; 
వాతాపి, భక్షణంబునున్‌= వాతాపిని తిని అరిగించుకొనటమున్నూ; అన్నది= అనేటువంటిది; ద్వితీయ+ఆశ్యాసము= రెండవ 
ఆళ్యాసం. 


తాత్పర్యం: ఇది- సమస్త సుకవుల బృందంచేత (ప్రస్తుతించబడిన నన్నయభట్టు రచించిన శ్రీ మహాభారతంలో 
పదునెనిమిది పర్వాలలో మూడవది అయిన ఆరణ్యపర్వంలో బృహదశ్వుడి దర్శనమున్నూ, నలోపాఖ్యానమున్నూ, 
నారదుడి రాకయున్నూ, సకలపుణ్యక్షేత్ర వర్షనమున్నూ, రోమశుడు వచ్చి అర్జునుడి క్షేమవార్త చెప్పటమున్నూ, 
రోమశమహాముని ఉపదేశించిన విధంగా పాండవులు తీర్ణయాత్రలకు వెళ్ళటమున్నూ, అగస్త్యుడి కథయున్నూ, 
లోపాముద్ర వివాహమున్నూ, వాతాపిభక్షణమున్నూ- అనే అంశాలు కలది రెండవ ఆశ్వాసం. 


-:ఆరణ్యపర్వంలో ద్వితీయాశ్వాసం సమాస్తం:- 


శక స్రీఫ్రీ ట్రయి. 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 
ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 


శ్రీ మందిర! బుధజన చిం । తామణి! కోదండపార్ద! ధర్మవిచారో 
థి 
ద్దామ! నల నృగ భగీరథ । రామ చరిత్రాభిరామ! రాజనరేంద్రా! శ్ర 
ప్రతిపదార్థం: శ్రీ, మందిర!= లక్ష్మీ దేవికి నిలయమైనవాడా!; బుధ, జన, చింతామణి!= పండితులైన వారి కోరికలను ఈడేర్చే 
దేవమణి వంటివాడా!; కోదండ, పార్ట!= విలువిద్యలో అర్జునుడి వంటివాడా!; ధర్మ, విచార+ఉద్దామ!= ధర్మాన్ని అనుశీలించటంలో 


అధికుడివైనవాడా!; నల, నృగ, భగీరథ, రామ, చరిత్ర+అభిరామ!= నల, నృగ, భగీరథ, రాముల వంటి శీలాన్ని కలిగిఉండటంచేత 


అందగించినవాడా!; రాజనరేంద్రా!= ఓ రాజరాజనరేంద్రా! 


తాత్పర్యం: ఓ రాజరాజనరేంద్రా! లక్ష్మికి ఆస్పదమైనవాడా!, విద్వాంసులు కోరిన కోరికలు తీర్చటంలో దేవమణి 
అయిన చింతామణి వంటివాడా!, విలువిద్యలో పార్భుడివంటివాడా!, ధర్మాన్నిగురించిన అనుశీలనలో ఆరితేరినవాడా!, 
నలుడివంటి, నృగుడివంటి, భగీరథుడివంటి, శ్రీరామచంద్రుడివంటి చరిత్రతో శోభిల్లేవాడా! 


విశేషం: ఆశ్యాసంలోని మొదటిపద్యం కృతిపతిసంబోధనగా నన్నయభట్టు ఏర్పరచిన సంప్రదాయం తరువాతి కవులకు ఒజ్జ 
బంతి అయింది. ప్రథమాశ్యాసంలోని మొదటిపద్యవివరణం కూడా అనుశీలించదగింది. 


అగస్తు చరిత్రము (సం. 3-98-1) 
వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జిప్పె; నట్లు ధర్మృతనయుం డగస్తు మాహాత్మ్యంబు విని 
వెండియు. దచ్చరిత్రంబు రోమశు నడిగిన, నమ్ముని యిట్లనియె. 2 
ప్రతిపదార్థం: అక్కథకుండు= ఆ+కథకుండు= (ఉ(గ్రశ్రవసుడు అనే సూతుడు); శౌనక+ఆది, మహత్‌+మునులకున్‌= 
శౌనకుడు మొదలైన గొప్ప బుషులకు; చెప్పెన్‌= చెప్పాడు; అట్టు= ఆ విధంగా; ధర్మ తనయుండు= ధర్మరాజు; అగస్త్యు, 


మాహాత్యంబు= అగస్త్వుడియొక్క మహిమ; విని= ఆలకించి; వెండియున్‌= మళ్ళీ; తద్‌+చరిత్రంబు= అతడి వృత్తాంతం; 
రోమశున్‌= రోమశుడిని; అడిగినన్‌= ప్రశ్నించగా; ఆ+ముని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఆ కథకుడైన ఉగ్రశవసుడు, శౌనకుడు మొదలుగా గల మునులకు భారతకథ చెప్పాడు, అట్టా (ఆ 
విధంగా) ధర్మరాజు అగస్త్యుడి మహిమను ఆలకించి, మళ్ళీ (తిరిగి విశషంగా ఆ మహర్షివరిత్ర సవిస్తరంగా 
వినాలనే కుతూహలంతో రోమశుడిని అడుగగా, ఆ ముని ఈవిధంగా చెప్పసాగాడు. 


సీ. 'కృతయుగంబునం గాలకేయగణంబుతో । వృత్రుం డన్నసుర గర్వించి యమర 
పతిం దొట్టి వేల్పుల బాధించుచున్న! ద । ద్దయమున నమరులు బ్రహ్మకడకు. 


352 శ్రీనుదాంధ్ర మహాభారతము 


జని 'పోరిలో వృత్రుం. జంప నుపాయ మె | య్యదియొ మా కానతి' మృన నజుండు 
“దివిరి సరస్వతీ తీరంబునందు ని । శ్రింతుండై తప మొప్ప జేయుచున్న 


ఆ. యా దధీచికడకు నరిగి వేండుండు, ని । జాస్టు లిచ్చు మీకు నమ్మహాత్ముం 
డవి జయించు వజ్ర మాదిగా నిఖిలది |; వ్యాయుధంబులై సురారివరుల. 3 


ప్రతిపదార్థం: కృత, యుగంబునన్‌= కృతయుగంలో; కాలకేయ గణంబుతో= కాలకేయులు అనే రాక్షస సమూహాలతో; 
వృ్యత్రుండు+అన్‌+అసుర= వృత్రుడు అనే పేరు కలిగిన రాక్షసుడు; గర్వించి= గర్వం కలవాడై; అమరపతిన్‌= ఇంద్రుడిని; 
తొట్టి= మొదలుకొని; వేల్పులన్‌= దేవతలను; బాధించుచు+ఉన్నన్‌= కష్టాల పాలుచేస్తుండగా; తద్‌+భయమునన్‌= అతడివలని 
భీతిచేత; అమరులు= దేవతలు; బ్రహ్మకడకున్‌+చని= బ్రహ్మదేవుడి ఒద్దకు చేరి; పోరిలోన్‌= యుద్ధంలో; వృత్రున్‌= వృత్రుడు 
అనే రాక్షసుడిని; చంపన్‌= సంహరించేందుకు; ఉపాయము= ఉపాయం (వెజువు); ఏ+అదియొ= ఏదో; మాకు+ఆనతి+ఇమ్ము= 
మాకు దయచేసి చెప్పవలసింది; అనన్‌= అని అడుగగా; అజుండు= పుట్టుక లేనివాడైన (బ్రహ్మదేవుడు; తివిరి= పూనికతో; 
సరస్వతీ తీరంబు నందు= సరస్వతీ నది తీరాన; నిశ్చింతుండు+ఐ= ఎటువంటి విచారములు లేని వాడై తపము= తపస్సు; 
ఒప్పున్‌= ఒప్పునట్టుగా; చేయుచున్న= చేస్తున్న; ఆ+దధీచి కడకున్‌= ఆ దధీచి అనే ముని దగ్గరికి; అరిగి= వెళ్ళి; వేడుండు= 
ప్రార్దించండి; ఆ+మహా+ఆత్ముండు= ఆ మహానుభావుడైన దధీచిమహర్షి నిజ+అస్టులు= తనఎముకలు; మీకున్‌= మీకు; 
ఇచ్చున్‌= ఈయగలడు; అవి= ఆ ఎముకలు; వజ్రము+ఆదిగా= వజ్రం మొదలైన; నిఖిల, దివ్య+ఆయుధంబులు+ఐ= 
దివ్యమైన సకలాయుధాలుగా రూపొంది; సుర+అరి, వరులన్‌= వేల్పుల విరోధులలో శ్రేష్టులు అయిన వారందరిని; జయించున్‌= 
గెలువగలవు. 


తాత్సర్యం: 'కృతయుగంలో కాలకేయులనే రాక్షసుల సమూహాలతో కలిసి వృత్రుడనే రాక్షసుడు గర్వంతో దేవేంద్రుడు 
మొదలైన దేవతలను బాధిస్తున్నాడు. దేవతలు వృత్రుడిబాధలు పడలేక భీతిల్లి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి 'వృత్రుడిని 
యుద్దంలో ఎట్లా చంపటానికి వీలవుతుందో అటువంటి ఉపాయాన్ని చెప్పు' మని అడిగారు. అపుడు బ్రహ్మదేవుడు 
సరస్వతీ నదీ తీరాన నిష్టతో తపస్సు చేస్తున్న దధీచిమహర్షిదగ్గరకి వెళ్ళి మీరు ప్రార్దిస్తే అతడు తన ఎముకలను 
దానం చేయగలడు అనిన్నీ, ఆ ఎముకలు వజ్రం మొదలైన దివ్యాయుధాలుగా మారుతా యనిన్నీ, అవి దేవతల 
శత్రువులను జయించగలవనిన్నీ- చెప్పాడు. 


విశేషం: ప్రాచీన భారతీయ కాలమానం (ప్రకారం యుగాలు నాలుగు. 1. కృతయుగం: 17,28,000 సంవత్సరాలు; 
2. (త్రేతాయుగం: 12,96,000 సంవత్సరాలు: 3. ద్యాపరయుగం: 864000 సంవత్సరాలు: 4. కలియుగం: 432,000 
సంవత్సరాలు. 
వ. అందు వజ్రంబున నింద్రుండు వృత్రు వధియించు' ననిన నమరు లెల్లం గమలాసను శాసనంబున దధీచి 
పాలికిం జని కృతప్రణాము లై యిట్లనిరి. త్త 
ప్రతిపదార్థం: అందున్‌= అట్లా దివ్యాయుధాలైన అస్థికలలోని; వజ్రంబునన్‌= వజ్రాయుధంతో; ఇంద్రుండు= ఇంద్రుడు; 
వ్యత్రున్‌= వృత్రుడిని; వధియించున్‌= చంపుతాడు; అనినన్‌= అని బ్రహ్మదేవుడు చెప్పగా; అమరులు+ఎల్లన్‌= దేవతలందరు; 
కమల+ఆసను= కమలం (పద్మం) ఆసనంగా కల బ్రహ్మదేవుడియొక్క; శాసనంబునన్‌= ఆజ్ఞవలన; దధీచి, పాలికిన్‌+చని= 
దధీచి మహర్షి ఒద్దకు వెళ్ళి; కృత, ప్రణాములు+ఐ= నమస్కరించినవారై, (చేసిన ప్రణామం కలవారై); ఇట్టు+అనిరి= ఈ 
విధంగా చెప్పారు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 353 


తాత్పర్యం: ఆ దధీచిమహర్షి ఎముకలవలన ఏర్పడిన ఆయుధాలలోని వజ్రంవలన ఇంద్రుడు వృత్రుడిని 
సంహరిస్తాడు"- అని బ్రహ్మదేవుడు చెప్పగా, అతడి ఆజ్ఞవలన దేవతలందరూ దధీచిమహామునివద్దకు వెళ్ళి నమస్కరించి 
ఇట్టా పలికారు. 


క. “భువనజనస్తుత! నిజగౌ ।; రవ మెసంగంగ నమరపతి పురస్కృతు లగుని 
ద్దివిజుల కెల్ల హితంబుగ । భవదస్టిచయంబు లిమ్ము పరమమునీంద్రా!” క్‌ 


ప్రతిపదార్హం: భువన జన స్తుత!= లోకంలోని ప్రజలందరిచేత పొగడబడినవాడా!; పరమ, ముని+ఇంద్రా!= గొప్పబుషులలో 
(శ్రేష్టుడివైన వాడా! అమరపతి, పురస్కృతులు+అగు= దేవేంద్రుడిని ముందు పెట్టుకొని వచ్చిన; ఈ దివిజులకు+ఎల్లన్‌= ఈ 
దేవతలందరికి; హితంబుగన్‌= మేలయ్యేటట్టు; భవత్‌+అస్థి*చయంబులు= నీయొక్క ఎముకల సముదాయాలు; నిజగాౌరవము+ 
ఎసంగంగన్‌= తమయొక్క గొప్పతనం శోభిల్లేటట్టుగా; ఇమ్ము ఇవ్వవలసింది. 


తాత్పర్యం: 'బుషులలో కెల్ల గొప్ప బుపివైన ఓ దధీచి! నీ గొప్పతనం శోభించేటట్టుగా, దేవేంద్రుడిని ముందు 
పెట్టుకుని నిన్ను అర్జిస్తున్న ఈ దేవతలందరికీ మేలు కలిగేటట్టు నీ ఎముకలను దానం చేయవలసింది. 


వ. అనిన విని దధీచి సంతసిల్లి 'కృతార్జుండ నైతి" నని దేవహితార్హంబుగా నిజప్రాణంబుల విడిచె; నమరులెల్ల 
నమ్మహాముని యస్తు లాయుధంబులుగా.. బరిగ్రహించి; రందు. 6 


ప్రతిపదార్థం: అనినన్‌= అని వేల్పులు ్రార్జించగా; విని; దధీచి= దధీచిమహర్షి సంతసిల్లి= సంతోషించి; కృత+అర్జ్భుండను= 
చరితార్జుడిని (ధన్యుడిని); ఐతిన్‌+అని= అయ్యానని; దేవహిత+అర్థంబుగాన్‌= దేవతల మేలుకొరకు; నిజప్రాణంబులన్‌= 
తన అసువులను; విడిచెన్‌= విడిచాడు; అమరులు+ఎల్లన్‌= దేవతలందరూ; ఆ+మహాముని, అస్ఫులు= ఆ మహాముని 
ఎముకలను; ఆయుధంబులుగాన్‌= శస్తాలుగా; పరి[గ్రహించిరి= తీసికొన్నారు; అందున్‌= అందు. 


తాత్పర్యం: ఆ విధంగా దేవతలు తనను ప్రార్జించగా, దధీచిమహర్షి తన జన్మ ధన్యమైనదని సంతోషించి, దేవతల 
మేలు కోరి తన ప్రాణాలను విడిచాడు. దేవతలందరూ ఆ మహాముని ఎముకలను ఆయుధాలుగా స్వీకరించారు; 
అందు. 


విశేషం: 'పరోపకారార్థ మిదం శరీరమ్‌”"- అన్న ఆదర్శాన్ని ఆచరించి చూపించిన అనుష్టాన వేదాంతిగా దధీచి పౌరాణిక 
వాజ్మయంలో సుప్రసిద్దుడు. 


ఆ. త్వష్ట యంత నూజుధారల రమ్యమై | యనలకణ కరాళ మైన వజ్రి 
మొనరఈ జేసి 'దీన నోర్వుము దైత్యుల' । ననుచు నిచ్చె దాని నమరపతికి. 7 


ప్రతిపదార్థం: అంతన్‌= అనంతరం; త్వష్ట= త్వష్ట అనే ప్రజాపతి; నూయు, ధారలన్‌= వంద అంచులతో; రమ్యము+ఐ= 
అందంగా ఉన్నట్టి; అనల, కణ, కరాళము+ఐన= అగ్గిరవ్వలచేత భయంకరమైన; వజ్రము+ఒనరన్‌+చేసి= వజ్రం అనే 
ఆయుధాన్ని ఒప్పేటట్టుగా చేసి; దీనన్‌= దీనితో (ఈ ఆయుధంతో); దైత్యులన్‌= రాక్షసులను; ఓర్వుము= జయించవలసింది; 
అనుచున్‌= అని చెప్పుతూ; దానిన్‌= దానిని; అమరపతికిన్‌= దేవేంద్రుడికి; ఇచ్చెన్‌= ఇచ్చాడు. 


35 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: త్వష్ట అనే ప్రజాపతి నూరు మొనలుతేలి నిప్పురవ్వలతో భయంకరంగా ఉండే వజ్రం అనే ఆయుధాన్ని 
నిర్మించి 'దీనితో రాక్షసులను జయించు” మని దేవేంద్రుడికి ఇచ్చాడు. 


వ. అవ్వజ్రంబున నింద్రుండు వృత్రు వధియించె నంత. 8 


ప్రతిపదార్థం: ఆ+వజ్రంబునన్‌= ఆ వజ్రాయుధంతో; ఇంద్రుండు= ఇంద్రుడు; వృత్రున్‌= వృత్రుడిని; వధియించెన్‌= 
సంహరించాడు; అంతన్‌= అటుపిమ్మట. 


తాత్పర్యం: ఆ వజ్రాయుధాన్ని ప్రయోగించి దేవేంద్రుడు వృత్రుడిని సంహరించాడు. ఆ తరువాత. 


చ.  అనుపమదివ్యశస్తధరులైన యమర్హ్యుల కాహవంబులో 
త ౬ 
మొనయక కాలకేయులు సముద్రము. జొచ్చి దివంబు లెల్ల న 
వ్వనధి నదంగి యుండి బలవంతులు వెల్వడి రాత్రులెల్ల భూ 
జనులకు బాధసేయుచు భృశంబుగ నుండిరి క్రూరచిత్తులై. 9 


ప్రతిపదార్థం: అనుపమ, దివ్య, శస్త్ర ధరులు+-ఐన= సాటి లేని గొప్ప ఆయుధాలు ధరించిన వారైన; అమర్యులకు= 
దేవతలకు (మృత్యువు లేనివారికి); ఆహవంబులోన్‌= యుద్ధంలో; మొనయక= లొంగక; కాలకేయులు= కాలకేయు లనే 
రాక్షసులు; సముద్రమున్‌+చొచ్చి= కడలిలో దూరి; దివంబులు+ఎల్లన్‌= పగళ్ళు అన్నీ (అన్నియున్నూ); ఆ+వనధిన్‌= ఆ 
సముద్రంలో; అడంగి, ఉండి= దాగిఉండి; బలవంతులు= బలంగల ఆ రాక్షసులు; రాత్రులు+ఎల్ల= రాత్రి సమయాలన్నింటిలో; 
వెల్వడి= బయటికి వచ్చి; భృశంబుగన్‌= మిక్కిలిగా; భూ, జనులకున్‌= భూప్రజలకు; బాధ+శిచేయుచున్‌= పరితాపం కలిగిస్తూ; 
(క్రూరు చిత్తులు+ఐ= దయలేని మనస్సు కలవారై; ఉండిరి= ఉన్నారు. 


తాత్పర్యం: సాటిలేని ఆయుధాలు ధరించినవారైన దేవతలకు లొంగక కాలకేయులు అనే రాక్షసులు, పగలంతా 

సముద్రంలో దాగిఉండి, రాత్రులు బలవంతులై బయటికి వచ్చి, భూప్రజలకు అధికంగా ఉపద్రవాలను కలిగిస్తూ 

('క్రూరులై ఉన్నారు. 

వ. మటథటీయు 'విద్యాతపోయుక్తులై ధర్మచరితులైన వారి కారణంబున జగంబు లపాయంబు నొందక 
సుఖంబున్న యవి; గావున నట్టి వారిన రోసి వధియించి జగంబుల కపాయంబు సేయుద' మని యసురులు 
వసిష్టాశ్రమంబున నూటతొంబదియేడ్వురను, జ్యవనాశ్రమంబున నూర్వురను, భరద్వాజాశ్రమంబున 
నిరువదుండ్రనుంగా. బలువురు బ్రాహ్మణుల బ్రహ్మమయుల వధియించి, భక్షించి, యిప్పాట ననవరతంబు 
నఖిల మునిగణాశ్రమంబుల కుపద్రవంబు సేయుచున్న 10 


ప్రతిపదార్థం: మజీయు= అదియున్నూ కాక; విద్యా, తపన్‌+యుక్తులు+ఐ= విద్యతో, తపంతో కూడుకొన్న వారై; 
ధర్మచరితులు+ఐన= ధర్మమైన ప్రవర్తన కలవారైన; వారి కారణంబునన్‌= వారి మూలాన్న; జగంబులు= భువనాలు; 
అపాయంబున్‌+ఒందక= కీడు చెందక; సుఖంబు+ఉన్నయవి, కావున= సుఖంగా ఉన్నాయి కాబట్టి; అట్టి వారిన్‌+అ= 
అటువంటివారినే; రోసి= వెదకి; వధియించి= చంపి; జగంబులకు= లోకాలకు; అపాయంబు+చేయుదము+అని= కీడు 
కలిగిద్దాము- అని ఆలోచించి; అసురులు= రాక్షసులు; వసిష్ట+ఆ(శ్రమంబునన్‌= వసిష్టుడి ఆశ్రమంలో; నూట తొంబది+ఏడ్వురను= 
నూట తాంబై్ల ఏడు మందిని; చ్యవన+ఆ(శమంబునన్‌= చ్యవన మహర్షి ఆ(శమంలో; నూర్వురను= వందమందిని; 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసను 355 
భరద్వ్యాజ+ఆ(శ్రమంబునన్‌= భరద్వాజ మహర్షి ఆశ్రమంలో; ఇరువదుం(డ్రనున్‌+కాన్‌= ఇరవైమంది అగునట్లు; పలువురు 
'బ్రాహ్మణులన్‌= అనేకమందివిప్రలను; బ్రహ్మమయుల= జ్ఞానమూర్తులను; వధియించి= సంహరించి; భక్షించి= తిని; ఈ+పాటన్‌= 
ఈ విధంగా; అనవరతంబున్‌= ఎల్లప్పుడూ; అఖిల మునిగణ+ఆ(శమంబులకున్‌= అందరు బుషుల ఆ(శ్రమాలకున్నూ; 
ఉప(ద్రవంబు= కీడును; చేయుచున్నన్‌= కలిగిస్తుండగా. 


తాత్పర్యం: ఇంకనూ ఆ కాలకేయులు చాలారకాల ఆగడాలకు పాల్పడ్డారు. “విద్య, తపస్సులచేత కూడినవారై 
ధార్మికప్రవర్తన కలిగిన మహానుభావుల మూలాన్నే లోకాలు ప్రమాదానికి లోనుకాకుండా నిలిచి ఉన్నాయి కాబట్టి, 
అటువంటి పుణ్యాత్ములనే వెదకి వెదకి సంహరించి, లేదా ఈ జగానికి కీడు మూడేటట్టు చేద్దాం గాకి- అని ఆ 
రాక్షసులు ఆలోచించి వసిష్టుడిఆశ్రమంలో నూటతాంభైయేడు మందిని, చ్యవనుడి ఆశ్రమంలో వందమందిని, 
భరద్వాజుడి ఆశ్రమంలో ఇరవైమందిని- ఈ రీతిగా అనేకులైన బ్రాహ్మణులను, జ్ఞానమూర్తులైనవారిని సంహరించి 
వారిని భక్షించారు. ఈ విధంగా ఆ కాలకేయులు ఎల్లప్పుడూ బుషుల ఆశ్రమాలకు ఉప([ద్రవాలు కల్ప్సించసాగారు. 


దేవతలు వైకుంఠమునకు. బోయి విష్ణుని స్తుతియించుట (సం. 3-99-11) 


క. యాగాది పుణ్యకర్మ । త్యాగము మర్త్యమున నైనం దా రధికభయో 
ద్వేగంబునం బురుహూతపు ।; రోగములై యగ్నియమవరుణధనదాదుల్‌. శ్ర 


ప్రతిపదార్థం: యాగ+ఆది, పుణ్య, కర్మత్యాగము= యజ్ఞాలు మొదలైన పుణ్యకార్యాలు విడువబడటం; మర్త్యమునన్‌+ఐనన్‌= 
మానవలోకంలో సంభవించటం చేత; తారు= తాము (దేవతలు); అధిక+భయ+ఉద్వేగంబునన్‌= ఎక్కువ వెజపుతో కూడుకొన్న 
ఆవేశంతో; పురుహూత+పురస్‌+గములు+ఐ= ఇం(ద్రుడిని ముందు పెట్టుకొని వెళ్ళినవారై; అగ్ని, యమ, వరుణ, ధనద+ఆదుల్‌= 
అగ్నిదేవుడు, యమధర్మరాజు, వరుణుడు, కుబేరుడు మొదలైనవారు. 


తాత్పర్యం: భూలోకంలో యజ్ఞాలు మొదలైన పుణ్యకార్యాలు జరగకపోవటంచేత మిక్కిలి భీతిని, ఉద్వేగాన్ని చెంది, 
అగ్నిదేవుడు, యమధర్మరాజు, వరుణుడు, కుబేరుడు మొదలైనవారు దేవేంద్రుడిని తమకు నాయకుడిగా 
ముందుపెట్టుకొని. 


క. చని వైకుంఠంబున. ద్రిభు । వనపతి వైకుంఠు గరుడవాహను విష్ణున్‌ 
దనుజవిభంజను. గని యి । ట్లని రెంతయు భక్తితో గృతాంజలు లగుచున్‌. 12 


ప్రతిపదార్ధం: చని= వెళ్ళి; వైకుంఠంబునన్‌= విష్ణుదేవుడి లోకమైన వైకుంఠంలో; త్రి+భువన+పతి= మూడు లోకాలకు 
అధినేత అయిన; వైకుంఠున్‌= వికుంఠ నగరాధిపతిఅయిన విష్ణుదేవుడిని; గరుడవాహనున్‌= గరుడుడిని వాహనంగా కల 
వాడిని; దనుజవిభంజనున్‌= రాక్షసులను సంహరించేవాడిని; విష్ణున్‌= విష్ణుదేవుడిని; కని= సందర్శించి; కృత+అంజలులు= 
కూర్చిన అంజలి కలవారు (నమస్కరించినవారు); అగుచున్‌= అవుతూ; ఎంతయున్‌= మిక్కిలి; భక్తితోన్‌= గౌరవంతో 
కూడిన పూజ్యభావంతో; ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు. 


తాత్పర్యం: వారు వైకుంఠానికి వెళ్ళి మూడులోకాలకు అధినేత, గరుడవాహనుడు, వైకుంఠానికి అధిపతి, రాక్షసులను 
సంహరించేవాడు అయిన విష్ణుదేవుడిని సందర్శించి మిక్కిలి భక్తితో నమస్కరించి ఇట్లా విన్నవించారు. 


356 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. _ 'దేవా! నీవు వరాహరూపధరుండవై మహీతలం బెత్తి, నరసింహరూపంబు దాల్సి యాదిదైత్యు హిరణ్యకశిపు 
వధించి, వామనుండవై బలిం గట్టి, యజ్ఞమూర్తి వై యజ్ఞవిఘ్నకరుందైన జంభుండను దానవుం జంపి, 
యందజ జరాయుజస్వేదజోద్దిజ్ఞ్ణంబు లనం బర(గిన చతుర్విధ ప్రజల రక్షించుచున్న జగద్రక్షకుండవు గావున 
నీకు విన్నపంబు సేసెద; మిప్పుడు జగంబులకైన యుపద్రవంబు చిత్తగింపుము. 13 


ప్రతిపదార్హం: దేవా!= ఓ పరమాత్మా; నీవు= నీవు; వరాహ, రూప, ధరుండవు+ఐ= వరాహ ఆకారం ధరించిన వాడివై; మహీ, 
తలంబు+ఎత్తి= భూస్త్రలిని పైకెత్తి; నరసింహ, రూపంబు+తాల్చి= సగం మనిషి సగం సింహం ఆకారం ధరించి; ఆది, 
దైత్యున్‌= మొదటి రాక్షసుడిని; హిరణ్యకళిపున్‌= హిరణ్య కశిపుడు అనబడేవాడిని; వధించి= సంహరించి; వామనుండవు+ఐ= 
మరుగుజ్ఞవై; బలిన్‌+కట్టి= బలిని బంధించి; యజ్ఞ మూర్తివి+ఐ= యజ్ఞాన్ని ఆకృతిగా ధరించిన వాడివై; యజ్ఞ విఘ్నకరుండు+ఐన= 
(క్రతువులకు అంతరాయాన్ని కలిగించేవాడైన; జంభుండు+అను= జంభుడు అనే పేరు కల; దానవున్‌చంపి= రాక్షసుడిని 
సంహరించి; అండజ= (గ్రుడ్డునుండి పుట్టిటటువంటి; జరాయుజ= మావి వలన అంటే గర్భాశయంనుండి పుట్టిటటువంటి; 
స్వేదజ= చెమటనుండి పుట్టేటటువంటివి; ఉద్భిజ్జంబులు= భూమిని భేదించుకొని వెలువడేటటువంటివి; అనన్‌+*పరంగిన= 
అనబడిన; చతుర్‌+*విధ ప్రజల= నాలుగురకాలైన సంతతులను (ప్రాణుల); రక్షించుచున్న= కాపాడుతున్న; జగత్‌+రక్షకుండవు= 
జగత్తును కాపాడేవాడివి; కావున= కాబట్టీ; నీకు, విన్నపంబు+చేసెదము= నీకు విన్నవించుకొంటున్నాం; ఇప్పుడు= ఇప్పుడు; 
జగంబులకు+ఐన, ఉపద్రవంబు= ్రపంచాలకు ఏర్పడినకీడు; చిత్తగింపుము= దయచేసి ఆలకించుము. 


తాత్పర్యం: 'ఓ పరమాత్మా! నీవు వరాహంగా అవతరించి భూమిని పైకెత్తావు; నరసింహరూపం ధరించి 
హిరణ్యకళిపుడనే మొదటి రాక్షసుడిని సంహరించావు; మరుగుజ్ఞురూపం ధరించి బలిచక్రవర్తిని బంధించావు; 
యజ్ఞమూర్తివై యజ్ఞాలకు అంతరాయాలు కల్పించిన జంభుడనే రాక్షసుడిని సంహరించావు. ఈ ప్రపంచంలోని 
(ప్రాణులను అన్నింటిని- (గ్రుడ్డునుండి పుట్టేవాటిని (కోళ్ళు, బాతులు, పాములు ఇత్యాదులను), గర్భాశయాలనుండి 
ఉదయించేవాటిని (మేకలు, మానవులు మొదలగువారిని), చెమటనుండి పుట్టే వాటిని (పేలు మొదలైనవాటిని), 
తమంతకు తాము భూమినుండి పైకివచ్చేవాటిని (చెట్టు మొ॥ వాటిని) కాపాడుతున్న లోక రక్షకుడవు నీవే. అందుకే 
నీతో మొర పెట్టుకొనేందుకు వచ్చాం. ఇప్పుడు లోకాలకు ఏర్పడిన విపత్తును దయచేసి ఆలకించుము. 


న్స్‌ కాలకేయులు మహాకాయులు పగలెల్ల । జలదుర్గ బలమున జలధినుండి 
రే లెల్ల జని నలి రేంగి మునీశ్వరా । శ్రమముల సద్దర్శ్మచారు లైన 
బ్రాహ్మణప్రవరుల6 బాయక వధియింతు । రెట్టి పాపాత్ములు నెయ్యుగముల 
బ్రాహ్మణహింస యాపాదింతురే యది । వీరలవలనన వినంగంబడియె.; 


ఆ. బరమసాధు లైన బ్రాహ్మణులకు బాధ ।; యగుడు మహికి బాధ యగు; ధరిత్రి 
కైనబాధ౦ జేసి యఖిలలోకంబులు€ । గరము బాధ నొందు6 గమలనాభ! యడ 


ప్రతిపదార్థం: కమల, నాభ!= పద్మం నాభియందు కలవాడా! మహా+కాయులు= పెద్ద పెద్ద దేహాలు కలవారు; కాలకేయులు= 
కాలకేయులు అనబడే రాక్షసులు; పగలు+ఎల్లన్‌= పగటిసమయాలలో, (పగలంతా); జల దుర్గ బలమునన్‌= జలదుర్లం 
యొక్క బలంవలన; జలధిన్‌+ఉండి= సముద్రంలో (నే) ఉండి; రేలు+ఎల్లన్‌= రాత్రులం దెల్లప్పుడు; చని= వెడలి; నలి, 
రేంగి= బాగా విజ్బంభించి; ముని+ఈశ్వర+ఆశ్రమముల= బుషిశ్రేష్టులు నివసించే ఆశ్రమాలలో; సత్‌+ధర్మ చారులు+ఐన= 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసను 357 
మంచి ధర్మాన్ని ఆచరించేటటువంటి వారైన; (బ్రాహ్మణ ్రవరులన్‌= విప్రశ్రేష్టులను- బ్రాహ్మణ ఉత్తములను; పాయక= 
విడువక; వధియింతురు= చంపుతారు; ఎట్టి, పాప+ఆత్ములున్‌= ఎటువంటి దుర్దనులైనా; ఏ+శయుగముల= ఏ కాలాలలోనూ; 
'బ్రాహ్మణహింస= విప్రులను బాధించటం; ఆపాదింతురు+ఏ= చేస్తారా! అది= అటువంటి బ్రాహ్మణ హింస; వీరలవలనన= 
ఈ కాలకేయుల వలననే; వినంగన్‌+పడియెన్‌= వినబడ్డది; పరమ సాధులు+ఐన= మిక్కిలి సౌమ్యులైన; బ్రాహ్మణులకు= 
విప్రులకు; బాధ+అగుడు= పరితాపం కలిగితే; మహికిన్‌= భూమికి; బాధ+అగున్‌= బాధ కలుగుతుంది; ధరిత్రికిశఐన, 
బాధన్‌+చేసి= భూమికి కలిగిన బాధ వలన; అఖిల లోకంబులున్‌= సమస్త భువనాలున్నూ; కరము= మిక్కిలి; బాధన్‌+ఒందున్‌= 
వ్యథను చెందుతాయి. 


తాత్పర్యం: ఓ పద్మనాభ! కాలకేయులు అనే రాక్షసులు పెద్ద పెద్ద శరీరాలు కలవారు. వారు సముద్రాన్ని 
జలదుర్లంగా చేసికొని పగలంతా అందులోనే ఉండి రాత్రులలో బయటకు వచ్చి, విబ్బంభించి బుషుల ఆ(శ్రమాలలోని 
ధర్మాత్ములైన బ్రాహ్మణోత్తములను వదలకుండా సంహరిస్తుంటారు. అటువంటి పాపాత్ములు, ఆవిధంగా 
బ్రాహ్మణహింస చేసినవారు, అంతకుముందు ఏయుగంలో నైనా ఉన్నారా? అట్లాంటి వాళ్లలో కాలకేయులే ప్రథములని 
చెప్పవలసి ఉంటుంది. మిక్కిలి సౌమ్యప్రవర్తన కల బ్రాహ్మణులకు కీడు కలిగితే అందువల్ల భూమండలానికంతటికీ 
బాధ ఏర్పడుతుంది. ఆవిధంగా భూమికి బాధ ఏర్పడితే సమస్త లోకాలూ మిగుల పరితపిస్తాయి. 


విశేషం: దుర్గము= పోవటానికి కష్టమైనది. దుర్గాలు ఆరు. 1. ధన్వ దుర్గం= నాలుగు ప్రక్కలా అయిదామడలమేర 
మరుభూమి గల కోట. 2. మహీదుర్గం= చుట్టూ మట్టిప్రాకారం గల కోట. 3. వార్‌క్ష దుర్గం= చుట్టూ చెట్టు చేమలు గల 
కోట. 4. జలదుర్ల్గం= చుట్టూ నీరు గల కోట. 5. నరదుర్గం= చుట్టూ చతురంగబలాలు గల కోట. 6. గిరిదుర్గం= చుట్టూ 
కొండలు గల కోట. సముద్రం కాలకేయులకు సహజ 'జలదుర్గం' అయింది. 


వ. _ ఎట్లనిన వేదంబులు ధరియించి విప్రులు వేదచోదితంబులైన పుణ్యకర్మంబులు విధియించుటం జేసి హవ్య 
కవ్యంబుల దేవతలుం బితరులు దృషప్పులైన వారివలన నెల్లలోకంబులకు సుఖం బగుం గావున 
బ్రాహ్మణోపద్రవంబు పరిహరించి లోకంబులు రక్షింపు' మనిన దేవతలకు విష్ణుదేవుం డిట్లనియె. 15 


ప్రతిపదార్థం: ఎట్టు+అనినన్‌= అది ఎట్టా అని అడిగితే; వేదంబులు= వేదాలు; ధరియించి= వహించి; విప్రులు= బ్రాహ్మణులు; 
వేద చోదితంబులు+అయిన= వేదాలచేత విధించబడిన; పుణ్య కర్మంబులు= పుణ్యాన్ని ఇచ్చే పనులు; విధియించుటన్‌+చేసి= 
నిర్వహించటంచేత; హవ్య, కవ్యంబులు= దేవతలకు, పితృదేవతలకు అర్పించే హోమ(ద్రవ్యాలచేత; దేవతలున్‌= దేవతలున్నూ; 
పితరులున్‌= పితృదేవతలున్నూ; తృప్తులు+ఐన= తనివి (తృప్తి) చెందినట్టయితే; వారివలనన్‌= ఆ దేవతలవలన, పితృదేవతల 
వలన; ఎల్ల లోకంబులకున్‌= సర్వప్రపంచాలకు; సుఖంబు+అగున్‌= సుఖం కలుగుతుంది; కావునన్‌= కాబట్టి; 
(బ్రాహ్మణ+ఉప(ద్రవంబు= (బ్రాహ్మణులకు జరిగే కీడు; పరిహరించి= తాలగించి; లోకంబులు= 'ప్రపంచాలను; రక్షింపుము= 
కాపాడుము; అనినన్‌= అని చెప్పగా; దేవతలకు= వేల్పులకు; విష్షుదేవుండు= విష్ణుదేవుడు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా 
చెప్పాడు. 


తాత్పర్యం: అది ఎట్లా అనగా, బ్రాహ్మణులు వేదాలను చదివి, వేదవిహితాలైన పుణ్యకర్మలు చేయటం వలన వారు 
వేల్చెడి హవ్యకవ్యాలచేత దేవతలున్నూ, పితృదేవతలున్నూ తృప్తి చెందగలరు. తృస్తులైన దేవతలవలన, పిత్సదేవతలవలన 
సమస్తలోకాలకు సుఖం కలుగుతుంది. కాబట్టి బ్రాహ్మాణులకు దాపురించిన కీడును తప్పించు"- మని ప్రార్థించగా 
దేవతలతో విష్ణుదేవు డిట్లా పలికాడు. 


358 శ్రీనుదాంధ్ర మహాభారతము 


మత్తకోకిలము. 
“'కాలకల్పుల నుగ్రతేజులం గాలకేయుల భూరిర 
త్నాలయస్టుల వీర్యవంతుల నర్ధవంబు సమస్తస 
త్వ్వాలి దోపంగ వట్టినన్‌ విషయం బగున్‌ వధియింపంగాం 
బోల దొండువిధంబునం బరిపూర్ణవార్థిజలోన్నతిన్‌. 16 


ప్రతిపదార్హం: కాలకల్పులన్‌= యముడితో సమానమైనవారిని; ఉగ్రతేజులన్‌= భయంకరమైన ప్రతాపం కలవారిని; కాలకేయులన్‌= 
కాలకేయులు అనే రాక్షసులను; భూరి రత్న+ఆలయస్సులన్‌= విస్తారమైన సముద్రంలో ఉన్నవారిని, (రత్న+ఆలయము= 
రత్నాలకు నిలయమైనది సముద్రం); వీర్యవంతులన్‌= పరా[క్రమం కలవారిని; అర్షవంబు= సముద్రాన్ని; సమస్త సత్త్య+ఆలి 
తోయంగన్‌= సమస్త జంతుసమూహాలు కనపడేటట్టుగా; వట్టినన్‌= నీరు లేకుండా చేయగా; వధియింపంగాన్‌= సంహరించేందుకు; 
విషయంబు+అగున్‌= వీలగును(వీలవుతుంది); ఒండు విధంబునన్‌= వేరొకరీతిగా (విధంగా); పరిపూర్ణ వార్ది జల+ఉన్నతిన్‌= 
నిండుగా సముద్రపునీరు అతిశయించి ఉండటంచేత; పోలదు= వీలు కాదు. 


తాత్పర్యం: 'కాలకేయులు భయంకరమైన ప్రతాపం కలవారు, యముడితో సమానులు. అటువంటి పరా[క్రమ 
వంతులను సముద్రాన్నంతా ఇంకించి (ఇంకజేసి)ి అందుండే సమస్త ప్రాణకోటి బయల్పడేటట్టు చేస్తేకాని, వధించటానికి 
సాధ్యం కాదు. నిండుగా నీరుగల సముద్రంలో ఉన్న వారిని వేరొకవిధంగా సంహరించటం వీలు పడదు. 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.46 విశేషాంశం చూడండి. 


క. వరుణజలంబుల మిత్రా । వరుణ తనూజుండు వీర్యవంతుందై చె 
చ్రైరం ద్రావ నోపు; నిందటు । నరుగుండు; ప్రార్థింపు. డమ్మహాత్సు నగస్త్యున్‌.' 17 


ప్రతిపదార్థం: వరుణ జలంబుల= వరుణదేవుడివైన నీళ్ళను; మిత్రావరుణ తనూజుండు= మిత్రావరుణులకొడుకు; [అగస్త్యుడు] 
వీర్య వంతుండు+ఐ= బలం కలవాడై; చెచ్చెరన్‌= శీఘ్రంగా; త్రావన్‌+ఓపున్‌= (త్రాగగలడు; ఇందయున్‌= ఇంతమంది; 
అరుగుండు= వెళ్లండి; ఆ+మహాత్మున్‌= ఆ మహానుభావుడిని; అగస్త్యున్‌= అగస్త్య్యమహామునిని; ప్రార్జింపుండు= వేడికొనండి. 


తాత్పర్యం: నీళ్ళు వరుణదేవుడికి సంబంధించినవి. మిత్రావరుణుల కుమారుడైన అగస్త్యుడు ఆ నీళ్ళను తన 
ప్రభావంతో శీఘ్రంగా (త్రాగగలడు. మీరందరూ మహాత్ముడూ, బుషిశ్రేష్టుడూ ఐన ఆ అగస్త్యుడివద్దకు వెళ్ళి 
అతడిని వేడుకొనండి". 


వ. అనిన నమరు లెల్ల నగస్తుపాలికిం జని యమ్మ్మునివరు స్తుతియించి యిట్లనిరి. 18 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అమరులు+ఎల్లన్‌= దేవతలంతా; అగస్త్యుపాలికిన్‌*చని= అగస్త్యుడి ఒద్దకు వెళ్లి; 
ఇ 9 లు 0 
ఆ+మునివరున్‌= ఆబుషిశ్రేష్టుడిని; స్తుతియించి= పొగడి; ఇట్టు+అనిరి= ఈ విధంగా పలికారు. 


తాత్పర్యం: అని విమ్ణదేవుడు చెప్పగా, దేవత లంతా అగస్త్యమహామునివద్దకు వెళ్ళి ఇట్లా పలికారు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 359 


క. “అమరహితంబుగ జగదహి ।; తము దల6గుము పేర్షితో బుధస్తుతగుణ! విం 
ధ్యము దొల్లి పెరింగి జగదహి । తము సేసిన నీవ కావె తల౦ంగితి దానిన్‌.” 19 


ప్రతిపదార్థం: అమర+హితంబుగ= దేవతలకు మేలు కలిగేటట్టుగా; జగత్‌+అహితము= (ప్రపంచానికి ఏర్పడిన కీడు; 
పేర్మితోన్‌= గొప్పతనంతో; తలంగుము= తొలగించుము; బుధ స్తుత గుణ!= బుధులచేత పొగడబడిన మంచిగుణాలు 
కలవాడా!; వింధ్యము= వింధ్య పర్వతం; తొల్లి= పూర్వకాలంలో; పెరిగ౧= అతిశయించి; జగత్‌+*అహితము= లోకానికి కీడు; 
చేసినన్‌= చేయగా; దానిన్‌= ఆ కీడును; నీవు+అ+కావె= నీవే కదా; తలంగితి(వి= తాలగించావు. 


తాత్సర్యం: 'దేవతలకు మేలు కలిగేటట్టుగా, జగత్తుకు ఏర్పడిన విపత్తును నీ గొప్పతనంచేత తొలగించవలసింది. 
బుధులచేత ప్రశంసించబడిన సద్గుణాలు కలిగిన మహానుభావా! పూర్వం వింధ్యపర్వతం పెరిగి ప్రపంచానికి కీడు 
చేయగా, ఆ ఉపద్రవాన్ని తొలగించింది నీవే కదా!' 


వ. అని దేవత లెల్ల నగస్త్యుం గీర్తించి' రనిన విని ధర్మంజుం' డిది యెట్లు? వింధ్యం బేల పెరిగె? దానిం 
బెరుం/గకుండ నగస్తుం డెవ్విధంబున వారించె?' నని యడిగిన, నాతనికి రోమశుం డిట్లనియె. 20 


ప్రతిపదార్థం: అని= అని; దేవతలు+ఎల్లన్‌= దేవతలు అందరున్నూ; అగస్త్యున్‌= అగస్త్యమహామునిని; కీర్తించిరి= పొగిడారు; 
అనిన= అని చెప్పగా; విని= విని (ఆలకించి); ధర్మజుండు= ధర్మరాజు, (ధర్మతనయుడు); ఇది+ఎట్టు?= ఇది ఏవిధంగా 
జరిగింది?; వింధ్యంబు+ఏల పెరిగెన్‌? వింధ్యపర్వతం ఎందుకు పెరిగింది?; దానిన్‌= దానిని; పెరు[గకుండన్‌= ఎదుగకుండా; 
అగస్తుండు= అగస్త్యుడు; ఏ+విధంబునన్‌= ఏవిధంగా; వారించెన్‌?= ఆపాడు?; అని+అడిగినన్‌= అని ప్రశ్నించగా; ఆతనికిన్‌= 
ఆ ధర్మరాజుకు; రోమశుండు= రోమశుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఆ విధంగా దేవతలందరూ అగస్త్యమహామునిని పొగిడారు'- అని రోమశుడు చెప్పగా ధర్మరాజు విన్స్‌ 
“అది ఏ విధంగా జరిగింది? వింధ్యపర్వతం ఎందుకు పెరిగింది? దానిని పెరుగకుండా అగస్త్యు డేవిధంగా 
ఆపాడు?” - అని ప్రశ్నించాడు. ఆ ధర్మరాజుప్రశ్నకు రోమశమహర్షి ఈ విధంగా బదులు పలికాడు. 


అగస్తుండు వింధ్యంబు పెరు(గకుండ వారించుట (సం. 3-101-2) 


ఉ.  'నెమ్మినినుండు మేరుధరణీధరనాథు. బ్రదక్షిణంబుగా6 
ద్రిమ్మరుచున్నం జూచి పటుదీధితికిం గర మల్లి వింధ్యతై 
ల మృనియెన్‌ 'దినేంద్ర! యచలప్రభు నన్ను బ్రదక్షిణంబు ని 
త్యమ్మును జేయ కేల మతి దప్పితి? మేరువు గొల్వ నేటికిన్‌? 21 


ప్రతిపదార్థం: నెమ్మిన్‌= ట్రీతితో; ఇనుండు= సూర్యుడు; మేరు ధరణీధరనాథున్‌= మేరు పర్వతపతిని (ధరణీధరము= 
పర్వతం); ప్రదక్షిణంబుగాన్‌= ఎడమనుండి కుడివైపుకు; త్రిమ్మరుచున్నన్‌+చూచి= తిరుగుతుండగా చూచి; పటు దీధితికిన్‌= 
చండికిరణుడైన సూర్యుడి మీద; కరము= మిక్కిలి; అల్ని= కోపించి; వింధ్య శైలము+అనియెన్‌= వింధ్య పర్వతం చెప్పింది; 
దిన+ఇంద్ర!= ఓ సూర్యుడా (దినానికి ప్రభువా)! అచల+ప్రభున్‌= కొండలకు రాజును; నన్నున్‌= నన్ను; ప్రదక్షిణంబు= 
చుట్టు తిరగటం; నిత్యమ్మును= దిన దినమూ; చేయక= చేయకుండా; ఏల= ఎందుకు; మతి+తప్పితి?= బుద్ధిహీనుడవైనావు?; 
మేరువున్‌= మేరుపర్వతాన్ని; కొల్వన్‌+ఏటికిన్‌= ఆరాధించటం ఎందుకు? 


360 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: “ప్రీతితో సూర్యుడు మేరుపర్వతానికి ప్రదక్షిణం చేయటం చూచిన వింధ్యపర్వతానికి చండకిరణుడైన 
సూర్యుడిపై ఆ(గ్రహం కలిగింది. ఓ దినపతీ! కొండలకు రాజు నైన నాకు ప్రదక్షిణం చేయకుండా నీవు నిత్యం 
బుద్ధిహీనుడివై ఎందుకు మేరువును ఆరాధిస్తున్నావు" 


వన. అని గర్వించి పలికిన నప్పర్వతంబునకు భానుం డిట్లనియె. 22 


ప్రతిపదార్థం: అని= అంటూ; గర్వించి= మదంతో; పలికినన్‌= మాట్లాడగా; ఆ+పర్వతంబునకు= ఆ కొండతో; భానుండు= 
సూర్యుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు; 


తాత్పర్యం: అని గర్వించి పలికిన ఆ కొండతో సూర్యుడు ఇట్టా చెప్పాడు. 


క. “అనవరతము విధియోగం । బున నే ద్రిమ్మరుదు నమరభూధరము. బ్రియం 


జ్‌ 


బున నాత్మేచ్చ యొనర్వంగ6 । జని దనవుడు నలిగి వింధ్యశైలం బంతన్‌. 23 


ప్రతిపదార్థం: అనవరతము= ఎల్లప్పుడూ; విధి యోగంబునన్‌= (బ్రహ్మదేవుడి ఆదేశాన; అమర భూధరమున్‌= వేల్పుకొండ 
అయిన మేరుగిరి చుట్టూ; ఏన్‌= నేను; త్రిమ్మరుదున్‌= తిరుగుతాను; ప్రియంబునన్‌= ప్రీతితో) ఆత్మ+ఇచ్చ= నా ఇష్టం 
వచ్చినట్టు; ఒనర్చంగన్‌+*చనదు= చేయటానికి వీలులేదు; అనవుడు= అని చెప్పగా; అలిగి= కోపగించి; వింధ్య శైలంబు= 
వింధ్యపర్వతం; అంతన్‌= అంతట. 


తాత్పర్యం: “బ్రహ్మదేవుడి ఆదేశం (ప్రకారం, ఎల్లప్పుడూ నేను మేరువుకు ప్రదక్షిణంగా తిరుగుతున్నాను. నా 
ఇష్టానుసారం చేసేందుకు వీలులేదు"- అని సూర్యుడు బదులు పలుకగా వింధ్యపర్వతానికి ఆ(గ్రహం కలిగింది. ఆ 
తరువాత. 


క. ఇన శశి తారాదులకుం । జన రాకుండంగ. బెరింది జలధరపథ మె 

బల్లను గప్పియుండె వింధ్యం |; బనుపమ ముత్తుంగమై సురాద్రిస్పర్దన్‌. 24 
ప్రతిపదార్థం: వింధ్యంబు= వింధ్యపర్వతం; సుర+అద్రి స్పర్దన్‌= వేలుపుకొండతో గల మాత్సర్యంతో; అనుపమము= సాటి 
లేనిదై: ఉత్తుంగము+ఐ= ఎత్తు గలదై; ఇన, శశి, తారా+ఆదులకున్‌= సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొదలైనవాటికి; 


చన రాకుండంగన్‌= వెళ్ళేందుకు వీలులేకుండా; పెరి(౧= ఎదిగి; జలధర, పథము+ఎల్లను= మేఘమార్గం అంతటినీ; కప్పియుండెన్‌= 
కప్పివేసింది. 


తాత్పర్యం: వింధ్యపర్వతం మేరుపర్వతంతో మాత్సర్యం వహించి, సాటిలేని ఎత్తుకు ఎదిగి, సూర్యుడు, చంద్రుడు, 
నక్షత్రాలు మొదలైనవి వెళ్ళేందుకు వీలులేకుండా ఆకాశమార్లాన్ని కప్పివేసింది. 


కు రవిశశిగతు లుడుగుడు నిది । దివ మిది రాత్రి యని వసుమతీజనులకు న 
ద్దివిజమునివరుల కెఖుంగంగ । నవగాఢం బయ్యె; నంధ మయ్యె జగంబుల్‌. 25 


ప్రతిపదార్థం: రవి శశి గతులు= సూర్యుడియొక్క, చంద్రుడియొక్క గమనాలు; ఉడుగుడున్‌= ఆగిపోవటంచేత; ఇది, 
దివము= ఇది పగలు; ఇది, రాత్రి= ఇది రేయి; అని= అని; వసుమతీ జనులకున్‌= భూమియందలి ప్రజలకు; ఆ+దివిజ 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 361 


ముని వరులకు= ఆ న్వర్గలోకంలోని దేవతలకు, మునిశ్రేష్టులకు; ఎయింగంగన్‌= తెలియటానికి; అవగాఢంబు+అయ్యెన్‌= 
దట్టమైనది (కష్టమైనది); జగంబుల్‌= లోకాలు; అంధము+అయ్యెన్‌= చీకటితో నిండినవి. 


తాత్పర్యం: సూర్యచంద్రుల గమనాలు ఆగిపోవటంచేత ఇది పగలు, ఇది రాత్రి- అని భూమిమీది ప్రజలు; 
స్వర్ణమందలి దేవతలు, మునివరులు తెలిసికొనలేకపోయారు. ఆ విధంగా దట్టమైన చీకటి లోకాలను అన్నింటినీ 
కప్పివేసింది. 
వన. _ ఇట్లు పెరింగిన వింధ్యంబునొద్దకు వచ్చి వేల్పు లెల్ల దాని వర్దనంబు వారింపనోపక యగస్తు్యపాలికిం జని 
వింధ్యంబుపెక్కున యెజింగించి యి ట్లనిరి. 26 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; పెరింగిన= వృద్దిచెందిన; వింధ్యంబు+జఒద్దకు= వింధ్యపర్వతం సమీపానికి; వచ్చి= వచ్చి; 
వేల్పులు+ఎల్ల= దేవతలంతా; దాని వర్షనంబు= ఆ పర్వతంయొక్క పెరుగుదలను; వారింపన్‌+ఓపక= ఆపలేక; అగస్త్యుపాలికిన్‌+* 
చనిజు అగస్త్యుడి ఒద్దకు వెళ్ళి; వింధ్యంబు పెక్కువ= వింధ్యపర్వతంయొక్క పెరుగుదల; ఎజీింగించి= తెలిపి; ఇట్టు+అనిరి= 
ఈ విధంగా చెప్పారు. 


తాత్పర్యం: -ఈ విధంగా పెరిగిన వింధ్యపర్వతందగ్గరకు దేవతలు వచ్చారు కాని, ఆ పర్వతం పరుగుదలను 
నివారించలేకపోయారు. ఆ తరువాత దేవతలంతా అగస్త్యుడి వద్దకు వెళ్ళి వింధ్యపర్వతం పెరుగుదలను గురించి 
చెప్పె ఇట్టా అన్నారు. 
క. “భువనవ్యవహారమునకు 1 వ్యవధానం బయ్యె వింధ్యవర్ద్థనమున; న 

ద్దివసకర రజనికర గతు । లవిహిత మగునట్లు సేయు మమరమునీంద్రా!” 27 
ప్రతిపదార్హం: అమర ముని+ఇంద్రా!= దేవర్షులలో శ్రేష్టుడివైన ఓ అగస్తుడా!; వింధ్య+వర్హనమునన్‌= వింధ్య పర్వతం యొక్క 
పెరుగుదల వలన; భువన వ్యవహారమునకున్‌= లోకపు పోకడకు; వ్యవధానంబు+అయ్యెన్‌= అంతరాయం కలిగింది; ఆ+దివసకర+ 


రజనికర+గతులు= ఆ సూర్యుడి చంద్రుడి గమనాలు; అవిహతము+అగునట్టు= యథాప్రకారం జరిగేటట్టు; చేయుము= 
చేయవలసింది. 


తాత్పర్యం: 'దేవర్షి వైన అగస్యా!, వింధ్యపర్వతం పెరిగిపోవటంవలన లోకవ్యవహారం స్తంభించింది. తిరిగి 
సూర్యచంద్రగతులు యథాప్రకారం జరిగేటట్లు చూడవలసింది.! 


వ. _ అని దేవతలు ప్రార్దించిన నగస్తుండు లోపాముద్రా సహితుండై వింధ్యంబు సమీపంబునకు వచ్చి, దానిచేతం 
బూజితుం దైయి ట్లనియె. 28 
ప్రతిపదార్హం: అని= అంటూ; దేవతలు= దేవతలు; ప్రార్జించినన్‌= వేడగా; అగస్వుండు= అగస్త్యుడు; లోపాముద్రా 


సహితుండు+ఐ= లోపాముద్రతో కూడి; వింధ్యంబు సమీపంబునకున్‌= వింధ్యపర్వతం దగ్గరకు; వచ్చి= వచ్చి; దానిచేతన్‌= 
ఆ వింధ్యపర్వతంచేత; పూబితుండు+ఐ= ఆరాధించబడినవాడై; ఇట్టు+అనియెన్‌= -ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: అని దేవతలు ప్రార్ధించగా, అగస్త్యమహర్షి తన భార్య అయిన లోపాముద్రతో కలిసి వింధ్యపర్వతం 
దగ్గరకు వచ్చి, ఆ పర్వతంచేత ఆరాధించబడినవాడై ఇట్టు పలికాడు. 


362 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క.  'చనియెద దక్షిణదిశ కే; । నొనరంగ6 దెరు విమ్ము నాకు నుర్వీధర! నీ 

ననవుడు 'నట్టుల చేయుదు' । నని పెరుంుట యుడిగి వింధ్య మతివినయముతోన్‌. 29 
ప్రతిపదార్థం: ఉర్వీధర= ఓ పర్వతమా!; ఏన్‌= నేను; దక్షిణ+దిశకు= దక్షిణ దిక్కునకు; చనియెదన్‌= వెళ్ళుతాను; నాకున్‌= 
నాకు; ఒనరంగన్‌= ఒప్పునట్టుగా; నీవు; తెరువు+ఇమ్ము= మార్గాన్ని (దారిని ఇమ్ము; అనవుడున్‌= అనిచెప్పగా; అట్టులు+అ= 
ఆ విధంగానే; చేయుదున్‌= చేస్తాను; అని= అని చెప్పి; పెరుంగుట+ఉడిగి= ఎదగటం మాని; వింధ్యము= వింధ్యపర్వతం; 
అతి వినయముతోన్‌= మిక్కిలి వినయంతో. 


తాత్సర్యం: 'ఓ పర్వతమా! నేను దక్షిణదిక్కుకు వెళుతున్నాను. నీవు నాకు మార్గాన్ని ఇవ్వవలసింది"- అని అగస్త్య 
మహర్షి అడుగగా వింధ్యపర్వతం పెరగటం మాని, వినయంతో “అట్లాగే చేస్తాను స్వామీ!'- అని బదులు పలికింది. 


న. _ 'భట్టారా! విజయం చేయుం' డని భూమి సమానమై యున్న దాని కగస్తు్యుం డిట్లనియె. 30 


ప్రతిపదార్థం: భట్టారా!= పూజ్యుడా!; విజయం చేయుండు+అని= దయ చేయండి, అని పలికి; భూమి సమానము+ఐ+ఉన్నదానికి= 
భూమియొక్క ఉపరితలంతో సమానంగా [క్రిందకు కుంచించుకొని ఉన్న పర్వతంతో; అగస్త్యుండు= అగస్త్య మహాముని; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; 


తాత్పర్యం: 'పూజ్యుడివైన ఆ అగస్త్యమునీ! మీరు దయ చేయుడు”- అని పలికి, వింధ్యపర్వతం భక్తితో ఒదిగి 
భూతలానికి సమానంగా దిగువకు కుంచించుకొని నిలిచింది. ఆ పర్వతంతో అగస్త్వుడు ఈ విధంగా పలికాడు. 


విశేషం: వావిళ్ళ ప్రతిలో 'భట్టారకా! అనే పాఠాంతరం ఉన్నది. 


క. “నా మగుడి వచ్చునంతకు । భూమీధర! యీప్రకారమున నుండుము; నా 
తో మైత్రి. జేయు” మని లో । పాముద్రాధీశ్వరుండు వలికి ముదమునన్‌. 31 


ప్రతిపదార్థం: భూమీధర!= ఓ పర్వతమా!; నా, మగుడి, వచ్చునంతకు= నేను తిరిగి వచ్చేవరకు; ఈ, ప్రకారమునన్‌+ఉండుము= 
ఈ రీతిగానే ఉండుము; నాతో మైత్రిన్‌+*చేయుము= నాతో స్నేహం చేయవలసింది; అని= అని; ముదమునన్‌= సంతోషంతో; 
లోపాముద్రా+అధీశ్వరుండు= లోపాము[ద్రభర్త [అగస్త్వుడు] పలికి= చెప్పి. 


తాత్పర్యం: 'ఓ పర్వతమా! నేను తిరిగి వచ్చేవరకు నీవు ఈవిధంగానే ఉండుము. నాతో స్నేహం చేయుము అని 
పలికి, సంతోషంతో లోపాము[ద్రాహృదయేశ్వరుడైన అగస్త్యుడు. 


వ. దాని నొదడంబటిచి దక్షిణదిశకుం జని లోకంబులకు హితంబుగా నంద యుండె; వింధ్యంబు నగస్తు్యుండు 
మగుడి వచ్చునంతకు. బెరుంగ నోడి యున్న దని యగస్త్యు మాహాత్మ్యంబు ధర్మజునకుం జెప్పి, వెండియు 
రోమశుం డిట్లనియె. 32 

ప్రతిపదార్హం: దానిన్‌+ఒడంబజిచి= ఆ పర్వతాన్ని అంగీకరింపచేసి; దక్షిణ దిశకున్‌+చని= దక్షిణ దిక్కుకు వెళ్ళి; లోకంబులకు, 


హితంబుగాన్‌= విశ్వ శ్రేయస్సుకై అందు+అ= ఆ దక్షిణ దిక్కునందే; ఉండెన్‌= ఉండిపోయాడు; వింధ్యంబున్‌= వింధ్య 
పర్వతం కూడా; అగస్తుండు= అగస్త్యుడు; మగుడి వచ్చునంతకున్‌= తిరిగి వచ్చేవరకు; పెరుంగన్‌+ఓడి+ఉన్నది= ఎదుగుటకు 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 363 


జంకి ఉన్నది; అని= అని; అగస్వ్యు మాహాత్యంబు= అగస్త్యుడియొక్క మహిమను; ధర్మజునకున్‌+చెప్పి= ధర్మరాజుకు చెప్పి; 
వెండియు= మరల; రోమశుండు= రోమశుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: వింధ్యపర్వతాన్ని సమ్మతింపచేసి అగస్త్యుడు దక్షిణదిక్కుకు వెళ్ళి విశ్వకల్యాణంకొరకై అక్కడే 
ఉండిపోయాడు. ఇక వింధ్యపర్వతం అగస్త్యుడి పునరాగమనాన్ని నిరీక్షిస్తూ పెరగటానికి జంకి అట్టాగే ఉండిపోయింది"- 
అని ధర్మరాజుకు అగస్త్యుడి మహిమను తెలియచేసి, మరల రోమశుడు ఈ విధంగా వచించాడు. 


ఆ. _ అమరు లెల్లం దన్ను నట్లు కీర్తించుచు | నున్న జూచి మునిగణోత్తముండు 
వారి నడిగి 'నేమి వచ్చితి? రెటింగింపుం । డని దయాళుండై ప్రియంబుతోడ. 33 


ప్రతిపదార్థం: అమరులు+ఎల్లన్‌= దేవతలందరున్నూ;: తన్నున్‌= తనను (అగస్త్యుడిని); అట్టు= ఆ రీతిగా; క్షీర్తిచుచున్‌+ 
ఉన్నన్‌+చూచి= పొగడుచుండటం గమనించి; ముని గణ+ఉత్తముండు= బుషుల సమూహంలో 'శ్రేష్టుడైన అగస్త్యమహర్షి 
దయాళుండు+ఐ= దయకలవాడై; వారిన్‌= వారిని అనగా వేల్పులను; ఏమి+వచ్చితిరి?= ఎందుకొరకు వచ్చారు?; 
ఎటింగింపుండు= తెలియపరచండి; అని= అని; ప్రియంబుతోడన్‌= ప్రీతితో; అడిగెన్‌= అడిగాడు. 


తాత్పర్యం: దేవతలంతా ఆ రీతిగా తనను ్రశంసిస్తుండగా, అగస్త్య్యమహాముని దయకలవాడై “మీ రెందుకు 
వచ్చారు? తెలియచేయండి'- అని ప్రీతితో వారిని అడిగాడు. 


వ. అనిన. 34 
తాత్పర్యం: అట్టా అడుగగా. 


చ. అమరులు గాలకేయకృత మైన జగద్దయ మెల్లం జెప్పి 'యు 
త్తమమునినాథ! తత్రృతివిధానము సేసి జగంబు. గావ€ జి 
త్తము గలదేని విభ్రమమదభ్రతరంగ మహార్దవంబు€ బా 
నము దగ. జేసి చేయుము ఘనంబుగ మాకు మనఃప్రమోదమున్‌. 35 


ప్రతిపదార్థం: అమరులు= దేవతలు; కాలకేయ కృతము+ఐన= కాలకేయులు అనే రాక్షసులచేత చేయ బడిన; జగత్‌+భయము+ 
ఎల్లన్‌= జగత్తుకు ఏర్పడిన వెజపు సమస్తం; చెప్పి= వచించి; ఉత్తమమునినాథ!= మంచి బుషులకు అధినేతవైన ఓ 
అగస్త్యమహర్షి! తద్‌+ప్రతివిధానము+చేసి= దానికి విరుగుడు కల్పించి; జగంబున్‌= లోకాన్ని; కావన్‌= కాపాడేందుకు; చిత్తము 
కలదు+ఏని= మనస్సు కలిగితే; విభ్రమమత్‌+అభ్ర తరంగ మహా+అర్హవంబున్‌= తిరుగుడుపాటు కలవై ఆకసాన్ని అంటే 
కెరటాలతో కూడిన గొప్ప సముద్రాన్ని; పానము తగన్‌+చేసి= త్రాగటం తగినవిధంగా చేసి- అంటే బాగా త్రాగి; మాకున్‌= 
మా అందరికి; ఘనంబుగన్‌= ఎక్కువగా; మనస్‌+ప్రమోదమున్‌= మనసులకు సంతోషాన్ని; చేయుము= చేయవలసింది. 


తాత్పర్యం: దేవతలు, కాలకేయులవలన ప్రపంచానికి ఏర్పడిన భయాన్ని గురించి అగస్త్యమహర్షిత్రో చెప్పి, 'ముని శ్రేష్టా! 
ఆ భీతికి విరుగుడు కల్పించి జగత్తును కాపాడతలచినట్టయితే, ఆకాశాన్ని అంటుతూ తిరుగుడు పడే కెరటాలు 
కల సముద్రాన్ని పానం చేసి, మాకు మిగుల సంతోషాన్ని కలిగించండి. 


364 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క. ఆ తోయధి నీచేతం । బీతం బగుడుం, గడంగి భీమాసుర సం 
ఘాతంబుం దత్‌క్షణంబ ని । పాతింతుము దివ్యశస్తపటుఘాతములన్‌.” 36 


ప్రతిపదార్థం: ఆ తోయధి= ఆ సముద్రం (తోయ+ధి= జలధి= నీటికి స్థావరం); నీచేతన్‌+పీతంబు+అగుడున్‌= నీ చేత 
'త్రాగబడిన వెంటనే; కడంగి= పూని; భీమ+అసుర, సంఘాతంబున్‌= భయంకరమైన రాక్షసుల బృందాన్ని; తద్‌+క్షణంబు+అ= 
ఆ క్షణమందే; దివ్య శస్త పటు ఘాతములన్‌= దేవతామహిమ కల ఆయుధాలయొక్క బలమైన దెబ్బలచేత; నిపాతింతుము= 
పడగొట్టగలం. 


తాత్పర్యం: ఆ సము[దద్రజలం నీచేత పానం చేయబడిన వెన్వెంటనే, ఆ క్షణమందే, మేము ఆ భయంకరులైన 
రాక్షసుల సముదాయాన్ని దివ్యమహిమ కల ఆయుధాలను ప్రయోగించి పడగొట్టగలం. 


అగస్తుండు సముద్రోదకంబు పానంబు సేయుట (సం. 3-103-1) 
వ. _ అనిన నగస్తుుం 'డట్ల చేయుదు' నని యమరవరుల కెల్ల సంతోషంబుగా నప్పుడు. 37 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అగస్తుండు= అగస్త్యుడు; అట్టు+అ, చేయుదును+అని= ఆ రీతిగానే చేస్తాను అని; 
అమరవరులకు+ఎల్ల= దేవతాశ్రేషప్టులకు అందరకు; సంతోషంబుగాన్‌= సంతోషం కలిగేటట్టు; అప్పుడు= ఆ సమయాన. 


తాత్పర్యం: అని దేవతలు (ప్రార్థించగా అగస్త్యుడు “అట్లాగే చేస్తాను అని దేవతల కందరికీ సంతోషం కలిగేటట్లుగా 
థి ! అం లా 
అప్పుడు. 


సీ.  రంగదుత్తుంగ తరంగ హస్తంబుల । నాడెడునది వోలె, నతుల వేగ 
వాతావధూతమై వజలెడునది వోలె । బర్వత కందరోపాంత తతుల. 
దొడరెడునదివోలె, ధ్రువఫేనవితతుల । నగియెడునది వోలె, నాగనక్ర 
మకరకుల క్షుభ్యమాణమై తద్దాధ |! కోపనియది వోలె, నుచ్చ భీమ 


ఆ. _ నినద మగుచు నున్న నీరధి యొద్దకు ।; నమరగణముతో మహామునీంద్ర 
గరుడ ఖచర సిద్ద గంధర్వ పన్నగ । యక్షగణముతోడ నరుగుదెంచి. 38 


ప్రతిపదార్థం: రంగత్‌+ఉత్తుంగ తరంగ హస్తంబులన్‌= ప్రకాశిస్తున్న ఎత్తైన కెరటాల చేతులతో; ఆడెడు+అది+పోలెన్‌= 
నాట్యం చేసేదానివలె; అతుల వేగ వాత+అవధూతము+ఐ= సాటిలేని వేగంతో వీచే గాలిచేత త్రోసివేయబడిందై; వజలెడు+అది+ 
పోలెన్‌= ఒప్పుతున్నదానివలె; పర్వత కందర+ఉపాంతతతులన్‌= కొండ గుహల సమీపాల్లో; తొడరెడు+అది+పోలె= తొట్రుపాటు 
పడెటటువంటి; దానివలె; (ధ్రువ, ఫేన వితతులన్‌= ఎడతెగని లేదా స్థిరంగా ఉన్న నురుగుల సముదాయాల వలన; 
నగియెడు+అది+పోలె= నవ్వే దానివలె; నాగ, న(క్ర మకర, కుల క్షుభ్యమాణము+ఐ= పాములు, జలచరాలు, మొసళ్ళు 
మొదలైన వాటిచేత కల్లోలపరచబడినదై; తద్‌+*బాధకు= ఆవిధంగా కుదుపటం వలన ఏర్పడిన నొప్పికి; ఓపని+అది+పోలెన్‌= 
ఓర్చుకొనలేనిదానివలె; ఉచ్చ భీమ నినదము= హెచ్చుగాను, భయంకరంగాను, ధ్వనిస్తున్న; నీరధియొద్దకున్‌= సముద్రం దరికి; 
అమర గణముతో= దేవతల సమూహంతో; మహత్‌+ముని+ఇం[ద్ర గరుడ, ఖచర, సిద్ధ గంధర్వ, పన్నగ, యక్షగణము తోడన్‌= 
గొప్ప మహర్షులు, గరుడులు, ఆకాశసంచారులు, సిద్దులు, గంధర్వులు, ఉరగులు, యక్షుల సమూహాలతో; అరుగుదెంచి= వచ్చి. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 365 


తాత్పర్యం: ప్రకాశించే ఎత్తైన కెరటాల చేతులతో నాట్యంచేసేదానివలె, మిక్కిలి వేగమైన రయుంరభూమారుతంచేత 
తోయబడిన దానివలె, పర్వత గుహల మధ్య ఉరికే దానివలె, స్థిరంగాఉన్న నురుగుల సముదాయంతో నవ్వుతున్న 
దానివలె, పాములు, జలచరాలు, మొసళ్ళు మొదలైన వాటిచేత కదిపి కుదపబడుతున్నదై, ఆ బాధకు తాళలేనిదానివలె 
హెచ్చుగా భయంకరంగా ధ్వనిచేస్తున్న సముద్రం దగ్గరికి అగస్త్య మహర్షి గరుడులు, ఆకాశచారులు, సిద్దులు, 
ఉరగులు, గంధర్వులు, యక్షులు మొదలైన దేవతాజాతులతో కలిసి వచ్చాడు. 


విశేషం: అలం: రూపకానుప్రాణితమైన ఉపమ. కెరటాలు= ఉపమేయం, హస్తాలు= ఉపమానం. నురుగు తెలుపు. నవ్వు 

తెలుపు. నాగన(క మకరకులక్షుభ్యమాణము - ఆ బాధను ఓర్చుకొనలేనట్టున్నది అనటంవలన కాని దానిని కారణంగా 
త్తి 

వర్లించటమైంది. ఇక్కడ హేతూత్రేక్ష అలంకారం. 


ఉ. అందజు. జూచుచుండంగ మహాబ్దిజలంబులఈ. ద్రావె విష్టపా 

నందకరుం డగస్త్యు. డఘనాశను(; డట్లు పయోధి రిక్తమై 

నం దిమి కూర్మ కర్కటక నక్ర భుజంగచయంబుతో భయం 

బందుచు€ గాలకేయులు బయల్పడి తోంచిరి దానిలోపలన్‌. 39 
ప్రతిపదార్హం: విష్ట్ర+ఆనందకరుండు= లోకాలకు ఆనందం కలుగ చేసేవాడు; అఘ నాశనుండు= పాపాలను పోగొట్టేవాడు; 
అగనస్వ్యుండు; అందటున్‌= దేవతలందరున్నూ; చూచుచు+ఉండంగన్‌= చూస్తుండగా; మహా+అబ్ది జలంబులన్‌= గొప్ప 
సముద్రంలోని నీళ్లను (అప్‌+ధి= జలధి); త్రావెన్‌= త్రాగాడు; అట్టు= ఆ రీతిగా; పయోధి= పయస్‌+ధి= జలధి (సముద్రం); 
రిక్రము+ఐనన్‌= వట్టిపోగా; తిమి, కూర్మ, కర్కటక, నక్ర, భుజంగ, చయంబుతోత్‌= పెద్ద పెద్ద చేపలు, తాబేళ్లు ఎండ్రకాయలు; 
మొసళ్ళు, పాములు మొదలైన వాటితో పాటు; కాలకేయులు= కాలకేయులు అనే ఆ రాక్షసులు; భయంబు+అందుచున్‌= 
భయపడుతూ; దాని లోపలన్‌= ఆ సముద్రంలోపల; బయల్పడి= బయటపడి; తోంచిరి= కన్పించారు. 


తాత్పర్యం: జగత్తులకు సంతోషాన్ని కలిగించేవాడున్నూ, పాపాలను నాశనం చేసేవాడున్నూ అయిన అగస్త్యమహర్షి 
అక్కడ చేరిన దేవతలంతా చూస్తుండగానే ఆ మహాసముద్రజలాలను త్రాగాడు. అంతట తిమింగలాలు, 
ఎం[డ్రకాయలు, మొసళ్ళు, తాబేళ్లు పాములు మొదలైన వాటితోపాటు కాలకేయులు అనబడే రాక్షసులు భయపడుతూ 
బయటపడి కన్పించారు. 


విశేషం: రిక్తమైనన్‌+తిమి= రిక్తమైనందిమి. ఇది ద్రుత సంధి. నన్నయభట్టు దీనిని ఈ పద్యంలో ప్రాస ఘటితంగా 
ప్రయోగించాడు. 

వ. అంత. 40 
తాత్పర్యం: అటు పిమ్మట. 


క. గీర్వాణప్రభు6 డాదిగ । గీర్వాణగణంబు గాలకేయులతోడన్‌ 
గర్వించి రణము సేసి ర । ఖర్వపరాక్రములు గడిమి6 గడు నుద్దతులై, తే 


366 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: గీర్వాణ, ప్రభుండు+ఆదిగన్‌= దేవేంద్రుడు మొదలైన; గీర్వాణ గణంబు= వేల్పుల సమూహం; కాలకేయుల 
తోడన్‌= కాలకేయులు అనబడే రక్కసులతో; అఖర్వ, పరాక్రములు= మొక్కవోని శౌర్యం కలవారు; కడిమిన్‌= ఆధిక్యంతో; 
కడు+ఉద్ధతులు+ఐ= మిక్కిలి విజృంభించినవారై; గర్వించి= గర్వం కలిగి; రణము+చేసిరి= యుద్దం చేశారు. 


తాత్పర్యం: దేవేంద్రుడు మొదలైన దేవతలు కాలకేయులతో మొక్కవోని పరా[క్రమంతో విజ్బంభించి గర్వంతో 
యుద్దాన్ని చేశారు. 


క. అనిమిషదివ్యాయుధహతి । నని€ గొందటు వడిరి, గొంద అధికవిభీతిం 
జని పాతాళము. జొచ్చిరి । దనుజులు దైత్యులును వీర్యదర్పచ్యుతులై. 42 


ప్రతిపదార్థం: దనుజులు, దైత్యులును= వివిధ రాక్షసులు; కొందణు= కొంతమంది; అనిమిష దివ్య+ఆయుధ హతిన్‌= 
దేవతలయొక్క దివ్యమైన శస్త్రాల, అస్త్రాల తాకిడిచేత; అనిన్‌= యుద్ధంలో; పడిరి= కూలిపోయారు; కొందజు= కొంతమంది; 
అధిక+విభీతిన్‌= మిక్కిలి భయంతో; వీర్య దర్చ చ్యుతులు+ఐ= బలాన్ని, అహంకారాన్ని వీడినవారై;: పాతాళమున్‌= 
పాతాళలోకంలో; చొచ్చిరి= ప్రవేశించారు. 


తాత్పర్యం: దేవతల అస్త్ర శస్తాల తాకిడికి కొందరు రాక్షసులు యుద్దంలో కూలారు. కొందరు భయభ్రాంతులై 
పాతాళానికి పారిపోయారు. 


వ. ఇట్లు కాలకేయులందొట్టి యసురుల నెల్ల నిశేషంబుంజేసి జగంబుల యుపద్రవం బుడిపిన, దేవత 
లగస్తు్యునిం గీర్తించి యిట్లనిరి. 43 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; కాలకేయులన్‌+తొట్టి= కాలకేయులతో మొదలు పెట్టి; అసురులన్‌+ఎల్ల= రాక్షసులను 

అందరినీ; నిశ్సేషంబున్‌+చేసి= శేషం లేకుండగా చేసి, అనగా నిర్మూలించి; జగంబుల= లోకాల యొక్క.; ఉపద్రవంబు+ఉడిపినన్‌= 
. శ్రి గ్రా ఆవ్యం 

కీడును మాపగా; దేవతలు= దేవతలు; అగస్తునిన్‌= అగస్త్యుడిని; క్తీర్తించి= పొగడి; ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు. 


తాత్పర్యం: ఈ విధంగా కాలకేయులతో మొదలుపెట్టి రాకసులందరినీ చంపి, లోకాలకు కలిగిన కీడును పోగొట్టగా 


దేవతలు అగస్త్యుడిని ప్రశంసించి, ఇట్టా అన్నారు. 
క. “'మునినాథ! నీ యనుగ్రహ । మున నుడిగిను బాధ నిఖిలభువనంబుల కి 
వ్వనధి. బయఃపూర్ణముంగా । నొనరింపుము; నీవ కాని యొరు లోప రిలన్‌. యడ 


ప్రతిపదార్థం: మునినాథ!= బుషులకు అధినేతవైనవాడా! నీ+అనుగ్రహమునన్‌= నీ దయచేత; నిఖిల భువనంబులకు= 
సమస్త లోకాలకు; బాధ= పరితాపం; ఉడిగెను= తొలగింది; ఈ+వనధిన్‌= ఈ సముద్రాన్ని; పయస్‌+పూర్ణమున్‌+కాన్‌= 
నీటితో నిండినట్టిదిగా; ఒనరింపుము= చేయవలసింది; నీవు+అ కాని= నీవేతప్ప; ఇలన్‌= భూమిపై; ఒరులు= ఇతరులు; 
ఓపరు= ఈ పనిని చేయలేరు; 


తాత్పర్యం: 'బుషులకు అధినేతవైన అగస్వుడా! నీ దయచేత సమస్తలోకాలకు బాధ తొలగిపోయింది. ఇక ఈ 
సముద్రాన్ని తిరిగి నీటితో నింపవలసింది. ఈ పనిని వృథివిలో నీవు తప్ప మరి ఎవ్వరూ చేయలేరు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసను 367 
వ. _ ఇది యనేక సత్తాశ్రయంబు గావున రిక్తంబై యుండ దగి దనిన నగస్త్యుం డిట్లనియె. 45 


ప్రతిపదార్థం: ఇది= ఈ సముద్రం; అనేక+సత్త+ఆశ్రయంబు= పెక్కు జంతువులకు నెలవైనది; కావున= కాబట్టి; రిక్రంబు+ఐ= 
శూన్యమైనదై; ఉండన్‌+*తగదు= ఉండరాదు; అనినన్‌= అని చెప్పగా; అగస్తుండు= అగస్తుడు; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా పలికాడు. 


తాత్పర్యం: ఈ సముద్రం అనేక జీవరాసులకు నిలయం కాబట్టి నీరు లేకుండా శూన్యంగా ఉండరాదు'- అని 
దేవతలు అర్జించగా, వారితో అగస్త్యుడు ఈ విధంగా బదులు పలికాడు. 


సీ. _ 'మున్న జీర్ణం బయ్యె మున్నీటి నీరు నా । కడుపున; నే నింక బడయనేర 
జలరాశి నిండంగ జల మొండు' నావుడు । నమరులు మునులును గమలగర్జు. 
గానంగం జని 'దేవ! మీనాకరం బేమి । తెజింగున నిండు? మా కెజటుంగ€ జెపుమ! 
యని విన్నపంబు సేసినం బెద్దప్రొద్దు చిం । తించి వారలకు విరించి యనియె 


ఆ. “వనధి. బెద్దకాలమున భగీరథుం డను । వాండు నించు. గాని వసుధ నొరులు 
పూని దీని నింపంగా నోపి రనవుడు । నమరవరులు మునులు నరిగి రనిన. 46 


ప్రతిపదార్థం: మున్ను+అ= మునుపే; నా కడుపునన్‌= నా పొట్టలో; మున్నీటి నీరు= సముద్రజలం; జీర్షంబు+అయ్యె= 
అరిగిపోయింది; జలరాశి, నిండంగన్‌, జలము+ఒండు= సముద్రాన్ని నింపేందుకు వేరు నీరు; ఏను+ఇంకన్‌+పడయనేరన్‌= 
నేనింక పొందలేను; నావుడు= అని చెప్పగా; అమరులు= దేవతలు; మునులును= బుషులు; కమలగర్చ్భున్‌= (బ్రహ్మదేవుడిని; 
కానంగన్‌+చని= చూచేందుకై వెళ్లి; దేవ!= భగవంతుడా!; మీన+ఆకరంబు= చేపలకు ఉనికి పట్టయినది- సముద్రం; ఏ+ తెజుం 
గున= ఏ రీతిగా; నిండు?= నీటితో పూర్ణ్వమౌతుంది?; మాకు+ఎయుంగన్‌+చెపుము+అ= మాకు తెలియ చేయుమా; అని= 
అని; విన్నపంబు+చేసినన్‌= (ప్రార్జించగా; పెద్ద+ప్రొద్దు= చాలసేపు; చింతించి= యోచించి; విరించి= (బ్రహ్మదేవుడు; వారలకున్‌= 
వారికి- అనగా ఆ దేవతలకు; అనియె= చెప్పాడు; వనధిన్‌= సముద్రాన్ని; పెద్ద+కాలమునన్‌= చాలాకాలం పిదప; 
భగీరథుండు+అనువాండు= భగీరథుడు అనే పేరు కలవాడు; నించున్‌= నింపుతాడు; కాని= కాని; వసుధన్‌= భూమియందు; 
ఒరులు= ఇతరులు; పూని= కడగి; దీనిన్‌= ఈ సముద్రాన్ని; నింపంగాన్‌+ఓపరు= నింపలేరు; అనవుడున్‌= అని చెప్పగా; 
అమర+వరులు= దేవతల నాయకులు; మునులు= బుషులు; అరిగిరి= వెళ్ళారు; అనినన్‌= అని చెప్పగా. 


తాత్పర్యం: 'నా పొట్టలో సముద్రజలం మునుపే అరిగిపోయింది. తిరిగి సముద్రాన్ని నింపేంత నీరు నేను 
పొందలేను" అని అగస్త్యమహర్షి చెప్పాడు. అంత దేవతలు, మునులు (బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి 'దేవా! సముద్రాన్ని 
నీటితో నింపే మార్గ మేమిటో మాకు తెలియజేయ ప్రార్థన" అని వేడుకోగా, అతడు చాలాసేపు ఆలోచించి, 
“చాలాకాలం గడిచిన పిమ్మట భగీరథు డనేవాడు సముద్రాన్ని నీటితో నింపగలడు. ఇతరులు మరి ఎవ్వరూ ఆ 
పనిని చేయలేరు” అని చెప్పాడు. అంత దేవతలు, మునులు, బ్రహ్మదేవుడిని వీడ్కొని వెళ్లిపోయారు- అని చెప్పగా. 


క. _ 'వనరాశి యేమి కారణ । మున నెట్లు భగీరథుండు భూరిజలౌఘం 
బున నించె? దీని. జెప్పుము' ।; యని యడిగిన ధర్మజునకు నమ్ముని సెప్పెన్‌. 47 


368 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: వనరాశి= సముద్రం; ఏమి, కారణమునన్‌= ఏ కారణాన; ఎట్టు= ఏ విధంగా; భగీరథుండు= భగీరథుడు; భూరి 
జల+ఓఘంబునన్‌= విస్తారమైన నీటి సమూహంచేత; నించెన్‌= నింపాడు; దీనిన్‌+చెప్పము+అ= దీనిని గురించి చెప్పవలసింది; 
అని+అడిగినన్‌= అని ప్రళ్నించగా; ధర్మజునకున్‌= ధర్మరాజుకు; ఆ+ముని= ఆ ముని; చెప్పెన్‌= చెప్పాడు. 


తాత్పర్యం: 'సముద్రాన్ని ఏ కారణాన, ఏ విధంగా భగీరథుడు పెనునీటివెల్లువచే నింపగలిగాడు? ఈ విషయాన్ని 
విస్తరించి చెప్పవలసింది'- అని అడుగగా ధర్మరాజుకు ఆ మునివరేణ్యుడైన రోమశుడు ఇట్టా చెప్పాడు. 


భగీరథుండు జలముచే సముద్రము నించుట (సం. 3-104-6) 


వ. _ తొల్లి యిక్ష్వాకు వంశంబున సగరుం డనురాజు హైహయుల నిర్దించి నిఖిల మహీరాజ్యంబు సేయుచు 
నపుత్రకుండై వైదర్జియు శ్రైబ్యయు నను నిద్దజు భార్యలతోడం గైలాసంబున కరిగి, యందు. 48 


ప్రతిపదార్హం: తాల్లి= పూర్వకాలంలో; ఇక్ష్యాకు వంశంబునన్‌= ఇక్ష్యాకు రాజుల వంశంలో; సగరుండు+అను రాజు= సగరుడు 
అనే ప్రభువు; హైహయులన్‌= హైహయులు అనే రాజులను; నిర్జించి= జయించి; నిఖిల మహీ రాజ్యంబు+చేయుచున్‌= 
సమస్తమైన భూమిని ఏలుకొంటూ; అపుత్రకుండు+ఐ= కొడుకులు లేనివాడై; వైదర్భియు, శైబ్యయున్‌= వైదర్భి మరియు శైబ్య; 
అను+ఇద్దరు భార్యల తోడన్‌= అనే ఇద్దరు భార్యలతో; కైలాసంబునకు+అరిగి= కైలాసానికి వెళ్లి; అందు= అక్కడ. 


తాత్పర్యం: పూర్వకాలంలో ఇక్ష్యాకురాజుల వంశంలోనివాడైన సగరుడనే రాజు హైహయులను జయించి సమస్త 
భూమండలాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడికి కొడుకులు లేరు. అందుచేత సగరుడు తన భార్యలైన వైదర్భితో, 
శైబ్యతో కైలాసానికి వెళ్లి అక్కడ. 


విశేషం: 'ప్రథమపత్ని విదర్భరాజపుత్రిక- ఆమె పేరు కేశిని అనీ; ద్వితీయపత్ని అరిష్టనేమి పుత్రిక- ఆమె పేరు 'సుమతి' 
అనీ రామాయణం బాలకాండలో వస్తుంది. 
కు దక్షమఖక్షయకరు నిట । లాక్షజహుత భక్ష్యభక్షితానంగు విరూ 

పాక్షు మహోక్షధ్వజు6 బ్ర । త్యక్షము గావించె నుగ్రతపమున పేర్షిన్‌. 49 
ప్రతిపదార్థం: దక్ష మఖ, క్షయ, కరున్‌= దక్షుడియొక్క యజ్ఞాన్ని విధ్వంసం చేసిన వాడిని; నిటల+అక్ష జ, హుత, భక్ష్య, 
భక్షిత+అనంగున్‌= నుదుటి కంటిమంటలో వేల్చ్బబడ్డ వంటకంగా భక్షించబడిన అనంగుడు కలవాడిని (నుదుటికంటిమంటచేత 
మన్మథుడిని దగ్ధం చేసిన శివుడిని- అని భావం); విరూప+అక్షున్‌= ముక్కంటిని; మహా+ఉక్ష ధ్వజున్‌= గొప్ప వృషభాన్ని 
పతాకచిహ్నంగా కల శివుడిని; ఉగ్రతపమున పేర్మిన్‌= ఘోరమైన తపస్సుయొక్క అధిక్యంచేత; ప్రత్యక్షము+కావించెన్‌= 
సాక్షాత్కరించేటట్లు చేశాడు. 


తాత్పర్యం: సగరుడు మిక్కిలి నిష్టతో తపస్సుచేసి దక్షుడి యజ్ఞాన్ని ధ్వంసం చేసినవాడున్నూ, మన్మథుడిని తన 
మూడవకంటిమంటచేత దహించినవాడున్నూ, మూడుకన్నులు కలవాడున్నూ, మహా వృషభాన్ని ధ్వజచిహ్నంగా 
కలవాడున్నూ అయిన పరమశివుడిని ప్రసన్నుడిని కావించి సాక్షాత్కరింపచేసికొన్నాడు. 
తే... హరుయడు వానికి. బ్రత్యక్షమయి వరంబు । వేడు మనవుడు. 'ద్రైెలోక్యవిభుండ! నాకు 

దయ యొనర్పుము సంతానదాని మనుచు । వేండెం బుత్రార్ధియై కడువేడ్కతోడ. 50 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 369 


ప్రతిపదార్థం: హరుండు= శివుడు; వానికిన్‌= అతడికి (సగరుడికి); (ప్రత్యక్షము+అయి= సాక్షాత్కరించి; వరంబు= వరాన్ని; 
వేండుము+అనవుడున్‌= కోరుకొనుము అని చెప్పగా; త్రైలోక్య విభుండ!= మూడు లోకాలకు అధిపతివైనవాడా!; నాకు; దయన్‌= 
దయతో; సంతానదానము+ఒనర్పుము= సంతతిని అనుగ్రహించుము; అనుచున్‌= అంటూ; పుత్ర+అర్హి+ఐ= కొడుకులను 
కోరుకొంటున్నవాడై; కడు= మిక్కిలి; వేడ్కతోడన్‌= కుతూహలంతో; వేండెన్‌= అర్థించాడు. 


తాత్పర్యం: పరమశివుడు సగరుడికి సాక్షాత్కరించి వరాన్ని కోరుకొనుమని అడిగాడు. సగరుడు 'మూడులోకాలకు 
అధిపతి వైనవాడా! దయతో నాకు సంతానదానాన్ని అను[గ్రహించు'- అని పుత్రార్థియై శివుడిని వేడుకొన్నాడు. 


నిశేషం: 'ుత్ర' శబ్దాన్ని ద్విత్వతకారంతో (వ్రాయడం నన్న్మయకాలంలో ఉండేది. నేడు 'పుత్రుడు” అని (వ్రాస్తున్నాం. (దీనిని 

భాషాశాస్త్రవేత్తలు 'ధ్వనిపరిణామం”' అంటారు.) 

న. _ ఈశ్వరుండు వానికి వైదర్హియం దజువదివేవురు గొడుకులును, శ్రైబయం దొక్క కొడుకుంగా వరం బిచ్చి, 
యయ్యటువదివేవురు నతిదర్పితులై యేకకాలంబున. గాలగోచరు లగుదు రనియు, నయ్యొక్క కొడుకు 
వంశకర్త యగుననియుం జెప్పి యదృశ్యుం డైన. క్‌] 

ప్రతిపదార్థం: ఈశ్వరుండు= శివుడు; వానికిన్‌= అతడికి, ఆ సగరుడికి; వైదర్భి+అందు= విదర్భరాజు పుత్రికఅయిన 

రాణియందు; అరువది వేవురు= అరవయి వేలమంది కొడుకులును; శైబ్య+అందు= శ్రైబ్య అనే రాణియందు; ఒక్క, 
కొడుకున్‌+కాన్‌= ఒక పుత్రుడు కలిగేటట్టు: వరంబు+ఇచ్చి= వరాన్ని ఇచ్చి; ఆ+అజువది వేవురున్‌= ఆ అరవై వేలమంది 
కొడుకులు; అతి దర్పితులు+ఐ= మిక్కిలి గర్వించిన వారై) ఏక కాలంబునన్‌= ఒకే సమయాన; కాల గోచరులు+అగుదురు+ 


అనియున్‌= మరణిస్తారు అనిన్నీ; ఆ+ఒక్క కొడుకు= ఆ ఒక పుత్రుడు; వంశ కర్త= వంశాన్ని పెంపొందించేవాడు; 
అగున్‌+అనియున్‌= కాగలడనిన్నీ; చెప్పి= చెప్పి; అదృష్యుండు+ఐనన్‌= కనిపించనివాడు కాగా- అంటే మాయమై పోగా. 


తాత్సర్యం: ఈశ్చరుడు సగరుడికి వైదర్భియందు అరవై వేలమంది కొడుకులున్నూ, శైబ్యయందు ఒకకొడుకున్నూ 
కలిగేటట్టు వరమిచ్చాడు. ఆ అరవైవేలమంది కుమారులు మిగుల గర్వించి ఒకే సమయంలో మరణిస్తా రనిన్నీ, 
మిగిలిన ఆ ఒక్క పుత్రుడు వంశోద్దారకుడు కాగలడనిన్నీ పరమశివుడు వచించి అంతర్జానం చెందాడు. 
క. కొడుకుల. బలువుర6 బడసియు6 । బడయనియట్టి దయి ధర్మపత్నులు6 దానుం 

గడు సంతసపడ కరిగిను ।; దడయక సగరుండు మగుది తన పురమునకున్‌. 52 
ప్రతిపదార్థం: కొడుకులన్‌= పుత్రులను; పలువురన్‌= పెక్కుమందిని; పడసియున్‌= పొందికూడా; పడయని+అట్టిది+అయి= 
పొందని రీతిగానే అయి; సగరుండు= సగరుడు; ధర్మపత్నులున్‌= సహధర్మ చారిణులైన భార్యలూ; తానున్‌= తానున్నూ; 


కడు= మిక్కిలి; సంతసపడక= సంతోషించక; తడయక= ఆలస్యం చేయక; మగుడి= తిరిగి; తన+పురమునకున్‌= తన 
పట్టణానికి; అరిగెను= వెళ్ళాడు. 
లయ 


తాత్పర్యం: సగరుడు పెక్కుమంది కొడుకులను (పరమేశ్వరుడి వరంవల్ల) పొందినా, పొందనివాడివలె తాను, తన 
ధర్మపత్నులు సంతోషపడక వెంటనే. తన పురానికి మరలిపోయాడు. 


వ. అంత. గొంతకాలంబునకు నయ్యిద్దరు గర్జిణులైన నందు వైదర్దికి నొక్కి యలాబూ ఫలంబును, శ్రైబ్యకు 
నసమంజసుండను కొడుకునుం బుట్టిన. 53 


370 శ్రీనుదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అంతన్‌= అటు పిమ్మట; కొంత కాలంబునకున్‌= కొంత సమయం గడిచిన పిమ్మట; ఆ+ఇద్దరు= ఆ 
ఇరువురు అనగా వైదర్భియు, శ్రైబ్యయు; గర్భిణులు+ఐనన్‌= కడుపుతో ఉండగా; అందు= వారిలో; వైదర్భికిన్‌= విదర్భ 
రాజతనయకు; ఒక్క= ఒక; అలాబూ ఫలంబును= సొరకాయయున్నూ; శైబ్యకున్‌= శైబ్య అనే రాణికి; అసమంజసుండు+అను= 
అసమంజసుడు అనే పేరు కల; కొడుకునున్‌= పుత్రుడున్నూ; పుట్టినన్‌= కలిగిన. 


తాత్పర్యం: అటు పిమ్మట కొంతకాలం గడిచిన తర్వాత ఆ ఇద్దరు రాణులు గర్భాలు ధరించారు. వైదర్శ్భికి ఒక 
సొరకాయ, శ్రైబ్యకు అసమంజసుడు అనే ఒక కొడుకు ఉద్భవించగా. 


ఆ. _ 'వరదుందైన యీశువరమున నిది యొక్క। వదరు పుట్టె; నెట్టివరమొ!' యనుచు 
దాని బాఅవైవ€ దా రున్న నాకాశ । వాణి యిట్టు లనియె వసుమతీశ! 54 


ప్రతిపదార్థం: వరదుండు+ఐన= వరాలను ఇచ్చేటటువంటి వాడైన; -ఈశు+వరమునన్‌= ఈశ్వరుడియొక్క వరంవలన; ఇది= 
ఇది; ఒక్క= ఒక; వదరు= సొరకాయ; పుట్టెన్‌= పుట్టింది; ఎట్టి వరమొ+అనుచు= ఎటువంటి వరమో అంటూ; దానిన్‌= ఆ 
సొరకాయను; పాజవైవన్‌= పారవేసేందుకు; తారు+ఉన్నన్‌= తాము ఆలోచిస్తుండగా; ఆకాశవాణి= ఆకాశంనుండి వినిపించే 
పలుకు; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా తెలిపింది; వసుమతీ+-ఈశ!= ఓ ధరణీపతీ (ఓ రాజా)! (ఈ సంబోధన 
తరువాతిపద్యంతో అన్వయం.) 


తాత్సర్యం: శివుడు కోరిన కోరికలు ఈడేర్చునటువంటి వరదుడు. కాని, అట్టి పరమేశ్వరుడు ఇచ్చిన వరాన ఇదేమి 
చిత్రమో!; ఒక సొరకాయ పుట్టింది'- అని అనుకొంటూ వారు దానిని అవతల పారవేసేందుకు ఉద్యుక్తులు కాగా, 
ఆకాశవాణి వారితో ఇట్టా పలికింది. 


తే. సాహసం బిట్టు సేయంగ. జనునె? దీని । బీజములు ఘృతఘటముల౦ బెట్టి రక్ష 
సేయు; మబజువదివేవు రూర్జితులు సుతు లు । మేశు వరమున బుట్టుదు రిందు నీకు. 5్‌5 


ప్రతిపదార్థం: సాహసంబు+ఇట్టు= సాహసం ఈవిధంగా; చేయంగన్‌+*చనునె= చేయటం తగునా?; దీని బీజములు= ఈ 
(సొరకాయ) విత్తనాలు; ఘృత ఘటములన్‌+పెట్టి= నేతికుండలలో ఉంచి; రక్ష+చేయుము= రక్షించవలసింది (కాపాడుము); 
అణయువది వేవురు= అరవై వేలమంది; ఊర్చితులు= దృఢకాయులు, బలవంతులు; సుతులు= కొడుకులు; ఉమా+-ఈశు, 
వరమునన్‌= పార్వతీపతి అయిన శివుడివరంవలన; ఇందు= ఈ సొరకాయనుండి, నీకు పుట్టెదరు= నీకు ఉద్భవిస్తారు. 


తాత్పర్యం: ఓ మహారాజా! తొందరపడి ఈ సొరకాయను అవతల పారవేసే తెగువకు పూనుకోవద్దు. దీని 
విత్తనాలను నేతి కుండలలో పెట్టి కాపాడుము. దీనినుండి అరవైవేలమంది బలవంతులైన కుమారులు పార్వతీపతి 
అను[గ్రహంవలన నీకు జన్మిస్తారు. 


వ. _ అనినం దద్వచనానురూపంబు సేసి రక్షించుచున్న రెన్నెలలకు. 56 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; తద్‌+వచన+అనురూపంబు+చేసి= ఆ (ఆకాశవాణి) చెప్పిన మాటల ప్రకారంగానే; 
రక్షించుచు+ఉన్నన్‌= కాపాడుతుండగా; రెన్నెలలకు= రెండునెలలకు. 


తాత్పర్యం: అని ఆకాశవాణి చెప్పగా, అట్టే చేసిన రెండునెలల తరువాత. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసను 371 


క. సుతషష్టి సహస్రక ము । ద్లతమై వర్దిల్లి గగనగతి. బఅచి శత 

క్రతులోకము. దొట్టి మదో । ద్దతి. జేసి సమస్తలోకతతులకు బాధల్‌. 57 
ప్రతిపదార్థం: సుత, షష్టి సహస్రకము= అరవై వేలమంది కొడుకుల సమూహం; ఉద్గతము+ఐ= పుట్టి; వర్చిల్లి= పెంపొంది; 
గగనగతిన్‌*పఅచి= ఆకాశ మార్గంలో విహరించి; శతక్రతు లోకమున్‌+తొట్టి= (నూరు యజ్ఞాలు చేసిన) దేవేంద్రుడిలోకం 
మొదలుకొని; సమస్త లోకతతులకున్‌= అన్ని భువనాలకు; బాధల్‌= కష్టాలు; మద+జఉద్ధతిన్‌+చేసెన్‌= గర్వాతిరేకంచేత 
కలిగించింది. 


తాత్పర్యం: అరవై వేలమంది కొడుకులు పుట్టి పెరిగారు. వారు ఆకాశంలో విహరిస్తూ దేవేంద్రుడిలోకంతో పాటు 
అన్నిలోకాలకు గర్వంతో పెక్కు బాధలు కలిగించ సాగారు. 


క. సగరసుతు లట్లు జగముల । కొగి బాధలు సేయుచున్న నోడి మరుత్వ 

న్నగవరు లరిగిరి నాలుగు । మొగములు గల వేల్పుకడకు మునిసంఘముతోన్‌. 58 
ప్రతిపదార్థం: సగరసుతులు= సగరుడికొడుకులు; అట్టు= ఆవిధంగా; జగములకు= లోకాలకు; ఒగి=వరుసగా; బాధలు+ 
చేయుచున్నన్‌= కష్టాలు పెడుతుండగా; ఓడి= భీతినొంది; మరుత్‌+పన్నగవరులు= దేవతలలో, పన్నగులలో శ్రేష్టులు; 
నాలుగు, మొగములు+కల, వేల్పు కడకున్‌= బ్రహ్మదేవుడి దగ్గరకు; ముని+సంఘముతోన్‌= బుషుల సముదాయంతోపాటు; 
అరిగిరి= వెళ్ళారు. 


తాత్పర్యం: సగరుడి కుమారులు ఆ విధంగా సమస్తలోకాలకు కీడు కల్పించటంచేత, దేవతలలో, పన్నగులలో 
(శ్రేష్టులైన నాయకులు బుషీశ్వరులతోపాటు బ్రహ్మదేవుడివద్దకు వెళ్ళారు. 
ఆ. వారిజాసనుండు వారల వచ్చిన । విధ మెటింగి 'మీకు వెజన నేల? 

సగరసుతులు దగ్గు లగుదురు; దర్పితు । లైనవారి పేర్మి యధ్రువంబు.” 59 
ప్రతిపదార్థం: వారిజ+ఆసనుండు= పద్మం ఆసనంగా కలవాడైన (బ్రహ్మదేవుడు; వారల వచ్చిన విధము= వారి రాకకు గల 
కారణం; ఎజీంగి= తెలిసికొని; మీకు వెజవన్‌+ఏల= మీరు భయపడటం ఎందుకు?; సగర సుతులు= సగరుడి పుత్రులు; 


దగ్ద్హులు= తగులబడునట్టివారు; అగుదురు= అవుతారు; దర్పితులు+ఐన= వారి పేర్మి= గర్వం చెందినవారి గొప్పతనం; 
న+(ధ్రువంబు= (ధ్రువమైనది కాదు (అశాశ్వతమైనది). 


తాత్పర్యం: బ్రహ్మదేవుడు వారి రాకకు గల కారణం తెలిసికొని 'మీరు భయపడే అవసరం లేదు. సగరుడి 
కొడుకులు తగులబడి పోగలరు. గర్వం చెందినవారి ఆధిక్యం ఎంతో కాలం నిలవదు”. 
నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


న. _ అని కమలసంభవుం డానతిచ్చిన నరిగి యమరవరు లాదిగా నఖిలలోకనివాసు లెల్ల సగరుసుత పరిక్షయం 
బపేక్షించి యుండునంత. 60 


ప్రతిపదార్థం: అని= అని చెప్పి; కమలసంభవుండు= పద్మమందు పుట్టిన (బ్రహ్మదేవుడు; ఆనతి+ఇచ్చినన్‌= ఆధికారికంగా 
చెప్పగా; అరిగి= వెళ్ళి, అమర వరులు+ఆదిగాన్‌= దేవతల నాయకులు మొదలైనవారితోపాటు; అఖిల లోక నివాసులు+ఎల్ల= 


372 శ్రీనుదాంధ్ర మహాభారతము 


అన్ని భువనాలలో నివసించేవారు అందరూ; సగర సుత పరిక్షయంబు= సగరుడియొక్క కొడుకుల వినాశనం; అపేక్షించి= 
కోరి; ఉండునంతన్‌= ఉండగా. 


తాత్సర్యం: అని బ్రహ్మదేవుడు దయతో వచించాడు. అంత దేవతల నాయకులు, వివిధతోకవాసులు మరలిపోయారు. 
వాళ్ళందరు తమలో తాము సగరుడి కొడుకుల వినాశనం కోరుకొంటూ ఉన్నారు. 


సీ.  అశ్వమేధంబు సేయంగ దీక్షితుం డయ్యె । సగరుండు; వాని యశ్వంబు సగర 
తనయులచే రక్షితంబై వసుంధర । యెల్ల గ్రుమ్మరి తోయహీన మైన 
జలధిలోపల నద్భృశ్యం బైన6 గానక । సగరున కెజింగించి, సగరసుతులు 
జనకు శాసనమున. జని భూతలమునందు€ ।; దడయక రోసి పాతాళతలము 


ఆ. నందు రోయం గడంగి యజువదివేవురు । నొక్క మొగిన గ్రొచ్చి రుదధిలోన 
జలధిపంకమగ్న సత్త్వముల్‌ నిశితకు । ద్ద్ధాలహతి విదారితములు గాంగ. 61 


ప్రతిపదార్థం: అశ్వమేధంబు+చేయంగన్‌= అశ్వమేధ యాగాన్ని చేసేందుకై) సగరుండు= సగరుడు; దీక్షితుండు+అయ్యెన్‌= 
నిష్టపూనిన వాడైనాడు; వాని+అశ్వంబు= ఆ సగరుడి గుర్రం - యాగాశ్వం; సగర, తనయులచేన్‌= సగరుడి కుమారులచేత; 
రక్షితంబు+ఐ= కాపాడబడినదై; వసుంధర+ఎల్లన్‌= భూమి అంతటినీ; క్రుమ్మరి= తిరిగి, తిరిగి; తోయ హీనము+ఐన= నీరు 
లేనటువంటిదైన; జలధి లోపలన్‌= సము(ద్రంలో; అదృశ్యంబు+ఐనన్‌= కనిపించకుండ పోవటంచేత; కానక= చూడక; 
సగరునకు+ఎటింగించి= సగరుడికి తెలిపి; సగర సుతులు= సగరుడి కొడుకులు; జనకు శాసనమునన్‌= తండ్రియొక్క 
ఆజ్ఞవలన; తడయక= ఆలస్యం చేయక; చని= వెళ్ళి; భూతలమునందున్‌= భూమి పై భాగమందు; రోసి= వెదకి; పాతాళ 
తలము నందున్‌= పాతాళ లోకంలో (భూమికి అడుగు భాగాన పాతాళం కలదని (ప్రాచీనమతం); రోయన్‌+కడ౦గ౧= 
వెదికేందుకు పూనుకొని; అణువది వేవురున్‌= అరవై వేలమంది; ఒక్క మొగిన= ఒకేసారి; ఉదధిలోనన్‌= సముద్రంలో; జలధి, 
పంక మగ్న సత్త్యముల్‌= సముద్రమందలి బురదలో నిమగ్నమైన జంతువులు; నిశిత కుద్దాల హతిన్‌= వాడియైన గడ్డపారల 
తాకిడిచేత; విదారితములు కాంగన్‌= చీల్చబడి ముక్కలు అగునట్టుగా; (గ్రొచ్చిరి= త్రవ్వారు. 


తాత్పర్యం: సగరుడు అశ్వమేధయాగం చేసేందుకు దీక్ష వహించాడు. యాగాశ్వాన్ని సంరక్షించే బాధ్యతను సగరుడి 
కొడుకులు పూనారు. సగరుడి గుర్రం భూమండలమంతా తిరిగి, నీళ్ళు లేని కడలిలో అంతర్జానమయింది. ఆ 
విషయాన్ని సగరుడి కొడుకులు తండ్రికి తెలిపి, తండ్రి ఆజ్ఞమేరకు భూమినంతా వెదకి, అందరూ కలిసి ఒకేసారి 
పాతాళాన్ని (త్రవ్వసాగారు. వారు వాడిన వాడియైన గడ్డపారలచేత సముద్రపుబురదలోని జంతువుల దేహాలు తెగి 
ముక్కలు ముక్కలైనాయి. 
వ. ఇట్లు గ్రొచ్చి గ్రొళ్చి సగరసుతులు సముద్రపూర్వోత్తరదేశంబునం గపిలుం డను మహాముని యాశ్రమ 
సమీపంబునందు. దమగుజ్దంబు6 గని సంతోసిల్లి. 62 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; (గ్రొచ్చి గ్రొచ్చి= తవ్వి తవ్వి; సగర సుతులు= సగరుడి కొడుకులు; సముద్ర పూర్వ+ఉత్తర 
దేశంబునన్‌= సము(ద్ర ప్రదేశంలో తూర్పు దిక్కుకు ఉత్తరదిశకు మధ్యగా అంటే ఈశాన్యంగా; కపిలుండు+అను= కపిలుడు 


అనబడే; మహాముని+ఆ(శమ, సమీపంబునందున్‌= మహర్షియొక్క ఆ(శ్రమానికి దగ్గరగా; తమ గుజ్జంబున్‌+కని= తమ 
గుర్రాన్ని చూచి; సంతోసిల్లి= సంతోషించి. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసను 373 


తాత్పర్యం: ఈ విధంగా తవ్వి తవ్వి సముద్ర ప్రదేశంలోని ఈశాన్య దిశలో కపిలు డనే మహర్షి ఆశ్రమ సమీపాన 
తమ గుర్రాన్ని చూచి సంతోషించారు. 


ఆ. _ అశ్వమేధమునకు నర్హితంబైన యీ । యశ్వరాజు నిట్టు లపహరించి 
మ్రుచ్చు గొజిక యీ సముద్రదేశంబున । నోట మెడంద లేక యున్నవాండు. 63 


ప్రతిపదార్థం: అశ్వమేధమునకున్‌= అశ్వమేధం అనే యజ్ఞానికి; అర్చితంబు+ఐన= ఆరాధించబడిన; ఈ+అశ్వరాజున్‌= -ఈ 
గొప్ప గుర్రాన్ని; ఇట్టులు= ఈ రితిగా; అపహరించి= దొంగిలించి; (ముచ్చు. గొజక= దొంగదున్నపోతు (దొంగముని అనే 
అర్హంలో నిందావాచకం); ఈ సముద్ర, దేశంబునన్‌= ఈ కడలి ప్రాంతంలో; ఓటమి+ఎడద లేక= జంకు హృదయంలో 
లేకుండా; ఉన్నవాండు= ఉన్నాడు. 


తాత్పర్యం: అశ్వమేధయాగంకొరకై అర్చించబడిన ఈ గు(ర్రాన్ని అపహరించి దున్నపోతు వంటి ఈ దొంగముని 
కడలిసీమలో హృదయంలో ఎటువంటి జంకుగొంకులు లేకుండా ఉన్నాడు. 


విశేషం: 'ముచ్చుగొజక'ి- అనే పదం తెలుగు జాతీయంగా వాడబడింది. పదాల అర్జాలను బట్టిచూస్తే దొంగ అడవిదున్నపోతు 
అని తాత్పర్యం. దీన్ని లక్ష్యార్థంలో (గ్రహించాలి. తెలుగులో దున్నపోతు, కారుపోతు, అడవిదున్న- అనే పదాలు నిందావాచకాలు. 
శిష్టవ్యావహారికంలో ఈ తిట్టు బాగా ప్రచారంలో ఉన్నాయి. నన్నయ వీటికి అనువుగా ఇక్కడ వాడాడు. సగరపుత్రులు 
కపిలమహర్షిపై కోపంతో ఆయనను మాటలతో అవమానించారు. దానికి ఆ మహర్షి కోపించి కంటిమంటతో ఆ రాకుమారులను 
బూడిదబుగ్గి చేశాడు. కపిల మహర్షి కోపాన్నికి కారణమైన ఆ బలమైన నిందార్థక పదబంధాన్ని తెలుగు జాతీయంగా 
'ప్రయోగించాడు- నన్నయ. లక్ష్యార్ధంలో అడవిదున్న స్వభావం వ్యంగ్యం. ఇక్కడ మునిస్త్వభావాన్ని పేర్కొంటూ- “ఓట మెడంద 
లేక ఉన్నవాండు' - అని అన్నారు. 'ఓట మింత లేక యున్నవాండు' - అనే పాఠాంతరం కూడా ఉన్నది. తాను చేసిన పనికి 
ఎటువంటి ప్రతిఫలం వస్తుందో తెలియక మదాంధబుద్ది కలవాడిని ఉద్దేశించి తెలుగువారు 'దున్నపోతా!' అని తిడతారు. 
ఇక్కడ కపిలుడు చేసింది దొంగతనమని సగరపుత్రు లనుకొంటున్నారు. దొంగిలించి కూడా, దొంగతనంగా తీసికొని కూడా, 
సగరపు(త్రులు గు(ర్రాన్ని కనుగొన్న తరువాత కూడా అతడు ఉలుకుపలుకు లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు. 
అట్లా కూర్చోవడం రాకుమారులకు మరీ కోపం తెప్పించింది. దొంగతనం చేసి బయటపడ్డానన్న భయం లేకుండా నిబ్బరంగా 
కూర్చుంటే ఎవజ్లైనా తెలుగువాడు. “దొంగ దున్నపోతు" అనే నిందార్థకంతో తిట్టటం సహజం. కపిలమహర్షి నిర్జోషి అని 
పఠితలకు తెలుసు. అందుకే సగరపుత్రులు కపిలుని కోపాన్షికి ఆహుతులు కావటం వారికి సమంజసమనిపిస్తుంది. ఇది 
కళాన్యాయం. ఆ కార్యానికి తగిన కారణంగా ఈ నిందా ప్రయోగాన్ని నన్నయ వాడాడు. కొందరు పండితులు ఈ నిందార్థక 
పద ప్రయోగం జౌచిత్యవంతంగా లేదని భావిస్తారు. ఉ.వి. ఆం.మ.భా. సంశోధిత ముద్రణప్రతిలో “ముచ్చుగొజక” - అనే 
పాఠానికి 'ముచ్చుగొాఅగి), 'ముచ్చుగోలు”, 'ముచ్చుదొంగి, (ముచ్చుగాగి - అనే పాఠాంతరాలున్నాయి. ఇవన్నీ నిందార్థకాలే. 
సూర్యరాయాం[ద్ర నిఘంటువులో 1ముచ్చుగోరి - అనే పాఠంతో ఈ పద్యం ఉదాహృతమైనది. [ముచ్చు+కోరి= అంటే 
పెద్దదొంగ అని అర్థం. అదీ నిందార్థకమే. (ముచ్చు - అంటే దొంగగా కనపడని దొంగ అని అర్థం. పెద్ద దొంగల ముఠా 
నాయకుడుగా జంకుగొంకులు లేకుండా (ముచ్చువలె కూర్చున్నాడే- అని భావం. దొంగముని- లేదా (ముచ్చుముని- అని 
సగరపుత్రులనలేదు. కాని, లక్ష్యార్థ తాత్పర్యం అదే. అందువలన దొంగదున్నపోతులాగా ఉన్న ఈ దొంగ ముని అని సగర 
కుమారులు నిందించారని తాత్పర్యం ఏర్పడుతుంది. ఇది కపిలుడు వారిని బూడిద చేయటానికి తగిన తెలుగు తిట్టుపదంగా 
నన్నయ్య వాడాడు. (సంపా.) 


37 శ్రీనుదాంధ్ర మహాభారతము 
సగరసుతులు గపీలమహామునికోపాగ్నిచే భస్మమగుట (సం. 3-106-3) 


వ. అని పలికి కపిలుం బరిభవించిన నమ్మునివరు€ డలిగి యనలశిఖలు దూల నతిఘోరదృష్టిం జూచిన నప్పుడు 
సగరసుతులందటు భస్మంబైన. 64 


ప్రతిపదార్థం: అని పలికి= అని వచించి; కపిలున్‌+పరిభవించినన్‌= కపిల మహర్షిని అవమానించగా; ఆ+మునివరుండు= ఆ 
బుషిశ్రేస్టడు; అలిగి= కోపించి; అనల శిఖలు= అగ్నిజ్వాలలు; తూలన్‌= చెలరేగగా; అతిఘోర దృష్టిన్‌+చూచినన్‌= మిక్కిలి 
భయంకరమైన చూపులతో చూడగా; అప్పుడు= ఆక్షణంలో; సగర సుతులు+అందజు= సగరుడి కొడుకులు అందరూ; 
భస్మంబు+ఐనన్‌= మండి బూడిద కాగా. 


తాత్పర్యం: అని కపిలమహర్షిని అవమానించగా, ఆ బుషివరేణ్యుడు ఆ(గ్రహించి అగ్నిజ్వాలలు చెలరేగేటట్టు 
భయానకమైన చూపు ప్రసరించాడు. అప్పుడు సగరుడి కొడుకులు అందరూ మండి మాడి బూడిద అయిపోయారు. 


క. వీరులగు సగరతనయుల । దారుణ దాహంబు6 జూచి తదయక చని యం 
భోరుహగర్టతనూజుండు । నారదు6 డంతయును సగరునకు నెటింగించెన్‌. 65 


ప్రతిపదార్థం: వీరులు+అగు= పరాక్రమం కలవారైన; సగర తనయుల= సగరుడి కొడుకులయొక్క; దారుణ, దాహంబున్‌= 
భయానకమైన దహనాన్ని; చూచి= చూచి; తడయక= ఆలస్యం చేయక; చని= వెళ్లి, అంభస్‌+రుహ. గర్భ తనూజుండు= 
పద్మగర్భంనుండి పుట్టిన వాడి పుత్రుడు, అనగా బ్రహ్మకొడుకైన వాడు; నారదుండు= నారదుడనే ముని; అంతయును= 
సర్వమున్నూ; సగరునకున్‌+ఎటింగించెన్‌= సగరుడికి తెలిపాడు. 


తాత్పర్యం: పరాక్రమోపేతులైన సగరసుతులు కపిలుడి కోపాన్నికి ఆహుతి అయిన సంగతి ఆలసించకుండా పోయి 
(బ్రహ్మపు(త్రుడైన నారదమహర్షి సగరుడికి తెలిపాడు. 


క. _ దానివిని సగరు6డురు శో । కానలదందహ్యమాను. డయ్యును నయ్యి 
శానువచనంబు దలంచి ధ । రానాథుండు శోకభరపరావృత్తుందై. 66 


ప్రతిపదార్హం: దానిన్‌, విని= దానిని అనగా పుత్రమరణవార్తను ఆలకించి; సగరుండు; ఉరుశోక+అనల, దందహ్యమానుండు+ 
అయ్యునున్‌= మిక్కుటమైన దుఃఖమనే అగ్నిచేత మండించబడిన వాడు అయినప్పటికిన్నీ; ఆ+ఈశాను, వచనంబు= ఆ 
శివుడి మాట; తలంచి= సంస్కరించి; ధరా నాథుండు= భూ భర్త అయినసగరుడు; శోక భర పర+ఆవృత్తుండు+ఐ= 
దుఃఖభారాన్నుండి వెనుదిరిగినవాడై. 


తాత్పర్యం: పుత్రమరణవార్తను విని, సగరుడు మిక్కుటమైన శోకంచేత దహించబడినవాడైనా కూడా, అలనాటి 
పరమేశ్వరుడి వచనాలను జ్ఞప్తికి తెచ్చుకొని దుఃఖభారంనుండి వెనుదిరిగినవాడై. 


వ. అసమంజసపుత్తు నంశుమంతుం దనమనుమనిం జూచి, 'యయ్యా! నీయయ్య లజువదివేవురు నొక్కటం 
గపిలకోపానలకబళితశరీరు లయిరి; భవజ్జనకుం డతిక్రూరహృదయు.దై పారబాలకుల నకారణంబ 
వధియించి మహానదిలో వైదుచున్న నెటింగి పౌరజనాక్రోశంబునం దనుక్రోశపరుందనై వాని విడిచితి. 67 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 375 


ప్రతిపదార్థం: అసమంజస పుత్రున్‌= అసమంజసుడి కొడుకును; అంశుమంతున్‌= అంశుమంతుడిని; తన మనుమనిన్‌+చూచి= 
తన మనుమడిని చూచి; అయ్యా!= నాయనా!; నీ+అయ్యలు= నీ తండ్రులు; అరువది వేవురు= అరవై వేలమంది; ఒక్కటన్‌= 
ఒక్కమారుగా; కపిల కోప+అనల కబళిత శరీరులు+అయిరి= కపిలుడియొక్క ఆగ్రహ మనే అగ్నిచేత (మింగబడిన శరీరాలు 
కలవారు అయినారు; భవత్‌+జనకుండు= నీ తండ్రి; అతి క్రూర హృదయుండు+ఐ= మిక్కిలి దయలేని మనస్సు కలవాడై; 
పౌర బాలకులన్‌= పురమందలి పసిబిడ్డలను; అకారణంబ= ఏ కారణమూ లేకుండగానే; వధియించి= చంపి; మహానదిలో= 
మహానదిలో; వైచుచున్నన్‌+ఎటింగి= విసరి వేయటం తెలిసికొని; పౌర జన+ఆ(క్రోశంబునందు= పురజనులు పెట్టే మొరయందు; 
అను(క్రోశ పరుండను+ఐ= సానుభూతి కలవాడినై; వానిన్‌= అతడిని; విడిచితిన్‌= వదలిపెట్టాను. 


తాత్పర్యం: అసమంజసుడి కొడుకు అంశుమంతుడు. సగరుడు తన మనుమడైన అంశుమంతుడిని చూచి 
నాయనా! నీ తండ్రులు అరవైవేలమంది ఒక్కసారి కపిలమహర్షికోపానికి ఆహుతి అయిపోయారు. నీ తండ్రి 
అసమంజసుండు పౌరబాలకులను సంహరించి కలోరహృదయుడై నదిలో విసరివేస్తూ ఉండేవాడు. అందువలన 
పౌరుల ఆక్రోశాన్ని విని జాలిపడి నీ తండ్రిని విడిచివేశాను. 


క. కొడుకులకు వగవ; మును నా । కడంగిన హయమేధమఖము గడచనమికి నే 
గడు దుఃఖితుండ నయ్యెద6 |; దదయక నీ విపుడు దీని. దలంగుము కడంకన్‌. 68 


ప్రతిపదార్థం: కొడుకులకు= పుత్రులకొరకు; వగవన్‌= దుఃఖించను; నా, కడంగిన= నేను పూనిన; హయమేధ మఖము= 
అశ్వమేధయాగం; కడచనమికిన్‌= పూర్తికాకుండ ఉండినందుకు; ఏన్‌= నేను; కడు= మిక్కిలి; దుఃఖితుండన్‌+అయ్యెదన్‌= 
పరితాపం చెందిన వాడిని అవుతున్నాను; తడయక= ఆలస్యం చేయక; నీవు+ఇపుడు= నీవు ఇప్పుడు; దీనిన్‌= ఈ దుఃఖాన్ని; 
కడంకన్‌= పూనికతో; తలంగుము= తొలగించుము. 


తాత్పర్యం: నా కొడుకులు మరణించినందుకు నేను అంతగా దుఃఖించను, కాని నేను పూనికతో ఆరంభించిన 
అశ్వమేధయాగం పూర్తికాలేదని మిక్కిలి వెతచెందుతున్నాను. ఇప్పుడు నీవునా దుఃఖాన్ని తొలగించేందుకు వెంటనే 
పూనుకొనుము. 


వ. అనిన నంశుమంతుం డాక్షణంబ చని సగరసుతఖాత ద్వారంబున సముద్రంబు సొచ్చి, యందు సూర్య 
సహస్రద్యుతియై వెలుంగుచున్న కపిలమహామునికి నమస్కరించి, నిజాగమనప్రయోజనం బెటింగించిన6 
గపిలుండును వానికిం గరుణించి యాజ్ఞీయంబైన యశ్వంబు నిచ్చి యిట్లనియె. 69 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అంశుమంతుండు= అంశుమంతుడు; ఆ క్షణంబు+అ, చని= అప్పటికప్పుడే 
బయలుదేరి వెళి, సగర సుత ఖాత ద్యారంబున= సగరుడి కొడుకుల చేత (త్రవ్వబడిన మార్గాన; సము(ద్రంబు+చొచ్చి= 
ళా గ. 
సముద్రాన్ని (ప్రవేశించి; అందు= అచట; సూర్య సహస్ర ద్యుతి+ఐ= వేయి సూర్యుల కాంతి కలిగినవాడై; వెలుంగుచున్న= 
(ప్రకాశిస్తున్న; కపిల మహాముననికిన్‌= కపిలమహర్షికి; నమస్కరించి= వందనం చేసి; నిజ+ఆగమన ప్రయోజనంబు= తనరాకకు 
కల లక్ష్యం; ఎజీంగించినన్‌= తెలుపగా; కపిలుండును= కపిలమునియున్నూ; వానికిన్‌+*కరుణించి= అతనియెడ దయ కలిగి; 
యాజ్జీయంబు+ఐన= యజ్ఞంకొరకు ఉద్దేశించబడిన; అశ్వంబున్‌+ఇచ్చి= గుర్రాన్ని ఇచ్చి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
అన్నాడు. 


376 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని తాతగారు చెప్పగా, అంశుమంతుడు వెన్వెంటనే బయలుదేరి సగరుడి కొడుకులు (త్రవ్విన 
మార్గాన సముద్రాన్ని చేరి, అక్కడ వేయిసూర్యుల కాంతితో ప్రకాశిస్తున్న కపిలమహర్షికి వందనంచేసి, తనరాకకు 
గల ఉద్దేశాన్ని తెలిపాడు. కపిల మహర్షి అంశుమంతుడియెడ దయ కలిగి యజ్ఞంకొరకు ఉద్దేశించబడిన గుర్రాన్ని 
ఇచ్చి ఈ విధంగా చెప్పాడు. 


క. “'ఘనభుజ! నీ కారణమున. । జనం గాంతురు పుణ్యగతికి సాగరులు; ముదం 
బున సగరునకును దొరకును । నొనర6ంగ సుతవంతులైన యుత్తముల గతుల్‌. 70 


ప్రతిపదార్థం: ఘనభుజ!= గొప్ప భుజాలు కలవాడా, అనగా పరాక్రమవంతుడా!; నీ, కారణమునన్‌= నీ హేతువుచేత అనగా 
నీ వలన; సాగరులు= సగరుడి పుత్రులు; పుణ్య గతికిన్‌= పుణ్యం వలన లభించే మార్గానికి; చనన్‌+కాంతురు= వెళ్ళగలరు; 
సుతవంతులు+ఐన= కొడుకులు ఉన్న; ఉత్తముల గతుల్‌= మంచివారు పొందే లోకాలు; ముదంబునన్‌= సంతోషంతో; 
సగరునకును= సగరుడికి కూడ; ఒనరంగ= శోభిల్లేటట్టు;: దొరకును= లభిస్తాయి. 


తాత్పర్యం: 'పరాక్రమం గల ఓ అంశుమంతుడా! నీ మూలాన సగరుడి కొడుకులకు సద్గతులు లభిస్తాయి. 
సగరుడికి సుత సంతానవంతులకు లభించే పుణ్యలోకాలు సంతోషంతో సమకూరుతాయి. 


వ. మటియు నీచేతనుపనీతంబైన యీ యశ్వంబున నశ్వమేధంబు సేసి సగరుండు కృతార్జుండగు; నీ 
పాత్తుండైన భగీరథుచేతం దేరం బడియెడు గంగాజలౌఘంబులంజేసి సంసిక్తులై సగరసుతులు స్వర్గగతు 
లగుదురు; సముద్రంబు సంపూర్ణంబగు” ననిన నంశుమంతుండు సంతుష్టుండై కపిలప్రసాదంబున నశ్వంబు. 
దెచ్చి సగరున కిచ్చి కపిలువచనంబు నెటింగించిన, సగరుండును బుత్రశోకంబుడిగి యశ్వమేధంబు సేసి, 
సముద్రుం దనకుయిత్తుంగాం గల్చించిన నది మొదలు సముద్రంబు సాగరంబు నా€ బరంగి; నిట్లు సగరుండు 


పెద్దకాలంబు రాజ్యంబు సేసి, నిజరాజ్యభారం బంశుమంతునందు సమర్పించి చనిన. ౮] 


ప్రతిపదార్థం: మజియు= అంతేకాక; నీచేతన్‌+ ఉపనీతంబు+ఐన= నీచేత తేబడిన; ఈ+అశ్వంబునన్‌= ఈ గుర్రంతో; 
అశ్వమేధంబు+చేసి= అశ్వమేధం అనే యాగాన్ని చేసి; సగరుండు= సగరుడు; కృత+అర్భుండు+అగున్‌= ధన్యుడు కాగలడు; 
నీ, పౌత్రుండు+అగు= నీ మనుమడగు; భగీరథుచేతన్‌= భగీరథుడి చేత; తేరం బడియెడు= తేబడే; గంగా జల+ఓఘంబులన్‌+ 
చేసి= గంగా నది యొక్క నీటి వెల్లువల చేత; సంసిక్తులు+ఐ= తడుపబడిన వారై) సగరసుతులు= సగరుడి కొడుకులు; 
స్వర్గగతులు+అగుదురు= స్వర్గలోకానికి వెళ్తేవారవుతారు; సముద్రంబు= సము(ద్రం; సంపూర్షంబు+అగున్‌= నీటితో నిండినట్టిది 
కాగలదు; అనినన్‌= అని చెప్పగా; అంశుమంతుండు= అంశుమంతుడు; సంతుష్టుండు+ఐ= సంతోషించినవాడై; కపిల 
(ప్రసాదంబునన్‌= కపిల మహర్షి అనుగ్రహం వలన; అశ్వంబున్‌+తెచ్చి= గుర్రాన్ని తోడ్కొని తెచ్చి; సగరునకు+ఇచ్చి= 
సగరుడికి సమర్పించి; కపిలు, వచనంబున్‌+ఎటింగించిన= కపిలుడి మాటలను తెలుపగా; సగరుండును= సగరుడున్నూ; 
పుత్ర శోకంబు+ఉడిగి= కొడుకుల మరణంవలన ఏర్పడిన దుఃఖాన్ని విడిచి; అశ్వమేధంబు+చేసి= అశ్వమేధయాగాన్ని చేసి; 
సముద్రున్‌= సము(ద్రుడిని; తనకున్‌= తనకు; పుత్రున్‌+కాన్‌= కొడుకుగా; కల్పించినన్‌= ఏర్పరచుకొనగా; అది మొదలు= 
అప్పటినుండి; సము[ద్రంబు= సముద్రం; సాగరంబు+నాన్‌+పరలెన్‌= “సాగరం” అని పిలువబడింది; ఇట్టు= ఈ విధంగా; 
సగరుండు= సగరుడు; పెద్దకాలంబు= చాలా కాలం; రాజ్యంబు+చేసి= (ప్రభుత్వం నెరపి; నిజ రాజ్య భారంబు= తనదైన 
రాజ్యాన్ని పరిపాలించే బరువును; అంశుమంతునందు= అంశుమంతుడిపై; సమర్పించి= మోపి; చనినన్‌= వెళ్ళగా 
(వానప్రన్థాశ్రమానికై అడవికి పోగా). 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 377 


తాత్పర్యం: అంతమాత్రమే కాదు. నీచేత తేబడిన గుర్రంతో సగరుడు అశ్వమేధయాగం చేసి ధన్యుడు కాగలడు. 
నీ మనుమడు భగీరథుడు తెచ్చే గంగనీటివెల్లువచేత తడిసినవారై సగరుడి కొడుకులు స్వర్గలోకానికి పోగలరు. 
సముద్రం నీటితో మళ్ళీ నిండగలదు'- అని చెప్పగా, అంశుమంతుడు సంతోషించి, కపిలమహర్షి దయవలన 
లభించిన యాగాశ్వాన్ని సగరుడికి సమర్పించి, కపిలుడు చెప్పిన మాటలు నివేదించాడు. సగరుడుకూడ కొడుకుల 
మరణంచేత ఏర్పడిన దుఃఖాన్ని మరచి, అశ్వమేధయాగం చేసి, సము[ద్రుడిని తన పుత్రుడిగా స్వీకరించాడు. 
నాటినుండి సము[ద్రం 'సాగరరి అని పిలువబడసాగింది. ఈ విధంగా సగరుడు చాలకాలం ప్రజాపరిపాలన 
కొనసాగించి, చివరకు రాజ్య భారాన్ని అంశుమంతుడిపై మోపి, తాను వాన'ప్రన్హాశమాన్ని స్వీకరించి అడవికి 
వెళ్ళిపోయాడు. 


తే. తన పితామహునట్టుల ధరణి యేలి ।; యంశుమంతుండు నిజపుత్తుం డగు దిలీపు 
నందు రాజ్యభారము. బూన్ది యఖిల లోక । పూజితుండు దపోవనంబునకు. జనియె. 72 


ప్రతిపదార్థం: తన పితామహున్‌+అట్టుల= తన తాతగారి వలె; అంశుమంతుండు= అంశుమంతుడు; ధరణి+ఏలి= 
భూమిని పరిపాలించి; నిజ పుత్రుండు+అగు= తన కొడుకైన; దిలీపునందు= దిలీపుడిపై; రాజ్య భారమున్‌= ప్రభుత్వం యొక్క 
బరువును; పూన్సి= మోపి; అఖిల, లోక్క, పూజితుండు= సమస్తలోకాలచేత ఆరాధించబడిన వాడు, (ఆ అంశుమంతుడు); 
తపో వనంబునకున్‌= (తపస్‌+వనంబునకున్‌్‌= తపస్సు చేసికొనే అడవికి; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: అంశుమంతుడు కూడ, తన తాతగారి వలెనే ప్రజానురంజకంగా రాజ్యాన్ని పరిపాలించి, తన కొడుకైన 
దిలీపుడిపై ప్రభుత్వ భారాన్ని మోపి, సమస్త లోకాలచేత ఆరాధించబడిన తాను వానప్రస్థాశ్రమం స్వీకరించి, తపస్సు 
చేసికొనేందుకు అడవికి వెళ్ళాడు. 


వ. _ దిలీపుండును దన పితామహులైన సాగరు లధోగతులు గాకుండ గంగావతరణంబునందు యత్నంబుసేసి 
యశక్తుందై. 73 


ప్రతిపదార్థం: దిలీపుండును= దిలీపు డనే మహారాజు సైతం; తన పితామహులు+ఐన= తన తాతలైన; సాగరులు= సగరుడి 
కొడుకులు; అధస్‌+గతులు= అధోగతులు= అధో లోకాలకు పోయేవారు; కాకుండ; గంగా+అవతరణంబునందున్‌= గంగ 
క్రిందికి దిగేటట్టు చేయటంలో, (గంగ భూమిపై అవతరించటంలో); యత్నంబు+చేసి= కృషి చేసి; అశక్తుండు+ఐ= శక్తి 


చాలనివాడై. 


తాత్సర్యం: దిలిపమహారాజు తన తాతగారైన సగరుడి కొడుకులు అధమలోకాలకు పోకుండ గంగను భూలోకానికి 
అవతరింపజేయటానికై కృషి చేశాడు. కాని, అతడి శక్తి అందుకు చాలలేదు. 


చ. ప్రథితయశున్‌ సుతుం బడసె భారసహిష్ణు మహారథున్‌ భగీ 
రథుండను చక్రవర్తి నపరాజితతేజు నిజాన్వవాయదు 
ప్పథవినివర్తకున్‌ సకలపార్టివజైత్రు మదోద్దతాసుహృ 
న్మథను సురాపగానయసమర్థ తపోగుణయుక్తు నుత్తమున్‌. 74 


378 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ప్రథిత యశున్‌= ప్రసిద్ధమైన కీర్తి కలవాడిని; భార సహిష్టున్‌= బరువును నహించేందుకు ఇష్టపడేవాడిని; 
మహారథున్‌= గొప్ప తేరుపై ఎక్కి పదకొండు వేలమంది విలుకాండ్రతో పరాక్రమంతో యుద్దం చేయగల వీరుడిని; 
భగీరథుండు+అను చకక్రవర్తిన్‌= భగీరథుడు అనే పేరుగల రారాజును; నిజ+అన్వ్నవాయ దుష్పథ వినివర్తకున్‌= తనయొక్క 
వంశాన్ని దుర్గతినుండి వెనక్కు మరలించ గలిగిన వాడిని; సకల పార్థివ బైత్రున్‌= అందరురాజులను జయించే వాడిని; 
మద+ఉద్దత+అసుహృత్‌+మథనున్‌= గర్వంచేత విజ్బంభించిన శత్రువులను నిర్జించేవాడిని; సుర+ఆపగా+అనయ సమర్థ 
తపస్‌+గుణ యుక్తున్‌= దేవలోకంలోని నదిని తీసికొని రావటానికి తగిన సామర్థ్యం గల తపస్సు అనెడి లక్షణంతో కూడిన 
వాడిని; ఉత్తమున్‌= మంచివాడిని; సుతున్‌= కొడుకును; అపరాజిత తేజు= అపజయ మెరుగని తేజస్సు కల వాడిని; పడసెన్‌= 
పొందాడు. 


తాత్పర్యం: ఆ దిలీపమహారాజు భగీరథు డనే కుమారుడిని పొందాడు. భగీరథుడు గొప్ప యశస్సును ఆర్టించినవాడు. 
ఎన్ని కష్టాలనైనా భరించేందుకు వెనకాడని చిత్తప్రవృత్తి కలవాడు. రథంపై అధివసించి పరాక్రమంతో వేలకొలది 
వీరులను ఎదిరించ గలిగిన మహావీరుడు, ఎందరో రాజులను సామంతులుగా చేసి రాజ్యం చేసిన చక్రవర్తి అపజయ 
మెరుగని తేజస్వి, తన వంశాన్ని దుర్గతినుండి కాపాడగల సమర్ధుడు, సకల రాజులను జయించినవాడు, గర్వంతో 
విజృంభించే శత్రువుల ఉక్కడగించేటటువంటివాడు, దేవనదియైన గంగను భూమిపైకి తీసికొనిరాగల సామర్యంతో 
కూడిన తపోమహిమ కలవాడు. ఉత్తముడు. 


వ. ఆ భగీరథు నపారభూభారధురంధరుం జేసి దిలీపుండు తపోవనంబున కరిగిన. 75 


ప్రతిపదార్థం: ఆ భగీరథున్‌= ఆ భగీరథుడిని; అపార భూ భార ధురంధరున్‌+చేసి= హద్దులేని అనగా అంతులేని భూరాజ్యం 
యొక్క బరువు మోయగలవాడినిగా - అనగా పరిపాలించేవాడినిగా చేసి; దిలీపుండు= దిలీపుడు; తపస్‌+వనంబునకు= 
తపోవనంబునకు= తపస్సు చేసికొనేందుకు అనువైన అడవికి; అరిగినన్‌= వెళ్ళగా. 


తాత్పర్యం: ఆ భగీరథుడిని సువిశాల రాజ్యభారాన్ని భరించే వాడినిగా చేసి, దిలీపుడు తపస్సు చేసికొనేందుకై వాన 
ప్రస్థాన్ని స్వీకరించి అడవికి వెళ్లిపోయాడు. 


తే...  కపిలుకోపాగ్ని. జేసి సాగరులు గ్రాగి । రనియు గతి6 గానకున్నవా రనియు నెటింగి, 
వారలకు హిత మొనరింప వగచి గంగ6 | దేరం గడంగె వీరుండు భగీరథుండు. 76 


ప్రతిపదార్థం: కపిలు, కోప+అన్నిన్‌+చేసి= కపిల మహర్షి యొక్క కోపం అనే అగ్నిచేత; సాగరులు= సగరుడి కొడుకులు; 
'క్రాంగిరి= మండిపోయారు; అనియు= అనిన్నీ; గతిన్‌= ఉత్తమలోకాన్ని చేరేదారి; కానక+ఉన్నవారు= తెలియని సితిలో ఉన్నారు; 
అనియున్‌= అనిన్నీ; ఎటిం౧= తెలిసికొని; వారలకు= ఆ సాగరులకు; హితము= మేలు; ఒనరింప= చేసేందుకు, చేయటానికి; 
వగచి= ఆలోచించి; వీరుండు= పరాక్రమం కలవాడు; భగీరథుండు= భగీరథుడు; గంగన్‌= గంగను; తేరన్‌= తెచ్చేందుకు, 
(తేవటానికి); కడంగన్‌= పూనుకొన్నాడు. 


తాత్పర్యం: కపిలమహర్షి ఆగ్రహ మనే అగ్నికి సగరుడి కొడుకులు ఆహుతిఅయి, ఉత్తమ లోకాలకు పోలేకుండా 
ఉన్నట్టు తెలిసికొని, వారికి మేలు చేసేందుకు ఆలోచించి, భూలోకానికి గంగను దింపటానికై మహావీరుడైన 
భగీరథుడు పూనుకొన్నాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 379 


వ. ఇట్లు భగీరథుండు గంగావతరణంబునందు. గృతనిశ్చయుండై యరిగి బహువిధాకార ధాతుమంతంబులైన 
యుత్తుంగశ్యంగంబులను, జలభర వినవ్రు ప్రబల బలాహక వ్యూహ సంఛాదిత శ్యామాయమానంబులైన 
తుహినస్టలంబులను, సిద్ద విద్యాధరగంధర్వ గీర్వాణ మిథునసంసేవ్యమానంబులైన నానారత్న 
కందరంబులను, శుకపిక పారావత శుక్తాపాంగ సారంగ శతపత్ర పుత్ర ప్రియ దాత్యూహ వ్యూహ శబ్ద 
శబ్బాయమానంబులైన తరువనరేఖలను, సింహ శరభ శార్రూల శుండాల గోలాంగూల 
కోలాహలాన్వితంబులైన గుహా గహ్వరంబులనుం జేసి రమణీయ భయానకంబైన హిమవత్ప్సర్వతంబున. 77 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; భగీరథుండు= భగీరథుడు; గంగా+అవతరణంబునందున్‌= గంగను భూమిపై అవతరింప 
చేయటంలో; కృత, నిశ్చయుండు+ఐ= చేయబడిన నిశ్చయం కలవాడై, (స్థిర నిర్ణయాన్ని గైకొన్నవాడై); అరిగి= వెళ్లి బహు 
విధ+ఆకార ధాతుమంతంబులు+ఐన= పెక్కు రకాలైన ఆకృతులుగల, మణి (శిల) గైరికాది శైల పదార్థాలు కలవియున్నూ 
అయిన; ఉత్తుంగ శృంగంబులను= మిక్కిలి ఎత్తైన కొండకోనలను; జలభర, వినమ్ర, ప్రబల, బలాహక, వ్యూహ, సంఛాదిత, 
శ్యామాయమానంబులు+ఐన= నీటియొక్క బరువుచేత వంగిన పెద్దపెద్ద మబ్బులగుంపులచేత కప్పబడి నల్లనైన; తుహిన, 
స్టలంబులను= మంచు ప్రదేశాలను; సిద్ధ, విద్యాధర, గీర్వాణ, మిథున, సంసేవ్యమానంబులు+ఐన= సిద్దులు విద్యాధరులు, 
గంధర్వులు, గీర్యాణులు అయిన దేవతా జాతులలోని స్త్రీ పురుషుల జంటలచేత సందర్శించబడునట్టివైన; నానా, రత్బ, 
కందరంబులను= పెక్కు రత్నాలు గల గుహలను; శుక్క పిక్క పాఠావత, శుక్షాపాంగ సారంగ, శతపత్ర పుత్ర, ప్రియ, 
దాత్యూహ, వ్యూహ, శబ్ద, శబ్బాయ మానంబులు+ఐన= చిలుకలు, కోయిలలు, పావురాలు, తెల్లని (క్రీగంటి చూపులు గలలేళ్ళు, 
కొదమ నెమళ్ళకు ప్రియమైన వానకోయిలల సముదాయాలయొక్క ధ్వనులచేత ప్రతిధ్వనించబడుతున్న; తరు, వన, రేఖలను= 
చెట్ల గుంపుల వరుసలను; సింహ, శరభ, శార్జూల, శుండాల, గోలాంగూల, కోలాహల+అన్వితంబులు+ఐన= సింహాలచేత, 
శరభాలచేత (మీగండ్ర మెకాలచేత), పెద్దపులులచేత, ఏనుగులచేత, కొండముచ్చులచేత చేయబడే కలకల ధ్వనులతో కూడిన; 
గుహా, గహ్యరంబులనున్‌= పర్వత బిలాలను; చేసి= కలిగి ఉండటం వలన; రమణీయ భయానకంబు+ఐన= అందంతో 
పాటు భయాన్ని కలిగించేటటువంటి; హిమవత్‌+పర్వతంబునన్‌= మంచుమలయందు, హిమాలయ పర్వతంలో. 


తాత్సర్యం: ఈవిధంగా భగీరథుడు గంగానదిని దివినుండి భువికి దింపటానికి స్థిరమైన సంకల్పాన్ని ఏర్పరచుకొన్నవాడై 
హిమాలయ పర్వతానికి వెళ్ళాడు. ఆ మంచుకొండ, అనేక విధాలైన శైలద్రవ్యాలు గల ఎత్తైన శిఖరాలతో, నీటి 
బరువుతో వంగిన పెనుమబ్బు దొంతరలతో ఆవరించబడటంచేత నల్లనైన మంచు ప్రదేశాలలో సిద్దులు, సాధ్యులు, 
విద్యాధరులు, గంధర్వులు, గీర్యాణులు అనే తెగలకు చెందిన ప్రీ పురుషుల జంటలు విహరించేటటువంటి 
రతమయాలైన గుహలతో, చిలుకలు, కోకిలలు, పావురాలు, తెల్లనైన వాల్గంటి చూపులు గల లేళ్ళు, కొదమ నెమిళ్ళు, 
వాటికి ప్రీతిని కలిగించే వానకోకిలల గుంపులు చేసే ధ్వనులతో ప్రతిధ్వనించే చెట్ల వరుసలతో, సింహాలు, శరభాలు, 
పెద్దపులులు, ఏనుగులు, కొండముచ్చులు చేసే కోలాహల ధ్వనులతో అందంతో పాటు భయాన్ని రేకెత్తించేటటు 
వంటిదిగా విలసిల్దుతూ ఉంది. 


చ. సతతకృతోపవాసముల శాకఫలోదకమూలపారణ 
వ్రతముల దేవపూజల నపారజపంబులంేసి నిష్టతో 
నతులతపంబు సేసె నమరాపగ నుర్వికిం దెచ్చు వేడ్కతో 
ధృతియుతుండై దిలీపకులదీపుండు దివ్యసహస్రవర్షముల్‌. 78 


380 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: దిలీప కుల దీపుండు= దిలీపుడి వంశాన్ని వెలిగించేటటువంటివాడు అనగా భగీరథుడు; ధృతి యుతుండు+ఐ= 
పూనికతో కూడినవాడై; అమర+ఆపగన్‌= దేవగంగను; ఉర్వికిన్‌= భూమికిన్‌; తెచ్చు= తీసుకొని వచ్చే; వేడ్కతోన్‌= అభిలాషతో; 
దివ్య, సహ(స్ర వర్షముల్‌= దేవమానంలో వేయి ఏళ్ళు; సతత కృత+ఉపవాసముల= ఎల్లప్పుడు ఆచరించే ఉపవాస దీక్షలతో; 
శాక, ఫల+ఉదక, మూల, పారణ, [వ్రతములన్‌= ఉపవాసం చేసిన మరునాడు ఆకుకూరలు, పళ్ళు, నీళ్ళు, వేళ్ళు మాత్రమే 
తినేటటువంటి నియమాలతో; దేవ పూజలన్‌= దేవతలను ఆరాధించటంలో; అపార, జపంబులన్‌+చేసి= మితిలేని మంటత్రావృత్తులు 
చేయటంలో; నిష్టతో= మిక్కిలి దీక్షతో; అతుల తపంబు+చేసెన్‌= సాటిలేని తపస్సు చేశాడు. 


తాత్పర్యం: దిలీపవంశానికి దీపం వంటి వాడైన భగీరథుడు, గొప్ప పూనిక కలవాడై ఆ హిమవత్ప్సర్వతంలో 
దేవమానంలో వేయేళ్ళు దీక్షతో గంగానదిని దివినుండి భువికి దింపటానికై కటిక ఉపవాసాలు చేస్తూ, ఉపవాసం 
ముగిసిన మర్షాడు ఆకుకూరలు, పళ్ళు, నీళ్ళు, వేళ్ళు మాత్రమే భుజించి దేవతలను అర్చిస్తూ, మంత్రాలను ఆవృత్తి 
చేస్తూ సాటిలేని తపస్సు చేశాడు. 

వ. ఆభగీరథు తపంబునకు మెచ్చి గంగాదేవి ప్రత్యక్షంబై'నీ యిష్టంబు సెప్పు' మనినం గృతాంజలియై యిట్లనియె. 79 
ప్రతిపదార్థం: ఆ భగీరభు తపంబునకు= ఆ భగీరథుడు చేసిన తపస్సుకు; మెచ్చి= ్రీతిచెంది; గంగాదేవి= గంగాదేవి; 


(ప్రత్యక్షంబు+ఐ= సాక్షాత్కరించి; నీ ఇష్టంబు= నీ కోరిక; చెప్పుము+అనినన్‌= చెప్పుమని అడుగగా; కృత+అంజలి+ఐ= 
కూర్చబడిన దోయిలి కలవాడై, అనగా దోసిలి ఒగ్గి నమస్కరించినవాడై; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్సర్యం: ఆ భగీరథుడు చేసిన కఠోరతపస్సుకు ప్రీతి చెంది గంగాదేవి సాక్షాత్కరించి, నీకు ఇష్టమైన కోరిక 
కోరుకొమ్మని అడుగగా, అతడు అంజలి ఘటించి నమస్కరించి ఇట్లా పలికాడు. 


సీ,  'తపనతేజుందైన కపిలుకోపంబున । గతజీవులై పుణ్యగతులయందు 
నిహతులై మత్పితామహు లున్నవారు; నీ । దగు పుణ్యజలముల సగరసుతులు 
సిక్తులై స్వర్గానుభుక్తి. బ్రాపింతురు । గావున దేవి! యిద్దేవపథము 
నందుండి వసుమతి కొందంగ6 జనుదేర ।; వలయు నావుడు 'మహీవలయమునకు 


ఆ. నేను వచ్చునపుడు నా నిరంతర జలౌ । ఘంబు దాల్ప నీలకంఠు. డోపుం 
గాని యొరులు దాల్వంగా నోప; రయ్యుమా । నాథుకరుణ6. బడయు నన్ను! దాల్ప 80 


ప్రతిపదార్థం: తపనతేజుండు+ఐన= సూర్యుడి యొక్క తేజస్సు కలవాడైన; కపిలు, కోపంబున= కపిల మహర్షి ఆగ్రహం 
చొప్పున; గతజీవులు+ఐ= పోయిన ప్రాణాలు కలవారై; పుణ్యగతుల+అందు= పుణ్యమార్లాలలో; నిహతులు+ఐ= దెబ్బతిన్నవారై; 
మత్‌+పితామహులు= నా తాతలు; ఉన్నవారు= ఉన్నారు; నీదు+అగు= నీదైన; పుణ్యజలములన్‌= పుణ్యం చేకూర్చే జలాల 
చేత; సగరసుతులు= సగరుడి కొడుకులు; సిక్తులు+ఐ= తడుపబడినవారై: స్వర్గ+అనుభుక్తిన్‌= స్వర్గాన్ని అనుభవించే స్థితిని; 
'ప్రాపింతురు= పొందుతారు; కావున= కాబట్టి; దేవి!= ఓ గంగా దేవీ! ఈ+దేవ పథమునందుండి= ఈ దేవతల మార్గం 
నుండి; వసుమతికి= భూమికి; ఒందంగన్‌= ఒప్పునట్టు; చనుదేర వలయు= రావలసింది; నావుడు= అని చెప్పగా; 
మహీవలయమునకున్‌= భూమండలానికి; నేను, వచ్చునపుడు= నేను దిగి వచ్చేటప్పుడు; నా నిరంతర జల+ఓఘంబు+తాల్పన్‌= 
ఎడతెగని నా నీటి సమూహాన్ని (వెల్లువను) ధరించేందుకు; నీలకంఠుండు+ఓపున్‌= నల్లనికంఠం కల శివుడు తాళగలడు; 
కాని= కాని; ఒరులు= (ఆ శివుడు తప్ప) ఇతరులు; తాల్పంగాన్‌+*ఓపరు= ధరించ శక్తులు కారు; ఆ+ఉమా నాథు= ఆ 
పార్వతీపతి యొక్క; కరుణన్‌= దయను; నన్నున్‌+తాల్చ= నన్ను ధరించేందుకు; పడయు= పొందుము. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసను 381 


తాత్పర్యం: 'సూర్వుడి వంటి తేజస్సు కల కపిల మహామునిఆ(గ్రహానికి గురియై మరణించి పుణ్యగతుల చెందకుండా 
నా తాతలు అల్హాడి పోతున్నారు. నీ పుణ్యజలాల మహిమచేత సగరపుత్రులు స్వర్గలోకాన్ని పొందగలరు. కావున 
ఓ గంగాదేవీ! నీవు ఈ దేవమార్గంనందుండి భూమండలానికి దిగి రావాలని నా ప్రార్ధన అని భగీరథుడు గంగను 
(ప్రార్థించాడు. అంత ఆ గంగాదేవి 'నేను దివినుండి భువికి దిగి వచ్చేటప్పుడు ఎడతెగని నా నీటి వెల్లువను 
భరించజాలువాడు ఆ పరమేశ్వరు డొక్కడే. శివుడికి తప్ప ఇతరులు ఎవరికీ అది సాధ్యం కాదు. కావున నీవు 
ముందు ఆ పార్వతీపతిదయ చూరగొని నన్ను భరించటానికి అతడిని ప్రసన్నుడిని చేసికొనుము”. 


వ. అనిన గంగాదేవివచనంబున౦. గైలాసంబున కరిగి, భగీరథుండు భగవంతు నంతకాంతకు నీశ్వరుగుటించి 
పెద్దకాలంబు తపంబు సేసిన, నీశ్వరుండు వానికి సన్నిహైతుండయి 'నీవు భూలోకంబునకు గంగావతరణంబు 
సేయు; మేను గంగ ధరియించెది ననిన భగీరథుండు వెండియు గంగ నారాధించిన నాతనికిం గరుణించి.81 


ప్రతిపదార్థం: అనిన= అని చెప్పగా; గంగాదేవి వచనంబునన్‌= గంగాదేవి మాట ప్రకారం; భగీరథుండు= భగీరథుడు; 
కైలాసంబునకు+అరిగి= శివుడి నివాసమైన కైలాసానికి వెళ్ళి భగవంతున్‌= దేవుడైనవాడిని; అంతక+అంతకున్‌= అంతకుడిని 
(యముడిని అంతమొందించిన వాడిని; ఈశ్వరు= శివుడిని; గుజించి= కూర్చి; పెద్ద కాలంబు= చాలాకాలం; తపంబు+చేసినన్‌= 
తపస్సు చేయగా; ఈశ్వరుండు= శివుడు; వానికి= అతడికి- ఆ భగీరథుడికి; సన్నిహితుండు+ఐ= దగ్గరకు వచ్చినవాడై; నీవు; 
భూలోకంబునకున్‌= భూమిపైకి; గంగా+అవతరణంబు+చేయుము= గంగ దిగేటట్టు చేయుము; ఏను= నేను; గంగ= 
గంగను; ధరియించెదన్‌= ధరిస్తాను; అనినన్‌= అని చెప్పగా; భగీరథుండు= భగీరథుడు; వెండియు= మళ్ళీ; గంగన్‌+ఆరాధించినన్‌= 
గంగను అర్భించగా; ఆతనికిన్‌= ఆ భగీరథుడిపై; కరుణించి= దయచూపి. 


తాత్పర్యం: అని చెప్పగా, గంగాదేవి మాటచొప్పున భగీరథుడు కైలాసానికి వెళ్ళి, భగవంతుడైన ఈశ్వరుడినిగురించి 
చాలాకాలం కఠోరతపస్సు చేశాడు. ఈశ్వరుడు భగీరథుడి తపస్సుకు మెచ్చి అతడికి ప్రత్యక్షమై, 'నీవు గంగాదేవిని 
దివినుండి భువికి అవతరింపజేయుము; నేను గంగను ధరించగలను” అని ఆనతిచ్చాడు. భగీరథుడు మళ్ళీ గంగను 
అర్చించాడు. అంతట గంగాదేవి భగీరథుడిని కరుణించింది. 


మ. _ ఇలకున్‌ గంగ తరంగసంగతులతో నేతెంచె నాశాంతరం 
బులు నాకాశము. గప్పుచుం దగ మహాభూత ప్రపంచంబుతో. 
జెలువై యుండంగ దాని నీశ్వరుండు దాల్లెన్‌ సంగతోత్తుంగ పిం 
గళజూటాగ్రమునందు. బద్మదళసంకాశంబుగా లీలతోన్‌. 82 


ప్రతిపదార్థం: ఇలకున్‌= భువికి; గంగ= గంగానది; తరంగ, సంగతులతోన్‌= అలల కలయికలతో; ఆశా+అంతరంబులున్‌= 
దిక్కుల మధ్యభాగాలు; ఆకాశమున్‌= ఆకాశాన్ని; కప్పుచున్‌= (క్రమ్ముతూ; మహాభూత ప్రపంచంబుతోన్‌= గొప్ప ప్రాణికోటుల 
సముదాయంతో; చెలువు+ఐ+ఉండంగన్‌= విలసిల్దుతుండగా; తగన్‌= జఒప్పునట్టుగా; ఏతెంచెన్‌= వచ్చింది; దానిన్‌= ఆ 
గంగను; ఈశ్వరుండు= శివుడు; సంగత+ఉత్తుంగ, పింగళ జూట+అగ్రమునందున్‌= చక్కగా పొసగి ఉన్నదీ; ఎత్తైనదీ, 
గోరోజనం రంగు కలదీ అయిన జడముడి చివరి భాగంలో; పద్మ దళ సంకాశంబుగాన్‌= తామరపువ్వురేకుతో సరిపోలేటట్టుగా; 
లీలతోన్‌= వినోదంగా; తాల్ఫెన్‌= ధరించాడు. 


382 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: గంగానది, అలల కలయికలతో ఆకాసాన్నీ, దిగంతరాలనూ కప్పుతూ భూమిపైకి వచ్చింది. గొప్ప 
'ప్రాణికోటుల సమూహాలతో శోభిల్లేటటువంటి ఆ గంగను శివుడు తన ఎత్తైన గోరోజనం రంగు కల జటాజూటం 
"పైభాగాన తామరపూరేకు పోలికగా విలాసంగా ధరించాడు. 


విశేషం: ఈ పద్యం గంగావతరణ వర్షన. నన్నయ ఈ పద్యానికి ముందు వచనాలనూ సీసపద్యాన్నీ వ్రాశాడు. గంగావతరణ 
వర్షనకై ఛందస్సు మార్చి మత్తేభపద్యాన్ని కూర్చాడు. సందర్భానికి అనువుగా ఛందస్సు మార్చి వాడే పద్దతి తెలుగులో 
నన్నయనాటి నుండి నేటివరకూ కొనసాగుతున్నది. ఇటువంటి ఛందోవైవిధ్యం సంస్కృతవాజ్మ్యయంలోకాని, ప్రపంచంలో 
పెక్కు సారస్వతాలలో కాని కనిపించదు. ఛందో వైవిధ్య ప్రయోగం తెలుగుకవితకు గల విశిష్టత. ఈ పద్యంలో బిందు పూర్వక 
గకార ప్రయోగ పౌనఃపున్యం దీర్చ సంస్కృత సమాస పునరావృత్తి అనిర్వచనీయమైన దివ్యానుభూతిని అందిస్తున్నది. ఇది 
సహృదయ హృదయైక వేద్యం. నన్నయకవితాశిల్పానికి అంతర్భాగమైన అక్షరరమ్యతకూ, ప్రసన్నకథాక వితారయుక్తికీ ఈ 
పద్యం ఉదాహరణప్రాయం. 


సీ. సుర ముని సిద్ద బేదరవరుల్‌ వచ్చి య | చైరువంది చూడంగ హరుశిరంబు 
నందుండి భువనైకవందిత సురనది।; ధరణీతలంబున కరుగుదెంచి 
కలహంసగతియు నిర్మలఫేనహాసంబు । నాకీర్ణ మీనవిలోకనములు 
నాలోల పవన వాచాలిత కల్లోల । లసితమృదూక్తులు నెసంగుచుండ 


తే. బ్రీతితో భగీరథుం డను దూతచేత । నీతయై మహామునిపరిపీత రిక్త 
మగు సరిత్పతి. గూడి, యాసగరజులకు । హితముగా దాని నించె నాతతజలముల. 83 


ప్రతిపదార్హం: సుర, ముని, సిద్ధ, ఖేచర వరుల్‌= దేవతలు, మునులు, సిద్దులు ఆకాశంలో సంచరించే వారిలో శ్రేష్టులు; వచ్చి= 
వచ్చి; అచ్చెరువు+అంది= ఆశ్చర్యం చెంది; చూడంగన్‌= దర్శించగా; హరు శిరంబు నందుండి= శివుడి తలపై నుండి; 
భువన+ఏక వందిత= జగత్తులోని ప్రజలందరిచేత ముఖ్యంగా ఆరాధించబడిన; సుర నది= వేలుపుటేరు, గంగానది; ధరణీ 
తలంబునకున్‌= భూమిపైభాగానికి; అరుగుదెంచి= వచ్చి; కలహంస, గతియు= రాజహంస నడకయున్నూ; నిర్మల మేన 
హాసంబున్‌= స్వచ్చమైన నురుగు అనే నవ్వు; ఆకీర్ష మీన, వితోకనములు= చెదరిన చేపలు అనే చూపులు; ఆలోల, పవన, 
వాచాలిత, కల్లోల, లసిత, మృదు+ఉక్తులున్‌= కదిలేటి గాలులచేత మిగుల చప్పుడౌతున్న పెద్ద కెరటూల యొక్క శబ్దాలనెడి 
శోభిల్లే మెత్తని మాటలు; ఎసంగుచుండన్‌= శోభిల్దుతుండగా; ప్రీతితో= సంతోషంతో; భగీరథుండు+అను= భగీరథుడు అనే; 
దూతచేత= సంధానకర్తచేత; నీత+ఐ= వెంటగొనిపోబడేటటువంటిదై;) మహా, ముని, పరిపీత, రిక్తము+అగు= గొప్ప బుషి 
(అగస్త్యుడి) చేత (త్రాగబడి శూన్యమైన; సరిత్‌+పతిన్‌+కూడి= సముద్రుడిని చేరి (సరిత్‌+పతి= నదులకు భర్త= సముద్రుడు); 
ఆ+సగరజులకున్‌= ఆ సగరుడి కొడుకులకు; హితముగా= మేలు కలిగేటట్టుగా; దాని= ఆ సముద్రాన్ని; ఆతత+జలములన్‌= 
విస్తారమైన నీటితో; నించెన్‌= నింపింది. 


తాత్పర్యం: దేవతలు, బుషులు, సిద్దులు మున్నగు (శ్రేష్టలైన ఆకాశసంచారులు వచ్చి ఆశ్ళర్యంతో గంగావతరణాన్ని 
దర్శించారు. శివుడి జటాజూటంనుండి, 'ప్రజలందరిచేత ఆరాధించబడే దేవనది గంగ దివినుంచి భువికి దిగింది. 
కలహంస నడక, స్వచ్చమైన నురుగు అనే చిరునవ్వు, కదిలే చేపలు అనే చూపులు, వీస్తున్న గాలిచేత ధ్వనించే 
కెరటాల సవ్వడులు అనే నర్మభాషణాలు కలదై, సంతోషంతో భగీరథుడు అనే దూత వెంట పెట్టుకుని తీసికొని 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 383 


పోతూఉండగా, అగస్త్య్యమహర్షిచేత త్రాగబడి శూన్యమై ఉన్న సముద్రుడివద్దకు ఆ సగరసుతులకు మేలుచేయటంకొరకు 
పయనమై వెళ్ళి, ఆ సముద్రుడిని విస్తారమైన నీటితో నింపింది. 


విశేషం: అలం: రూపకం. ఇక్కడ గంగానది నాయిక. సరిత్పతియైన సముద్రుడు నాయకుడు. భగీరథుడు సంధానకర్తయైన 
దూత. శృంగార నాయికా లక్షణాలు కలహంసగతి, ఫేనహాసం, మీనవిలోకనాలు, ఆలోల పవన వాచాలిత కల్లోల లసిత 
మృదూక్తులు. రక్తుడైన నాయకుడిని కూడటానికి వెళ్ళే గంగ ఉత్తమనాయిక. సాగరుల సముద్ధరణ ఆమె ధ్యేయం. 


క. _ సాగరులకు సద్దతిగా । సాగరమున కట్లు సలిలసంపూర్ణముగా 
భూగతయైై భాగీరథి । భాగీరథకీర్తి భువనపంక్తుల నించెన్‌. 84 


ప్రతిపదార్థం: సాగరులకు= సగరుడి పుత్రులకు; సత్‌+గతిగాన్‌= మంచి గతి కలిగేటట్టుగా; సాగరమునకు= సముద్రానికి; 
అట్టు= ఆ విధంగా; సలిల సంపూర్షముగా= నీరు నిండేటట్టుగా; భాగీరథి= గంగానది; భూగత+ఐ= భువికి దిగినట్టిదై; 
భాగీరథకీర్తి= భగీరథుడియొక్క యశస్సు; భువనపంక్తులన్‌= పెక్కు లోకాలలో; నించెన్‌= నింపింది. 


తాత్పర్యం: సగరుడి కొడుకులకు పుణ్యగతి కలిగేటట్టుగా, సముద్రానికి నిండా నీరు నిండేటట్టుగా, గంగానది 
భూలోకానికి దిగివచ్చి భగీరథుడి యశస్సును సమస్తలోకాలలో వ్యాపింప చేసింది. 


విశేషం: గంగానది విశ్వజనీన చరితయై దివినుండి భువికి అవతరించింది. గంగకు భాగీరథి అనే పర్యాయపదం ఏర్పడటానికి 
ఉపపత్తిని ఈ పద్యం వెల్లడిస్తున్నది. అందుచేతనే గంగానదిని ప్రజలు పరమపవిత్రభావంతో చూస్తున్నారు. 


వ. అని యిట్లు గంగావతరణంబును, భగీరథు మాహాత్మ్యంబును రోమశుండు సెప్పిన విని ధర్మజుం డనుజ 
సహితుండై యరిగి నందయు నపరనందయును నను మహానదులయందుంగృతస్నానుందై హేమ 
కూటంబున నుపలంబులవలన వెలువడు దహనంబున నాహూతంబులై వచ్చు మేఘంబులను జూచి 
విససయంబంది దాని విధం బడిగిన వానికి రోమశుం డిట్లనియె; 'బుషభకూటంబున బుషభుందడను ముని 
యతికోపనుండై యెవ్వరు వలికిన నపుడె యుగ్రానలాకారుండై యుపలంబులవలన వెలువడు 
మేఘంబులం బిలిచి వారల వారించు; దానంజేసి తపోదాన ధర్మ శమదమరహితులైన జనుల కది 
దురారోహంబు; దేవతలు దేవదర్శనులైన బుషులు నమ్మునిం జూడ వత్తు; రిందు దేవబుషులు యజ్ఞంబు 
సేసిన యజ్ఞభూములందు. గుశాకారంబులయిన దూర్వాంకురంబులు యూపాకారంబులైన వృక్షంబులు. 
గానంబడు' ననిన నా పుణ్యతీర్ధంబున స్నానంబు సేసి యరుగుచున్న ధర్మరాజునకు రోమశుం డిట్లనియె. 85 


ప్రతిపదార్థం: అని= అంటూ; ఇట్ట్లు= ఈ విధంగా; గంగా+అవతరణంబును= గంగ అవతరించటమున్నూ; భగీరథు, 
మాహాత్య్యంబును= భగీరథుడి గొప్పతనాన్ని; రోమశుండు= రోమళశ మహర్షి చెప్పిన విని= చెప్పగా ఆలకించి; ధర్మజుండు= 
ధర్మరాజు; అనుజ సహితుండు+ఐ= తమ్ముళ్ళతో కూడినవాడై; అరిగి= వెళ్ళి, నందయున్‌= నంద అనే పేరుకల; అపర 
నందయునున్‌= అపరనంద అనే పేరుకల; మహానదుల+అందున్‌= గొప్ప నదులలో; కృత+స్నానుండు+ఐ= చేయబడిన 
స్నానం కలవాడై అనగా ఆ నదులలో స్నానం చేసి; హేమకూటంబునన్‌= హేమకూటం అనే పేరుకల పర్వతశిఖరమందు; 
ఉపలంబుల వలనన్‌= రాళ్ళనుంచి; వెలువడు= ఉద్భవించే; దహనంబునన్‌= మంటచేత; ఆహూతంబులు+ఐ= పిలువబడినట్టివై; 


384 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వచ్చు; మేఘంబులన్‌= మబ్బులను; చూచి= దర్శించి; విస్మయంబు+అంది= అచ్చెరువు నొంది, ఆశ్చర్యపడి; దాని 
విధంబు+అడిగినన్‌= దాని రీతిని గురించి ప్రశ్నించగా; వానికిన్‌= అతడికి అనగా ఆ ధర్మరాజుకు; రోమశుండు= రోమశుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; బుషభకూటంబున= బుషభకూటం అనే పర్వత శిఖరంమీద; బుషభుండు+అను= 
బుషభుడు అని పిలువబడే; ముని= బుషి అతికోపనుండు+ఐ= మిక్కిలి కోపం కలవాడై; ఎవ్వరు+పలికినన్‌= ఎవరు 
మాట్లాడినా; అపుడె= ఆ క్షణమందే; ఉగ్ర+అనల+ఆకారుండు+ఐ= భయంకరమైన అగ్ని వంటి రూపం కలవాడై; ఉపలంబుల 
వలనన్‌= రాళ్ళనుండి; వెలువడు= బయటికి వచ్చే; మేఘంబులన్‌+పిలిచి= మబ్బులను ఆహ్వానించి; వారలన్‌= వారిని; 
వారించు= అడ్డగిస్తాడు; దానన్‌+చేసి= అందువలన; తపస్‌+దాన, ధర్మ, శమ, దమ, రహితులు+ఐన= తపం, దానం, ధర్మం, 
అంతరింద్రియ ని[గ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం లేనివారు అయిన; జనులకు= (ప్రజలకు; అది= ఆ బుషభకూటం; 
దుస్‌+ఆరోహంబు= ఎక్కేందుకు సాధ్యం కానిది; దేవతలు= వేల్పులు; దేవ దర్శనులు+అయిన, బుషులున్‌= దేవతల 
సాక్షాత్కారం పొందే మునులు; ఆ+మునిన్‌= ఆ బుషిని; చూడవత్తురు= దర్శించేందుకు వస్తారు; ఇందు= ఇక్కడ, ఇచ్చట; 
దేవ+శబుషులు= దేవ మునులు; యజ్ఞంబు+చేసిన= యజ్ఞం చేసిన; యజ్ఞ భూములందున్‌= యజ్ఞవాటికలలో; కుశ+ 
ఆకారంబులు+అయిన= దర్భల వంటి ఆకారంలో ఉన్న; దూర్వా+అంకురంబులు= గరిక మొలకలును; యూప+ 
ఆకారంబులు+ఐన= యజ్ఞంలో నాటబడే స్తంభాల వంటి రూపాలు కల; వృక్షంబులున్‌= చెట్టున్నూ; కానంబడును+అనినన్‌= 
కనిపిస్తాయి అని చెప్పగా; ఆ+పుణ్య తీర్ణంబునన్‌= పుణ్యాన్ని ఇచ్చే ఆ దివ్య క్షేత్రాన స్నానంబు+చేసి= మునకలు వేసి 
స్నానాలు చేసి ((క్రుంకులిడి); అరుగుచున్న= వెళుతున్న; ధర్మరాజునకు= ధర్మరాజుకు; రోమశుండు+ఇట్టు+అనియెన్‌= 
రోమశుడు ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అంటూ ఈ విధంగా గంగ భూమికి దిగిన కథను, భగీరథభుడియొక్క మహిమను రోమశుడు చెప్పగా 
విని, ధర్మరాజు తన తమ్ముళ్ళతోపాటు ప్రయాణం చేసి నంద, అపరనంద అనే నదులలో స్నానం చేశాడు. 
హేమకూట పర్వతంలోని రాళ్ళనుండి పుట్టే అన్షివలన ఆకర్షించబడి వచ్చే మబ్బులను చూచి పాండవులు ఆశ్చర్యం 
చెందారు. ఆ వింతనుగురించి చెప్పుమని పాండవులు రోమశమహర్షిని (ప్రశ్నించగా అతడు ఈ విధంగా చెప్పాడు: 
'బుషభకూటంలో బుషభుడు అనేటటువంటి ముని మిక్కిలి కోపస్వభావం కలవాడు. ఎవరు ఏమి మాట్లాడినా 
అతడికి కోపం వచ్చి మండిపడి రాళ్ళనుండి వెలువడే మబ్బులను పిలిచి వారిని వారిస్తాడు. అందుచేత తపోదాన 
ధర్మాలు, శమదమాలు లేని వారికి ఆ స్థలం ప్రవేశించ రానిది. దేవతలు, దేవతలను చూచే బుషులు మాత్రమే 
ఆ మునిని సందర్శించటానికి వస్తారు. ఇక్కడ దేవతలు యజ్ఞాలు చేశారు. ఆ యజ్ఞ స్థలాలలో గరికపోచలు దర్భల 
రూపంలో మొలుస్తుంటాయి. అక్కడి చెట్లు యజ్ఞశాలలలోని యూపస్తంభాల వలె ఉంటాయి.” ఆమాటలు విని, ఆ 
పుణ్యక్షేత్రంలో స్నానంచేసి వెళుతున్న ధర్మరాజుతో రోమశుడు మళ్ళీ ఈ విధంగా చెప్పాడు. 


విశేషం: ఆధ్యాత్మిక పురోగమనంలో ప్రాచీన భారతీయ సంస్కృతి తపం, దానం, ధర్మం, శమదమాలకు ఒనగూర్చిన 
'ప్రాముఖ్యానికి ఈ గద్యం పునరుద్దాటనం. పై శజ్జాల విశేషార్ధాలు లోగడ వివరించబడ్డాయి. 
క. “ఇది విశ్వామిత్రుని యా । స్పద; మిది కౌశికి యనంగ బరంగినయది; య 

బ్లది బుశ్యశృ్చంగు6 డను ముని । హ్రది మనవుడు ధర్మతనయు. డమ్ముని కనియెన్‌. 86 
ప్రతిపదార్థం: ఇది= ఈ ప్రదేశం; విశ్వామిత్రుని+ఆస్పదము= విశ్వామిత్రుడి నెలవైన ఆశ్రమం; ఇది; కౌశికి+అనంగన్‌= కౌశికి 
అనే పేరుతో; పరంగిన+అది= శోభిల్లింది; అల్లది= అదుగో అది; బుళ్య శృంగుండు+అను= బుశ్యశ్చంగుడు అనే పేరు 
కల; ముని హ్రదము= బుషియొక్క సరస్సు; అనవుడు= అని చెప్పుగా; ధర్మతనయు.డు= ధర్మరాజు; ఆ+మునికి= ఆ 
బుషియైన రోమశుడితో; అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 385 


తాత్పర్యం: “ఇది విశ్యామిత్రుడు ఉన్న ఆశ్రమం. ఈ నదికి కౌశికి అని పేరు. అదుగో అక్కడ కనిపిస్తున్న సరోవరం 
బుశ్యశ్చంగుడు అనే బుషిది'- అని రోమశుడు చెప్పగా ధర్మరాజు అతడితో ఇట్టా అన్నాడు. 


రోముశుండు ధర్మజునకు బుశ్యశ్చంగుచరిత్రము సెప్పుట (సం. 3-110-6) 


వ. _ 'బుశ్యశృంగుం డను ముని జన్మంబును దచ్చరితంబును వినవలయు; నది యె? ట్లని యడిగిన రోమశుం 
డిట్లనియెం “దొల్లి కశ్యపపుత్తుండగు విభాండకుండను మునివరుం డఖండితబ్రహృచర్యంబునం దపంబు 
సేయుచు నొక్కనాం డొక్క మడువున నీళ్ళాడుచున్న యవసరంబున. 87 


ప్రతిపదార్థం: బుశ్యశ్చంగుండు+అను= బుశ్యశ్చంగుడు అనెడి; ముని జన్మంబును= బుషి పుట్టుకయు; తద్‌+*చరితంబును= 
అతడి వృత్తాంతమును; వినవలయును= ఆలకించవలెను; అది+ఎట్టు+అని+అడిగిన= అది ఎట్లా అని అడుగగా; రోమశుండు= 
రోమశుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; తొల్లి= పూర్వం; కశ్యప పుత్రుండు+అగు= కళ్యపుడి కొడుకైన; 
విభాండకుండు+అను= విభాండకుడు అనే పేరు కలిగిన; ముని వరుండు= బుషి శ్రేష్టుడు; అఖండిత బ్రహ్మచర్యంబునన్‌= 
మొక్కవోని (బబ్రహ్మచర్యంతో; తపంబు+చేయుచున్‌= తపస్సు చేస్తూ; ఒక్కనాండు= ఒకరోజు; ఒక్క మడువున= ఒక 
చెరువులో; నీళ్ళు+శఆడుచున్న= స్నానం చేస్తున్న అవసరంబునన్‌= సమయాన. 


తాత్పర్యం: ధర్మరాజు బుశ్యశ్చంగుడి జన్మవృత్తాంతాన్ని, అతని చరిత్రను, వినాలని ఉన్నదని రోమశుడిని అడుగగా, 
ఆ మహర్షి ధర్మరాజుకు ఇట్టా చెప్పాడు: పూర్వకాలంలో కశ్యపుడి కొడుకు విభాండకుడు అనే మహర్షి మొక్కవోని 
బ్రహ్మచర్యదీక్షతో తపస్సు చేస్తున్నాడు. అతడు ఒకరోజు ఒక చెరువులో స్నానం చేసే సమయాన. 


నిశేషం: బుశ్యశ్చంగరూపానికి బుపష్యశ్చంగుడు అని రూపాంతరమున్నది. అమరకోశాది నిఘంటవుల్లోను పెక్కు రామాయణ 
భారతప్రతుల్లోను రెండు తీరులుగా ప్రయోగించబడింది. 


క. _ సురుచిరసురూపగుణసుం । దరి యూర్వశి యను లతాంగి తద్దర్శనగో 

చర యగుడు నపుడ రేత । స్టలనం బమ్మునికి నయ్యెం గామకృతమునన్‌. 88 
ప్రతిపదార్థం: సురచిరు సురూప, గుణ, సుందరి= మిక్కిలి ప్రకాశమానమైన గొప్ప సౌందర్య లక్షణాలు కల అందగత్తె 
ఊర్వశి+అను= ఊర్వశి అనే పేరు కల; లతా+అంగి= తీగవంటి శరీరం కలది; తద్‌+దర్శన గోచర+అగుడున్‌= అతడి 


కంటికి కన్పించగా; అపుడు+అ= అప్పుడే; ఆ+మునికిన్‌= ఆ మునికి; కామకృతమునన్‌= మన్మథుడి వలన; రేతస్‌+స్థలనంబు= 
వీర్యపాతం; అయ్యెన్‌= అయింది. 


తాత్పర్యం: అతిలోక లావణ్యవతి, నిరతిశయ సౌందర్యరాశి అయిన ఊర్వశి అనే సుకుమారి ఆ బుపికి 
కనిపించింది. వెంటనే ఆ మహర్షి మన్మథవికారానికి లోనయ్యాడు. అతడి వీర్యం జారిపడింది. 


వ. అయ్యమోవువీర్యంబుతో మిశ్రం బయిన జలంబు నొక్కదుప్పిపెంటి ద్రావి గర్జంబు6దాల్చిన నందు 
బుశ్యశృంగుం డను కుమారుండు జన్మించి, తండ్రినిం, దదాశ్రమంబునుంగాని యొండెజటుంగక 
ఘోరతపంబు సేయుచున్నంత. 89 


386 శ్రీనుదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఆ+అమోఘ, వీర్యంబుతోత్‌= ఆ మొక్కవోని రేతస్సుతో; మిశ్రంబు+అయిన= కలిసిపోయిన; జలంబున్‌= 
నీటిని; ఒక్క, దుప్పి, పెంటి= ఒక ఆడుదుప్పి; త్రావి= త్రాగి; గర్భంబున్‌+తాల్చినన్‌= గర్భంధరించగా; అందు= ఆ దుప్పి 
యందు; బుశ్యశ్చంగుండు+అను= బుశ్యశృంగుడు అనేటటువంటి; కుమారుండు= కొడుకు; జన్మించి= పుట్టి; తండ్రినిన్‌= 
తండ్రిని; తద్‌+ఆ(శ్రమంబునున్‌= ఆ ఆశ్రమాన్ని; కాని= తప్ప; ఒండు+ఎజుంగక= వేరొకటి తెలియకుండ; ఘోరతపంబు, 
చేయుచు+ఉన్నంతన్‌= కఠోరమైన తపస్సు చేస్తున్నంతలో. 


తాత్సర్యం: విభాండకుడి రేతస్సుతో కలిసిన నీటిని ఒక ఆడుదుప్పి త్రాగి గర్భం ధరించింది. ఆ దుప్పికి బుశ్య 
శృంగుడు అనే పుత్రుడు జన్మించాడు. ఆ బుశ్యశ్చంగుడు తండ్రిని, అతడి ఆశ్రమాన్ని తప్ప వేరొకటి తెలియక 
మిక్కిలి అమాయకుడుగా కఠోరతపస్సు చేస్తున్నాడు. 


తే. బలియు. డంగాధిపతి రోమపాదు€ డనంగ । ధరణి. బరంగిన వీరుండు దన పురోహి 
తాపరాధకృతమున బ్రాహ్మణులచేత । విడువంబడిన6 దన్మహి కనావృష్టి యయ్యె. 90 


ప్రతిపదార్థం: బలియుండు= బలవంతుడు; అంగ+అధిపతి= అంగదేశానికి రాజు; రోమపాదుండు+అనంగ= రోమపాదుడు 
అనే పేరుతో; ధరణిన్‌= భూమిపై; పరంగిన= విలసిల్లిన; వీరుండు= శూరుడు; తన, పురోహిత+అపరాధ, కృతమునన్‌= తాను 
పురోహితునకు చేసిన అపరాధంవలన; (బ్రాహ్మణులచేత= వి'ప్రులచేత; విడువన్‌+పడినన్‌= విడిచిపెట్టబడటంచేత; తద్‌+మహికి= 
ఆ భూమికి; అనావృష్టి+అయ్యెన్‌= వానలు కురవకపోవటం సంభవించింది. 


తాత్సర్యం: బలవంతుడైన రోమపాదుడు అంగదేశానికి రాజు. ఆ మహావీరుడు పురోహితునకు తాను చేసిన 
తప్పువలన ఆ రాజ్యంలోని విప్రులు ఆ రాజును విడనాడారు. అందుచేత అంగదేశంలో వానలు కురవటం 
మానివేశాయి. 


వ. దానికి వెజచి యాతండు బ్రాహ్మణులం బరమభక్తి నుపాసించి 'యీ యనావృష్టి దోషం బేమి కారణంబున 

నయ్యె? దీనికిం దగిన ప్రతీకారం బెద్ది?” యని యడిగిన, వానికిం బ్రసన్సులై బ్రాహ్మణు లిట్లనిరి. 91 
ప్రతిపదార్థం: దానికి= ఆ అనావృష్టికిి వెజచి= భయపడి; ఆతండు= అతడు- రోమపాదుడు; బ్రాహ్మణులన్‌= విప్రులను; 
పరమభక్తిన్‌= మిక్కిలి భక్తితో; ఉపాసించి= పూజించి; ఈ+అనావృష్టి దోషంబు= ఈ వానలేమి అనే దోషం; ఏమి కారణంబునన్‌= 
ఏ కారణంచేత; అయ్యెన్‌= కలిగింది; దీనికిన్‌= దీనికి; తగిన ప్రతీకారంబు+ఎద్ది= సరిఅయిన విరుగుడు ఏది; అని+అడిగిన= 
అని ప్రశ్నించగా; వానికిన్‌= అతడికి- ఆ రోమపాదుడికి; ప్రసన్నులు+ఐ= సుముఖులై; (బ్రాహ్మణులు= విప్రులు; ఇట్టు+అనిరి= 
ఈ విధంగా చెప్పారు. 


తాత్పర్యం: అనావృష్టికి వెరచి అంగదేశపురాజైన రోమపాదుడు బ్రాహ్మణులను ఆరాధించి, ఏకారణాన దేశంలో 
వానలు కురవటం లేదు? అని అడిగి, దానికి విరుగుడు చెప్పం డని వేడగా బ్రాహ్మణులు ప్రసన్నులై రాజుతో ఇట్టా 
చెప్పారు. 


క. “కడు దర్సితుండని నిన్నున్‌ । విడిచిరి బ్రాహ్మణులు; వారు విడుచుడు నమరుల్‌ 
విడిచిరి; దానన వర్షము । దడసె భవద్దేశమునకు ధరణీనాథా! 92 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసను 387 
ప్రతిపదార్థం: ధరణీనాథా!= ఓ రాజా! కడు= మిక్కిలి; దర్పితుండు+అని= గర్వం కలవాడు అని; నిన్నున్‌= నిన్ను; 
(బ్రాహ్మణులు= విఫ్రులు; విడిచిరి= వదలివేశారు; వారు, విడుచుడున్‌= బ్రాహ్మణులు నిన్ను విడిచిపోవటంచేత; అమరుల్‌= 
దేవతలు; విడిచిరి= (నిన్ను) వదలిపోయారు; భవత్‌+దేశమునకు= నీ దేశానికి; దానన= అందుచేత; వర్షము= వాన; తడసెన్‌= 


ఆలసించింది. 


తాత్సర్యం: 'భూమికి భర్తవైన ఓ రాజా! నీవు చాలా గర్వం కలవాడవని బ్రాహ్మణులు నిన్ను విడిచివేశారు. వారు 
విడవటంచేత దేవతలు కూడా విడిచివేశారు. అందుచేత నీ దేశంలో వానలు కురవటం లేదు. 


ఉ. _ శాంతుండు బుశ్యశ్యంగుండను సన్ముని యున్నయెడన్‌ ధరిత్రికిన్‌ 
సంతతవర్షణం బగు భృశంబుగ; నట్టివరంబు దొల్లి వృ 
త్రాంతకుచే దయం బడసె నమ్ముని; గావున బుశ్యశ్చ్ళంగు వే 
దాంతసువేది రాంబనుపు మంగమహీశ్వర! నీదు నేర్పునన్‌.' 93 


ప్రతిపదార్థం: శాంతుండు= కామ(క్రోధాదులను జయించి శమ ప్రవృత్తితో ఉండేయోగి; బుశ్యశ్చంగుండు+అను= బుశ్యశ్చంగుడు 
అనే పేరుకల; సత్‌+ముని= మంచిబుషి, ఉన్న+ఎడన్‌= ఉన్న చోటులో; ధరిత్రికిన్‌= భూమికి; భృశంబుగన్‌= అధికంగా; 
సంతత వర్షణంబు+అగున్‌= ఎప్పుడూ వానలు కురవటం సంభవిస్తుంది; అట్టి= అటువంటి; వరంబు= వరం; తొల్లి= 
మునుపు; ఆ+ముని= ఆ బుషి వృత్ర+అంతకుచేన్‌= దేవేంద్రుడివలన; దయన్‌= కరుణతో; పడసెన్‌= పొందాడు; కావున= 
కాబట్టి; అంగ మహీ+-ఈశ్వర!= అంగదేశానికిరాజా!; వేదాంత, సు, వేదిన్‌= వేదాంతాన్ని బాగా తెలిసినటువంటి వాడిని; 
బుశళ్యశ్ళంగు= బుశళ్యశ్చంగుడిని; నీదు నేర్పునన్‌= నీ సామర్ధ్యంవలన; రాన్‌+పనుపుము= వచ్చేటట్టుగా చేయవలసింది. 


తాత్పర్యం: ఓ అంగరాజా! శాంత ప్రవృత్తి కల యోగి బుశ్యశ్చంగుడనే మహాముని ఉన్నచోట ఎల్లప్పుడూ వానలు 
మిక్కుటంగా కురుస్తుంటాయి. ఆ మహర్షి అటువంటి వరాన్ని దేవేంద్రుడి దయవలన సంపాదించాడు. కాబట్టి నీ 
సామర్ధ్యంతో ఆ మహామునిని, వేదాంతవేత్తను, అంగదేశానికి రప్పించుము. 


వ. అనిన విని రోమపాదుండు దన చేసిన బ్రాహ్మణావమానంబునకుం దగిన ప్రాయశ్చిత్తంబు. జేసి, బ్రాహ్మణ 
వచనంబున నపుడ బుద్దిమంతులతో విచారించి విదర్ధవేశ్యాంగనలం బిలువంబంచి 'మీనేర్చువిధంబుల 
బుశ్యశృ్చంగుం బ్రబోధించి యిట దోడ్కొనిరం' డని పంచిన. 94 


ప్రతిపదార్థం: అనిన= అని చెప్పగా; విని= విని; రోమపాదుండు; తన చేసిన= తాను చేసిన; బ్రాహ్మాణ+అవమానంబునకున్‌= 
బ్రాహ్మణులకు జరిగిన భంగపాటుకు; తగిన= సరిపోయే; ప్రాయశ్రిత్తంబున్‌+చేసి= దోషనివారణకు నిష్కృతి చేసి; బ్రాహ్మణ 
వచనంబునన్‌= బ్రాహ్మణుల మాట చొప్పున (మాట ప్రకారం); అపుడు+అ= ఆ క్షణమందే; బుద్దిమంతులతో= తెలివికల 
వారితో; విచారించి= యోచించి; విదర్హ, వేశ్యాాఅంగనలన్‌= చతురలైన వేశ్యకాంతలను; పిలువన్‌+పంచి= పిలిపించి; మీ నేర్చు 
విధంబుల= మీనేర్పును ప్రయోగించి ఏ విధంగానైనా; బుశ్యశ్చంగున్‌= బుశ్యశ్చంగుడిని; ప్రబోధించి= (ప్రేరేపించి; ఇటన్‌, 
తోడ్కొని, రండు= ఇక్కడికి తీసికొని రండి; అని+పంచినన్‌= అని నియోగించగా. 


తాత్పర్యం: రోమపాదుడు తాను బ్రాహ్మణులకు చేసిన అవజ్ఞకు తగిన ప్రాయళ్ళిత్తం చేసి, వారు చెప్పినట్టు తెలివి 
గలవారితో కర్తవ్యాన్నిగురించి ఆలోచించి, వేశ్వలలో చతురలు అయిన సుందరీమణులను పిలిపించి 'మీమీ చాకచక్యం 
ఉపయోగించి, ఏ రీతిగా అయినా బుశ్యశ్ళంగుడి మనసు రంజింపచేసి యిక్కడకు తోడ్కొనిరండి' అని నియోగించాడు. 


388 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క. _ ఆ వేశ్యాజను లధికర । సావహభక్ష్యములు విలసదనులేపన మా 
ల్యావళులు. గొనుచు నరిగిరి | నావాశ్రమమునను నమరనారులలీలన్‌. 95 


ప్రతిపదార్థం: ఆ వేశ్యా జనులు= ఆ వేశ్యలసముదాయాలు; అధిక, రస+ ఆవహ, భక్ష్యములు= ఎక్కువ రుచికరాలైన 
ఆహారపదార్థాలు; విలసత్‌+అనులేపన, మాల్య+ఆవళులున్‌= శోభిల్లుతున్నటువంటి, పరిమళిస్తున్నటువంటి మైపూతలు, పువ్వుల 
సముదాయాలు; కొనుచున్‌= పుచ్చుకొని; నావ+ఆ(శ్రమమునను= నావపై నిర్మించిన ఆశమంలో; అమర నారులలీలన్‌= 
దేవతా సుందరీమణుల వలె (అప్పరసలవలె); అరిగిరి= పయనించి వెళ్ళారు. 


తాత్పర్యం: ఆ వేశ్యాంగనలు తమతో మిగుల రుచికరాలయిన ఆహారపదార్థాలను, పరిమళిస్తున్న వివిధ పుష్పాలను, 
అనులేపనాలను, తీసికొని నావపై నిర్మించిన ఆశ్రమంలో అప్పరసవలె పయనించి వెళ్ళారు. 


విశేషం: నవాశ్రమం అంటే క్రొత్తగా నిర్మించిన ఆశమమని బ్రౌణ్య నిఘంటువు చెప్పింది. అయితే నావపై నిర్మించిన 
ఆ(శ్రమమనే అర్ధంలో సంస్కృత మహాభారతం ఆ ప్రయోగాన్ని ప్రయోగించింది. మూలంతో - 'సాతు నవ్యాశ్రమం చక్రే 
రాజకార్యార్థ సిద్దయే, సందేశాచ్చైవ నృపతేః స్వబుద్ధ్యా చైవ భారత' 3.111.1. ఈ శ్లోక తాత్పర్యాని కనుగుణంగా 'నావాశ్రమమునను 
నమరనారులలీలన్‌' అనే పాఠాన్ని స్వీకరించటమైనది. సంశోధిత ప్రతిలోని 'నావాశమమునకు నమరనారులలీలన్‌ అనే 
పాఠంకంటె ఇది సందర్భానికి అనువుగా ఉన్నది. 'పావనునాశ్రమమునకును బణంతులు లీలన్‌, “పావన మగువాని 
నిజతపోవనమునకున్‌ో (ఇందులో యతిభంగం ఉన్నది)- అనే పాఠంతరాలు కూడా ఉన్నాయి. 


వ. అట విభాండకుండును యథాకాలం బగ్నిహోత్రంబు వేల్వం దన పుత్ర బుశ్యశ్ళంగు సమర్పించి, 
వన్యఫలాహరణార్ధంబు వనంబున కరిగిన యవసరంబున నందొక్క జరద్వేశ్య దనకూతు నభినవ యౌవన 
విలాస విభాసిని నమ్మునిపుత్తుపాలికిం బుచ్చిన, దానిం జూచి బుశ్యశృంగుండు సంభ్రమంబున. 96 


ప్రతిపదార్హం: అట= అక్కడ, ఆ ఆశమంలో; విభాండకుండును= విభాండకమునియున్నూ; యథా కాలంబు= తగిన 
సమయంలో; అగ్నిహో(త్రంబు, వేల్వన్‌= అగ్నిని ప్రజ్వలింప చేసేందుకు; తన పుత్రున్‌= తనకుమారుడిని; బుశ్యశ్ళంగున్‌= 
బుశ్యశ్చంగుడిని; సమర్పించి= ఏర్పాటుచేసి, నియోగించి; వన్యఫల+ఆహరణ+అర్థంబు= అడవిలో పళ్ళు తీసికొని వచ్చుటకై; 
వనంబునకు= అడవికి; అరిగిన= వెళ్ళిన; అవసరంబునన్‌= సమయంలో; అందు= అక్కడ; ఒక్క; జరత్‌+వేశ్వ= ముసలి 
బోగంది; తన కూంతున్‌= తన పుత్రికను; అభినవ, యౌవన, విలాస, విభాసినిన్‌= కొత్త యౌవనంయొక్క హొయలుతో 
కులుకుతున్న దానిని; ఆ+ముని, పుత్రు పాలికిన్‌= ఆ బుషి కుమారుడైన బుశ్యశ్చంగుడి వద్దకు; పుచ్చినన్‌= పంపగా; 
దానిన్‌+చూచి= ఆ వేశ్యాపుత్రికను చూచి, బుశ్యశ్చంగుండు= బుశ్యశ్చంగుడు; సంభ్రమంబునన్‌= ఆదరంతో కూడిన 
తొట్రుపాటుతో. 


తాత్పర్యం: ఆ ఆశ్రమంలో విభాండకమహాముని తగినవేళలో అన్నిహోత్రాన్ని రాజుకొనేటట్టు చేయటానికి తన 
కుమారుడైన బుశ్యశ్ళంగుడిని నియోగించి తాను అడవిలో దొరికే పళ్ళు మొదలైనవాటిని తెచ్చేందుకు అడవిలోకి 
వెళ్ళాడు. ఆ అదను కనిపెట్టి ఒక ముసలివేశ్య కొంగ్రొత్త యౌవనపు మిసిమిహోయలుతో కులుకుతున్న పడుచుపిల్ల 
అయిన తన పుత్రికను బుషికుమారుడైన బుశ్యశ్చంగుడికడకు పంపింది. బుశ్యశ్చంగుడు తన దగ్గరకు వచ్చిన 
ఆ లేజవరాలిని చూచి ఆదరంతో కూడిన తత్తరపాటుతో (ఆమెకు స్వాగతసత్కారాలు చేసేందుకై ఎదురువెళ్ళి.) 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసను 389 
బుశ్యశ్చంగుండు వేశ్యను మునికుమారుని(గా భావించుట (సం. 3౩-111-9) 
మధ్యాక్కర. 
“ఎందుండి వచ్చితి బుషికుమార! యే నెన్నండు నిట్టి 
సుందరాకారు మునిసుతు నేం దొల్లి చూచి యెజుంగ 
నిందుండు మీ” వని కృష్ణమృగచర్మకృతకుశాసనము 
నం దుండంగా బనిచె బుషి యను బుద్ది నత్తన్వి6 బ్రీతి. 97 


ప్రతిపదార్థం: బుషికుమార!= ఓ మునిపుత్రా!; ఎందుండి వచ్చితి= ఎక్కడినుంచి వచ్చావు; ఏన్‌= నేను; ఎన్నండున్‌= 
ఎప్పుడున్నూ; ఇట్టి= ఇటువంటి; సుందర+ఆకారున్‌= అందమైన రూపం కలవాడిని; మునిసుతున్‌= బుషి కుమారుడిని; 
తొల్లి= మునుపు; ఏన్‌= నేను; చూచి+ఎయింగన్‌= చూచి ఉండలేదు; ఈవు= నీవు; ఇందు+ఉండుము= ఇక్కడ మా 
ఆ(శమంలో ఉండుము; అని= అని చెప్పి; బుషి+అను, బుద్దిన్‌= బుషి అని అనుకొన్న బుద్ధితో; ఆ+తన్విన్‌= ఆ 
సుకుమారిని; కృష్ణు మృగ, చర్మ, కృత, కుశ+ఆసనము నందు= నల్లజింకతోలుతో చేయబడిన దర్భల చాపయందు; 
ఉండగాన్‌= కూర్చొనుమని; ట్రీతిన్‌= ఆసక్తితో; పనిచెన్‌= నియోగించాడు. 


తాత్సర్యం: 'ఓ మునికుమారా! నీవు ఏ ఆశ్రమంనుండి ఇక్కడకు వచ్చావు? నేను ఇంతకు ముందు ఎప్పుడూ నీ 
వంటి అందమైన రూపం గల బుషిపుడత్రుడిని చూచి ఉండలేదు (చూడలేదు). నీవు ఇక్కడే ఉండవలసింది” అని 
బుశ్యశ్చంగుడు ఆ వేశ్యాకుమారిని చూచి, బుషికుమారకుడు అనే (భ్రాంతిలో పడి, ఆమె కూర్చునేందుకు 
నల్లబింకతోలుతో చేసిన దర్భాసనాన్ని పరిచాడు. 


విశేషం: మహాభారతంలోని ఉపాఖ్యానాలలో బుశ్యశ్చంగుడిగాథకు ప్రత్యేకత ఉన్నది. బుశ్యశ్చంగుడికి నాగరజగత్తుతో 
బొత్తిగా పరిచయం లేదు. విభాండకుడు పుట్టుకనుండి తన కొడుకును తన ఆ(శమంలోనే పెంచాడు. బుశ్యళశ్చంగుడు 
అమాయిక కోమలమైన చిత్తప్రవృత్తితో పెరిగినవాడు. తన దగ్గరకు వచ్చిన వేశ్యాంగనను, బుళ్యశ్చంగుడు మరొక 
బుషికుమారుకుడే అనుకొన్నాడు. స్త్రీ పురుష లింగ విచక్షణ నెరుగలేని అంతటి అమాయిక కోమలచిత్త ప్రవృత్తి అతడిది. 
ప్రకృతిలో స్త్రీ పురుష భిన్నధ్రువాలకు కల సహజ లలితమైన ఆకర్షణ ఈ కథలో హృదయంగమంగా వివరించబడింది. 
వృత్తలక్షణానికి ఆర. 2.22 విశేషాంశం చూడండి. 


వ. _ మథటియు నర్వ్వపాద్యాదివిధులను వన్యస్వాదుఫలదానంబులం దాని కతిథిపూజ సేయ నున్న నది యమ్ముని 
వరున కిట్లనియె. 98 


ప్రతిపదార్థం: మజియున్‌= అదీకాక; అర్హ్య, పాద్య+ఆది, విధులను= స్వాగత సత్కారానికి అతిథికి అందించే నీరు, కాళ్ళు 
కడుక్కొనేందుకు ఇచ్చే నీరు మొదలైన శా(స్రీయసూత్రాలకు అనుగుణంగా; వన్య, స్వాదు, ఫలదానంబులన్‌= అడవిలో దొరికే 
రుచికరమైన ఫలాలను అందించటాలతో; దానికి= ఆ వేశ్యాకుమారికి; అతిథి, పూజ= అతిథికి చేసే స్వాగతసత్కారాలు; 
చేయన్‌+ఉన్నన్‌= చేయటానికి పూనుకోగా; అది= ఆ వేశ్య; ఆ+మునివరునకు= ఆ బుషిశ్రేష్టుడైన బుశ్యశ్చంగుడికి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: అదీకాక, ఆ బుశ్యశ్చంగుడు ఆ వేశ్యాకుమారికి అర్హ్యం, పాద్యం సమర్పించి అడవిలో దొరికే 
రుచికరాలైన పళ్ళు సమర్పించి స్వాగతసత్కారం చేసేందుకు పూనుకోగా ఆమె యిట్లా చెప్పింది. 


390 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క. _ 'మా యాశ్రను మిందులకున్‌ ।; న్యాయనిధీ! మూంయడుయోజనంబులు గల దే 
బోయెద; నీవును విజయం ।; చేయుమ యందులకు జెలిమి సేయుము నాతోన్‌. 99 


ప్రతిపదార్థం: న్యాయనిధీ!= న్యాయానికి నిధియైనవాడా, అనగా ధర్మమూర్తీ[ మా+ఆ(శ్రమము= మా ఆశ్రమం; ఇందులకున్‌= 
ఈ మీ ఆశ్రమానికి; మూండు; యోజనమ్ములు+కలదు= మూడు ఆమడల దూరాన ఉన్నది; ఏన్‌= నేను; పోయెదన్‌= 
వెళ్ళుతాను; ఈవును= నీవుకూడ; అందులకున్‌= అక్కడికి, అంటే మా ఆశ్రమానికి; విజయం చేయుము+అ= దయచేసి 
రావలసింది; నాతోన్‌= నాతోటి; చెలిమి= స్నేహం; చేయుము= చేయవలసింది. 


తాత్పర్యం: 'ఓ న్యాయనిధీ! మా ఆశ్రమం ఇక్కడికి మూడు ఆమడల దూరాన ఉన్నది. నీవు కూడ దయచేసి 
అక్కడికి వేంచేయుము. నాతో స్నేహం చేయుము. 


వ. _ అట్లేని నీచేత సత్కారంబు(గొందు' ననిన బుశ్యశ్చంగుం 'డట్లు సేయుదు' నని దాని నాతిథ్య విధానంబునం 
బూజించి తనకు దాని యిచ్చిన దివ్యగంధమాల్యంబులును సరసభక్ష్యపానంబులును, విచిత్రవస్తంబులుం 
బరిగ్రహించిన నదియును. 100 


ప్రతిపదార్థం: అట్టు+ఏని= నీ వట్టా సమ్మతిస్తే) నీచేత; సత్కారంబున్‌+కొందున్‌+అనిన= సమ్మానాన్ని గైకొంటాను అనగా; 
బుశ్యశ్చంగుండు; అట్టు= ఆ విధంగా; చేయుదును+అని= చేస్తానని చెప్పి; దానిన్‌= ఆమెను- ఆ వేశ్యాపుత్రికను; ఆతిథ్య, 
విధానంబునన్‌+పూబించి= అతిథి మర్యాదలతో శాస్త్రోక్తంగా పూజించి; తనకు; దాని+ఇచ్చిన= ఆమె ఇచ్చిన; దివ్య, గంధ, 
మాల్యంబులును= గొప్ప పరిమళాలను వెదజల్లే మైపూత (ద్రవ్యాలను, పువ్వులను; సరస భక్ష్య, పానంబులును= రుచికరాలైన 
తిను బండారాలను, పానకాలను; విచిత్ర, వస్తంబులును= అద్భుతమైన వ(స్త్రాలను; పరి[గ్రహించినన్‌= పుచ్చుకోగా; అదియును= 
ఆమె కూడా. 


తాత్పర్యం: నీవు మా ఆశ్రమానికి వచ్చేందుకు అంగీకరించినట్టైతే నేను నీ అతిథి సత్కారాలను గైకొంటాను”- అని 
వేశ్యాపుత్రిక బుశ్యశ్ళంగుడితో చెప్పగా, అత డందుకు సమ్మతించి, ఆమెను ఆతిథ్య స్వాగతసత్కారాలతో అర్చించి, 
ఆమె తనకు బహూకరించిన సుగంధపుష్పాలను, అద్భుతాలైన బట్టలను, తినుబండారాలను, పానీయాలను 
పరి[గ్రహించాడు. ఆమెయున్నూ. 


క. _ మునిముందటం గందుకన | ర్తన మృదుగీతములయందు దనకౌశల మె 
బల్లను జూపి విరచితాలిం |; గనయై మునిపతికి ముదము గావించె మదిన్‌. 101 


ప్రతిపదార్హం: ముని ముందటన్‌= బుషి ఎదుట-ఆ బుశ్యశ్చంగుడి సమక్షంలో; కందుక, నర్తన, మృదు, గీతముల+అందున్‌= 
బంతి ఆటలో, నాట్యంలో, మనోహరమైన పాటలలో; తన, కౌశలము+ఎల్లను= తన చాతుర్యాన్ని అంతా; చూపి= ప్రదర్శించి; 
విరచిత+ఆలింగన+ఐ= ఘటించిన కౌగిలి కలదై- బుశ్యశృంగుడిని తన బిగికౌగిలిలో అదిమిపట్టి; ముని పతికిన్‌= బుషి 
(శ్రేష్టుడైన బుష్యశ్చంగుడికి; మదిన్‌= మనస్సులో; ముదము= సంతోషం; కావించెన్‌= కలిగించింది. 


తాత్పర్యం: ఆ వేశ్యాపుత్రిక బుశ్యశ్చంగుడి ఎదుట బంతి ఆటలో, నాట్యకళలో, మనోహరమైన పాటలు పాడటంలో 
తనకు కల చాతుర్యాన్నంతా ప్రదర్శించి, అతడిని తన బిగికౌగిలిలో చేర్చుకొని ఆ బుషివరుడికి మిక్కిలి సంతోషం 
కలుగజేసింది. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 3091 


వ. ఇట్లు బుశ్యశృంగుం బ్రబోధించి వేశ్యాపుత్తి యరిగిన, దాని పోయినవలను సూచుచు బుశ్యశ్ళంగుం డగ్ని 
హోత్రంబు వేల్వమఅచి విపరీతబుద్దియై యున్ననంత నడవినుండి వన్యఫలంబులు గొనివచ్చివిభాండకుండు 
గొడుకుం జూచి 'యిట్లేల చింతాపరుండవై యగ్నిహోత్రంబు వేల్వక కాలాతిక్రమంబు సేసి? తనిన6 దండ్రికి 
బుశ్యశ్చంగుం డిట్లనియె. 102 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; బుశళ్యశ్చంగున్‌= బుశ్యశ్చంగుడిని; 'ప్రబోధించి= బాగా ప్రేరేపించి; వేశ్యా పుత్రి= 
వేశ్యాకుమారి; అరిగిన= వెళ్ళగా; బుశ్యశ్చంగుండు; దాని, పోయిన, వలను= ఆమె వెళ్ళిన వైపే; చూచుచు= చూస్తూ; 
అన్నిహోత్రంబు, వేల్వ, మజచి= అగ్నిని ప్రజ్వలింపచేయటం- సమిధలు మొదలైన వాటిని అందులో వేయటం విస్మరించి; 
విపరీత బుద్ది+ఐ+ఉన్నన్‌= తారుమారైన మనసుతో ఉండగా; అంత= అంతట; అడవినుండి; వన్య ఫలంబులు= అడవిపళ్ళు; 
కొనివచ్చి= తీసికొనివచ్చి; విభాండకుండు; కొడుకున్‌+*చూచి; ఇట్టు+ఏల= -ఈ విధంగా ఎందుకు; చింతా పరుండవు+ఐ= 
విచార[గ్రస్తుడివై; అన్నిహోత్రంబు వేల్వక= అగ్నిని రగుల్కొల్పకుండా; కాల+అతి[క్రమంబు+చేసితి= కాలాన్ని అతిక్రమించావు; 
అనినన్‌= అని అడుగగా; తండ్రికిన్‌; బుశ్యశ్చంగుండు; ఇట్టు+అనియెన్‌= ఇలా అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా బుశ్యశ్చంగుడికి దేహేంద్రియస్పృహను చక్కగా వికసింపచేసి వేశ్యాకుమారి వెళ్ళిపోయింది. 
బుశ్యశ్చంగుడు ఆ వేశ్యాపుత్రిక వెళ్ళినవైపే తన దృష్టిని నిలిపి అన్నిహోత్రాలను వేల్బక పరాకుతో తారుమారైన 
బుద్దితో అట్లాగే ఉన్నాడు. అంతలో అడవినుంచి పళ్ళుమొదలైనవాటిని సేకరించి ఆశ్రమానికి వచ్చి విభాండకుడు 
తనకొడుకును చూచి ఈ రోజు ఇట్టా ఎందుకు అగ్నిహోత్రాన్ని వేల్బకుండా చింతాక్రాంతుడివై ఉన్నావు? కాలాన్ని 
అతి[క్రమించా వెందుకు?” అని అడుగగా అతడికి బుశ్యశ్చంగుడు ఇట్టా బదులు పలికాడు. 


విశేషం: వేశ్యాపుత్రిక బుశ్యశ్చంగుడిని “ప్రబోధించి” వెళ్ళిపోయిందట. 1ప్రబోధించు' అన్న ప్రయోగం ఇక్కడ చాలా అర్ధవంతమైనది. 
తెలియని వాడికి తెలియ చెప్పటం. 'బోధించటం”' ఇక ప్రబోధం అంటే ఏమిటి? మానవ మనస్సు (మస్తిష్కం) లో ఎన్నో 
అరలు, పొరలు, ఎన్నో దొంతరలు ఉంటాయి. శృంగార లాలసత్వం వాసనారూపాన నిద్రాణమై సమస్తజీవకోటిలో అంతరాంతరాలలో 
అణగి ఉంటుంది. ఆ శృంగారప్రవృత్తిని జాగృతంచేసి బుశ్యశ్చంగుడి మనసులో మేలుకొల్పింది వేశ్యాకుమారి. నిద్రాణమై 
ఉన్న ఆంతరంగిక ప్రజ్ఞలను మేలుకొల్పుటమే ప్రబోధం అని చెప్పవచ్చును. పై వచనం మూడవ పంక్తిలో వావిళ్లప్రతిలో 
'కాలాతిక్రమణంబు సేసి'- అనే పాఠం ఉన్నది. 


సీ. _ కాంచనవర్జుండు గడు రూపవంతుండు | గమ్మని జడలతో ఘనము లగుచు 


ననయంిబు వట్రువలగు రండు పిండంబు । లురమున విలసిల్లుచుండ, నజుత 
వెలుంగుచు జపమాల వ్రేలంగ, నన్నువ । నడుమును వడ/కంగ, నడచునపుడు 
కలహంసకూజితకలనాద మెసంగ నా । పాలికి నేం డొక్క బ్రహ్మచారి 


ఆ. వచ్చిపోయె; వానివదనంబువలన వె । ల్వడు సుగంధిమధురభాషితంబు 
పొలుచు వినంగ సమదపుంస్కోకిలాలాప । చారు వగుచు హృదయ సమ్మదముగ. 103 


ప్రతిపదార్హం: కాంచన వర్జ్డుండు= బంగారు రంగు కలవాడు; కడు= మిక్కిలి; రూపవంతుండు= అందగాడు; కమ్మని 
జడలతోన్‌= సొగసైన జడలతో; ఘనములు+అగుచున్‌= పెద్దవిగా ఉన్నటువంటి; అనయంబు= ఎల్లప్పుడు; వట్రువలు+అగు= 
గుండ్రంగా ఉన్నటువంటి; రెండు+పిండంబులు= రెండు ఉండలు; ఉరమునన్‌= వక్షస్థ్రలమందు; విలసిల్హచుండన్‌= 


392 శ్రీనుదాంధ్ర మహాభారతము 


శోభిల్లుతుండగా; అజుతన్‌= కంఠమందు; వెలుంగుచు= ్రకాశమానమై; జపమాల= జపం చేసుకునేందుకు అనువైన దండ; 
'వ్రేలంగన్‌= వేలాడగా; అన్నువ= అలతి అయిన; నడుమును= కౌను; వడంకంగ= అల్లాడగా; నడచునపుడు= నడుస్తున్నప్పుడు= 
కలహంస, కూజిత, కలనాదము= రాజహంస(క్రేంకారం వలె అవ్యక్త మధుర నినాదం; ఎసంగ= అతిశయించగా; నేండు= ఈ 
రోజు; నా, పాలికి= నా దగ్గరకు; ఒక్క= ఒక; (బ్రహ్మచారి= బుషి కుమారుడు; వచ్చిపోయె= వచ్చి వెళ్ళిపోయాడు; వాని, 
వదనంబు వలన= అతడి ముఖంనుండి; వెల్వడు= బయటికి వచ్చే; సుగంధి, మధుర, భాషితంబు= మంచి పరిమళంతోకూడిన 
తియ్యనైనపలుకు; సమద, పుంస్కోకిల+ఆలాప, చారువు+అగుచు= మదించిన గండుకోయిలయొక్క కూబితంవలె సొంపారుతూ; 
హృదయ, సమ్మదముగన్‌= డెందానికి ఆనందంగా; వినంగన్‌= వినటానికి; పొలుచున్‌= ఒప్పినది. 


తాత్పర్యం: 'నేడు నాదగ్గరకు ఒక బ్రహ్మచారి వచ్చివెళ్ళాడు. అతగాడు మిగుల రూపవంతుడు; బంగారురంగు 
కలిగి మిక్కిలి అందమైన జడలు కలవాడు. అతడి వక్షస్ట్రలాన గుండ్రనివై, ఘనములై విలసిల్లే రెండు మాంసపు 
ముద్దలు ఉన్నాయి. అతడి కంఠంలో ఒక చక్కటి జపమాల వెలుగుతున్నది (ప్రకాళిస్తున్నది. అతడి సన్నటి 
నడుము వణుకుతున్నది. అతడు నడిచేటప్పుడు (ఆతని పాదాలనుండి) కలహంస కూబితంవలె అవ్యక్త మధురమైన 
ధ్వని వెలువడుతున్నది. అతడి ముఖంనుండి వెలువడే మాటలు తీయనివై, సుగంధాన్ని వెదజల్లేటటువంటివై 
వినటానికి మదించిన గండుకోయిలల ఆలాపాలవలె మనస్సుకు ఆనందం కొలుపుతున్నాయి. 


విశేషం: ఈ సీసపద్యంలోని అర్భాంతరస్సూర్తి హృదయంగమమైంది. బుశ్యశ్చంగుడు (బ్రహ్మచారి అనుకొని అభివర్షించింది 
నిజానికి వేశ్యాపుత్రికను. కాంచన వర్షం, కమ్మని జడలు, ఘనములు, వటువలు అయిన రెండు మాంసపిండాలు ఆ 
బ్రహ్మచారి వక్షస్థ్రలాన ఉన్నాయి. అవి వేశ్యాపుత్రిక వక్షోజాలు. కంఠమందు జపమాలగా బుశళ్యశ్చంగుడు భావించింది ఆమె 
ధరించిన వ(జ్రహారం. సన్నటి (అన్నువ)ి నడుముతో ఆమె నడయాడేటప్పుడు వెలువడే కలహంస కూజిత కలనాదం ఆమె 
చరణమంజీర కృణదణుకింకిణీరవం. ఆమె నోటినుంచి వెలువడే గీతాలు గండుకోయిలల ఆలాపాలవలె డెందాన్ని అలరిస్తున్నాయి. 
పుంస్కోకిలాలాపం: పాడేటటువంటిది మగకోకిలేకాని ఆడకోకిల కాదు. నన్నయ లోకజ్ఞ్డుడు. (ప్రతిభాశాలి. అతడు 
పుంస్కోకిలాలాపాన్నే ప్రస్తావించాడు. పలువురు కవులు కోకిలవధూకలకాకలీధ్వనులను వర్షించటం వేరు. నన్నయ పరిజ్ఞానం 
వేరు. పైపద్యం రెండవ పంక్తిలో కొన్ని ప్రతుల్లో 'వట్రువలగు రెండు శృంగంబు లురముని - అనే పాఠాంతరం ఉన్నది. 


కు ఆ బుషికుమారు కట్టిన । చీరలు నతిమృదులములు విచిత్రములు; మనో 
హారము వాని బృహత్కటి । భారము; నం దొక్క కనకపట్టము వెలుంగున్‌. 104 


ప్రతిపదార్థం: ఆ బుషికుమారుకట్టిన చీరలున్‌= ఆ మునికుమారుడు కట్టుకొన్న వస్త్రాలు; అతిమృదులములు= మిక్కిలి 
మెత్తటివి; విచిత్రములు= అత్యద్భుతాలైనవి; వాని బృహత్‌+కటిభారమునందు= అతడి బరువైన పెనుమొలయందు అంటే 
విశాలమైన జఘనభాగమందు; మనస్‌+హారము= మనోహారము-మనసును హరించేటటువంటిది; ఒక్క, కనక, పట్టము= ఒక 
బంగారు పట్టీ (ఒడ్డాణం); వెలుంగున్‌= (ప్రకాళిస్తున్నది. 


తాత్పర్యం: ఆ బుషిపుత్రుడు కట్టిన వ(స్తాలు ఆహా! ఎంత సుకుమారాలైనవి! ఎంత అద్భుతమైనవి! వాడి విశాల 
జఘనప్రదేశమందు మనసును హరించే ఒక బంగారు ఒడ్డాణం శోభిల్దుతున్నది. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 393 


విశేషం: బుశ్యశ్చంగుడు ఎంత అమాయిక కోమలమనస్కుడైనా వేశ్యాపుత్రిక వేషభాషలు అతడిని ఆకర్షించాయి. ఈ 
ఆకర్షణలో లౌకికకాలుష్యం లేదు, కాని, నైసర్లికమైన, ప్రకృతిసిద్దమైన, వర్ల్షనాతీతమైన ఒకానొక అనుభూతి తాణికిసలాడుతున్నది. 
ఆ బుషి కుమారుడు ధరించిన వ(స్తాలు అరణ్యాలలో బుషికుమారులు ధరించే నారబట్టలు కావు గదా. అవి అతి 
మృదులములైన పీత్రాంబరాలు. వాడి విశాల జఘనభారమందు శోభిల్లే కాంచనపట్టం, కాంచన కాంచీదామం. సాధారణ 
(బ్రహ్మచారులకు, వనవాసాన శుష్కించిన (బ్రహ్మచారులకు బృహత్కటిభారం ఉండదు. ఈ (బ్రహ్మచారికి గల బృహత్కటిభారం 
బుశ్యశ్చంగుడిని ఆకర్షించింది! 


కు పవనసమీరిత మధుసం । భవ వివిధప్రసవసారభము౦. బోలి ముని 
ప్రవరుని తనువునయం దు । ద్దవమై రమ్యమయి సౌరభము విలసిల్లున్‌. 105 


ప్రతిపదార్థం: పవన, సమీరిత, మధు, సంభవ, వివిధ, ప్రసవ, సౌరభమున్‌+పోలి= గాలిచేత వ్యాపింప చేయబడిన వసంతమందు 
న పెక్కు పువ్వుల నెత్తావులను పోలి; ముని, ప్రవరుని, తనువున+అందు= బుషిశ్రేష్టుడి శరీరమందు; ఉద్భవము+ఐ= 
పుట్టినదై; రమ్యము+అయి= సొంపైనదై; సౌరభము= సువాసన; విలసిల్టున్‌= శోభిల్టుతుంది. 


తాత్పర్యం: ఆ మునిశ్రేష్టుడి తనువునుండి వెలువడిన సొగసైన నెత్తావి, ఆమనిలో వికసించే వేర్వేటు పూలపైనుండి 
వీతెంచే గాలియందలి సౌరభంవలె రమ్యంగా విలసిల్లుతున్నది. 


నిశేషం: ఆ (బ్రహ్మచారిశరీరంనుండి వెలువడే సుగంధం వసంతబుతువులో వికసించే నానాపుష్పసౌరభాలను పోలి శోభిల్లుతుంది- 
అనటంచేత ఆ వేశ్య పూసికొన్న అత్తరుల నెత్తావి ద్యోతకమవుతున్నది. 


వ. మటథియు నక్కునూరుం డొక్కయెబ్టినిఫలంబు దన దక్షిణపాణితలంబున నందంద చఅచుచు నది నేలంబడి 
యెగయం బోయిన వలనికి వ్రాలుచు వాతావధూతంబైన బాలవ్ఫక్షంబునుం బోలె నొప్పుచున్న నమ్మునిపుత్తు 
నందు నా హృదయంబు దద్దయుం దగిలినయది. 106 


ప్రతిపదార్థం: మజియున్‌= వెండియు; ఆ+కుమారుండు= ఆ (బ్రహ్మచారి; ఒక్క+ఎజ్జని, ఫలంబు= ఒక ఎజ్జని పండు; తన, 
దక్షిణ, పాణి, తలంబునన్‌= తనకుడిచేతి పైభాగాన; అందు+అందు+అ= అక్కడక్కడా; చజచుచున్‌= కొట్టూ కొడుతూ, 
చరుస్తూ అది= ఆ పండు; నేలన్‌+పడి= భూమిపై పడి; ఎగయన్‌= ఎగురగా; పోయిన, వలనికి, వ్రాలుచు= పోయిన చోటికి 
వంగుతూ; వాత+అవధూతంబు+ఐన= గాలిచేత అటూ ఇటూ ఊపబడిన; బాలవృక్షంబునున్‌+పోలెన్‌= చిన్నచెట్టువలె; 
ఒప్పుచున్నన్‌= విలసిల్లుతుండగా; ఆ+ముని, పుత్రు+అందు= ఆ ముని కుమారుని యందు; నాహృదయంబు= నా 
హృదయం; తద్దయున్‌= మిక్కుటంగా; తగిలినయది= తగుల్కొన్నది. 


తాత్పర్యం: మరియున్నూ, ఆబ్రహ్మచారి ఒక ఎ(ర్రని పండును తన కుడి అరచేతితో మోదుతూ, అది నేలమీదపడి 
మళ్ళీ మీదికి ఎగిసేటప్పుడు దానియెడకు వాలుతూ గాలిచేత విసరబడిన చిన్నచెట్టువలె తూగాడినాడు. ఆ బుషి 
కుమారుడిపట్ట నా హృదయం మిక్కుటంగా ఆకర్షితమైనది. 


విశేషం: (1) ఇది కందుక'్రీడాభివర్షన అన్నది తేటతెల్లం. (2) ఉపమాలంకారం: వాతావధూతమైన బాలవృక్షం ఉపమానం. 
కందుకథ్రీడా నిపుణ అయిన వేశ్యాంగన ఉపమేయం. చెట్టు మొదలు కదలదు. గాలిచేత కొమ్మలు, రెమ్మలు కదులుతాయి. 
అట్టాగే వేశ్యాంగన పాదాలు కదలకుండా చేతులను మాత్రమే ఆడించింది. ఇది సమానధర్మం. 


39 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఉ. _ నన్నును గౌంగిలించుకొని నా వదనంబునకున్‌ నిజాస్య మా 
సన్నము జేసి యొక్క మృదుశబ్దము సేసె మనోహరంబుగా; 
నెన్నండు నట్టి శబ్బము మునీశ్వర! మున్‌ విని యే నెటుంగ; న 
య్యన్నున బ్రహ్మృచారిముఖ మంబురుహంబు సమంబు సూడంగన్‌. 107 


ప్రతిపదార్థం: నన్నును= నన్ను; కౌంగిలించుకొని= ఆలింగనం చేసికొని; నా వదనంబునకున్‌= నాముఖానికి; నిజ+ఆస్యము= 
తనముఖం; ఆసన్నమున్‌+చేసి= దగ్గరికి కలిసేటట్టు చేసి; ఒక్క= ఒక; మృదు, శబ్దము= మెత్తటిసవ్వడి; మనస్‌+హరంబుగాన్‌= 
మనసును హరించేటట్టుగా; చేసె= వెలువడ చేశాడు; ముని+-ఈశ్వర!= మునులలో ఈశ్వరుడి వంటివాడా! బుషిశ్రేష్టుడా!; 
ఎన్నండున్‌= ఎప్పుడు; అట్టి, శబ్దము= అటువంటి (వీనులకు విందైన) ధ్వని; మున్‌= మునుపు; ఏన్‌= నేను; విని= విని; 
ఎటుంగను= ఎయుగను; ఆ+అన్నువ, (బ్రహ్మచారి, ముఖము= ఆ లేత బుషికుమారుడి ముఖం; చూడంగన్‌= చూడగా; 


అంబురుహంబు సమంబు= పద్మంతో సమానం. 


తాత్పర్యం: ఓ బుషిశ్రేష్టుడా! ఆ బ్రహ్మచారి నన్ను ఆలింగనం చేసికొని, నా ముఖానికి దగ్గరగా తన ముఖం 
చేర్చి మనోహరమైన ఒక మృదునాదం వెలువడచేశాడు. వీనులకు విందైన అటువంటి మధుర ధ్వని మునుపెన్నడూ 
నేను వినలేదు. అరసిచూడగా ఆ లేత (బ్రహ్మచారి ముఖం తామరపువ్వుతో సరిపోలుతుంది. 


విశేషం: 'ఆ (బ్రహ్మచారి తనను కౌగిలించుకొన్న తరువాత ముద్దుపెట్టుకొన్నట్టు బుశ్యశ్చంగుడు తండ్రికి వర్షించి చెప్పవలసి 
ఉన్నది. అయితే ముద్దు బుశ్యశ్చంగుడికి అనుభవామ్రేడితమైనట్టిదికాదు కదా. అనుభవైక వేద్యమైన విషయాన్ని వర్షించేందుకు 
మాటలు చాలవు. మాటలలో చెప్పలేని అనుభూతిని మాటలలో చెప్పటమే కవితాకళలోని విచిత్ర విరోధాభాసం. ముద్దును 
ఏమాత్రం వాచ్యం చేయకుండా బుశ్యశ్చంగుడు చేసిన అభివర్షన చదివితే సహృదయులు తలలూపక తప్పదు కదా. ఇక 
భారతీయ సాహిత్యంలో కవులు ఎందరెందరో యుగయుగాంతరాలలో నాయికముఖాన్ని పద్మంతో పోల్చారు. అంత పాత 
పడిన ఉపమానం వేరొకటి లేదేమో. అయినా బుశ్యశ్చంగుడు 'అయ్యన్నువ (బ్రహ్మచారి ముఖ మంబురుహంబు సమంబు'” 
అనగా ఆ తామరపువ్వులో సృష్టి ప్రారంభ సమయంలోని తాలి ఉషస్సు సౌరు తొణికిసలాడుతున్నది. బుశళ్యశ్చంగుడు 
'క్రాంతదర్శియై ఆ బ్రహ్మచారి ముఖంలో అంబురుహ శోభ సందర్శించాడు. అలం: ఉపమాలంకారం. 


వు నా యిచ్చిన వన్యస్వాదుఫలంబు లాదరించి యారగింప కమ్మునికుమారుం డమృతోపమానంబు లైన 

ఫలంబులు నతిమధురంబులైన పానీయంబులు నాకు నిచ్చిన నుపయోగించితి. 108 
ప్రతిపదార్థం: నా+ఇచ్చిన= నేను ఇచ్చిన; వన్య, స్వాదు, ఫలంబులు= అడవిలోని రుచికరాలైన పళ్ళు; ఆదరించి= మన్నించి; 
ఆరగింపక= తినక; ఆ+ముని, కుమారుండు= ఆ బుషి పుత్రుడు; అమృత+ఉపమానంబులు+ఐన= అమృతంతో సరిపోల్బతగిన; 


ఫలంబులును= పళ్ళున్నూ; అతి, మధురంబులు+ఐన= మిక్కిలి తీయనైన; పానీయంబులు= పానకాలు; నాకున్‌+ఇచ్చినన్‌= 
నాకు సమర్పించగా; ఉపయోగించితిన్‌= స్వీకరించాను. 


తాత్పర్యం: నేను ఇచ్చిన అడవిలోని మంచిపళ్ళను ఆదరించి తినకుండా, ఆ బుషికుమారుడు అమృతంతో 
సరిపోలేటటువంటి పళ్ళను, మిక్కిలి తియ్యనైన పానీయాలను నాకు ఈయగా నేను ఉపయోగించాను. 


క. తన చేతి పుష్పముల. జ । ల్లిన నంతట' జెదరి యవి యళిప్రకరనిషే 
వన మొప్ప నున్నయవి; యి । వ్వనకుసుమము లట్లు గావు వరగంధంబుల్‌. 109 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసను 395 
ప్రతిపదార్థం: తన చేతి పుష్పములన్‌= తన చేతిలోని పువ్వులను; చల్లినన్‌= విసరగా; అవి= ఆ పువ్వులు; అంతటన్‌= అన్ని 
వైపుల; చెదరి= అటూ ఇటూ పడి; అళిప్రకర నిషేవనము+జఒప్పన్‌= తుమ్మెదల గుంపులచేత చక్కగా ఆస్వాదించబడుతూ; 
ఉన్న+అవి= ఉన్నాయి; ఈ+వనకుసుమముల+అట్టు= ఈ అడవిలోని పూవుల వలె; కావు= కావు; వరగంధంబుల్‌= (అవి) 
(శ్రేష్టమైన పరిమళం కలవి. 


తాత్పర్యం: ఆ బ్రహ్మచారి తనచేతిలోని పువ్వులను వెదచల్లగా, అవి అంతటా చెదరిపడి తుమె శ్రదలచేత చక్కగా 
సేవించబడుతూ శోభిల్దాయి. అవి ఈ అడవిపూల వంటివి కావు. (అనగా ఈ అడవి పూలు అంతగా వాసన 
లేనివని భావం ఆ పువ్వులు శ్రేస్టమైన పరిమళం కలవి. 


వ. _ నాకు నమ్మునిపుత్తునాశ్రమంబునందు వానితో నొక్కటం దపంబు సేయుచుండు నిష్టం' బనినం గొడుకు 
పలుకులు విని విభాండకుండు విస్మితుండై 'తపస్వుల తపంబులకు విఘ్నంబులు సేయ ననేక రూపులయి 
రాక్షసులు వనంబునం గ్రుమ్మరుచుండుదురు; తజ్జనదత్తంబు లయిన పానీయంబు లపేయంబు; అలతి 
సుగంధులయిన కుసుమంబులు మునులకు వర్జ్దనీయంబు' లని కొడుకుం బ్రబోధించి, యెప్పటియట్ల 
వన్యఫలంబులు దేర నరిగిన. 110 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; ఆ+ముని, పుత్రు= ఆ బుషి కుమారుడియొక్క; ఆ(శ్రమంబునందు, వానితోన్‌, ఒక్కటన్‌= 
ఏకాంతంగా వాడితో కలిసి ఆశ్రమంలో; తపంబు+చేయుచుండన్‌= తపస్సు చేస్తూ ఉండటం; ఇష్టంబు+అనినన్‌= కోరిక 
అయినది అనగా; కొడుకు, పలుకులు= కుమారుడి మాటలు; విని= ఆలకించి; విభాండకుండు= విభాండక ముని; 
విస్మితుండు+ఐ= అచ్చెరువందినవాడై; తపస్వుల, తపంబులకు= మునుల తపస్సులకు; విఘ్నంబులు+చేయన్‌= ఆటంకాలు 
కల్పించేందుకు; అనేక, రూపులు+ఐ= పెక్కు ఆకారాలు (రూపాలు) ధరించినవారై; రాక్షసులు; వనంబునన్‌= అడవిలో; 
(క్రుమ్మరుచు+ఉండుదురు= తిరుగుతూ ఉంటారు; తద్‌+*జన దత్తంబులు+అయిన= ఆ జనాలచేత ఇవ్వబడిన; పానీయంబులు= 
పానీయాలు; అపేయంబులు= (త్రాగకూడనివి; అతి, సుగంధులు+ఐన= మిక్కుటమైన పరిమళం కల; కుసుమంబులు= 
పువ్వులు; మునులకు= బుషులకు; వర్జనీయంబులు= వదలిపెట్టతగినవి; అని= అని చెప్పి; కొడుకున్‌= కుమారుడికి; 
ప్రబోధించి= హెచ్చరించి; ఎప్పటి+అట్ల= యథాప్రకారం; వన్యఫలంబులు= అడవిలో దొరికేటటువంటి పండ్డు; తేరన్‌+అరిగిన= 
తెచ్చేందుకు వెళ్ళగా. 


తాత్పర్యం: ఆ బుషికుమారుడితో కలిసి మెలిసి ఆతని ఆశ్రమంలో ఏకాంతంగా తపస్సు చేయాలని నాకోరిక- 
అని బుశ్యశ్చంగుడు తండ్రికి చెప్పగా, కుమారుడి మాటలు విన్న విభాండకుడు ఆశ్చర్యం పొందాడు. 'బుషుల 
తపస్సులకు అంతరాయాలు కల్పించేందుకై రక్కసులు అడవులలో అనేకరూపాలతో తిరుగాడుతూ ఉంటారు. 
అటువంటివారు ఇచ్చే పానీయాలు స్వీకరించతగనివి. మిక్కుటమైన సువాసనగల పువ్వులను మునులు 
ఉపయోగించకూడదు” అని విభాండకుడు కొడుకుకు జాగ్రత్తలు వచించి, ఎప్పటివలె అడవిలో దొరికే పండ్డు 
తెచ్చేందుకై అరణ్యంలోకి వెళ్ళాడు. 


క. చనుదెంచి తరుణి మునినం । దను చిత్తంబునకు వైకృతము. జేసి; విలా 
సినుల సహాలాప సహా । సన సహయానములు బంధసమములు గావే! 111 


396 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: తరుణి= లేజవరాలు (వేశ్యపుత్రికు, చనుదెంచి= వచ్చి; ముని, నందను, చిత్తంబునకు= ముని కుమారుడి 
యొక్క మనస్సుకు; వైక్సతమున్‌+చేసె= వికారభావాన్ని పొందేటట్టు చేసింది- అంటే మనసులో మార్పు కలిగించింది; 
విలాసినుల= విలాసవతులయొక్క; సహ+ఆలాప, సహ+ఆసన, సహ, యానములు= కలిసిమెలిసి మాట్టాడటం, కూర్చొనటం, 
(ప్రయాణం చేయటం; బంధ సమములు+కావే!= కట్టువడుటతో సమానాలైనవి కావా! 


తాత్పర్యం: వేశ్యాపుత్రిక అయిన లేజవరాలు వచ్చి బుషికుమారుడైన బుశ్యశ్చంగుడి మనస్సులో వికారాన్ని 
కల్గించింది. అందచందాలతో హొయలొలికే మిటారికత్తెలతో కలిసిమెలసి మాట్టాడటం, దగ్గరగా ఒకచోట కూర్ఫోవటం, 
తిరుగాడటం కట్టువడుటతో సమానాలు కదా! 


విశేషం: (1) అలం: అర్జాంతరన్యాసం. (2) నన్నయ కవితాళిల్సానికి విశిష్టత చేకూర్చిన నానారుచిరార్థసూక్తి నిధిత్వానికి -ఈ 
పద్యం ఉదాహరణ[ప్రాయం. 


వ. ఇట్లు బుశ్యశృంగుండు విలాసినీమోహితుండయి, తండ్రి కెటింగింపక సుచరిత్రంబయిన తన యాశ్రమంబు 
విడిచి, మనుష్యయోగంబునం దగిలి యక్కోనులి పిటుందన చని, యంగదేశంబు సొచ్చి, యందు 
రోమపాదు నాదేశంబున రాజాశ్రయం బను వనంబున నుండునంత. 112 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; బుశ్యశ్చంగుండు; విలాసినీ, మోహితుండు+అయి= వేశ్యచేత మిగుల ఆకర్షించబడినవాడై; 
తండ్రికి+ఎజీంగింపక= తండ్రికి తెలియబేయకుండా; సుచరిత్రంబు+*అయిన= మంచి(ప్రవర్తనతో కూడిన; తన+ఆ(శమంబు, 
విడిచి= తన ఆశ్రమాన్ని విడిచిపెట్టి; మనుష్య, యోగంబునన్‌+*తగిలి= మనుష్యులకు సాధారణమైన నడవడి కూర్పులో 
చిక్కుకొని; ఆ+కోమలి= ఆ సుకుమారి యొక్క; పిటుందన= వెనువెంటనే; చని= వెళ్ళి; అంగ, దేశంబు+చొచ్చి= అంగరాజ్యంలో 
ప్రవేశించి; అందు= ఆ అంగదేశంలో; రోమపాదు+ఆదేశంబునన్‌= రోమపాదుడియొక్క ఆజ్ఞప్రకారం; రాజ+ఆ(శయంబు= 
రాజాశయంబు+అను= వనంబునన్‌= రాజాశయం అనే తోటలో; ఉండు+అంత= ఉన్నప్పుడు. 


తాత్పర్యం: ఈ విధంగా బుశ్యశ్చంగుండు లేజవరాలైన వారకాంతచేత ఆకర్షితుడై, ఆమె వలపులో చిక్కుకొని 
తండ్రికి తెలియకుండా మంచిప్రవర్తనకు నెలవైన తన ఆశ్రమాన్ని విడిచిపెట్టి, మానవులకు సాధారణమైన నడవడికలో 
చిక్కుకొని, ఆ సుందరాంగి వెనువెంట వెళ్ళి అంగదేశం చేరి, అక్కడ రోమపాదుడిఆజ్ఞప్రకారం “రాజాశ్రయం” అనే 
తోటలో ఉండగా. 


విశేషం: ఇక్కడ 'మనుష్యయోగంబునం దగిలి అన్న పదగుంఫనం (ప్రత్యేకించి అనుశీలించ తగింది. 'యోగి” శబ్దాన్ని 
గురించిన విపులవ్యాఖ్యానం 'ప్రకరణాంతరంలో ((ప్రథమాశ్వాసం) (వ్రాయబడింది. వలపు - విలాసినీ వ్యామోహం మానవ 
సహజమైన యోగం. ఇం(ద్రియలౌల్యం మానుషయోగమైతే. ఇం[ద్రియ నిగ్రహం, తపస్సు అధిమానవయోగం. యోగ శబ్దానికి 
“పొందిక, 'కూడికి అన్న అర్ధం బహుళవ్యాప్తం. సామరస్య సంధానం యోగానికి అంతరాత్మ, ఐహికం గాని, ఆముష్మికంగానీ 
లలిత కళాత్మకమైన సామరస్యసంధానంతో మేళవిస్తే అది యోగమౌతుంది. ఇక్కడ బుశ్యశ్ళంగుడు దివ్యయోగం నుండి 
జారి మనుష్యయోగంలో చిక్కుకొన్నాడు. ఈవచనంలో పెక్కు భారతప్రతుల్లో 'రాజాశ్రమంబను' - అనే పాఠాంతరం 
కనిపిస్తుంది. వావిళ్హప్రతిలో 'రాజశయంబను భవనంబుని - అనే పాఠభేదం ఉన్నది. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 3097 


మత్తకోకిలము. 

అమ్మునీశునివాసశక్తి. దదంగదేశమునందు మే 

ఘమ్మ్ము లెల్ల వలంకులం గడు. గ్రమ్మి సర్వజనప్రమో 

దమ్ముగా€ బ్రభవద్దృహజ్జలధార లొప్పంగ వృష్టిం జే 

సె మ్మృహానదులున్‌ మహాసరసీవరంబులు నిండ6గన్‌. 113 
ప్రతిపదార్థం: ఆ+ముని+ఈశు= ఆ బుషిశ్రేష్టుడి యొక్క; నివాస శక్తిన్‌= నివసించటంయొక్క మహిమచేత; తత్‌+అంగ 
దేశమునందు= ఆ అంగరాజ్యంలో; మేఘమ్ములు+ఎల్ల= మబ్బులన్నీ; వలంకులన్‌= దిక్కులన్నిటినీ; కడున్‌+*క్రమ్మి= మిక్కుటంగా 
కప్పి; సర్వ, జన, ప్రమోదమ్ముగాన్‌= అందరు ప్రజలకూ సంతోషాన్ని కలిగించేటట్టుగా; ప్రభవత్‌, బృహత్‌+జల, ధారలు+ 
ఒప్పుంగ= పుట్టుతున్న గొప్పనీటి ధారలు విలసిల్లగా; మహాసరసీవరంబులు= గొప్ప సరస్సులు; మహా నదులున్‌= గొప్ప 
నదులును; నిండంగన్‌= నిండేటట్టుగా; వృష్టిన్‌+చేసెన్‌= వాన కురిపించాయి. 


తాత్పర్యం: ఆ బుశ్యశ్చంగ మహాముని నివసించటంవలన ఏర్పడిన మహిమచేత ఆ అంగదేశం మబ్బులు 
దిక్కులన్నిటా వ్యాపించి ప్రజలందరికీ ఆనందం కలిగేటట్టుగా కారుతున్న పెనునీటి ధారలతో పెద్ద సరస్సులు, 
గొప్పనదులు పొంగి పొరలేటట్టు వాన కురిపించాయి. 


విశేషం: వలంకులు= దిక్కులు; వలకు వలను రూపాంతరం; 'కెలంకులు” అనే పాఠాంతరం అనేక ప్రతులలో కనబడుతున్నది. 
కెలను అంటే దిక్కు. రూపాంతరం కెలంకు. వృత్తలక్షణానికి ఆర. 1.46 విశేషాంశం చూడండి. 


ఆనందాశమ ([గ్రంథమాలప్రతిలో 'మహానది దీర్షికా సరసీనదంబులు నిండంానో - అనే పాఠాంతరం ఉన్నది. 


వ. _ ఇట్లు బుశ్యశ్చంగు నాగతంబున నంగవిషయంబున నవగ్రహదోషంబు నిరస్తంబైన సంతసిల్లి రోమపాదుండు 
తన కూంతు శాంత యనుదాని నత్యంతకాంతిమతి నమ్మునివరునకు వివాహంబు సేసి. 114 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; బుశ్యశ్చంగు+ఆగతంబునన్‌= బుళ్యశ్చంగుడి రాకవలన; అంగవిషయంబునన్‌= 
అంగదేశంలో; అవగ్రహ, దోషంబు= అనావృష్టి అనే బాధ; నిరస్తంబు+ఐనన్‌= తొలగిపోగా; రోమపాదుండు; సంతసిల్లి= 
సంతోషంచి; తన, కూతు= తన పుత్రిక; శాంత+అనుదానిన్‌= శాంత అనేపేరు కల ఆమెను; అత్యంతకాంతిమతిన్‌= మిక్కిలి 
లావణ్యం కలదానిని; ఆ+మునివరునకు= ఆ బుషిశ్రేష్టుడికి; వివాహంబు+చేసి= పెళ్లిచేసి. 


తాత్పర్యం: ఈ విధంగా బుశ్యశ్చంగుడి రాకవలన అంగదేశంలో వర్షం లేకపోవడమనే దోషం తాలిగిపోవటంచేత 
రోమపాదుడు సంతోషించి అతడికి లావణ్యరాశి అయిన తనకూతురు శాంత నిచ్చి పెళ్ళిచేశాడు. 


క. అనుభోగయోగ్యములుగా । ధనరాసులు భూషణములు దాసీనివహం 
బును గాంచనమయ శయ్యా । సనములు ముని కిచ్చె హృదయసంతోషముగాన్‌. 115 


ప్రతిపదార్హం: అనుభోగ యోగ్యములుగా= అనుభవించేందుకు అర్హత కలవిగా; ధనరాసులు= డబ్బుల కుప్పలు; భూషణములు= 
ఆభరణాలు; దాసీ, నివహంబును= దాసీప్రీల సముదాయమున్నూ; కాంచన, మయ, శయ్యా+ఆసనములు= బంగారంతో 


398 శ్రీనుదాంధ్ర మహాభారతము 


చేయబడిన మంచాలు, కూర్చొనే పీఠ్రాలు (కుర్చీలు); హృదయ సంతోషముగాన్‌= డెందానికి ఆనందం కొలిపేటట్ను; 
మునికి+ఇచ్చెన్‌= బుపికి కట్నంగా సమర్పించాడు. 


తాత్పర్యం: అనుభవించేందుకు తగినటువంటి ధననిధులు, ఆభరణాలు, దాసీసమూహాలు, బంగారు శయ్యలు, 
ఆసనాలు మొదలైనవి హృదయం ఉప్పాంగేటట్టుగా బుశ్యశ్చంగుడికి కట్నంగా రోమపాద మహారాజు సమర్పించాడు. 


విభాండకు(డు బుశ్యశ్చంగుని వెదకుచు వచ్చుట (సం. 3-113-11) 


వ. మభియు గోసహస్రంబు లనేకంబు లిచ్చి గోకులసంకులంబుగా ఘోషంబులు దేశంబుల నెల్ల నిలిపి నిత్య 
సత్కారంబుల బుశ్యశృ్చ్ళంగునకు. బ్రియంబుసేయుచుండె; నంత నట విభాండకుండు దన యాశ్రమంబున. 
గొడుకుం గానక యెల్లదేశంబులు రోయుచు నంగదేశంబునకు వచ్చి గోగణసంకీర్ణబైన యొక్కఘోషంబు 
నందు గోపసత్కృతుండై యొక్క దివసంబు వసియించి 'యిది యెవరి ఘఫోషం?” బని గోపాలకుల నడిగిన 
వార లి ట్లనిరి. 116 

ప్రతిపదార్థం: మజీయు= అదనంగా; గోసహ(స్రంబులు= వేలకొద్ది ఆవులు; అనేకంబులు+ఇచ్చి= పెక్కు ఇచ్చి; గో కుల, 
సంకులంబుగా= ఆవులమందల గుంపులతో కూడిన; ఘోషంబులు= గొల్లపలైలు; దేశంబులన్‌+ఎల్ల= వివిధ (ప్రదేశాలలో; 
నిలిపి= ఏర్పాటుచేసి; నిత్యసత్కారంబుల= దినం దినం చేసే మర్యాదలతో; బుళ్యశ్చంగునకున్‌; ప్రియంబు= ప్రీతిని; 
చేయుచుండెన్‌= చేస్తున్నాడు; అంతన్‌= అటుమీద; అట= అక్కడ, బుశళ్యశృంగుడి ఆశ్రమంలో; విభాండకుండును= 
విభాండకమునియున్నూ; తన+ఆ(శ్రమంబునన్‌= తన ఆశమంలో; కొడుకున్‌= పుత్రుడిని; కానక= చూడక; ఎల్ల, దేశంబులు= 
రాజ్యాలన్నీ; రోయుచున్‌= వెదకుతూ; అంగదేశంబునకు= అంగదేశానికి; వచ్చి= వచ్చి; గో, గణ, సంకీర్షంబు+ఐన= ఆవుల 
మందలచేత క్రిక్కిరిసిఉన్న; ఒక్కఘోషంబునందు= ఒక గొల్లపల్లెలో; గోప, సత్క్భతుండు+ఐ= గొల్లలచేత పూజించబడినవాడై; 
ఒక్కదివసంబు వసియించి= ఒక్క రోజు ఉండి; ఇది= ఇది; ఎవరి, ఘోషంబు?= ఎవరికి చెందిన ఆవులమంద?; అని= 
అంటూ; గోపాలకులన్‌= గొల్లలను; అడిగిన= ప్రశ్నించగా; వారు= వారు (ఆ గోపాలకులు) ఇట్టు+అనిరి= ఈ రీతిగా 
పలికారు. 


తాత్పర్యం: అదనంగా వేలకొద్దీ ఆవులను ఇచ్చి, ఆవులతో క్రిక్కిరిసిన గొల్లపల్లెలను వివిధప్రదేశాలలో నెలకొల్పి 
ప్రతిదినం సత్కారాలు చేస్తూ రోమపాదుడు బుశ్యశ్చంగుడికి ప్రీతి కలిగిస్తున్నాడు. అంత అక్కడ బుషివాటికలో 
విభాండకుడికి కొడుకు కనిపించకపోవటంచేత అతడిని వెదకుతూ దేశదేశాలు పయనించి, విభాండకుడు చివరకు 
అంగదేశాన్ని చేరి, ఆవులతో నిండిన ఒక గొల్లపలైైలో గోపాలకులచేత సత్కారాలను పొంది, 'ఇది ఎవరి ఆవులమంద?” 
అని అడిగాడు. అప్పుడు ఆ గోపాలురు ఇట్లా బదులు పలికారు. 


క. “యతినాథ! వినవె యిది నీ। సుతుఘోషం; బిదియ కాదు చూడ ననేకా 
యుతఘోషంబులు గల వు । న్న్వతగుణునకు బుశ్యశృంగునకు నిద్దరణిన్‌. 117 


ప్రతిపదార్థం: యతినాథ!= బుషులకు అధినేతవైన ఓ విభాండకమహర్షి!; వినవు+ఎ= వినలేదా (వినండి[); ఇది= ఇది; నీ 
సుతుఘోషంబు= నీ కొడుకుయొక్క ఆలమందల గొల్లపలై; ఇది+అ, కాదు= ఇది మాత్రమే కాదు; చూడన్‌= పరిశీలించగా; 
ఈ ధరణిన్‌= ఈ పుడమిపై; అనేక+అయుత, ఘోషంబులు= పెక్కు పెద్ద ఆవులమం౦దలు; ఉన్నతగుణునకు= గప్ప 
మంచిగుణాలు కలవాడైన; బుళ్యశ్చంగునకున్‌= బుశ్యశ్చంగుడికి; కలవు= ఉన్నాయి. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 3౩99 


తాత్పర్యం: 'బుషులకు అధినేతవైన ఓ విభాండకమహర్షీ! ఇది నీ కుమారుడియొక్క ఆలమంద, ఈ ఒక్క 
ఆలమంద మాత్రమే కాదుకదా! ఎన్నో పెద్ద పెద్ద ఆవులమందల ఈ పుడమిలో (ఈరాజ్యంలో) ఎన్నోచోట్ల 
గొప్పగుణాలు కలవాడైన బుశ్యశ్చంగుడికి ఉన్నాయి.” 


వ. అనిన విని విభాండకుండు సంతసిల్లి బుశ్యశృంగు తొజ్టుపట్ల విశ్రమించుచు రోమపాదుపురంబునకు వచ్చి 
యందు శాంతా సహితుందైన బుశ్యశ్చంగుం జూచి సంతుష్ట హృదయుండై, తన కొడుకుం గోడలిం దోడ్కొని 
నిజాశ్రమంబున కరిగి; నందు వసిష్టున కరుంధతియు, నగస్తునకు లోపాముద్రయు, ముద్గలునకు 
నాలాయనియైన యింద్రసేనయుంబోలె. దనకు( బరమభక్తియుక్తియై శాంత పరిచర్య సేయుచుండ 
బుశ్యశ్యంగుండు సుఖంబుండె' నని చెప్పిన నా కౌశికహ్రదంబున నందటు నభిషిక్తులై యేనూటు 
మహానదుల సమాగమస్టానంబైన గంగాసాగర సంగమంబు.( జూచుచు సముద్రతీరంబునం జని 
కళింగదేశంబున వైతరణి యను మహానదిం గని; రంత రోమశుండు ధర్మరాజున కిట్లనియె. 118 


ప్రతిపదార్థం: అనిన= అని పలికిన; విని= విని; విభాండకుండు= విభాండక మహర్షి సంతసిల్లి= సంతోషించి; బుశ్వశ్చంగు= 
బుశ్యశ్చంగుడియొక్క; తొబ్టుపట్ల= ఆలమంద లుండే చోట్ల; విశ్రమించుచున్‌= విశ్రాంతి తీసికొంటూ; రోమపాదు పురంబునకు 
వచ్చి= రోమపాదుడి రాజధానీనగరం చేరి; అందు= అక్కడ; శాంతా, సహితుండు+ఐన= శాంతతో కూడుకొనిఉన్న; బుశ్య 
శృంగున్‌+*చూచి= బుశళ్యశ్చంగుడిని చూచి; సంతుష్ట్ర హృదయుండు+ఐ= తనివి చెందిన హృదయం కలవాడై; తన, 
కొడుకున్‌+కోడలిన్‌= తన కొడుకును, కోడలిని; తోడ్కొని= తన వెంటబెట్టుకొని; నిజ+ఆశ్రమంబునకు= తన బుషివాటికకు; 
అరిగెన్‌= వెళ్ళాడు; అందున్‌= ఆ ఆశ్రమంలో; వసిష్టునకు= వసిష్టమహర్షికి; అరుంధతియు; అగస్తునకు; లోపాముద్రయు; 
ముద్గలునకు= ముద్గలమునికి; నాలాయని+ఐన= నాలాయని (కాశిరాజు) కూతురైన; ఇంద్రసేనయున్‌; పోలెన్‌= పోలునట్టుగా; 
తనకున్‌= తనకు (బుళ్య శృంగుడిక్సి; పరమ, భక్తి యుక్త+ఐ= మిక్కిలి భక్తితో కూడినటువంటిదై; శాంత= శాంతాదేవి; 
పరిచర్య, చేయుచుండ= సేవ చేస్తుండగా; బుశళ్యశ్చంగుండు; సుఖంబు+ఉండెన్‌= సుఖంగా ఉండినాడు; అని= అంటూ; 
చెప్పినన్‌= చెప్పగా; ఆ కౌశిక, హ్రదంబునన్‌= ఆ కౌళికుడి పేరు మీదుగా వెలసిన మడుగులో; అందటున్‌= ధర్మరాజు 
(ప్రభృతులు; అభిషిక్తులు+ఐ= స్నానం చేసినవారై; ఏనూజు, మహా, నదుల= ఐదువందల గొప్ప ఏరుల; సమాగమ, స్టానంబు+ఐన= 
కలిసేటటువంటి చోటు అయిన; గంగా, సాగర, సంగమంబున్‌= గంగానది సముద్రంలో కలిసేచోటును; చూచుచు= దర్శిస్తూ; 
సముద్ర తీరంబునన్‌= సము(ద్ర తీరరేఖను అనుసరించి; చని= వెళ్ళి; కళింగ, దేశంబునన్‌= కళింగదేశాన; వైతరణి+అను= 
వైతరణి అనేపేరు కలిగిన; మహానదిన్‌+కనిరి= గొప్పనదిని చూచారు; అంత= అటుతరువాత (పిమ్మట); రోమశుండు= 
రోమశుడు; ధర్మరాజునకు= ధర్మరాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని గోపాలకులు చెప్పగా విభాండకమహాముని మిక్కిలి సంతసించాడు. అక్కడనుండి విభాండక 
మహర్షి పయనించి, మార్గమధ్యంలో బుశ్యశ్చంగుడి ఆవులమందలు ఉన్న తావులలో విశశ్రమిస్తూ చివరకు రోమపాదుడి 
రాజధానిని చేరి అక్కడ శాంతాదేవితోపాటు ఉన్న బుశ్యశ్చంగుడిని చూచి సంతృప్తి చెందిన హృదయం కలవాడైనాడు. 
తదుపరి విభాండకుడు తన కొడుకును కోడలిని వెంటబెట్టుకొని తన ఆశ్రమానికి వెళ్ళాడు. అంత శాంతాదేవియున్నూ 
బుశ్యశ్చంగుడికి- అరుంధతి వసిష్టుడికీ, ఇంద్రసేన ముద్గలుడికీ, లోపాము[ద్ర అగస్తుడికీ వలె పరమభక్తితో 
సేవచేస్తుండగా, బుశ్యశ్చంగుడు సుఖంగా జీవితం గడిపాడు'- అని రోమశుడు ధర్మరాజుకు చెప్పాడు. పిమ్మట 
అందరు ఆ కౌశిక సరోవరంలో స్నానంచేశారు. ఐదునూర్ల మహానదులకు సంగమస్టానమైన గంగాసాగర సంగమాన్ని 


400 శ్రీనుదాంధ్ర మహాభారతము 


సందర్శిస్తూ తీరరేఖను బట్టి పయనించి కళింగదేశం చేరి అక్కడ వైతరణి అనే మహానదిని సందర్శించారు. 
అప్పుడు రోమశుడు ధర్మరాజుతో ఇట్లా చెప్పాడు. 


క. 'మునిదేవవరులు యజ్ఞము । లొనరించిరి తొల్లి దీని యుత్తరతీరం 
బున; నిది పుణ్యాస్పదమై ।; తనరును యజ్ఞావభృథశతస్నానములన్‌. 119 


ప్రతిపదార్థం: మునిదేవవరులు= మునులలో, దేవతలలో (్రేష్టులు; దీని ఉత్తరతీరంబునన్‌= ఈ వైతరణీనది ఉత్తరపు గట్టున; 
తొల్లి= పూర్వకాలంలో; యజ్ఞములు= యజ్ఞాలు; ఒనరించిరి= చేశారు; యజ్ఞ+అవభృథశత, స్నానములన్‌= యజ్ఞం 
పరిసమాప్తమైనప్పుడు నూరుసార్జు చేసిన స్నానాలచేత; ఇది= ఈ వైతరణీనది; పుణ్య+ఆస్పదము+ఐ= పుణ్యానికి నెలవై; 
తనరును= ఒప్పుతున్నది. 


తాత్పర్యం: 'పూర్వకాలంలో ఈ వైతరణీ మహానది ఉత్తరతీరంలో బుషీశ్వరులు, దేవతా(్రేష్టులు ఎన్నో యజ్ఞాలు 
చేశారు. యజ్ఞ పరిసమాప్తి సమయాన శతాధికంగా చేసిన అవభృథస్నానాలవలన ఈ మహానది పుణ్యానికి నెలవైనది. 


వ. మథియు సకలయజ్ఞంబుల యందును బ్రశస్తంబయిన పశుభాగంబు పశుపతికి దేవతలును బుషులును 
నిందు గల్పించి; రీ తీర్ధం బాడినవారు దేవయానగతు లగుదు' రనినం గృష్టాసహితుండై ధర్మృతనయుండు 


దమ్ములుం దానును వైతరణీస్నానంబు సేసి, రోమశుం జూచి “మునీంద్రా! నాకు భవత్ర్రసాదంబున 


నఖిలలోకంబులుం గాననయ్యె, వైఖానసుల వేదాధ్యయన శబ్దంబులు విననయ్యె 'ననిన విస్క్మితుందై 
రోమశుండు “వైఖానస నివాసం బిందులకు ముప్పదివేల యోజనంబులు గలదు; వారల యధ్యయన 
శబ్దంబులు వింటివి గావున నీవు దివ్యుండ' వంచు నరిగి యనవరత ఫలాలంకృతంబైన యొక్క వనంబు€ 
గని “యిందు దొల్లి స్వాయంభువుండైన విశ్వకర్మ యజ్ఞంబు సేసి. 120 


ప్రతిపదార్థం: మజీయు= విశేషించి; సకల యజ్ఞంబుల+అందును= అన్ని యజ్ఞాలలోను; ప్రశస్తంబు+ఐన= గొప్పదిగా 
ఎన్నదగిన; పశుభాగంబు= పశుభాగం అనే నివేదన; పశుపతికిన్‌= శివుడికి; దేవతలును, బుషులును= దేవతలు, మునులు 
కలిసి; ఇందున్‌= ఈచోట; కల్పించిరి= ఏర్పాటు చేశారు; ఈ తీర్థంబు+ఆడినవారు= ఈ తీర్ణంలో స్నానంచేసినవారు; 
దేవయానగతులు+అగుదురు= దేవతలు పయనించే మార్గాన వెళ్లేవారు కాగలరు; అనినన్‌= అని చెప్పగా; ధర్మతనయుండు= 
ధర్మపుత్రుడు; తమ్ములున్‌+*తానును= తాను, తనసోదరులు; కృష్ణాసహితుండు+ఐ= (ద్రౌపదితో పాటు; వైతరణీ స్నానంబు+చేసి= 
వైతరణీ నదిలో స్నానాలు చేసి, రోమశున్‌*చూచి= రోమశుడిని చూచి; ముని+ఇం(ద్రా!= ముని ్రేష్టుడా! నాకు= నాకు; 
భవత్‌+ప్రసాదంబునన్‌= నీయొక్క దయవలన; అఖిలలోకంబులున్‌= సమస్త జగత్తులు; కానన్‌+అయ్యెన్‌= కన్పించాయి; 
వైఖానసుల, వేద+అధ్యయన, శబ్దంబులు= వైఖానసులయొక్క వేదాలు చదువుతున్న నాదాలు; వినన్‌+అయ్యెన్‌= వినిపించాయి; 
అనిన= అని చెప్పగా; విస్మితుండు+ఐ= ఆశ్చర్యం పొందినవాడై; రోమశుండు; వైఖానసనివాసంబు= వైఖానసులు నివసించేచోటు; 
ఇందులకు= ఈ చోటికి; ముప్పదివేలయోజనంబులు= ముప్పదివేల ఆమడలదూరాన; కలదు= ఉన్నది; వారల+ 
అధ్యయనశబ్దంబులు= వారు వేదాలను చదివే ధ్వనులు; వింటివి= విన్నావు; కావున= కాబట్టి; నీవు, దివ్యుండవు= నీవు 
మనుష్యశక్తికి అతీతమైన దివ్యశక్తి కలవాడివి; (దివ్య పురుషుడవు); అంచున్‌= అనిచెపుతూ; అరిగి= వెళ్ళి, అనవరతఫల+ 
అలంకృతంబు+ఐన= ఎల్లప్పుడూ పండ్లతో కళకళలాడుతూ ఉండే; ఒకవనంబున్‌+కని= ఒక తోటను చూచి; ఇందున్‌= 
ఇక్కడ; తాొల్లి= పూర్వం; స్వాయంభువుండు+ఐన= స్వాయంభువ మనువుకు సంబంధించిన; విశ్చకర్మ= విశ్వకర్మ అనే 
మహనీయుడు; యజ్ఞంబు+చేసి= యజ్ఞాన్ని చేసి, 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 401 


తాత్సర్యం: ఇక్కడ విశేషించి పేర్కొన తగిన అంశం ఏమిటంటే- సకల(క్రతువులలో గొప్పదిగా ఎన్నదగిన పశుభాగాన్ని 
దేవతలు, బుషిరేణ్యులు కలిసి ఇక్కడ పశుపతికి ఏర్పాటు చేశారు. ఈ తీర్థంలో స్నానంచేసినవారు దేవతలు 
వెళ్లేటటువంటి మార్గాన పోగలరు'- అని చెప్పగా ధర్మరాజు తానున్నూ, తమ్ములున్నూ, ([ద్రాపదితోపాటు వైతరణీనదిలో 
స్నానంచేసి, రోమశుడితో, 'మునివరేణ్యా! నాకు నీ దయవలన సమస్తలోకాలు కనిపిస్తున్నాయి. వైఖానసులు చేస్తున్న 
వేదపారాయణం నాకు వినపడుతున్నది' అని చెప్పగా రోమశుడు ఆశ్చర్యపోయి” వైఖానసులు నివసించే చోటు 
ఇక్కడికి ముప్పైవేల ఆమడల దూరంలో ఉన్నది. వారు చేస్తున్న వేదపారాయణం నీకు వినపడటంచేత నీకు 
మానవమాత్రులకు లేనటువంటి దివ్యశక్తి ఉన్నది; నీవు దివ్య పురుషుడవు” అని చెపుతూ ప్రయాణం చేసి, ఎల్లప్పుడూ 
పండ్లతో ఉండే ఒక తోటను చూచి, “ఇక్కడ పూర్వకాలాన స్వాయంభువమనువుకు చెందిన విశ్వకర్మ యజ్ఞం చేసి. 


క. దక్షు. డయి యజ్ఞదక్షిణ । దక్షిణభూభాగ మెల్ల దా నిచ్చె నశే 
కళ ఈ ళా "ల 
ష క్షితిధర వనములతో ।; నక్షయమతిం గశ్యపునకు నార్త్విజ్యమునన్‌. 121 


ప్రతిపదార్థం: తాన్‌= తాను (విశ్వకర్మ); దక్షుండు+అయి= సమర్భుడై; యజ్ఞదక్షిణ= యజ్ఞం చేయించినందుకు ఇచ్చే 
సంభావనగా, అక్షయమతిన్‌= తరుగని బుద్ధితో; అశేష, క్షితిధర, వనములతోన్‌= సమస్తమైన కొండలు, అరణ్యాలతోపాటు; 
దక్షిణ, భూ, భాగము+ఎల్లన్‌= దక్షిణ దిక్కున ఉండే భూమిభాగాన్సి అంతటినీ; కళ్నపునకున్‌= కశప మహామునికి; 
ల న లు గా బ్ర థ్రీ లీ 
ఆర్ఫిజ్యమునన్‌= బుత్విజునకు ఇచ్చే సంభావనగా; ఇచ్చెన్‌= సమర్పించాడు. 


తాత్పర్యం: విశ్వకర్మ సమర్హుడై దక్షిణదిక్కున గల భూభాగమంతటినీ, కొండలు, అరణ్యాలతోపాటు కశ్యపమహర్షికి 
నిండుమనస్సుతో యజ్ఞం జరిపించి బుత్విజుడికి ఇచ్చే సంభావనగా సమర్పించాడు. 


విశేషం: యజ్ఞాన్ని చేయించే పురోహితులు బుత్విజులు. యజ్ఞం జరిపించినందుకు వారి కిచ్చే ధనానికి యజ్ఞదక్షిణ అనిపేరు. 

యజ్ఞకర్త నుండి ధనం పుచ్చుకొని యజ్ఞం చేయించే బుత్విజులు పదహారుమంది. 1. బ్రహ్మ 2. ఉద్గాత 3. హోత 

4. అధ్వర్యుడు 5. బ్రాహ్మణాచ్చంసి 6. ప్రస్తోత 7. మైత్రావరుణుడు 8. ప్రతిప్రస్తోత 9. పోత 10. ప్రతిహర్త 11. అచ్చా 

వాకుండు 12. నేష్ట 13. ఆన్నీధ్రుడు 14. సుబ్రహ్మణ్యుండు 15. గ్రావస్తుతుండు 16. ఉన్నేత. 

వ. _ దాని కలిగి భూదేవి గశ్యపునకుం బట్టీక రసాతలంబునకుం బోయిన దత్రృసాదార్థియై కశ్యపుం డుగ్రతపంబు 
సేసినం బ్రసన్నయై భూదేవి నీరిలోనుండి వెలువడి వేదిరూపంబునం గశ్యపునకు నిజరూపంబు సూపె; నవ్వేది 
యిది సుమ్ము! దీని నెక్కినవారు వీర్యవంతు లగుదు; రీమంత్రంబున దీని నెక్కుండు; పెఅనా. డిది దా వీక 
సముద్రంబు సొచ్చు' నని, 'యగ్శిర్మిత్రో యోని' యనునివి యాదిగా6 గల మంత్రంబు లుపదేశించిన.122 


ప్రతిపదార్థం: దానికి+అలిగి= అందుకు కోపించి; భూదేవి= భూదేవత; కశ్యపునకున్‌= కశ్యపమునికి; పట్టు+-ఈక= పట్టుబడక; 
రసాతలంబునకున్‌= పాతాళానికి; పోయినన్‌= వెళ్ళగా; తత్‌+ప్రసాద+అర్థి+ఐ= ఆమెయొక్క దయను అభిలషించినవాడై; 
కశ్యపుండు= కశ్యపమహర్షి ఉగ్ర, తపంబు+చేసినన్‌= కఠోరమైన తపస్సు చేయగా; భూదేవి; ప్రసన్న+ఐ= సుముఖత కలది 
అయి; నీరిలోనుండి= నీటిలో నుండి; వెలువడి= బయటికి వచ్చి; వేది, రూపంబునన్‌= తిన్న ఆకృతిలో; కశ్యపునకు= 
కళ్యపుడికి; నిజరూపంబు= తన ఆకారాన్ని; చూపెన్‌= కనిపింపచేసింది; ఆ+వేది= ఆ అరుగు; ఇది= ఇదే; సుమ్ము!= సుమా!; 
దీనిన్‌= దీనిని- ఈ వేదిని; ఎక్కినవారు= అధిరోహించినవారు; వీర్యవంతులు= పరాక్రమం కలవారు; అగుదురు= కాగలరు 
(అవుతారు); ఈ మంటత్రంబున= ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ; దీనిన్‌= ఈ వేదిని; ఎక్కుండు= అధిరోహించండి; పెజు 


402 శ్రీనుదాంధ్ర మహాభారతము 
నాండు= కానివేళు ఇది= ఈ వేది; తావు+-ఈక= చోటీయక; సముద్రంబు+చొచ్చు= సముద్రంలో ప్రవేశిస్తుంది; అని= అని 


చెప్పి; “అన్నిర్మిత్రోయోనిః” = అగన్నిర్మిత్రోయోనిః; అనునివి= అనే ఈ పదాలు; ఆదిగాన్‌+కల= మొదటగల (ఆ పదాలతో 
మొదలయ్యే); మంటత్రంబులు= మంత్రాలు; ఉపదేశించినన్‌= ఉపదేశించగా. 


తాత్పర్యం: అందుకు భూదేవికి కోపంవచ్చింది. ఆమె కశ్యపుడికి పట్టుపడక పాతాళానికి వెళ్ళిపోయింది. కశ్యప 
మహర్షి భూదేవి అను[గ్రహాన్ని సంపాదించేందుకు కఠోరతపస్సు చేశాడు. అంత భూదేవి ప్రసన్నురాలై నీటిలోనుండి 
వెలువడి వేదిరూపంలో కశ్యపుడికి సాక్షాత్కరించింది. ఆ వేదియే ఇది. ఈ వేదిని అధిరోహించినవారు మిగుల 
పరాక్రమంతో తేజరిల్లుదురు. ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ మాత్రమే ఈ వేదిని ఎక్కాలి. లేకపోతే ఇది సముద్రంలోకి 
పోగలదు. అని రోమశుడు చెప్పి 'అగ్నిర్మిత్రోయోనిః అనే పదాలతో ప్రారంభమయ్యే మంత్రాలను ఉపదేశించాడు. 


విశేషం: మందత్రము= నిక్లీతాలైన అక్షర సమామ్నాయాన్ని పునరావృత్తిగ వల్లెవేసే విధానం. (బీజాక్షరసంపుటి). 


క. అనుజులు దానును ముని శా । సనమున నవ్వేది యెక్కి సమధికవీర్యం 

బున నొప్పె బ్రాహ్మణులదీ । వన లెసంగంగ ధర్మసుతుండు వాసవలీలన్‌. 123 
ప్రతిపదార్థం: ధర్మసుతుండు= ధర్మపుత్రుడు; అనుజులు= తమ్ములు; తానును= తానున్నూ (ధర్మజుడున్నూ); ముని 
శాసనమునన్‌= బుషి ఆజ్ఞ చొప్పున; ఆ+వేది= ఆ అరుగు; ఎక్కి= అధిరోహించి; సమధిక వీర్యంబునన్‌= మిగుల 
అతిశయించిన పరాక్రమ తేజస్సు చేత; బ్రాహ్మణుల= విప్రుల; దీవనలు+ఎస6ంగంగన్‌= ఆశీస్సులు విలసిల్లగా; వాసవలీలన్‌= 
ఇంద్రుడి వలె; ఒప్పెన్‌= శోభించాడు. 


తాత్పర్యం: ఆముని నిర్దేశించిన ప్రకారం ధర్మరాజు తమ్ములతో సహా ఆ వేదిక మీదికి ఎక్కాడు. దానివలన 
అతడికి అమితమైన బలం ఏర్పడింది. బ్రాహ్మణుల ఆశీస్సులతో ధర్మజుడు ఇంద్రుడివలె ప్రకాశించాడు. 


క. ధరణీసురవర మునిగణ । పరివృతులై యరిగి కనిరి పాండవులు వియ 
చ్చర నిర్జర సేవిత సుం । దర కందర మగు మహేంద్రధరణీధరమున్‌. 124 


ప్రతిపదార్థం: పాండవులు= పాండునందనులు; ధరణీసుర, వర, మునిగణ, పరివృతులు+ఐ= బ్రాహ్మణడ్రేష్టులచేత, 
మునిబ్బందంచేత చుట్టుకొనబడినవారై; అరిగి= (ప్రయాణించి; వియత్‌+చర, నిర్జర, సేవిత, సుందర, కందరము+అగు= 
ఆకాశగమనంకలవారిచేత, దేవతలచేత సేవించబడి, అందమైన గుహలు కలిగిఉన్న; మహేంద్ర ధరణీ ధరమున్‌= 
మహేంద్రపర్వతాన్ని; కనిరి= చూచారు. 


తాత్పర్యం: (బ్రాహ్మణప్రవరులు మునులబృ్బందం తమ చుట్టూ రాగా, పాండవులు ఆకాశగమనం కలవారైన 
దేవతల చేత సేవించబడుతూ అందమైన గుహా ప్రదేశాలు గలిగిన మహేంద్రపర్వతాన్ని చూచారు. 
వ. _ అందుల మహాతపోధనులకు నమస్కార సత్కారంబుల మనఃప్రియంబు సేసి ధర్మరా జిట్లనియె. 125 


ప్రతిపదార్థం: అందుల= అందున్న; మహాతపన్‌+ధనులకు= గొప్ప తపస్సు అనే సంపద కలవారికి; నమస్కార, సత్కారంబులన్‌= 
వందనాలతో, గౌరవమర్యాదలతో; మనస్‌+(ప్రియంబు= మనస్సులకు సంతోషాన్ని; చేసి= కలిగించి; ధర్మరాజు= ధర్మజుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 403 


తాత్పర్యం: తపస్సే సంపదగా కలిగి అందున్న మహర్షులకు నమస్కరించి, సత్కారాలు చేసి వారి మనసులు 
రంబింపజేసి ధర్మరాజు -ఈ విధంగా చెప్పాడు. 


తే. 'పరమమునులార! యిగ్గిరిం బరశురాము । శుభచరిత్రుని మీ రెపు సూతు రట్టె! 
యమ్మహాభాగు మీచూచు నవసరంబు । నందు మాకును జూడంగ నమరునొక్కొ?” 126 


ప్రతిపదార్థం: పరమ మునులార!= గొప్పబుషులార!; ఈశ+గిరిన్‌= ఈ కొండమీద; పరశురామున్‌= పరశువు ఆయుధంగా 
కల రాముడిని; శుభ చరిత్రుని= మంచిచరిత్ర కలవాడిని; మీరు+ఎవ్లు= మీరు ఎల్లప్పుడూ; చూతురు+అట్టె= చూస్తూ 
ఉంటారట; ఆ+మహాభాగున్‌= ఆ మహనీయుడిని; మీ, చూచు+అవసరంబునందున్‌= మీరు దర్శించే సమయాన; మాకును+ 
చూడంగన్‌+అమరును+ఒక్కొ?= మాకు కూడ చూచేందుకు వీలు కలుగుతుందా? 


తాత్పర్యం: 'గొప్పమునులార! ఈ కొండపై మీరు ఎల్లప్తుడు శుభచరిత్ర కల మహానుభావుడు పరశురాముడిని 
చూస్తూ ఉంటారటకదా! మేముకూడ ఆ మహానుభావుడిని మీరు చూచేటప్పుడు దర్శించటానికి వీలుకలుగుతుందా? 


వ. అనిన నమ్మునిసంఘంబులోన రామానుచరుండైన యకృతవ్రణుం డను ముని ధర్మరాజున కిట్లనియె. 127 


ప్రతిపదార్హం: అనినన్‌= అనిచెప్పగా; ఆ+ముని, సంఘంబులోనన్‌= ఆ బుషుల సమూహంలో; రామ+అనుచరుండు+ఐన= 
పరశురాముడిని అనుసరించే శిష్యుడైన; అకృతవ్రణుండు+అను, ముని= అకృతవ్రణుడు అనేబుషి ధర్మరాజునకు= 
ధర్మపుత్రుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని చెప్పగా ఆ బుషులబ్బందంలో పరశురాముడి శిష్యుడైన అకృతవ్రణుడు అనే బుషి ధర్మరాజుతో 
-ఈ విధంగా బదులు పలికాడు. 


తే. “ధర్మతనయ! మీరాక ముందఅణ యెజుంగు । జామదగ్స్యుండు నిర్మలజ్ఞానదృష్టి 
ఇ 
ననఘ! యెళల్లి చతుర్దశి నమ్మహాత్ముం। జూతు రిమ్మును; లీవును జూడు మిచట.” 128 


ప్రతిపదార్థం: ధర్మతనయ!= ఓ ధర్మరాజా! జామదగ్భ్యుండు= జమదగ్ని కుమారుడైన పరశురాముడు; నిర్మలజ్ఞానదృష్టిన్‌= 
స్వచ్చమైన జ్ఞానమనెడి చూపులతో; మీరాక= మీరు ఇక్కడికి రావటం; ముందజ= ముందే; ఎయుంగున్‌= ఎరిగిఉన్నాడు; 
అనఘ!= పాపరహితుడైన ధర్మరాజా!) ఎల్లి= రేపు; చతుర్హశిన్‌= చతుర్షశి తిథిని; ఆ+మహాత్మున్‌= ఆ గొప్ప ఆత్మకలవాడిని- 
పరశురాముడిని; ఈ+మునులు= ఈ బుషులు; చూతురు= చూస్తారు; ఇచటన్‌= ఇక్కడ; ఈవును= నీవున్నూ; చూడుము= 
సందర్శించవలసింది. 


తాత్పర్యం: 'పాపరహితుడవైన ఓ ధర్మరాజా! రేపు చతుర్షశినాడు మహాత్ముడైన పరశురాముడిని ఈ బుషులు 
దర్శించగలరు. నీవున్నూ వారితోపాటు పరశురాముడిని దర్శనం చేసికొనవచ్చును.! 
వ. అనిన ధర్మతనయుండు మహేంద్రంబున నా రాత్రి వసియించి యకృతవ్రణు నిట్లని యడిగి. 129 


ప్రతిపదార్థం: అనిన= అని చెప్పుగా; ధర్మతనయుండు= ధర్మరాజు; మహేంద్రంబునన్‌= మహేంద్ర పర్వతమందు; ఆ రాత్రి; 
వసియించి= ఉండి; అకృత[వ్రణున్‌= అకృత(వ్రణుడిని, ఇట్టు+అని= ఈ విధంగా; అడిగెన్‌= ప్రన్నించాడు. 


404 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అని అకృత(వ్రణుడు చెప్పగా ధర్మరాజు ఆ రాత్రి మహేంద్రపర్వతమందు వసించి అతడిని ఈ 
విధంగా (ప్రశ్నించాడు. 


క. “భువన జన స్తుతుం డగు భా। ర్గ్వవు చరితము విన6గ నాకు. గడు. గొతుకగౌ 
రవ మైనది; దాని ముని । ప్రవర! యెటింగింపు కర్ణపథరమ్యముగన్‌. 130 


ప్రతిపదార్హం: భువనజనస్తుతుండు+అగు= అన్ని లోకాలలోని జనులందరిచేత పొగడబడినవాడైన; భార్గవుచరితము= భృగుమహర్షి 
వంశంలో జన్మించిన పరశురాముడి వృత్తాంతం; వినంగ= వినటానికి; నాకున్‌= నాకు; కడున్‌= మిక్కిలి; కౌతుక, గౌరవము+ఐనది= 
కుతూహలంతో కూడిన పూజ్యభావం ఏర్పడింది; ముని, ప్రవర!= బుషులలో ్రేష్టుడివైన ఓ అకృతవ్రణా!; దాని= దానిని, 
(ఆ పరశురాముడి గాథను); కర్ష్మ పథ, రమ్యముగన్‌= చెవుల మార్గానికి అందంగా- వీనులవిందుగా; ఎజింగింపు= 
తెలియజేయవలసింది. 


తాత్పర్యం: 'మునిశ్రేష్టుడివైన అకృతవ్రణ మహర్షీ! సమస్తలోకాల యందలి జనులచేత పొగడబడినటువంటి 
పరశురాముడి చరిత్ర వినటానికి నా మనస్సు కుతూహలంతో ఉవ్విళ్ళూరుతున్నది. ఆ భార్గవవంశీయుడైన మహనీయుడి 
వృత్తాంతం నాకు వీనులవిందుగా వినిపించ వేడికోలు.' 


విశేషం: ధర్మరాజు తీరయాత్రలను పురస్కరించుకుని ఆయాస్థలాలకు సంబంధించిన గాథలను గురించి రోమశమహర్షిని, 
వివిధ మహర్షులను, (గ్రుచ్చిగ్రుచ్చి ప్రశ్నిస్తున్నాడు. ఆయా బుషులు ఆయాగాథలను ఎవరిస్తున్నారు. స్వయంసంపూర్జాలైన 
ఈ పౌరాణిక గాథలకు ఐక్యసంధానం గావించింది ధర్మరాజు బిజ్ఞాస. ఈ విధంగా ఆరణ్యపర్వం భారతంలో బృహత్పర్వంగా 
రూపొందింది. 


అకృతవ్రణుండు ధర్మరాజునకు. బరశురాముని మహివము సెప్పుట (సం. 3-115-9) 


వ. _ అని యడిగిన ధర్మరాజునకు నకృతవ్రణుం డిట్లని చెప్పె. దొల్లి కన్యాకుబ్దంబున గాధియను రాజు కూంతు 
సత్యవతి యనుదాని భృగుపుత్రుండగు బుచీకుండను మహాముని వివాహార్దియై గాధి నడిగిన 
నమ్మునివరునకు వా. డిట్లనియె. 131 


ప్రతిపదార్థం: అని= అంటూ; అడిగినన్‌= ప్రశ్నించగా; ధర్మరాజునకున్‌= ధర్మపుత్రుడికి; అకృతవ్రణుండు= అకృతవ్రణుడు; 
ఇట్టు+అని= ఈ విధంగా; చెప్పెన్‌= చెప్పాడు; తొల్లి= పూర్వకాలంలో; కన్యాకుబ్దంబునన్‌= కన్యాకుబ్దం అనే పేరుకల 
పట్టణంలో; గాధి+అను, రాజు, కూంతు= గాధి అనేపేరు గల ప్రభువుయొక్క పుత్రిక; సత్యవతి, అను, దానిన్‌= సత్యవతి 
అనే పేరుకల అమ్మాయిని; భృగుపుత్రుండు+అగు= భృగుపుత్రుండు+అగు= భృగు మహర్షి కొడుకైన; బుచీకుండు+అను, 
మహాముని= బుచికుడు అనే మహర్షి వివాహ+అర్థి+ఐ= పెళ్ళాడేందుకు; గాధిని= గాధిరాజును; అడిగినన్‌= అర్జించగా; 
ఆ+మునివరునకున్‌= ఆ బుషిశ్రేష్టుడికి; వాండు= అతడు-ఆ. గాధిరాజు;: ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని ప్రశ్నించగా ధర్మరాజుకు అకృతవ్రణుడు ఇట్టా చెప్పాడు: పూర్వకాలంలో కన్యాకుబ్దం అనే 
పట్టణంలో గాధి అనే రాజుకు కూతురైన సత్యవతి అనే కన్యకను భృగుమహర్షి కుమారుడైన బుచీకమహాముని 
పెళ్ళాడకోరి గాధిని అర్జించాడు. ఆ మహారాజు గాధి, ఆ మహర్షి బుచీకుడికి ఇట్టా చెప్పాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 405 


సీ. “ఒక్క కర్ణంబు నీలోత్స్పలశ్యామమై । తను వెల్ల శశిహంసధవళ మైన 
యిట్టి గుజ్జములు వే యిక్కన్య కుంకు వి । ల్లీ నోపుదేని మునీంద్ర! వీని 
నమరంగం బెండిలి యగు; మిది మాకుల । ధర్మంబు నావుడు. దరుణిం బెండ్లి 
యగువేడ్క భార్గవు. దప్పుడ వరుణేంద్రు । పాలికి. జని వానిం బడసి తెచ్చె; 


ఆ. నవనినాథ! గంగయందు. గన్యాకుబ్ద । పురవరంబునందు. బుట్టె నట్టి 
హయసహస్ర మమలమై; నాంటంగోలెను । నశ్వతీర్ద మనంగ నయ్యె నదియు. 132 


ప్రతిపదార్థం: ఒక్కకర్ణంబు= ఒకచెవి; నీల+ఉత్పలశ్యామము+ఐ= నల్లకలువవలె నల్లగా; తనువు+ఎల్ల= శరీరమంతా; శతి, 
హంహ, ధవళము+ఐన= చంద్రుడివలె హంసవలె తెల్లనైన; ఇట్టి, గుజ్జములు= ఇటువంటి అశ్వాలు; వేయి= వేయి; ఈ+కన్యకు= 
ఈ ఆడపడుచుకు; ఉంకువ= శుల్కం; ఇట్టు= ఈ విధంగా; -ఈన్‌+ఓపుదు+ఏని= ఇవ్వగలిగిన వాడవయితే; ముని+ఇంద్ర!= 
మునీం(ద్ర!= మునులలో ్రేష్టుడా!; దీనిన్‌= దీనిని ఈ కన్యకను; అమరంగన్‌= ఒప్పిదంగా; పెండిలి+అగుము= వివాహం 
చేసికొనుము; ఇది= ఈ ఏర్పాటు; మా కులధర్మంబు= మా వంశంలోని ఆచారం; నావుడున్‌= అని చెప్పగా; తరుణిన్‌= 
జవ్వనిఅయిన ఆ కన్యకను; పెండ్హి-అగు= వివాహమాడే; వేడ్కన్‌= కుతూహలంతో; భార్ల్గవుండు= భృగుమహర్షి పుత్రుడు; 
అప్పుడు+అ= ఆ సమయంలోనే; వరుణ+ఇంద్రుపాలికిన్‌= వరుణ ప్రభువు దగ్గరకు; చని= వెళ్ళి, వానిన్‌= ఆ గుర్రాలను; 
పడసి= సంపాదించి; తెచ్చెన్‌= తీసికొనివచ్చాడు; అవనినాథ!= భూ భర్తయైన ఓ మహారాజా, ధర్మరాజా!) కన్యాకుబ్దపురవరంబు 
నందున్‌= కన్యాకుబ్దం అనే నగరరాజంలోని; గంగయందున్‌= గంగానదిలో నుండి; అమలము+ఐ= స్వచ్చమై; అట్టి= 
అటువంటి; హయసహ(స్రము= వేయిగు(ర్రాలు; పుట్టెన్‌= జన్మించాయి; నాయన్‌+కోలెను= ఆ దినం నుండి; అదియు= ఆ 
కన్యాకుబ్దంలోని గంగానది; అశ్వతీర్థము+అనంగన్‌= అశ్వతీర్థం అనే పేరుతో; అయ్యెన్‌= విలసిల్లింది. 


తాత్పర్యం: “ఓ మహర్షీ! ఒక చెవి నల్లకలువవలె నల్లగా, మిగిలిన దేహమంతా చంద్రునివలె, హంసవలె తెల్లగా 
ఉండాలి, ఇటువంటి వెయ్యి గుర్రాలను కన్యాశుల్కంగా నీవు తెచ్చిఇచ్చినటైతే నీవు నా కూతురు సత్యవతిని 
వివాహం చేసికొనగలవు. ఇది మావంశ సంప్రదాయం' అని గాధిప్రభువు చెప్పాడు. అంత భృగుమహర్షి యొక్క 
పుత్రుడైన ఆ బుచీకుడు వరుణప్రభువు దగ్గరకు పోయి అటువంటి గుర్రాలను సంపాదించి తెచ్చాడు. ఓ 
ధర్మరాజా! ఆవిధంగా అటువంటి వేయిగు(ర్రాలు కన్యాకుబ్దనగర మందలి గంగానది నుండి అవతరించాయి. 
అందువలన ఆనాటినుండి కన్యాకుబ్దంలోని గంగానదికి అశ్వతీర్థం అనే పేరు ఏర్పడింది. 


విశేషం: బుచీకుడు కోరిన వేయి గుజ్జాలను వరుణుడు కన్యాకుబ్ద సమీపంలోని గంగానది నుండి అందజేసినాడు. 
అందువలన అచ్చటి గంగానదికి అశ్వతీర్థమనే పేరు ఏర్పడింది. వరుణుడు ఇచ్చిన ఆ తెల్లని గుర్రాలకు ఒక చెవి మాత్రం 
నల్లగా ఉంటుంది. ఆ నలుపు నల్లకలువ వంటి నలుపు. అది కూడ చెవిపైభాగంలో మాత్రమే; చెవిలోపలి భాగం మాత్రం 


ఎలఖుగా ఉంటుంది. 
ఆ 


వ. బుచీకుండును గాధికి నిచ్చాసమంబులైన హయంబుల నిచ్చి వానికూ6౦తు సత్యవతిం బాణిగ్రహణవిధిం 
బరిగ్రహించి సుఖంబున్నణ గన్యాకుబ్దంబునకు భృగుండు వచ్చి వారలచేతం బూజితుండై కొడుకునుం 
గోడలినిం జూచి సంతసిల్లి యొక్కనాండు కోడలి కిట్లనియె. 133 


406 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్దం: బుచీకుండును= బుచీకుడున్నూ; గాధికిన్‌= గాధిప్రభువుకు; ఇచ్చాసమంబులు+ఐన= కోరినకోరికకు 
అనురూపాలైన; హయంబులన్‌+ఇచ్చి= గుఢర్రాలను ఇచ్చి; వాని, కూంతు= వానియొక్క పుత్రిక; సత్యవతిన్‌= సత్యవతిని; 
పాణిగ్రహణ విధిన్‌= శాస్త్రీయమైన వైవాహికపద్దతిలో; పరి[గ్రహించి= స్వీకరించి (డెళ్ళాడి); సుఖంబు+ఉన్నన్‌= సుఖంగా 
నివసిస్తుండగా; భృగుండు= భృగుమహర్షి కన్యాకుబ్దంబునకు; వచ్చి= వచ్చి; వారల చేతన్‌= వారిచేత అనగా బుచీకుడిచేత, 
సత్యవతిచేత; పూజితుండు+ఐ= అర్చించబడినవాడై; కొడుకునున్‌ కోడలినిన్‌, చూచి; సంతసిల్లి= సంతోషించి; ఒక్కనాండు= 
ఒకానొకరోజు; కోడలికిన్‌= కోడలితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: బుచీకుడు, గాధిమహారాజు కోరిన కన్యాశుల్కాన్ని సమర్పించి అతడి పుత్రిక సత్యవతిని శాస్త్రోక్త 
విధానంగా పెళ్ళాడి సుఖంగా కాలం గడుపుతున్నాడు. అంత కన్యాకుబ్దానికి భృగుమహర్షి విచ్చేసి, వారిచేత 
పూజించబడినవాడైై, కొడుకును కోడలిని చూచి సంతోషించి ఒకరోజు కోడలికి ఇట్టా చెప్పాడు. 


క. _ '“లలితాంగి! యేను నీ గుణ; ముల కతిహృష్టుండ నైతి ముద మొనరంగ ని 
మ్ముల నిచ్చెద వేడుము నీ। వలచు వరం బనిన సత్యవతి యి ట్లనియెన్‌. 134 


ప్రతిపదార్థం: లలిత+అంగి!= సుకుమారమైన దేహం కలదానా! ఏను= నేను; నీ గుణమ్ములకు= నీ మంచి లక్షణాలకు; 
అతి, హృష్టుండును+ఐతి= మిక్కిలి సంతోషం పొందినవాడిని అయినాను; ముదము+ఒనరంగన్‌= సంతోషం కలిగేటట్టుగా; 
నీ, వలచు, వరంబు= నీకు ఇష్టమైన వరాన్ని; వేడుము= కోరుకొనుము; ఇమ్ములన్‌= సంట్రీతితో; ఇచ్చెద= అను[గ్రహిస్తాను; 
అనిన= అని పలుకగా; సత్యవతి= సత్యవతి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: 'సుకుమారివైన ఓ సత్యవతీ! నీలోని మంచిగుణాలకు నేను మిక్కిలి సంతృప్తి చెందాను. సంతోషం 
కలిగేట్టు సంప్రీతితో నీవు కోరిన వరాన్ని అనుగ్రహిస్తాను. నీకు ఇష్టమైన వరాన్ని కోరుకొనుము” అని భృగుమహర్షి 
చెప్పగా, కోడలు సత్యవతి ఇట్లా బదులు పలికింది. 


వ. _ 'దేవా! నీప్రసాదంబున నాకొక్కకొడుకును, మజ్జినని కొక్కకొడుకు నుదయింపవలయిు' నని మైక్కినం గరు 
ణించి భృగుండు 'నీకోరిన యట్లయగు; శుచిస్నాతలయి నీవు మేడిమ్రానిం గౌంగిలింపుము; నీజనని 
నశ్వత్చంబు.గౌంగిలింపు మను" మనిన నయ్యిద్దజు. దదాలింగన విపర్యాసంబు సేసిన నెటింగి భృగుండు 
గోడలి కిట్లనియె. 135 


ప్రతిపదార్థం: దేవా!= మహానుభావా! నీ ప్రసాదంబునన్‌= నీ దయవలన; నాకు+ఒక్క, కొడుకును= నాకు ఒక పుత్రుడును; 
మత్‌+జననికి= నాతల్లికి; ఒక్క కొడుకును; ఉదయింప= వలయును+అనిన= పుట్టవలెను అని; మైొక్కినన్‌= నమస్కరించగా; 
కరుణించి= దయతలచి; భృగుండు= భృగుమహర్షి నీ, కోరిన+అట్టు+అ+అగు= నీవు కోరిన విధంగానే జరుగుగాక; 
శుచిస్నాతలు+అయి= పరిశుభ్రంగా స్నానాలు చేసినవారై; నీవు=నీవు; మేడి, (మ్రానిన్‌= మేడిచెట్టును; కౌంగిలింపుము = 
ఆలింగనం చేసికొనవలసింది; నీ, జననిన్‌= నీతల్లిని; అశ్వత్చంబున్‌= రావిచెట్టును; కౌంగిలింపుము+అనుము= ఆలింగనం 
చేయుమని చెప్పుము; అనినన్‌= అని చెప్పగా; ఆ+ఇద్దణున్‌= ఆ ఇరువురున్నూ; తద్‌+ఆలింగన, విపర్యాసంబు, చేసినన్‌= 
కౌగిలించుకొనటంలో తారుమారు చేయగా; ఎజింగి= తెలిసికొని; భృగుండు= భృగుమహర్షి కోడలికి= కోడలితో; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 407 


తాత్పర్యం: 'దేవా! నీ అను[గ్రహంవలన నాకు ఒక కొడుకు, నా తల్లికి ఒక కొడుకు కలుగుగాకి అని సత్యవతి 
భృగుడిని ప్రార్ధించి నమస్కరించగా, ఆయన కరుణించి 'నీవు కోరినట్టే జరుగునుగాక! మీరు పరిశుభ్రంగా 
స్నానంచేసి, నీవు మేడిచెట్టును కౌగిలించుకో; నీ తల్లి అశ్వత్హాన్ని ఆలింగనం చేసికొనుగాకి అని ఆనతిచ్చాడు. కాని, 
సత్యవతి అశ్వత్ణవృక్షాన్ని, ఆమెతల్లి మేడిచెట్టును కౌగిలించుకొన్నారు. ఆ విషయాన్ని భృగుడు తెలిసికొని కోడలితో 
ఇట్టా పలికాడు. 


విశేషం: “శుచిస్నాతలు' - అనగా 'బుతుస్నాతలు” అని అర్థం. బుతుమతులు నాల్లవదినము శుద్దికొరకు చేసే స్నానం 
బుతుస్నానం. అదే శుచిస్నానం. శుచిస్నానం చేసినవారు శుచిస్నాతలు. చూడు: సంస్కృత భారతం, భండార్కరు ప్రచురణ, 
[1-15-23 క్లో 
ఉ. “పుత్తుండు నీకు బ్రహ్మకులపూజ్యుండు పుట్టియు వాండు దారుణ 

క్షత్రచరిత్రుండై పరంగు గర్వమునన్‌; మథి నీ సవిత్రికిన్‌ 

క్షత్రియుం డుద్ధవిల్లియు నఘక్షయకారణుండున్‌ మహాతపః 

పాత్రుండు నై ధృతిం బడయు బ్రాహృ్మణభావము భూరితేజమున్‌.” 136 
ప్రతిపదార్థం: నీకు= నీకు; బ్రహ్మకులపూజ్యుండు= బ్రాహ్మణ సంఘాలచేత పూజించబడేవాడు; పుత్రుండు= కొడుకు; 
పుట్టియు= ఉద్భవించికూడ; వాండు= ఆకొడుకు; దారుణక్షత్రచరిత్రుడయ+ఐ= మహాభయంకరమైన క్షత్రియ ప్రవర్తన కలవాడై; 
గర్వమునన్‌= మదంతో; పరంగు= ఒప్పుతాడు; మటీ= ఇక; నీ సవిత్రికిన్‌= నీ తల్లికి) క్షత్రియుండు= క్షాత్రం కలవాడు; 
ఉద్భవిల్లియున్‌= పుట్టియు; అఘక్షయకారణుండున్‌= పాపాలు నశించేందుకు హేతువైనవాడున్నూ; మహా తపస్‌+పాత్రు( 
డును+ఐ= గొప్తతపస్సుకు అర్హత కలిగిన వాడున్నూ అయి; (బ్రాహ్మణ, భావము= (బ్రహ్మజ్ఞానాన్ని; భూరి, తేజమున్‌= గ్‌పు 
తేజస్సును; ధృతిన్‌= నిష్టతో; పడయున్‌= పొందుతాడు. 


తాత్పర్యం: 'బ్రాహ్మాణులందరికీ పూజ్యుడైన కొడుకు నీకు పుడతాడు; కాని, అతడు దారుణమైన క్షత్రియ ప్రవృత్తి 

కలవాడై గర్వంతో ప్రవర్తిస్తాడు. మరి నీతల్లికి క్షత్రియుడుగా పుట్టినప్పటికీ ఆ పుత్రుడు గొప్ప తపస్వి అయి, 

పాపనివారకుడై బ్రాహ్మణభావం, విజ్ఞానం, గొప్పతేజస్సులను నిష్టతో పొందగలడు”. 

వ. అనిన సత్యవతి గృతాంజలియై క్షత్రియభావంబు తన పుత్తునకుంగాక పౌత్తున కగునట్లుగా శ్వశురువలన 
వరంబు వడసి కతిపయకాలంబునకు గర్జిణియై. 137 

ప్రతిపదార్థం: అనిన= అని చెప్పగా; సత్యవతి= సత్యవతి; కృత+అంజలి+ఐ= భక్తితో దోసలి ఘటించినదై, నమస్కరించినదై; 

క్షత్రియభావంబు= క్షత్రియులకు అనువైన భావం; తనపుత్రునకున్‌+కాక= తనకొడుకుకు గాక; పౌత్రునకు+అగునట్టుగా= 


మనుమడికి కలిగేటట్టుగా; శృశురు వలన= మామవలన; వరంబు+పడసి= వరాన్ని పొంది; కటిపయకాలంబునకున్‌= కొంతకాలానికి; 
గర్భిణి+ఐ= గర్భవతి అయి. 


తాత్పర్యం: అని భృగుడు చెప్పుగా, సత్యవతి ఆ మహర్డికి నమస్కరించి క్షత్రియభావం తన కొడుకుకు కాక, 
మనుమడికి కలిగేటట్టు మామగారివలన వరాన్ని పొంది, కొంతకాలానికి గర్భవతి అయి. 


408 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క. _ ఆదిమునిచరితు. బడసె బ్ర; సాదసమన్వితు సుపుత్తు జమదగ్ని. జతు 
గ్‌ ఆదే 
ర్వేదంబులయందు ధను । ర్వేదమునందును నతిప్రవీణు మహాత్మున్‌. 138 


ప్రతిపదార్థం: (ఆ సత్యవతి) ఆదిమునిచరితున్‌= తొల్లిటి బుషుల శీలం కలవాడిని; ప్రసాద సమన్వితు= నిర్మలత్వం 
కలవాడిని; సుపుత్రున్‌= మంచి కొడుకును; చతుర్‌+వేదంబుల+అందు= నాలుగు వేదాలలో; ధనుర్‌-వేదమునందును= 
విలువిద్యలోను; అతిప్రవీణున్‌= మిక్కిలి నైపుణ్యం కలవాడిని; మహాత్మున్‌= మహానుభావుడిని; జమదగ్నిన్‌= జమదగ్ని అనే 
పేరు కలవాడిని; పడసెన్‌= పొందింది. 


తాత్పర్యం: ఆ సత్యవతి ప్రసన్నగుణం కలవాడున్నూ, నాలుగు వేదాలలోనూ, విలువిద్యలోనూ మిక్కిలి నేర్పు 
కలవాడున్నూ, తొల్లిటి బుషులను పోలిన మహాత్ముడున్నూ అయిన సుపుత్రుడిని జమదన్నీ అనేవాడిని కన్నది. 


వ. _ ఆ జమదగ్ని ప్రసేనజితుండను రాజుకూంతు రేణుక యనుదాని వివాహంబయి దానియందు రుమణ్వతృుషేణ 
వసు విశ్వావసు రాములను వారినైదుగురు కొడుకులం బడసి, వనంబున నుగ్రతపంబు సేయుచు, నొక్కనాం 
డు వన్యఫలంబులు దేరం గొడుకులు వోయిన రేణుక వారి పిఖుందన పోయి యొక్క సరోవరంబునందు 
సభార్యుండయి జలక్రీడలాడు చున్నవాని మార్తికావత పతియగు చిత్ర రథుండను రాజుం జూచి 
కామమోహితయైై వ్యభిచరించిన, దాని దుశ్చరితం బెజింగి జమదగ్ని కోపోన్మాదపరవశుండై. 139 


ప్రతిపదార్థం: ఆ జమదనస్ని; ప్రసేనజితుండు+అను; రాజు; కూత; రేణుక+అను దానిన్‌= రేణుక అనే దానిని (వధువును); 
వివాహంబు+అయి= పెండ్డాడీ; దాని+అందు= ఆమెవలన; రుమబణ్వత్‌; సుషేణ, వసు, విశ్వాససు, రాములు+అను వారిన్‌= 
రుమబ్వంతుడు, సుషేణుడు, వసుడు, విశ్వావసుడు, రాముడు అనేవారిని; ఐదుగురుకొడుకులన్‌+పడసి= ఐదుగురు పుత్రులను 
పొంది; వనంబునన్‌= అరణ్యంలో; ఉగ్ర తపంబు+చేయుచున్‌= కఠోరమైన తపస్సు చేస్తూ; ఒక్కనాండయ= ఒక్కరోజు; 
వన్యఫలంబులు= వన్యఫలాలను; తేరన్‌= తెచ్చేందుకై; కొడుకులు+పోయిన= కొడుకులు వెళ్ళగా; రేణుక= రేణుక; వారి 
పిటుందనపోయి= వారి వెనువెంటనే వెళ్ళి, ఒక్క సరోవరంబునందు= ఒక సరస్సులో; సభార్యుండు+అయి= భార్యలతో 
కూడినవాడై; జల(క్రీడలు+ఆడుచున్నవాని= నీటిలో ఆటలు ఆడుతున్నవాడిని; మార్తికావతిపతి+అగు= మార్తికావతం అనే 
దేశానికి రాజయిన; చిత్రరథుండు= చిత్రరథుడు; అను, రాజున్‌చూచి= అనే ప్రభువును చూచి; కామ, మోహిత+ఐ= 
వలపుచేత తబ్బిబ్బె; వ్యభిచరించినన్‌= మనస్సు చలించగా; దాని, దుస్‌+చరితంబు= ఆమె చెడునడవడిని; ఎజింగి= 
తెలిసికొని; జమదన్ని= జమదన్ని; కోప+ఉన్మాద పరవశుండు+ఐ= ఆ(గ్రహంచేత ఏర్పడిన వెర్రిచేత వశం తప్పినవాడై. 


తాత్పర్యం: జమదగ్నిమహాముని ప్రసేనజితుడు అనేరాజుకూతురు రేణుకను వివాహమాడి, ఆమెయందు 
రుమణ్వంతుడు, సుషేణుడు, వసుడు, విశ్యావసుడు, రాముడు అనే అయిదుగురు కొడుకులను పొందాడు, జమదగ్ని 
ఒకరోజు అరణ్యంలో తీవ్రమైన తపస్సులో నిమగ్నుడై ఉన్నాడు. పుత్రులు అడవిలో దొరికే పండ్లు తెచ్చేందుకై 
వెళ్ళారు. వారివెంట రేణుక కూడా అడవికి వెళ్ళి అక్కడ ఒక సరోవరంలో భార్యలతో కలసి జలక్రీడలాడుతున్న 
మార్తికావత దేశాధీశుడైన చిత్రరథు డనేరాజును చూచింది. ఆమె మనస్సు చలించింది. మానసికమైన ఆమె చెడు 
నడవడిని తెలిసికొని భర్త అయిన జమదన్నీ ఆ(గ్రహావేశపరవశుడై. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసను శ09 


విశేషం: [క్రీడంతం సలిలే దృష్ట్యా సభార్యం పద్మమాలినమ్‌ । 

బుద్దిమంతం తతస్తస్య స్పృహయామాస రేణుకా ॥ 7॥ 

వ్యభిచారాత్తు సా తస్మాత్‌ క్షిన్నాంభసి విచేతనా । 

ప్రవివేశాశ్రమం త్రస్తా తాం వై భర్తాన్వబుధ్యత ॥ 8 ॥ - 1 - 16 అధ్యా. 

సంస్కృత భారతంలో రేణుక చిత్రరథుడిని చూచి మానసిక చాంచల్యానికి (మానసిక వ్యభిచారానికి) లోనైనట్టు 
చెప్పబడింది, 
క. తనయుల నలువుర6 గ్రమమున. । బనిచెన్‌ జమదగ్ని దనదు భార్య వధింపన్‌; 

జననీఘాతము పాతక । మని వారలు పలుకకుంది రవ్యవసితులై. 140 
ప్రతిపదార్థం: తనయుల= కొడుకులను; నలువురన్‌= నలుగురినీ; (క్రమమునన్‌= వరుసగా; జమదగ్ని= జమదగ్ని మహర్షి 


తనదు భార్య వధింపన్‌= తనభార్యను చంపుమని; పనిచెన్‌= నియోగించాడు; వారలు= ఆ నలుగురు కొడుకులు; జననీఘాతము= 
తల్లిని చంపటం; పాతకము+అని= పాపమని; అవ్యవసితులు+ఐ= సిర నిశ్చయానికి రాలేనివారై; పలుకక+ఉండిరి= మాట్టాడకుండా 


ఉన్నారు. 


తాత్పర్యం: జమదస్నిమహర్షి తన కొడుకులు నలుగురినీ తన భార్యను చంపేందుకు వరుసగా నియోగించాడు. 
కాని, వారు తల్లిని చంపటం పాపమని అట్టి ప్రయత్నానికి పూనుకొనక మారుపలుకలేదు. 


క. కడు నలిగి యమ్మునీంద్రుండు । గొడుకులకును శాప మిచ్చె 'ఘోరాటవిలో 

జదమతి మృగపక్షుల య । ట్లుడుగక యజ్ఞానవృత్తి నుండుం'” డనుచున్‌. 1141 
ప్రతిపదార్థం: కడున్‌= మిక్కిలి; అలిగి= కోపించి; ఆ+ముని+ఇంద్రుండు= ఆ బుషివరేణ్యుడు; ఘఫోర+అటవిలో= భయంకరమైన 
అడవిలో; జడమతిన్‌= మందబుద్ద్ధితో; మృగపక్షుల+అట్టు= జంతువులవలె, పక్షులవలె; అజ్ఞాన వృత్తిన్‌= జ్ఞానరహితమైన 
స్థితిలో; ఉడుగక= మానక, ఉండుండు+అనుచున్‌= ఉండండి అంటూ; కొడుకులకును= కొడుకులకు; శాపము+ఇచ్చెన్‌= 


శపించాడు. 


తాత్పర్యం: ఆ బుషివరేణ్యుడైన జమదగ్ని కోపించి భయంకరమైన అడవిలో బుద్దిలేకుండ, జ్ఞానహన్యులై 
జంతువులవలె, పక్షులవలె ఉండండి”- అని కొడుకులను శపించాడు. 


వు  మటథటియు నిశిత పరశుహస్తు రాముం జూచి *'దీని వధియింపు' మని జమదగ్ని పంచిన, వాండు 

గురువచనంబునం దల్లిం దత్‌క్షణంబ వధియించిన. 142 
ప్రతిపదార్హం: మజియు= అంతేకాక; నిశిత, పరశు, హస్తు= వాడియైన గండ్రగొడ్డలి హస్తంలో గలవాడిని; రామున్‌+*చూచి= 
రాముడిని చూచి; దీని= ఈ రేణుకను; వధియింపుము+అని= సంహరించుము; అని= అంటూ; జమదగ్ని= జమదగ్ని; 


పంచిన= ఆజ్ఞాపించగా; వాండు= ఆ పరశురాముడు; గురు వచనంబునన్‌= తండ్రియొక్క మాట ప్రకారం; తల్లిన్‌= అమ్మను; 
తద్‌+*క్షణంబు+అ= ఆ క్షణంలోనే; వధియించినన్‌= చంపగా. 


తాత్పర్యం: మరియున్నూ, వాడి అయిన గం(డ్రగొడ్డలి చేతిలో గల రాముడిని చూచి “ఈ రేణుకను సంహరించు” 
మని జమదస్నిమహర్షి ఆదేశించాడు. పరశురాముడు తత్‌క్షణమే తం(డ్రిమాటప్రకారం తల్లిని సంహరించాడు. 


410 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క. శమితనిజక్రోధుండై ।; జమదగ్ని తనూజు సాహసమునకు€ దనవా 
క్యము లంఘింపమికి. బ్రస । నమనస్కుందై తనూజునకు నిట్లనియెన్‌. 143 


ప్రతిపదార్థం: శమిత, నిజ, క్రోధుండు+ఐ= శమించిన తన కోపం కలవాడై అనగా కోపం తగ్గినవాడై; జమదన్ని= జమదగ్ని 
మహర్షి. తనూజు, సాహసమునకున్‌= కుమారుడి తెగువకు; తన, వాక్యము, లంఘింపమికిన్‌= తనమాట దాటకుండా 

ఆం కుట అట య (ఈ. అట జే మ ఈ కా 
ఉన్నందుకు; ప్రసన్న, మనస్కుండు+ఐ= (టతిచెందిన మనస్సు కలవాడై; తనూజునకు= పుత్రుడికి; ఇట్టు+అనియెన్‌= -ఈ 
విధంగా పలికాడు. 


తాత్పర్యం: కోపం తగ్గినవాడై జమదన్నీ తన కొడుకైన పరశురాముడు చూపిన తెగువకు, తనమాట దాటకపోవటానికి 
మిక్కిలి సంతోషించిన మనస్సు కలవాడై తన కుమారుడితో ఇట్లా పలికాడు. 


న.  'నావచనంబున నతిదుష్కరంబైన కార్యంబు సేసితి; నీ కిష్టంబైన వానినెల్లను వేయ మిచ్చెద' ననిన రాముండు 
సంతుష్టహృదయుందై 'మదీయజనని జీవించియుండను, దద్వధదోషనిష్టృతియు, సహోదరులు 
శాపవిముక్తులయి యెప్పటియట్ల యుండను, సమరంబుల నా కప్రతిహతశక్తియు, దీర్హాయువుంగా. 
బ్రసాదింపుం” దని తండ్రివలనం దన యభిమతంబులు వడసి యుండునంత. గొండొక కాలంబున.1 తడ 


ప్రతిపదార్థం: నా, వచనంబునన్‌= నా మాట చొప్పున; అతిదుష్కరంబు+ఐన= చేయటానికి మిక్కిలి కష్టమైన; కార్యంబు= 
పనిని; చేసితి= చేశావు; నీకు+ఇష్టంబు+ఐన, వానిన్‌+ఎల్లను= నీకు ఇష్టమైన వరాలను అన్నింటినీ; వేడుము= అర్థించుము; 
ఇచ్చెదను= ఇవ్వగలను (ఇస్తాను); అనిన= అని పలుకగా; రాముండు= పరశురాముడు; సంతుస్ట హృదయుండు+ఐ= 
సంతోషించిన హృదయం కలవాడై; మదియ, జనని= నా తల్లి; జీవించి+ఉండను= జీవించి ఉండేటట్టు; తద్‌+వధదోషనిషృతియు= 
ఆమెను చంపటం వలన వచ్చిన పాపం పోయేటట్లు; సహోదరులు= తోడపుట్టినవారు; శాప, విముక్తులు+అయి= శాపంనుండి 
నిష్కృతి పొందినవారై; ఎప్పటి+అట్ట= యథాప్రకారం; ఉండను= ఉండేటట్టు; సమరంబులన్‌= యుద్ధాలలో; నాకు= నాకు; 
అ(ప్రతిహతశక్తియు= ఎదురు లేనట్టి బలాన్ని; దీర్హశ+ఆయువున్‌+కాన్‌= చిరకాలం (బ్రతికేటటువంటి వాడయ్యేటట్టు; 
'ప్రసాదింపుండు= అను[గ్రహించండి; అని= అంటూ; తండ్రివలనన్‌= తండ్రివలన; తన+అభిమతంబులు= తన కోరికలు; 
పడసి= పొంది; ఉండునంతన్‌= ఉన్నంత; కొండొక, కాలంబునన్‌= కొంతకాలానికి. 


తాత్సర్యం: 'నామాటమేరకు నీవు మిక్కిలి కష్టతరమైన పనిని చేశావు. నీవు ఇష్టమైన వరాలను అన్నిటినీ కోరుకొనుము; 
ఇస్తాను" అని జమదన్ని పరశురాముడితో అన్నాడు. అనగా పరశురాముడు సంతోషించిన హృదయం కలవాడై “నా 
తల్లి తిరిగి బ్రతకాలి. ఆమెను సంహరించినపాపంనుండి నాకు విముక్తి కలగాలి. నా సహోదరులకు శాపవిమోచన 
మేర్చడివారు యథాపూర్వం ఉండాలి. యుద్దాలలో నాకు ఎదురులేని బలం కలగాలి. నేను చిరకాలం జీవించేవాడిని 
కావాలి" అని అర్థించి తండ్రిఅయిన జమదస్నిమహర్షివలన ఆ వరాల నన్నింటినీ పొందాడు. అంత కొంతకాలానికి. 


చ.  అమితబలుండు హైహయు. డహర్పతితేజు. డజేయబాహువి 
క్రముండు సహస్రబాహు€ డనంగా విదితుం డగువాండు తద్వనాం 
తమున మృగవ్యఖిన్ను. డయి తా జమదగ్ని మహామునీంద్రు నా 
శ్రమమున కేంగుదెంచె బహుసైన్యముతో నధికశ్రమార్తుండై. 145 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము ప. 
ప్రతిపదార్థం: అమితబలుండు= అంతులేని బలం కలవాడు; హైహయుండు= హైహయు వంశానికి చెందినవాడు-కార్తవీర్యుడు; 
అహస్‌+పతి, తేజుండు= అహర్చతితేజుడు- సూర్యుడి వంటి తేజస్సు కలవాడు; అ, జేయ, బాహు, వి[క్రముండు= జయించటానికి 
వీలుకాని చేతుల పర్శాక్రమం కలవాడు; సహస్రబాహుండు+అనంగా, విదితుండు+అగువాండు= సహ(స్రబాహుడు (వేయి 
చేతులు కలవాడు) అని ప్రశస్తి పొందినవాడు; తద్‌+వన+అంతమునన్‌= ఆ అరణ్యం లోపల; మృగవ్యభఖిన్నుడు+అయి= 
వేటలో అలసిపోయి; తాన్‌= తాను; జమదగ్ని, మహాముని+ఇంద్రు= జమదన్ని మహాముని ్రేష్టుడి; ఆశ్రమమునకు= బుషివాటికకు; 
బహు, సైన్యముతోన్‌= అధికసంఖ్య కల సేనతో; అధిక, (శ్రమ+ఆర్హుండు+ఐ= ఎక్కువ అలసటచేత బడలిన శరీరం కలవాడై; 
ఏంగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: అపారమైనబలం కలవాడు, హైహయవంశంలో పుట్టినకార్తవీర్యుడు అనేవాడు, సూర్యుడి వంటి వర్చస్సు 
కలవాడు, జయించరాని బాహుశౌర్యం కలవాడు, సహస్రబాహుడనే పేరుతో ప్రసిద్దుడైనవాడు ఆ అరణ్యంలో 
వేటాడుతూ బడలినవాడై, జమదన్ని మహర్షి ఆశ్రమానికి గొప్ప సైన్యంతో (శ్రమచేత మిక్కిలి నొచ్చినవాడై ప్రవేశించాడు. 


వ. అందు మునివరుచేతం బూజితుం డయ్యును వాండు దనరాజ్యమదంబున మెచ్చ యయ్యాశ్రమవాసుల 
కవమానంబు సేసి, యందలి వృక్షంబు లెల్ల విజిచి, జమదగ్ని హోమధేనువును దరుణవత్సంబుతో. గట్టికొని 
పోయిన, నప్పు డవ్వనంబుననుండి సమిత్కుశఫలంబులు గొని వచ్చిన రామునకు జమదగ్ని యిట్లనియె.146 


ప్రతిపదార్హం: అందు= ఆ ఆశ్రమంలో; ముని, వరుచేతన్‌= మునులలో ్రేష్టుడైన జమదగ్నిచేత; పూజితుండు+అయ్యును= 
సత్కరించబడిన వాడైననూ; వాండు= ఆ హైహయుడైన కార్తవీర్యుడు; తన, రాజ్య, మదంబున= తనకు గల 'ప్రభుత్వగర్వంచేత; 
మెచ్చక= లక్ష్యపెట్టక; ఆ+ఆ(శ్రమవాసులకు= ఆ ఆ(శ్రమంలో నివసించే వారికి; అవమానంబు+చేసి= అగౌరవం చేసి; అందలి= 
అక్కడి; వృక్షంబులు+ఎల్లన్‌= చెట్లను అన్నిటినీ; విజీిచి= ముక్కలుచేసి; జమదస్ని, హోమ, ధేనువును= జమదనగ్నీ హోమంకొరకు 
ఉపకరించేటటువంటి ఆవును; తరుణ, వత్సంబుతోన్‌= లేగదూడతో; కట్టి, కొనిపోయినన్‌= కట్టి, తీసికొనిపోగా; అప్పుడు= 
అపుడు; ఆ+వనంబున నుండి= ఆ అడవినుండి; సమిత్‌+కుశు ఫలంబులు= మోదుగు పుడకలు, దర్భలు, పండు; 
కొనివచ్చిన= తీసికొని వచ్చినట్టి రామునకున్‌= పరశురాముడికి; జమదన్ని; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఆ ఆశ్రమంలో జమదగ్నిచేత పూజించబడినవాడైకూడా, కార్తవీర్యుడు రాజ్యమదంతో ఆ బుపిని 
లక్ష్యపెట్టక, ఆశ్రమంలో నివసించే వారిని అవమానించాడు. ఆ ఆశ్రమంలోని చెట్లను విరిచివేశాడు. హోమధేనువును 
దాని లేగదూడతోసహా బంధించి తీసికొనిపోయాడు. అది జరిగిన కొద్దిసేపటికి రాముడు దర్భలు మొదలైన 
యజ్ఞపరికరాలను తీసికొని అడవినుండి తిరిగివచ్చాడు. అప్పుడు జమదన్ని రాముడితో ఇట్టా అన్నాడు. 
క. 'వినవయ్య! కార్తవీర్యుండు । మన ధేనువు. బట్టుకొని సమర్దుం డయి పె 

లన పోయె; నేమి సేయుద?' మనవుడు రాముండు విని మహాక్రోధమునన్‌. 147 
ప్రతిపదార్థం: వినవయ్య!= ఆలకించవయ్యా!; కార్తవీర్య మహారాజు; మన, ధేనువున్‌= మన ఆవును; పట్టుకొని= లాగుకొని; 


సమర్జుండు+అయి= శక్తికలవాడై; పెల్బన= పటాటోపంతో; పోయెన్‌= వెళ్ళిపోయాడు; ఏమి+చేయుదము?= ఏమి (ప్రతీకారం) 
చేయగలం?; అనవుడు= అని చెప్పగా; రాముండు= పరశురాముడు; విని= విని; మహాక్రోధమునన్‌= మిక్కిలి కోపంతో. 


తాత్పర్యం: 'వినవయ్యా! మన ఆవును కార్తవీర్యుడు బలవంతంగా సగర్వంగా పటాటోపంతో పట్టుకొని పోయాడు. 
వాడు సామర్థ్యం కలవాడు. మనం ఏం చేయగలం?” అని జమదన్నీ చెప్పుగా విని పరశురాముడు కోపోద్రిక్తుడై. 


డ్త్షే2 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క, గురువచనబోధితుందై । సరభసగతి వాని పిఖుందం జని, తద్దలమున్‌ 
శరవృష్టి ముంచి చంపె న । పరిమిత లయకాలమేఘపటలమపాఃలెన్‌. 148 


ప్రతిపదార్థం: గురు, వచన, బోధితుండు+ఐ= తండ్రియొక్క మాటలచేత (ప్రేరేపించబడినవాడై;) సరభసగతి= వేగం గల 
గమనంతో; వాని, పిజుందన్‌+చని= అతడి (కార్తవీర్యుడి) వెనుకనే వెళ్లి; అపరిమిత, లయ, కాల, మేఘ, పటలము+అ+పోలెన్‌= 
పరిమితి లేని ప్రళయకాలంలోని మబ్బుల దొంతరవలె; తద్‌+బలమున్‌= అతడి సైన్యాన్ని; శర, వృష్టిన, ముంచి= బాణాలవానచేత 
మునిగేటట్టు చేసి; చంపెన్‌= సంహరించాడు; మజియును= ఇంకను, 


తాత్పర్యం: తండ్రిమాటలచేత ్రేరేపించబడినవాడై పరశురాముడు వేగంగా కార్తవీర్యుడిని వెంటాడి వెళ్ళి, 
'ప్రళయకాలంలోని మేఘసమూహంవలె అతడి సైన్యాన్ని శరవృష్టిచేత ముంచి, చంపాడు. 


విశేషం: అలం: శ్రేషానుప్రాణితమైన ఉపమ. శరము= బాణము, జలము. పరశురాముడు- (ప్రళయమేఘం, శరములు 
కురవటం శ్లేష 
౮ 


వ. మథటియును. 149 
తాత్పర్యం: ఇంకనూ. 


పరశురాముడు కార్తనీర్యుని. జంపుట (సం. 3-116-24) 


చ. బలిమి నశేషలోకపరిభావిమహాద్దుతశౌర్యసంపదం 
బొలుచు సహస్రబాహుకరముల్‌ గులిశాతినిశాతబాణధా 
రల నతివీరు(డై తునిమి రాము. డరాతులకున్‌ భయంబుగా.. 
గలహములోన వాని నతిగర్వితు. జంపె6 బరాక్రమోన్నతిన్‌. 150 


ప్రతిపదార్థం: బలిమిన్‌= బలంతో; అ, శేషు లోక, పరిభావి, మహా+అద్భుత, శౌర్య, సంపదన్‌+పాలుచు= సమస్తమైన 
జగత్తును జయించి అవమానించగల గొప్ప అచ్చెరువు కొలిపే పరాక్రమ సంపదచేత విలసిల్లే) సహస్ర, బాహు, కరముల్‌= 
వేయిభుజాలు చేతులు; కులిశ+అతి, నిశాత, బాణ, ధారలన్‌= వజ్రం వలె మిక్కిలి వాడిఅయిన అమ్ముల వరుసలచేత; అతి, 
వీరుండు+ఐ= వీరాధివీరుడై; రాముండు= పరశురాముడు; తునిమి= నరికి; అరాతులకున్‌= శత్రువులకు; భయంబు+కాన్‌= 
వెరపు కొలిపేటట్టుగా; కలహములోనన్‌= యుద్దంలో; పరా[క్రమ+ఉన్నతిన్‌= శౌర్యంయొక్క పెంపుచేత; వానిన్‌= అతడిని- ఆ 
కార్తవీర్యుడిని; అతి గర్వితున్‌= మిక్కిలి మదించిన వాడిని; చంపెన్‌= సంహరించాడు. 


తాత్పర్యం: పరశురాముడు వీరాధివీరుడై వజ్రాయుధంవంటి మిక్కిలి వాడియైన అమ్ములవరుసలు ప్రయోగించి, 
బలంచేత సమస్తలోకాలను జయించి అవమానించగల అచ్చెరువు కొలిపే గొప్ప పరాక్రమ ప్రాభవంతో విలసిల్లే 
కార్తవీర్యుడి యొక్క వేయిభుజాలను, చేతులను నరికి, మిక్కిలి మదించిన కార్తవీర్యుడిని శౌార్యంయొక్క పెంపుచేత 
యుద్దంలో సంహరించాడు. 


వ. అంతం గార్తవీర్యుని పుత్రులు బద్ధవైరులై రామరహితం బయిన జమదగ్వ్యాశ్రమంబునకు వచ్చి, యందు.1 51 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 413 


ప్రతిపదార్థం: అంతన్‌= తరువాత; కార్తవీర్యుని పుత్రులు= కార్తవీర్యుడి కొడుకులు; బద్ద, వైరులు+ఐ= గాఢంగా ఏర్పడిన 
శత్రుత్వం కలవారై; రామ, రహితంబు+అయిన= పరశురాముడు లేనట్టి; జమదగ్ని+ఆ(శమంబునకు= జమదగ్నియొక్క 
బుషివాటికకు; వచ్చి; అందున్‌= అక్కడ, 


తాత్పర్యం: తరువాత కార్తవీర్యుడి కొడుకులు పగబట్టి పరశురాముడు లేనప్పుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చి, 
అక్కడ. 


మ. మునులం దిట్టుచు. బుష్పవృక్షతతు లున్మూలించుచుం గ్రూరులై 
యనవద్యున్‌ జమదగ్ని. బట్టి బలిమిన్‌ 'హా రామ! హా రామ! యం 
చును నాక్రోశము సేయుచుండ6గ మునుల్‌ శోకింప ధర్మాత్ము న 
మ్మునిముఖ్యున్‌ వధియించి రాగ్రహ్రమహామోహాంధులై హైహయుల్‌. 152 


ప్రతిపదార్హం: హైహయుల్‌= హైహయ వంశంలో జన్మించిన కార్తవీర్యుడి కొడుకులు; మునులన్‌+తిట్టుచున్‌= బుషులను 
తిడుతూ; పుష్ప, వృక్ష తతులు= పువ్వులతో కూడినచెట్లను; ఉన్మూలించుచున్‌= వేళ్ళతోపాటు పెకలిస్తూ: (క్రూరులు+ఐ= 
కఠినాత్ములై; అనవద్యున్‌= గొప్పవాడిని (అనింద్యుడిని); జమదస్నిన్‌= జమదగ్నిని; బలిమిన్‌= బలిమితో; పట్టి= బంధించి; 
హారామ! హా రామ!= ఓ రామా! ఓ రామా!; అంచునున్‌= అంటూ; ఆక్రోశము+చేయుచుండంగ= గట్టిగా విలపిస్తుండగా; 
మునుల్‌= బుషులు; శోకింప= దుఃఖించగా; ధర్మ+ఆత్మున్‌= ధర్మమందు నిష్టకలవాడిని; ఆ+మునిముఖ్యున్‌= మునులలో 
గొప్పవాడిని, ఆ(గ్రహ, మహా, మోహ+అంధులు+ఐ= కోపంచేత ఏర్పడిన గొప్ప అజ్ఞానంతో కూడిన ఆవేశంచేత (గ్రుడ్డివారై; 
వధియించిరి= చంపారు. 


తాత్పర్యం: హైహయవంశంలో జన్మించిన కార్తవీర్యుడి పుత్రులు కఠినాత్ములై బుషులను తిట్టారు. ఆశ్రమంలో 
పువ్వులతో కలకలలాడుతున్న చెట్లను కూకటివేళ్ళతోపాటు పెకలించి వేశారు. గొప్పవాడైన జమదస్ని మహర్షిని 
బలవంతంగా పట్టుకొని బంధించారు. అతడు 'ఓ రామా! ఓ రామా అని బిగ్గరగా విలపిస్తుండగా, బుషులు 
శోకిస్తుండగా ఆ ధర్మాత్ముడైన బుషిశ్రేష్టుడిని, కోపంతో, అజ్ఞానంతో కూడిన ఆవేశంతో సంహరించారు. 


చ. వజలంగ రాము. డంత ననవద్యుండు వచ్చి బహుప్రలాపి యై 
యజచుచునున్న తల్లిని గృతాంతవశస్టితు. దైన తండ్రి ను 
క్కజం గని తీవ్రశోకపరిఘాతహతుం డయి తత్ర్రకార మం 
దెలింగి ముహూర్తమేనియు సహింపంగ నోపక కోపదీప్తుందై. 153 


ప్రతిపదార్థం: అంతన్‌= అటుపిమ్మట; న+అవద్యుండు= గొప్పవాడు; రాముండు= పరశురాముడు; వజలంగ= విలసిల్లేటట్టుగా; 
వచ్చి= అరుదెంచి; బహు, 'ప్రలాపి+ఐ= ఎక్కువగా ఏడుస్తూ; అజచుచున్‌+ఉన్న= బిగ్గరగా బొబ్బలు పెడుతున్న; తల్లిని= 

సో గ ౮ 
జనయిత్రిని; కృతాంత, వశ, స్థితుండు+ఐన= యముడి అధీనంలోకి పోయిన- మరణించిన; తండ్రిన్‌= తండ్రిని; 
ఉక్కు+అజన్‌+కని= ఫ్రర్యం చెదరిపోవగా చూచి; తీవ్ర, శోక, పరిఘాత, హతుండు+అయి= గాఢమైన దుఃఖం అన్న పెద్ద 
దెబ్బచేత కొట్టబడినవాడై; తత్‌+ప్రకారము= ఆ జరిగిన సంగతి; అందు= అక్కడ; ఎటీ(౧= తెలిసికొని; ముహూర్తము+ఏనియున్‌= 
క్షణకాలమైనా; సహింపంగన్‌+ఓపక= తాళలేక; కోపదీప్తుడు+ఐ= ఆ(గ్రహంచేత ప్రజ్వలించబడినవాడై. 


డ్ష్షేడ్ష శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: అటుపిమ్మట గొప్పవాడైన పరశురాముడు ఆ(శ్రమానికి తిరిగి వచ్చాడు. అక్కడ తల్లి బిగ్గరగా ఏడుస్తూ 
అరుస్తున్నది. మరణించిన తండ్రిశవం పడి ఉన్నది. దానినిచూచి, అక్కడ జరిగినదంతా తెలిసికొని, మిక్కిలి 
గాఢమైన దుఃఖం అనే దెబ్బచేత కొట్టబడినవాడై పరశురాముడు ఒక్కక్షణమైనా తాళలేక ఆగ్రహంతో ్రజ్యలించినవాడై. 


చ.  'అనఘుని వీతరాగు. గరుణాత్తు. బ్రశాంతుని దాంతు నిమ్మహా 
మునివరు€ జూచి చూచి యధముల్‌ వధియించిరి; దీనం జేసి దు 
య 9 రా! 
ర్హను లగుచున్న క్షత్రియులం జంపుదు' నంచు. బ్రతిజ్ఞ సెసె భూ 
వినుతుండు జామదగ్గ్యు. డతివీరుండు లోకభయంకరాకృతిన్‌. 154 


ప్రతిపదార్థం: అధముల్‌= నీచులు; అనఘుని= పాపం లేనివాడిని, పరమపుణ్యాత్ముడైన వాడిని; వీత, రాగున్‌= రాగం వీడిన 
వాడిని; (ప్రశాంతుని, దాంతున్‌= శాంతి, దాంతి కలవాడిని; కరుణా+ఆత్మున్‌= దయతో నిండిన ఆత్మకలవాడిని; 
-ఈ+మహామునివరున్‌= ఈ గొప్పు బుషులలో గొప్పవాడిని-జమదనగ్నిని; చూచిచూచి= అరసి అరసి (అంటే అనాలోచితంగా 
కాక, ఆలోచించి బుద్దిపూర్వకంగా చేయాలి అని చేసిన నేరం అది అన్నమాట); వధియించిరి= సంహరించారు; దీనన్‌+చేసి= 
దీనిచేత; దుర్ణనులు= చెడ్డవారు; అగుచున్న, క్షత్రియులన్‌= అవుతున్న క్షత్రియులను; చంపుదున్‌= సంహరిస్తాను; అంచున్‌= 
అంటూ; భూ వినుతుండు= భూమండల మంతటి చేత పొగడబడినవాడు; అతివీరుండు= గొప్ప శూరుడు (వీరులకంటె 
అధికుడైన వీరుడు); జామదగ్భ్యుండు= జమదన్నికుమారుడైన పరశురాముడు; లోక భయంకర+ఆకృతిన్‌= జగత్తుకు భయం 
కలిగించే ఆకారంతో; 'ప్రతిజ్ఞ+చేసెన్‌= శపథం చేశాడు. 


తాత్సర్యం: 'నీచులైన హైహయులు పుణ్యాత్ముడున్నూ రాగరహితుడున్నూ, దయార్ధ హృదయుడున్నూ, ఇంద్రియాలను 
జయించిన మహాత్ముడున్నూ, 'ప్రశాంతుడున్నూ, దాంతుడున్నూ అయినటువంటి జమదన్ని మహర్షిని బుద్ధిపూర్వకంగా 
చంపారు. ఇది తెలియక చేసిన నేరం కాదు. ఇటువంటి ఘోరకృత్యాలను చేయటానికి వెనుతీయని క్షత్రియజాతిని 
అంతటినీ సంహరించగలి'నని లోకవినుతుడు, వీరాధివీరుడు, జమదగ్నికుమారుడైన పరశురాముడు జగత్తుకు 
భయంగొలిపే ఆకారం వహించి శపథం చేశాడు. 


విశేషం: ప్రశాంతుడు, దాంతుడు అనగా ఇంద్రియాలను, అరిషడ్వార్గ్లాలను, కామ(క్రోధాదులను జయించినవాడు. 


వ. ఇట్లు కృతప్రతిజ్ఞుందై క్షత్రియులనెల్ల వధియించి, దిగ్ధంతిదంతార్గళాఘాట మహీచక్రంబు సాధించి, విధివిహిత 
విధానాధ్వరుండై కశ్యపునకు నార్త్విజ్య దక్షిణగా నఖిలభూవలయంబు నిచ్చి, నిస్సంగుండై మహేంద్ర 
పర్వతంబునం దపోనిత్యుందై యున్నవా€ డని పరశురాము చరితంబు సెప్పిన విని, ధర్మజుం 
డనుజబ్రాహ్మణసహితుందై మునిగణోపదేశంబునం జతుర్దశినాండు పరశురాముం జూచి, పరమభక్తిం 
బూజించి తత్ర్రతిపూజితుండై దక్షిణదిక్కునకుం జని. 155 

ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; కృత, ప్రతిజ్ఞుండు+ఐ= చేయబడిన శపథం కలవాడై; క్షత్రియులను+ఎల్లన్‌= క్షత్రియులనందరినీ; 

వధియించి= సంహరించి; దిక్‌+దంతి, దంత+అర్లళ+ఆఘాట, మహీచ(క్రంబు= దిక్కులందలి ఏనుగుల దంతాలనేటువంటి 


గడియ[మ్రానులు ఎల్లలుగా గల భూమండలాన్ని; సాధించి= జయించి; విధి, విహిత, విధాన+అధ్వరుండు+ఐ= శా(స్రాలలోని 
సూథత్రాలచేత నిర్దేశించబడిన పద్దతిలో యజ్ఞాన్ని నిర్వహించినవాడై; కశ్యపునకున్‌= కశ్యప మహర్షికి; ఆర్భిజ్య దక్షిణగాన్‌= 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 15 


బుత్విజుడికి ఇచ్చే సంభావన (ద్రవ్యంగా; అఖిల, భూ, వలయంబున్‌= సమస్తమైన భూ మండలాన్ని; ఇచ్చి= దానంగా 
సమర్పించి; నిః+సంగుండు+ఐ= ఎటువంటి అనుబంధాలు లేనివాడై; మహేంద్ర, పర్వతంబునన్‌= మహేంద్రం అనేపేరు గల 
పర్వతంపై; తపస్‌+నిత్యుండు+ఐ= తపస్సునందు ఎల్లప్పుడూ నిష్ట కలవాథజై; ఉన్నవాండు+అని= ఉన్నవాడని; పరశురాము 
చరితంబు+చెప్పిన= పరశురాముడియొక్క ఉదంతాన్ని వినిపించగా; విని; ధర్మజుండు= ధర్మతనయుడు; అనుజ, బ్రాహ్మణ, 
సహితుండు+ఐ= సోదరులతో బ్రాహ్మణులతో కూడుకొన్నవాడై; ముని, గణ+ఉపదేశంబునన్‌= బుషులబృ్బందంయొక్క 
హితబోధచేత; చతుర్హశి, నాండు= చతుర్హశి తిథి దినాన; పరశురామున్‌+చూచి= పరశురాముడిని సందర్శించి; పరమభక్తిన్‌= 
మిక్కిలి భక్తితో; పూబించి= అర్చించి; తద్‌+(ప్రతి, పూబితుండు+ఐ= అతడిచేత తిరిగి పూజించబడినవాడై; దక్షిణ, 
దిక్కునకున్‌+చని= దక్షిణ దిశకు వెళ్ళి. 


తాత్పర్యం: ఈ విధమైన శపథం చేసి, క్షత్రియుల నందరినీ సంహరించి, దిగ్గజాల దంతాలనే గడియ(మ్రానులు 
ఎల్లలుగా గలిగిన (దిగ్గజాల దంతాలచేత మోయబడుతున్న) భూమండలాన్ని అంతటినీ జయించి, శా(స్తోక్తంగా 
యజ్ఞాన్ని చేసి, బుత్విజుడికి సమర్పించేటటువంటి సంభావనద్రవ్యంగా సమస్త భూమండలాన్ని కశ్యపుడికి దానంచేసి, 
ఎటువంటి బంధాలులేని వైరాగ్యంతో కూడినవాడై మహేంద్రగిరి అనేకొండ మీద నిరంతరతపోనిష్టతో పరశురాముడు 
ఉన్నాడు*- అని చెప్పగా ఆలకించి ధర్మరాజు తన తమ్ములతో, బ్రాహ్మణులతో కలిసి చతుర్దశి తిథినాడు 
పరశురాముడిని సందర్శించి అతడిని అర్చించి అతడిచేత తిరిగి అర్చించబడినవాడై దక్షిణదిశకు తరలివెళ్ళాడు. 


విశేషం: భూమిని అష్టదిగ్గజాలు మోస్తున్నట్టు ప్రాచీన భారతీయ సంప్రదాయం అష్టదిగ్గజాలు: 1. ఐరావతం 2. పుండరీకం 
3.వామనం 4. కుముదం 5. అంజనం 6. పుష్పదంతం 7. సార్వభౌమం 8. సుప్రతీకం. 
క, భూవినుతంబై త్రిభువన । పావనమై త్యంబకప్రభవమైన జలౌ 

ఘావళిం బవిత్ర మగు గో । దావరి€ బుణ్యనది6 గనియె దక్షిణగంగన్‌. 156 


ప్రతిపదార్హం: భూ, వినుతంబు+ఐ= భూమియందు కొనియాడబడినదై; త్రిభువనపావనము+ఐ= మూడు లోకాల్లోనూ 
పవిత్రమైనదై; త్ర్యంబక, ప్రభవము+ఐన= త్ర్యంబకం అనేస్థలంలో పుట్టిన; జల+ఓఘ+ఆవళిన్‌= నీటిప్రవాహాల సముదాయంచేత; 
పవిత్రము+అగు= పావనమైన; గోదావరిన్‌= గోదావరిని; పుణ్యనదిన్‌= పుణ్యం ఇచ్చే ఏరును; దక్షిణగంగన్‌= దక్షిణదిశలో ఉన్న 
గంగానదిని; కనియెన్‌= చూచాడు. 


తాత్పర్యం: భూమండలంలో సుప్రసిద్ధ్దమై మూడులోకాలను పవిత్రం చేసేటటువంటిదై త్రంబకమనేచోట పుట్టిన 
నీటివెల్లువచేత పావనమైన పుణ్యనది దక్షిణగంగ అయిన గోదావరిని దర్శించాడు. 


శా. గో దేవ క్షితిదేవ భక్తిపరుందై గోదావరీస్వాతుండై 
గోదానంబులు హేమదానములు. బెక్కుల్‌ రత్వదానంబులన్‌ 
భూదేవోత్తమపూజ సేయుచు జగత్పూజ్యుండు ధర్మాత్మజుం 
డాదిత్యాభు. డనేకతీర్ధశతసేవాసక్తపుణ్యాత్ముందై. 157 


ప్రతిపదార్థం: గో, దేవ క్షితిదేవ, భక్తి పరుండు+ఐ= గోవులయందు, భూదేవులైన బ్రాహ్మాణులయందు భక్తి కలవాడై; గో, 
దానంబులు= ఆవులను దానం ఇవ్వటం; హేమ, దానములున్‌= బంగారాన్ని దానంచేయుటలు; పెక్కుల్‌= ఎన్నో, 


416 శ్రీనుదాంధ్ర మహాభారతము 


రత్నదానంబులన్‌= రత్నాలను దానాలు చేయటం చేతను; భూ, దేవ+ఉత్తమ, పూజ+చేయుచు= బ్రాహ్మణోత్తములను 
అర్చిస్తూ; జగత్‌+పూజ్యుండు= లోకం అంతటిచేత అర్చించతగినవాడు; ధర్మ+ఆత్మజుండు= ధర్మసుతుడు; ఆదిత్య+ 
ఆభుండు= సూర్యుడితో సమానమైనవాడు; అనేక, తీర్ధ, శత, సేవా, సక్త పుణ్య+ఆత్ముండు+ఐ= అనేక పుణ్యక్షేత్రాలను 
వందలకొద్దీ సేవించటంలో లగ్నమైన పుణ్యమైన ఆత్మ కలవాడై. 


తాత్పర్యం: గోవులందు, దేవతలందు, భూదేవులైన (బ్రాహ్మణులందు భక్తికలవాడై గోదావరీనదిలో స్నానం చేసి, 
ఆవులను దానంచేయుటంతో, బంగారాన్ని, పెక్కురత్నాలను దానం చేయటంతో బ్రాహ్మణులను సత్కరిస్తూ 
జగత్తుచేత పూబించదగిన ధర్మపు(త్రుడు సూర్యుడితో సమానమైనవాడు పెక్కుపుణ్యక్షేత్రాలను వందలకొద్దీ 
సందర్శించాలనే కోరిక గల పుణ్యాత్ముడై. 


వ. _ ద్రవిడదేశంబున నగస్త్యతీర్దంబాడి, యందు. దొల్లి యర్జును చేసిన గోసహస్రదానాది వివిధ దానంబులు 
విని, వానిం బ్రశంసించుచుం జని శూర్పారకంబను తీర్దంబునం బర్వతోత్సేధంబైన పరశురాము వేదిం గని, 
సముద్రతీరంబునకుం జని ప్రభాసతీర్థంబునం బండ్రెండుదినంబులు పవనాంబుభక్షుండై పంచాగ్ని 


మధ్యంబున ధర్మజుండు తపంబు సేసిన. 158 


ప్రతిపదార్దం: ద్రవిడ, దేశంబునన్‌= తమిళదేశాన; అగస్త్య, తీర్థంబు+ఆడి= అగస్తుడిపేర వెలసిన పుణ్యక్షేత్రంలో స్నానంచేసి; 
అందున్‌= అక్కడ, తొల్లి= పూర్వం; అర్జును, చేసిన= అర్జునుడు చేసినట్టి; గో, సహస్ర, దాన+ఆది, వివిధ, దానంబులు= 
వేయిగోవులదానం మొదలైన పలుదానాలనుగురించి; విని; వానిన్‌= ఆ అర్జునుడిని; 'ప్రశింసించుచున్‌= పొగడుతూ; చని= 
వెళ్ళి; శూర్చారకంబు+అను= శూర్చారకం అనేటటువంటి; తీర్థంబునన్‌= పుణ్యక్షేత్రంలో; పర్వత+ఉత్సేధంబు+ఐన= కొండవలె 
పొడుగ్గా విస్తరించి ఉన్న; పరశు, రాము, వేదిన్‌+కని= పరశురాముడి అరుగును చూచి; సముద్ర, తీరంబునకున్‌+*చని= 
సముద్రంయొక్క గట్టును చేరి; ప్రభాస తీర్థంబునన్‌= ప్రభాస మనే పుణ్యక్షేత్రంలో; పండ్రెండు, దినంబులు= పన్నెండు 
రోజులు; పవన+అంబు, భక్షుండు+ఐ= గాలిని, నీళ్ళను మాత్రమే ఆహారంగా గైకొన్నవాడై) పంచ+అన్ని, మధ్యంబున= 
అయిదు అగ్నుల మధ్య; ధర్మజుండు= ధర్మరాజు; తపంబు= తపస్సు; చేసినన్‌= చేయగా. 


తాత్పర్యం: (ద్రవిడదేశంలోని అగస్యతీర్థంలో స్నానంచేసి, అక్కడ పూర్వం అర్జునుడు చేసిన వేయి ఆవులదానం, 
మున్నగు దానాల పొగడ్తలు విని సంతోషించి, అర్జునుడిని అభినందిస్తూ వెళ్ళి శూర్చారకమనే తీర్థాన్ని చేరి, అక్కడ 
కొండవలె పొడవుగా వ్యాపించి ఉన్న పరశురాముడి వేదికను చూచి, అక్కడినుండి సముద్రతీరానికి వెళ్ళి ప్రభాసతీర్జ్థాన 
పన్నెండురోజులు గాలినీరుమాత్రమే ఆహారంగా గైకొని ధర్మరాజు పంచాన్నిమధ్యంలో తపస్సుచేశాడు. 


విశేషం: పంచాగ్నులు: 1. పూర్వాగ్ని 2. దక్షిణాన్ని 3. పళ్చిమాన్ని 4. ఉత్తరాన్ని 5. సూర్యుడు. ఇవి కాయక్షేశయుతమైన 
తపస్సుకు చెందినవి. 


ఆ. _ దాని నెటింగి రామదామోదరులు వృష్టి; వరులతోడం బ్రీతి నరుగుదెంచి 
కనిరి సకలతీర్జగమనపరిక్లేశ । కృశుల6 బాండుసుతుల విశదయశుల. 159 


ప్రతిపదార్థం: దానిన్‌+ఎఆింగి= పాండవులరాకనుగురించి తెలిసికొని; రామ, దామోదరులు= బలరాముడు, శ్రీకృష్ణుడున్నూ; 
వృష్టి వరులతోడన్‌= యాదవులలో ఒకతెగ అయిన వృష్టివంశంలోని నాయకులతో కలిసి; ప్రీతిన్‌= ప్రేమతో; అరుగుదెంచి= 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము డ్త7 


వచ్చి; సకల, తీర్థ గమన, పరిక్షేశు కృశులన్‌= అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం చేత ఏర్పడిన శ్రమ వలన కృశించిన వారిని; 
విశద, యశులన్‌= అందరికీ తేటతెల్లమైన కీర్తికలవారిని; పాండు, సుతులన్‌= పాండవులను; కనిరి= సందర్శించారు. 


తాత్పర్యం: ప్రభాసతీర్జానికి పాండవులు వచ్చినట్లు తెలిసికొని, బలరాముడు, శ్రీకృష్ణుడున్నూ వృష్షిజాతికి చెందిన 
నాయకులతో కలిసి అక్కడికి వచ్చి, ఎన్నో పుణ్యక్షేత్రాలను సందర్భ్శించటంచేత డస్సి, కృశించినవారున్నూ, స్వచ్చమైన 
క్తీర్తి గలవారున్నూ అయిన పాండవులను సందర్శించారు. 


విశేషం: ప్రభాసతీర్ణం యాదవరాజ్యంలోనిది. పశ్చిమ సముద్రతీరంలో ఉన్నది. 


క. చీరాజినధారుల నవి । కారతపోయుతుల. జూచి కడు దుఃఖితులై 
వారిజదళాక్షి ద్రౌపది । నూరార్చి రుదార హిత మృదూక్తుల నొప్పన్‌. 160 


ప్రతిపదార్థం: చీర+అజిన, ధారులన్‌= నారబట్టలు, జింకచర్మము ధరించిన వారిని; అ వికార తపస్‌+యుతులన్‌= చలించని 
నిష్ట్ణల తపస్సుతో కూడినవారిని; చూచి= సందర్శించి; కడు= మిక్కిలి; దుఃఖితులు+ఐ= వెతచెందినవారై; వారి, జ, 
దళ+అక్షి= (నీటినుండి పుట్టిన) పద్మంలోని రేకులవంటి కన్నులు కలది అయిన; (ద్రౌపదిన్‌= (ద్రౌపదిని; ఉదార, హిత, 
మృదు+ఉక్తులన్‌= జొదార్యంతో కూడినవై మేలును కోరే మెత్తటి మాటలతో; ఒప్పన్‌= ఒప్పునట్టుగా; ఊరార్చిరి= ఓదార్చారు. 


తాత్పర్యం: నారబట్టలు, జింకచర్మాలు ధరించిన వారిని, చలించని తపోనిష్టతో గూడిన పాండవులను చూచి వారు 
మిక్కిలి వెత చెందారు. పద్మదళాక్షి అయిన (ద్రౌపదిని జొదార్యంతో కూడి మేలును కోరే మెత్తటిపలుకులతో 
ఊరడించారు. 


వ. వారికి ధర్మతనయుండు తమ వనవాసతీర్గమనాయాసంబును, నర్జును దివ్యాస్తలాభంబును, నింద్రునొద్ద 
నాతని యునికియుం జెప్పిన విని రాముండు గృష్టాదులైన వృష్టివరుల కిట్లనియె. 161 


ప్రతిపదార్థం: వారికి= రామకృష్ణాదులకు; ధర్మతనయుండు= ధర్మరాజు; తమ, వనవాస, తీర్ధ, గమన+ఆయాసంబునున్‌= 
తాము అనుభవించిన అరణ్యవాస ఖేదాన్ని, పుణ్యక్షేత్రసందర్భనానికి పడిన ప్రయాసనున్నూ; అర్జును, దివ్య+అ'స్త్ర లాభంబును= 
అర్జునుడియొక్క దివ్యమైన మంత్రబాణాల సంపాదనమున్నూ; ఇంద్రు+ఒద్దన్‌= దేవేంద్రుడి దగ్గర; ఆతని= అర్జునుడియొక్క; 
ఉనికియున్‌= ఉనికిని; చెప్పిన= చెప్పగా; విని= ఆలకించి; రాముండు= బలరాముడు; కృష్ణ+ఆదులు+ఐన= శ్రీకృష్ణుడు 
మొదలుగాగల; వృష్టి, వరులకు= వృష్టి వంశానికి సంబంధించిన నాయకులకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: బలరామ శ్రీకృష్ణాదులకు ధర్మరాజు తాము అరణ్యంలో పడిన బాధలను, తీర్ణయాత్రలు సేవించటంలో 
అనుభవించిన కష్టాలను, అర్జునుడు దివ్యాస్తాలను సంపాదించటాన్ని, దేవేంద్రుడివద్ద ఉండటాన్ని వివరించగా విని, 
శ్రీకృష్ణుడు మొదలైన వృష్టినాయకులతో బలరాముడు ఇట్టా పలికాడు. 

బం ర్త బం గా 


సీ. _ 'మతిహీనుందై తన సుతునిపల్కులు విని । ధృతరాష్తుం దీ పాండుసుతులం బాప 
భీరుల నపగతధారుణీరాజ్యులం ; జేసి యుగ్రారణ్యవాసగతులం 
గావించె; నిది ధర్మువే? విచారవిహీను6 । డయ్యె; భీష్మాదులు నెయ్యమున ని 
వారింపంగా దీని నేరర; ధృఢసత్య । రతులకు దేవనిర్మితుల కహిత 


418 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఆ. _ మాచరించుచున్న నీచదుర్యోధనా | దులకు వర్దనమును నలఘు లైన 

పాండునందనులకు దండితారుల కవ । రృనము నిట్లు సేయం జనునె విధికి. 162 
ప్రతిపదార్థం: మతి, హీనుండు+ఐ= బుద్దిలేనివాడై; తన, సుతుని, పల్కులు= తన కుమారుడి మాటలు; విని= ఆలకించి; 
ధృతరా(్టుండు; ఈ పాండుసుతులన్‌= ఈ పాండవులను; పాప, భీరులన్‌= పాపమంటే భయపడే వారిని; అపగత, ధారుణీ, 
రాజ్యులన్‌+చేసి= పోగొట్టబడిన భూమిరాజ్యం కలవారినిగా చేసి; ఉగ్ర+అరణ్యవాసగతులన్‌+కావించెన్‌= ఘోరమైన అడవిలో 
నివసించేటటువంటి వారినిగా చేశాడు; ఇది= ఇట్టా చేయటం; ధర్మువే?= ధర్మమా?; విచార, విహీనుండు+అయ్యె= ఆలోచన 
లేనివాడైైనాడుకదా; భీష్మ+ఆదులు= భీష్ముడు మొదలైనవారు; నెయ్యమున= మై(త్రితో; దీని= ఈ దుష్కృతాన్ని; 
నివారింప6గా, నేరరు+అ= నివారింపజాలరా; దృఢ, సత్య, రతులకు= సత్యమునందు గట్టి ఇష్టం కలవారికి; దేవ, నిర్మితులకు= 
దైవాంశసంభవులకు; అహితము= కీడు; ఆచరించుచున్న= చేస్తున్న; నీచ, దుర్యోధన+ఆదులకు= దుష్టులైన దుర్యోధనుడు 
మొదలైనవారికి; వర్దనమునున్‌= అభివృద్దియున్నూ; అలఘులు+ఐన= గొప్పవారైన; పాండు, నందనులకు= పాండవులకు; 
దండిత+అరులకు= దండించబడిన శత్రువులు కలవారికి, అనగా శత్రువులను జయించిన మహావీరులకు; అవర్హనమున్‌= 
కష్టనష్టాలను కలిగించటం (పెంపులేకపోవటం); ఇట్టు= ఈ విధంగా; విధికిన్‌= (బ్రహ్మదేవుడికి; చేయన్‌+చనునె= చేయటం 


తగునా? 


తాత్పర్యం: “ధృతరాష్ట్రుడు బుద్ధిలేనివాడై తన కుమారులు చెప్పినమాటలు విని ఈ పాండవులను, పాపానికి 
జంకేటటువంటివారిని, రాజ్యంనుండి వెళ్ళగొట్టి, ఘోరమైన అడవులలో నివసించేటట్టు చేశాడు. ఇది ధర్మమా? 
ధృతరాష్ట్రుడు ఆలోచనలేనివాడయ్యాడు. భీష్మాదులు అయినా స్నేహంతో ఈ దుష్కృత్యాన్ని నివారించలేదే! సత్యనిస్ట 
దృఢంగా పాటించేవారికి, దైవాంశసంభూతులకు, శత్రువులను జయించిన మహావీరులకు, పాండవులకు అన్యాయాన్ని 
చేస్తున్న దుష్టదుర్యోధనాదులకు అభ్యుదయాన్ని, గొప్పవారైన పాండవులకు కష్టనష్టాలను కలిగించటం బ్రహ్మదేవుడికి 
న్యాయమా? 
క. ధరణీతలంబు నిర్ధా। ర్త రాష్ట్రముగం జేసె యనఘు ధర్మెకధురం 

ధరు ధర్మతనూజు వసుం । ధర కధిపతి. జేయకుండ. దగునే మనకున్‌?” 163 
ప్రతిపదార్థం: ధరణీ, తలంబు= భూమి పైభాగాన్ని; నిర్‌+ధార్త రాష్టముగన్‌+చేసి= ధృతరాష్ట్రుడి కొడుకులు లేకుండగా చేసి; 
అనఘు= పాపరహితుడిని; ధర్మ+ఏక+ధురంధరున్‌= ధర్మాన్ని సాటిలేని విధంగా తానొక్కడే ధరించేవాడిని; ధర్మతనూజాన్‌= 
ధర్మపుత్రుడిని; వసుంధరకు= భూమికి; అధిపతిన్‌+చేయకుండన్‌= రాజును చేయకపోవటం; మనకున్‌+తగునే= మనకు 


తగునా? 

తాత్పర్యం: భూమిపై ధార్తరాష్టులు లేకుండా చేసి, పాపరహితుడున్నూ, ధర్మాన్ని అద్వితీయంగా ధరించే వాడున్నూ 
అయిన ధర్మరాజును భూమికి ప్రభువుగా చేయకుండటం మనకు తగునా? 

వ. అనిన బలదేవునకు సాత్యకి యిట్లనియె. 164 
తాత్పర్యం: అని పలుకగా బలరాముడితో సాత్యకి ఇట్లా అన్నాడు. 


చ.  'అనుపమశౌర్యవంతుల రనంతబలాథఢ్యుల రీవు నీ జనా 
ర్హనుండును సాంబసారణులు దర్వకవీరుండు నుండ బాండునం 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసను త్తం 


దనులు సుయోధనాదుల కృతంబున నిట్టు లనాథులట్ల యి 
వ్వనమున నుండంగా6 దగునె వన్యఫలాశనహీనవృత్తితోన్‌. 165 


ప్రతిపదార్థం: అనుపమ, శౌర్యవంతులరు= సాటిలేని పరాక్రమం కలవారు; అనంత, బల+ఆఢ్యులరు= అంతం లేని 
బలంకలవారు; ఈవును= నీవున్నూ; ఈ జనార్ద్షనుండును= ఈ శ్రీకృష్ణుడున్నూ; సాంబ, సారణులు= సాంబుడున్నూ, 
సారణుడున్నూ; దర్చక, వీరుండున్‌= వీరుడైన మన్మథుడున్నూ, అంటే వీరుడైన ప్రద్యుమ్నుడున్నూ (ప్రద్యుమ్నుడు పూర్వజన్మలో 
మన్మథుడు కాబట్టి అతడిని మన్మథుడని పిలవటం పరిపాటిగా ఉండేది); ఉండన్‌= ఉండగా; పాండునందనులు= పాండవులు; 
సుయోధన+ఆదుల, కృతంబునన్‌= దుర్యోధనుడు మొదలైనవారి చేతలవలన; ఇట్టులు= ఈ విధంగా; అనాథలు+అట్ల= 
దిక్కులేనివారివలె (రక్షకులు లేని వారివలె); ఈ+వనమునన్‌= ఈ అరణ్యంలో; వన్య, ఫల+అశన, హీన, వృత్తితోన్‌= 
అడవిపండ్లు ఆహారంగా తినే తక్కువస్టితిలో; ఉండంగాన్‌+తగునె?= ఉండటం యోగ్యమా? 


తాత్సర్యం: 'సాటిలేని పరాక్రమం కలవారు, అంతు లేని బలం కలవారు నీవూ, శ్రీకృష్ణుడూ, సాంబుడూ, 
సారణుడూ, ప్రద్యుమ్నుడూ ఇంతమంది మహావీరులు మీరు అండగా ఉండగా, పాండవులు దిక్కుమాలిన అనాథులవలె 
అరణ్యంలో అడవిపండ్లు ఆహారంగా తింటూ తిరుగాడటం సమంజసమా? 


తరలము. 

అహితచిత్తవిదారణక్రియలందు. బ్రౌధములై జగ 

త్ముహరమంతయు మ్రాయుచుండంగ ఘఫోరయాదవసైన్య స 

న్నహనదుందుభినాదముల్‌ గగనంబు దిక్కులు నిండదు 

సృహము లయ్యెడు ధార్తరాస్తుల సైన్యవీరభటాలికిన్‌. 166 
ప్రతిపదార్హం: ఘోర, యాదవ, సైన్య, సన్నహన, దుందుభి, నాదముల్‌= భయంకరమైన యాదవులయొక్క సేనల యుద్ధ 
ప్రయత్నాన్ని సూచించే భేరీధ్వనులు; అహిత, చిత్త, విదారణ, క్రియలందున్‌= శత్రువుల మనస్సులను చీల్ళే పనులలో; 
'ప్రాఢములు+ఐ= గొప్పసామర్థ్యం కలవై; జగత్‌, కుహరము+అంతయు= ప్రపంచం అనే గుహ అంతటా; మోయుచుండ.గన్‌= 
ధ్వనిస్తుండగా; గగనంబు= ఆకాశం; దిక్కులు= దిక్కులు; నిండన్‌= పూర్తిగా వ్యాపించగా; ధార్తరాష్ట్రుల= ధృతరాష్ర్రుడి 
కొడుకుల; సైన్య, వీరు భట+ఆలికిన్‌= సేనలోని కూరులైన సైనికుల సముదాయానికి; దుస్సహములు+అయ్యెడున్‌= భరించ 
శక్యం కానివి అవుతాయి. 


తాత్పర్యం: భయంకరమైన యాదవసేనలయొక్క యుద్దసన్నాహాలను సూచించే భేరీనినాదాలు, శత్రువుల మనసులను 
చీల్చటంలో గొప్పసామర్థ్యం కలవై ప్రపంచమంతా మారుమ్రోగి ఆకాశం, దిక్కులూ నిండిపోతుంటే ధృతరాష్ట్రుడి 
కొడుకుల సైన్యంలోని భటులకు భరించ శక్యం కానివి కాగలవు. 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.374 విశేషాంశం చూడండి 


మ. ఘనమైనీ పృథుబాహులాంగలముఖాఘాతంబుతోడన్‌ జనా 
ర్హన శార్‌బ్ల్షచ్యుతసాయకావలియుం గందర్వేషుజాలంబు నీ 


420 శ్రీనుదాంధ్ర మహాభారతము 


యనిరుద్దోగ్ర శిలీముఖాలియు మదీయాస్తాఘమున్‌ ధార్తరా 
ఫ్రనికాయోత్తమకాయఖండనపటిష్టం బయ్యెడుం బోరిలోన్‌. 167 


ప్రతిపదార్థం: ఘనము+ఐ= గొప్పదై; నీ, పృథు, బాహు, లాంగల, ముఖ+ఆఘాతంబుతోడన్‌= నీదైన పెద్దదగు బాహువునందలి 
నాగలిమొన దెబ్బచేతను; జనార్దను= శ్రీకృష్ణుడియొక్క; శార్‌జ్ల, చ్యుత, సాయక+ఆవళియున్‌= శార్‌జ్లం అనేపేరుగల 

యలు ర. రి 
ధనుస్సునుండి వెలువడే బాణాల వరుసలును; కందర్ప+ఇషు, జాలంబున్‌= మన్మథుడి (ప్రద్యుమ్నుడి) అమ్ములును; 
ఈ+అనిరుద్ధ+ఉ(గ్ర, శిలిముఖ+ఆలియు= ఈ అనిరుద్దుడియొక్క వాడిబాణాల సమూహాలున్నూ; మదీయ+అ(స్త+ఓఘమున్‌= 
నాదైన మంత్రబాణాల వెల్లువయున్నూ; పోరిలోన్‌= యుద్దంలో; ధార్తరాష్ట్ర నికాయ+ఉత్తమకాయ, ఖండన, పటిష్టంబు+అయ్యెడున్‌= 
ధృతరాష్ర్రుడి కుమారుల గుంపుయొక్క శిరస్సులను నరకటానికి సామర్థ్యం కలిగినట్టివి అవుతాయి. 


తాత్సర్యం: గొప్పదైన . నాగలిమొనదెబ్బతో కూడిన, శ్రీకృష్ణుడి శార్‌బ్లమనే ధనుస్సునుండి వెలువడిన బాణాలు, 
ప్రద్యుమ్నుడి అమ్ములు, -ఈ అనిరుద్దుడి వాడిబాణాల వరుసలు, నా మంత్రబాణాలున్నూ, ధృతరా'ష్ష్రుడి కుమారుల 
శిరస్సులను యుద్ధంలో ఖండించటానికి సామర్థ్యం కలవి కాగలవు. 


విశేషం: బలరాముడి ఆయుధం నాగలి. శ్రీకృష్ణుడివిల్లుపేరు శార్‌బ్లం. మన్మథావతారమైన ప్రద్యుమ్నుడు రుక్మిణీ, శ్రీకృష్ణుల 
కొడుకు. అనిరుద్దుడు ప్రద్యుమ్నుడి కొడుకు. 


వ. కేకయసృంజయ పాంచాల వృష్టిభోజాంధకవీరులుం గృష్రానుమతులయి యుద్ధంబున ధృతరాప్తు పుత్తులను 
భీష్క ద్రోణ కర్ణాదులను వధియింతురు; ధర్మరాజుతమ్ములుం దానును సమయాబ్దంబులు సలిపి 
రాజ్యాభిషిక్తుండగు నంతకు నతిరథు నభిమన్యు నఖిలరాజ్య రక్షకుంజేసి యుండుద' మనిన సాత్యకి పలుకుల 
కనుకూలుండయి వాసుదేవుండు ధర్మరాజున కిట్లనియె. 168 


ప్రతిపదార్హం: కేకయ, స్పంజయ, పాంచాల, వృష్టి భోజ+అంధక వీరులున్‌= కేకయులు, స్పంజయులు, పాంచాలులు, 
వృష్ణులు, భోజులు, అంధకులు అయినట్టి శూరులందరూ; కృష్ణాఅనుమతులు+అయి= శ్రీకృష్ణుడియొక్క అనుమతిపొందినవారై; 
యుద్దంబున= యుద్దంలో; ధృతరాష్ట్ర పుత్రులను= దుర్యోధనుడు మొదలైన ధార్తరాష్ట్రలను; భీష్మ, ద్రోణ, కర్ష*ఆదులను= 
భీష్ముడిని, (ద్రోణుడిని, కర్టుడు మొదలైనవారిని; వధియింతురు= సంహరిస్తారు; ధర్మరాజు, తమ్ములున్‌+తానును= ధర్మరాజు 
సోదరులును, తానున్నూ; సమయ+అబ్బంబులు= ప్రతిజ్ఞకు అనుగుణమైన సంవత్సరాలు (అంటే పన్నెండేళ్ళ అరణ్యవాసం, 
ట్‌ క్షు హ్‌ 
ఒక సంవత్సరం అజ్ఞాతవాసం); సలిపి= పాటించి; రాజ్య+అభిషిక్తుండు+అగు+అంతకున్‌= పట్టాభిషేకస్నానం (అభిషేకం 
అంటే స్నానం. సింహాసనాన్ని అధిష్టించేందుకు ముందు సలిపేస్నానం); అయ్యే ఆ సమయంవరకు; అతిరథున్‌= గొప్పవీరుడైన 
(అతిరథుండు అనగా ఆనాడు రథికులలో ఉన్నత్రేణికి చెందినవాడు); అభిమన్యున్‌= అభిమన్యుడిని (అర్జునుడికి, సుభద్రకు 
ఉదయించిన పుత్రుడు, శ్రీకృష్ణుడి మేనల్టుడు); అఖిల, రాజ్య, రక్షకున్‌*+చేసి= సమస్తరాజ్యాన్ని కాపాడేవాడినిగా నియమించి; 
ఉండుదము+అనిన= ఉండగలవారం అనిచెప్పుగా; సాత్యకి పలుకులకు= సాత్యకి చెప్పిన మాటలకు; అనుకూలుండు+అయి= 
సమ్మతించినవాడై; వాసుదేవుండు= వసుదేవుడి కొడుకైన శ్రీకృష్ణుడు; ధర్మరాజునకు= ధర్మరాజుకు; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: కేకయులు, సృంజయులు, పాంచాలులు, వృష్ణులు, భోజకులు అంధకులలో గల వీరులు శ్రీకృష్ణుడి 
అనుమతితో పోరిలో ధృతరాష్ట్రుడి కొడుకులను, భీష్మ, ద్రోణ, కర్ణాదివీరులను సంహరించగలరు, ధర్మరాజు తన 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము డం 


తమ్ముళ్ళతోపాటు తాము చేసిన ప్రతిజ్ఞను అనుసరించి పదమూడేళ్ళు గడిపి పిదప రాజ్యాభిషిక్తుడు కావచ్చును. 
అంతవరకు అభిమన్యుడు రాజప్రతినిధిగా ఉండగలడు” అని సాత్యకి పలుకగా శ్రీకృష్ణుడు అతడి మాటలకు 
అంగీకారం తెలిపి ధర్మరాజుతో ఈ విధంగా చెప్పాడు. 


ఉ.  'ఈతని పల్కినట్ల ధరణీశ్వర! నీరిపులన్‌ మహాబలో 
పేతులం బోర6 జంపుదు రభేద్యులు వీరలు; మీకు భూతధా 
త్రీతలరాజ్య మెల్ల నగు దెల్లము' నావుడు ధర్మనందనుం 
డాతతకీర్తి యిట్లనియె నమ్మురవైరికి సీరపాణికిన్‌. 169 


ప్రతిపదార్థం: ధరణీ+-ఈశ్వర!= భూమికి ఈశ్వరుడివైన ఓ ధర్మరాజా! ఈతని, పల్కినట్టు+అ= ఇతడు అనగా ఈ సాత్యకి 
చెప్పినట్టుగానే; న+భేద్యులు= జయించ శక్యంకానివారు; వీరలు= ఈ యాదవులు; మహాబల+ఉపేతులన్‌= గొప్పబలంతో 
కూడినవారిని; నీ, రిపులన్‌= నీ శత్రువులను; పోరన్‌= యుద్ధంలో; చంపుదురు= సంహరించగలరు; భూత, ధాత్రీ, తల, 
రాజ్యము+ఎల్లన్‌= సమస్త 'ప్రాణకోటితో నిండిన భూరాజ్యమంతయున్నూ; మీకున్‌+అగున్‌= మీకు దక్కుతుంది; తెల్లము= 
సుస్పష్టం; నావుడు= అని చెప్పగా; ఆతత, క్తీర్తి= గొప్పు యశస్సు కలవాజైన; ధర్మ నందనుండు= ధర్మపుత్రుడు; ఆ+మురవైరికిన్‌= 
మురుడనే రాక్షసుడికి శత్రువైన శ్రీకృష్ణుడికి; సీరపాణికిన్‌= నాగలి చేతియందు కలవాడికి- అనగా హలాయుధుడైన బలరాముడికి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: “ధర్మరాజా! ఇతడు చెప్పినట్టుగా మహాబలవంతులైన నీ శత్రువులను అసాధ్యులైన వీరు యుద్ధంలో 
చంపుతారు. మీకు భూతలరాజ్యమంతా దక్కుతుంది” అని అనగా శ్రీకృష్ణుడితో ధర్మరాజు ఈ విధంగా పలికాడు. 


ఉ  'మీదయ మాకుం గల్గంగ నమిత్రుల నోర్ట్డుట యేమి పెద్ద? ధ 
ర్మోదయనిత్యబుద్ధులను నుత్తమకీర్తుల నొప్పు ద్రోణభీ 
ష్మాదుల సన్నిధానమున నమ్మెయి. బల్కిన పల్కు దప్పంగా. 
గా దని ధర్మనందనుండు గ్రమ్మథిచెన్‌ యదువీరకోపముల్‌. 170 


ప్రతిపదార్థం: మీ, దయ= మీయొక్క కరుణ; మాకున్‌+కల్గంగన్‌= మాయందు ఉండగా; అమిత్రులన్‌+ఓర్చుట= శత్రువులను 
జయించటం; ఏమి, పెద్ద?= ఏమంత గొప్ప పని?; ధర్మ+ఉదయనిత్య, బుద్దులనున్‌= ఎల్లప్పుడూ ధర్మం వికసించి ఉండే 
బుద్దుల చేతను; ఉత్తమ, కీర్తులన్‌+ఒప్పు= మంచి పేరుతోను విలసిల్లేటటువంటి; ద్రోణ, భీష్మ+ఆదుల= (ద్రోణుడు, భీష్ముడు 
మొదలైనవారి; సన్నిధానమునన్‌= సమక్షంలో; ఆ+మెయిన్‌= ఆ విధంగా; పల్కిన పల్కు= ఆడినమాట; తప్పన్‌+కాన్‌+*కాదు+అని= 
మీరరాదుకదా అని; యదు, వీరు కోపములన్‌= యదువీరుల ఆగ్రహాలను; ధర్మనందునుండు= ధర్మరాజు; క్రమ్మజిచెన్‌= 
మరలించాడు. 


తాత్పర్యం: “మీ దయ మాయెడ ఉండగా, శత్రువులను జయించటం ఏమంత గొప్పకార్యం? ఎల్లప్పుడూ ధర్మం 
వికసించి ఉండే ఉత్తమ బుద్దుల చేతను, శ్రేష్టమైన యశస్సు చేతను విలసిల్లుతున్న భీష్ముడు, (ద్రోణుడు మొదలైన 
మహానుభావుల ఎదుట ఆనాడు ఆ విధంగా (ప్రతిజ్ఞ చేసి, ఆడినమాట తప్పటం భావ్యం కాదు కదా! అని చెప్పి 
ధర్మరాజు యదువీరుల ఆ(గ్రహాన్ని మరలింపచేశాడు. 


డ్ర22 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: బలరాముడు ఇప్పుడు ఇంతగా పాండవులను పొగడి, దుర్యోధనాదులను తెగడి, పాండవపక్షపాతిగా కనిపిస్తున్నాడు. 
కాని, కాలాంతరాన బలరాముడు దుర్యోధన పక్షపాతియా అన్నట్టుగా మాట్టాడతాడు. మానవజీవితంలో అవస్టాభేదాన్ని బట్టి 
మనుష్యుల మనసులలో ఏర్పడే పరిణామాన్ని మహాభారతం అత్యద్భుతంగా చిత్రించింది. ఆదర్శ(ప్రేరితుడు బలరాముడు. 
శ్రీకృష్ణుడు అనుష్టాన వేదాంతి. ఇద్దరి శీలాలలో గల తారతమ్యం సూక్ష్మానుశీలనయోగ్యం. యాదవవీరు లందరూ కలిసి 
ధర్మరాజుతో తమ సానుభూతిని తెలుపటానికి వారు పలికిన మాటలు ఇవి. వారికి ధర్మరాజు సత్యసంధత తెలిసిందే. 
పాండవులు తమ రాజ్యభాగంలోని ప్రభాస తీర్జానికి విచ్చేశారు. ఈ మాటలలోని ఆంతర్యం (గ్రహించతగింది. ఇప్పటికే 
పాండవుల అరణ్యవాసం సగం మేర పూర్తి అయింది. ఇప్పు డిక కారవులపై యుద్ధ ప్రతిపాదనకు అంతరార్థం యాదవులకు 
పాండవులయెడ గల (ప్రగాఢసానుభూతిని వెల్లడించటమే. 


వ. యాదవులు పాండవుల వీడ్కొని పోయి; రిట పాండవులు సోమమిశ్రితతోయ యైన పయోష్టియందు. 
గృతస్నానులయి యున్న నందు ధర్మరాజునకు రోమశుం డిట్లనియె. 171 


ప్రతిపదార్థం: యాదవులు= యదువంశజులైనవారు; పాండవులన్‌= పాండురాజు కొడుకులనుండి; వీడ్కొని= సెలవుగైకొని; 
పోయిరి= వెళ్ళారు; ఇట= ఇక్కడ; పాండవులు= పాండురాజు పుత్రులు; సోమ, మి[శ్రిత, తోయ+ఐన= సోమరసంతో కలిసినట్టి 
నీరుకల; పయోప్లిణఅందు= పయోష్టి అనే నదిలో; కృత, స్నానులు+అయి= స్నానం చేసినవారై; ఉన్నన్‌= ఉండగా; అందు= 
అక్కడ; ధర్మరాజునకు; రోమశుండు= రోమశుడనే మహర్షి ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: యాదవవీరులు పాండవులను వీడ్కొని వెళ్ళారు. ఇక్కడ పాండవులు సోమరసంతో కలిసిన నీరుగల 
'పయోష్షీ నదిలో స్నానం చేసి ఉండగా, రోమశుడు ధర్మరాజుతో ఈవిధంగా చెప్పాడు. 


క. 'మనుజేంద్ర! దీని తీరం । బున నృగు6 డను రాజు యజ్ఞములఈ జేసిన నం 
దనిమిషపతి తృప్తుండై । దనుజుల నోర్చె నటె ఘఫోరతరశస్తములన్‌. 172 


ప్రతిపదార్థం: మనుజ+ఇం(ద్ర!ః= మనుష్యులకు ఇం(ద్రుడివైన ఓ ధర్మరాజా!) దీని, తీరంబున= ఈ పయోషి ఒడ్డున; 
నృగుండు+అను, రాజు= నృగుడు అనే పేరుకల ప్రభువు; యజ్ఞములన్‌= యజ్ఞాలు; చేసినన్‌= చేయగా; అందు= అక్కడ; 
అనిమిషపతి= దేవతలకు రాజైన ఇం[ద్రుడు; తృప్త్పుండు+ఐ= తృప్తి చెందినవాడై; ఘోర, తర, శస్తములన్‌= మిక్కిలి భయంకరాలైన 
ఆయుధాలతో; దనుజులను= రాక్షసులను; ఓర్చెన్‌+అటె= జయించాడు కదా. 


తాత్పర్యం: 'ఓ మహారాజా! ఈ పయోష్టి ఒడ్డున నృగుడు అనే ప్రభువు యజ్ఞాలు చేశాడు. దేవతలకు (ప్రభువైన 
దేవేంద్రుడు ఆ యజ్ఞాలవలన తనివి చెందినవాడై మిక్కిలి భయంకరాలైన ఆయుధాలతో రాక్షసులను సంహరించాడు. 


వ. మటియు నింద తొల్లి యాధూర్తరజసుండైన గయుండు హిరణఖ్యయంబులయిన చషాలస్టాలీ యూప చమస 
పాత్రీస్తుకువంబులును దేవస్థాపతంబులయిన యూవంబులు నొప్ప నేడశ్వమేధంబులు సేని, 
యసంఖ్యాతంబు లయిన ధనంబుల బుత్విజులను సదస్యులనుం బూజించి సువర్మమయగోదానంబు 
లనేకంబులు బ్రాహ్మణుల కిచ్చి యక్షయంబులయిన యింద్రలోకసుఖంబుల బడసె4 బయోష్టియందు. 
గృతస్నానులైనవారు దేవసాయుజ్యంబు6 బడయుదు' రని చెప్పుచుం జని నర్మదాస్నానంబు. జేసి, 
వైడూర్యపర్వతంబుం గని రోమశుండు ధర్మరాజున కిట్లనియె; 'నిది త్రేతా ద్వాపర సంధి. యీ సరోవరతీరంబు 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 423 


శర్యాతి యజ్ఞప్రదేశంబు; మజియు నిందు భృగుపుత్తుం డయిన చ్యవనుండు శర్యాతి యను రాజుకూంతు 
సుకన్య యను దాని వివాహంబయి, వాని యజ్ఞంబున నింద్రు నాదరింపక యాశ్వినుల సోమపీథులం 
జేసి ననిన నది యెట్లని యడిగిన ధర్మరాజునకు సౌకన్యాఖ్యానంబు సవిస్తరంబుగా రోమశుం డిట్లని చెప్పె 173 


ప్రతిపదార్థం: మజీయున్‌= ఇంకను; ఇందు+అ= ఇక్కడే; తొల్లి= పూర్వం; ఆధూర్తరజసుండు+ఐన= అధూర్తరజసుడు అనే 
తండ్రికి కుమారుడైన; గయుండు= గయుడు; హిరణ్మ్యయంబులు+అయిన= బంగారంతో చేయబడినటువంటివైన; చషాల, 
స్టాలీ యూప, చమస పాత్రీ, సుక ్రువంబులును= యజ్ఞొోపకరణాలతో (చషాలము= యూపస్తంభం చివర ఉండే కడియం, 
స్టాలి= వంటపా'త్ర, యూపము= యజ్ఞపశువుకు కట్టే స్తంభం, చమసపా(త్ర= చతురస్రమైన యజ్ఞపాత్ర, (స్రుక్‌+స్రువములు= 
చిన్నగరిటె, పెద్దగరిటెవంటివి); దేవ, స్టాపితంబులు+అయిన= దేవతలచేత ప్రతిస్టించబడినవైన; యూపంబులున్‌= యజ్ఞపశువులను 
కట్టేకొయ్యలు; ఒప్పన్‌= విలసిల్లగా; ఏడు+అశ్వమేధంబులు= ఏడు అశ్వమేధ యాగాలు; చేసి=చేసి; అసంఖ్యాతంబులు+అయిన= 
లెక్కకు మీరిన; ధనంబులు= ధనాలతో; బుత్విజులను= యజ్ఞం చేయించే పురోహితులను; సదస్యులనున్‌= యజ్ఞంలో 
లోటుపాట్టులేకుండ గమనించే పండితులను; పూజించి= అర్చించి; సువర్షమయ, గోదానంబులు= బంగారుమయమైన 
గోదానాలను; (బంగారుసొమ్ములతో అలంకరించబడిన గోవుల యొక్క దానాలను); అనేకంబులు= పెక్కు; (బ్రాహ్మణులకు+ఇచ్చి= 
విప్రులకు దానమిచ్చి; అక్షయంబులు+అయిన= తరుగనటువంటి; ఇంద్రలోక, సుఖంబులన్‌+పడసెన్‌= స్వర్గలోక భోగాలను 
అనుభవించాడు; పయోష్టియందున్‌= పయోష్టి అనబడే నదిలో; కృతస్నానులు+ఐనవారు= స్నానంచేసినవారు; దేవసాయుజ్యంబు= 
దేవతలతో ఐక్యమవటాన్ని; పడయుదురు= పొందగలరు; అని చెప్పుచున్‌= అని చెప్పుతూ; చని= వెళ్ళి; నర్మదా, స్నానంబున్‌+చేసి= 
నర్మదానదిలో స్నానంచేసి; వైడూర్య, పర్వతంబున్‌+కని= వైడూర్యాలు గల కొండను చూచి; రోమశుండు= రోమశుడు; 
ధర్మరాజునకు= ధర్మరాజుకు; ఇట్టు+అనియె= ఈవిధంగా చెప్పాడు; ఇది, త్రేతా, ద్వాపర, సంధి= ఇది (త్రేతాయుగం చివర 
ద్యాపరయుగం (ప్రారంభమయేందుకు కొంచెం ముందు ఉన్న నడిమికాలం; ఈ, సరోవర, తీరంబు= ఈ సరస్సుతీరం; 
శర్యాతి, యజ్ఞ 'ప్రదేశంబు= శర్యాతి అనే మహారాజు యజ్ఞం చేసిన స్థం; మజీయున్‌= ఇంకనూ; ఇందు= ఇక్కడ; భృగు, 
పు(త్రుండు+ఐన= భృగుమహర్షి కొడుకైన; చ్యవనుండు= చ్యవన మహర్షి శర్యాతి+అను, రాజు, కూంతు= శర్యాతి అనే(ప్రభువు 
పుత్రిక; సుకన్య+అనుదానిన్‌= సుకన్య అన్నపేరు కలదానిని; వివాహంబు+అయి= పెళ్లిచేసికొని; వాని, యజ్ఞంబునన్‌= శర్యాతి 
చేసిన యాగంలో; ఇం[ద్రున్‌= ఇంద్రుడిని; ఆదరింపక= లక్ష్యపెట్టక; అశ్వినులన్‌= అళ్వినీదేవత లిద్దరిని; సోమపీథులన్‌+చేసెన్‌= 
సోమరసాన్ని (త్రాగినవారినిగా చేశాడు; అనినన్‌= అని చెప్పగా; అది= ఆకథ; ఎట్టు+అని= ఎట్టిది అని; అడిగిన= ప్రశ్నించిన; 
ధర్మరాజునకు= ధర్మరాజుకు; సౌకన్య+ఆఖ్యానంబు= సుకన్యకు సంబంధించిన కథ; సవిస్తరంబుగా= మిక్కిలి విస్తారంగా; 
రోమశుండు= రోమశుడు; ఇట్టు+అని, చెప్పెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఇంకను ఇక్కడ పూర్వకాలాన ఆ ధూర్తరజసుడి కొడుకైన గయుడు గొప్ప యజ్ఞాన్ని చేశాడు. ఆ 
యజ్ఞంలో వాడబడిన ఉపకరణాలన్నీ - యూపస్తంభాల చివర తొడిగే కడియాలు, వంటపాత్రలు, చిన్నవి, పెద్దవి 
గరిటెలు - అన్నీ బంగారంతో చేయబడినవే!. యూపాలు దేవతలచేత స్టాపించబడినవి. గయుడు యజ్ఞాలను 
నిర్వహించిన బుత్విజులను, యజ్ఞాలను సక్రమంగా నడిపించిన పరీక్షాధికారులను లెక్కకు మించిన 
బంగారునాణాలతో అర్చించి బంగారు తొడుగులతో కూడిన ఆవులను (బ్రాహ్మణులకు దానంచేసి, ఇచ్చి తరగని 
స్వర్గలోక భోగాలను పొందాడు. అటువంటి ఆ పయోష్టి నదిలో స్నానంచేసినవారు దేవతలతో ఐక్యం కాగలరు” - 
అని చెపుతూ పయనించి నర్మదానదిలో స్నానంచేసి అనంతరం అచటి వైడూర్య పర్వతాన్ని చూచి, ధర్మరాజుతో 
రోమశుడు ఇట్టా అన్నాడు. “(త్రేతాయుగం చివర ద్వాపరయుగం ప్రవేశించటానికి కొంచెం పూర్వం శర్యాతి మహారాజు 


డ24 శ్రీనుదాంధ్ర మహాభారతము 


యజ్ఞం చేసినచోటు ఇది. ఇక్కడ భృగుమహర్షి కొడుకైన చ్యవనమహర్షి శర్యాతిరాజుకూతురు సుకన్య అనే దానిని 
పెళ్ళాడాడు. పిదప శర్యాతి చేసిన యజ్ఞంలో ఇంద్రుడిని లక్ష్యపెట్టక అశ్వినీదేవతలను సోమరసాన్ని త్రాగేవారిగా 
చేశాడు" అని చెప్పగా ధర్మరాజు “అది ఎట్టు? ఆ కథ చెప్పవలసింది” అని అడిగాడు. రోమశమహర్షి ధర్మరాజుకు 
సౌకన్యోపాఖ్యానాన్ని సవిస్తరంగా చెప్పాడు. 


విశేషం: వేదకాలంలో సోమపానం మిక్కిలి ప్రాచుర్యంలో ఉన్న అలవాటు. సోమలతనుండి సోమరసాన్ని తీసి పానీయంగా 
రూపొందించి త్రాగేవారు. ఈ విషయంపై నవీనులు గొప్ప పరిశోధనలు చేశారు కాని సోమలతలను గుర్తించటంలో వృక్ష 
శాస్త్రజ్ఞులు కూడ విజయాన్ని సాధించ లేకపోయారు. యజ్ఞాలలో సోమపానం ఉగ్గడించబడింది. అలనాటివారు ఆ సోమరసాన్ని 
ఎట్లా పానీయంగా తయారుచేసేవారో నేటివారికి తెలియదు. వేదకాలపు ఆర్యులు విడిపోయి పలుదేశాలకు వెళ్ళారు. వాటిలో 
ఇరానుదేశం ఒకటి. అక్కడ సోమలతగా చెప్పబడే లతలు ఉన్నాయని చెప్పుతున్నారు. ఇది భావిపరిశోధనలవలన తేలవలసిన 


అంశం. 
రోముశుండు ధర్మరాజునకు సౌకన్యాఖ్యానంబు సెప్పుట (సం. 3-122-1) 
క. _ 'ఇక్కొలని సమీపంబునం | బెక్కగు వేలేండ్లు తపము భృగుసుతుండు గరం 
బక్కజముగ నొనరించెను । వెక్కస నియమమున నిరతవీరాసనుండై. 174 


ప్రతిపదార్థం: ఈ+కొలని, సమీపంబునన్‌= ఈ సరస్సుకు దగ్గరగా; పెక్కు+అగు, వేల+ఏండ్డు= ఎన్నోవేల సంవత్సరాలు; 
భృగుసుతుండు= భృగుమహర్షికొడుకు; తపము= తపస్సును; వెక్కస, నియమమున= మిక్కుటమైన నిష్టతో; నిరత, వీర+ 
ఆసనుండు+ఐ= ఎల్లప్పుడూ వీరాసనం'తో ఉండి; కరంబు= మిక్కిలి; అక్కజముగన్‌= ఆశ్చర్యంగా; ఒనరించెను= చేశాడు. 


తాత్పర్యం: “ఈ సరస్సుకు దగ్గరగా భృగుమహర్షి కుమారుడైన చ్యవనమహాముని ఎన్నో వేల సంవత్సరాలు 
ఎడతెగని వీరాసనంతో ఉండి ఆశ్చర్యకరమైన నిష్టతో గొప్పతపస్సు చేశాడు. 

నిశేషం: వీరాసనం- యోగాసనాలలో ఒకటి. వీరాసనానికి స్టైెర్యం. నిశ్చలత్వం ప్రధానాంశాలు. ఎక్కువసేపు వీరాసనంలో 
కూర్చోవటం కష్టం. కాని, చ్యవనమహర్షి ఎన్నో వేలసంవత్సరాలు వీరాసనస్థితుడై తపస్సు చేశాడని మహాభారతం ఉగ్గడిస్తున్నది. 
క. అమ్మునిదేహము వలీ । కమ్మునం గప్పంగంబడి నికటవల్లీ గు 


లృ్మమ్ములు పై6 బ్రాకిన నన ।; యమ్మ్మును నేర్వడక యుండె నవ్వనభూమిన్‌. 175 


ప్రతిపదార్థం: ఆ+ముని, దేహము= ఆ బుషిశరీరం; వల్మీకమ్మునన్‌= పుట్టచేత; కప్పంగన్‌+పడి= కప్పబడి; నికట, వల్లీ 
గుల్మమ్ములు= సమీపంలోని తీగలు, పొదలు; సైన్‌+ప్రాంకినన్‌= ఆ పుట్టమీద [ప్రాకగా; ఆ+వన, భూమిన్‌= ఆ అరణ్యసీమలో; 
అనయమ్మునున్‌= ఎల్లప్పుడూ; ఏర్పడక+ఉండెన్‌= కనిపించకుండా ఉన్నాడు. 


తాత్పర్యం: ఆ మునిశరీరం పుట్టచేత కప్పబడింది. సమీపంలోని తీగలు, పొదలు ఆ పుట్టను అలముకొన్నాయి. 
అందుచేత ఆ మునిదేహం ఆ అరణ్యసీమలో కనిపించకుండా మాటుపడి ఉన్నది. 


విశేషం: రామాయణ కావ్యకర్త అయిన “వాల్మీకి మహర్షినిగురించి ఇటువంటి కథే లోకంలో సుప్రసిద్ధం. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 425 


వన. _ అంతం బెద్దకాలంబునకు శర్యాతి యనురాజు దన చతుస్సహస్ర దేవీనివహంబుతోడ. దత్సరోవరంబున 
విహరింప నరిగిన నాతని కూంతురు సుకన్య యనునది యిష్టసఖులతో గ్రుమ్మరుచున్న నవ్వల్మీకంబునందు.!1 76 


ప్రతిపదార్థం: అంతన్‌= అటుతర్వాత; పెద్ద, కాలంబునకు= చాలాకాలానికి; శర్యాతి+అను, రాజు= శర్యాతి అనేపేరు కలిగిన 
(ప్రభువు; తన, చతుర్‌ాసహస్ర, దేవీ, నివహంబు తోడన్‌= తన నాలుగువేల రాణుల సముదాయంతో; తద్‌+సరోవరంబునన్‌= 
ఆ కొలనులో; విహరింపన్‌+అరిగినన్‌= వినోదించటానికి వెళ్ళగా; ఆతని, కూంతురు= ఆ శర్యాతి ప్రభువుయొక్క కుమార్తె 
సుకన్య+అనునది= సుకన్య అనే పేరు కలది; ఇష్టసఖులతోన్‌= (తనకు) ఇష్టమైన చెలికత్తెలతో; (క్రుమ్మరుచున్నన్‌= విహరిస్తుండగా; 
ఆ+వల్మీకంబునందు= ఆ పుట్టలో. 


తాత్పర్యం: అటుతర్వాత చాలాకాలం గడిచిన పిమ శ్‌ శర్యాతి అనేమహారాజు తన నాలుగువేల రాణుల సమూహంతో 
ఆ కొలనులో విహరించటానికి వచ్చాడు. ఆ మహారాజుకూతురు తన అనుంగు నెచ్చెలులతో ఆ అడవిలో 
తిరుగుతుండగా ఆపుట్టలో. 


క. విద్యుల్లతాంగి భార్గవు ।; నుద్యన్నయనములు మెజిచుచున్నను విలసత్‌ 
ఖద్యోతద్యుతులొకొ యని । సద్యస్సంజాతబుద్ది సంభ్రమ యగుచున్‌. 177 


ప్రతిపదార్థం: విద్యుత్‌+లతాంగి= మెరుపుతీగవంటి దేహం కలది; భార్గవు+ఉద్యత్‌+“నయనములు= చ్యవనుడియొక్క 
'ప్రకాశమానాలైన కన్నులు; మెజణఅచుచున్నను= వెలుగుతుండగా; విలసత్‌+ఖద్యోత, ద్యుతులు+ఒక్‌ొ= శోభిల్లేటటువంటి మిణుగురు 
పురుగుల వెలుగులు కాబోలు; అని= అని తలపోసి; సద్యస్‌+సంజాత+బుద్ధి= అప్పటికప్పుడు పుట్టిన; సంభ్రమ+అగుచున్‌= 
బుద్దియందలి సంభ్రమం కలది జొతూ. 


తాత్పర్యం: మెరుపు తీగవంటి శరీరంకల ఆ సుకన్య మెరుస్తూ వెలుగొందుతున్న చ్యవనమహర్షికన్నులను చూచి, 
అవి మిణుగురు పురుగుల వెలుగులు కావచ్చునని అప్పటికప్పుడు పుట్టిన ఊహతో వేగిరపాటు కలదై. 


న. _ అప్పు డప్పుట్ట గ్రొప్పించిన నలిగి నిమిలితనయనుండై చ్యవనుండు శర్యాతిసైన్యంబుల కెల్ల మూత్రపురీష 
నిరోధంబు. జేసిన, నది దనసైన్యాపరాధంబున నయ్యెంగా వగచి, వా€ డెల్లవారి నడిగి తత్కారణం బెజటుంగ 
నేరక చింతాపరుండై యున్న దండ్రికడకు వచ్చి సుకన్య యిట్లనియె. 178 


ప్రతిపదార్థం: అప్పుడు= ఆ సమయాన; ఆ+పుట్ట; (గ్రొప్పించినన్‌= (త్రవ్వించగా, (పల్లం చేయించగా); అలిగి= కోపించి; 
నిమీలిత, నయనుండు+ఐ= కళ్ళు మూసికొన్నవాథై; చ్యవనుండు= చ్యవన మహర్షి - భార్షవుడి కొడుకు; శర్యాతి, 
సైన్యంబులకు+ఎల్ల= శర్యాతి మహారాజుగారి సేనలలోని భటులందరికీ; మూత్ర, పురీష నిరోధంబున్‌+చేసినన్‌= మూత్రం, 
పురీషం రాకుండా ఆపగా; అది= అది; తన, 'సైన్య+అపరాధంబునన్‌= తనసైన్యంలోని భటులు చేసిన తప్పువలన; 
అయ్యెన్‌+కాన్‌+వగచి= అయినట్టు చింతించి; వాండు= అతడు- ఆ శర్యాతి; ఎల్లవారిన్‌+అడిగి= అందరినీ ప్రశ్నించి; 
తత్‌+కారణంబు= ఆ హేతువు; ఎణుంగనేరక= తెలియజాలక, తెలిసికోలేక; చింతాపరుండు+ఐ+ఉన్నన్‌= విచారిస్తూ ఉండగా; 
తం(డ్రికడకు= తండ్రి దగ్గరకు; వచ్చి= వచ్చి; సుకన్య= సుకన్య; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: అప్పుడు ఆ పుట్టను త్రవ్వించింది. అందుకు చ్యవనమహర్డికి కోపం వచ్చి అతడు కన్నులు మూసికొని 
శర్యాతిసైన్యంలోని భటులకు మూత్రపురీషాలు [మలమూత్రాలు] బంధించేటట్టు చేశాడు. శర్యాతి తనసైనికులు 


426 శ్రీనుదాంధ్ర మహాభారతము 


చేసిన తప్పిదం వలన అట్లా అయిందని భావించి అందరిని ప్రశ్నించి అసలు కారణం ఎరుగలేక విచారిస్తుండగా, 
తం(డ్రివద్దకు వచ్చి ఇట్టా చెప్పింది. 


తే. 'మిన్న మిడుంగుటు లట్టులై మెఅసి రెండు । మెటుంగు లొక పుట్టలో నున్న నెజటుంగ కేను 
బుట్ట గ్రొప్పించి యారెంటి పొడవు6 గాన । కుడిగి వచ్చితి విస్తయపడి మనమున. 179 


ప్రతిపదార్థం: మిన్న, మిడుంగుజణులు+అట్టులు+ఐ= (శేస్టమైన మిణుగురు పురుగువలె; మెజసి= (ప్రకాళించి; రెండు 
మెయుంగులు= రెండు వెలుగులు; ఒక్క పుట్టలోన్‌+ఉన్నన్‌= ఒక పుట్టలో ఉండగా; ఏను= నేను; ఎజుంగక= తెలియక; పుట్ట= 
పుట్టను; (గ్రొప్పించి= పల్లంగా (త్రవ్వించి; ఆ రెంటి, పొడవున్‌= ఆ రెండు మెజుగుల రూపు (పొడ); కానక= చూడక; ఉడిగి= 
విరమించి, పుట్టను (త్రవ్వించటం మాని; మనమున= మనస్సులో; విస్మయపడి= ఆశ్చర్యపడి; వచ్చితిన్‌= తిరిగివచ్చాను. 


తాత్పర్యం: రెండు వెలుగులు ఒకపుట్టలో కనిపించాయి. అవి ్రేస్టమైన మిణుగురు పురుగులుగా భావించి నేను 
తెలియక పుట్టను (త్రవ్వించాను. కాని, ఆ రెండింటి వెలుగుల పొడగాన లేక మనస్సులో ఆశ్చ్ళర్యపడుతూ ఆ'ప్రయత్నాన్ని 
విరమించాను. 


వన. ఈ సైన్య నిరోధంబున కిది నిమిత్తంబగునో? యనిన, శర్యాతి యప్పు డా పుట్టయొద్దకు వచ్చి, యందు. 
దపః క్లేశంబునం గృశత్వగస్థీభూతశరీరు నతివృద్ధు భార్గవుం గని నమస్కరించి యిట్లనియె. 180 


ప్రతిపదార్థం: ఈ, సైన్య, నిరోధంబునకు= ఈ సేనకు కలిగిన అవరోధానికి; ఇది= ఇది - అంటే నేను పుట్టను (త్రవ్వించటం; 
నిమిత్తంబు+అగునో+అనిన= కారణం కాబోలునేమో అని చెప్పగా; శర్యాతి= శర్యాతి; అప్పుడు= ఆ సమయాన; ఆ+పుట్ట+ఒద్దకు= 
ఆ పుట్టదగ్గరకు; వచ్చి= వచ్చి; అందున్‌= ఆ పుట్టలో; తపస్‌+క్షేశంబునన్‌= తపస్సు చేయటంచేత ఏర్పడినకష్టంవలన; కశ 
త్వక్‌+అస్ట్రీభూత, శరీరున్‌= సన్నగిల్లి తోలు ఎముకలుగా మారిన దేహం కలవాడిని; అతివృద్దున్‌= మిక్కిలి ముసలివాడిని; 
భార్షవున్‌+కని= భృగు నందనుడైన చ్యవనుడిని చూచి; నమస్కరించి= వందనం చేసి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్పర్యం: ఈ సేనకు ఏర్పడిన అవరోధానికి నేను చేసినపని-పుట్టను తవ్వించటం-కారణం కావచ్చేమో'- అని 
చెప్పగా, శర్యాతి వెంటనే ఆ పుట్టదగ్గరకు వెళ్ళి అందులో చిరకాలం తపస్సు చేయటంచేత మిక్కిలి శుష్కించి 
కేవలం తోలు, ఎముకలు మాత్రమే మిగిలిన దేహం కలవాడైన ముసలివాడిని, భృగుమహర్షి కొడుకైన చ్యవనమహామునిని 
చూచి వందనం చేసి యిట్లా పలికాడు. 


క. “అమితంబగు మీ తపము మ । హిమ యెజు6గక యిట్లు చేసె నిది; దీని సహిం 
పుము; దయ మత్సెన్యనిరో |; ధము వాపుమ; యెజుక గలరె తరుణులు ధరణిన్‌. 181 


ప్రతిపదార్థం: అమితంబు+అగు= మితిలేనటువంటి; మీ, తపము, మహిమ= మీ తపస్సుయొక్క గొప్పశక్తి, ఎజుంగక= 
తెలియక; ఇది= ఈ సుకన్య; ఇట్టు= ఈ విధంగా; చేసెన్‌= చేసింది; దీనిన్‌= ఈ అపచారాన్ని; సహింపుము= సహించవలసింది 
(క్షమించవలసింది); దయన్‌= దయతో; మత్‌+సైన్య, నిరోధము= నా సేనకు ఏర్పడిన చేటు; పాపుము+అ= తొలగించుమవూ; 
ధరణిన్‌= భూలోకాన; తరుణుల్‌= వయస్సులో ఉన్న ఆడపిల్లలు; ఎజుక+కలరె= వివేకం కలవారా? (కాదుకదా) 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము డ్త27 


తాత్పర్యం: ఓ బుషీశ్వరా! మీ తపస్సుయొక్క మాహాత్మ్యం తెలియక, మా అమ్మాయి సుకన్య -ఈ విధంగా 
చేసింది. ఆమె అపరాధాన్ని క్షమించ ప్రార్ధన. దయతోనా సైన్యానికి ఏర్పడిన ఆపద తొలగించవలసింది. భూమిపై 
లేజవరాళ్ళు అయిన ఆడపిల్లలకు వివేకం ఉంటుందా?! 


వ. అనిన భార్గవుండు కరుణించి 'యతిశయ రూపయౌవన గర్వితయమైన యాకన్యకం బరిగ్రహించి కాని 
సహింప' ననిన శర్యాతి తన కూంతు నమ్మునివరున కిచ్చి నిజసైన్యనిరోధంబు. బాచిగొని చనిన. 182 


ప్రతిపదార్థం: అనిన= అని (ప్రార్ధించగా; భార్గవుండు= భృగు నందనుడైన చ్యవనుడు; కరుణించి= శర్యాతిపై దయ తలచి; 
అతిశయ, రూప, యౌవన, గర్విత+ఐన= మిక్కుటమైన అందం, పడుచుదనంతో పొగరెక్కిన; ఆ+కన్యకన్‌= ఆ సుకన్యను; 
పరి[గ్రహించి కాని= స్వీకరించి కాని (పెండ్లాడికాని); సహింపను+అనిన= క్షమించను అని చెప్పగా; శర్యాతి= శర్యాతి మహారాజు; 
తన కూంతున్‌= తన పుత్రిక అయిన సుకన్యను; ఆ+మునివరునకు= బుషిశ్రేష్టు డయిన ఆ చ్యవనుడికి; ఇచ్చి= వివాహం 
చేసి; నిజ, సైన్య, నిరోధంబున్‌= తనసేనకు ఏర్పడిన చేటు; పాచికొని= తొలగించుకొని; చనినన్‌= వెళ్ళగా. 


తాత్పర్యం: అని శర్యాతి మహారాజు ప్రార్ధించాడు. భృగునందనుడైన చ్యవనమహర్షికి శర్యాతిపై దయ కలిగింది. 
కాని, మిక్కుటమైన అందం, పడుచుదనంతో పొగరెక్కిన రాజపుత్రిక సుకన్యను తాను పెండ్డాడికాని క్షమించను 
అని చెప్పాడు. అప్పుడు శర్యాతి తనపుత్రిక అయిన సుకన్యను చ్యవనుడికి ఇచ్చి పెళ్ళిచేసి, తనసేనకు కలిగిన చేటు 
తొలగించుకొని వెళ్ళాడు. 


ఆ. _ పతికి. బరమభక్తిం బరిచర్య సేయుచు | నొనరంగా సుకన్య యుండునంత 

నా లతాంగికడకు నాశ్విను లేతెంచి । త మ్మెజుంగ. జెప్పి దాని కనిరి. 183 
ప్రతిపదార్థం: పతికిన్‌= భర్తకు; పరమభక్తిన్‌= మిక్కిలి భక్తితో; పరిచర్య+చేయుచున్‌= సేవచేస్తూ: ఒనరంగా= ఒప్పునట్టుగా; 
సుకన్య= సుకన్య; ఉండునంతన్‌= ఉండిఉండగా; ఆ, లతా+అంగి, కడకున్‌= సుకుమారమైన తీగవంటి శరీరం కల ఆ 


సుకన్య దగ్గరకు; ఆశ్వినులు= అశ్వినీ దేవతలు; ఏతెంచి= అరుదెంచి, వచ్చి; తమ్ము+ఎయుంగన్‌+చెప్పి= తా మెవరో ఆమెకు 
తెలియజేసి; దానికి= ఆమెతో; అనిరి= ఇట్లా చెప్పారు. 


తాత్పర్యం: ఆ సుకన్య తనభర్త అయిన చ్యవనుడికి మిక్కిలి భక్తితో సేవలు చేస్తున్నది. సుకుమారమైన తీగవంటి 
శరీరంకల ఆ సుకన్య దగ్గరకు (సౌందర్యమూర్తులు, నిత్యయౌవనులు అయిన) అశ్వినీదేవతలు వచ్చి, తాము ఎవరో 
ఆమెకు తెలియజెప్పి ఇట్టా పలికారు. 


విశేషం: అశ్వినీదేవతలు కవలలు. స్వర్గలోకంలోని జంటవైద్యులు. పురుషసౌందర్యానికి అశ్వినీదేవతలను ఆదర్శప్రాయంగా 
అభిర్లించటం పౌరాణికవాజ్యయంలో కనిపిస్తుంది. 


న. _ 'అవ్వా! నీ వెవ్వని కూంతుర? వెవ్వని భార్య?” వని యడిగిన 'నేను శర్యాతికూంతుర; భార్గవుం డయిన 
చ్యవనుని భార్య'నని చెప్పిన విని వారలు నగి 'యక్కటా! యిట్టి రూపవిభవంబులు వడసి కామభోగబాహ్యు. 
డయిన వృద్దు భార్గవుని వరియించి నీ జవ్వనం బెల్ల వృథచేసి; తింకనైనను నీవయోరూపంబులకుం దగిన 
వరు వరియింపు; మేము వానిం దెచ్చెది మనిన నప్పలుకులు సహింపక సుకన్య యాశ్వినుల కిట్లనియె. 184 


428 శ్రీనుదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: అవ్వా!= అమ్మా!) నీవు+ఎవ్వని, కూంతురవు= నీవు ఎవరి కూతురివి?; ఎవ్వని (ఏ+వాని) భార్యవు= ఎవరి 
భార్యవు?; అని+అడిగినన్‌= అని (ప్రశ్నించగా; ఏన్‌= నేను; శర్యాతి, కూంతుర= శర్యాతి మహారాజు కూతురిని; భార్గవుండు+ 
అయిన= భృగుమహర్షి కొడుకైన; చ్యవనుని భార్యను= చ్యవన మహర్షి భార్యను; అని, చెప్పిన= అని బదులు చెప్పగా; విని= 
ఆలకించి; వారలు= ఆ అళ్వినీ దేవతలు; నగి= నవ్వి; అక్కటా!= అయ్యో!) ఇట్టి= ఇటువంటి; రూప, విభవంబులు= 
రూపసంపదలు; పడసి= పొంది; కామ, భోగ, బాహ్యుండు+అయిన= శృంగారానికి, ఐశ్వర్య సౌఖ్యానికి వెలిఅయిన వాడైన; 
వృద్దున్‌= ముసలివాడిని; భార్గవుని= భృగుడి కుమారుడైన చ్యవనుడిని; వరియించి= పెళ్ళాడి; నీ, జవ్వనంబు+ఎల్లన్‌= నీ 
యౌవనం అంతటినీ; వృథ, చేసితి(వి)= వ్యర్థం చేశావు; ఇంకన్‌+ఐనను= ఇకమీదైనా; నీ, వయస్‌+రూపంబులకున్‌= నీ 
యౌవనానికి, అందానికీ; తగిన, వరు= తగిన వరుడిని; వరియింపుము= కోరుకొని పెండ్డాడుము; ఏము= మేము; వానిన్‌= 
నీవు కోరినవాడిని; తెచ్చెదము= తీసికొని రాగలం; అనినన్‌= అని వచించగా; ఆ+పలుకులు= ఆ మాటలు; సహింపక= 
అంగీకరించక; సుకన్య= సుకన్య; అశ్వినులకు= అశ్వినీ దేవతలకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పింది. 


తాత్పర్యం: 'అవ్వా! నీవు ఎవరి కూతురివి? ఎవరి భార్యవు?” అని అశ్వినీదేవతలు సుకన్యను అడిగారు. నేను 
శర్యాతిపుత్రికను, భార్గవనందనుడైన చ్యవనుడి భార్యను” అని ఆమె సమాధానం చెప్పగా, ఆశ్వినులు పకపక నవ్వి 
'నీ అందం ఎటువంటిది? ఆభిజాత్య సంపదలు ఎటువంటివి? శృంగారకేళికికాని, ఐశ్వర్య భోగాలకు కాని కొరగాని 
ఈముసలి చ్యవనుడిని పెళ్ళాడి నీవు నీసౌందర్యాన్ని యౌవనాన్ని వ్యర్ధం చేసికొన్నావు. ఇకనైనా నీకు తగిన వరుడిని 
కోరుకొనుము. మేము అతడిని నీకు సమకూర్చగలం'” అని వచించగా సుకన్య వారి మాటలను ఆదరించక ఈ 
విధంగా బదులు పలికింది. 


ఆ.  *'చ్యవనునందు నాకు సంతతప్రీతియై ।; యుండ నిట్లు పలుకు టుచిత మగునె? 
యని నిజేశ్వరునకు నప్పుడ వారల । పలుకు లెజటు6గ6 జెప్పెం బంకజాక్షి 185 


ప్రతిపదార్థం: చ్యవను+అందు= చ్యవన మహర్షి యందు; నాకు= నాకు; సంతతటప్రీతి+ఐ+ఉండన్‌= ఎడతెగని ప్రేమ ఉండగా; 
ఇట్టు= ఈ విధంగా; పలుకుట= మాట్లాడటం; ఉచితము+అగునె?= భావ్యమగునా?; అని= అని చెప్పి; పంకజ+అక్షి= 
పద్మాలవంటి కన్నులు గల సుకన్య; నిజ+ఈశ్వరునకున్‌= తన భర్తకు, అనగా చ్యవనుడికి; అప్పుడు+*అ= ఆ క్షణమందే; 
వారల, పలుకులు= వారు చెప్పినమాటలు; ఎయుంగన్‌+చెప్పెన్‌= తెలియచెప్పింది. 


తాత్పర్యం: 'నా భర్త అయిన చ్యవనమహర్షియందు నాకు ఎడతెగనిడ్రేమ ఉండగా మీరు ఈవిధంగా మాట్లాడటం 
భావ్యమా?” అని ఆమె ఆశ్వినులకు సమాధానం చెప్పి, వారు తనకు చెప్పిన పలుకులన్నీ పద్మాక్షి అయిన ఆ సుకన్య 
తనభర్తకు తెలిపింది. 


వ. _ చ్యవనుండు దాని పతివ్రతాత్వంబునకు సంతోసిల్లి 'వారల పలుకుల కొడంబడు' మని పంచిన నది పతి 
చేత ననుజ్ఞాతయైై చని' నాకు నవయౌవనవరుం గావింపుం)ి డనిన నాశ్విను లప్పుడక్కొలను సొచ్చిరి; 
భార్గవుండును వారితోడ సరఃప్రవేశంబు సేసె; నిట్లమ్మువ్వురు నవయౌవను లయి సుకన్యకడకు వచ్చి నిలిచి 
“'మాయందు నీ వలచువానిని వరియింపు' మనిన నది తనపతియైన భార్గవుని వరియించె; నంత 
నయ్యాశ్వినుల కతిప్రీతుండై చ్యవనుం డిట్లనియె. 186 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసను డ్తం20 


ప్రతిపదార్థం: చ్యవనుండు= చ్యవనమహర్షి దాని= ఆమెయొక్క, ఆ సుకన్యయొక్క; పతివ్రతాత్వంబునకు= భర్తయందుకల 
ఏకైక భక్తిభావానికి; సంతోసిల్లి= సంతసించి; వారల, పలుకులకు= వారు చెప్పిన మాటలకు; ఒడంబడుము= అంగీకరించుము; 
అని, పంచినన్‌= అని ఆజ్ఞాపించగా; అది= ఆ సుకన్య; పతిచేతన్‌= భర్తచేత; అనుజ్ఞాత+ఐ= అంగీకారం పొందినటువంటిదై; 
చని= వెళ్ళి; నాకు= నాకు; నవ, యౌవన, వరున్‌= కొత్తపడుచుదనంగల పెళ్ళికొడుకును; కావింపుండు= సమకూర్చండి; 
అనినన్‌= అని చెప్పగా; ఆశ్వినులు= అశ్వినీదేవతలు; అప్తుడు+అ= అప్పుడే; ఆ+కొలను= ఆ కొలనులోకి; చొచ్చిరి= 
(ప్రవేశించారు; భార్గవుండును= భృగుడి కొడుకు చ్యవనుడున్నూ; వారితోడ= ఆ ఆశ్చ్వినులవెంబడే; సరస్‌+ప్రవేశంబు+ చేసెన్‌= 
కొలనులో ప్రవేశించాడు; ఇట్టు= ఈ విధంగా; ఆ+మువ్వురు= ఆముగ్గురున్నూ; నవ, యౌవనులు+అయి= కొత్త పడుచుదనం 
కలవారై; సుకన్య, కడకు= సుకన్య దగ్గరకు; వచ్చి= వచ్చి; నిలిచి= నిలబడి; మా+అందు= మా ముగ్గురిలో; నీ వలచువానిని= 
నీకు ఇష్టమైన వాడిని; వరియింపుము+అనినన్‌= ఎన్నుకొనుము అని చెప్పగా; అది= ఆ సుకన్య; తనపతి+ఐన= తన భర్త 
అయిన; భార్షవుని= చ్యవనుడిని; వరియించెన్‌= ఎన్నుకొన్నది; అంతన్‌= అటుపిమ్మట; ఆ+ఆశ్వినులకు= ఆ అశ్వినీ 
దేవతలయెడ; చ్యవనుండు= చ్యవనుడు; అతిప్రీతుండు+ఐ= మిక్కిలి అభిమానం కలవాడై; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్పర్యం: చ్యవనుడు సుకన్యయొక్క పతిభక్తికి మిక్కిలి సంతోషించి “అశ్వినీదేవతలు చెప్పిన ప్రకారం చేయు” 
మని నియోగించాడు. సుకన్య తనభర్త ఆజ్ఞాపించిన విధాన ఆశ్వినులతో 'నాకు క్రొత్త పడుచుదనం గల పెళ్ళికొడుకును 
సమకూర్చండి” అని అడిగింది. వారు ఆ కొలనులో ప్రవేశించారు. చ్యవనమహర్షి కూడా ఆ అశ్వినీ దేవతలవెంట 
ఆ కొలనులో ప్రవేశించాడు. అట్లా ఆ ముగ్గురూ ఆ సరస్సునుండి నవయౌవనులై తిరిగి బయటకు వచ్చి, సుకన్యను 
చేరి 'మా ముగ్గురిలో నీకు నచ్చినవాడిని ఎన్నుకొనుము* అని అన్నారు. అంత సుకన్య తన భర్త అయిన చ్యవనుడినే 
వరించింది. చ్యవనుడు అశ్వినీదేవతలయెడ మిక్కిలి (ప్రీతి కలవాడై ఇట్లా పలికాడు. 


విశేషం: ఈ ఘట్టంలో సంస్కృత భారతంలో కొలనిలో మునిగి లేచిన మువ్వురు - అశ్వినీ దేవతలు, చ్యవనుడు - 
సమానమైన రూపాన్ని - అంటే నవయౌవనంలో ఉన్న చ్యవనుడి ఆకృతిని ధరించినట్టు సృష్టీకరించబడింది. చూ. 123-20 
న్టీ (నీలకంఠీయము). 


చ్యవను డాశ్వినుల సోమపీథుల( జేయుట (సం. 3-124-21) 


తే. 'ఏను మీ కారణంబున నిపుడు లబ్ద; యౌవనుందనై ధన్యుండ నైతి; మిమ్ము 
సోమపీథులం జేసిద సురలరాజు ।; సూచుచుండ6గ శర్యాతిసుక్రతువున.' 187 


ప్రతిపదార్థం: ఏను= నేను; మీ కారణంబునన్‌= మీ మూలాన; ఇపుడు= ఇప్పుడు; లబ్బ యౌవనుండను+ఐ= పొందబడిన 
పడుచుదనం కలవాడినై; ధన్యుండన్‌+ఐతి= కృతార్చుడిని కాగలిగాను; మిమ్ము మిమ్మల్ని; శర్యాతి, సు, [క్రతువున= శర్యాతి 
చేసే మంచి యజ్ఞంలో; సురల, రాజు= దేవేంద్రుడు; చూచుచుండంగన్‌= చూస్తుండగా; సోమ, పీథులన్‌+చేసెదన్‌= (పవిత్రమైన) 
సోమరసాన్ని తాగేవారినిగా చేస్తాను. 


తాత్పర్యం: నేను మీ మూలాన నేడు తిరిగి నవయౌవనాన్ని సంతరించుకోగలిగాను, కృతార్జుడి నైనాను. శర్యాతి 
మహారాజు చేసే యజ్ఞంలో దేవేంద్రుడు చూస్తూ ఉండగా మీచేత సోమరసాన్ని త్రాగిస్తాను.” 


430 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వన. _ అని చెప్పిన నాశ్వినులు సంతసిల్లి యరిగి; రిట శర్యాతి భార్గవు జరాభార పరిత్యాగంబు విని విస్మితుండై 
యల్లునిం గూంతుం జూడవచ్చిన, నాతని సత్కృతుం జేసి భార్గవుం డిట్లనియె. 188 


ప్రతిపదార్థం: అని చెప్పినన్‌= అంటూ చ్యవనుడు చెప్పగా; ఆశ్వినులు= అశ్వినీదేవతలు; సంతసిల్లి= సంతోషించి; అరిగిరి= 
వెళ్ళారు; ఇట= ఇక్కడ; శర్యాతి= శర్యాతి మహారాజు; భార్గవు, జరా, భార, పరిత్యాగంబు= చ్యవనుడియొక్క ముసలితనపు 
బరువు వీడిపోవటం; విని= ఆలకించి; విస్మితుండు+ఐ= ఆశ్చర్యం పొందినవాడై; అల్టునిన్‌= జామాతను; కూంయన్‌= 
పుత్రికను; చూడవచ్చినన్‌= చూడటానికి రాగా; ఆతనిన్‌= ఆ శర్యాతిని; సత్కతున్‌+చేసి= సమ్మానించి; భార్ల్గవుండు= 
చ్యవనుడు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని చ్యవనుడు చెప్పగా, ఆశ్వినులు సంతోషించి వెళ్ళారు. ఇక్కడ శర్యాతి మహారాజు తన అల్లుడు 
తిరిగి పడుచుదానాన్ని పొందాడని విని ఆశ్చర్యపడి, అల్టుడినీ, కూతురినీ చూడటానికి వచ్చాడు. చ్యవనుడు 
మామగారైన శర్యాతిని మర్యాదలతో మన్నించి యిట్లా చెప్పాడు. 


క. “విదితముగ నిన్ను! జేయిం । చెద. గ్రతువు ధరాధినాథ! చేయుము నీక 
భ్యుదయం బగు సంభారస ।; ముదయము సమకట్టు' మనిన మునివచనమునన్‌. 189 


ప్రతిపదార్థం: ధరా+అధినాథ!= భూమికి అధినాథుడివైన ఓ మహారాజా! విదితముగ= అందరికీ తెలిసేటట్టుగా, అనగా నీకు 
కీర్తి లభించేటట్టుగా; 'క్రతువు= యజ్ఞం; నిన్నున్‌+చేయించెదన్‌= నీచేత చేయించగలను; చేయుము= యజ్ఞాన్ని చేయుము; 
నీకు+అభ్యుదయంబు+అగు= నీకు మేలు కలుగుతుంది; సంభార సముదయము= వస్తు సామగ్రిని అంతటినీ; సమకట్టుము= 
సమకూర్చుము; అనిన, ముని, వచనమునన్‌= అని చెప్పిన మునియొక్క మాటలప్రకారం. 


తాత్పర్యం: 'ఓ మహారాజా! నీకు గొప్పకీర్తి కలిగేటట్టుగా నీచేత యజ్ఞాన్ని చేయించగలను; నీకు మేలు కలుగుతుంది. 
యజ్ఞానికి కావలసిన వస్తుసామగ్రిని సర్వాన్ని సమకూర్చుము!' అని చెప్పిన, మునివరుడి మాటలను అనుసరించి. 


క. అనఘుండు శర్యాతి మఖం । బొనరించిె విధిప్రయోగయుతముగ; నం దా 

శ్వినులకు సోమం బీ. బో । యిన భృగుపుత్తునకు నలిగి యింద్రుం డనియెన్‌. 190 
ప్రతిపదార్థం: అనఘు.డు= పాపం లేనివాడు; శర్యాతి= శర్యాతి మహారాజు; మఖంబు= యజ్ఞాన్ని; విధి, ప్రయోగ, యుతముగన్‌= 
శాస్త్రంలోని సూత్రాలు నిర్దేశించిన విధానం ప్రకారం; ఒనరించెన్‌= చేశాడు; అందు= ఆ యజ్ఞంలో; ఆశ్వినులకున్‌= 


అశ్వినీదేవతలకు; సోమంబు= సోమరసాన్ని; ఈన్‌+పోయిన= ఇవ్వటానికి (ఇచ్చేందుకు) ఉద్యుక్తుడైన; భృగు, పుత్రునకున్‌= 
చ్యవనుడిపై; అలిగి= ఆగ్రహించి; ఇంద్రుండు= దేవేంద్రుడు; అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: పుణ్యాత్ముడైన శర్యాతి మహారాజు శాస్త్రాలలో చెప్పబడినట్లు యజ్ఞాన్ని యథావిధిగా నిర్వహించాడు. 
ఆ యజ్ఞంలో అశ్వినీదేవతలకు సోమరసం ఇవ్వటానికి సంసిద్దుడైన చ్యవనుడిపై కోపించి ఇంద్రుడు ఇట్లా పలికాడు. 


క. వీరిద్దణు సోమార్పులు । గా; రమరుల వెజ్టి; లిది యకర్తవ్యము; బృం 
లు లౌ [ట్‌ క! 
దారకులు గానివారికి । వారింపక సోమ మిచ్చువారుం గలరే? 191 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 431 


ప్రతిపదార్హం: వీరు+ఇద్దజణు= ఈ అశ్వినీదేవతలు ఇద్దరు; సోమ+అర్హులు, కారు= సోమాన్ని స్వీకరించేందుకు యోగ్యత 
కలవారు కారు; అమరుల, వెజ్జులు= (వీరు) దేవతలకు వైద్యం చేసేవారు; ఇది= ఈ విధంగా సోమరసాన్ని వీరికి ఇవ్వటం; 
న+కర్తవ్యము= చేయకూడని పని; బృందారకులు+కానివారికి= దేవతలు కానివారికి; వారింపక= అడ్డులేకుండగా; సోమము+ఇచ్చు, 
వారున్‌= సోమరసాన్ని ఇచ్చేవారుకూడా; కలరే?= ఉన్నారా? (ఉంటారా?) 


తాత్పర్యం: ఈ అశ్వినీదేవతలు ఇద్దరు దేవతలకు వైద్యం చేసేవారు. వీరు సోమరసానికి అర్హులు కారు. ఇది 
చేయకూడని పని. అడ్డులేకుండ వీరికి సోమం ఇచ్చేవారు ఉంటారా? 


విశేషం: యజ్ఞంలో సోమరస పానానికి సంప్రదాయ సిద్దమైన యోగ్యత కలవాడు ఇంద్రుడు. ఇంద్రుడు దేవతలపక్షాన 
సోమరసాన్ని పరి[గ్రహించి త్రాగుతాడు. అశ్వినీ దేవతలకు అట్టి అర్హత అంతవరకు లేదు. ఇంద్రుడి దృష్టిలో ఆశ్వినులు 
దేవతలకు వైద్యసేవ చేసే భృత్యులు. వారికి తదితర బృందారకులతో సమాన ప్రతిపత్తి ఇవ్వటం దేవతలకు ప్రభువైన 
ఇంద్రుడికి ఇష్టం లేదు. సోమపానాన పంక్తిబాహ్యులుగా పరిగణించబడుతున్న అశ్వినీదేవతలకు సమాన్రతిపత్తి కల్పించి 
రసాన్ని ఇవ్వటం చ్యవనమహర్షి (క్రొత్తగా ప్రవేశపెట్టిన మర్యాద. 
వ. అనిన నింద్రువచనం బాదరింపక చ్యవనుం డాశ్వినుల సోమపీథులం జేసిన, దాని సహింపక యింద్రుం 
డలిగి. 192 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఇంద్రు వచనంబు= ఇంద్రుడిమాట; ఆదరింపక= లక్ష్యపెట్టక; చ్యవనుండు= చ్యవనుడు; 
ఆశ్వినుల= అశ్వినీ దేవతలను; సోమపీథులన్‌+చేసిన= సోమరసాన్ని త్రాగినవారినిగా చేయగా; దానిన్‌= చ్యవనుడి ఆ చర్యను; 
సహింపక= ఓర్వక; ఇంద్రుండు= ఇంద్రుడు; అలిగి= కోపించి 


తాత్పర్యం: అని ఇంద్రుడు పలుకగా, చ్యవనమహర్షి అతడి పలుకులు సరకుకొనక (లెక్కచేయక) ఆశ్వినులకు 
సోమరనాన్ని ఇచ్చి త్రాగించాడు. అందుకు ఇంద్రుడు ఆ(గ్రహించి, 


క. జృంభించి వజ్ర మెత్తిన |; జంభాంతకు వజ్రయుత భుజాస్తంభము సం 

స్తంభించి యతని బటుసం ।; రంభంబున6 జంపం గడంగి రౌద్రాకృతితోన్‌. 193 
ప్రతిపదార్థం: జృంభించి= అతిశయించి; వజ్రము+ఎత్తినన్‌= వజ్రాయుధాన్ని ప్రయోగించటానికి ఉద్యుక్తుడు కాగా; జంభాంతకున్‌= 
జంభుడు అనే రాక్షసుడిని వధించినట్టి ఇంద్రుడియొక్క; వజ్ర, యుత, భుజా, స్తంభము= వజ్రంతో కూడిన స్తంభంవంటి 


భుజస్కంధం; సంస్తంభించి= కదలకుండేటట్టుగా చేసి; అతనిన్‌= ఆ ఇంద్రుడిని; పటు, సంరంభంబునన్‌= గొప్ప వేగిరిపాటుతో 
కూడిన యత్నంతో; చంపన్‌+*కడంగి= సంహరించదలచి; రౌద్ర+ఆకృతితోన్‌= భయంకరమైన రూపంతో. 


తాత్పర్యం: చ్యవనుడిమీద ప్రయోగించేందుకు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఎత్తాడు. అంతట చ్యవనుడు 
వేగిరపాటుతో కూడిన గొప్ప యత్నంతో రౌద్రాకారుడై ఇంద్రుడు ఎత్తినచేతిని వజ్రాయుధంతో పాటు స్తంభింపచేసి 
అతబ్లో చంపుటకు ప్రయత్నించి- 


క. చ్యవనుండు వేల్చిన నం దు । దవ మయ్యె నపారఘోరబలయుతుండు మహా 
జవుండు మదుం డను రాక్షసు€ । డవనిచర ద్యుచర భీకరాకారుండై. 194 


32 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్హం: చ్యవనుండు= చ్యవనమహర్షి వేల్చినన్‌= అన్నిలో హోమం చేయగా; అందు= అందులోనుండి; న+పార, ఘోర, 
బల, యుతుండు= మితి లేని భయంకరమైన పటుత్వం కలవాడు; మహాజవుండు= గొప్ప వేగంకలవాడు; మదుండు= 
మదుడు; అను= అనేటటువంటి; రాక్షసుండు= రాక్షసుడు; అవనిచర, ద్యుచర, భీకర+ఆకారుండు+ఐ= భూమిమీద సంచరించే 
మనుష్యులకు, ఆకాశంలో విహరించే దేవతలకు భయాన్ని కలిగించే రూపం కలవాడై; ఉద్భవము+ అయ్యెన్‌= ఉద్భవించాడు. 


తాత్పర్యం: చ్యవనమహర్షి హోమం చేయగా, అందులోనుండి మితిలేని భయంకరమైన శక్తి కలవాడున్నూ, గొప్పవేగం 
కలవాడున్నూ అయిన రాక్షసుడు మదుడు అనేపేరు కలవాడు- భూమిమీద సంచరించే వారికి, ఆకాశంలో 
సంచరించేవారికి భీతిని కొఠిపే గొప్పరూపం కలవాడై ఆవిర్భవించాడు. 


క. ఇట్లుద్దవించి, దశ సహస్ర యోజనాయామంబులైన బాహుదండంబులయు, శత యోజనాయామంబులైన 
చతుర్దంష్థలయు, దశ యోజనాయామంబులైన దశనంబులయు, శశిరవిమండల సదృశంబులైన 
నయనంబులయు., గాలాగ్ని సన్నిభంబైన వక్తంబును, దిగ్భూనభోభాగసంకటంబైన శరీరంబునుందోడ 
భూమి నొక్కహనువును దివంబును నొక్కహనువుగా వదనగహ్వరంబు దెఅచి, జగజ్జనసంత్రాసనవ్యగ్ర 
సంచలనంబైన దీర జిహ్వ నధరోష్ట పుటంబు నాకుచు నత్యుగ్రనాదంబున దిక్కులు వ్రచ్చుచు వచ్చు 
మహారాక్షసుం జూచి సురేంద్రుండు వెజచి, భార్గవస్తంభితభుజుండు గావున వాని నెద్దియుం జేయనేరక 
చ్యవను నొద్దకు వచ్చి కృతాంజలియై 'మునీంద్రా! నీ తపోవీర్య మహారంభంబు మిథ్య యగునే? యాశ్వినులు 
నేడు మొదలుగా సోమార్హులగుదురు; నీవు నాకు6 బ్రసన్నుండవై క్షమింపు” మనిన. 195 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; ఉద్భవించి= పుట్టి; దశు సహస్ర, యోజన+ఆయామంబులు+ఐన= పదివేల ఆమడల 
పొడుగుకల; బాహుదండంబులయు= లావుపాటి కర్రలవంటి భుజాలతోను; శతయోజన+ఆయామంబులు+ఐన= నూరు 
ఆమడల పొడవుకల; చతుర్‌+దంష్టలయు= నాలుగు కోరలతోను; దశ యోజన+ఆయామంబులు+ఐన= పది ఆమడల 
పొడుగున్న; దశనంబులయు= దంతాలతోను; శళి, రవి, మండల, సదృశంబులు+ఐన= చంద్రుడియొక్క సూర్యుడియొక్క 
బింబాలతో సమానమైన; నయనంబులయున్‌= కన్నులతోను; కాల+అగ్నిసన్నిభంబు+ఐన= ప్రళయకాలంలోని అగ్నితో 
సమానమైన; వ(క్రంబును= నోరును; దిక్‌+భూ, నభన్‌+భాగ, సంకటంబు+ఐన= దిక్కులూ, భూమీ, ఆకసమూ వీటి 
మధ్యభాగంలో నిండిపోయిన; శరీరంబునున్‌= దేహమున్నూ; తోడ= కూడి; భూమిన్‌= పుడమిని; ఒక్క హనువును= ఒక 
దవడగా; దివంబునున్‌= ఆకసాన్ని; ఒక్క= ఒక; హనువుగాన్‌= దవడగా; వదన, గహ్వ్యరంబు+తెజచి= నోరు అనెడి గుహను 
విప్పి; జగత్‌+జన, సంత్రాసన, వ్యగ్ర, సంచలనంబు+ఐన= జగత్తులోని ప్రజలకు భీతిని తత్తరపాటును గొలుపుతూ మిగుల 
త్వరగా కదలుతున్న; దీర్హబిహ్యన్‌= పొడుగాటినాలుకతో; అధర+ఓస్ట, పుటంబు= క్రిందిపెదవి భాగాన్ని; నాకుచున్‌= నాలికతో; 
తడుపుతూ; అతి+ఉగ్ర, నాదంబున= మిక్కిలి భయంకరమైన ధ్వనితో; దిక్కులు [వ్రచ్చుచు= దిక్కులను భేదిల్లజేస్తూ; 
వచ్చు= వచ్చు; మహా+రాక్షసున్‌+*చూచి= అతికాయుడైన రాక్షసుడిని చూచి; సుర+ఇంద్రుండు= దేవేంద్రుడు; వెజుచి= 
భయపడి; భార్గవ, స్తంభిత, భుజుండు= భృగు పుత్రుడైన చ్యవనుడిచేత స్తంభింపచేయబడిన భుజం కలవాడు; కావున= 
కాబట్టి; వానిన్‌= అతడిని, ఆ రాక్షసుడిని; ఎద్దియున్‌= ఏమీ; చేయనేరక= చేయలేక; చ్యవను+ఒద్దకు, వచ్చి= చ్యవనుడి వద్దకు 
వచ్చి; కృత+అంజలి+ఐ= నమస్కరించినవాడై; ముని+ఇంద్రా!=ః బుషులలో ్రేష్టుడివైనవాడా!; నీ, తపస్‌+వీర్య, మహా+ 
ఆరంభంబు= నీదైన తపస్సుకు సంబంధించిన విశేషశక్తితో కూడిన గొప్పయత్నం; మిథ్య+అగునే?= వ్యర్థం అవుతుందా?; 
ఆశ్వినులు= అశ్వినీదేవతలు; నేడు, మొదలుగాన్‌= ఈనాటినుండి; సోమ+అర్హులు= సోమరసపానానికి తగినవారు; అగుదురు= 
కాగలరు; నీవు, నాకున్‌; ప్రసన్నుండవు+ఐ= నా యెడల దయగల వాడివై క్షమింపుము= నేను చేసిన తప్పును మన్నించుము; 
అనినన్‌= అని పలుకగా 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసను 433 


తాత్పర్యం: ఈవిధంగా ఆ రాక్షసుడు ఉద్భవించాడు. ఆ రాక్షసుడి చేతుల పొడుగు పదివేల ఆమడలు! అతడి 
నాలుగు కోరల పొడుగు నూరామడలు! అతడి దంతాల నిడివి పది ఆమడలు! అతడి కన్నులు సూర్యచం(ద్రబింబాలతో 
సమానాలు. అతడి నోరు ప్రళయకాలంలోని అగ్నిగోళంవంటిది!. అతడి శరీరం దివికి భువికి వ్యాపెంచి దిగ్రిగంతరాలకు 
ఒరపిడి పెట్టేటువంటిది. ఆ రాక్షసుడు నోరు విప్పినపుడు ఒక దవడ భూమికీ, ఒక దవడ ఆకాశానికీ వ్యాపించింది. 
అతడి నోటిలోని నాలుక లోకంలోని ప్రజలందరికీ భీతిని కల్పించేటటువంటిదై వేగంగా చలిస్తూ క్రిందిపెదవిని 
నాకుతున్నది. మిక్కిలి భయంకరమైన ధ్వనిచేస్తూ మీదికి ఉరుకుతూ వస్తున్న అతికాయుడైన ఆ రక్కసుడిని చూచి 
దేవేంద్రుడు భీతిల్లి భృగునందనుడిచేత కదలకుండా స్తంభించబడిన భుజం కలవాడవటంచేత అతడిని ఏమీ 
చేయలేక చ్యవనుడి వద్దకు వచ్చి నమస్కరించి 'ఓ బుషిసత్తమా! నీ తపళ్ళక్తివలన చేసిన ప్రయత్నం వ్యర్థమౌతుందా? 
ఆశ్వినులు నేటినుండి సోమరసాన్ని యజ్ఞాలలో గైకొనటానికి అర్హులు కాగలరు. నీవు నాయందు దయ కలిగి, నేను 
చేసిన తప్పు మన్నించి, నన్ను కాపాడవలసింది' అని ప్రార్థించగా. 


క. మునినాథు నలుకతోడన ।; యనిమిషపతి వజ్రయుత మహాభుజ సంస్తం 
భన ముడిగె; నంత భృగునం । దను వీడ్కొని యింద్రుం డరిగె. దన పురమునకున్‌. 196 


ప్రతిపదార్థం: ముని, నాథు+అలుక, తోడన= బుషిశ్రేష్టుడైన చ్యవనుడి కోపంతోపాటు; అనిమిషు పతి, వజ్ర, యుత, మహా, 
భుజ, సంస్తంభనము= దేవేంద్రుడియొక్క వజ్రాయుధంతో కూడిన గొప్ప బాహువు కదలకపోవటం; ఉడిగెన్‌= మానింది; 
అంతన్‌= అటుపిమ్మట; భృగు, నందనున్‌= భృగుపుత్రుడైన చ్యవనుడిని; వీడ్కొని= సెలవు తీసికొని; ఇంద్రుండు= దేవేంద్రుడు; 
తన పురమునకున్‌= తన నగరమైన అమరావతికి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: ముని(శ్రేష్టుడైన చ్యవనుడికోపం తీరిపోవటంతోనే దేవేంద్రుడి భుజం స్తంభించటంకూడ తొలగిపోయింది. 
అనంతరం దేవతల ప్రభువైన ఇంద్రుడు, చ్యవనుడి దగ్గర సవినయంగా సెలవు తీసికొని తన పట్టణానికి వెళ్ళాడు. 


విశేషం: అలంకారం: సహోక్తి అటు చ్యవనుడి ఆ(గ్రహంతోపాటు ఇటు దేవేంద్రుడి భుజస్తంభనం పోవటం ఒక దానితోపాటు 
ఇంకొకటి జరుగటం అభివర్షితం కాబట్టి ఇది సహోక్తి అలంకారం. 


వ. అమ్మద రాక్షసుండు నాక్షణంబ చ్యవను నుపదేశంబున మద్య స్త్రీ మృగయాక్షంబుల నాశ్రయించి; నాశ్వినులు 
సోమపీథులై దివంబున కరిగి; రిట భార్గవుండైన చ్యవనుండు దన దపోమహత్త్వంబునందు. బ్రకాశింప6 
జేయుటంజేసి నాటంగోలె నది యార్దీకపర్వతంబు నాం బరంగె' నని రోమశుండు సెప్పిన నందుల6 బుణ్య 
సరోవరంబునం గృతస్నానులై పాండవు లరిగి, యంత శంతను శునక నరనారాయణ విధాత తపోవన 
స్టానంబై దేవర్షినివాసంబైన సైంధవారణ్యంబునం జంద్రసరోవరంబునందు రోమశనియుక్తులై చరువులుసేసి 
యతిథులం బూజించి చని యమునానదిం గని; రంత వారలకు రోమశుం డిట్లనియె. 197 


ప్రతిపదార్థం: ఆ+మదరాక్షసుండున్‌= ఆ మదుడు అనే పేరు కలరాక్షసుడు; ఆ+క్షణంబు+అ= ఆ (త్రుటిలోనే; 

చ్యవను+ఉపదేశంబున= చ్యవనుడి 'ప్రబోధంవలన; మద్య, స్తీ మృగయా+అక్షంబులన్‌= కల్టును, (స్త్రీలను, వేటను, పాచికలను; 
ర్‌ 

ఆ(శ్రయించెన్‌= ఆధారంచేసికొన్నాడు; ఆశ్వినులు= అశ్వినీదేవతలు; సోమపీథులు+ఐ= యజ్ఞాలలో సోమరసాన్ని (త్రాగటానికి 

అర్హత పొందినవారై; దివంబునకు= స్వర్గానికి; అరిగిరి= వెళ్ళారు; ఇట= ఇక్కడ; భార్గవుండు+ఐన= చ్యవనుండు= భృగుమహర్షి 


డపడ్తే శ్రీనుదాంధ్ర మహాభారతము 


కొడుకైన చ్యవనుడు; తన, తపస్‌+మహత్త్యంబున్‌= తన తపస్సు యొక్క మహిమను; అందున్‌= అక్కడ; ్రకాశింపన్‌+ 
చేయుటన్‌+చేసి= వెలుగొందజేయటం చేత; నాటన్‌+కోలెన్‌= ఆనాటినుండి; అది= ఆ పర్వతస్థలం; ఆర్బీక, పర్వతంబు= 
ఆర్బీక పర్వతం; నాన్‌+పరలాన్‌= అనే పేరు పొందింది; అని= అని; రోమశుండు= రోమశుడు; చెప్పినన్‌= చెప్పగా; అందులన్‌= 
అక్కడున్న; పుణ్య, సరోవరంబునన్‌= పవిత్రమైన కొలనులో; పాండవులు= పాండు నందనులు; కృత, స్నానులు+ఐ= స్నానం 
చేసినవారై; అరిగి= వెళ్ళి, అంత= అటుపిమ్మట; శంతను, శునక, నరు నారాయణ, విధాతృ, తపస్‌+వన, న్ధానంబు+ఐన= 
శంతనుడికి, శునకుడికి, నరనారాయణులకు, (బ్రహ్మకు తపస్సుచేసికొన్న అరణ్యం అయినట్టిదియున్నూ; దేవ+బుష్మి 
నివాసంబు+ఐన= దేవలోకానికి చెందిన బుషులు నివసించేటటువంటిదియున్నూ అయిన; సైంధవ+అరణ్యంబునన్‌= సైంధవమనే 
పేరుగల అరణ్యంలో; చంద్ర, సరోవరంబునందు= చంద్రుడిపేరుమీద వెలసిన కొలనులో; రోమశనియుక్తులు+ఐ= రోమశమహర్షి 
చెప్పిన తీరుగా (పాండవులు); చరువులు= హోమంలో వేల్ళేటటువంటి అన్నాలు; చేసి= వండి, అక్కడ సన్నిహితులై ఉండే 
దేవతలకు, పితరులకు, బుషులకు ్రీతికరంగా హోమం చేసి; అతిథులన్‌+*పూజించి= ఆగంతకులను అర్చించి; చని= 
ప్రయాణించి; యమునా, నదిన్‌= యమున అనేపేరుకల నదిని; కనిరి= చూశారు; అంతన్‌= అటుపిమ్మట; వారలకు= ఆ 
పాండవులకు; రోమశుండు= రోమశమహర్షి ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: మదుడు అనే ఆ రాక్షసుడు చ్యవనమహర్షి ఆదేశంప్రకారం కల్టులోనూ, (్రీలలోనూ, వేటలోనూ, 
పాచికలలోనూ ప్రవేశించాడు. అశ్వినీదేవతలు యజ్ఞాలలో సోమరసాన్ని పడసి త్రాగే అర్హతను సంపాదించుకొని 
స్వర్గానికి వెళ్ళారు. భార్గవనందనుడైన చ్యవనమహర్షి తన తపస్సుయొక్క మహిమను అక్కడ వెలుగొందజేయటంచేత 
ఆకొండకు ఆర్బీకపర్వతం అనేపేరు కలిగింది- అని రోమశమహర్షి చెప్పగా, అక్కడి పుణ్యసరస్సులో పాండవులు 
స్నానంచేసి వెళ్ళారు. అంత శంతనుడు, శునకుడు, నరుడు, నారాయణుడు బ్రహ్మదేవుడు తపస్సు చేసిన స్థలమూ, 
దేవమునులు నివాస స్థానమూ అయిన సైంధవారణ్యంలో ఉన్న చంద్రసరస్సులో రోమశుడి ఆదేశంప్రకారం 
హోమాన్నాలతో హోమాలు చేసి, అతిథిపూజ కావించి, ప్రయాణించి పాండవులు యమునానదిని చేరారు. అపుడు 
పాండవులతో రోమశుడు ఇట్టా చెప్పాడు. 


విశేషం: మహాభారతంలో అర్జవాదరూపాలైన కల్పనలు పెక్కు ఉన్నవి. ఈ కథలో చ్యవనమహర్షి ఇంద్రుడిని సంహరించటానికి 
రౌద్రాకృతితో ఉద్భవింపచేసిన రాక్షసుడు- జగత్తునంతటినీ ఆవరించిన అతికాయుడు, భీకరాకారుడు - ఇంద్రుడు చ్యవనుడిని 
శరణువేడగా, నిరర్ధకుడై నిలువవలసి వచ్చింది. కాని, జగత్కంటక మహిమకల ఆ రాక్షసుడిని చ్యవనమహర్షి మద్యంలో, 
మహిళలలో, మృగయలో, పాచికలలో ప్రవేశపెట్టాడట. అనగా మకారత్రయం, (మద్యం, మహిళ, మృగయ), జూదం అనేవి 
జగత్కంటకమైన మహారాక్షస ప్రవృత్తికి ఆకరాలు అని చాటిచెప్పటమే కదా! 


మాంధాత చరిత్రము (సం. 3-125-22) 
కు “ఇది యమున యను మహానది । త్రిదశనదీనిభము; దీని తీరమున జగ 


ద్విదితుండు మాంధాతృండు సం । పద గ్రతువుల జేసి దొల్లి బహువత్సరముల్‌.” 198 


ప్రతిపదార్థం: ఇది= ఇది (ఈనది); యమున+అనుమహానది= యమున అనేపేరుగల గొప్పనది; త్రిదశు నదీ, నిభము= 
దేవతలనదితో సమానం- అంటే గంగానదితో సమానమైనది; దీని, తీరమున= ఈ యమునానది గట్టున; జగత్‌+ 
విదితుండు= లోకంలోని జనులకు అందరికీ తెలిసినవాడు; మాంధాతృండు= మాంధాతృడు; తొల్లి= పూర్వకాలంలో; బహు, 
వత్సరముల్‌= ఎన్నో ఏళ్ళు; సంపదన్‌= ఐశ్వర్యంతో; (క్రతువులన్‌= యజ్ఞాలను; చేసెన్‌= చేశాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 35 


తాత్సర్యం: 'ఇది యమునానది. దేవతలనది అయిన గంగానదితో సమానమైనది. ఈ యమునానదీ తీరాన 
పూర్వకాలాన ఎన్నోఏళ్ళు ఎంతోసంపద వెచ్చించి జగత్ర్రసిద్దుడైన మాంధాతృడు పెక్కు యాగాలను చేశాడు.” 


వ. _ అనిన 'మాంధాతృ జన్మంబును వాని చరితంబును వినవలతుం జెప్పు 'మని యడిగిన ధర్మరాజునకు 
రోమశుం డిట్లనియె. 199 


ప్రతిపదార్థం: అనిన= అని చెప్పగా; మాంధాతృ జన్మంబును= మాంధాత పుట్టుకను; వాని, చరితంబును= ఆ మాంధాత 
జీవితకథను; విన, వలతున్‌= వినటానికి ఇష్టపడతాను (ఇచ్చగిస్తాను); చెప్పుము= చెప్పవలసింది; అని= అంటూ; అడిగిన= 
కోరగా; ధర్మరాజునకు= ధర్మపుత్రుడికి; రోమశుండు= రోమశమహర్షి ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: రోమశుడు అట్టా యముననుగురించి చెప్పుగా, ధర్మరాజు మాంధాత పుట్టుకను, అతడి జీవిత 
వృత్తాంతాన్ని గూర్చి ఆలకించటానికి కుతూహలం కలిగి ఆ కథ వినిపించుమని కోరాడు. అంత ధర్మరాజుకు 
రోమశుడు ఇట్లా చెప్పాడు. 


ఉ.  'వీకున నశ్వమేధములు వే యొనరించిన ధర్మశీలుం డి 
క్షాకుకులోద్దవుండు, బలవంతు( డనంతయశుం, డవార్యవీ 
ర్యాకరుం డుత్తముండు యువనాశ్వు. డపత్యము లేమి6 జేసి దుః 
ఖాకులు.దై ప్రధానవరులందు సమర్పిత రాజ్యభారు.దై. 200 


ప్రతిపదార్థం: వీకునన్‌= పూనికతో; అశ్వమేధములు= అశ్వమేధయాగాలు; వేయి+ఒనరించిన= వేయిచేసిన; ధర్మ, శీలుండు= 
ధర్మస్వభావం కలవాడు; ఇక్ష్వాకు, కులంలో పుట్టినవాడు; బలవంతుండు= బలంకలవాడు; అనంత, యశుండు= మితిలేని 
కీర్తకలవాడు; అవార్య, వీర్య+ఆకరుండు= వారించటానికి వీలులేని పరాక్రమానికి నెలవైనవాడు; ఉత్తముండు= మంచివాడు; 
యువనాశ్వుండు= యువనాశ్వుడు అనే పేరు కల రాజు; అపత్యము= సంతానం; లేమిన్‌+చేసి= లేకుండటంచేత; 
దుఃఖ+ఆకులుండు+ఐ= శోకంచేత పరితపించినవాడై; ప్రధాన వరులందు= మంత్రులపై; సమర్పిత, రాజ్య, భారుడు+ఐ= 
మోపబడిన ప్రజాపరిపాలనయొక్క బరువు కలవాడై. 


తాత్పర్యం: 'పూనికతో వేయి అశ్వమేధయాగాలు చేసిన ధర్మచరిత్రుడు, ఇక్షాకువంశంలో పుట్టినవాడు, గొప్ప 
బలం కలవాడు, మితిలేని కీర్తికలవాడు, వారించటానికి వీలులేని శౌర్యం కలవాడు, మంచివాడు, ఐన యువనాశ్వుడు 
అనేరాజు సంతానం లేకపోవటంచేత మిక్కిలి పరితపించి మంత్రులపై రాజ్యపరిపాలనభారం మోపి. 


వ. భృగునాశ్రమంబునకుం జని పుత్రకాముండై పెద్దకాలం బమ్ముని నుపాసించిన నయ్యువనాశ్వునకుం 
గరుణించి భృగుండు పుత్రకామేష్టిం జేసి యందు మంత్రపూతజలపూరితంబై పుత్తోదయకారణంబైన కలశంబు 
వడసి దాని రక్షించియుండ బుత్విజులం బంచిన. 201 
ప్రతిపదార్థం: భృగు+ఆశ్రమంబునకున్‌+చని= భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్ళి; పుత్ర కాముండు+ఐ= కొడుకును కోరుకొనేవాడై; 


పెద్ద, కాలంబు= చాలాకాలం; ఆ+మునిన్‌= ఆబుషిని; ఉపాసించినన్‌= భక్తితో సేవించగా?; ఆ+యువనాశ్వునకున్‌= ఆ 
యువనాశ్వుని యెడల; కరుణించి= దయకలిగి; భృగుండు= భృగుడు; పుత్రకామ+ఇష్టిన్‌+చేసి= పుత్రుడికొరకు కావించే 


436 శ్రీనుదాంధ్ర మహాభారతము 
యజ్ఞాన్ని చేసి; అందున్‌= ఆ యజ్ఞంలో; మంత్ర, పూత, జల, పూరితంబు+ఐ= మంత్రాలచేత పవిత్రమైన నీళ్ళచేత 


నిండినట్టిదై; పు[త్ర+ఉదయ, కారణంబు+ఐన= కొడుకు పుట్టటానికి హేతువైన; కలశంబు= పాత్రను; పడసి= పొంది; దానిన్‌= 
ఆ పవిత్ర కలశాన్ని; రక్షించి+ఉండన్‌= కాపాడటానికి; బుత్విజులన్‌+పంచినన్‌= బుత్విజులను నియోగించగా. 


తాత్పర్యం: భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్ళి పుత్రసంతానాన్ని కోరి చాలాకాలం ఆ మహర్షిని ఆరాధించాడు. 
భృగుమహర్షి యువనాశ్వుడిపై దయకలిగి పుత్రకామేష్టిని జరిపి, అందులో మంత్రాలచేత పవిత్రమైన నీటితో నిండిన 
పాత్రను, పుత్రుడు పుట్టటానికి హేతువైన దానిని పొంది, దానిని కాపాడటానికి బుత్విజులను నియమించాడు. 


ఆ. రాత్రి జాగరణభరశ్రాంతులై వారు । నిద్రం బొంది; రంత నీరు వట్టి 
ఛారుణీశ్వరుండు తన్మంత్రకలశోద । కంబు లెల్ల ద్రావె. గడుపునిండ. 202 


ప్రతిపదార్హం: రాత్రి= రేయి; జాగరణ, భర, (శ్రాంతులు+ఐ= మేలుకొనటంచేత ఏర్పడిన భారంచేత బడలిపోయినవారై; 
వారు= ఆ బుత్విజులు; నిద్రన్‌, పాందిరి= నిద్రపోయారు; అంత= అప్పుడు; నీరు+పట్టి= దాహం బాగా వేసిన 
ధారుణీ+-ఈశ్వరుండు= ధారుణీశ్వరుండు- రాజు (యువనాశ్వుడు); తద్‌, మంత్ర, కలశ+ఉదకంబులు+ఎల్లన్‌= ఆ కలశంలో 
ఉన్న మంత్రంచేత పవిత్రాలైన నీళ్ళను అన్నిటినీ; కడుపు, నిండన్‌= పొట్ట నిండేటట్టుగా; త్రావెన్‌= త్రాగాడు. 


తాత్పర్యం: యజ్ఞం ముగిసిన ఆ రాత్రి బుత్విజులు అందరు అలసిపోయి నిద్రపోయారు. రాజైన యువనాశ్వుడు 
దాహంవేసి కలశంలోని మంత్రపూతమైన యజ్ఞోదకాన్ని పొరపాటున మొత్తం తత్రాగాడు. 


వ. _ దాని నెటింగి భృగుండు యువనాశ్వుం జూచి 'నీకుం బుత్రార్ణంబుగా మదీయ తపోవీర్యలబ్దంబైన యిమ్మంత్ర 
జాలి అలా న 

జలంబు నీ భార్య కీనున్నచో నీవధిక పిపాసాపరుందవయి యుపయోగించి యకర్తవ్యంబుంజేసితి; దైవకృతం 
బెవ్వరికిం దప్పింప నశక్యంబు; దీనంజేసి నీకు గర్జంబై యింద్రసదృశుండైన పుత్తుం డుద్ధవించు' ననిన విని 
యువనాశ్వుండు దనపురంబునకుం జని యున్నంత నూజేండ్లకు యువనాశ్వువామభాగంబు భేదించుకొని 
బాలార్క తేజుండైన బాలకుండు వెలువడిన, నక్కొడుకుం జూడ నింద్రుండు వచ్చి, వాని వదనంబున 
నిజప్రదేశిని. బెట్టి 'యమృతమయంబగు దీనిం ద్రావు” మనిన, నింద్రు వచనంబున నమరులెల్ల 
నక్కునూరునకు మాంధాత్యం డను నామంబు. జేసి; రట్లు సురేంద్ర సంవర్దితుందై. 203 


ప్రతిపదార్థం: దానిన్‌+*ఎజీంగి= ఆ విషయాన్ని తెలిసికొని అనగా యువనాశ్వుడు యజ్ఞకలశంలోని మంత్ర పూరిపూతమైన 
నీళ్ళు త్రాగటాన్ని తెలిసికొని; భృగుండు= భృగుమహర్షి యువనాశ్వున్‌+చూచి= యువనాశ్వుడిని చూచి; నీకున్‌= నీకు; 
పుత్త+అర్థంబుగా= కొడుకు పుట్టటంకొరకై; మదీయ, తపస్‌+వీర్య, లబ్బంబు+ఐన= నా తపస్సు యొక్క బలంచేత 
పొందబడినటువంటిదై; ఈ+మంత్రజలంబు= మంత్రాలచేత పవిత్రమైన ఈ నీరు; నీ, భార్యకు= నీ భార్యకు; ఈన్‌+ఉన్నచోన్‌= 
ఇవ్వాలని, ఉండగా; ఈవు= నీవు; అధిక, పిపాసా, పరుండవు+అయి= చాలా (మిక్కిలి) దాహంతో కూడినవాడివై; ఉపయోగించి= 
వాడి అనగా త్రాగి; అకర్తవ్యంబున్‌= చేయరానిపని; చేసితి(వి= చేశావు; దైవకృతంబు= దైవంచేత ఏర్పరచబడినటువంటిది; 
ఎవ్వరికిన్‌= ఎవ్వరికైననూ; తప్పింపన్‌= తప్పించటానికి; అశక్యంబు= సాధ్యం కానిది; దీనన్‌+చేసి= దీనివలన; నీకు, గర్భంబు+ఐ= 
నీకు గర్భం వచ్చి; ఇంద్ర, సదృశుండు+ఐన= ఇంద్రుడితో సమానుడైన; పుత్రుండు= కొడుకు; ఉద్భవించున్‌= పుట్టుతాడు; 
అనిన విని= అని చెప్పగా విని; యువనాశ్వుండు= యువనాశ్వ మహారాజు; తన, పురంబునకున్‌+*చని= తన రాజధానికి వెళ్ళి; 
ఉన్నంత= ఉండగా; నూణు+ఏండ్లకు= వంద సంవత్సరాలకు; యువనాశ్వువామభాగంబు= యువనాశ్వుడి ఎడమభాగాన్ని; 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము డ్త7 


భేదించుకొని= చీల్చుకొని; బాల+అర్క, తేజుండు+ఐన= ఉదయభానుడి వెలుగుతో సమానమైన కాంతిగల; బాలకుండు= 
శిశువు (బాలుడు); వెలువడినన్‌= బయటకు రాగా; ఆ+కొడుకున్‌-చూడన్‌= ఆ కొడుకును చూడటానికై; ఇంద్రుండు= 
ఇంద్రుడు; వచ్చి= వచ్చి; వాని, వదనంబున= ఆ శిశువునోటిలో; నిజ, ప్రదేశినిన్‌+పెట్టి= తన చూపుడు వ్రేలిని పెట్టి; అమృత, 
మయంబు+అగు= అమృతంతో నిండిన; దీనిన్‌= దీనిని; (త్రావుము+అనినన్‌= త్రాగుము అనిచెప్పగా; ఇం[ద్రు, వచనంబునన్‌= 
ఇంద్రుడిమాటప్రకారం; అమరులు+ఎల్లన్‌= దేవతలందరూ; ఆ+కుమారునకున్‌= ఆ కుమారుడికి; మాంధాతృండు+అను= 
మాంధాతృడు అనే; నామంబున్‌+చేసిరి= పేరుపెట్టారు; అట్టు= ఆ విధంగా; సుర+ఇంద్ర, సంవర్టితుండు+ఐ= దేవతలరాజైన, 
ఇం(ద్రుడిచేత పెంచబడినవాడై. 


తాత్పర్యం: ఆ విషయాన్ని తెలిసికొని, భృగుమహర్షి యువనాశ్వుడిని చూచి 'నీకు కొడుకు పుట్టాలని నా 
తపోమహిమవలన పొందబడిన మంటత్రపూతాలైన ఈ నీళ్ళను నీభార్యకే ఇవ్వాలని ఉంచాను. కాని, నీవు చాలా 
దప్పికగొన్నవాడవై వాటిని త్రాగావు. దైవఘటనను ఎవ్వరూ తప్పించలేరుకదా! దీనివలన నీవు కడుపుతో ఉండగలవు, 
నీకు ఇంద్రుడితో సమానుడైన కొడుకు పుట్టగలడు'- అనిచెప్పగా యువనాశ్వుడు తన రాజధానికి తరలిపోయాడు. 
నూరుసంవత్సరాల తర్వాత యువనాశ్వుడి ఎడమటప్రక్కను చీల్చుకొని కుమారుడు పుట్టాడు. ఆ బాలకుడు 
ఉదయభానుడికాంతితో తేజరిల్దాడు. ఆ శిశువును దర్శించటానికి దేవేంద్రుడు వచ్చి, ఆ శిశువు నోట్లో తన 
చూపుడు (్రేలుంచి “ఇది అమృుతమయం; దీనిని చీకుము”* అని చెప్పుగా, దేవేంద్రుడి ఆమాట ప్రకారం దేవతలు 
ఆ బాలకుడికి మాంధాత్పడు అని పేరు పెట్టారు. ఆ విధంగా మాంధాతృడు దేవేంద్రుడిచేత పోషించబడిన 
వా డయ్యాడు. 


విశేషం: ఇంద్రుడు ఆ శిశువు నోటిలో తన చూపుడు వ్రేలిని ఉంచి అమృతాన్ని త్రావిస్తూ “అయం (ఇతడు) మాం(నన్ను) 
ధాస్యతి (పానము చేయును)” - అని పలికాడు. అందువలన దేవతలెల్ల - మాం ధాస్యతి ఇతి మాంధాతా - అనే వ్యుత్పత్తి 
ప్రకారం ఆ బాలకునకు “మాంధాతా” - అని సార్ధకంగా నామకరణం కావించారు. 


తే. _ ధ్యానమాత్రన చేసి వేదములు సర్వ । శాస్త్రములు ధనుర్వేదము సకల దివ్య 

సాయక ప్రయోగంబులు. జట్ట వచ్చి । పొందె మాంధాత్య. ద్రిభువనపూజ్యు నొప్ప. 204 
ప్రతిపదార్థం: ధ్యాన, మాత్రన, చేసి= ఏకాగ్రతతో మనస్సున యోచించినంత మాత్రాననే; వేదములు= వేదాలు; సర్వ, 
శా(స్తములు= అన్ని శాస్త్రాలు; ధనుస్‌+వేదము= విలువిద్య; సకల, దివ్య, సాయక, ప్రయోగంబులున్‌= దివ్యాలైన అమ్ముల 


వాడకాలు అన్నియున్నూ; చట్ట, వచ్చి= త్వరగా వచ్చి; త్రి, భువన, పూజ్యున్‌= మూడులోకాలచేత అర్భించ తగినవాడిని; 
మాంధాతృన్‌= మాంధాతను; ఒప్పన్‌= ఒప్పునట్టుగా; పొందెన్‌= చెందాయి. 


తాత్పర్యం: ధ్యానం చేయటంచేత మాత్రమే ఆ మాంధాతను నాలుగు వేదాలున్నూ, వివిధ శాస్తాలున్నూ, విలువిద్య, 
దివ్యాలైన అమ్ములను ప్రయోగించే విధానాలున్నూ శీఘ్రమే వచ్చి చేరాయి. అతడు మూడులోకాలలో గౌరవించదగిన 
గొప్పతనాన్ని పొందాడు. 


వ. మథియు నమ్మాంధాతృండు మహేంద్రుచేత మహామహీరాజ్యంబున కభిషిక్తుందై చక్రవర్తియై శక్రు నర్జాసనం 
బెక్కి యాజగవం బను ధనువును దివ్యాస్తంబులు నభేద్యకవచంబును ధరియించి నిఖిల లోక జైత్రుండై 


438 శ్రీనుదాంధ్ర మహాభారతము 


సంపూర్ణదక్షిణక్రతువు లనేకంబులు చేసి పద్మసంఖ్యలు గోదానంబుల బ్రాహ్మణులం దనిపి నిజశాసనంబునం 
బ్రజల నెల్ల నిలిపి. 205 


ప్రతిపదార్థం: మజీయున్‌= ఇంకను; ఆ+మాంధాతృండు= ఆ మాంధాత; మహా+ఇంద్రుచేతన్‌= దేవేంద్రుడిచేత; మహా 
మహీరాజ్యంబునకు= గొప్పవిస్తారం కల భూమండల ప్రభుత్వానికి; అభిషిక్తుండు+ఐ= (ప్రభువుగా మంతజలంతో 
అభిషేకించబడినవాడై; చ(క్రవర్తి*ఐ= రాజరాజైః శక్రు+అర్ర+ఆసనంబు+ఎక్కి= దేవేంద్రుడియొక్క సగం గద్దెపై ఎక్కి, అనగా 
ఇంద్రుడితో సమానంగా ఇంద్రుడి సింహాసనం మీద కూర్చుండి - అని భావం; ఆజగవంబు+అను, ధనువును= ఆజగవం 
అనేపేరుకల వింటిని; దివ్య+అ(స్తంబులు= దివ్యాలైన మంత్రబాణాలు; న+భేద్య, కవచంబును= భేదించటానికి వీలులేని 
కవచాన్ని, (తనుత్రాణాన్ని); ధరియించి= ధరించి; నిఖిల, లోక, జైత్రుండు+ఐ= సమస్తలోకాలను జయించినవాడై; సంపూర్త్మ, 
దక్షిణ, [క్రతువులు+అనేకంబులు, చేసి= పూర్తి దక్షిణలిచ్చి చేసే అనేకయజ్ఞాలు నెరవేర్చి; పద్మసంఖ్యలు= కోటానుకోట్టు; 
గోదానంబుల= ఆవులను దానంగా ఇవ్వటంవలన; (బ్రాహ్మణులన్‌+తనిపి= విప్రులను సంతృప్తిపరచి; నిజ, శాసనంబునన్‌= 
తన అజ్ఞ ప్రకారం; ప్రజలన్‌+ఎల్లన్‌= జనులందరినీ; నిలిపి= శాసించి. 


తాత్సర్యం: ఇంకనూ, ఆ మాంధాత సమస్త భూమండలానికి రాజరాజుగా దేవేంద్రుడిచేత పట్టాభిషిక్తుడై దేవేంద్రుడి 
సింహాసనం మీద ఆ ఇంద్రుడితో పాటు అధివసించి, 'ఆజగవం'” అనే విల్టును చేపట్టి, పెక్కుమంత్రబాణాలను, 
భేదించటానికి వీలులేని కవచాన్ని ధరించి, అన్నిలోకాలను జయించిన జగదేకవీరుడై, సంపూర్ణమైన దక్షిణలు ఇచ్చి 
పెక్కుయాగాలు చేసి, కోటానుకోట్ల సంఖ్యలో విప్రులకు ఆవులను దానంచేసి వారిని సంతృప్తులను చేసి, ప్రజలను 
తన ఆజ్ఞకు లోబడి నడుచుకొనేవారినిగా చేసి. 


మధ్యాక్కర. 
భూమి కనావృష్టి యైనం గడు నల్లి పురుహూతుతోడ 
భీమసంగ్రామంబు. జేసిం దన దివ్యషృథు సాయకముల 
సామజావలి నేయునట్లు మేఘసంచయముల నేసి 
భూమికి. గురియించె వర్షములు సస్యముల్‌ వృద్ధి. బొంద. 206 


ప్రతిపదార్థం: భూమికి= పుడమికి; అనావృష్టిశఐనన్‌= వానలు కురవకపోవటం జరుగగా; కడు= మిక్కిలి; అల్లి= కోపించి; 
పురుహూతుతోడన్‌= దేవేంద్రుడితో; భీమ, సం(గ్రామంబున్‌= భయంకరమైన యుద్దాన్ని; చేసెన్‌= చేశాడు; తన, దివ్య, పృథు, 
సాయకముల= తనయొక్క దివ్యమైనవి, విన్తారమైనవి అయిన అమ్ములచేత; సామజ+ఆవలిన్‌= ఏనుగుల గుంపులను; 
ఏయునట్టు= కొట్టేటట్టు; మేఘ, సంచయములన్‌= మేఘాల సమూహాలపై; ఏసి= బాణాలను ప్రయోగించి; సస్యముల్‌= 
పంటలు; వృద్దిన్‌+పొందన్‌= పెంపుచెందేటట్టు; భూమికిన్‌= భూమికి; వర్షముల్‌= వానలు; కురియించెన్‌= కురిపించాడు 
(కురిసేటట్టుచేశాడు). 


తాత్పర్యం: పుడమిలో వానలు కురవకపోవటంచేత మాంధాత మిక్కిలి ఆగ్రహంచెంది, దేవేంద్రుడితో భయంకరమైన 
యుద్దాన్ని చేశాడు. ఏనుగులను కొట్టేవిధంగా తన మంత్రబాణాలను మేఘాలపై విరివిగా ప్రయోగించి పంటలు 
వృద్ధి చెందేటట్టుగా భూమిపై వానలు కురిపించాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసను డ్రం 
విశేషం: వృత్తలక్షణానికి ఆర. 2.22 విశేషాంశం చూడండి. 


వ. _ ఇది యమ్మాంధాతృ దేవయజనస్టానంబు; మజఖి యిక్కురుక్షేత్రంబునందు సరస్వతీతీరంబున సోమకుండను 
వాండు యజ్ఞంబు సేసి పుత్రశతంబుం బడసె' ననిన 'నది యోట్లని ధర్మజుం డడిగిన రోమశుం డిట్లనియె.207 


ప్రతిపదార్థం: ఇది= -ఈస్థలం; ఆ+మాంధాతృ దేవయజనస్థానంబు= ఆ మాంధాత దేవయజ్ఞం చేసినచోటు; మటి= ఇక; 
ఈ+కురు, క్షేత్రంబునందున్‌= ఈ కురుక్షేత్రంలో; సరస్వతీ, తీరంబున= సరస్వతీనది తీరంలో; సోమకుండు+అనువాండు= 
సోమకుడు అనే పేరు కలవాడు; యజ్ఞంబు+చేసి= యజ్ఞంచేసి; పుత్ర, శతంబున్‌= నూరుగురు కొడుకులను; పడసెన్‌= 
పొందాడు; అనినన్‌= అని చెప్పగా; అది= ఆ వృత్తాంతం; ఎట్టు= ఏరీతిగా జరిగింది; అని= అని; ధర్మజుండు= ధర్మరాజు; 
అడిగినన్‌= ప్రశ్నించగా; రోమశుండు= రోమశుడు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఇది ఆ మాంధాత యజ్ఞంచేసినచోటు. ఇక ఈ కురుక్షేత్రంలో సరస్వతీనది తీరాన సోమకుడనే రాజు 
యజ్ఞంచేసి నూరుగురు కొడుకులను పొందాడు'- అని చెప్పగా ధర్మరాజు ఆ కథను వివరించి చెప్పుమని కోరాడు. 
అంత రోమశుడు ఇట్టా చెప్పాడు. 


సోమకుండను రాజర్షి చరిత్రము (సం. 3-127-2) 


క. “'సోమకుండను రాజర్షి మ । హా మఖ మొనరించి జంతు. డను నొక్క సుతున్‌ 
భూమీశ! పడసె; నాతని । భామలు నూర్వురును గొడుకు. బరమప్రీతిన్‌. 208 


ప్రతిపదార్థం: భూమి+-ఈశ!= ఏ రాజా!) సోమకుండు+అను, రాజ+బుషి= సోమకుడు అనేపేరుకల రాజ బుషి మహామఖము= 
గొప్పయజ్ఞం; ఒనరించి= చేసి; జంతుండు+అను+ఒక్క, సుతున్‌= జంతుడు అనేపేరు కల ఒక్క కొడుకును,; పడసెన్‌= 
పొందాడు; ఆతని, భామలు= ఆరాజు భార్యలు; నూర్వురును= వందమంది; పరమ, ట్రీతిన్‌= గొప్పడపేమతో; కొడుకున్‌= 
కుమారుడిని (తరువాత పద్యంతో అన్వయం). 


తాత్పర్యం: “రాజా! సోమకుడు అనేరాజర్షి గొప్ప యజ్ఞంచేసి, జంతుడు అనేపేరుకల కొడుకును పొందాడు. ఆ 
రాజు రాణులు నూరుమందీ ఆ కుమారుడిని మిక్కిలి ప్రేమతో. 


క. తమ తమ పుత్తుండ కాం జి। త్తములం జేకొని దయం బృథగ్జావము లే 
క ముదంబున. బెంచిరి లో । కమున జనుల్‌ చోద్యమందంగా. గడువేడ్కన్‌. 209 


ప్రతిపదార్థం: తమ, తమ, పుత్రుండు+అ కాన్‌= తమ తమ సొంత కొడుకుగానే; చిత్తములన్‌= మనస్సులలో; చేకొని= 
పాటించి; దయన్‌= కరుణతో; పృథక్‌+భావము, లేక= వేరు అనే తలపు లేకుండా; ముదంబునన్‌= సంతోషంతో; లోకమున, 
జనుల్‌= లోకంలోని ప్రజలు; చోద్యము+అందంగాన్‌= ఆశ్చర్యం చెందగా; కడు, వేడ్కన్‌= మిక్కిలి (ప్రేమతో; పెంచిరి= 


లాలించారు. 


తాత్పర్యం: ఆ రాజుకు గల నూరుగురు భార్యలు ఏకైక పుత్రుడైన జంతుడిని తమ తమ సొంత బిడ్డగానే 
భావించి, వేరుభావం లేకుండా సంతోషంతో లోకంలోని ప్రజలు ఆశ్చ్ళర్యపడేటట్టుగా లాలించి పెంచారు. 


డడ్త0 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వన. _ ఒక్కనాండబ్బ్దాలకు కుజువు చీమ గుట్టినం దద్వేదన సహింప నోపక యేడ్డుచున్నవాని కడకు. దల్లులందటు. 
బఅతెంచి యేడ్దిన నయ్యాక్రందన ధ్వని విని సంభ్రమించి సోమకుం డంతఃపురంబునకుం జని కొడుకు 
నూరార్చి సభాస్టితుందై మంత్రులకు బుత్విజులకు నిట్లనియె. 210 


ప్రతిపదార్థం: ఒక్కనాండు= ఒకరోజు; ఆబాలకు, కుణువు= ఆ బాలకుడితొడను; చీమ, కుట్టినన్‌= చీమ కుట్టగా; తద్‌+వేదన= 
ఆ నొప్పి; సహింపన్‌+ఓపక= తాళలేక; ఏడ్చుచున్ను, వాని కడకున్‌= ఏడుస్తూ ఉన్నవాని దగ్గరకు; తల్టులు+అందరున్‌= 
తల్టులందరూ; పఅతెంచి= అరుదెంచి; ఏడ్భ్చినన్‌= ఏడ్వగా; ఆ, ఆక్రందన, ధ్వని= ఆ రోదన ధ్వని; విని= విని; సంభ్రమించి= 
తత్తరపాటుతో బాధను పొంది; సోమకుండు= సోమకుడు; అంతఃపురంబునకున్‌+చని= రాణివాసానికి వెళ్ళి; కొడుకున్‌+ఊరార్చి= 
పుత్రుడిని బుజ్జగించి; సభా, స్థితుండు+ఐ= కొలువు తీర్చినవాడై; మంత్రులకు= సచివులకు; బుత్విజులకున్‌= యజ్ఞంచేయించే 
పురోహితులకు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా (ఇట్టా) చెప్పాడు. 


తాత్పర్యం: ఒకరోజున ఆ బాలుడి తొడకు గండుచీమ కుట్టింది. వాడు ఆ బాధకు తట్టుకోలేక పెద్దగా ఏడ్వసాగాడు. 
అతడి ఏడ్పు విని తల్దులందరూ పరుగెత్తుకొని వచ్చారు. అతడి బాధను చూచి వారుకూడా. గొల్లున ఏడ్చారు.ఆ 
రోదన ధ్వనిని సోమకుడు విన్నాడు, వెంటనే అంతఃపురానికి వెళ్ళాడు. కొడుకును ఓదార్చాడు. ఆపైన సభకు తిరిగి 
వచ్చి మంత్రులతో, బుత్విజులతో ఇట్లా అన్నాడు. 


విశేషం: 'కురువు" శబ్దానికి 'కుజువు' అనే రూపంకూడా కనపడుతున్నది. 
ఆ. _ "కోరి యొక్క కొడుకు. గొడుకుగా నే నెట్లు; నమ్మియుండనేర్లు? నాకు సతులు 

శతము గలిగియుండ సంతాన మల్పమై । యునికి మీకు. జూడ నుచిత మగునె? 211 
ప్రతిపదార్థం: కోరి= కావాలని తలపోసి; ఒక్క, కొడుకున్‌= ఒక్క కొడుకును; కొడుకుగాన్‌= కొడుకుగా; ఏన్‌= నేను; ఎట్టు= 
ఏరీత్రిగా (ఎట్టా); నమ్మి+ఉండ, నేర్తు= విశ్చసించి= ఉండగలను; నాకున్‌= నాకు; సతులు= భార్యలు; శతము= నూరుమంది; 


కలిగి+ఉండ= కలిగిఉండగా; సంతానము= బిడ్డలు; అల్పము+ఐ= తక్కువగా; ఉనికి= ఉండటం; చూడన్‌= ఆలోచింపగా, 
మీకున్‌= నా మేలు కోరే మీకందరికీ; ఉచితము+అగునె= తగినదిగా కన్పిస్తున్నదా? 


తాత్పర్యం: 'నాకు నూరుమంది భార్యలున్నారు కాని కుమారుడు ఒక్కడే ఉన్నాడు. భార్యలు హెచ్చుమంది. 
సంతానం లొచ్చు. ఏకైక పుత్రుడు పుత్రుడు అని నమ్మవచ్చునా? మీ కందరికీ ఇది సముచితంగా కనిపిస్తూ 
ఉందా? 

వ. అనిన వానికి బుత్విజు లిట్లనిరి. 212 


ప్రతిపదార్థం: అనిన= అని చెప్పగా; వానికి= ఆ రాజుకు; బుత్విజులు= యజ్ఞం చేయించే పురోహితులు; ఇట్టు+అనిరి= 
ఈవిధంగా చెప్పారు. 


తాత్పర్యం: అని అడుగగా సోమకమహారాజుకు యజ్ఞం చేయించే పురోహితులు ఈవిధంగా బదులు పలికారు. 


తే. 'ధరణినాథ! నీ భార్యాశతంబునందు€ । బర6గ నూర్వురుపుత్తులం బడయ నీకు 
నభిమతం బేని6 దగు6 దగదనక నీవు ।; కడ6గి మా చేయంబంచిన క్రతువు సేయు. 213 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము డృర్షగ్ష 


ప్రతిపదార్థం: ధరణినాథ!= పుడమికి భర్తవైన ఓ(సోమక) మహారాజా!) నీ, భార్యా, శతంబునందున్‌= నీ నూరుగురు పత్నుల 
వలన; పరంగ= ఒప్పుగా; నూర్వురు, పుత్రులన్‌= వందమంది కొడుకులను; పడయ= పొందడానికి; నీకు= నీకు; 
అభిమతంబు+ఏనిన్‌= కోరిక ఉంటే; తగున్‌+తగదు+అనక= ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పక; నీవు= నీవు; కడంగి= 
పూనికతో; మా, చేయన్‌+పంచిన= మేము చేయుమని చెప్పిన; క్రతువు= యజ్ఞం; చేయు(ము)= చేయవలసింది. 


తాత్సర్యం: 'ఓ సోమకమహారాజా! నీ నూరుమంది రాణులవలన నీకు నూరుగురు కొడుకులు పుట్టాలని కోరిక 
ఉంటే, మేము ఆదేశించిన యజ్ఞం చేయుము, ఇది తగింది. ఇది తగదు, అని ఎదురు చెప్పకుము. 


న. ఈ జంతుం బశువుగా వధించి తద్వపాహవ్యంబుల హవ్యవహుం దనిపిన, దాన నీ నూర్వురు భార్యలకు 
నూర్వురు కొడుకులు పుట్టుదు; రందగ్రజుండైన జంతుండు సౌవర్ణ లక్షణ లక్షిత సవ్యపార్యుందై 
యుదయించు' నని చెప్పి బుత్విజలచేత సోమకుండు ననుజ్ఞాతుండై. 214 


ప్రతిపదార్థం: ఈ జంతున్‌= జంతుడు అనేపేరుకల ఈ రాజపుత్రుడిని; పశువుగాన్‌= యజ్ఞంలో బలి ఇచ్చే పశువుగా; 
వధించి= చంపి; తద్‌+వపా, హవ్యంబుల= అతడియొక్క నాభి!క్రింది పలుచని మాంసపు (క్రొవ్వు) పొరతో కూడిన, ఆహుతితో; 
హవ్యవహున్‌= అగ్నిహోత్రుడిని; తనిపిన= తృప్తి చెందించినచో; దాన= దానివలన; నీ, నూర్వురు, భార్యలకు= నీ నూరుగురు 
భార్యలకు; నూర్వురు, కొడుకులు= వందమంది కొడుకులు; పుట్టుదురు= జన్మిస్తారు; అందు= వారిలో; అగ్రజుండు+ఐన= 
మొదట జన్మించే వాడైన; జంతుండు= జంతుడు; సౌవర్ష లక్షణ, లక్షిత, సవ్య, పార్చుండు+ఐ= బంగారు లక్షణాలతో శోభిల్లే 

మ్‌ ణం యె యె యల హ్‌ 
కుడిపార్ట్యం కలవాడై; ఉదయించున్‌= పుట్టుతాడు; అనిచెప్పి= అని చెప్పి; బుత్విజులచేతన్‌= యజ్ఞాన్ని చేయించే పురోహితులచేత; 
సోమకుండున్‌= సోమకుడు; అనుజ్ఞాతుండు+ఐ= అనుమతి పొందినవాడై. 


తాత్సర్యం: ఓ సోమక మహారాజా! నీ ఏకైకపుత్రుడైన జంతుడిని యజ్ఞపశువు చేసి సంహరించి, ఆతడి కడుపులోని 
వపను హవ్యంగా చేసి, అన్షిహోత్రుడిని తృప్తిచెందిస్తే నీ నూరుగురు భార్యలకు నూరుమంది కొడుకులు పుట్టగలరు. 
వారిలో ముందుపుట్టిన జంతుడు తన కుడి ప్రక్క దేహభాగం బంగారులక్షణాలతో శోభిల్లేవా డవుతాడు”- అని 
బుత్విజులు చెప్పారు. సోమకుడు బుత్విజుల అనుమతి పొంది. 


విశేషం: వపాశబ్దానికి అర్హం నిర్వచించటంలో పండితులలో ఏకవాక్యత లేదు. కొందరు మెదడు అనిన్నీ, మరికొంతమంది 
కడుపులో బొడ్డుకింద ఉల్లిపొరవలె ఉండే మాంసపు (క్రొవ్వు) పొర- అనిన్నీ అర్ధం చెపుతున్నారు. 


క. _ తనయుం బశువజిచి తద్వపం । గొని వేల్చినం జూచి యార్తకురరీనాదం 
బున నేడ్దిరి కడు నడలుగం । దనుమధ్యలు నూర్వురును సుతస్నేహమునన్‌. 215 


ప్రతిపదార్థం: తనయున్‌= కొడుకును; పశువు+పటిచి= యజ్ఞంలో బలిపశువుగా చేసి; తద్‌+వపన్‌= అతని నాభి క్రింది 
పలుచని మాంసపు (క్రొవ్వు) పొరను; వేల్చినన్‌= హోమంచేయగా; చూచి= అరసి; తనుమధ్యలు= స్రీలు, సన్నటి నడుము 
కలవారు; నూర్వురును= వందమంది; సుత స్నేహమునన్‌= పుత్రుడిమీద గల అనురాగంచేత; కడున్‌+అడలుగన్‌= మిక్కిలి 
దుఃఖంతో; ఆర్త కురరీ, నాదంబునన్‌= బాధతో దుఃఖిస్తున్స భయపడిన ఆడుగొ(ర్రైలు చేసే ధ్వనివంటి ధ్వనితో; ఏడ్చిరి= 
ఆ(క్రందనలు చేశారు. 


డడ2 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: కొడుకును యజ్ఞంలో బలిపశువుగా చేసి అతడి వపను హోమంగా వేల్చ్బటం చూచి నూరుగురు 
తల్టులు మిక్కిలి అడలుతూ కుమారుడిమీద గల (ప్రేమతో ఆడుగొరైలు బాధతో అరచినట్టు పెద్దపెట్టున ఏడ్చారు. 


క. ఇమ్ముగ6 దద్దూమాఘ్రా । ణమ్మున గర్టములు దాల్చి నాతులు నవమా 
సమ్ములు నిండుడు.€ గనిరి ము । దమ్మున జంతుప్రముఖసుతప్రకరమ్మున్‌. 216 


ప్రతిపదార్థం: ఇమ్ముగన్‌= సంపూర్ణంగా; తద్‌+ధూమ+ఆఘ్రాణమ్మున= ఆ వపాహోమంయొక్క పొగను పీల్చటంవలన; 
నాతులు= స్త్రీలు (సోమకుడి భార్యలు); గర్భమ్ములు+తాల్చి= కడుపుతో ఉండి; నవు మాసమ్ములు= తొమ్మిదినెలలు; 
నిండుడున్‌= నిండగానే, పూర్తికాగానే; ముదమ్మునన్‌= సంతోషంతో; జంతు, ప్రముఖ, సుతప్రకరమ్మున్‌= జంతుడు మొదలైన 
కొడుకులసమూహాన్ని; కనిరి= ప్రసవించారు. 


తాత్పర్యం: ఆ వపాహాోామంయొక్క పొగను బాగా పీల్బ్చటంవలన సోమకుడి భార్యలు నూరుగురు గర్భవతులై, 
తొమ్మిది నెలలు నిండినపిదప సంతోషంతో జంతుడు మొదలుగా గల నూరుగురు కొడుకులను ప్రసవించారు. 


న. _ అందు జంతునకు నందటలు నెప్పటియట్ల తల్లులు సమస్నేహలై యుండం బుత్రులు నూర్వురుం బెరింగి 
సమర్దులైయున్న. బెద్ద కాలంబునకు బుత్విజుండు పరలోకగతుందై ఘఫోరనరకానలంబున నెరియుచు 
నుండె; నంత సోమకుండును దేహత్యాగంబు సేసి, యమరలోకంబున కరుగువాండు ముందట నరకానల 
పచ్యమానుండయ్యెడు బుత్విజుం జూచి' యి బ్లేల త్రీవ దుఃుఖోపహతుండవైతి? వని యడిగిన వాండిట్లనియె. 217 


ప్రతిపదార్హం: అందున్‌= ఆ బిడ్డలలో; జంతునకున్‌= జంతుడిపట్ట; అందయున్‌, తల్టులు= అందరు తల్లులు; ఎప్పటి+అట్ట= 
లోగడవలెనే; సమ, స్నేహలు+ఐ+ఉండన్‌= సమమైన ప్రేమతో ఉండగా; పుత్రులు= కొడుకులు; నూర్వురున్‌= నూరుగురు; 
పెరిగి= ఎదిగి; సమర్భులు+ఐ+ఉన్నన్‌= శక్తి కలవారై ఉండగా; పెద్ద, కాలంబునకు= చాలాకాలం గడిచిన పిదప; బుత్విజుండు= 
యజ్ఞంచేయించిన పురోహితుడు; పరలోకగతుండు+ఐ= పరలోకానికి వెళ్ళినవాడై (అంటే మరణించినవాడై); ఘోర, నరక+ 
అనలంబునన్‌= భయంకరమైన నరకలోకంలోని అన్నిలో అనగా నరకంలోని భయంకరమైన అగ్నిలో; ఎరియుచున్‌+ఉండెన్‌= 
కాగుతున్నాడు; అంత= అటుపిదప; సోమకుండును= సోమక మహారాజున్నూ; దేహ, త్యాగంబు+చేసి= మరణించి; అమర, 
లోకంబునకు= స్వర్గలోకానికి; అరుగువాండు= వెళ్ళుతూ; ముందట= ముందుగా (దారిలో); నరక+అనల, పచ్యమానుండు+ 
అయ్యెడు= నరకంలోని అగ్నిలో వేపబడుతున్న; బుత్విజున్‌+చూచి= యజ్ఞం చేయించిన పురోహితుడిని చూచి; ఇట్టు+ఏల= 
ఈ రీతిగా ఎందుకు; తీవ్ర, దుఃఖ+ఉపహతుండవు+ఐతివి?= గాఢమైన పరితాపంచేత కొట్టబడినవాడిని అయినావు?; 
అని+అడిగినన్‌= అని ప్రళ్నించగా; వాండు= ఆ బుత్విజుడు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అట్లా పుట్టిన పుత్రులయెడ అందరు తల్టులు జంతుడియెడ లోగడ చూపిన ప్రేమనే సమానంగా 
చూపసాగారు. ఆ నూరుగురు కొడుకులు పెరిగి పెద్దవారై సమర్థులు అనేపేరు తెచ్చుకొన్నారు. చాలాకాలం 
గడచినపిదప, ఆ యజ్ఞాన్ని చేయించిన బుత్విజుడు మరణించి నరకలోకంలో భయంకరమైన అన్నిలో మలమల 
మాడుతున్నాడు. అంత సోమక మహారాజు కూడ మరణించి, స్వర్గలోకానికిపోతూ ముందుగా దారిలో నరకలోకంలోని 
అగ్నిలో వేగుతున్న బుత్విజుడిని చూచి, “నీవు ఈవిధంగా ఎందుకు తీవ్ర దుఃఖానికి లోనైనావు?' అని అడుగగా 
అతడు ఇట్టా బదులు పలికాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము డడం 


ఆ. _ 'అవనినాథ! నీకు నార్త్విజ్య మొనరించి । చూవె యిట్టి నరకపావకమున. 
బడినవాండ; నీకు బహుపుణ్య లోకముల్‌ । గలవు; నన్ను గావవలయు. గరుణ.” 218 


ప్రతిపదార్హం: అవని, నాథ!= పుడమికి భర్తవైన ఓ సోమక మహారాజా! నీకున్‌+ఆర్భిజ్యము+ఒనరించి= నీకు యజ్ఞంలో 
బుత్విజుడిగా పనిచేయటం వలన; ఇట్టి= ఇటువంటి; నరక, పావకమునన్‌= నరకంలోని అగ్నిలో; పడినవాండన్‌= పతనమైనవాడిని; 
చూవె= సుమా; నీకున్‌= నీకు; బహు, పుణ్య, లోకముల్‌, కలవు= నీకు ఎన్నో పుణ్యగతు లున్నాయి; కరుణన్‌= దయతో; 
నన్నున్‌= నన్ను; కావవలయున్‌= కాపాడాలి. 


తాత్సర్యం: ఓ సోమక మహారాజా! నీ యజ్ఞంలో బుత్విజుడిగా పనిచేయటం చేతనే సుమా! నాకు ఈ నరకాన్నిలో 


పడటం సంభవించింది. నీకేం? నీకు ఎన్నో పుణ్యగతులు లభించిఉన్నాయి. దయతో నువ్వే నన్ను కాపాడాలి. 


న. _ అనిన సోమకుండు ధర్మరాజు పాలికిం జని తచ్చాసనంబునం బుణ్యలోకంబులకుం బోవుచుండి యిట్లనియె. 219 


ప్రతిపదార్హం: అనిన= అని చెప్పగా; సోమకుండు= సోమకుడు; ధర్మరాజు, పాలికిన్‌+చని= యముడి వద్దకు వెళ్ళి; 
తత్‌+శాసనంబునన్‌= అతడి ఆజ్ఞమేరకు; పుణ్యలోకంబులకున్‌= పుణ్యగతులకు; పోవుచుండి= వెళ్ళుతూ; ఇట్టు+అనియెన్‌= 
ఇట్టా అన్నాడు. 


తాత్పర్యం: అని ఆ బుత్విజుడు పలుకగా, సోమకుడు యముడి దగ్గరకు వెళ్ళి అతడి శాసనాన పుణ్యలోకాలకు 
పోతూ, ఇట్టా చెప్పాడు. 


క. “నా కారణమున బుత్విజు. । దేకాంతమ నరకగతికి నేంగెను వానిం 
దోకొని పోయెది నని శుభ । లోకంబున కరిగె. ద్రిదశలోకస్తుతుందై. 220 


ప్రతిపదార్థం: నా, కారణమున= నా మూలాన; బుత్విజుండు= యజ్ఞాన్ని చేయించిన ఈ పురోహితుడు; ఏకాంతమ= 
ఒంటరిగా; నరక, గతికిన్‌= నరకలోకానికి; ఏలెను= వెళ్ళాడు; వానిన్‌= అతనిని (ఆ బుత్విజుడిని); తోకొనిపోయెదను= 
నాతోపాటు తీసికొని వెళ్తాను; అని= అని చెప్పి; త్రిదశు లోక, స్తుతుండు+ఐ= స్వర్గలోకంచేత స్తుతించబడినవాడై; శుభ, 
లోకంబునకు= పుణ్యలోకానికి; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: “ఈ బుత్విజుడు నామూలాన కదా ఈ నరకలోకంలో పడి (మ్రగ్గవలసి వచ్చింది. అతడిని నాతోపాటు 
స్వర్గలోకానికి తీసికొనివెళ్ళగలను"- అని చెప్పి అతడిని తనవెంట పుణ్యగతికి తీసికొని వెళ్ళాడు. ఆ సోమక 
మహారాజును స్వర్గలోకం ప్రస్తుతించింది. 


విశేషం: ఈ కథలోని ముఖ్యాంశాలు(1) నరమేధం జరిగింది. (2) నరమేధం చేసిన రాజుకు స్వర్గమున్నూ, చేయించిన 
బుత్విజుడికి నరకమున్నూ ప్రాప్తించాయి. (3) ఆరాజు తాను స్వర్గానికి వెళ్ళుతూ కూడా స్వార్ద్టాన్ని వీడి తనమూలాన 
నరకంలో (మగ్గుతున్న బుత్విజుడిని ఉద్దరించటం. 


వ. ఇట్లు యజ్ఞపుత్తుం డైన సోమకుండు తన తపోయజ్ఞఫలంబున బుత్విజు నరకవిముక్తుంజేసి పుణ్యలోక 
గతుండయ్యె ; నిందు దొల్లి ప్రజాపతి సహస్ర వార్షికంబైన యిష్టాక్సృతంబను సత్రయాగంబుం జేసె; 


డడ శ్రీనుదాంధ్ర మహాభారతము 


నాభాగుండైన యంబరీషుం డిందు యజ్ఞంబులం జేసి పరమసిద్దికిం జనియె; నిది నహుషు యజ్ఞదేశం; 
బిందు దశపద్మ సంఖ్య ధనంబుల నాతండు సదస్యులం బూజించె; నిది సార్వభౌమ యజ్ఞన్థానం; బిది 
యయాతి యజ్ఞాయతనంబు; వాని సవనంబున కింద్రుండు వచ్చె; నిది రామహ్రదం, బిది 
నరనారాయణాశ్రమం, బిది ఫ్లక్షావతరణంబను యమునాతీర్ధం; బిందు దేవతలును బుషులును సారస్వత 
యాగంబు. జేసి; రిది దేవర్షియైన సంవర్తుచేత రక్షితం; బిందు భరతుం డనేక యాగంబులు సేసి 
సర్వలోకంబులుం జూచె; నీవు నిందు. గృతస్నానుండవై సర్వలోకంబులుం జూడు" మనిన ననుజసహితుండై 
ధర్మతనయుం డత్తీర్ధంబున స్నానంబుం జేసి రోమశున కిట్లనియె. 221 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; యజ్ఞ పుత్రుండు+ఐన= యజ్ఞంవలన కొడుకును పొందినట్టి వాడైన; సోమకుండు= 
సోమకమహారాజు; తన, తపస్‌+*యజ్ఞ ఫలంబున= తనయొక్క తపస్సు అనేటటువంటి యజ్ఞానికి సంక్రమించే ఫలితంగా; 
బుత్విజున్‌= యజ్ఞం చేయించిన పురోహితుడిని; నరక, విముక్తున్‌+*చేసి= నరకంనుండి తప్పించి; పుణ్య, లోక, గతుండు+ 
అయ్యెన్‌= _ పుణ్యలోకానికి వెళ్ళినవా డయ్యాడు; ఇందున్‌= ఇక్కడ; తొల్లి= పూర్వకాలంలో; ్రజాపతి= బ్రహ్మదేవుడు; సహస్ర, 
వార్షికంబు+ఐన= వేయి సంవత్సరాలు పట్టిన; ఇష్టాకృతంబు+అను= ఇష్టాక్సృతం అనే పేరు కల; సత్రయాగంబున్‌+చేసెన్‌= 
స్యత్రయాగాన్ని సలిపాడు; నాభాగుండు+ఐన= నాభాగవంశీయుడు అయిన; అంబరీషుండు= అంబరీషుడు; ఇందు= ఇక్కడ; 
యజ్ఞంబులన్‌+చేసి= యజ్ఞాలు చేసి; పరమ, సిద్దికిన్‌+చనియెన్‌= మిక్కిలి ఉత్కృష్టమైన గతిని పొందాడు; ఇది= ఈచోటు; 
నహుషు, యజ్ఞ దేశంబు= నహుషుడు యజ్ఞం చేసినచోటు; ఇందున్‌= ఇక్కడ; దశ, పద్మ సంఖ్య= పదిపద్మాల లెక్కగల; 
ధనంబులన్‌= నిధులతో; ఆతండు= ఆ నహుషుడు; సదస్యులన్‌= యజ్ఞంలో లోటుపాట్లు రాకుండా గమనించే పండితులను; 
పూబించెన్‌= పూజించాడు. అర్చించాడు; ఇది= ఈచోటు; సార్వభౌమ, యజ్ఞస్థానంబు= సార్వభౌముడి యజ్ఞస్టలం; ఇది= 
ఈచోటు; యయాతి,యజ్ఞ+ఆయతనంబు= యయాతి యజ్ఞం చేసిన స్థలం; వాని, సవనంబునకు= అతడి యజ్ఞానికి; 
ఇం(ద్రుండు= ఇంద్రుడు; వచ్చెన్‌= వచ్చాడు; ఇది= ఈ చోటు; రామహ్రదంబు= రామహ్రదం; ఇది= ఈ చోటు; నర, 
నారాయణ+ఆ(శమంబు= నరుడు, నారాయణుడు తపమొనర్చిన ఆ(శ్రమస్థానం; ఇది= ఈ చోటు; ప్లక్షావతరణంబు= 
ప్లక్షద్వీపం నుండి నదివెలువడ్డచోటు; అను= అనేటటువంటి; యమునా, తీర్థంబు= యమునానదికి చెందిన పుణ్యస్థలం; 
ఇందు= ఇక్కడ; దేవతలును, బుషులును= దేవతలు, మునులు కలిసి; సారస్వతయాగంబున్‌*+చేసిరి= సరస్వతికి సంబంధించిన 
యజ్ఞాన్ని చేశారు; ఇది= -ఈచోటు; దేవ, బుషి+ఐన= దేవతలకు చెందిన ముని అయిన; సంవర్తుచేత= సంవర్తుడిచేత; 
రక్షితంబు= కాపాడబడునట్టిది; ఇందు= ఇక్కడ; భరతుండు= భరతుడు అనేరాజు; అనేక, యాగంబులు+చేసి= అనేకయాగాలు 
చేసి; సర్వలోకంబులున్‌= లోకాలనన్నింటినీ; చూచెన్‌= దర్శించాడు; ఈవును= నీవుకూడా; ఇందున్‌= ఇక్కడ; కృత, 
స్నానుండవు+ఐ= స్నానంచేసి; సర్వలోకంబులున్‌ + చూడుము= అన్నిలోకాలనూ దర్శించవలసింది; అనినన్‌= అని చెప్పగా; 
అనుజ, సహితుండు+ఐ= తమ్ముళ్ళతోపాటు; ధర్మ తనయుండు= ధర్మరాజు; ఆ+తీర్థంబున= ఆనీటిలో; స్నానంబున్‌+చేసి= 
స్నానంచేసి; రోమశునకు= రోమళశ మహర్షికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా తెలిపారు. 


తాత్పర్యం: ఈ విధంగా యజ్ఞంవలన కొడుకులను పొందిన సోమకమహారాజు తన తపస్సు అనేయజ్ఞం 
యొక్కఫలంగా తన బుత్విజుడిని నరకంనుండి వెలువడచేసి పుణ్యగతిని పొందాడు. ఇక్కడ పూర్వకాలాన 
బ్రహ్మదేవుడు వేయి ఏళ్ళ గడువు కల సత్రయాగం 'ఇష్టాకృతం'” అనేదానిని చేశాడు. ఇక్కడ నాభాగుడి వంశంలో 
పుట్టిన అంబరీషుడు యజ్ఞాలు చేసి మిక్కిలి ఉత్తమగతికి వెళ్ళాడు. ఇది నహుషుడు యజ్ఞం చేసినచోటు. ఇక్కడ 
అతడు నూరు అర్చ్బుదాల ధనాన్ని యజ్ఞంలో లోటుపాట్టులేకుండా గమనించే పండితులకు దక్షిణగా ఇచ్చాడు. ఇది 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము డీడర్‌ 


సార్వభౌముడి యజ్ఞవాటిక. ఇది యయాతి యజ్ఞం చేసినస్థలం. అతడి యజ్ఞానికి దేవేంద్రుడు వచ్చాడు. ఇది 
రామహ్రదం. ఇది ప్లక్షావతరణం అనేతీర్థం. ఈ యమునా తీర్జాన దేవతలున్నూ, మునులున్నూ సరస్వతికి 
సంబంధించిన యజ్ఞాన్ని చేశారు. ఇది దేవబుషియైన సంవర్తుడిచేత కాపాడబడేటటువంటిది. ఇక్కడ భరతుడు 
చాలా యజ్ఞాలు చేసి సర్వలోకాలను దివ్యదృష్టితో చూడగలిగాడు. నీవుకూడా ఇక్కడ స్నానంచేసి ఆ లోకాలను 
అన్నిటినీ ఒకసారి దర్శించవలసింది'- అని చెప్పగా ధర్మరాజు తనతమ్ముళ్ళతోపాటు ఆ తీర్థంలో స్నానంచేసి 
రోమశుడితో ఈవిధంగా చెప్పాడు. 


విశేషం: 'పద్మ సంఖ్య అంటే పది అర్చుదాలు. అర్చుదం అంటే పదికోట్టు, కోటి అంటే నూరులక్షలు. 


శా. _ 'దేవర్షిద్యుచరాహిలోకములు నాదిత్యాశ్వినీలోకముల్‌ 
దేవాధీశ్వరు. జూచితిన్‌; మజియు నద్దేవేంద్రునొద్దన్‌ సగాం 
డీవోద్దామమహాభుజార్గళు6 గిరీటిన్‌ సవ్యసాచిన్‌ జయ 
శ్రీవిభ్రాజితుం బార్జు. జూచితి జగత్సేవ్యా! మునీంద్రోత్తమా!' 222 


ప్రతిపదార్థం: జగత్‌+సేవ్యా!= లోకంచేత సేవించతగినవాడా!; ముని+ఇంద్ర+ఉత్తమా!= బుషులలో (శ్రేష్టులైన వారిలో మంచివాడా! 
దేవ+ంబుషి ద్యు, చర+అహి, లోకములున్‌= దేవర్షులు ఉండే లోకమున్నూ, ఆకాశంలో చరించేవారు ఉండే లోకమున్నూ, 
సర్పాలు నివసించే పాతాళలోకమున్నూ; ఆదిత్య+అళ్వినీ, లోకముల్‌= సూర్యుడిలోకం, ఆశ్వినులలోకమున్నూ; దేవ+అధీశ్వరున్‌= 
దేవేంద్రుడిని; చూచితిన్‌= దర్శించాను; మజియు= ఇంకను; ఆ+దేవేంద్రు+ఒద్దన్‌= ఆ దేవేంద్రుడి దగ్గర; స, గాండీవ+ఉద్దామ, 
మహా, భుజ+అర్లళున్‌= గాండీవమనే వింటితో గూడిన గడియ(మ్రానుల వంటి గొప్ప భుజములు గలిగి గంభీరుడైఉన్న వాడిని; 
కిరీటిన్‌= కిరీటం గల అర్జునుడిని; సవ్యసాచిన్‌= కవ్వడిని; జయశ్రీ, విభ్రాజితున్‌= జయలక్ష్మితో శోభిల్లేవాడిని; పార్భున్‌= 
అర్జునుడిని; చూచితిన్‌= దర్శించాను; 


తాత్సర్యం: 'జగత్తు అంతటిచేత ఆరాధించదగినట్టివాడా!. మునులలో ్రేష్టులైన వారిలో (శ్రేష్టుడా! ఓ రోమశమహర్షీ! 
నేను దేవర్షుల లోకాన్ని చూచాను; ఆకాశగమనం కల ఖేచరుల లోకాన్ని చూడకలిగాను. సర్పలోకాన్ని దర్శించాను. 
ఇంకా దేవేంద్రుడిని చూడగలిగాను, అక్కడ దేవేంద్రుడి దగ్గర గడియ[మ్రానుల వలె పొడవైన గాండీవమనే 
ధనువును ధరించి మిగుల గంభీరంగా తేజరిల్దుతున్న కిరీటిని, జయలక్ష్మితో శోభిల్దుతున్న పార్టుడిని, కవ్వడిని 
చూచాను”. 


వ. _ అనిన రోమశుండు వెండియు ధర్మరాజున కిట్లనియె. 223 
ప్రతిపదార్థం: అనినన్‌= అనిచెప్పగా; రోమశుండు= రోమశుడు; వెండియు= మరల; ధర్మరాజునకు= ధర్మరాజుతో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 

తాత్పర్యం: ఈవిధంగా ధర్మరాజు చెప్పగా మరల రోమశుడు ధర్మరాజుతో ఇట్టా చెప్పాడు. 


క. “ఇది దక్షుమఖస్టానం; । బిదియు సరస్వతి యనంగ నిల6 బరంగు మహా 
నది; యిందు. ద్రిదశతతితో. | ద్రిదశజ్యేష్టుండు సేసె. దివిరి మఖంబుల్‌. 224 


&డ6 శ్రీనుదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: ఇది= ఈ చోటు; దక్షు= దక్షుడియొక్క; మఖస్థానంబు= యజ్ఞంచేసినచోటు; ఇది= ఇది; సరస్వతి+అనంగన్‌= 
సరస్వతి అనేపేరుమీద; ఇలన్‌+పరంగు= పుడమిపై ఒప్పేటటువంటి; మహానది= గొప్పనది; ఇందున్‌= ఈ సరస్వతి నదియొక్క 
గట్టుమీద; ్రిదశ తతితోన్‌= దేవతల సమూహంతో; త్రిదశ, జ్యేష్టుండు= దేవతలకు అ(గ్రజుడైనవాడు- బ్రహ్మదేవుడు; తివిరి= 
పూనికతో; మఖంబుల్‌= యజ్ఞాలు; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: ఇది దక్షుడు యజ్ఞం చేసిన స్టలం. ఇది భూలోకంలో సరస్వతి అనేపేరు కల గొప్పనది. ఈ సరస్వతీ 
నదీతీరాన వేల్పులలో మొదటపుట్టిన బ్రహ్మదేవుడు యజ్ఞాలు చేశాడు. 


వ. ఇది పంచయోజన ప్రమాణంబైన ప్రజాపతియజ్ఞవేది; ఇందు దేహత్యాగంబు సేసి మర్త్యు లమర్శ్యత్వంబుం 
బొందుదురు; తొల్లి సరస్వతి నిషధదేశంబున భూమి సొచ్చి యిచ్చమసోద్దేదంబునందు. గానంబడియె; నిది 
సెంధుతీర్ధం; బిందు లోపాముద్ర నగస్తుుండు ప్రతిగ్రహించె. 225 


ప్రతిపదార్థం: ఇది= ఈచోటు; పంచ, యోజన, ప్రమాణంబు+ఐన= అయిదు ఆమడల నిడివి కల; ప్రజాపతి, యజ్ఞ వేది= 
(బ్రహ్మదేవుడు యజ్ఞం చేసిన అరుగు; ఇందు= ఇక్కడ; దేహ, త్యాగంబు+చేసి= శరీరాన్ని విడిచి; మర్షులు= మానవులు- 
మరణశీలురైనవారు; న+మర్త్యత్వంబున్‌= చావులేని దైవభావాన్ని; పొందుదురు= సంపాదిస్తారు; తొల్లి= పూర్వకాలాన; సరస్వతి= 
సరస్వతీనది; నిషధ, దేశంబున= నిషధదేశంలో; భూమి+చొచ్చి= భూమిలోకి చొరబడి; ఈ+చమసోద్చేదంబునందున్‌= -ఈ 
చమసోద్భేదం అనే తీర్ణంలో; కానంబడియె= కనిపించింది; ఇది= ఈ స్థలం; సింధు, తీర్థంబు= సింధుతీర్థం అనేపేరు 
కలిగింది; ఇందు= ఇక్కడ; అగస్తుండు= అగస్త్య మహాముని; లోపాముద్రన్‌= లోపాముద్ర అనే తన ధర్మపల్నిని; (ప్రతి[గ్రహించెన్‌= 
పాణిగ్రహణం చేశాడు. 


తాత్పర్యం: ఇది అయిదు ఆమడల మేర నిడివి కలిగిన వేదిక. దీనిపై పూర్వం (బ్రహ్మదేవుడు యజ్ఞాన్ని చేశాడు. 
ఇక్కడ శరీరాన్ని విడిచిన మనుష్యులు దేవతాభావాన్ని పొందగలరు. పూర్వకాలాన సరస్వతీనది నిషధదేశంలో 
భూమిలోపలికి అంతర్జానమై మళ్ళీ ఈ 'చమసోద్చేదం' అనేతీర్థంలో బయటపడింది. ఇది సింధుతీర్థం. ఇక్కడే 
అగస్త్యమహర్షి లోపాము[ద్రను తన ధర్మపల్నిగా స్వీకరించాడు. 


విశేషం: 'చమసం'” - అంటే మోదుగువంటి కర్రతో చతుర(స్రాకారంగా చేయబడిన యజ్ఞపు ఉపకరణం. బ్రహ్మదేవుడు యజ్ఞం 
చేసిన చోటగల విశాలమైన అటువంటి యజ్ఞపా(త్రను భేదించుకొని సరస్వతీ నది వెలువడింది. అందువలన అచ్చటి 
పుణ్యతీర్జానికి “చమసోద్చేద' మనే పేరు ఏర్పడింది. 


తే. ఇదియు విష్ణుపదంబు; దా నిది విపాశ; । యిదియు. గాశ్మీరమండలం; బిది వితస్త; 
మిదియు మానసద్వార; మిం దిందువంశ! । పరశురాముండు మును హంసపథము.. జేసె. 226 


ప్రతిపదార్థం: ఇదియు= ఈచోటు; విష్ణుపదంబు= విష్ణుపదం అనే పుణ్యతీర్థం; తాన్‌+ఇది, విపాశ= తాను ఇది విపాశ అనే 
పుణ్య నది; ఇదియున్‌= ఈక్షేత్రం; కాళ్మీరు మండలంబు= కాశ్మీరదేశం; ఇది=ఇది; వితస్తము= వితస్తం అనే పవిత్ర నది; 
ఇదియు= ఇదియున్నూ; మానస, ద్వ్యారము= మానస సరస్సు యొక్క ద్వారం; ఇందు= ఇక్కడ; ఇందువంశ!= చంద్రవంశానికి 
చెందినవాడా, ఓధర్మరాజా!; పరశురాముండు= పరశురాముడు; మును= తొల్లి; హంసపథమున్‌= హంసపథం అనే క్షేత్రాన్ని; 
చేసెన్‌= నిర్మించాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము డ్వర్ష7 


తాత్పర్యం: చం(ద్రవంశానికి చెందినటువంటి ధర్మరాజా! ఈ పుణ్యతీర్జ్థానికి విష్ణుపదం అని పేరు. ఈ పుణ్యనదికి 
విపాశ అని పేరు. ఇది కాశ్మీర మండలం. ఈ నదికి వితస్తం అని పేరు. ఈక్షేత్రానికి మానసద్వారం అనిపేరు. 
దీనిని పూర్వం పరశురాముడు హంసపథంగా నిర్మించాడు. 


విశేషం: ప్రతిపుణ్యక్షేత్రానికి, తీర్జానికి ఏదోఒక విశిష్టత చెప్పబడింది. వాటిలో ఒకటి విష్ణుపదం. భారతంలో అభివర్షితాలైన 

పుణ్యక్షేత్రాలను; తీర్చాలను అన్నిటినీ నేడు గుర్తించటం కష్టం. ఆరణ్యపర్వంలోని రెండో ఆశ్వాసంలో కొన్ని పుణ్యక్షేత్రాల, 

తీర్చాల వర్షన ఉన్నది. మూడో ఆశ్వాసంలోకూడా అటువంటి వర్లన ఉన్నది. అక్కడక్కడా పునరుక్తి లేకపోలేదు. రెండో 
యఖ లం లా జి 

ఆశ్వాసంలో నారదమహర్షి ధర్మరాజుకు చెప్పిన పుణ్యక్షేత్రాల, తీర్చాల అభివర్షన ఉన్నది. మూడో ఆశ్వాసంలో ధర్మరాజాదులు 

దర్శించిన పుణ్యక్షేత్రాల, తీర్చాలవర్షనం ఉన్నది. విమ్ణపదం అంటే బహుశా విముక్తి కల్పించే తీర్థంగా ఏర్పడిఉంటుంది. 

మానససరోవరం యొక్క ద్యారం మానసద్వారం. ఇక్కడి కొండలోనే పరశు రాముడు ఈ ఆశ్రమాన్ని నిర్మించాడు. ఆ 


ఆశ్రమం పేరు 'హంసపథంి. 
శిబి యను రాజర్షిచరిత్రంబు రోముశుండు ధర్మరాజునకు జెప్పుట (సం. 3-130-15) 


వ. ఇక్కొలనం జైత్రమాసంబునందు మహామునులచేతం బూజితుండై యుమాసహితుం డీశ్వరుండు వారికిం 
బ్రత్యక్షంబగుటయు నరుంధతీ సహితుండై వసిష్టుం డిందుల వసియించిె; నిది భృగుతుంగం బను పర్వతం; 
బిందు నుశీనరపతి శిబియను వాండు దొల్లి యజ్ఞంబు సేయుచున్న నింద్రాగ్నులు వాని మహాగుణంబు 
లెబుంగవేండి యింద్రుండు శ్యేనం బైన, నగ్ని కపోతంబై శ్యనభయంబునం బఅతెంచి శిబిమజువు సొచ్చిన 
దాని నెగిచికొని వచ్చి శ్యేనంబు శిబి కిట్లనియె. 227 


ప్రతిపదార్థం: ఈ+కొలనన్‌= మానసమనే ఈసరస్సులో; చైత్ర, మాసంబునందు= చైత్రమాసంలో; మహామునులచేతన్‌= 
గొప్పబుషులచేత; పూజితుండు+ఐ= ఆరాధించబడ్డవాడైై; ఉమాసహితుండు+-ఈశ్వరుండు= పార్వతీదేవితో కూడిన పరమశివుడు; 
వారికిన్‌= ఈ బుషులకు; ప్రత్యక్షంబు+అగుటయున్‌= కన్పించటమున్నూ; అరుంధతీ, సహితుండు+ఐ= తన ధర్మపత్ని 
అయిన అరుంధతితోపాటు; వసిష్టుండు= వసిష్టమహర్షి ఇందుల= ఇక్కడ; వసియించెన్‌= నివసించాడు; ఇది= ఈక్షేత్రం; 
భృగుతుంగంబు+అను పర్వతంబు= భృగుతుంగ మనే పేరు కల కొండ; ఇందున్‌= ఇక్కడ; ఉశీనరపతి= ఉశీనర 
దేశమునకు రాజు అయిన; శిబి+అనువాండు= శిబి అనేవాడు; తొల్లి= పూర్వకాలాన; యజ్ఞంబు+చేయుచున్నన్‌= యజ్ఞం 
చేస్తుండగా; ఇంద్ర+అగ్నులు= ఇంద్రుడు, అన్నియున్నూ; వాని= అతడియొక్క; మహాగుణంబులు= గొప్పలక్షణాలు; ఎణుంగ, 
వేండి= తెలిసికొనటానికి సంకల్పించిన వారై; ఇంద్రుండు= ఇంద్రుడు; శ్యేనంబు+ఐన= డేగ కాగా? అగ్ని= అగ్నిహోత్రుడు; 
కపోతంబు+ఐ= పావురంగా మారి; శ్యేన, భయంబునన్‌= డేగవలని భీతిచేత; పజతెంచి= పారిపోయి వచ్చి; శిబి= శిబియొక్క; 
మణువు+చొచ్చినన్‌= శరణును ఆశ్రయించగా; దానిన్‌= ఆపావురాన్ని; ఎగిచికొని, వచ్చి= వెంబడించి వచ్చి; శ్యేనంబు= డేగ; 
శిబికి= శిబితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నది. 


తాత్పర్యం: ఈ మానస సరోవరమందు చైత్రమాసంలో మహర్షులచేత ఆరాధించబడి, పార్వతీదేవితో కూడి 
పరమేశ్వరుడు వారికి దర్శనాన్ని అనుగ్రహించాడు. అందువలన ఇక్కడ అరుంధతీదేవితోపాటు వసిషస్టమహర్షి 
నివసించాడు. ఇది భృగుతుంగ పర్వత శిఖరం. ఇక్కడ ఉశీనరపతి శిబిచక్రవర్తి పూర్వకాలంలో యజ్ఞం చేశాడు. 
అప్పుడు ఆ మహానుభావుడి గుణగణాలు పరీక్షించతలచారు ఇం(ద్రాగ్నులు. ఇంద్రుడు డేగరూపం ధరించాడు. అన్ని 


డర శ్రీనుదాంధ్ర మహాభారతము 


పావురంగా మారాడు.డేగవలని భీతితో పావురం పరుగెత్తుకొనివచ్చి శిబిచక్రవర్తిని శరణు వేడింది. డేగ పావురాన్ని 
వెంటాడుతూ వచ్చి శిబితో ఇట్టా పలికింది. 
ఆ. _ 'నిన్ను సత్యధర్శ్మనిర్మలుంగా విందు; । నట్టి నీకు. బాడియయ్య యిప్పు 

డతిబుభుక్షితుండనై యున్న నాకు నా । హారవిఘ్న మిట్టు లాచరింప? 228 


ప్రతిపదార్థం: నిన్ను= ఓ శిబిచక్రవర్తీ నిన్ను; సత్య, ధర్మ, నిర్మలున్‌+కాన్‌= సత్యాన్ని, ధర్మాన్ని అనుష్టించడం వలన కళంకం 
లేనటువంటి వాడినిగా; విందున్‌= వింటుంటాను; అట్టి, నీకున్‌= అటువంటి కీర్తికల నీకు; ఇప్పుడు= ఇప్పుడు; అతి 
బుభుక్షితుండను+ఐ+ఉన్న= మిక్కిలి ఆకలితో అల్జ్టాడుతున్న; నాకున్‌= నాకు; ఆహార, విఘ్నము= తిండికి ఆటంకం; 
ఇట్టులు= ఈ విధంగా; ఆచరింప= ఆచరించటం, (వర్తిలచేయటం); పాడి+అయ్య?= న్యాయమా? 


తాత్పర్యం: “అయ్యా! శిబిచక్రవర్తి! నీవు సత్యాన్ని, ధర్మాన్ని ఆచరించటం చేత నిష్కళంకమైన వాడివని వినిఉన్నాను. 
ఇప్పుడు నేను మిక్కిలి ఆకలితో ఉండగా నాకు ఆహారవిఘ్నం చేయటం నీకు న్యాయమా? 


వ. సర్వభూతంబులు నాహారంబున జీవించి వర్దిల్లు; నిది నాకు భక్ష్యంబు గానినాండు బుభుక్షావేదనం జేసి 
ప్రాణ వియోగం బగు; నట్లయిన నా పుత్తులు భార్యయు జీవింపనేర; రొక్కకపోతంబు రక్షించి పెక్కు జీవులకు 
మ్‌ ణ్‌గి క్‌! ఆ 
హింస సేయుట ధర్మవిరోధంబు. 229 


ప్రతిపదార్థం: సర్వభూతంబులున్‌= అన్ని పప్రాణులున్నూ; ఆహారంబునన్‌= తిండివలన; జీవించి= (బ్రతికి; వర్టిల్దున్‌= 
వృద్దిచెందుతాయి; ఇది= ఈ పావురం; నాకున్‌= నాకు; భక్ష్యంబు+కానినాండు= ఆహారం కాకపోయినట్ట్రైతే; బుభుక్షా, 
వేదనన్‌+చేసి= ఆకలిబాధచేత; ప్రాణ, వియోగంబు+అగున్‌= (ప్రాణాలు పోగలవు; అట్టు+అయిన= ఆవిధంగా జరిగితే; నా, 
పుత్రులు= నా బిడ్డలు; భార్యయు= భార్యయున్నూ; జీవింపనేరరు= జీవించలేరు; ఒక్క, కపోతంబు= ఒక పావురాన్ని; రక్షించి= 
కాపాడి; పెక్కు, జీవులకున్‌= అనేక ప్రాణులను; హింస+చేయుట= హింసించటం, (బాధ కలిగించటం); ధర్మవిరోధంబు= 
ధర్మానికి వ్యతిరేకం. 


తాత్పర్యం: సకలప్రాణులు ఆహారం మూలంగానే (బ్రతికి పెంపొందుతాయి. ఈ పావురం నాకు ఆహారం 
కానినాడు నాప్రాణాలు నిలువవు. అట్లా జరిగితే నా సంతానం, నాభార్య (బ్రతుకలేరు. ఒక్క పావురాన్ని నీవు కాపాడి 
ఇన్ని ప్రాణులను హింసించటం ధర్మానికి వ్యతిరేకం కదా! 


క. ధర్మజ్డు లైన పురుషులు । ధర్మువునకు బాధ సేయు ధర్మువునైనన్‌ 

ధర్మముగా మది దలంపరు; । ధర్మువు సర్వంబునకు హితంబుగ వలయున్‌. 230 
ప్రతిపదార్థం: ధర్మజ్ఞులు+ఐన పురుషులు= ధర్మాన్ని తెలిసినటువంటివారు; ధర్మువునకు= ధర్మానికి; బాధ+చేయు= 
ఉపహతి కల్పించే- అంటే హాని కలిగించే; ధర్మువును+ఐనన్‌= ధర్మాన్నిసైతం; ధర్మముగా= ధర్మమైనదిగా; మదిన్‌= 
మనస్సులో; తలయరు= ఎంచరు; ధర్మువు= ధర్మం అనేది; సర్వంబునకు= సమస్తమైన వాటికీ; హితంబుగ= మేలు 
చేకూర్చేదిగా; వలయున్‌= ఉండాలి. 


తాత్పర్యం: ధర్మస్వరూపాన్ని ఎరిగిన జ్ఞానులు ధర్మానికి కీడు కలిగించే ధర్మాన్నైనా, ధర్మంగా మనస్సులో 
భావించరు. అచ్చమైన ధర్మం, జగత్తు కంతటికీ మేలు చేకూర్చాలి. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము డృర్షం 


విశేషం: మహాభారతం పంచమవేదం. మహాభారతంలో చాలాచోట్ల ధర్మంపై చర్చలు కొనసాగాయి. ధర్మస్వరూప నిరూపణకు, 
ధర్మసూక్ష్మ వివరణకు మహాభారతంలో పేర్కొనదగినవి, ముఖ్యమైనవి రెండు ఉపాఖ్యానాలు ఉన్నాయి. (1) ధర్మవ్యాధోపాఖ్యానం 
(2) శిబి గాథ. 'అహింసా పరమో ధర్మః అన్న అహింసా నిర్వచనంలో ధర్మసూక్ష్మాన్ని అరయవలసి ఉన్నది. బౌద్ధమతానికి 
“అహింసా పరమో ధర్మః అన్నది జీవనాడి. పరోపకారార్థం తమ శరీరాలను అర్పించి 'పరోపకారార్థ మిదం శరీరమ్‌” అన్న 
వాక్యానికి జీవదుదాహరణాలు బౌద్ధవాజ్బయం ప్రపంచించిన బోధిసత్వులు, శిబి, జీమూత వాహనుడు మొదలైన మహనీయులు. 
ఈ పద్యం ధర్మసూక్ష్మానికి జీవనాడి విశ్వశ్రేయం అని ప్రతిపాదిస్తున్నది. ఏది ధర్మం? రెండు ధర్మాలు వి(ప్రతిపన్నాలైనవి 
ఉన్నట్రెతే పరమధర్మ మేది? ఇక్కడ డేగ ఈ'్రశ్ననే శిబికి వేసింది. పావురాన్ని కాపాడటం ధర్మంగా నీవు భావిస్తే నా ఆహారం 
మాట ఏమవుతుంది? అని శిబిని డేగ సూటిగా అడిగింది. 'ఒక ధర్మానికి హాని కలిగించే మరొక ధర్మం విశ్శజనీనం కాలేదు. 
అది ఆభాస ధర్మమే కాని పరమధర్మం కాదు' అని ఈపద్యంలో డేగ ప్రతిపాదించింది. అంతేకాక - ఈ పద్యంతోపాటు 
తరువాతి గద్యాన్నికూడ అనుసంధించాల్సిఉంది ఈ ధర్మసూక్ష్మచర్చలో. 


న. _ ఇక్కపోతంబు నాకు వేదవిహితంబైన యాహారంబు; 'శ్యనాః కపోతాన్‌ ఖాదయన్ని యను వేదవచనంబు 
గలదు గావున దీని నాకు నాహారంబుగా ని” మృనిన దానికి శిబి యిట్లనియె. 231 


ప్రతిపదార్థం: ఈ+కపోతంబు= ఈ పావురం; నాకున్‌= నాకు; వేద, విహితంబు+ఐన+ఆహారంబు= వేదాలచేత నిర్దేశించబడిన 
ఆహారం; శ్యేనాః= డేగలు; కపోతాన్‌= పావురాలను; ఖాదయన్తి= తింటాయి; అను= అనే; వేద వచనంబు= వేదవాక్యం; 
కలదు= ఉన్నది; కావున= కాబట్టి; దీని= ఈ పావురాన్ని; నాకున్‌= నాకు; ఆహారంబుగాన్‌= ఆహారంగా; ఇమ్ము= ఇవ్వవలసింది; 
అనిన= అని చెప్పగా; దానికి= ఆ డేగకు; శిబి= శిబి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా తెలిపాడు. 


తాత్పర్యం: ఈపావురం నాకు వేదాలచేత విధించబడిన ఆహారం. డేగలు పావురాలను భక్షిస్తాయి- అనే వేదవాక్యం 
ఉన్నదికదా! కాబట్టి ఈ పావురాన్ని నాకు ఆహారంగా నీవు వదలాలి”- అని డేగ పలుకగా దానికి శిబి ఈవిధంగా 
బదులు పలికాడు. 


విశేషం: డేగలకు పావురాలు ప్రకృతిసిద్దాలైన ఆహారంకదా. ఇక “అహింసా పరమో ధర్మః అన్నది ఎట్టా చెల్టుతుంది? 
ఇంద్రుడు, అన్ని గొప్ప పరీక్షనే తెచ్చిపెట్టారు. పంచమవేదం ఈ పరీక్షకు ఎటువంటి పరిష్కారం చూపించింది? 
తే. 'ప్రాణభయమున వచ్చి యిప్పక్షి నన్ను। నాశ్రయించె; నాశ్రితు నెట్టి యధము. డయిన 

విడువ€ డనినను నే నెట్లు విడుతు దీని? । నాశ్రితత్యాగ మిది ధర్ము వగునె? చెపుమ. 232 


ప్రతిపదార్థం: 'ప్రాణభయమున= 'ప్రాణాలవలని (ప్రాణాలు పోతాయి) అనే భయంచేత; వచ్చి= వచ్చి; -ఈశ+పక్షి= ఈపులుగు; 
నన్నున్‌= నన్ను; ఆ(శ్రయించెన్‌= రక్షించే ఆధారంగా గైకొన్నది; ఆశితున్‌= తన రక్షణను వేడి ఉన్నవాడిని; ఎట్టి+ 
అధముండు+అయినన్‌= ఎంతటి నీచుడయినా; విడువడు= విడువడు; అనినను= అన్నాకూడ, అన్ననూ, ఏను= నేను; ఎట్టు= 
ఎట్టా, ఏవిధంగా; దీనిన్‌= ఈపక్షిని; విడుతు= విడవగలను; ఆశ్రిత, త్యాగము= ఆ(శ్రయించినవారిని విడిచిపెట్టటం; ఇది= 
ఇది; ధర్మువు+అగునె?= ధర్మం కాగలదా? చెపుము+అ= చెప్పవలసింది. 


తాత్పర్యం: “ఈపావురం ప్రాణభయంతో వచ్చి నన్ను ఆశ్రయించింది. ఆశయించినవారిని ఎటువంటి నీచుడైనా 
విడువలేడు కదా! ఇక నేను ఎట్లా నన్ను ఆశ్రయించిన పావురాన్ని విడిచిపెట్టగలను? ఆశ్రితులను విడవటం ధర్మం 
కాగలదా? నీవే చెప్పుము. 


&50 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. _ నీవు పక్షివయ్యును ధర్మ మెజింగినట్లు పలికితి; శరణాగత పరిత్యాగంబుకంటె మిక్కిలి యధర్మం బొం దెద్ది? 
నీయాంకలి దీననకాని యొంట నుపశమింపదే? నీయత్నం బాహారార్థంబేని యిప్పు డిన్వనంబున మృగ 
మహిషవరాహఖగ మాంసంబులు దీనికంటె మిక్కిలిగా. బెట్టెద; నిక్కపోతంబువలని యాగ్రహం బుడుగుము; 
దీని నే నెట్లును విడువ ననిన శ్యేనం బిట్లనియె. 233 


ప్రతిపదార్థం: నీవు=నీవు (ఓ డేగా); పక్షివిశఅయ్యును= పక్షివి అయినప్పటికిన్నీ: ధర్మము+ఎజింగినట్టు= ధర్మం తెలిసినట్టుగా; 
పలికితి(వి= మాట్టాడావు; శరణ+ఆగత, పరిత్యాగంబుకంటె= శరణానికై - అంటే కాపాడుమని అర్థిస్తూ - వచ్చినవారిని 
విడనాడటం కంటె; మిక్కిలి+అధర్మంబు= అధికమైన అధర్మం; ఒండు+ఎద్ది= వేరొకటి= ఏది ఉన్నది?; నీ+ఆకలి= నీ 
బుభుక్ష దీననకాని= ఈ పావురాన్ని భక్షించటంవలనకాని; ఒంటన్‌= వేరొక మార్గాన; ఉపశమింపదే?= ఉడుగదా?; నీ 
యత్నంబు= నీపూనిక; ఆహార+అర్జంబు+ఏని= తిండికోసమే అయినట్టెతే; ఇప్పుడు= ఇపుడు; ఈ+వనంబునన్‌= ఈ 
వనంలో; మృగ, మహిష్క వరాహ, ఖగ, మాంసంబులు= లేళ్ళ్చయొక్క, దున్నలయొక్క, పందులయొక్క మాంసాలు; దీనికంటె= 
ఈ పావురంకంటె; మిక్కిలిగాన్‌= అధికంగా; పెట్టెదన్‌= సమకూరుస్తాను; ఈ+కపోతంబు వలని+ఆగ్రహంబు= ఈ 
పావురంమీద నీకు గల కోపాన్ని; ఉడుగుము= మానుకొమ్ము; దీనిన్‌= ఈ పావురాన్ని; ఏను+ఎట్టును, విడువను= నేను 
ఏరీతిగానైనా విడువలేను; అనినన్‌= అని చెప్పగా; శ్యేనంబు= డేగ; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పింది. 


తాత్సర్యం: నీవు పక్షివి అయినాకూడా ధర్మం తెలిసినట్టుగా మాట్లాడుతున్నావు. ఆశ్రయం కోరి వచ్చిన వారిని 
విడువటం కన్నా అధికమైన అధర్మం ఉన్నదా? నీ ఆకలి ఈ పావురాన్ని తింటేకాని తీరదా? నీ ప్రయత్నం కేవలం 
నీ పొట్టపోసుకొని ఆకలి తీర్చుకొనటానికే అయితే ఇప్పుడు ఈ అడవిలో ఎన్ని జంతువులు లేవు? లేళ్ళు, దున్నలు, 
పందులు, పక్షులు, వీటి మాంసాలను ఈ పక్షికంటె అధికంగా నీకు సమకూర్చగలను. ఈ పావురంమీద ఆ(గ్రహాన్ని 
విడిచిపెట్టుము. నేను ఎట్టా అయినా కూడా, ఈ పక్షిని విడవను సుమా!”- అని శిబి పలుకగా, డేగ అతడితో ఇట్టా 
బదులు పలికింది. 


ఆ. _ 'నాకు విహితభక్షణం బిది; యిప్పక్షి-। బూని కావ నీకు బుద్దియేని 

యవనినాథ! దీనియంత నీ మాంసంబు । దూంచి నాకు బెట్టు తొలంగ కిపుడ.” 234 
ప్రతిపదార్థం: ఇది, నాకు, విహిత, భక్షణంబు= ఈ పక్షి నాకు ప్రకృతిచేత నిక్షీతమైన ఆహారం; ఈ+పక్షిన్‌= ఈ పిట్టను; 
పూని కడగి; కావ= రక్షించాలని; నీకు, బుద్ది+ఏని= నీకు ఆలోచన కలిగినటైైతే; అవనినాథ!= పుడమికి భర్తవైన ఓరాజా!; 


దీని+అంత= దీనితో సరితూగే; నీ మాంసంబు= నీ శరీరంలోని మాంసం; తూంచి= సరితూచి; నాకున్‌= నాకు; తొలంగక= 
మానక; ఇపుడు+అ= ఇప్పుడే; పెట్టు= సమకూర్చుము. 


తాత్పర్యం: 'ఓ మహారాజా! ఈ పావురం నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం. ఈ పక్షిని రక్షించాలనే 
అభిప్రాయం నీకు కలిగినటైతే దీని బరువుతో సరిసమానమైన తూకం కల నీ శరీరమాంసం ఇపుడు వెనుదీయక 
నాకు ఇమ్ము. 


చ. అనిన 'ననుగ్రహించితి మహావిహగోత్తమ!? యంచు సంతసం 
బున శిబి తత్‌క్షణంబ యసిపుత్రిక నాత్మశరీరకర్తనం 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము శీర51 


బనఘుండు సేసిచేసి తన యంగమునం గల మాంసమెల్లం బె 

ట్లినను గపోతభాగమ కడిందిగ డిందుచు నుండె నత్తులన్‌. 235 
ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అను[గ్రహించితి= దయచూపినావు; మహత్‌+విహగ+ఉత్తమ!= గొప్పపక్షులలో ్రేస్టమైనదానా! 
ఓ డేగా! అంచు= అని అంటూ; అనఘుండు= పాప రహితుడు; శిబి= శిబి చక్రవర్తి సంతసంబున= సంతోషంతో; 
తద్‌+క్షణంబు+అ= ఆ క్షణమే; అసి పుత్రికన్‌= చిరుకత్తితో; ఆత్మ శరీర, కర్తనంబు, చేసి, చేసి= తన శరీరాన్ని కోసి కోసి; 
తన+అంగమునన్‌= తన దేహంలో; కల= ఉన్న; మాంసము+ఎల్లన్‌= మాంసమంతటినీ; పెట్టినను= సమర్పించిననూ; 
ఆ+తులన్‌= ఆ త్రాసులో; కపోత భాగము+అ= పావురం ఉన్న పక్షమే; కడిందిగ= మిక్కిలిగా; డిందుచున్‌+ఉండెన్‌= 
దిగిపోతూ ఉన్నది. 


తాత్పర్యం: అని డేగ పలుకగా సంతోషించి శిబిచక్రవర్తి “పక్షులలో కెల్ల నీవు ఉత్తమపక్షివి. నీవు నా పై దయచూపావు” 
అని చెప్పి తతక్షణమే చిరుకత్తితో తన శరీరంలోని మాంసాన్ని కోసి తరాజుతో తూకం వేయసాగాడు. కాని, అతడి 
దేహంలోని మాంసం అంతా సమర్పించినాకూడా, ఆ తులాభారంలో పావురం ఉన్నభాగమే క్రిందికి దిగుతున్నది. 


క. దానికి నచ్చెరువడి ధర । ణీనాథుండు తనువునందు నెత్తురు దొరుంగం 
దాన తుల యొక్కె నంతన్‌ । వాని గుణోన్నతికి మెచ్చి వాసవదహనుల్‌. 236 


ప్రతిపదార్థం: దానికిన్‌= తనశరీరంలోని మాంసాన్ని ఎంత కోసివేసినా ఆపావురం బరువుతో సరితూగకపోవటానికి; ధరణీ 
నాథుండు= భూభర్త అయిన శిబి; అచ్చెరువు+పడి= ఆశ్చర్యపడి; తనువునందు= దేహమందు; నెత్తురు+తొరుంగన్‌= రక్తం 
కారగా; తాను+అ= తానే; తుల+ఎక్కెన్‌= (త్రాసులోకి ఎక్కాడు; అంతన్‌= అంతట; వాసవ, దహనుల్‌= ఇంద్రుడున్నూ, 
అన్నియున్నూ; వాని, గుణ+ఉన్నతికి= ఆ శిబిచక్రవర్తి గొప్పగుణాలకు; మెచ్చి; 


తాత్సర్యం: తన శరీరంలోని మాంసం ఎంతకోసి తులలో వేసినప్పటికీ, ఆ పావురంబరువుకు సరితూగక పోవటంచేత 
ఆశ్చర్యపడి శిబిచక్రవర్తి తానే తక్కెడలో ఎక్కాడు. అతడి ఆత్మార్పణపూర్వకమైన త్యాగానికి, గొప్పగుణానికి 
ఇంద్రుడు, అన్నిహోత్రుడు అభినందించి. 


వ. _ శ్యేనకపోత రూపంబులు విడిచి నిజరూపంబుల. జూపి 'నీ ధైర్య శౌర్యాది గుణంబు లనన్యసాధారణంబులు 
గావున నీకీర్తి నిత్యంబై శబ్ద బ్రహ్మంబు గలయంత కాలంబును వర్తిల్లుచు నుండెడు' మని శిబికి వరం బిచ్చి 
యింద్రాగ్నులు చని; రిది యమ్మహాపురుషు పుణ్యస్ట్థానంబు; మఖజియు ననవరత ఫలవ్ఫక్షంబులు గల యిది 
యౌద్దాలకియైన శ్వేతకేతు తపోవనం; బిందు సరస్వతి మనుష్య స్తీరూపధారిణియై శ్వేతకేతుని సేవించె; 
మాతుల భాగినేయులైన యష్టావక్రశ్వేతకేతు లిందు యుగ్రతపంబుయేసి' రనిన 'నం దష్టావక్రు మాహాత్మ్యంబు 
విన వలతు' నని యడిగిన, యుధిష్టిరునకు రోమశుం డిట్లనియెం; 'దొల్లి యేకపాదుం డనుమునివరుండు 
తనవిద్యావిభవంబున సుజాత యను దాని వివాహంబై వనంబున ఘోరతపంబు చేయుచు ననవరతంబును 
శిష్యుల వేదంబులు చదివించుచున్నం బెద్దకాలంబునకు సుజాత గర్జిణియైనం దద్గర్ధంబున నున్న యర్ధకుం 
డొక్కనాండు తండ్రి కిట్లనియె. 237 


52 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: శ్యేన, కపోత, రూపంబులు= డేగ, పావురాలయొక్క ఆకారాలు; విడిచి= వదలి; నిజ, రూపంబులన్‌+చూపి= 
తమ అసలు ఆకారాలను ప్రదర్శించి; నీ థైర్య, శౌర్య+ఆదిగుణంబులు= నీయొక్క తెగువ, పరాక్రమం మొదలైన 
గొప్పలక్షణాలు; అనన్య సాధారణంబులు= ఇతరులలో ఉన్నట్టివి కావు; కావునన్‌= కాబట్టి; నీ, కీర్తి= నీక్తీర్తి శబ్ద, (బ్రహ్మంబు, 
కల+అంతకాలంబును= శబ్దబ్రహ్మం ఉండేటంతకాలమున్నూ; వర్తిల్లుచున్‌+ఉండెడు+అని= వ్యాపించి ఉంటుంది అని; 
వరంబు+ఇచ్చి= వరాన్ని అను[గ్రహించి; ఇంద్ర+అగ్నులు= ఇం[ద్రుడున్నూ, అన్నియున్నూ; చనిరి= వెళ్ళారు; ఇది= ఈ స్థం; 
ఆ+మహాపురుషు= ఆ మహానుభావుడియొక్క; పుణ్య, న్ధానంబు= పుణ్యక్షేత్రం; మజియు= ఇంకనూ; అనవరత, ఫల, 
వృక్షంబులు కల= ఎల్లప్పుడు కాస్తున్న పండ్డు చెట్టున్న; ఇది= ఈ స్థలం; జాద్దాలకి+ఐన= ఉద్దాలక సుతుడైన; శ్వేతకేతు, 
తపస్‌+వనంబు= శ్వేతకేతుడు తపస్సు చేసిన వనం; ఇందు= ఇక్కడ; సరస్వతి= సరస్వతి; మనుష్య, ప్రీ రూపధారిణి+ఐ= 
మానవస్తీ రూపం ధరించి; శ్వేతకేతుని, సేవించె= శ్వేతకేతు మహర్షికి పరిచర్య చేసింది; మాతుల భాగినేయులు+ఐన= 
మేనమామ చెల్లెలి కొడుకులు అయిన, (మేనమామ, మేనల్టుండ్రయిన); అష్టావక్ర శ్వేతకేతులు= అష్టావ(క్రుడున్నూ, 
శ్చేతకేతుడున్నూ; ఇందు+అ= ఇక్కడే; ఉ(గ్ర, తపంబున్‌+చేసిరి= ఘోరమైన తపస్సును చేశారు; అనినన్‌= అని చెప్పగా; 
అందు= అందులో; అష్ట్రావక్రు మాహాత్యంబు= అపష్టావక్రుడి మహిమను; విన వలతున్‌= ఆలకించ గోరుతున్నాను; అని= 
అంటూ; అడిగిన= కోరగా; యుధిష్టిరునకున్‌= ధర్మరాజుకు; రోమశుండు= రోమశుడు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా 
చెప్పాడు; తొల్లి= పూర్వకాలాన; ఏకపాదుండు= ఏకపాదుడు అనే పేరు కలిగిన; మునివరుండు= బుషిశ్రేష్టుడు; తన, విద్యా, 
విభవంబున= తన చదువుయొక్క గొప్పతనంచేత; సుజాత+అనుదాని= సుజాత అనేపేరు కల వధువును; వివాహంబు+ఐ= 
పెళ్ళాడి; వనంబున= అడవిలో; ఘోర, తపంబు చేయుచున్‌= కఠోరమైన తపస్సుచేస్తూ: అనవరతంబును= ఎల్లప్పుడున్నూ; 
శిష్యులన్‌= తనదగ్గర చదువుకొనే విద్యార్థులచేత; వేదంబులు, చదివించుచున్నన్‌= వేదాలను వల్లెవేయిస్తుండగా; పెద్దకాలంబునకున్‌= 
చాలాకాలానికి; సుజాత= సుజాత; గర్భిణి+ఐనన్‌= కడుపుతో ఉండగా; తద్‌+గర్భంబునన్‌= ఆమె కడుపులో; ఉన్న= 
ఉన్నటువంటి; అర్భకుండు= శిశువు; ఒక్కనాండు= ఒక్కరోజు; తండ్రికి= తండ్రికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: డేగ, పావురం తమరూపాలు వదలివేశాయి. అప్పుడు ఇంద్రుడు అన్నిహోత్రుడు నిజరూపాలతో 
ప్రత్యక్షమై శిబిచక్రవర్తితో 'మహానుభావా! నీత్యాగం, ధైర్యం, శౌర్యం మొదలైన గుణాలు మరి ఎవ్వరిలో కనిపించవు. 
నీక్తీర్తి మానవులు శబ్దబ్రహ్మాన్ని ఉపాసిస్తుండేంతవరకు విలసిల్హుతుంటుంది' అని అతడిని అభినందించి, వరమిచ్చి 
అతడిని వీడుకొలిపి వెళ్ళిపోయారు. ఇది ఆ మహాపురుషుడి క్షేత్రం. ఎప్పుడూ పండ్లతో శోభిల్లే ఈతోట ఉద్దాలకుడి 
కుమారుడైన శ్వేతకేతు తపోవనం. ఇక్కడ సరస్వతి మానవస్వరూపం ధరించి శ్వేతకేతుడికి సేవచేసింది. శేతకేతుడున్నూ 
అష్ట్రావక్రుడున్నూ మేనమామ, మేనల్లుళ్ళు. వారిరువురు ఇక్కడ ఉ(గ్రతపస్సు చేశారు.- అని రోమశుడు చెప్పగా 
ధర్మరాజు 'అష్ట్రావక్రుడి మాహాత్మ్యం వినగోరుతున్నా'నన్నాడు. అందుకు రోమశుడు ఇట్లా వివరించాడు: “ఏకపాదు 
డనే మునివరుడు మహావిద్యాంసుడు. అతడు సుజాత అనే ఆమెను పెళ్ళాడాడు. శిష్యులచేత నిరంతరం వేదాధ్యయనం, 
విద్యాభ్యాసం చేయిస్తూ ఉండగా భార్య అయిన సుజాత గర్భవతి అయింది. ఒకనాడు గర్భంలో ఉన్న శిశువు 
తండ్రితో ఇట్టా అన్నాడు. 


విశేషం: శిబి చక్రవర్తి కీర్తి శబ్దబ్రహ్మం ఉండేంతకాలం విస్తరిస్తుందని ఇం(ద్రాగ్నుల ప్రవచనం. శబ్దం అక్షర సమామ్నాయంగా 
రూపొంది, సారస్వత ప్రతిపత్తిని ఆర్జించి, చిరకాలం మనగలగటం అందరికీ తెలిసిన విషయమే. శబ్దము = అక్షరము = 
నశించనిది. అంతేకాక, శిబిత్యాగం లోకోత్తరమైనది. శిబి కథ సనాతన వైదిక సారస్వతంలో మాత్రమే గాక, బౌద్ద, జైన 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసను 453 


గాథలలో కూడ సుప్రసిద్ధమైనది. ఇతివృత్త గౌరవం గల శిబి చక్రవర్తి గాథ శబ్ద బ్రహ్మోపాసకులు- సాహితీవేత్తలు విడువలేనట్టిది. 
ఆ మాటనే ఇంద్రాగ్నులు వరంగా ప్రసాదించినట్లు మహాభారతకథనం. 


రోముశుండు ధర్మరాజునకు నష్టానక్రు చరితంబు సెప్పుట (సం. 3-132-8) 


క. “ఎడంబడక యహోరాత్రులు । వడింగొని చదివింప నిట్లు వలయునె శిష్యుల్‌ 
గడు నిద్రలేమి నెంతయు । జడమతులై చదువు దప్పం జదువుచు నుండన్‌.' 238 


ప్రతిపదార్థం: శిష్యుల్‌= విద్యార్థులు; కడు, నిద్ర, లేమిన్‌= బొత్తిగా నిద్రలేకపోవటంచేత; ఎంతయున్‌= ఎంతో, చాలా; జడ, 
మతులు+ఐ= మందబుద్దులై; చదువున్‌= విద్యను, తప్పన్‌+చదువుచున్‌+ఉండన్‌= తప్పులుగా చదువుతుండగా; ఎడంబడక= 

అ అక్‌? న్‌ా ఆ అడ్న అ వా అ వా 
తీరిక లేకుండా నిరంతరం; అహస్‌+రాత్రులు= అహోరాత్రులు-పగళ్ళున్నూ రాత్రులున్నూ; వడిన్‌+కొని= వేగంగా; ఇట్టుూ 
ఈ రీతిగా; చదివింపన్‌, వలయునె= చదువులోనే నిమగ్నులై ఉండేటట్టు చేయటమెందుకు. 


తాత్పర్యం: నీ శిష్యులు పగలనక, రేయనక ఎడతెరపిలేకుండా విద్యాభ్యాసం చేయటంచేత వారు మందబుద్దులవుతూ 
నిద్ర లేకపోవటంచేత వేదపాఠాలను తప్పుగా చదువుతున్నారు. ఈవిధంగా తప్పులు చదివించటం ఎందుకు?” 


వ. _ అని యుపాలంభించి పలికిన నలిగి యేకపాదుండు 'నీ వధ్యయనంబునకు వక్రంబుగా. బలికితివి గావున 
నెనిమిదివంకలు గల శరీరంబుతో జన్మింపు” మని కొడుకునకు శాపం బిచ్చిన. 239 


ప్రతిపదార్థం: అని= అంటూ; ఉపాలంభించి= తెగడుతూ; పలికినన్‌= మాట్టాడగా; అలిగి= ఆగ్రహించి; ఏకపాదుండు= 
ఏకపాదుడు; నీవు; అధ్యయనంబునకు= వేద పఠనమునకు; వక్రంబుగాన్‌= వంకరగా; పలికితివి= మాట్లాడావు; కావునన్‌= 
కాబట్టి; ఎనిమిది, వంకలు+కల= ఎనిమిది వంకరలు కల; శరీరంబుతో= దేహంతో; జన్మింపుము= పుట్టుము; అని= అని; 
కొడుకునకు; శాపంబు+ఇచ్చినన్‌= శాపం ఇవ్వగా. 


తాత్పర్యం: అని నిందించిన గర్భస్థశిశువుమీద ఆగ్రహించి తండ్రి అయిన ఏకపాదుడు నీవు వేదాధ్యయనాన్ని 
వక్రంగా విమర్శించావు కాబట్టి అమ్టావక్రుడివై పుట్టుము” అని శపించాడు. 


ఆ. అగ్నికల్పుందై మహాత్ముడు కడుపున. । బెరుంగుచుండె; నంత సరసిజాక్షి 

ప్రసవకాల మైనం బతి కొక్కనాం డిట్టు ।; లనియె బ్రసవభారమునకు వెజచి. 240 
ప్రతిపదార్థం: అన్ని కల్పుండు+ఐ= నిప్పుతో సమానుడై; మహాత్ముడు= మహానుభావుడు; కడుపునన్‌= గర్భంలో; పెరుంగు 
చుండెన్‌= వృద్ది చెందుతున్నాడు; అంత= అంతట; సరసిజ+అక్షి= పద్మాలవంటి కన్నులు కలది- సుజాత; ప్రసవ, కాలము+ఐనన్‌= 


పురుడు వచ్చేసమయం సమీపించగానే; (ప్రసవ, భారమునకు= పురిటిబరువుకు; వెజచి= భయపడి; పతికి= భర్తకు; ఒక్క 
నాండు= ఒకరోజు, ఇట్టులు+అనియెన్‌= ఇట్టా అన్నది. 


తాత్పర్యం: సుజాత కడుపులో నిప్పుతో సమానుడైన మహానుభావుడు పెరుగుతున్నాడు. అంత, పద్మాలవంటి 
కన్నులుగల ఆ సుజాత ప్రసవసమయం సమీపించటం గమనించి, (ప్రసవభారాన్ని తలచుకొని భయపడి, భర్తతో 
ఒకరోజు ఈవిధంగా అన్నది. 


డీ5డ శ్రీనుదాంధ్ర ముహాభారతము 


క. “ధరణి. గడు€ బేదవారును ।; బురిటికి ఘృత తైల ధాన్యములఈ జెచ్చెర ముం 
దర సంగ్రహింతు; రవి మన । కరయంగ నతిదుర్లభంబు లర్ధము లేమిన్‌. 241 


ప్రతిపదార్థం: ధరణిన్‌= భూమిపై; కడున్‌= మిక్కిలి; పేదవారును= దరిద్రులు కూడ; పురిటికి= ప్రసవానికి; ఘృత, తైల, 
ధాన్యములన్‌= నేయి, నూనె, తిండిగింజలను; చెచ్చెర= త్వరగా; ముందర= ముందుగానే; సం[గ్రహింతురు= తెచ్చిపెట్టుకొంటారు; 
అవి= అవి, ఆ ఘృతతైల ధాన్యాదులు; అరయంగన్‌= ఆలోచించి చూస్తే, మనకు= మనకు; అర్హము, లేమిన్‌= ధనం 
లేకపోవటంచేత; అతి, దుర్లభములు= సాధించటానికి మిక్కిలి కష్టమైనవి. 


తాత్పర్యం: “భూమిమీద మిక్కిలి నిరుపేదలు కూడ పురిటిసమయానికి ముందే వేగంగా నేయి, నూనె, తిండిగింజలు 
తెచ్చిపెట్టుకుంటారు. మనం ధనం లేనివారం కాబట్టి మనకు అవి సులభంగా దొరికేవి కావు. 


వ. _ ఏమి 'సేయుదు? నెవ్విధంబున నీప్రసవక్లేశంబువలన6 బాయుదు? ననిన నేకపాదుండు ధనార్దియయి 
జనకరాజుపాలికిం జని వాని యజ్ఞంబునందు వరుణపుత్తుండైన వందితో వివాదంబు సేసి యోటువడి 
జలమగ్నుండై యున్న నిట సుజాత ప్రసూతియ్రై యష్టావక్రుం గనియె6 దత్కాలంబున నుద్దాలకుభార్య 
శ్వేతకేతుం గనియె; నిట్లు మాతులభాగినేయు లిద్దబు సవయస్కులై పెరిగి పండ్రెండేండ్లొక్కట నుద్దాలకుతో. 
జదివి యధ్యయనశూరులై రందు. 242 


ప్రతిపదార్థం: ఏమి+చేయుదున్‌?= ఏమి చేయగలను?; ఏ+విధంబునన్‌= ఏరీతిగా; ఈప్రసవ, క్షేశంబు వలనన్‌= ఈ పురిటి 
బాధలు; పాయుదున్‌?= తొలగించుకుంటాను?; అనినన్‌= అని చెప్పగా; ఏకపాదుండు= ఏకపాదుడు; ధన+అర్థి+అయి= 
ధనాన్ని ఆళశించినవాడై;) జనక, రాజు, పాలికిన్‌+చని= జనకప్రభువు దగ్గరకు వెళ్ళి; వాని, యజ్ఞంబునందు= ఆ జనకుడు 
చేస్తున్న యాగంలో; వరుణ, పుత్రుండు+ఐన= వరుణుడి కొడుకైన; వందితో= వంది అనేవాడితో; వివాదంబు+చేసి= 
చర్చించి; ఓటు+పడి= పరాజయమంది; జల, మగ్నుండు+ఐ= జలంలో మునిగి దాగినవాథై; ఉన్నన్‌= ఉండగా; ఇట= ఇక్కడ; 
సుజాత= సుజాత; ప్రసూతి+ఐ= పురిటి ఇల్లాలై; అష్టావ(క్రున్‌= అష్టావక్రుడిని; కనియెన్‌= ప్రసవించింది; తద్‌+కాలంబునన్‌= 
ఆ సమయంలో; ఉద్దాలకు, భార్య= ఉద్దాలకుడి పత్ని; శ్చేతకేతున్‌= శ్వేతకేతుడిని; కనియెన్‌= ప్రసవించింది; ఇట్టు= ఇట్టా; 
మాతుల భాగినేయులు+ఇరువురు= మేనమామ మేనల్టుండ్డిరివురూ; సవయస్కులు+ఐ= ఒకే వయస్సు కలవారై; పెరింగి= 
పెరిగి; పండ్రైండు+ఏండ్లు= పన్నెండేళ్ల కాలం; ఒక్క6టన్‌= ఒకచోట; కలసిమెలసి; ఉద్దాలకుతోన్‌ చదివి= ఉద్దాలకుడి దగ్గర 
౮ ౮ యలు యలు క్‌ 
దీక్షతో విద్యలను అభ్యసించి; అధ్యయనశూరులు+ఐరి= చదువులో శౌర్యం కలవారు అయినారు; అందు= అందులో. 


తాత్పర్యం: ఏం చేయగలను? ఏవిధంగా ఈ ప్రసవబాధనుండి విముక్తి పొందగలను? - అని సుజాత పలుకగా 
ఏకపాదుడు ధనసంపాదనకొరకై జనకమహారాజు ఆస్టానానికి వెళ్ళాడు. అక్కడ వరుణకుమారుడైన వందితో వాదించి, 
పరాజయాన్ని పొంది, నీటిలో మునిగియుండగా, ఇక్కడ సుజాత ప్రసవించి అష్టావక్రుడిని కన్నది. అదే సమయాన 
ఉద్దాలకుడి భార్య శ్వేతకేతుడిని ప్రసవించింది. ఇట్టా మేనమామ. మేనల్గుండ్తిరువురు సమవయస్కులై కలసిమెలసి 
పెరిగి, ఉద్దాలకుడి సన్నిధిలో పన్నెండేళ్ళు దీక్షతో వేద విద్యాభ్యాసం చేసి చదువుల్లో మేటిశూరు లైనారు. అందు. 


తే. తండ్రి యనుచు నుద్దాలకు6 దనకు( గరము । ప్రీతితో శ్వేతకేతుని భ్రాత యనుచు 
ననఘచరితు. దష్టావక్రు. డనుదినంబు । నొం డెజుంగక సుఖలీల నుండు నంత. 243 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము శీర్‌ర్‌ 


ప్రతిపదార్థం: అనఘచరితుండు= పాపంలేని శీలం కలవాడు; అష్టావక్రుండు= అష్టావక్రుడు; ఉద్దాలకున్‌= ఉద్దాలకుడిని; 
తనకున్‌+తం(డ్రి+అనుచున్‌= తనకు తండ్రి అని తలపోస్తూ: కరము= మిక్కిలి; (ప్రీతితో= అభిమానంతో; శ్వేతకేతుని= 
శ్చేతకేతుడిని; భ్రాత= సోదరుడు; అనుచున్‌= అని తలపోస్తూ: అనుదినంబున్‌= నిత్యమూ; ఒండు+ఎయుంగక= ఇతర మేదీ 
తెలియక; సుఖలీలన్‌= సుఖంగా; ఉండునంతన్‌= ఉండగా. 


తాత్పర్యం: అష్టావక్రుడు తనకు ఉద్దాలకుడే తండ్రి అనీ, శ్వేతకేతుడు సహోదరుడు అనీ భావిస్తూ మరి వేరు 
తలపులు లేకుండా సుఖంగా బ్రతుకుతున్నాడు. అంత. 


వ. _ బఒక్కనాం డుద్దాలకు కుటు వెక్కియున్న యష్టావక్రుం జూచి శ్వేతకేతుండు సహింపక 'నీ వేల మాయయ్య 

కుటువెక్కి యుండె? దీవు వోయి మీయయ్య కుటు వెక్కు మని చేయిపట్టి యీడ్డిన, నేడ్డుచుం దల్లికడకుం 

జని యష్టావక్రుం డిట్లనియె. 244 
ప్రతిపదార్హం: ఒక్కనాండు= ఒకరోజు; ఉద్దాలకు, కుజువు= ఉద్దాలకుడి తొడపై; ఎక్కి+ఉన్న= ఎక్కి కూర్చొనిఉన్న; 
అపష్టావ(క్రున్‌+చూచి= అష్టావక్రుడిని చూచి; శ్వేతకేతుండు= శ్వేతకేతుడు; సహింపక= ఓర్వక, ఓర్చలేక; నీవు+ఏల= నీవు 
ఎందుకు; మా+అయ్య= మాతండ్రియొక్క; కుణువు= తొడ; ఎక్కి+ఉండెదు= ఎక్కిఉన్నావు; ఈవు= నీవు; పోయి= వెళ్ళి; 
మీ+అయ్య= మీనాన్నయొక్క; కుజువు+ఎక్కుము= తొడపై ఎక్కుము; అని= అంటూ; పట్టి+ఈడ్చినన్‌= చేతిని పట్టుకొని 
ఈవలకు లాగగా; ఏడ్చుచున్‌= దుఃఖిస్తూ: తల్లి కడకున్‌+చని= తల్లి దగ్గరకు వెళ్ళి; అష్టావక్రుడు; ఇట్టు+అనియె= ఇట్టా 
అన్నాడు. 


తాత్పర్యం: ఒకనాడు అష్టావక్రుడు ఉద్దాలకుడి తొడపై ఎక్కి ఆడుకొంటున్నాడు. ఆ దృశ్యాన్ని చూచి శ్వేతకేతుడు 

ఓర్వలేక అష్టావక్రుడి చేతిని పట్టుకొని ఈవలికి లాగి, “నీవు ఎందుకు మానాన్న తొడపై ఎక్కావు? వెళ్ళి నీవు 

మీనాన్నతొడపై ఎక్కుము'- అని నిష్టురా లాడగా, అష్టావక్రుడు ఏడుస్తూ తల్లిదగ్గరకు వెళ్ళి ఇట్లా పలికాడు. 
సట టి జాని వ ర్‌ 


క. _. 'మాయయ్య యెవ్వ? రెక్కడం। బోయిరి? సెప్పు మని తెల్లముగ నడిగి తప 
శ్మీయుతుండు తండ్రికడకుం । బోయెం దన మామ నెయ్యమున౦. దోడ్కొనుచున్‌. 245 


ప్రతిపదార్థం: మా+అయ్య+ఎవ్వరు?= నా తండ్రి ఎవరు?; ఎక్కడన్‌+పోయిరి?= ఎక్కడికి వెళ్ళారు?; చెప్పుము= తెలియచెప్పుము; 
అని= అని; తెల్లముగన్‌= సుస్పష్టంగా; అడిగి= ప్రల్నించి; తపస్‌+శ్రీ, యుతుండు= తపస్సు అనే సంపదతో కూడినవాడు; 
తన, మామన్‌= తన మేమమామను; నెయ్యమునన్‌= ట్రీతితో; తోడ్కొనుచున్‌= వెంటబెట్టుకొని; తన, తండ్రి, కడకున్‌= తన 
తండ్రి దగ్గరకు; పోయెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: 'మాతండ్రి ఎవరు? ఎక్కడికి వెళ్ళారు? చెప్పుము” అని సుస్పష్టంగా తల్లిని అడిగి తెలిసికొని మేనమామను 
ప్రియమార వెంటబెట్టుకొని అష్టావక్రుడు తన తండ్రివద్దకు వెళ్ళాడు. 
వ. _ఇట్లష్టావక్రుండు దానును శ్వేతకేతుండును జనకరాజు యజ్ఞంబునకుం జని యందు దౌవారిక నివారితులై 
“'మూకాంధ బధిర పంగు స్తీ బ్రాహ్మణ సుప్రవేశం బగుచున్న యీ రాజద్వారంబున మమ్ము విద్వాంసుల 
లర్‌ న్‌ ఆ 


బ్రాహ్మణుల నేల వారించెద?' రనిన దౌవారికుం డిట్లనియె. 246 


456 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్ధం: ఇట్టు= ఈ విధంగా; అష్టావక్రుండు= అష్టావక్రుడు; తానును= తానున్నూ; శ్వేతకేతుండును= శ్వేతకేతుడున్నూ; 
జనకరాజు= జనకప్రభువుయొక్క; యజ్ఞంబునకున్‌+చని= యజ్ఞానికి వెళ్ళి; అందు= అక్కడ; దౌవారిక, నివారితులు+ఐ= 
ద్వారపాలకులచేత అడ్డగించబడినవారై; మూక+అంధ, బధిర, పంగు, స్తీ (బ్రాహ్మణ, సుప్రవేశంబు+అగుచు+ఉన్న= మూగవాళ్ళు, 
గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, కుంటివాళ్ళు, ఆడవాళ్ళు, బ్రాహ్మణులు అందరకూ అడ్డులేకుండా సులువుగ ప్రవేశించుటకు వీలైన; 
ఈ రాజ, ద్యారంబున= ఈ పెద్దవాకిలి ద్వారాను మమ్మున్‌= మమ్మల్ని; విద్వాంసులన్‌= పండితులను; (బ్రాహ్మణులన్‌= 
(బ్రాహ్మణులను; ఏల= ఎందుకు; వారించెదరు= వారిస్తారు; అనిన= అని ్రళ్నించగా; దౌవారికుండు= ద్వారపాలకుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఈరీతిగా అష్టావక్రుడు, శ్వేతకేతుడు జనకమహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్ళారు. కాని, ద్వారపాలకుడు 
అక్కడవారిని లోపలికి పోనీయక అడ్డగించాడు. అంత వారు ఈ వాకిలిగుండా మూగవాళ్ళు, గుడ్డివాళ్ళు, చెవిటివాళ్ళు, 
స్త్రీలు, బ్రాహ్మణులు పలువురు లోపలికి సులువుగా ప్రవేశిస్తున్నారు కదా! మేము బ్రాహ్మణులం, పండితులం. 
మమ్మల్ని ఎందుకు అడ్డగిన్తావయ్యా? తెలుపుము" - అని ప్రన్నించగా వారికి ఆ ద్వారపాలకుడు ఇట్టా బదులు 
పలికాడు. 


క. “అలఘులగు వృద్ధవిద్వాం |; సులకు మహాయాజ్ఞికులకు. జొర నర్హంబై 
విలసిల్లు యజ్ఞిసభ సొర । వలవదు చను; డీరు చిబుతవారల' రనినన్‌. 247 


ప్రతిపదార్థం: అలఘులు+అగు= గొప్పవారైనటువంటి (తేలికైనవారు కానివారైన); వృద్ధ, విద్యాంసులకు= ముదుసలి పండితులకు; 
మహాయాజ్జికులకున్‌= గొప్ప బుత్విజులకు; చొరన్‌= చారబడటానికి; అర్హంబు+ఐ= తగినట్టిదై; విలసిల్లు= శోభించే; యజ్ఞసభ= 
యజ్ఞానికి సంబంధించిన సభ; చారు వలవదు= ప్రవేశించ వీలవదు; చనుండు= వెళ్ళిపొండి; ఈరు, చిజుతవారలరు= మీరు 
బాలురు; అనినన్‌= అని చెప్పగా. 


తాత్పర్యం: “'మహానుభావులైన వృద్ద విద్వాంసులు, అనుభవజ్ఞలైన బుత్విజులు మాత్రమే ఈ యజ్ఞవాటికలో 
ప్రవేశించటానికి అర్హులు, మీరు చిన్నవారు. ఈ యజ్ఞసభలో ప్రవేశించే అర్హత మీకు లేదు"- అని చెప్పగా. 


క. “అలయక యేండ్లు గడుం బె । క్కులు జీవించుట నర గలుగుటయుం దగువృ 

ద్ధుల లక్షణమే? జ్ఞానము । గలఈ దేనిన్‌ బాలు6 డయిన. గడు వృద్దు మహిన్‌. 248 
ప్రతిపదార్థం: అలయక= అలసిపోకుండా; ఏండ్లు= సంవత్సరాలు; కడున్‌+పెక్కులు= మిగుల అనేకాలు; [చాలాకాలం] 
జీవించుట= బ్రతకటం; నర, కలుగుటయున్‌= వెండ్రుకలు తెల్లనగుట; తగు= తగినట్టు: వృద్దుల, లక్షణమే?= ముసలివారికి 


చిహ్నాలా?; జ్ఞానము+కలండు+ఏనిన్‌= జ్ఞానం కలిగినవాడైతే; మహిన్‌= భూమిమీద; బాలుండయ+అయినన్‌= వయసులో చిన్నవాడే 
అయినా; కడు= మిక్కిలి, చాలా; వృద్దు= పెద్దవాడే. 
ఠా య 


తాత్పర్యం: “చాలా సంవత్సరాలు ఓర్పుతో బ్రతకటం, వెండ్రుకలు తెల్లబడటం ముసలివారికి చిహ్నాలా? జ్ఞానం 
కలవాడైతే బాలుడైనా భూమిమీద వృద్దుడే. 


వ. కృతాధ్యయనశీలుండై యాచారపరుండైన వాండు బాలుండయ్యును సర్వజన సంభావనీయుండగు; 
బాలురని మమ్ము నవమానింప వలవ; దేము జనకరాజ సదనంబున దర్పితులైన వేదవాదులతో వాదంబు 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము డ్త్‌7 


సేయ సమకట్టి వచ్చినవార' మనిన దౌవారికుండు వారి నప్పుడు రాజానుమతుందై లబ్బప్రవేశులం జేసె; 
నంత. 249 


ప్రతిపదార్థం: కృత+అధ్యయన, శీలుండు+ఐ= చేయబడిన అధ్యయనం శీలంగా కలవాడై అంటే లెస్సగా వేదం చదువుకొని 
సదా ఆ చదువుపైనే దృష్టికల వాడైన; ఆచార, పరుండు+ఐనవాండు= అనుష్టాన వేదాంతిగా మంచి సంప్రదాయాలను 
ఆచరించేటటువంటివాడు; బాలుండు+అయ్యును= వయస్సులో చిన్నవాడే అయినప్పటికిని; సర్వ, జన, సంభావనీయుండు+అగు= 
జనులందరిచేత మన్నించ దగినట్టివా డౌతాడు; బాలురు= వయసులో చిన్నవారు; అని= అని తలపోస్తూ; మమ్ము= 
మమ్ముల్ని; అవమానింప వలవదు= అవమానించవద్దు, తక్కువ చేయవద్దు; ఏము= మేము; జనక, రాజ, సదనంబున= జనక 
ప్రభువు యొక్క కొలువులో; దర్పితులు+ఐన= గర్వించిన; వేదవాదులతో= వేదాలనుగురించి వాదాలను చేసేవారితో; వాదంబు= 
చర్చ; చేయన్‌= చేయటానికి; సమకట్టి= పూని, పూనుకొని; వచ్చినవారము= వచ్చినవారం; అనినన్‌= అని చెప్పగా; దౌవారికుండు= 
ద్వారపాలకుడు; వారిన్‌= ఆ బాలకులను అంటే అష్టావ(క్రుడిని, శ్వేతకేతుడిని; రాజ+అనుమతుండు+ఐ= రాజుచేత 
అనుమతించబడినవాడై; లబ్బప్రవేశులన్‌+చేసెన్‌= పొందబడినప్రవేశం కలవారిగా చేశాడు. 


తాత్పర్యం: చక్కగా చదువు చదువుకొని ఆ చదువు తన నిత్యజీవితంలో ప్రతిఫలించేటట్టు తన ప్రవర్తనను 
తీర్చిదిద్దుకొనేవాడు, వయస్సులో చిన్నవాడే అయినప్పటికీ ప్రజలందరిచేత మన్నించదగిన వాడు కాగలడు. మమ్మల్ని 
వయస్సులో చిన్నవారమని అవమానించవద్దు. మేము జనకమహారాజుగారి సభలో గర్వంతో విర్రవీగుతున్న వేదవాదులతో 
సిద్దాంత రాద్దాంతాలు చేసి చర్చించటానికి వచ్చాము”- అని చెప్పగా, ద్వారపాలకుడు, రాజుగారి అనుమతి పొంది 
ఆ బాలకులైన అష్టావక్ర శ్వేతకేతులను లోపలికి ప్రవేశపెట్టాడు. 


సీ.  జనకభూపాలుని సంప్రశ్నముల కెల్ల । నేర్పడ నుత్తరం బిచ్చి వాని 
సభయందు భూసురసంఘమధ్యంబున ।; వరుణపుత్తుం డైన వందితోడ 
వాదంబు చేసి, గర్వంబున నాతని । నొడిచి, తద్విజితులై యొదింగియున్న 
ధరణీసురుల6 దన తండ్రితో నిగ్రహ । ముక్తులం జేసి సన్మునికుమారు. 


తే. _ డధికతేజు. దష్టావక్రుం డదఖిలలోక । పూజితుం డైన జనకుచేం బూజ లంది 
యేకపాదుం దోడ్మ్కొని పేర్మి నేంగుదెంచె | బుధనుతుండు నిజాశ్రమంబునకు నొప్పు 250 


ప్రతిపదార్థం: జనక, భూపాలుని= జనక మహారాజుయొక్క; సంప్రశ్శ్చములకు+ఎల్లన్‌= గొప్పప్రశ్నలు అన్నింటికి; ఏర్పడన్‌= 
సరిపోయేటట్టుగా; ఉత్తరంబు= సమాధానాలు; ఇచ్చి= చెప్పి; వాని సభయందు= ఆ జనక మహారాజు కొలువుకూటంలో; 
భూసుర, సంఘ, మధ్యంబునన్‌= (బ్రాహ్మణుల సమూహం మధ్య; వరుణ, పుత్రుండు+ఐన= వరుణుడి కొడుకైన; వందితోడ= 
వంది అనే పండితుడితో; వాదంబు, చేసి= వాదించి, తర్కించి; గర్వ్పంబునన్‌= దర్శంతో; ఆతనిన్‌= ఆ వందిని; ఒడిచి= 
ఓడించి; తత్‌ [తద్‌]+విబితులు+ఐ= అతడిచేత, (ఆ వందిచేత) పరాజయం పొంది; ఒదింగి+ఉన్న= అణగిఉన్న; ధరణీ, 
సురులన్‌= (బ్రాహ్మణులను; తన తండ్రితోన్‌= తన తండ్రితోపాటుగా; ని[గ్రహ, ముక్తులన్‌+చేసి= బంధ విముక్తులుగా చేసి; 
సత్‌+ముని కుమారుండు= మంచివాడైన బుషిపుత్రుడు; అధిక, తేజుండు= అధికమైన వర్చస్సు కలవాడు; అష్ట్రావక్రుండు= 
అష్టావక్రుడు; అఖిల, లోక, పూబితుండు+ఐన= నమస్తలోకాలచేత పూజించబడిన; జనకుచేన్‌+*పూజలు+అంది= 
జనకమహారాజుచేత సన్మానించబడినవాడై; ఏకపాదున్‌= ఏకపాదుడిని; తోడ్కొని= తనవెంట తీసికొని, ఉంచుకొని; 


458 శ్రీనుదాంధ్ర మహాభారతము 


బుధ+నుతుండు= పండితులచేత ప్రశంసించబడినవాడు, అష్టావక్రుడు, పేర్మిన్‌= గౌరవంతో; నిజ+ఆ(శ్రమంబునకున్‌= తన 
ఆశ్రమానికి; ఒప్పన్‌= శోభాయమానంగా; ఏంగుదెంచెన్‌= వచ్చాడు. 


తాత్పర్యం: జనకమహారాజు అడిగిన చిక్కుప్రశ్నలకు అన్నింటికీ సరిపడే సమాధానాలు చెప్పి, అతడి కొలువుకూటంలో 
(బ్రాహ్మాణసమూహాలమధ్యనున్న వరుణసుతుడైన వందితో వాదించి, అతడిని ఓడించి, మునుపు అతడితో వాదించి 
పరాజితులై అణగి ఉన్న బ్రాహ్మణులను తన తండ్రితోపాటుగా బంధవిముక్తులుగా చేసి, మిక్కుటమైన తేజస్సుకల 
ఆ మునికుమారుడైన అష్టావక్రుడు, సర్వలోకాలచేత పూజించబడిన జనకమహారాజుచేత సన్మానితుడై, పండితులచేత 
ప్రశంసించబడినవాడై, ఏకపాదుడిని తనవెంట పెట్టుకుని శోభయమానంగా తన ఆశ్రమానికి చేరుకొన్నాడు. 


విశేషం: ఈ పద్యం మూడవ పంక్తిలో “తద్విజితులై యుదధినున్న”- అనే పాఠాంతరం కొన్ని ప్రతుల్లో ఉన్నది. 

వ. _ అని చెప్పుచు నరిగి, 'యిది సమంగ యను పుణ్యనది; యిందు భరతుండు రాజ్యాభిషిక్తుడయ్యెం దొల్లి 
యింధ్రుండు లక్ష్మీప్రాప్తుండై దీని జలోపస్పర్మనంబునం బాపవిముక్తుండయ్యె; నిది మైనాకకుక్షి; యిం దదితి 
పుత్రార్థినియై తపంబు సేసె; నిది బుషిదైవతంబైన కనఖల నగం; బిది గంగానది; యిందు సనత్కుమారుండు 
సిద్దింబొందె; నిది యుష్టగంగ; యిందు. గృతస్నానులైనం గృతార్జు లగుదు; రిది రైభ్యాశ్రమం; బిది 

భ్‌ ల “4-౬ ల "థ టూ 
భరద్వాజాశ్రమం; బిందు భరద్వాజసుతుండు యవక్రీతుండు తపోవిద్యాగర్వంబున నపగతజీవుం డయ్యె; 
ననిన 'నది యె? ట్లని ధర్మతనయుం డడిగిన రోమశుం డిట్లనియె. 251 


ప్రతిపదార్థం: అని చెప్పుచున్‌+అరిగి= అని ఆయాతీర్థ మాహాత్య్వాలు ్రవచిస్తూ ప్రయాణించి; ఇది= ఈ స్థలం; సమంగ+అను= 
సమంగ అనే పేరు కల; పుణ్యనది= పవిత్రమైననది; ఇందు= ఇక్కడ; భరతుండు= భరతుడు; రాజ్య+అభిషిక్తుడు+అయ్యెన్‌= 
రాజ్యానికి అభిషేకించబడ్డాడు; (సింహాసనం అధివసించటానికి ముందు చేసేస్నానం అభిషేకం); తొల్లి= పూర్వం ఇంద్రుడు; 
లక్ష్మీ ప్రాప్తుండు+ఐ= సంపదను పొందినవాడై; దీని, జల+ఉప, స్పర్శనంబునన్‌= ఈ నదీజలాలను పైన చల్గుకోవటం వలన; 
పాప, విముక్తుండు+అయ్యెన్‌= పాపాలనుండి తొలగినవాడు అయ్యాడు; ఇది= ఈచోటు; మైనాకకుక్షి= మైనాకకుక్షి అనే 
పుణ్యక్షేత్రం; ఇందు= ఇక్కడ; అదితి= కశ్యపుడి భార్య, దక్షప్రజాపతి కూతురు; పుత్ర+అర్థిని+ఐ= కొడుకులను కోరినదై; 
తపంబు+చేసెన్‌= తపస్సు చేసింది; ఇది= ఈ చోటు; బుపిదైవతంబు+ఐన= బుషులను దైవతాలుగా గల; కనఖల,నగంబు= 
కనఖల అనే పర్వతం; ఇది= ఇది; గంగా నది= గంగ అనేనది; ఇందు= దీనిలో; సనత్కుమారుండు= సనత్కుమార మహర్షి 
సిద్దిన్‌+పొందెన్‌= సిద్ది పొందాడు; ఇది= ఇది; ఉష్ణగంగ= ఉష్ణగంగ అనేతీర్థం; (ఉష్షగంగ= వేడినీటి ఊట కలది); ఇందున్‌= 
ఈ ఉష్షగంగలో; కృత, స్నాతులు+ఐనన్‌= చేయబడిన స్నానం కలవారు-అంటే-స్నానం చేసిన వారు; ఐనన్‌= ఐనన్‌=ఐనచో; 
కృత+అర్జులు+అగుదురు= కోరిన కోరికలు ఈడేరినవారు అవుతారు; ఇది, రైభ్య+ఆ(శ్రమంబు= ఇది రైభ్యుడి ఆశ్రమం; 
ఇది, భరద్వాజ+ఆశ్రమంబు= ఇది భరద్వాజుడి ఆ(శమం; ఇందున్‌= ఈ ఆశ్రమంలో; భరద్వాజ, సుతుండు= భరద్వాజుడి 
కొడుకైన; యవ(క్రీతుండు= యవక్రీతుడు; తపస్‌+విద్యా గర్వంబునన్‌= తపస్సు వలన లభించిన పాండిత్యంయొక్క దర్పంచేత; 
అపగత, జీవుండు+అయ్యెన్‌= పోగొట్టుకొనబడిన ప్రాణాలు కలవాడైనాడు; అనినన్‌= అని చెప్పగా; అది= ఆ వృత్తాంతం; 
ఎట్టు= ఏవిధమైనట్టిది; అని= అంటూ; ధర్మతనయుండు= ధర్మసుతుడు; అడిగినన్‌= ప్రళ్నించగా; రోమశుండు= రోమశుడు; 
ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని చెప్పుతూ ప్రయాణించి అనేకతీర్ణయాత్రలు చేస్తూ రోమశుడు ధర్మరాజుకు ఆ యా పుణ్యక్షేత్రాలను 
గురించి వివరించి చెప్పాడు. ఇది సమంగ అనే పుణ్యనది. ఇందులో భరతుడు రాజ్యాభిషిక్తుడైనాడు. పూర్వం 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము శ్షర09 


ఇంద్రుడు సంపదను పొంది, దీనిజాలాన్ని పైన చల్టుకొనటంచేత పాపాలనుండి విముక్తి పొందాడు. ఇది 'మైనాకకుక్షి 

అనే పుణ్యక్షేత్రం. ఇక్కడ అదితి కొడుకులను కోరి తపస్సు చేసింది. ఇది కనఖల పర్వతం. ఇది బుషిదైవతం. ఇది 

గంగానది. ఇందులో సనత్కుమారుడు సిద్ది పొందాడు. ఇది 'ఉ్లగంగి. ఇక్కడ స్నానం చేసినవారి కోరికలు 
యు బం 

-ఈడేరుతాయి. ఇది రైభ్యాశమం. ఇది భరద్యాజాశ్రమం; ఇందులో భరద్వాజ మహర్షి పుత్రుడైన యవక్రీతుడు 

తనతపస్సు వలన, పాండిత్యం వలన ఏర్పడిన గర్వంచేత అసువులు కోల్పోయాడు” అని రోమశుడు చెప్పగా, ఆ 

వృత్తాంతం సవిస్తరంగా చెప్పు మని ధర్మరాజు అడిగాడు. రోమశుడు ఇట్లా బదులు పలికాడు. 


విశేషం: (1) ఈ గద్యం మొదట 'అని చెప్పుచు నరిగి' అన్న పదగుంఫనం మిక్కిలి అర్ధవంతమైనది. రోమశమహర్షి 
పాండవులచేత వివిధతీర్జాలు సేవింపచేస్తూ ఆయా స్థలాలలో ఆయా సమయాలలో చెప్పినమాటలు ఇవి అని గ్రహించవచ్చును. 


(2) ఈ ఆరణ్యపర్వం ద్వితీయాశ్వాసంలో పుణ్యక్షేత్రాభివర్లన ఉన్నది. మళ్ళీ తృతీయాశ్వాసంలో కూడ పుణ్యక్షేత్రాభివర్షన 
ఉన్నది. మొదటిది నారద(ప్రోక్తం. రెండవది రోమశప్రోక్తం. కొంతమంది ఆధునిక విమర్శకులు ద్వితీయాశ్యాసంలోని వర్లన 
వైశంపాయన కథితం అనిన్నీ, ఆనాడు భారతదేశంలో ఉన్న తీర్చాలసంఖ్య, సూతుని కాలాన అంటే శౌనకుడి సత్రయాగ 
సమయాన పెరిగింది కాబట్టి మళ్ళీ తీరయాత్రలను అభివర్షించటం జరిగిందనీ భావిస్తున్నారు. 


రోముశుండు ధర్మరాజునకు యవక్రీతుచరిత్రంబు సెప్పుట (సం. 3-135-12) 


క. 'అలఘులు రైభ్య భరద్వా । జులు తమలో సుహృదులై విశుద్ధ తపోని 

శ్రలితమతు లివ్వనంబున । నొలసి తపం బొప్పం జేయుచుండిరి నెమ్మిన్‌. 252 
ప్రతిపదార్హం: అలఘులు= గొప్పవారు; రైభ్య, భరద్వాజులు= రైభ్యుడున్నూ, భరద్వాజుడున్నూ; తమలో, సుహృదులు+ఐ= 
తాము ఒకరికొకరు స్నేహితులై; విశుద్ద, తపస్‌+నిశ్చలిత, మతులు= నిర్మలమైన తపంచేత సుస్థిరమైన బుద్దికలవారు అంటే 
చిత్తవృత్తులను నిరోధించినయోగులు; ఈ+వనంబునన్‌= ఈ అరణ్యంలో; ఒలసి= పూని; నెమ్మిన్‌= ప్రీతితో; తపంబు= 
తపస్సు; ఒప్పన్‌= ఒప్పేటట్టుగా; చేయుచు+ఉండిరి= ఆచరిస్తూ ఉండినారు. 


తాత్పర్యం: మహానుభావులైన రైభ్యుడు, భరద్వాజుడు తమలో తాము మిత్రులైై, చిత్తవృత్తులను ని[గ్రహించే యోగీశ్చరులై 

ఈ అరణ్యంలో ప్రీతితో తపస్సు చేస్తూ ఉండేవారు. 

వ. _ అందు రైభ్యుండు కృతాధ్యయన శూరులైన యర్థావసు పరావసులను తన యిద్దలు పుత్రులతో 
విద్వత్పూజితుందై యున్నవానిం జూచి సహింపనోపక భరద్వాజసుతుండు యవక్రీతుండు తపోబలంబున 
నఖిల వేదశాస్తాగమంబులు పడయుదు నని సమిద్ధంబైన యగ్నియందు సంధార్యంబు సంధించుచు 
నుగ్రతపంబు సేయుచున్న దాని సహింపనోపక యింద్రుండు వానియొద్దకు వచ్చి “నీ వేమి యుద్దేశించి 
యుగ్రతపంబు చేసెద?” వనిన శక్రునకు యవక్రీతుం డిట్లనియె. 253 


ప్రతిపదార్థం: అందు= వారిలో; రైభ్యుండు= రైభ్యుడు; కృత+అధ్యయన, శూరులు+ఐన= అధ్యయనం చేయటంలో 
శూరులైన అనగా, వేదాన్ని అభ్యసించటంలో బాగా ఆరితేరినవారైన; అర్జావసు, పరావసులు+అను= అర్జావసుడు, పరావసుడు 
అనేపేర్పు గల; తన+ఇద్దరు పుత్రులతోన్‌= తన ఇద్దరు కొడుకులతో; విద్వత్‌+*పూబజితుండు+ఐ+ఉన్నవానిన్‌= విద్యాంసులచేత 


460 శ్రీనుదాంధ్ర మహాభారతము 


అర్చించబడుతూ ఉన్నవాడిని; చూచి= అరసి; సహింపన్‌+ఓపక= ఓర్వలేక; భరద్వాజసుతుండు= భరద్వాజముని కుమారుడైన; 
యవ॥్రీతుండు= యవక్రీతుడనే పేరుగలవాడు; తపస్‌+బలంబునన్‌= తపస్సుయొక్క శక్తివలన; అఖిల, వేద, శాస్త్రణ ఆగమంబులు= 
సమస్తమైన వేదాలు, శా(స్తాలు, దేవ పూజా విధానాలు; పడయుదును= పొందుతాను; అని= అని తలపోసి; సమిద్దంబు+ఐన= 
రగుల్బబడిన; అగ్నియందు= నిప్పులో; సంధార్యంబు= హోమ(ద్రవ్యం; సంధించుచున్‌= వేలుస్తూ;: ఉగ్ర, తపంబు+చేయుచున్నన్‌= 
తీవ్రమైన తపస్సు చేస్తుండగా; దాని= ఆ తీవ్రతపస్సును; సహింపన్‌+ఓపక= తాళలేక; ఇంద్రుండు= ఇంద్రుడు; వాని+ఒద్దకు, 
వచ్చి= ఆ యవక్రీతుడి వద్దకు వచ్చి; నీవు= నీవు; ఏమి+ఉద్దేశించి= దేనిని లక్ష్యంగా పెట్టుకొని; ఉగ్ర. తపంబు+చేసెదవు= 
తీవ్రమైన తపస్సు చేస్తావు; అనినన్‌= అని అడుగగా; శక్రునకున్‌= ఇంద్రుడికి; యవక్రీతుండు= యవక్రీతుడు; ఇట్టు+అనియెన్‌= 
ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: వారిలో రైభ్యుడి కొడుకులు అర్జావసుడు, పరావసుడు అనేవారు ఇద్దరూ వేదశాస్తాలను చక్కగా 
అధ్యయనం చేసి గొప్ప పాండిత్యాన్ని ఆర్జించారు. రైభ్యుడు కొడుకులతో కలసి విద్యాంసులచేత పూజించబడిన 
వాడవటంచేత భరద్వాజుడి కుమారుడైన యవక్రీతుడికి మాత్సర్యం ఏర్పడింది. అందుచేత తాను కష్టపడి, ఎంతోకాలం 
వెచ్చించి వేదాలు, శాస్త్రాలు, భగవత్స్పూజా విధానాలను అభ్యసించటంకంటె తపస్సుచేసి ఆ జ్ఞానాన్ని సంపాదించాలని 
తలపోశాడు. అంతట యవక్రీతుడు రగుల్బబడిన నిప్పులో హోమ(ద్రవ్యాలు వ్రేలి హోమం చేస్తూ తీవ్రమైన తపస్సు 
చేస్తుండగా, అతడి ఉగ్రతపస్సుకు తాళలేక ఇంద్రుడు అతడి దగ్గరకు వచ్చి 'నీవు ఏమి కోరి ఇంతటి గాఢతపం 
చేస్తున్నావు? అని అడిగాడు. ఇంద్రుడికి యవక్రీతుడు ఇట్టా బదులు పలికాడు. 


ఆ. చదువకయును నాకు సర్వవేదంబులు । సర్వశాస్తములును సంభవిల్ల 
వలయు నని తలంచి వదలక నిష్టతో । నుగ్రతపము జేయుచున్నవాండ.' 254 


ప్రతిపదార్థం: చదువకయును= విద్యాభ్యాసాన్ని ఏ గురువుదగ్గర చేయకుండా; నాకు= నాకు; సర్వ, వేదంబులు= సకల 
వేదాలు; సర్వ, శాస్త్రములును= సమస్త శా(స్తాలు; సంభవిల్లవలయున్‌= సంప్రాప్తించాలి; అని, తలంచి= అని తలపోసి; వదలక= 
విడువక; నిష్టతోన్‌= దీక్షతో; ఉగ్ర, తపమున్‌= తీవ్రమైన తపస్సును; చేయుచున్నవాండన్‌= చేస్తున్నాను. 


తాత్పర్యం: 'ఏ గురువు దగ్గర విద్యాభ్యాసం చేయకుండానే సర్వవేదాలు, సకలశా(స్తాలు అవగతం కావాలి- అని 
నిష్టతో తీవ్రమైన తపస్సు చేస్తున్నాను. 
వ. అనిన వాని కింద్రుం డిట్లనియె. 255 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; వానికి= ఆ యవక్రీతుడికి; ఇంద్రుండు= ఇంద్రుడు; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా 
చెప్పాడు. 
తాత్పర్యం: అని యవక్రీతుడు చెప్పగా అతడితో ఇంద్రుడు ఇట్టా అన్నాడు. 
క.  “గురుముఖమునం బదయక దు । ష్కరతపమునం. జేసి పడదయంగాంబడు విద్యల్‌ 
పరమార్దము మదమును మ । త్సరమును గావించు నెట్టిసాధుల కైనన్‌. 256 


ప్రతిపదార్హం: గురు ముఖమునన్‌= గురుప్రబోధంవలన; పడయక= పొందక; దుష్కర, తపమునన్‌+చేసి= తీవ్రమైన తపస్సుచేత; 
పడయంగాన్‌+పడు= పొందబడేటటువంటి; విద్యల్‌= విద్యలు; ఎట్టి= ఎటువంటి; సాధులకు+ఐనన్‌= మంచివారికైనాకూడ; 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 461 


పరమ+అర్హము= పరమమైన ప్రయోజనం విషయంలో (ఉత్కృష్టమైన ఫలితాన్ని ప్రసాదించడంలో); మదమును= గర్వాన్ని; 
మత్సరమును= అసహనాన్ని (అసూయను); కావించున్‌= కల్పిస్తుంది. 


తాత్పర్యం: 'అధ్యాపకుడి ద్వారా జరిగే ప్రబోధాన్ని పొందక తీవ్రమైన తపస్సువలన పొందేటటువంటి విద్యలు 
పరమార్థంలో ఎటువంటి మంచివారికైనా కూడా గర్వాన్ని, అసూయను రేకెత్తిస్తాయి. 


వ. _ 'ఇది విద్యోపార్దనంబున కుపాయంబు గా' దని వారించి వాసవు( డరిగిన, నుడుగక యవక్రీతుం డెప్పటియట్ల 
తపంబుం జేయుచున్న( దదీయ తపస్తప్త్రమానసుండై వృద్దశ్రవుండు వృద్దవిప్రరూపంబు ధరించి యశక్తుండై 
శోషించిన శరీరంబుతోడ సికతాముష్టి పరంపర నపారగంభీరగంగాప్రవాహంబునందు సేతుబంధంబు 
చేయుచున్న నవ్విఫప్రుం జూచి యవక్రీతుండు నగుచు నిట్లనియె. 257 


ప్రతిపదార్థం: ఇది= ఈ తీవ్రతపం; విద్యా+ఉపార్దనంబునకు= విద్యను సంపాదించటానికి; ఉపాయంబు= మార్గం; కాదు+అని= 
కాదని; వారించి= అడ్డుచెప్పి; వాసవుండు= ఇంద్రుడు; అరిగినన్‌= వెళ్ళగా; ఉడుగక= తపస్సు విరమంచక; యవ(క్రీతుండు= 
యవక్రీతుడు; ఎప్పటి+అట్ట= లోగడ మాదిరిగానే; తపంబున్‌= తపస్సును; చేయుచున్నన్‌= చేస్తూడఉండటంచేత; తదీయ, 
తపస్‌+తప్త, మానసుండు+ఐ= అతడియొక్క తపస్సుచేత కాల్బబడిన మనస్సుకలవాడై; వృద్ధ్ద్యశవుండు= ఇంద్రుడు; వృద్ద, 
విప్ర, రూపంబు= ముసలి బ్రాహ్మణుడిరూపం; ధరించి= ధరించి; న+శక్తుండు+ఐ= బలంలేనివాడై; శోషించిన= ఎండిన; 
శరీరంబుతోడ= దేహంతో; సికతా, ముష్టి పరంపరన్‌= ఇసుకతో కూడిన పిడికిళ్ళు వరుసతో; అపార, గంభీర, గంగా, 
(ప్రవాహంబునందున్‌= మితిలేనటువంటి, మిక్కిలి లోతైనటువంటిది అయిన గంగనీటివెల్లువయందు; సేతు, బంధంబు 
చేయుచున్నన్‌= ఆనకట్ట కడుతున్న; ఆ+విప్రున్‌+చూచి= ఆ బ్రాహ్మణుడిని చూచి; యవక్రీతుండు= యవక్రీతుడు; నగుచున్‌= 
నవ్వుతూ; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఇది విద్యను సంపాదించటానికి తగిన పద్దతి కాదు”- అని చెప్పి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. కాని, 
యవక్రీతుడు ఎప్పటిమాదిరిగానే తపస్సు చేయ నారంభించాడు. అంతట అతడి తీవ్ర తపస్సుచేత తపింపజేయబడిన 
మనస్సుకలవాడై ఇంద్రుడు కృళించిపోయిన దేహం గల ముసలి (బ్రాహ్మణుడి ఆకారం ధరించి, బలం లేకున్నా 
పిడికిళ్ళతో ఇసుకను పోస్తూ మితిలేనటువంటి లోతుగల గంగ నీటివెల్లువకు అడ్డంగా ఆనకట్ట కట్టే యత్నం చేస్తూ 
ఉండినాడు. ఆ బ్రాహ్మణుడి యత్నం చూచి యవక్రీతుడు పరిహసిస్తూ ఇట్లా పలికాడు. 


క. “శతవర్షవృద్ధుండవు న్‌। వతికృశుండ వశక్యమైన యర్థమునం దా 

స్థత యేల సేసి కడు దు | రృతి వై? తిం కెన్న డిది సమాప్తిం బొందున్‌? 258 
ప్రతిపదార్థం: శత, వర్ష వృద్దుండవు= నూరేళ్ళు నిండిన ముసలివాడివి; నీవు= నీవు; అతి కృశండవు= మిక్కిలి కృళించినవాడివి; 
న+శక్యము+ఐన= సాధ్యం కాని; అర్ధమునందు= లక్ష్యమందు; ఆస్థత= ఆసక్తి ఏల+చేసి= ఎందుకు చేసి; కడు= మిక్కిలి; 
దుర్మతివిశ+ఐతి?(వి)= చెడ్డబుద్ది కలవాడివి అయినావు?; ఇంక= ఇకమీద; ఎన్నండు= ఎప్పటికి; ఇది= ఈ సేతువు; సమాప్తిన్‌+ 
పొందున్‌?= పూర్తి అవుతుంది? 


తాత్పర్యం: “నీవు నూరేళ్ళు నిండిన ముసలివాడివి కదా! మిక్కిలి కృశించి ఉన్నావు. ఎందుకు అసాధ్యమైన 
లక్ష్యమందు ఆసక్తిచూపి మందబుద్దివైనావు! ఇంక ఏనాటికి ఈ ఆనకట్ట పూర్తి కాగలదయ్యా?” 


462 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. _ అనిన నింద్రుండు వానిం జూచి 'యేను నీయట్ల యఘటమానంబైన యర్థంబునందు యత్నంబు. జేసిద' 
నని నిజరూపంబు జూపి “యిట్లు నిరర్జకప్రయాసం బేల చేసె? దుడుగు 'మనిన 'నే నెట్లు నుడుగ; 
నాయభిమతంబు సఫలంబు సేయవలయు" నన యవక్రీతుండు శక్రువలనం దనయభిమతంబు వడసి, 
తత్ర్రకారంబుం దండ్రికిం జెప్పిన విని భరద్వాజుండు కొడుకుగర్వంబు సహింపక దేవగీతలైన గాథల యర్ధంబు 
వానికి నిట్లని చెప్పె. 259 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; ఇంద్రుండు= ఇంద్రుడు; వానిన్‌+చూచి= ఆ యవక్రీతుడిని చూచి; ఏను= నేను; 
నీ+అట్ల= నీవలెనే) న+ఘటమానంబు+ఐన= అసాధ్యమైన; అర్ధంబునందు= లక్ష్యమందు; యత్నంబున్‌+చేసెదన్‌= ప్రయత్నం 
చేస్తాను, పాటుబడుతున్నాను; అని= అని చెప్పి; నిజ, రూపంబున్‌= తన అసలు ఆకారాన్ని; చూపి= ప్రదర్శించి; ఇట్టు= 
ఈవిధంగా; నిరర్థక ప్రయాసంబు= నిర్‌+అర్ధక, ప్రయాసంబు= అసంగతమైన (శ్రమ; ఏల చేసెదు?= ఎందుకు చేస్తున్నావు?; 
ఉడుగుము= విరమించుము; అనినన్‌= అని చెప్పగా; ఏను= నేను; ఎట్టున్‌+ఉడుగన్‌= ఏవిధంగాకూడ మానను; నా+అభిమతంబు= 
నా కోరిక సఫలంబు+చేయవలయున్‌= నెరవేరేటట్టు చేయతగును; అనన్‌= అని చెప్పగా; యవ[్రీతుండు= యవక్రీతుడు; 
శక్రువలనన్‌= ఇం(ద్రుడివలన; తన+అభిమతంబు= తనకోరిక; పడసి= పొంది; తత్‌+ప్రకారంబున్‌= ఆ సంగతిని; తండ్రికిన్‌+ 
చెప్పినన్‌= తన తండ్రికి వినిపించగా; విని= ఆలకించి; భరద్వాజుండు= భరద్వాజుడు; కొడుకుగర్వంబు= పుత్రుడియొక్క 
గర్వం; సహింపక= ఓర్వలేక; దేవగీతలు+-ఐన= దేవతలచేత ఉదాహరించబడి, 'దేవగీతలు” అనే పేర ప్రసిద్ధికెక్కిన; గాథల+అర్ధంబు= 
గానం చేయటానికి అనువైన పద్యరచనల భావాన్ని; వానికిన్‌= అతనికి - ఆ యవకక్రీతుడికి; ఇట్టు+అని= ఈవిధంగా; 
చెప్పెన్‌= వచించాడు. 


తాత్పర్యం: అనిన తరువాత ఇంద్రుడు యవక్రీతుడిని చూచి ఇట్టా పలికాడు; “నేను నీవలెనే అసాధ్యమైన 
లక్ష్యమందు కృషిచేస్తున్నాను' అని తన అసలు ఆకారాన్ని ప్రదర్శించి -ఈవిధంగా ప్రయోజనం లేని వృథాప్రయాస 
పడటం మానుము” అని చెప్పగా, యవక్రీతుడు 'నేను ఏవిధంగాకూడ లక్ష్యం సిద్దించేవరకు నా తీవ్ర తపం 
విరమించలేను; నాకోరిక ఈడేర్చుము” అని చెప్పి, ఇంద్రుడివలన తనకోరిక నెరవేరేటట్టు వరం సంపాదించాడు. 
తరువాత యవక్రీతుడు తాను సాధించిన విజయాన్నిగురించి తండ్రికి తెలిపాడు. దానిని విని, భరద్వాజుడు 
కొడుకుగర్వాన్ని సహించక దేవగీతలుగా సుప్రసిద్దాలైన పద్యగాథల భావాన్ని యవక్రీతుడికి ఈవిధంగా తెలిపాడు. 


ర్‌ూ 


'బాలధి యను మునిప్రవరుండు పుత్తశో । కాపన్నుండై ఘఫోరమగు తపంబుం 
జేసి వేల్పులందయం జిరజీవిగా బుత్తుం। బడసె మేధావి నాం బరంగువాని 
వాండు నాయుష్యగర్వమున మునీంద్రుల । నెవ్వరి మెచ్చక యేంగి యొక్క 
ధనుషాక్షుం. డను తపోధనునొద్ద గర్వించి । పలికిన నలిగి తపస్వి వాని 


ఆ. _ నంత కాంతికమున కరుగంగ. జేసి; గ । ర్వంబు చెట్ట; యెట్టివారి నైనం 
గ్రాంచు6 దత్‌క్షణంబు గర్వంబు; గర్వంబు । నొడిచియున్నవాండ యుత్తముండు. 260 


ప్రతిపదార్హం: బాలధి+అను= బాలధి అనే పేరు కల; ముని ప్రవరుండు= బుషిశ్రేష్టుడు; పుత్ర శోక+ఆపన్నుండు+ఐ= 
కొడుకుయొక్క మరణంచేత తపించినవాడై; ఘోరము+అగు= భయంకరమైన; తపంబున్‌+చేసి= తపస్సు చేసి; వేల్పుల 
దయన్‌= దేవతల కరుణవలన; చిరజీవిగాన్‌= చిరకాలం (బ్రతికేటటువంటి వాడుగా; పుత్రున్‌= కొడుకును; మేధావి నాన్‌= 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 463 
మేధావి అనేపేరుతో; పరంగువానిన్‌= ఒప్పేవాడిని; పడసె= పొందాడు; వాండున్‌= ఆ మేధావి; ఆయుష్య, గర్వమునన్‌= తనకు 
ఆయుస్సు కలదనే ధైర్యంతో; ముని+ఇంద్రులన్‌= బుషివరేణ్యులను; ఎవ్వరిమెచ్చక= ఎవ్వరిని సరకుదేయక; ఏంగి= వెళ్ళి; 
ఒక్క, ధనుషాక్షుండు+అను= ధనుషాన్షుడు అనేపేరు కల ఒక; తపస్‌+ధను+ఒద్ద= తపస్సు ధనంగా కలవాడిదగ్గర; గర్వించి= 
గర్వించి; పలికిన= మాట్లాడగా; తపస్వి= బుషి అలిగి= ఆ(గ్రహించి; వానిన్‌= అతడిని- ఆ మేధావిని; అంతక+అంతికమునకు= 
యముడి దగ్గరకు; అరుగంగన్‌+చేసె= వెళ్ళేటట్టు చేశాడు; గర్వంబు= గర్వం; చెట్ట= చెడ్డది; ఎట్టివారిన్‌+ఐనన్‌= ఎటువంటి 
వారినైనా; గర్వంబు= గర్వం; తద్‌+క్షణంబు= ఆ క్షణమందే; క్రాయన్‌= తగులబెడుతుంది; గర్వ్పంబున్‌= గర్వాన్ని; ఒడిచి+ఉన్న 
వాండు+అ= వీడి ఉన్నవాడే; ఉత్తముండు= మంచివాడు. 


తాత్సర్యం: 'బాలధి అనబడే మునివరేణ్యుడు, పుత్రుడి మరణంవలన పరితపించి, ఉగ్రమైన తపస్సుచేసి దేవతలను 
మెప్పించి, చిరంజీవిఅయిన పుత్రుడిని పొందాడు. అతడిపేరు మేధావి. అతడు తాను ఆయుస్సు కలవాడినన్న 
గర్వంతో మునివరేణ్యులను లక్ష్యపెట్టక విచ్చలవిడిగా తిరుగసాగాడు. ఒకనాడు ధనుషాక్షుడు అనే తపోధనుడిని 
లక్ష్యంచేయక పొగరుబోతుగా మాట్లాడగా ఆ తపస్వి ఆ(గ్రహించి మేధావిని యముడిసన్నిధికి పోయేటట్టు చేశాడు. 
ఎంతటివారికైనా గర్వం చెడ్డది. గర్వం ఎవ్వరినైనా క్షణంలో కాల్చివేస్తుంది. గర్వం వీడినవాడే మంచి మనుష్యుడు. 


వ. _ కావున నీవు గర్వంబు విడిచి యకోపనుండవై పరమశాంతు లైన రైభ్యుకొడుకులతోడ నిర్మత్స్యరుందవయి 
యుండు” మనిన 'నట్లసేయుదు; నాకు రైభ్యుండు భవత్సమానుండ'ి యని యవక్రీతుండు తన 
విద్యావిభవంబు మునిసభల విస్తరించుచు నొక్కనాండు రైభ్యాశ్రమంబునకుం జని, యందు. 261 


ప్రతిపదార్థం: కావున= కాబట్టి; నీవు= నీవు; గర్వంబు, విడిచి= గర్వం విడిచి; న+కోపనుండవు+ఐ= కోపం లేని వాడివై; 
పరమ, శాంతులు+అయిన= మిక్కిలి శాంతస్వభావం కల; రైభ్యు, కొడుకులతోడ= రైభ్యుడి కొడుకులతో; నిర్మత్పరుండవు+అయి= 
అసూయ లేనివాడివై; ఉండుము= ఉండుము; అనినన్‌= అనిచెప్పగా; అట్టు+అ+చేయుదున్‌= ఆ రీతిగానే చేయగలను; నాకు= 
నాకు; రైభ్యుండు= రైభ్యుడు; భవత్‌+సమానుండు+అ= నీతో సమానమైనవాడు; అని= అని చెప్పి; యవక్రీతుండు= 
యవక్రీతుడు; తన, విద్యా, విభవంబు= తనపాండిత్యంయొక్క ప్రకర్ష ముని, సభల= బుషుల సభలలో; విస్తరించుచున్‌= 
వెల్లడిస్తూ: ఒక్కనాండు= ఒకానాకరోజు; రైభ్య+ఆ(శ్రమంబునకున్‌+చని= రైభ్యుడియొక్క ఆశ్రమానికి వెళ్ళి, అందు= ఆ 
ఆ(శమంలో. 


తాత్పర్యం: కాబట్టి, నీవు అహంకారాన్ని విడిచి, కోపం లేనివాడివై, మిక్కిలి శాంతస్వభావం కలవారైన రైభ్యుడి 
కొడుకుల యెడల అసూయ లేనివాడివై ఉండుము'- అని భరద్వాజుడు యవక్రీతుడితో చెప్పాడు. యవక్రీతుడు 
“అట్లాగే చేస్తాను; నాకు రైభ్యుడు నీతో సమానుడు” అని సమాధానం చెప్పాడు కాని, బుషుల సభలలో తన 
పాండిత్య ప్రకర్ష ప్రదర్శించసాగాడు. ఒకనాడు యవక్రీతుడు రైభ్యుడి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ. 


ఉ. కోమల కీర షట్టరణ కోకిలనాద మనోహరయబు ను 
ద్దామ వసంత పుష్ప భరిత క్షితిజ ప్రకరంబు నైన యా 
రామమునందు. జూచె మునిరాజకుమారుండు రైభ్యుకోడలిం 
దామరసాక్షిం గృష్ట యనుదాని. బరావసుభార్య. జ్రీతితోన్‌. 262 


రక శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ముని, రాజ, కుమారుండు= బుషులలో శ్రేష్టుడైన భరద్వాజుడి కొడుకు- యవక్రీతుడు; కోమల= సుకుమారమైన; 
కీర= చిలుకలయొక్క; షట్‌+చరణ= తుమ్మెదలయొక్క; కోకిల= కోయిలలయొక్క; నాద= శబ్దాలచేత; మనస్‌+హరంబున్‌= 
మనస్సులను హరించేటటువంటిది; ఉద్దామ, వసంత, పుష్ప, భరిత, క్షితిజ, ప్రకరంబును+ఐన= గొప్పదైన ఆమనిపూలతో 
నిండినచెట్ట సమూహాలు కలదైన; ఆరామమునందున్‌= తోటలో; తామరస+అక్షిన్‌= పద్మాలవంటి కన్నులు కలదానిని; 
రైభ్యుకోడలిన్‌= రైభ్యుడి కోడలిని (కుమారుడి భార్యను); కృష్ణ+అనుదానిన్‌= కృష్ణ అనే పేరు కలదానిని; పరావసు, భార్యన్‌= 
పరావసుడి భార్యను; ప్రీతితోన్‌= అనురాగంతో; చూచెన్‌= చూచాడు. 


తాత్పర్యం: చిలుకల, కోయిలల, తుమ్మెైదలయొక్క సుకుమారమైన నాదాలచేత మనోహరమై, ఆమునిపువ్వులతో 
నిండిన గొప్పచెట్ల సమూహాలతో కూడిన పూలతోటలో, మునిశ్రేష్టుడి పుత్రుడైన యవక్రీతుడు పద్మాలవంటి 
కన్నులు కలది, రైభ్యుడి కోడలు, పరావసుడి భార్య అయిన కృష్ణ అనే పేరుగల సుందరిని అనురాగలాలసుడై 
చూచాడు. 


విశేషం: ఇది ఉత్పలమాలావృత్తం. దీనిలోని మకారప్రాసం ఉ- 'ద్దామ - ఆ-రామము - కోమల - తామరసాక్షి పదఘటితం. 
ఉద్దామ - ఆరామ అనే పదాలను పూర్వపాదంనుండి తదుపరి పాదానికి మకార(ప్రాసంగా మలచటం తెలుగు ఛందానికి కల 
(ప్రత్యేకత, నన్న్మయ మహాకవి తరువాతి కవులకు పెట్టిన ఒరవడి, సంస్కృతాన వృత్తాలలో ఏ పాదానికి ఆ పాదం ఛందస్సులో 
విరిగి స్వయం సమృద్దంగా ఉంటుంది. అక్కడ (ప్రాసనియతి, కన్నడంలో యతినియతి లేదు. కోమల.... కోకిల, ద్దామ.... 
భరిత క్షితిజ, రామము ..... మునిరాజ, తామర .... దాని- ఇవి యతులు. తెలుగు పద్యగానంలో యతి(ప్రాసలు మృదంగనినాదం 


సమకూరుస్తాయి. నన్నయ కవితకు విశిష్టత చేకూర్చిన అక్షరరమ్యత ఈ పద్యంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. 


ఆ. దాని. జూచి మదనతప్ప్తుండై తన యభి । ప్రాయ మెజుంగ. జెప్పె. బంకజాక్షి; 
కదియు శాపభీతి నప్పటి కొడంబడి । నట్లు పలికి పెలుచ నరుగుదెంచి. 263 


ప్రతిపదార్థం: దానిన్‌+చూచి= ఆమెను చూచి (రైభ్యుడి కోడలైన కృష్ణను చూచి); మదన, తప్పుండు+ఐ= మన్మథ తాపానికి 
గురిఅయి; తన+అభిప్రాయము= తన మనసులోని భావం; పంకజ+లఅక్షికి= పద్మాలవంటి కన్నులుగల ఆకృష్ణకు; ఎయు. 
గన్‌+చెప్పెన్‌= తెలియచేశాడు; అదియు= ఆమెయు; శాపభీతిన్‌= శాపం వలని భయంచేత అనగా యవక్రీతుడు శపిస్తాడనే 
భయంచేత; అప్పటికి= ఆ సమయానికి; ఒడంబడినట్టు= అంగీకరించినట్టు; పలికి= మాట్లాడి; పెలుచన్‌= శీఘ్రంగా; అరుగుదెంచి= 
వచ్చి. 


తాత్పర్యం: ఆమెను చూచి, మన్మథతాపానికి గురియై, యవక్రీతుడు ఆమెకు తన మనస్సులోని కోరికను తెలిపాడు. 
పద్మాలవంటి కన్నులుకల ఆ కృష్ణ ముని శాపమిస్తాడనే భయంతో అప్పటికి సమ్మతించినట్టు నటించి, వేగంగా వచ్చి. 


క. తమ మామకు. దద్వృత్తాం । తము నంతను దెలియ జెప్పి తరుణి విలోలా 
క్షములందు బాష్పసలిలో । దమముగం దల వాంచి యుందె.6 గడుంగోపమునన్‌. 264 


ప్రతిపదార్థం: తరుణి= యువతి; తమ మామకున్‌= తమ మామగారికి; తద్‌+వృత్తాంతమున్‌= ఆ సంగతిని; అంతను= 
సర్వమున్నూ; తెలియన్‌+చెప్పి= తెల్లంగా విశదీకరించి; విలోల+అక్షములందు= మిక్కిలి చలించే కన్నులలో; బాష్ప, 
సలిల+ఉద్గమముగన్‌= కన్నీరు కారుతుండగా; కడున్‌= మిక్కిలి; కోపమునన్‌= ఆ(గ్రహంతో; తల= శిరస్సు; వాంచి+ఉండెన్‌= 
వాల్చి ఉన్నది. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 4ీగ్ర5్‌ 


తాత్పర్యం: యౌవనంలో ఉన్న కృష్ణ తన మామగారికి చలించునట్టి కన్నులనుండి నీరు ఉప్పొంగి ్రవిస్తుండగా, 
జరిగిన సంగతి తెలియచెప్పి, మిక్కుటమైన కోపంతో తలవాల్ళి నిలిచి ఉన్నది. 


వ. _ రైభ్యుండు నయ్యవక్రీతున కలిగి నిజకోపానల శిఖాయమానైక జటావలంబనకరుండై హుతాశనునందు 

వేల్ది, యయ్యగ్నికుండంబునందు. 265 
ప్రతిపదార్థం: రైభ్యుండు= రైభ్యుడు; ఆ+యవ(క్రీతునకు= ఆ యవక్రీతుడిపై; అలిగి= కోపించి; నిజ, కోప+అనల, 
శిఖాయమాన+ఏక, జటా+అవలంబన, కరుండు+ఐ= తనయొక్క ఆ(గ్రహం అనేటటువంటి అన్నియొక్క జ్యాలగా రూపొందిన 


ఒక జడను (గ్రహించిన చేయి కలవాడై; హుతాశనునందు= అన్నిహోత్రంలో; వేల్ళి= హోమంచేసి; ఆ+అగన్ని, కుండంబునందున్‌= 
ఆ అగ్నికుండంలో. 


తాత్పర్యం: రైభ్యుడికి యవక్రీతుడిపై పట్టరాని కోపం వచ్చింది. రైభ్యుడు తనకోపం అనే అన్ని యొక్క జ్వాలతో 
సమానమైన ఒక జడను శిఖనుండి లాగి చేతితో పుచ్చుకొని అన్నిహోత్రంలో వేల్పాడు. ఆ అన్నికుండంలో. 


క. లలితాంగి. బడసె6 దనకో ।; దలిరూపముకంటెం గడు బెడంగగు రూపో 
జ్వలకాంతి గలుగుదానిం । బొలంతుక నొక్కర్ల్తు నతితపోవీర్యమునన్‌. 266 


ప్రతిపదార్థం: లలిత+అంగిన్‌= సుకుమారమైన దేహం కలదానిని; తన, కోడలి, రూపముకంటెన్‌= తనకోడలి ఆకారం కంటె; 
కడు= మిక్కిలి; బెడంగు+అగు= మనోహరమైన; రూప+ఉజ్జల, కాంతి, కలుగు దానిన్‌= అందమయిన ఆకృతి కలిగి 
(ప్రకాశించే లావణ్యం కలదానిని; పాలంతుకన్‌= సుందరిని; ఒక్కర్తున్‌= ఒక్కదానిని; అతి+తపస్‌+వీర్యమునన్‌= గొప్పతపస్సుయొక్క 
బలంచేత; పడసెన్‌= పొందాడు. 


తాత్పర్యం: తన కోడలికంటె మిక్కుటమైన సౌందర్యం, లావణ్యం కలిగిన ఒక సుందరాంగిని తన గొప్ప 
తపోమహిమచేత పొందాడు. 


వ. మటియు నొక్కజట యవలంబించి వేల్చిన నందు వికృత దంష్తాకరాళంబైన ముఖంబుతో శూలహస్తుండైన 
యొక్కరాక్షసుండు వుట్టైె; నయ్యిద్దణు ముకుళతహస్తులై 'మాకుం బని యేమి? యని యడిగిన 
“నవినీతుండైన యవక్రీతు వధియింపుం' డని పంచిన. 267 


ప్రతిపదార్థం: మజియున్‌= ఇంకను; ఒక్క, జట+అవలంబించి= (తన శిఖయందలి) ఒక్క జడ పుచ్చుకొని; వేల్చినన్‌= 
హోమం చేయగా; అందున్‌= ఆ అన్నికుండంలో; వికృత, దం్ర్రాా కరాళంబు+ఐన= వంకర కోరలతో భయంకరమైన 
ముఖంతో; శూల, హస్తుండు+ఐన= బల్లెంతో కూడిన చేయికలవాడైన (చేత బల్లెం ధరించిన); ఒక్క, రాక్షసుండు, పుట్టెన్‌= 
ఒక రాక్షసుడు పుట్టాడు; ఆ+ఇద్దరు= ఆ ఇద్దరు; ముకుళిత, హస్తులు+ఐ= మోడ్భిన చేతులు కలవారై; మాకున్‌+పని+ఏమి?= 
మేము చేయవలసిన పని ఏమిటి?; అని= అంటూ; అడిగినన్‌= ప్రశ్నించగా; అవినీతుండు+ఐన= సదత్ర్రవర్తన లేనటువంటి; 
యవక్రీతున్‌= యవక్రీతుడిని; వధియింపుండు= సంహరించండి; అని= అని చెప్పి; పంచినన్‌= నియోగించగా. 


తాత్పర్యం: రైభ్యుడు ఇంకనూ, ఒకజడను పరి[గ్రహించి హోమం చేశాడు. ఆ హోమకుండంనుండి వంకరకోరలతో 
భయాన్ని కొలిపే ఒక రాక్షసుడు జన్మించాడు. ఆ రాక్షసుడి చేతిలో బల్లెం ఉన్నది. ఆ ఇద్దరూ చేతులు జోడించి 


466 శ్రీనుదాంధ్ర మహాభారతము 


నమస్కరించి, మేము చేయవలసిన కర్తవ్యాన్ని శాసించండి' అని అడుగగా 'దుష్టస్వభావం కల యవక్రీతుడిని 
సంహరించండి” అని రైభ్యుడు వారిని ఆదేశించాడు. 


క. _ ఆ తరుణి మున్న చని మద । నాతురుండై వికృతచిత్తుడై యున్న యవ 
క్రీతు కరకమండలువుం । జ్రీతి. బ్రబోధించి కొనియె బెడంగుగ నంతన్‌. 268 


ప్రతిపదార్హం: అంతన్‌= అంతట; ఆ తరుణి= ఆ జవరాలు; మున్ను+అ= ముందుగా; చని= వెళ్ళి మదన+ఆతు 
రుండు+ఐ= మన్మథుడి ఉద్రేకానికి లోబడినవాడై; వికృత, చిత్తుండు+ఐ= మనస్సులో స్వస్థత కోల్పోయినవాడై; ఉన్న= ఉన్నట్టి; 
యవక్రీతు, కర, కమండలువున్‌= యవక్రీతుడి చేతిలో ఉన్న కమండలాన్ని (కమండలువు= బుషులు చేతితో పట్టుకొని ఉండే 
జలపా(త్రిక); ప్రీతిన్‌*ప్రబోధించి= అనురాగం అంకురింపచేసి; బెడంగుగన్‌= విలాసంగా; కొనియెన్‌= సం([గ్రహించింది. 


తాత్సర్యం: ఆ జవ్వని ముందుగా వెళ్ళి మదనోద్వేగంతో వికారమైన మనస్సుతో ఉన్న ఆయవ్రీతుడిదగ్గరకు చేరి, 
అనురాగాన్ని మేలుకొలిపి, విలాసంగా అతడిచేతిలో ఉన్న కమండలాన్ని సం[గ్రహించింది. 


విశేషం: (1) నన్నయభట్టు- “ప్రబోధించు” అన్న పదాన్ని ప్రయోగించిన స్థలాలు ప్రత్యేకంగా అనుశీలించతగినవి. తాను 
సంకల్పించిన భావాన్ని ఎదుటివారి మనస్సులను ఆకర్షించేటట్టు చేసి సుస్థిర ప్రభావాన్ని వహించటం అనే అర్ధంలో “1ప్రబోధించు” 
అనే పదం ప్రయుక్తం. (2) అతడు మదనాతురుడు. వికృతచిత్తుడు. అందుచేత ప్రబోధ ప్రభావం సులువుగా ప్రసరించింది. 
క. అపహృత కమండలుందై ।; యపవిత్రుం డగుటం జేసి యధికతపోవీ 

ర్య పరిక్షయ మగుడును నా । తపస్విసుతు రాక్షసుండు దదయక తాన్‌. 269 


ప్రతిపదార్థం: అపహృత, కమండలుండు+ఐ= అపహరించబడిన కమండలం కలవాడై; న+పవిత్రుండు+అగుటన్‌+చేసి= 
పావనత్వాన్ని కోల్పోయినవాడు అవటంచేత; అధిక, తపస్‌+వీర్య, పరిక్షయము+అగుడును= మిక్కుటమైన తపస్సుయొక్క శక్తి 
నళించిపోవటం వలన; ఆ తపస్వి, సుతున్‌= ఆ బుషికుమారుడిని; రాక్షసుండు= రాక్షసుడు; తడయక= ఆలస్యంచేయక; 
తాశెన్‌= ఎదుర్కొన్నాడు. 


తాత్పర్యం: తన కమండలం ఆ లేజవరాలిచేత అపహరించబడింది. అందుచేత యవక్రీతుడు అపవి(త్రుజైనాడు. 
అతని గొప్ప తపశ్శక్తి నశించిపోయింది. అందుచేత రాక్షసుడు ఆలస్యం చేయక ఆ బుషికుమారుడైన యవక్రీతుడిని 
ఎదుర్కొన్నాడు. 


వ. వానికి వెలచి పఅిచి యవక్రీతుండు మహానదులు గొలంకులు సొచ్చిన నవి శుష్కంబులైనం దన జనకు 
నగ్నిహోత్రంబు. జొచ్చునంత. 270 
ప్రతిపదార్థం: వానికి= అతడికి- ఆ రాక్షసుడికి; వెజచి= భయపడి; పజచి= పారిపోయి; యవక్రీతుండు= యవక్రీతుడు; 


మహానదులు= గొప్పయేరులలో; కొలంకులు= సరస్సులలో; చొచ్చినన్‌= ప్రవేశించగా; అవి= ఆ నదులున్నూ, కొలనులున్నూ; 
శుష్కంబులు+ఐనన్‌= ఇంకిపోగా; తన, జనకు+అన్నిహోత్రంబున్‌= తన తండ్రి అగ్నిశాలను; చొచ్చునంత= ప్రవేశించినంత; 


తాత్పర్యం: ఆ రాక్షసుడికి భయపడి యవక్రీతుడు పారిపోయి గొప్పనదులలో, సరస్సులలో ప్రవేశించాడు. కాని, 
అవి ఎండిపోయినవి. అంత అతడు తనతండ్రియొక్క అన్నిహోత్రశాలలో ప్రవేశించి దాక్కొన్నాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 467 


ఆ. _ మునికుమారు నెగిచికొని వచ్చి నిశితశూ ।; లాయుధమునం బొడిచి యాసురమున 
రక్కసుండు చంపి, యక్కాంతయును దాను । నరిగి రైభ్యుకడకు నాక్షణంబ. 271 


ప్రతిపదార్థం: రక్కసుండు= రాక్షసుడు; మునికుమారున్‌= బుషిపుత్రుడిని; ఎగిచికొని వచ్చి= వెంబడించి చేరి; నిశిత, 
శూలాయుధమునన్‌= వాడిఅయిన బల్లైముతో; పొడిచి= గుచ్చి; ఆసురమునన్‌= రాక్షసత్వంతో; చంపి= వధించి; ఆ+కాంతయును+ 
తానున్‌= ఆ వనితయు, తానున్నూ; ఆ క్షణంబు+అ= ఆక్షణమే; రైభ్యు కడకున్‌= రైభ్యుడి దగ్గరకు; అరిగె= వెళ్ళారు. 


తాత్పర్యం: ఆ రాక్షసుడు బుషిపుత్రుడైన యవక్రీతుడిని వెంటాడి, వాడియైన ఈటెపోటుతో అతడిని క్రూరంగా 
పొడిచి చంపాడు. పిమ్మట ఆ రాక్షసుడున్నూ, ఆజవ్వనియున్నూ రైభ్యుడిదగ్గరకు వెళ్ళారు. 


విశేషం: ఇక్కడ సంస్కృత భారతంలో యవక్రీతుడు తన తండ్రియొక్క అగ్నిహోత్రశాలను ప్రవేశింపబోతున్నంతలో 
గృహపాలకుడైన సేవకుడు ద్వారంలో అతడిని అడ్డగించినట్టు, వెంట తరుముకొని వస్తున్న ఆ రక్కసుడు అపుడు యవక్రీతుడిని 
శూలంతో పొడిచి వైచినట్టు ఉంది. తన జనకుని అగ్నిహోత్రగృహాన్ని (ప్రవేశిస్తే రాక్షసుని వలన భయం ఉండదని యవక్రీతుని 
అభిప్రాయం. యవక్రీతుడు అశుచియై ఉన్నందున కాబోలు గృహపాలకుడు అతడిని అన్నిహోత్రశాలలోనికి ప్రవేశించనీయక 
అడ్డగించాడు. చూ. భండార్కరు సంస్థ ప్రతి 111-137 అధ్యా. 17418 వ్ల; 1138 అధ్యా, 748 ల్ల, 


వ. _ రైభ్యుండును వానికి భార్యగా. గృత్తి నిచ్చె; నంత నిట భరద్వాజుండు వనంబుననుండి వచ్చి తన కెప్పుడుం 
బ్రత్యుత్ధానంబు జేయునగ్ను లప్పు దడంగియున్న నచ్చెరువడి గృహపాలకుండైన శూద్రువలన నంత వృత్తాంతం 
బెటింగి, నిహతుం దైన పుత్తుం జూచి దుఃఖితుండై. 272 


ప్రతిపదార్హం: రైభ్యుండును= రైభ్యుడుకూడ; వానికి= ఆ రాక్షసుడికి; భార్యగాన్‌= భార్యగా; కృత్తిన్‌= కృత్తిని (హోమకుండంలో 
ఉద్భవించిన లేజవరాలిని); ఇచ్చెన్‌= ఇచ్చాడు; అంతన్‌= అటుపిమ్మట; ఇట= ఇక్కడ; భరద్వాజుండు= భరద్యాజ మహర్షి 
వనంబుననుండి= అరణ్యంలోనుండి; వచ్చి= వచ్చి; తనకు+ఎప్పుడున్‌= తనకు ఎల్లప్పుడు; 'ప్రత్యుత్హానంబు+చేయు= లేచి 
నిల్ఫొను; అగ్నులు= నిప్పులు; అప్పుడు= ఆ సమయాన; అడంగి+ఉన్నన్‌= అణగిపోయి, నివురుగప్పి ఉండగా; అచ్చెరువడి= 
ఆశ్చర్యమంది; గృహ, పాలకుండు+ఐన= ఇంటిని కాపాడేటటువంటి; శూద్రువలనన్‌= సేవకుడి వలన; అంత, వృత్తాంతంబు= 
జరిగినదంతయు; ఎటింగి= తెలిసికొని; నిహతుండు+ఐన= మరణించినటువంటి; పుత్రున్‌+చూచి= కొడుకును చూచి; 
దుఃఖితుండు+ఐ= శోకించినటువంటివాడై. 


తాత్పర్యం: రైభ్యుడు ఆ రాక్షసుడికి భార్యగా కృత్తిని ఇచ్చాడు. అంత, ఇక్కడ భరద్వాజుడు అడవినుండి ఆ(,శమానికి 
వచ్చాడు. నిత్యం అతడికి లేచి స్వాగతం ఆచరించే అగ్నులు ఆనాడు అణగి నివురుగప్పి ఉన్నాయి. భరద్వాజుడికి 
ఆశ్చర్యం కలిగింది. అంత గృహపాలకుడైన సేవకుడివలన జరిగిన సంగతి తెలిసికొని కుమారుడి మరణానికి 
మిక్కిలి దుఃఖించాడు. 


ఆ.  'రైభ్యుం దధికకోపరతు. డంటి, నమ్ముని । యాశ్రమంబుదెసకు నరుగ వలవ 
దంటి; వినంగ నొల్లవైతి నా పలుకులు; । గర్వితునకు బుద్ది గాన నగునె? 273 


ప్రతిపదార్థం: రైభ్యుండు= రైభ్యమహాముని; అధిక, కోపరతుండు+అంటిన్‌= మిక్కుటమైన ఆగ్రహ స్వభావం కలవాడు అని 
చెప్పిఉన్నాను; ఆ+ముని+ఆ(శమంబు, దెసకున్‌= ఆ బుషియొక్క ఆ(శ్రమం దిక్కుకు; అరుగ, వలవదు+అంటి= వెళ్ళ వదు 
యణ 


468 శ్రీనుదాంధ్ర మహాభారతము 


అని చెప్పి ఉన్నాను; నా పలుకులు= నా మాటలు; వినంగన్‌= వినటానికి; ఒల్లవు+ఐతి(వి)= ఇష్టపడలేదు; గర్వితునకు= 
గర్వంలో ఉన్నవాడికి; బుద్ది= మంచి అభిప్రాయం; కానన్‌+అగునె?= కనిపిస్తుందా? 


తాత్సర్యం: రైభ్యుడు మిక్కిలి కోపంకలవాడని నీకు నేను ముందుగానే చెప్పిఉన్నాను కదా! ఆ మునిఆశ్రమంప్రాంతానికి 
వెళ్ళవద్దని కూడా హెచ్చరించి ఉన్నాను. నీవు నామాట వినలేదు. గర్వం కలవాడికి మంచిబుద్ది కలుగుతుందా!" 


నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


వ. అని ప్రలాపించుచు భరద్వాజుండు వాని దహించి, పుత్రశోక దహనంబు సహింపనోపక తద్దహనంబున 
దేహ త్యాగంబు. జేసె; నంత బృహద్ద్యుమ్నుండను రాజు సత్రయాగంబు చేయుచుండి, రైభ్యు పుత్తుల 
ళా ట్‌ రా 

నర్భావసుపరావసులం దనకు బుత్విజులంగా వరియించిన నయ్యిరువురు6దండ్రిచే ననుజ్ఞాతులై 
వానియజ్ఞంబు నడుపుచుండి, యొక్కనాండు పరావసుండు నిజాశ్రమంబునకు వచ్చువాండు వేగుంబోక చీ 

కటి నదవిలో నేకతంబ తనకు నెదురుగా వచ్చు రైభ్యు నెజుంగక మృగంబకా వగచి నిజప్రాణ భయంబున 
వధియించి పదంపడి యెటింగి పరమదుఃఖితుందై ప్రేతకార్యంబులు దీర్చి, బృహద్దుమ్ను సత్రంబునకు వచ్చి 

యా ఆల్‌ తర లు 

తన చేసిన పితృఘాతం బగ్రజునకుం జెప్పి యిట్లనియె. 274 


ప్రతిపదార్థం: అని= అంటూ; ప్రలాపించుచు= ఏడుస్తూ; భరద్యాజుండు; వానిన్‌= (ఆ యవక్రీతుడి శరీరాన్ని) అతనిని; 
దహించి= అస్ని సంస్కారంచేసి; పుత్ర శోక, దహనంబు= కుమారుడిమరణం వలన ఏర్పడిన దుఃఖ మనే అగ్నిని; 
సహింపన్‌+ఓపక= తాళలేక; తద్‌+దహనంబునన్‌= ఆమటంలో పడి; దేహ, త్యాగంబున్‌+చేసెన్‌= శరీరాన్ని వీడాడు; అంతన్‌= 
అటుపిమ్మట; బృహద్ద్యుమ్నుండు+అను, రాజు= బృహద్ద్యుమ్నుడు అనేపేరు కల ప్రభువు; సత్రయాగంబున్‌= సత్రయాగాన్ని; 
చేయుచు+ఉండి= చేయటానికి ఉపక్రమించి ఉండి; రైభ్యుపుత్రులన్‌= రైభ్యుడి కొడుకులను; అర్జావసు, పరావసులన్‌= 
అర్జావసుడు, పరావసుడు అనేవారిని; తనకు= తనకు; బుత్విజులంగా= యాజ్జికులుగా; వరియించినన్‌= ఎన్నుకొనగా; 
ఆ+ఇరువురున్‌= ఆ ఇద్దరున్నూ; తండ్రిచేన్‌= తండ్రిచేత; అనుజ్ఞాతులు+ఐ= అనుమతి పొందినవారై; వాని యజ్ఞంబు= 
అతడి యజ్ఞం, ఆ బృహద్యుమ్నుడి సత్రయాగం; నడుపుచుండి= నిర్వహిస్తూ: ఒక్కనాండు= ఒకానొకరోజు; పరావసుండు= 
పరావసుడు; నిజ+ఆ(శ్రమమునకు= తన బుషివాటికకు; వచ్చువాండు= వచ్చేటప్పుడు; వేగుంబోక= తెల్లవారుజామున, 
చీంకటిన్‌= అంధకారంలో; అడవిలోన్‌= అరణ్యంలో; ఏకతంబు+అ= ఒంటరిగా; తనకున్‌+*ఎదురుగా వచ్చు= తనకు 
ఎదురుగా వచ్చే; రైభ్యున్‌= రైభ్యుడిని; ఎయింగక= తెలియక; మృగంబు+అ+కా వగచి= జంతువు అని తలపోసి; నిజ, (ప్రాణ, 
భయంబున= తన అసువులపై భీతిచొప్పున; వధియించి= సంహరించి; పదంపడి= అటు పిమ్మట; ఎటింగి= తెలిసికొని; 
పరమ, దుఃఖితుండు+ఐ= మిక్కిలి శోకించినవాడై; ప్రేత, కార్యంబులు= శవానికి చేయవలసిన అస్నిసంస్కారాదులు నెరవేర్చి; 
బృహద్ద్యుమ్ను, సదత్రంబునకున్‌= బృహద్ద్యుమ్న మహారాజుయొక్క సదత్రయాగశాలకు; వచ్చి= అరుదెంచి; తన, చేసిన, పితృ 
ఘాతంబు= తాను చేసిన పితృవధ; అగ్రజునకున్‌+చెప్పి= అన్నగారికి నివేదించి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని ఏడుస్తూ భరద్వాజుడు, యవక్రీతుడి శరీరానికి అన్నిసంస్కారం చేసి, పుత్రశోకమనే అగ్నికి తాళలేక 
తానున్నూ ఆ చితిలో పడి దేహాన్ని త్యజించాడు. అంతట బృహద్దుమ్నుడు అనే రాజు సత్రయాగం చేయ 
సంకల్పించి, రైభ్యుడి కొడుకులైన అర్జావసు పరావసులను బుత్విజులుగా ఎన్నుకొన్నాడు. వారున్నూ, తమ తండ్రి 
రైభ్యుడి అనుమతిని పొంది బృహద్ద్యుమ్నుడి యజ్ఞాన్ని నడుపుతున్నారు. ఒకానొకరోజు పరావసుడు వేకువచీకటిలో 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము శీగ్ర9 


తన ఆశ్రమానికి మరలి వస్తున్నాడు. ఎదురుగా రైభ్యుడు వచ్చాడు. ఆ అడవిలో పరావసుడు ఒంటరిగా వస్తున్న 
రైభ్యుడిని (క్రూరమృగంగా (భ్రమించి తన(ప్రాణాలు కాపాడుకొనదలచి, అతడిని సంహరించాడు. తదుపరి తాను 
చంపింది తన తండ్రినే అని పరావసుడు తెలిసికొని మిక్కిలి దుఃఖించి, తండ్రి శవానికి అన్నిసంస్కారాదులు 
నిర్వర్తించి బృహద్యుమ్నుని సత్రయాగశాలకు వచ్చి తాను చేసిన పితృహత్యను అన్నగారికి నివేదించి ఇట్టా పలికాడు. 


తే. _ 'నీవు దీని నొక్కరుండవు నిర్వహింప । నోప; వే నొక్కరుండ నయ్యును గడంగి 

నడప నోపుదు. గావున నాతదర్ధ । మాచరింపుము బ్రహ్మహత్యావ్రతంబు.' 275 
ప్రతిపదార్థం: నీవు= నీవు; దీనిన్‌= ఈ సదత్రయాగాన్ని; ఒక్కరుండవు= ఒక్కడివై ఒంటరిగా; నిర్వహింపన్‌+ఓపవు= నెరవేర్చజాలవు; 
ఏను= నేను; ఒక్కరుండన్‌+అయ్యును= నేను ఒంటివాడినైనప్పటికీ; కడంగి= పూని; నడపన్‌+ఓపుదున్‌= నిర్వహించగలను; 
కావున= కాబట్టి; నాతదర్హము= నాకు బదులుగా; బ్రహ్మహత్యా, వ్రతంబు= బ్రాహ్మణుడిని చంపినపాపం పోగొట్టే నోము; 
ఆచరింపుము= చేయుము. 


తాత్పర్యం: 'ఓ అర్జావసూ! ఈ సదత్రయాగాన్ని నీవు ఒక్కడివై నిర్వహించలేవు. నేను ఒక్కడినే అయినా 
నిర్వహించగలను. కాబట్టి నీవు నాకు బదులుగా బ్రహ్మహత్యను పోగొట్టే వ్రతాన్ని చేయుము”. 


వ. అనిన నర్ధ్థావసుం'డట్లు సేయుదు' నని బ్రహ్మహత్యావ్రతంబులు సలుపుచుండె.; బరావసుండును నొక్కరుండ 
సత్తయాగంబు జరుపుచుండె; నంత నర్ద్హావసుండు బ్రహ్మృహత్యాప్రాయశ్చిత్తంబుల. జేసి యా 

చో 9, న్‌ా చ -౨ 
సత్రయాగంబునకు వచ్చిన, వానిం జూచి పరావసుండు బృహద్యుమ్నున కిట్లనియె. 276 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అర్జావసుండు= అర్జావసుడు; అట్టు+చేయుదున్‌= ఆ విధంగా చేస్తాను; అని= 
అనిచెప్పి; బ్రహ్మహత్యావ్రతంబులు= బ్రాహ్మణుడిని చంపినందుకు సంక్రమించిన పాపాలను పోగొట్టే నోములను; సలుపుచుండెన్‌= 
చేస్తున్నాడు; పరావసుండును= పరావసుడు సయితం; ఒక్కరుండు= తాను ఒక్కడే; సత్రయాగంబు= సతయాగాన్ని; 
జరుపుచుండెన్‌= నిర్వహిస్తున్నాడు; అంతన్‌= అటుపిమ్మట; అర్జావసుండు= అర్జావసుడు; బ్రహ్మ, హత్వా, ప్రాయళ్చిత్తంబులన్‌+ 
చేసి= (బ్రాహ్మణుడిని చంపినందువలన కలిగిన పాపానికి పరిహారాలు చేసి; ఆ సషత్రయాగంబునకు= ఆ సషత్రయాగం 
నిర్వహించటంకొరకై; వచ్చిన= రాగా; వానిన్‌+*చూచి= అతడిని (ఆ అర్జావసుడిని) చూచి; పరావసుండు= పరావసుడు; 
బృహద్యుమ్నునకు= బృహద్యుమ్న మహారాజుతో; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా తెలిపాడు. 


తాత్పర్యం: అని చెప్పగా అర్భ్జావసుడు అంగీకరించి తాను బ్రహ్మహత్యాపాతకానికి నిష్కృతి కలిగించే వ్రతాలు 
యి 
చేయసాగాడు. పరావసుడు తాను ఒక్కడే సత్రయాగాన్ని నిర్వహిస్తున్నాడు. అంతట, అర్జావసుడు బ్రహ్మహత్య 
వలన ఏర్పడిన పాపం తొలగటానికి పరిహారవ్రతాలు నిర్వర్తించి తిరిగి సత్రయాగాన్ని నిర్వహించటానికి రాగా, 
అతడిని చూచి పరావసుడు బృహద్యుమ్నమహారాజుతో ఇట్లా అన్నాడు. 
క. “ఇమ్ముని నీ యజ్ఞాయత । నమ్ము. బ్రవేశింపందగండు నరనాయక! యు 
గ్రమ్ముగ సలిపెడు శుభకా । ర్యమ్ములకుం బాసి బ్రహ్మహత్యావ్రతముల్‌. 277 


ప్రతిపదార్హం: ఈ+ముని= అర్జావసుడు; నీ యజ్ఞణఆయతనమ్మున్‌= నీ యాగశాలలో; ప్రవేశింపన్‌+తగండు= ప్రవేశించటానికి 
అర్హుడు కాడు; నర నాయక!= ఓ మహారాజా!; శుభకార్యములకున్‌+పాసి= మంచివిగా జరిగే క్రియలను; వీడి; ఉగ్రమ్ముగన్‌= 


70 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తీవ్రంగా; బ్రహ్మ హత్యా, వ్రతముల్‌= బ్రాహ్మణుడిని చంపటంచేత ఏర్పడే పాపం పరిహరించటానికై నోములు; సలిపెడున్‌= 
చేస్తున్నాడు. 


తాత్పర్యం: 'ఓ బృహద్దుమ్న మహారాజా! ఈ బుషి నీ యాగశాల ప్రవేశించటానికి యోగ్యుడు కాడు. ఇతడు 
శుభకార్యాలను విడిచి, తీవ్రమైన బ్రహ్మహత్యాపాతకాన్ని పరిహరించే వ్రతాలు చేస్తున్నాడు. 


వ. అనవుడు, బృహద్ద్యుమ్న ప్రేరితులైన జనులచేత నుత్సార్యమాణుం డయి యర్జావసుం డనియె. 'బరావసుండు 
గాని యేను బ్రహ్మఘాతకుండ. గాను; వానికై వ్రతంబు సలిపి తత్పాతకవిముక్తు. జేసితి" నని చెప్పిన 
యర్జావసు యథార్ధకథనంబునకు మెచ్చి యగ్నిపురోగములైన దేవతలు వాని కిట్లనిరి. 278 


ప్రతిపదార్థం: అనవుడు= అని చెప్పగా; బృహద్ద్యుమ్న (ట్రేరితులు+ఐన= బృహద్యుమ్నుడిచేత ఆదేశించబడి (ఆజ్ఞాపించబడిన); 
జనులచేతన్‌= మనుష్యులచేత; ఉత్సార్యమాణుండు+అయి= తొలగించబడినవాడై; అర్జావసుండు; అనియెన్‌= చెప్పాడు; 
పరావసుండు+కాని= పరావసుడే కాని; ఏను= నేను; బ్రహ్మ ఘాతకుండన్‌+కాను= బ్రాహ్మణుడిని చంపినవాడిని కాను; 
వానికై= అతడి కొరకు; వ్రతంబు, సలిపి= నోములు నోచి; తత్‌+పాతక, విముక్తున్‌+చేసితి= అతడిని పాపంనుండి 
తొలగించాను; అని చెప్పిన= అని చెప్పినటువంటి; అర్జావసు యథార్థ కథనంబునకు= అర్జావసుడు చెప్పిన నిజమైన 
మాటలకు; మెచ్చి= మన్నించి; అగ్ని, పురస్‌+గములు+ఐన= అగ్నిని ముందు పెట్టుకొన్నవారైన; దేవతలు= వేల్పులు; వానికి= 
అతడికి; ఇట్టు+అనిరి= ఈవిధంగా చెప్పారు. 


తాత్పర్యం: అని చెప్పగా, బృహద్ద్యుమ్న మహారాజుయొక్క అనుచరులు యజ్ఞశాలలోనికి ప్రవేశించనీయక తనను 
వారించటం చేత అర్జావసుడు ఇట్లా చెప్పాడు: (బ్రహ్మహత్య చేసింది పరావసుడే కాని నేను కాదు. అతడి పాపాలు 
తొలగటంకొరకై నోములు నోచిన వాడిని నేను." ఆమాటలు విని వేల్పులు అతడు చెప్పిన సత్యానికి అతడిని 
అభినందిస్తూ ఇట్టా పలికారు. 


దేవత లర్జానసునకు మెచ్చి కోరిన వరంబు లెల్ల నిచ్చుట (సం. 3-139-18) 


తే. 'తమ్ముచేసిన దురితముల్‌ తలంగ6 బూని । ధర్మబుద్దివై వ్రతములు పేర్మి. జలిపి 
తనఘ! నీకు నభీష్టంబు లైన వరము । లడుగు మిచ్చెద; మీ మెచ్చు గడవ నగునె!' 279 


ప్రతిపదార్థం: తమ్ము, చేసిన= తమ్ముడుచేసిన; దురితముల్‌= పాపాలు; తలంగన్‌+పూని= తొలగించటానికి ప్రయత్నించి; 
ధర్మబుద్దివి+ఐ= ధర్మమందు మనస్సు కలవాడివై; వ్రతములు= నోములు; పేర్మిన్‌= గౌరవంతో; చలిపితి= నెరవేర్చావు; 
అనఘ!= పాపరహితుడివైన ఓ పవిత్రుడా!; నీకున్‌= నీకు; అభీష్టంబులు+ఐన= మిక్కిలి ఇష్టాలైన; వరములు= కోరికలు; 
అడుగుము= వేడుకొమ్ము; ఇచ్చెదము= ఇస్తాము; ఈ మెచ్చు, కడవన్‌+అగునె= ఈ నీ గొప్పతనం ఊరకే తొలగిపోవదగింది 
కాటు: 


తాత్సర్యం: 'పాపరహితుడివైన ఓ పవిత్ర చరిత్రుడా! అర్జావసు మహర్షీ! నీ తమ్ముడు చేసినపాపాలను తొలగించటానికి 
పూనిన ధర్మాత్ముడివి నీవు. నీవు చేసిన వ్రతాలు గొప్పవి. నీకు మిక్కిలి ఇష్టాలైన వరాలు కోరుకొనుము ఇస్తాం. 
నీ గొప్పతనం బహూకృతికి అర్హమైనది.” 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము త్త 


వ. అనిన6 దన తండ్రియు భరద్వాజుండును యవక్రీతుండు నెప్పటియట్ల జీవించియుండను, నిజజనకుండు 
పరావసుచేత నిహతుం డగుట నిస్తరింపను వలయు నని ప్రార్దించి, దేవతల వరంబున నర్జావసుండు రైభ్య 
భరద్వాజ యవక్రీతుల సంజీవితులం జేసిన నద్దేవతలకు యవక్రీతుం డిట్లనియె. 280 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పిన (చెప్పగా); తన తండ్రియు= తనతండ్రియు; భరద్వాజుండును= భరద్వాజుడున్నూ; 
యవ[్రీతుండును= యవ॥్రీతుడున్నూ; ఎప్పటి+అట్టు+అ= లోగడమాదిరిగానే; జీవించి+ఉండను= (బ్రతికి ఉండేటట్టు (జీవించాలి); 
నిజ జనకుండు= తనతండ్రి; పరావసుచేత= పరావసుడిచేత; నిహతుండు+అగుట= చంపబడటం; నిస్తరింపను= (చంపటం 
వలన ఏర్పడిన) పాపం పరిహరింపను- పాపం పరిహరించబడటం; వలయున్‌+అని= కావాలని; ప్రార్ధించి= వేడుకొని; 
దేవతల= వేల్పుల; వరంబునన్‌= అను[గ్రహంవలన; అర్భావసుండు= అర్జావసుడు; రైభ్య, భరద్వాజ, యవ(క్రీతుల= రైభ్యుడిని, 
భరద్వాజుడిని, యవ'్రీతుడిని; సంజీవితులన్‌+చేసినన్‌= తిరిగి బ్రతికించగా; ఆ+దేవతలకు= ఆ వేల్పులకు; యవక్రీతుండు= 
యవక్రీతుడు; ఇట్టు+అనియెన్‌= ఇట్లా చెప్పాడు. 


తాత్పర్యం: అని చెప్పగా, తనతండ్రియును, భరద్వాజుడున్నూ యవ॥్రీతుడున్నూ యథాపూర్వంగా (బ్రతికి ఉండాలనీ, 
పరావసుచేత తండ్రి చంపబడిన దోషం పరిహరించబడాలనీ వరాలు అను[గ్రహించండని వేల్పులను అర్జావసుడు 
(ప్రార్ధించాడు. దేవతల దయవలన, అర్జావసుడు రైభ్య భరద్వాజ యవక్రీతులను తిరిగి బ్రతికించాడు. అప్పుడు 
యవక్రీతుడు దేవతలతో ఇట్టా పలికాడు. 


విశేషం: ఈ వచనం రెండవ పంక్తిలో “పరావసుచేత నిహతుండగుట వాని విస్మరింపను వలయునని”- అనే పాఠాంతరం 
కొన్ని ప్రతుల్లో ఉంది. దీనిని బట్టి పరావసునిచేత నిహతుడైన విషయం తండ్రియగు రైభ్యునకు తెలియకూడదని అర్జావసుడు 
దేవతలను కోరినట్టు వెల్లడౌతున్నది. 
తే. “పను బహువేదశాస్తమ్ము లెటింగి, వ్రతము । లెల్లం జేయుచు రైభ్యుచే నిట్లు హతుండ 

నైతి; నాకంటె రైభ్యున కధికశక్తి । యైన తెజం గెట్టు?” లనిన నిట్లనిరి సురలు. 281 


ప్రతిపదార్థం: ఏను= నేను; బహు, వేద, శాస్తమ్ములు= వివిధవేదాలు, శాస్త్రాలు; ఎటి(గ= తెలిసికొని; వ్రతములు+ఎల్లన్‌= 
నోములన్నింటినీ; చేయుచున్‌= అనుష్టిస్తూ; రైభ్యుచేన్‌= రైభ్యుడిచేత; ఇట్టు= ఈ రీతిగా; హతుండను+ఐతిన్‌= చంపివేయబడ్డాను; 
నాకంటెన్‌= నాకంటె; రైభ్యునకు= రైభ్యుడికి; అధికశక్తి= ఎక్కువ మహిమ; ఐన+తెణు6గు= ఏర్పడినమార్ల్గం; ఎట్టులు?= ఎట్టా 
సంభవించింది?" అనినన్‌= అని అడుగగా; సురలు= వేల్పులు; ఇట్టు+అనిరి= ఈవిధంగా తెలిపారు. 


తాత్సర్యం: 'నేను వివిధశా(స్తాలను, వేదాలను ఎరిగినవాడిని, సమస్తవ్రతాలు దీక్షతో ఆచరించినవాడిని. కాని, ఈ 
విధంగా రైభ్యుడిచేత ఏల సంహరించబడినాను? నాకంటె రైభ్యుడికి హెచ్చుశక్తి ఏరీతిగా లభించింది?” అని 
ప్రశ్నించగా, యవక్రీతుడికి దేవతలు ఈవిధంగా సమాధానం చెప్పారు. 


క. _ 'గురుశుశ్రూష యొనర్హుచు€. । బరమక్షేశమున. జేసి పడసిన విద్యల్‌ 
స్పురియించు.(గాక; గురుముఖ । విరహితముగ6 బడసినవియు వెలయునె యెందున్‌? 282 


ప్రతిపదార్థం: గురు, శుశూష= గురువుగారికి పరిచర్య; ఒనర్చుచున్‌= చేస్తూ: పరమ, క్షేశమునన్‌+చేసి= మిక్కిలి కష్టపడటంచేత; 
పడపిన; విద్యల్‌= పొందిన చదువులు; స్పురియించున్‌+కాక= శోభిల్ల గలవుకాని; గురు, ముఖ, విరహితముగన్‌= అధ్యాపకుడి 


డ్త72 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ముఖతః; (నోటిద్వారా) ఉపదేశపూర్వకంగా అభ్యసించకుండా; పడసినవియు= పొందినట్టివి; ఎందున్‌= ఎక్కడైనా; వెలయునె= 
శోభిల్లుతాయా!. 


తాత్పర్యం: “గురువుగారికి పరిచర్యచేస్తూ, మిక్కుటమైన ప్రయాసను ఓర్చుకొని అభ్యసించిన చదువులు శోభిస్తాయి 
కాని, అధ్యాపకుడి ద్యారా (గురు ముఖత); అభ్యసించకుండా ఆర్జించిన విద్యలు ఎక్కడైనా శోభిస్తాయా! 


వ. నీవు గురుముఖంబునం బడయక యొండు విధంబునం బడయుటం జేసి నీయధ్యయనశ్రుతంబులు 
నిర్వీర్య్భంబు లయ్యె; గురుసంతోషకరుండై రైభ్యుండు బ్రహ్మజ్ఞానం బుపార్దించెం గావున నాతం డిట్టి శక్తివడసె 
నని దేవతలు దివంబున కరిగి; రిది యవక్రీతు నివాసం; బిందు వసియించినవారు దురిత విముక్తులగుదు; 
రిది కాలశైలం; బిది సప్తవిధం బైన గంగ; యిది మనుష్యుల కగోచరం; బింద యుండి సమాధి శౌచపరులై 
చూడుం; డిది మందరనగం; బిందు నానాప్రహరణపాణులై యష్టాశీతిసహస్రగంధర్వులు కిన్నరకింపురుష 
సుపర్వులు సురేంద్రుం గొలిచి పోయెద; రిందుల కాబునూఖుయోజనంబులు గలదు కైలాసపర్వతం; బందు 
గుబేరుం డుండు' నని రోమశుండు సెప్పినం బాండవులు కృతసమాధిశీలురై వాని నెల్లం జూచి; రంత 
నంతక సుతుండు భీమున కిట్లనియె. 283 


ప్రతిపదార్థం: నీవు= నీవు; గురు, ముఖంబునన్‌= గురువు నోటినుంచి; పడయక= పొందక; ఒండు, విధంబునన్‌= వేరొక 
విధంగా; పడయుటన్‌+చేసి= సంపాదించటంచేత; నీ అధ్యయన, శ్రుతంబులు= నీ చదువులు, వేదాలు; నిర్‌+వీర్యంబులు+ 
అయ్యె= పటుత్వం లేనివి అయినాయి; గురు, సంతోష కరుండు+ఐ= అధ్యాపకుడికి సంతోషం కలిగించినవాడై; రైభ్యుండు= 
రైభ్యుడు; బ్రహ్మజ్ఞానంబు= వేదాలను గూర్చిన జ్ఞానాన్ని; ఉపార్జించెన్‌= సంపాదించాడు; కావునన్‌= కాబట్టి; ఆతండు= ఆ 
రైభ్యుండు; ఇట్టి, శక్తి= ఈ విధమైన మహిమ; పడసెన్‌= పొందాడు; అని= అని చెప్పి; దేవతలు= వేల్పులు; దివంబునకు+అరిగిరి= 
స్వర్గానికి వెళ్ళారు; ఇది= ఈ చోటు; యవక్రీతు నివాసంబు= యవక్రీతుడు నివసించిన స్థలం; ఇందు= ఇక్కడ; వసియించినవారు= 
ఉన్నవారు; దురిత, విముక్తులు+అగుదురు= పాపంనుండి విడివడిన వారౌతారు. ఇది= ఈ క్షేత్రం; కాలళైలంబు= కాలపర్వతం; 
ఇది= ఇది; సప్త విధంబు+ఐన= ఏడు పాయలు అయిన; గంగ= గంగానది; ఇది= ఇది; మనుష్యులకు= మానవులకు; 
న+గోచరంబు= కనిపించనటువంటిది; ఇందు+అ+ఉండి= ఇక్కడే నిలిచి; సమాధి, శౌచ, పరులు+ఐ= సమాధి యోగానికి 
చెందిన నిర్మలత్వాన్ని అలవరచుకొన్నవారై; చూడుండు= చూడండి; ఇది; మందరనగంబు= మందరమనే పేరుకల పర్వతం; 
ఇందు= ఈ పర్వతంలో; నానా, 'ప్రహరణ, పాణులు+ఐ= పెక్కువధాలైన ఆయుధాలను ధరించిన చేతులు కలవారై; 
అష్ట+అశీతి సహ(స్ర గంధర్వులు= 88వేల మంది గంధర్వులు; కిన్నర, కింపురుష, సుపర్వులు= కిన్నరులు, కింపురుషులు, 
దేవతలు; సుర+ఇం[ద్రున్‌= దేవేంద్రుడిని; కొలిచి, పోయెదరు= సేవించి వెళ్ళుతారు; ఇందులకు= ఇక్కడికి; అలు, నూణఖు, 
యోజనంబులు= ఆరువందల ఆమడలు (ఆమడల దూరాన); కైలాస పర్వతంబు= కైలాసం అనేకొండ; కలదు= ఉన్నది; 
అందున్‌= ఆ కైలాస పర్వతమందు; కుబేరుండు+ఉండున్‌= కుబేరుడు (అనే దిక్పాలకుడు, ధనాధీశుడు) ఉంటాడు; అని= 
అంటూ; రోమశుండు+చెప్పినన్‌= రోమళమహర్షి చెప్పగా; పాండవులు= పాండుసుతులు; కృత, సమాధి, శీలురు+ఐ= 
చేయబడిన సమాధి అనే యోగం యొక్క స్వభావం కలవారై అనగా సమాధి శీలాన్ని పొందినవారై; వానిన్‌+ఎల్లన్‌+చూచిరి= 
ఆ క్షేత్రాలను అన్నింటినీ దర్శించారు; అంతన్‌= అటుపిమ్మట; అంతక, సుతుండు= ధర్మపుత్రుడు; భీమునకు= భీమసేనుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: నీవు గురుముఖతః వేదాది విద్యలు పొందలేదు. వేరువిధంగా విద్యలను ఆర్జించటంచేత, అవి శక్తి 
విహీనాలు అయినాయి. గురువు సంతసిల్లేటట్టు రైభ్యుడు వేదశా[స్తాదుల జ్ఞానం ఆర్జించటంచేత అతడికి ఇటువంటి 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము త్తం 


మహిమ ఏర్పడింది- అని చెప్పి వేల్పులు స్వర్గానికి వెళ్ళిపోయారు. ఇది యవక్రీతుడు వసించిన చోటు. ఇక్కడ 
ఖ్‌ 

నివసించిన వారి(కిి పాపాలు నశిస్తాయి. ఇది కాలపర్వతం. ఇది ఏడుపాయల గంగానది. ఇది మనుష్యులకు 
కనిపించదు. ఇక్కడనే ఉండి, సమాధియోగానికి సంబంధించిన శుచిత్వాన్ని సాధించి దర్శించండి. ఇది మందరగిరి. 
ఇందు పెక్కు ఆయుధాలు ధరించి ఎనభైఎనిమిదివేలమందిగంధర్వులు, కింపురుషులు, కిన్నరులు, వేల్పులు 
దేవేంద్రుడిని కొలిచి వెళ్ళుతారు. ఇక్కడికి ఆరువందల ఆమడల దూరంలో కైలాసపర్వతం ఉన్నది. అక్కడ 
కుబేరుడు ఉంటాడు - అని రోమశుడు చెప్పాడు. అపుడు పాండవులు సమాధియోగాన్ని సాధించినవారై ఆ యా 
పుణ్యక్షేత్రాలను దర్శించారు. అంతట ధర్మరాజు భీమసేనుడికి ఈ విధంగా చెప్పాడు. 


సీ.  'దుర్గమం బైన యీ దుర్గమార్గంబున । నడవంగ నేర; మున్నతరథముల 


నింద్రసేనాదుల నీ ధౌమ్యవిప్రుల । ద్రుపదతనూజను దోడికొనుచు 
సహదేవుండును నీవు చట్టన6 గ్రమ్మజు( | డేనును నకులుండు నేంగి రోమ 
శాదేశమునం జేసి యఖిలతీర్దంబులు । నాడి వచ్చెదము; మా యరుగుదెంచు 


ఆ. నంత కెంతయును బ్రయత్నంబుతో. గృష్టం। గాచి యుండుం డనిన ఘనుండు భీము 
డనియె 'నిట్టి రాక్షసాకీర్ణవనములో । నిన్ను బాయనగునె నిమిషమేని. 284 


ప్రతిపదార్హం: దుర్గ్షమంబు+ఐన= నడవటానికి వీలులేని; ఈ, దుర్గ మార్గంబున= పోగూడనిదారిలో; నడవంగనేరము= 
నడవలేము; ఉన్నత, రథములన్‌= పెద్ద తేరులను; ఇంద్రసేన+ఆదులన్‌= ఇంద్రసేనుడు మొదలైన వారిని; ఈ, ధౌమ్య, 
విఫ్రుల= ఈ ధౌమ్యుడిని, బ్రాహ్మణులను; ద్రుపదతనూజను= (ద్రౌపదిని; తోడికొనుచున్‌= వెంటపెట్టుకొని; సహదేవుడును, 
నీవు= సహదేవుడున్నూ, నీవున్నూ; చట్టనన్‌+[క్రమ్మణుండు= శీఘ్రంగా మరలండి; ఏనును, నకులుండున్‌= నేనూ, నకులుడున్నూ; 
రోమశ+ఆదేశమునన్‌+చేసి= రోమశుడి ఆజ్ఞను అనుసరించి; ఏంగి= వెళ్ళి; అఖిల, తీర్రంబులున్‌= అన్ని తీర్చాలలో; అడి, 
వచ్చెదము= స్నానంచేసి రాగలం (వస్తాం); మా+అరుగుదెంచునంతకు= మేం వచ్చేవరకు; ఎంతయును= మిక్కిలి; 
'ప్రయత్నంబుతోన్‌= పూనికతో; కృష్ణన్‌= (ద్రౌపదిని; కాచి+ఉండుండు= రక్షించండి; అనినన్‌= అని చెప్పగా; ఘనుండు= 
గొప్పవాడు; భీముండు+అనియెన్‌= భీముడు చెప్పాడు; ఇట్టి= ఈవిధమైన; రాక్షస+ఆకీర్హ వనములో= రక్కసులతో నిండిన 
అడవిలో; నిన్నున్‌= నిన్ను; నిమిషము+ఏని= నిమిషమైనా; పాయన్‌+అగునె?= విడిచి ఉండవచ్చునా? 


తాత్పర్యం: “ఈ మార్గం నడవటానికి కష్టమైనది. ఈ దారిలో నడచి వెళ్ళలేం. పెద్దతేరులను, ఇం(ద్రసేనుడు 
మొదలైన ముఖ్యభటులను, ఈ ధౌమ్యుడు మొదలైన (బ్రాహ్మణులను, ద్రౌపదిని వెంటబెట్టుకొని నీవూ, సహదేవుడూ 
శీఘ్రంగా మరలిపొండి. నేనున్నూ, నకులుడున్నూ కలిసి వెళ్ళి రోమశమహర్షి ఆజ్ఞానుసారం అన్ని తీర్థాలలో 
యె ఇ యి 
స్నానంచేసి రాగలం. మేము తిరిగి వచ్చేవరకూ జాగ్రత్తగా ద్రౌపదిని కాపాడండి'- అని ధర్మరాజు పలుకగా 
గొప్పవాడైన భీముడు ఇట్టా అన్నాడు: రాక్షసులతో నిండినటువంటి ఇట్టి అడవిలో నిన్ను ఒక్క నిమిషమైనా ఎడబాసి 
[మా ౧ ల ళు య 
ఉండటం నాకు తగునా? 


చ. అనఘచరిత్రు నర్దును మహాభుజు నొక్కని. బాసి వంతం బొం 
దిన యెడ నిట్టిచోట సహదేవుండు నేనును గృష్టయున్‌ జగ 


డే7డ శ్రీనుదాంధ్ర మహాభారతము 


జ్ఞననుత! నిన్ను బాసిన నసహ్యతరం బగు తీవ్రతాపవే 
దన యగు; నీకు మాకు నుచితంబె పరస్పరభేద మెన్నండున్‌. 285 


ప్రతిపదార్హం: జగత్‌+జననుత!= లోకంలోని జనులచేత పొగడబడినవాడా!; అనఘ చరిత్రున్‌= పాపరహితమైన పవిత్ర 
(ప్రవర్తన కలవాడిని; అర్జునున్‌= అర్జునుడిని; మహాభుజున్‌= గొప్పపరాక్రమం కలవాడిని; ఒక్కనిన్‌+పాసి= ఒక్కడిని విడిచి; 
వంతన్‌= బాధను; పొందిన+ఎడన్‌= అనుభవిస్తున్నాం కదా; ఇట్టి, చోటు+అ= ఇటువంటి స్పలంలో; సహదేవుడు; 
ఏనును+కృష్ణయున్‌= నేనున్నూ (ద్రాపదియున్నూ; నిన్నున్‌+పాసినన్‌= నిన్ను ఎడబాసినచో; అసహ్యతరంబు+అగు= ఓర్చటానికి 
మరింత కష్టమైన; తీవ్రతాపవేదన+అగున్‌= మిక్కుటమైన బాధవలన దుఃఖం కలుగుతుంది; నీకు, మాకున్‌= నీకు, మాకు 
మధ్య; ఎన్నండున్‌= ఎప్పుడైనా? పరస్పర, భేదము= ఒండొరులు వేజుపడటం; ఉచితంబె?= సరియైనటువంటిదా? 


తాత్పర్యం: జగత్తులోని (ప్రజలు అందరిచేత ప్రస్తుతించబడిన ఓ ధర్మరాజా! పరమపవిత్రమైన ప్రవర్తన కల 
అర్జునుడు ఒకడిని మాత్రమే ఎడబాసి ఇంత వేదన పొందుతుండగా, నేను సహదేవుడు (ద్రౌపది ఇప్పుడు నిన్ను 
కూడ ఎడబాసినటైతే మరింత భరించరాని బాధ, దుఃఖం మాకు కలుగుతాయి. నీకూ, మాకూ మధ్య పరస్పరం 
వేబుపడటం ఎన్నడైనా భావ్యమా? (కాదని అభిప్రాయం). 


క. కడు డస్సి నదవనోపని । యెడ నీ కమలాయతాక్షి నీ కవలను నే 
దడయక నఅకట నిడికొని ।; కడంకం గొనివత్తు విషమగహనాంతములన్‌. 286 


ప్రతిపదార్థం: కడు= చాలా, మిక్కిలి; డస్సి= బడలి; నడవన్‌+ఓపని+ఎడన్‌= నడవలేని అప్పుడు; ఈ, కమల+ఆయత+లక్షిన్‌= 
కమలాలవలె విశాలమైన కన్నులు కల దానిని, ద్రౌపదిని; ఈ కవలను= ఈ జంట బిడ్డలను- ఈ నకుల సహదేవులను; 
ఏన్‌= నేను; తడయకన్‌= వెంటనే, ఆలస్యం చేయక; అణకటన్‌+ఇడికొని= భుజాలపై పెట్టుకొని, (అజక+కడ= అకడ); 
విషమ, గహన+అంతములన్‌= ఎత్తు పల్దాలతో నిండిన అడవుల లోపల; కడకన్‌= పూనికతో; కొనివత్తున్‌= మోసికొని వస్తాను 
(రాగలను). 


తాత్పర్యం: చాలా అలసిపోయి నడవలేకపోయినప్పుడు, కమలాలవంటి కన్నులు కల ఈ ద్రౌపదిని, కవలలు 
అయిన నకుల సహదేవులను నేను నా వీపుపైకి ఎక్కించుకొని పూనికతో మిట్టపల్లాలతో నిండిన అడవులు, కొండలు 
దాటేవరకు మోసి తీసికొని రాగలను. 


విశేషం: 'దడయక యజకడ నిడికొని - అని పాఠాంతరం 


వ. ఈ రథంబులతోంః బోవ నిమ్ము గాదేని వీని నింద్రసేనాదుల నెందేనిం బెట్టి పోదో మనిన రోమశుం డిట్లనియె. 287 


ప్రతిపదార్థం: ఈ రథంబులతోన్‌= ఈ తేరులతో; పోవన్‌= ప్రయాణించటం; ఇమ్ము+కాదు+ఏని= అనుకూలం కాకపోతే; 
వీనిన్‌= ఈ రథాలు మున్నగు వాటిని; ఇంద్రసేన+ఆదులను= ఇంద్రసేనుడు మొదలైనవారిని; ఎందు+ఏనిన్‌= ఎక్కడైనా; 
పెట్టి= ఉంచి; పోదము= ప్రయాణిద్దాం; అనిన= అనగా; రోమశుండు= రోమశుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఈ రథాలతో పోవటం అనుకూలం కాకపోతే వీటిని, ఇంద్రసేనుడు మొదలైన వారిని, ఎక్కడైనా ఉంచి 
మనం (ప్రయాణిద్దాం'- అని చెప్పగా రోమశుడు ఇట్లా పలికాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము డర్‌ 


క. “అతులతపోవీర్యబలో । న్నతి. బోదము గంధమాదనంబునకు; సమా 

గతు నందు. గాంతు మర్తును । నతివీరు నుదారు సురగణార్దితు. బార్జున్‌.” 288 
ప్రతిపదార్థం: అతుల, తపస్‌+వీర్య, బల+ఉన్నతిన్‌= సాటిలేని తపస్సు యొక్క పరాక్రమం యొక్క శక్తియొక్క ఉన్నతిచేత- 
అతిశయంచేత; గంధమాదనంబునకు= గంధమాదన పర్వతానికి; పోదము= వెళ్ళుదాం; అందున్‌= ఆ కొండ మీద; సమాగతున్‌= 
(స్వర్గంనుండి) వచ్చేటటువంటి; అర్జునున్‌= అర్జునుడిని; అతి వీర్రున్‌= గొప్ప శూరుడిని; ఉదారున్‌= త్యాగ గుణం కలవాడిని; 
సురగణ+అర్చితున్‌= దేవతల సమూహాలచేత పూజించబడిన వాడిని; పార్టున్‌= పృథయొక్క కొడుకును; కాంతుము= 
చూడగలం. 


తాత్పర్యం: మనం సాటిలేని తపో వీర్యబల మహిమాతిశయంచేత గంధమాదనపర్వతానికి వెళ్ళుదాం. అక్కడ 
మనం ఇంద్రలోకం నుండి రాగల ఆ మహావీరుడు, త్యాగస్వభావం కలవాడు, దేవతలచేత పూబించబడినవాడు ఐన 
అర్జునుడిని చూడగలం. 


నిశేషం: గంధమాదన పర్వతం, పురాణాలలో భూలోకానికి, స్వర్గలోకానికి పాలిమేరగా వర్షించబడింది. 


వ. అనిన నందటజు సంతసిల్లి యరుగువారు ముందర ననేకప హయరథసనాథంబై యపారకిరాతబల 
సంకులంబైన దాని బుళిందాధిపతి యైన సుబాహుపురంబు€ గని, యందు వానిచేతం బూజితులై తమ 
రథసూతహయనివహంబుల నింద్రసేనాదిభృత్యులను సుబాహునొద్దం బెట్టి, పాదచారులై పాంచాలిని 
బ్రాహ్మణులను రక్షించికొని గంధమాదనంబున కభిముఖులై యరిగి; రంత ధర్మతనయుండు భీమున 
కిట్లనియె. 289 


ప్రతిపదార్థం: అనినన్‌= అనిచెప్పగా; అందజణు= అంత మంది; సంతసిల్లి= సంతోషించి; అరుగువారు= వెళ్ళుతున్నవారు; 
ముందర= తమ యెదుట; అనేకప, హయ, రథ, సనాథంబు+ఐ= ఏనుగులు, గు[ర్రాలు, తేరులతో కూడినటువంటిదై; అపార, 
కిరాత, బల, సంకులంబు+ఐనదానిన్‌= మితి లేని ఆటవికభటులతో క్రిక్కిరిసినదానిని; పుళింద+అధిపతి+ఐన= పుళిందులు 
అనబడే. ఆటవికులకు ప్రభువైన; సుబాహు, పురంబున్‌+కని= సుబాహుడి రాజధానిని చూచి; అందు= ఆ పురంలో; 
వానిచేతన్‌= ఆ సుబాహుడిచేత; పూజితులు+ఐ= అర్భించబడిన వారై; తమ, రథ, హయ, సూత, నివహంబులన్‌= తమ 
తేరులు, గు[ర్రాలు, రథ సారథుల సముదాయాలను; ఇంద్రసేన+ఆది, భృత్యులన్‌= ఇంద్రసేనుడు మొదలైన సేవకులను; 
సుబాహు+జఒద్దన్‌= సుబాహుడి దగ్గర; పెట్టి= ఉంచి; పాద, చారులు+ఐ= కాలినడకతో పయనించేవారై; పాంచాలిని= ద్రౌపదిని; 
(బ్రాహ్మణులను= విప్రులను; రక్షించికొని= కాపాడుకొని; గంధమాధనంబునకు= గంధమాదన పర్వతానికి; అభిముఖులు+ఐ= 
ఎదురైన ముఖాలు కలవారై; అరిగిరి= వెళ్ళారు; అంత= అటుతర్వాత; ధర్మతనయుండు= ధర్మరాజు; భీమునకు= భీమసేనుడితో; 
ఇట్టు+అనియెన్‌= ఇట్టా చెప్పాడు. 


తాత్పర్యం: అని చెప్పగా అందరూ సంతోషించారు. ఇక పాండవులు సపరివారంగా ముందుకు పయనించి 
ఆటవికులకు ప్రభువైన సుబాహుడి రాజధాని చేరారు. ఆ సుబాహుడి నగరం ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో 
సమ్మర్హమైనది. మితిలేని ఆటవిక భటులతో క్రిక్కిరిసినటువంటిది. పాండవులు ఆ సుబాహు డందించిన 
అతిథిమర్యాదలను పొంది అతడిదగ్గర తమ రథాలను, సారథులను, గుర్రాలను, ఇంద్రసేనుడు మొదలైన సేవకులను 


476 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఉంచి, తాము పాదచారులై గంధమాదనపర్వతం ఉన్న దిక్కుకు పయనించారు. అంతట ధర్మరాజు భీముడితో ఇట్టా 
పలికాడు. 


సీ, _ 'అలిగి వజ్రాయుధునైనను బోరిలో ।; నోర్వంగ నోపు నత్యుగ్రవీరు. 
జవమున. బవను దేజంబున నాదిత్యు. । బోలినవాని, నంభోజనేత్రు, 


నాయతబాహుం గృతాస్తు, సింహస్కంధు । సర్వధనుర్ధరాచార్యు, విజయు, 


నిత్యక్షమాన్వితు, నీ తమ్ము నర్హును । శుభగుణసుందరు. జూచునంత 


ఆ. _ కధికతాపతప్త మైనది నా చిత్త । మొనర నతనితోడ నొక్కటునికి 
యెన్నం డొక్కొ మనకు! నింద కగునాత6 । డేల మసలెనొక్కొ యిన్ని యేండ్లు! 290 


ప్రతిపదార్హం: అలిగి= కోపించి; వజ్ర+ఆయుధున్‌+ఐనను= వజ్రాన్ని ఆయుధంగా కలిగిన దేవేంద్రుడిని సైతం; పోరిలోన్‌= 
యుద్దంలో; ఓర్వంగన్‌+ఓపు= జయించగల; అతి+ఉ(గ్రవీరు= మిక్కిలి భయంకరమైన శూరుడిని; జవమునన్‌= వేగంలో; 
పవనున్‌= వాయుదేవుడిని; తేజంబునన్‌= ప్రకాశంలో; ఆదిత్యున్‌= సూర్యుడిని; పోలిన వానిన్‌= పోలినవాడిని; అంభోజనేత్రున్‌= 
పద్మాలవంటి కన్నులు కలవాడిని; ఆయతబాహున్‌= నిడివి అయిన చేతులు కలవాడిని; కృత+అ|స్తు= అస్త్రాల ప్రయోగంలో 
ఆరితేరినవాడిని; సింహస్కం౦ంధు= సింహంమూపు వంటి మూపు కలవాడిని; సర్వ, ధనుస్‌+*ధర+ఆచార్యు= అందరు విలుకాం[డ్రకు 
గురువు అయినవాడిని; విజయు= విజయాన్నందుకొనేవాడిని; నిత్య, క్షమా+అన్వితు= ఎల్లప్పుడూ ఓర్పుతో కూడి ఉండేవాడిని; 
నీ తమ్మున్‌= నీ తమ్ముడైన; అర్జునున్‌= అర్జునుడిని; శుభ, గుణ, సుందరున్‌= మంచి గుణాలచేత అందమైన వాడిని; 
చూచునంతకున్‌= దర్శించేటంతవరకూ; నా, చిత్తము= నా మనస్సు; అధిక, తాప, తప్తము+అయినది= మిక్కలి బాధచే 
కాగినటువంటిది అయింది; ఒనరన్‌= ఒప్పునట్టుగా; అతనితోడన్‌= ఆ అర్జునుడితో; ఒక్కట+ఉనికి= ఒకేచోట చేరి ఉండటం; 
మనకు; ఎన్నడు+ఒక్కొ= ఎన్నడో కదా!; ఇందరకు+అగు= ఇంతమందికి ఇంతగా ప్రీతిపాత్రుడయ్యే; ఆతడు= ఆ అర్జునుడు; 
ఇన్ని+ఏండ్లు= ఇన్ని సంవత్సరాలు; ఏల= ఎందుచేత, మసలెన్‌+ఒక్కొ= ఆలస్యం చేశాడోకదా. 


తాత్పర్యం: 'కోపం వస్తే యుద్దంలో వజ్రాయుధం అస్త్రంగా కల దేవేంద్రుడిని సైతం ఓడించ గల మిక్కిలి 
భయంకరమైన శౌర్యం కలవాడు, వేగంలో వాయుదేవుడికి, వర్చస్సులో సూర్యుడికి సాటివచ్చేవాడు, పద్మాలవంటి 
కన్నులు కలవాడు, ఆజానుబాహుడు, విలువిద్యలో ఆరితేరినవాడు, సింహపుమూపులవంటి భుజాలు గలవాడు, 
విలుకాం[డ్ర కందరికీ గురువు. ఎల్లప్పుడూ గెలుపునందే వీరుడు. సదా ఓర్పుతో కూడి ఉండేవాడు, నీ తమ్ముడు 
అర్జునుడు. అటువంటి మంచిగుణాలచేత సుందరుడైన వాడిని చూచేంతవరకు నా మనసు మిక్కిలి పరితాపంచేత 
కాగుతున్నది. తిరిగి అతడితో కలిసిఉండటం మనకు ఎప్పటికి చేకూరుతుందో కదా! మన అందరి మనసులను 
ఇంతగా ఆకట్టుకొన్న అర్జునుడు ఇన్ని ఏండ్లు ఎందుకు ఆలస్యం చేశాడో! 


నిశేషం: మహాభారతంలోను, ప్రాచీన భారతీయ సాహిత్యంలోను పలుతావుల స్తీ పురుషులను వర్షించే సందర్భంలో 
ఆంగికాభివర్షన కనిపిస్తుంది. ఇది సాము[ద్రిక శాస్త్రంలోని విశేషాలను వర్లించటం కాదు. అర్జునుడు అంభోజనేత్రుడు. 
“అంభోరుహనేత్ర స్తీ పాత్రలకు పలుచోట్ల పర్యాయపదం. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం”. ఇందద్రియాలన్నింటిలో 
కన్నులకు కల ప్రాధాన్యాన్ని ప్రాచీనులు గుర్తించారు. అట్లాగే చేతులు, మూపు, నుదురు మొదలైన అవయవాలు వీరుని 
రూపవైభవచిహ్నాలు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము డ్తా7 


మ. అనుచుం బార్ధవిలోకనంబు మదిలో నర్జింప6గా ధర్మజుం 
డనవద్యుల్‌ గడువేడ్కతో నరిగి తా రప్పాండవుల్‌ గంధమా 
దనశైలేంద్రము€ గాంచి రున్నతబృహద్దాతుస్థలీసంహతిన్‌ 
ఈ ఆ ౯ యఖ 
ఘనసంధ్యాగమశంక సన్మునులకుం గావించు దానిన్‌ మహిన్‌. 291 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని తలపోస్తూ; పార్థ, విలోకనంబు= అర్జునుడిని చూడటం; మదిలోన్‌= మనస్సులో; 
అర్హింపంగా= కోరుకోగా; ధర్మజుండు= ధర్మరాజు; అనవద్యుల్‌= దోషం లేని పవిత్ర చరిత్రులు; తారు= తాము; ఆ+పాండవుల్‌= 
ఆ పాండవులు; కడు= మిక్కిలి; వేడ్కతోన్‌= సంతోషంతో; అరిగి= పయనించి; మహిన్‌= భూమిపై; ఉన్నత, బృహత్‌+ధాతు, 
స్థలీ, సంహతిన్‌= ఎత్తైన పెద్దవైన, ధాతువులుండే స్థలాల సమూహాలతో; ఘన, సంధ్యా+ఆగమ, శంకజ= గొప్పదైన సంజకెంజాయలు 
(క్రమ్ముతున్నాయనే భ్రాంతిని; సత్‌+మునులకున్‌= గొప్ప బుషులకు; కావించుదానిన్‌= ఏర్పరచే. దానిని; గంధమాదన, 
శైల+ఇం(ద్రమున్‌= పర్వతాలలో శ్రేష్టమైన గంధమాదనాన్ని; కాంచిరి= చూచారు. 


తాత్పర్యం: అని తలపోస్తూ అర్జునుడిని చూడాలి అనే కోరిక మనస్సులో ఏర్పడగా, పవిత్రచరిత్రులైన పాండవులు 
ధర్మరాజుతో పాటు మిక్కిలి వేడుకతో ప్రయాణం చేసి, గొప్పు గైరికాదిధాతువులు పలుచోట్ల ఉండటంచేత 
సంజకెంజాయలు (క్రమ్ముతున్నాయనే (భ్రాంతిని భూలోకంలోని మహర్షులకు కలిగించే గంధమాదనపర్వతరాజాన్ని 
సందర్శించారు. 


విశేషం: అలం: ('భ్రాంతిమంతం. 


క. నానావర్హ శిలావిహ । గానేక మృగాభిరామమై భూనారీ 

నానాభరణవిభూషిత । పీనోన్నతకుచముం.. బోలె వెలింగెడు దానిన్‌. 292 
ప్రతిపదార్థం: నానా, వర్మ శిలా, విహగ+అనేక, మృగ+అభిరామము+ఐ= పెక్కు రంగులు కల రాళ్ళతోను, పక్షులతోను, 
పలుజంతువులతోను అందంగా ఉన్నదిన్నీ; భూ, నారీ, నానా, ఆభరణ, విభూషిత, పీన+ఉన్నత, కుచమున్‌+పోలెన్‌= 


భూదేవియొక్క పెక్కు అలంకారాలచేత అలంకరించబడిన దట్టమైన ఎత్తైన చన్నువలె; వెలింగెడుదానిన్‌= శోభిల్లేదానిని అనగా 
ఆ గంధమాదనాన్ని. 


తాత్పర్యం: పెక్కు రంగులు గల రాళ్ళతో, పక్షులతో, పలుజంతువులతో సుందరమై, పలు ఆభరణాలచేత 
అలంకరించబడిన భూదేవియొక్క స్తనంవలె వెలుగొందుతున్న గంధమాదనాన్ని (చూచారు). 


విశేషం: అలం: ఉపమ. పైపద్యం నాలుగవ పాదంలో కొన్ని ప్రతులలో “కుచము.ోలె బెడంగగుదానిన్‌”- అనే పాఠాంతరం 


ఉన్నది. 


సాండవులు గంధనూదనపర్వతంబునకుం బోవుట (సం. 3-143-1) 


క. లలితాచ్చ స్పటిక శిలా ।; తలములపై6 బాజు విమలతర నిర్హ్య రిణీ 
జలపూరములను తారో । ల్లల దురుహారాలి నుజ్వలం బగు దానిన్‌. 293 


478 శ్రీనుదాంధ్ర మహాభారతము 

ప్రతిపదార్థం: లలిత+అచ్చ, స్ఫటిక, శిలా, తలములపైన్‌= మనోహరమైనవి; నిర్మలమైనవి, అయిన స్ప్సటికశిలలు కల 
'ప్రదేశాలపై; పాజు= (ప్రవహించే; విమల, తర, నిర్జ రిణీ, జల, పూరములను= మిక్కిలి స్వచ్చమైన సెలయేళ్ళయొక్క నీటి 
వెల్టువలనెడి; తార+ఉల్లలత్‌+ఉరు, హార+ఆలిన్‌= ముత్యాలతో చలించే గొప్పదండల సముదాయంతో; ఉజ్జలంబు+అగు= 
ప్రకాశించే; దానిన్‌= దానిని. 


తాత్పర్యం: సొగసైనవి, నిర్మలమైనవి అయిన స్ఫటికపు రాళ్ళుకల ప్రదేశాలపై ప్రవహించే మిక్కిలి స్వచ్చమైన 
సెలయేటి నీటివెల్లువలనెడి, చలించే ముత్యాల హారాలతో ప్రకాశించే గంధమాదనాన్ని చూచారు. 


విశేషం: ఇక్కడ గంధమాదనంపై ప్రవహించే సెలయేళ్ళు ముత్యాలహారాలవలె ఉన్నవి అని భావం. గంధమాదనపర్వతం 
భూదేవి స్తనం వలె ఉన్నది. అందున్న సెలయేళ్ళు స్తనాన్ని ఆవరించిన ముత్యాలహారాలవలె ఉన్నాయి. వెనుకటి పద్యానికి ఇది 
అనుబంధం. 
ఉ. _ వారలు గంధమాదన మవార్యబలాథ్యులు సొచ్చుచో మహా 

మారుత మప్పు వీచె నహిమద్యుతిమార్గము దిబ్ముఖంబులన్‌ 

భూరుహపత్రమిశ్ర మయి భూరిపరాగము గప్పంగా ధరి 

త్రీరుహశాఖలున్‌ విజిగి త్రెళ్ళంగ గుల్మలతాలి సాల్పడన్‌. 294 
ప్రతిపదార్థం: వారలు= పాండవులు; న+వార్య, బల+ఆఢ్యులు= అడ్డగించటానికి వీలులేని బలం కలవారు; గంధమాదనము+ 
చొచ్చుచోన్‌= గంధమాదనం చేరేటప్పటికి; అప్హు= ఆ సమయంలో; మహా మారుతము= పెనుగాలి; అ, హిమ, ద్యుతి, 
మార్గము= సూర్యుడి దారిని (న+హిమ= మంచు కాని, ద్యుతి= వెలుగు అనగా వేడివెలుగు కలవాడు సూర్యుడు); 
దిక్‌+*ముఖంబులన్‌= దిక్కుల మొగాలను; భూ, రుహ, పత్ర, మిశము+అయి= చెట్టయొక్క ఆకులతో కలిసి; భూరి, 
పరాగము= ఎక్కువైన దుమ్ము కప్పంగాన్‌= చుట్టుముట్టుగా; ధరిత్రీ రుహశాఖలున్‌= చెట్టకొమ్మలు; విజిగి= ముక్కలై; 
త్రెళ్ళంగన్‌= పడిపోగా; గుల్మ, లతా+ఆలి= పొదలు, తీగలు మొదలైనవి; సాల్చడన్‌= వరుసగా [క్రింద పడిపోయేటట్లు; వీచెన్‌= 
ప్రసరించింది. 


తాత్పర్యం: మహాపరా[క్రమవంతులైన పాండవులు గంధమాదన పర్వతాన్ని చేరుకోగానే, పెనుగాలి వీచింది. 
సూర్యుడిదారి (ఆకాశం), దిగ్రిగంతాలు చెట్ల ఆకులతో కలిసిన దుమ్ముచేత ఆవరించబడ్డాయి. చెట్లకొమ్మలు విరిగి 


పడ్డాయి. పొదలు లతలు నేలమట్టా లైనాయి. 


చ. కడువడిగాడ్పుచే విలుగంగాం బడి త్రెళ్ళు మహీరుహాళి చ 
ప్పుడు విని యందటుం జెదరి భూమిపయిన్‌ గగనం బుదగ్రతం 
బడియెనొ శైలశ్చంగములు భగ్నము లయ్యెనొ యంచు ధూళినె 
క్కడ జననేర కొండొరుల. గానక యుండిరి సంచలాత్ములై. 295 


ప్రతిపదార్థం: కడు= మిక్కిలి; వడిగాడ్పుచే= వేగంగల గాలిచేత (రుంరగయూమారుతంచేత); విజబుగంగాన్‌+పడి= ముక్కలు 
చేయబడి; (త్రెళ్ళు= (క్రిందకూలు; మహీరుహ+అళి, చప్పుడు= చెట్ల సమూహంవలన కలిగే శబ్దం; విని= ఆలకించి; 
అందయటున్‌+చెదరి= పాండవులందరూ ఇటూ అటూ చెదిరిపోయి; భూమిపయిన్‌= నేలమీద; గగనంబు= నింగి; ఉద(గ్రతన్‌= 
భయంకరంగా; పడియెనా= పతనం అయిందో; శైల, శృంగములు= కొండల కొమ్ములు; భగ్నములు+అయ్యెనా= పగిలిపోయినవో; 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము డాం 


అంచు= అని తలపోస్తూ; ధూళిన్‌= దుమ్మువలన; ఎక్కడన్‌= ఎక్కడికీ; చననేరక= వెళ్ళలేక; సంచల+ఆత్ములు+ఐ= మిక్కిలి 
కదలిన హృదయాలు కలవారై; ఒండొరులన్‌= ఒకరిని ఒకరు; కానక= చూడజాలక; ఉండిరి= ఉన్నారు. 


తాత్పర్యం: యుంయూమారుతంచేత విరుగగొట్టబడి [క్రింది పడే చెట్ల సమూహాల చప్పుడు విని, అందరు ఇటూ 
అటూ కదలిపోయి, నింగి విరిగి భయంకరంగా నేలపై పడిందా, కొండ శిఖరాలు పగిలిపోయినాయా అని తలపోస్తూ 
మిక్కిలి కంపించిన హృదయాలు కలవారై, దుమ్ము దట్టంగా వ్యాపించటంచేత ఒకరిని ఒకరు చూడలేక పోయారు. 


వ. ఇట్లు మహారేణుపటలం బంధకారంబునుంబోలె నీరంధ్రంబై కప్పిన6 బతిత తరు విటప లతా గుల్మంబులు 
కరతలంబులం బాయం ద్రోచుచు విశాలదృథఢధతరుమూలంబు లాశ్రయించి యగ్నిహోత్రంబులతో ధౌమ్య 
ధర్మ్శ్మజ సహదేవు లొక్కచోట, నుద్యద్గదా కార్ముకుందైన భీమసేనుండును ద్రౌపదియు నొక్కచోట, 
రోమశుండును నకులుండును బ్రాహ్మణులు నొక్కచోటనుగా నందటు వేటు వే యుండి రంత. 296 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మహారేణుపటలంబు= గొప్పదుమ్ముకణాల సమూహం; అంధకారంబునున్‌+పోలె= 
చీకటివలె; నీరంధ్రంబు+ఐ= దట్టంగా; కప్పినన్‌= మూయగా (అంతట ఆవరించగా); పతిత తరు విటప లతా గుల్మంబులు= 
పడిపోయిన చెట్టయొక్క కొమ్మలు, తీగలు, పొదలు; కరతలంబులన్‌= అరచేతులతో; పాయన్‌+త్రోచుచు= ప్రక్కకు నెట్టుతూ; 
విశాల, దృఢ, తరు, మూలంబులు= పెద్దవి, చెక్కు చెదరనటువంటివి అయిన చెట్ల మొదళ్లను; ఆశ్రయించి= చేరి; 
అన్నిహోత్రంబులతో= ఆరాధనకు ఉపకరించే నిప్పుతో; ధౌమ్య, ధర్మజ, సహదేవులు+ఒక్కచోటన్‌= ధౌమ్యుడు, ధర్మరాజు, 
సహదేవుడున్నూ ఒకచోట; ఉద్యత్‌+*గదా, కార్ముకుండు+ఐన= ప్రకాశిస్తున్న గద, విల్లు పట్టుకొనిఉన్న; భీమసేనుండును= 
భీముడును; [ద్రాపదియున్‌= (ద్రౌపదియును; ఒక్కచోటన్‌= ఒక స్థలంలో; రోమశుండును, నకులుండును, బ్రాహ్మణులును= 
రోమశుడు, నకులుడు, వి'ప్రులును; ఒక్క చోటను+కాన్‌= ఒక్క స్థలంలో ఉండేటట్టుగా; అందజు= అందరు; వేటు, వేజ= 
వేరు వేరు స్థలాలలో; ఉండరి= నిలిచి ఉన్నారు; అంతన్‌= అటు పిమ్మట. 


తాత్పర్యం: ఈ విధంగా గొప్ప దుమ్ము దూమారం రేగి చీకటివలె దట్టంగా వ్యాపించింది. పడిపోయిన చెట్ల 

కొమ్మలను, తీగలను పొదలను అరచేతులతో అవతలకు త్రోస్తూ పెద్రపెద చెట్ల మొదళ్ళను చేరి నిలిచి పాండవబృ్బందం 
ఆ- 65 ౮ 

మూడు భాగాలుగా వీడిపోయింది. ధౌమ్యుడు ధర్మరాజు సహదేవుడు ఒకచోట, గద, విల్దు పట్టుకొని భీముడు 

(ద్రౌపది ఒకచోట, రోమశుడు నకులుడు విప్రులు ఒకచోట వేరు వేరై చేరి నిలిచారు. 


చ. కురిసె. బ్రచండవృష్టి ఘనఘోషము లెల్ల కెలంకులన్‌ భయం 

కరములుగా. గరాళకరకాతతు లొప్పం దటిల్లతాళి వి 

స్పురితముగా. బ్రపూర్ణ జలపూరముల న్లిరికుంజభూరిని 

ర్హరతటినీతటీనికట సాలచయంబు విమూలితంబుగన్‌. 297 
ప్రతిపదార్థం: ప్రచండ, వృష్టి గొప్పవానః ఘన, ఘోషములు= మేఘ గర్జనలు; ఎల్ల కెలంకులన్‌= అన్ని దిక్కులలో; 
భయంకరములు, కాన్‌= భయం కలిగించేవి కాగా; కరాళకరకా+తతులు= భయానకమైన వడగళ్ళు; ఒప్పున్‌= విలసిల్లగా; 


తటిత్‌+లతా+ఆళి= తటిల్లతాళి= మెరుపు తీగల సమూహం; విస్సురితముగాన్‌= మిరుమిట్లు కొలుపగా; (ప్ర, పూర్ణ జల, 
పూరములన్‌= మిక్కిలి నిండిన నీటి వెల్లువలచేత; గిరి, కుంజ, భూరి, నిర్హరతటినీ, తటీ, నికట, సాలచయంబు= కొండలదరి 


480 శ్రీనుదాంధ్ర మహాభారతము 


నున్న పొదలు, పెద్ద సెలయేళ్ళు గట్ట దరి నున్న మద్దిచెట్ట సమూహం; విమూలితంబుగన్‌= వేళ్ళతోపాటు పెకలి పడిపోయేటట్టుగా; 
లు లా ఆఅ ౮౯౮౯ 0 
కురిసెన్‌= కురిసింది. 


తాత్పర్యం: గొప్పవాన కురిసింది. చుట్టుప్రక్కల మేఘగర్జనలు భయాన్ని సృష్టించాయి. పెద్దపెద్ద వడగళ్ళు పడ్డాయి. 
మెరుపు తీగలు మిరుమిట్లు కొలిపాయి. నీరు అంతటా ఆవరించి (ప్రవహించసాగింది. కొండల దరి నున్న పొదలు, 
నైద సద సెలయేళ్ళు గట దాపున ఉన్న (పెదు మది చెటు వేళ్ళతోపాటు పకలించబడి కూలాయి. 

శా (చం. ను. య లు ధా 


వన. _ అట్లు గాడ్పుతోడి వాన పెద్దయుంబ్రొద్దు కురిసి యుడిగిన నందటు నొక్కచోటికి వచ్చి యెప్పటియట్ల యరుగు 
నెడ, నతివిషమ శిలాసంకటపథంబున నడవనేరక ద్రౌపది తొడరిపడి మూర్చిత మైనం బవనతనయుం 
డక్కోనులి నెత్తికొని యజనాస్తరణంబుపయిం బెట్టి కదళీదళంబుల వీచుచున్నం గవలు దాని పల్లవతావ్ర 
పాదతలంబు లాయుధాభ్యాసవశంబునం గిణీభూతంబులయిన తమ కరతలంబులంజేసి మెత్తన 
యొత్తుచుండి; రట్టి యవసరంబున ద్రౌపదిం జూచి దుఃఖితుం డయి ధర్మతయుం డిట్లనియె. 298 


ప్రతిపదార్థం: అట్టు= ఆ విధంగా; గాడ్పుతోడివాన= గాలితో కూడిన వర్షం; పెద్దయున్‌+ప్రొద్దు= చాలా సేపు; కురిసి= వర్షించి; 
ఉడిగినన్‌= వెలసిపోగా, వెలిశాక; అందయున్‌= పాండవులంతా; ఒక్క, చోటికి, వచ్చి= ఒకే స్థలానికి చేరి; ఎప్పటి+అట్ల= 
అంతకుమునుపు వలె; అరుగు+ఎడన్‌= వెళ్ళుతూ ఉండగా; అతి, విషమ, శిలా, సంకట, పథంబున= మిక్కిలి ఎగుడుదిగుడైన 
రాళ్లచేత బాధకల్లించే దారిలో; నడవనేరక= నడవలేక; ద్రౌపది= పాంచాలి; తొడరిపడి= తొట్రుపడి; మూర్చిత+ఐనన్‌= తెలివి 
కోల్పోవగా; పవన, తనయుండు= వాయుపుత్రుడైన భీముడు; ఆ+కోమలిన్‌= అక్కోమలిన్‌= సుకుమారి అయిన ఆ ద్రౌపదిని; 
ఎత్తికొని= మోసితెచ్చి; అజిన+ఆస్తరణంబుపయిన్‌+పెట్టి= జింకతోలు చాపమీద పడుకొనబెట్టి; కదళీదళంబులన్‌= అరటి 
ఆకులతో; వీచుచున్నన్‌= వీచుచుండగా; దాని= ఆమె యొక్క; పల్లవ, తామ్ర, పాద, తలంబులు= చిగురుటాకుల వలె 
ఎ(ర్రనైన అరికాళ్ళను; ఆయుధ+అభ్యాసవశంబునన్‌= అస్త్రాలను చాలాసార్లు ప్రయోగించి ఉన్న అలవాటు చేత; కిణీ 
భూతంబులు+అయిన= కాయలు కాసిన; తమ, కరతలంబులన్‌+చేసి= తమ అరచేతులతో; కవలు= నకుల సహదేవులు; 
మెత్తన+జఒత్తు చుండిరి= మెత్తగా పిసుకుతున్నారు (ఒత్తుతున్నారు). అట్టి అవసరంబున= ఆ సమయంలో; ద్రౌపదిన్‌+చూచి= 
పాంచాలిని చూచి; దుఃభితుండు+అయి= పరితప్తుడై; ధర్మతనయుండు= ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= -ఈ విధంగా 
పలికాడు. 


తాత్పర్యం: ఆ విధంగా పెనుగాలితో చాలాసేపు పెద్దవాన కురిసి వెలిసింది. పాండవబృందంలోనివా రందరున్నూ 
ఒకేచోటికి చేరి మళ్ళీ ప్రయాణం కొనసాగించారు. దారి అంతా ఎత్తుపల్టాలతో రాళ్ళతో, కూడి బాధకలిగించేదిగా 
ఉండటం చేత ద్రౌపది నడవలేక మూర్చిల్లింది. భీముడు ఆమెను ఎత్తుకొని జింకతోలుచాపమీద పడుకొనబెట్టి, 
అరటి ఆకులతో వీవసాగాడు. నకులసహదేవులు ఆయుధాల జఒరిపిడిచేత కాయలు కాసిన తమ అరచేతులతో 
చిగురుటాకుల వలె ఎ(ర్రనైన ఆమె పాదాలను ఒత్తుతున్నారు. ఆ సమయంలో ధర్మరాజు 'ద్రాపది అవస్థను చూచి 
మిక్కిలి పరితపించి ఇట్లా పలికాడు. 


అక్కర. “అరుణ సరోరుహ రమ్య మృదులంబులైన యీ తన్వి 
చరణతలంబులు గొడిగరాలపై6 జనుచున్మి. జేసి 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 481 


పరుసంబులై కడు నెజ్టినైనవి పద్మాయతాక్షి 
యా [స ర! 


పరంగ నా కారణంబునను నీ దుఃఖభారంబు దాల్డె. 299 


ప్రతిపదార్థం: అరుణ, సరోరుహ, దళ, రమ్య, మృదులంబులు+ఐన= ఎర్రతామర పువ్వు రేకుల వలె అందమైన మెత్తనైన 
(సరస్‌+రుహ= సరోరుహ- తామర పువ్వు); ఈశ+తన్వి, చరణ, తలంబులు= ఈ సుకుమారి యొక్క పాదాలు; గొడిగ, 
రాలపైన్‌= గులకరాళ్ళపై; చనుచున్కిన్‌+చేసి= నడవటంచేత; పరుసంబులు+ఐ= కఠినాలై; కడున్‌= మిక్కిలి; ఎజ్జనైనవి= 
నెత్తురు చింది ఎరుపురంగుగా మారాయి; పద్మ+ఆయత+అక్షి= పద్మాలవలె అనగా పద్మపత్రాలవలె నిడువైన కన్నులు 
కలది- (ద్రౌపది; పరంగ= ప్రవర్తిల్లిః నా, కారణంబునను= నా మూలాన్నే; ఈ, దుఃఖ, భారంబున్‌+తాల్భెన్‌= ఈ దుఃఖ మనే 
బరువును మోసింది. 


తాత్పర్యం: 'ఎర్రతామరపువ్వులరేకులవలె మెత్తనైన యీ సుకుమారిపాదాలు ఈ గులకరాళ్ళపై ప్రయాణించటం 

చేత నొచ్చి నెత్తురు చింది ఎర్రబడ్డాయి. పద్మపత్రాల వలె విశాలనేత్రాలు కల ఈ ద్రౌపది నా మూలాన్నే కదా 
యు ఉట 

ఇటువంటి పడరానిపాట్టు పడుతున్నది. 


విశేషం: ఉ.వి. ఆంధ్రమహాభారత సంశోధిత ముద్రణ ప్రతిలో ఈ పద్యంలోని మొదటి చరణం ఇలా ఉన్నది - * అరుణ 
సరోరుహదళ మృదువులైన యీతన్వి రమ్య”. ఇందులో యతిమైత్రి లేదు. “అరుణసరోరుహదళ మృదులంబులైన యిత్తరుణి” 
అనే పాఠాంతరం సూచించబడింది. అందులో ఛందోభంగం ఉన్నది. ఈ రెండింటిని కలిపి ఆలోచించి ఛందోభంగం, 
యతిభంగం లేని పైపాదాన్ని- “అరుణసరోరుహ. రమ్య మృదులంబులైన యీతన్వి”- తి.తి.దేవస్టానం కంట్రోలర్‌ ఆప్‌ 
పబ్లికేషన్స్‌ శ్రీ కరణం జువ్వలకంటి కృష్ణమూర్తి గారు సూచించారు. దానిని కృతజ్ఞతలతో స్వీకరించటమైనది. (సంపా) 


సీ.  _ సముచితంబగు మృదుశయన తలంబున । శయనించు నిత్తన్వి సదమలాంగి 
పరుసంపు జాలపై6 బడి తీవ్రవేదన€ ; బొందినయది; మహాపురుషు లైన 
పాండవులకు. బ్రియభార్యయై నాపుత్రి । సుఖ ముండు నని మది సోమకుండు 
పాయక సంతోషపడి యుండు. గాకున్న యని విలాపించు నయ్యమతనూజు 


ఆ. నుచితవచనరచన నూరార్లి రప్పుడు । ధౌమ్యుందొట్టి సకలధరణిసురులు; 
మూర్చ దేజి నంత ముదిత ద్రౌపది శీత |; మందపవనసేవ్యమాన యగుచు. 300 


ప్రతిపదార్థం: సముచితంబు+అగు= తనకు తగినటువంటి; మృదు, శయన, తలంబున= మెత్తనైన పరుపులపై; శయనించు= 
పడుకొనేటటువంటి; ఈశ+తన్వి= -ఈ సుకుమారి; సదమల+అంగి= లావణ్యవతి; పరుసంపు, జూలపైన్‌= కఠినాలైన శిలలపై; 
పడి= ఒత్తుకొని; తీవ్రవేదనన్‌= తీవ్రమైన బాధను; పొందిన+అది= అనుభవించింది; మహాపురుషులు+ఐన= గొప్ప వీరులైన; 
పాండవులకున్‌= పాండురాజుకొడుకులకు; ప్రియభార్య+ఐ= పప్రియపత్ని అయి; నా, పుత్రి= నా కూతురు; సుఖము+ 
ఉండును+అని= సౌఖ్యాన్ని అనుభవిస్తుంది అని తలపోసి; మదిన్‌= మనస్సులో; సోమకుండు= ద్రుపదుడు; పాయక, 
సంతోషపడి+ఉండున్‌= ఎడతెగని సంతోషాన్ని అనుభవించి ఉంటాడు; కాక+ఉన్నె= కాబోలు; అని= అంటూ; విలాపించు= 
దుఃఖించు; ఆశ+యమతనూజున్‌= యముడి పుత్రుడైన ఆ ధర్మరాజును; అప్పుడు= ఆ సమయంలో; ధౌమ్యున్‌+తొట్టి= 
ధౌమ్యుడు మొదలైన; సకల, ధరణి, సురులు= బ్రాహ్మణులందరూ; ఉచిత, వచన, రచనన్‌= తగిన మంచిమాటల కూర్చ్పుచేత; 


482 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఊరార్చిరి= ఊరడించారు; అంతన్‌= అంతట; ముదిత, (ద్రౌపది= సంతోషించిన పాంచాలి; శీత, మంద, పవన, సేవ్యమాన+ 
అగుచు= చల్లని పిల్లగాలులచేత 'సేవించబడినది అవుతూ; మూర్చ+తేజెన్‌= మూర్చనుండి తెలివి పొందింది. 


తాత్పర్యం: తగిన మెత్తని పరుపులపై పవళించే ఈ సుకుమారి సుందరాంగి కఠినశిలలపై నడచి మిక్కిలి తీవ్రమైన 
వ్యథను పొందింది. మహావీరులైన పాండుసుతులకు భార్య అయి తన కూతురు సుఖపడుతుందని మనస్సులో 
భావించి ద్రుపదుడు ఎంతో సంతోషించి ఉంటాడు! అని దుఃఖిస్తున్న ధర్మరాజును ధౌమ్యుడు మొదలైన 
(బ్రాహ్మణులందరూ సమయోచితాలైన వాక్యాలతో ఊరడించారు. అంత ద్రౌపది చల్లని పిల్లతెమ్మురలు సోకటంచేత 
మూర్చనుండి తేరుకొన్నది. 

వ. దాని నాశ్వాసించి ధర్మరాజు భీమున కిట్లనియె. 301 


ప్రతిపదార్థం: దానిన్‌= ఆమెను, పాంచాలిని; ఆశ్వాసించి= ఓదార్చి; ధర్మరాజు= ధర్మరాజు; భీమునకు= భీముడికి; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: పాంచాలిని ఓదార్చి, ధర్మరాజు భీముడితో ఇట్టా చెప్పాడు. 


క. 'ఈ రాజపుత్రిం దోడ్కొని |; దారుణ పాషాణ దుష్పథంబుల. జనంా 
నేర; మిది నడువ నోపదు | భూరిభుజా!? యనిన ననిలపుత్తుం డంతన్‌. 302 


ప్రతిపదార్థం: భూరి, భుజా!= గొప్ప, బుజాలు కలవాడా[ ఈ రాజపుత్రిన్‌= రాకుమార్తె అయిన ఈ ద్రౌపదిని; తోడ్కొని= 
వెంటపెట్టుకొని; పాషాణ, దుష్పథంబులన్‌= భయంకరమైన రాళ్ళతో నిండిన కఠినమార్గాలలో; చనంలానేరము= వెళ్ళలేము; 
ఇది= ఈమె, ఈ ద్రౌపది; నడువన్‌+ఓపదు= నడవలేదు; అనినన్‌= అని చెప్పగా; అనిల పుత్రుండు= వాయుసుతుడు- 
భీముడు; అంతన్‌= అటు పిమ్మట. 


తాత్సర్యం: 'మనం ఈ రాకుమారియైన ఈ పాంచాలిని తోడ్కొని భయంకరమైన శిలలతో నిండిన కఠినమార్గాలలో 
పయనించలేం. ఈమె నడువ జాలక ఉన్నది. పరాక్రమోపేతుడివైన భీమసేనా! యోచించుము' అని చెప్పుగా 
భీముడు అప్పుడు. 


కు అగ్రజుననుమతమున న । త్యుగ్రనిశాచరసమేతు నుడుమార్గగు వీ 
రాగ్రణి ఘటోత్కచుం దన | యగ్రసుతుం దలంచె ధీరు హైడింబు వెసన్‌. 303 


ప్రతిపదార్థం: అ[గ్రజు+అనుమతమునన్‌= అన్నగారి అనుమతి ప్రకారం; అతి+ఉ(గ్ర, నిశాచర, సమేతున్‌= మిక్కిలి భయంకరులైన 
రక్కసులతో కూడినవాడిని; ఉడు, మార్గగున్‌= నక్షత్రపథాన సంచరించేవాడిని; వీర+అ(గ్రణిన్‌= వీరులలో గొప్పవాడిని; తన+ 
అ(గ్రసుతున్‌= తన పెద్ద కుమారుని; ధీరున్‌= ధైర్యం కల వాడిని; హైడింబున్‌= హిడింబ కొడుకును; ఘటోత్కచున్‌= 
ఘటోత్కచుడిని; వెసన్‌= వేగంగా; తలంెన్‌= స్మరించాడు. 


తాత్పర్యం: భీమసేనుడు అన్నగారి అనుమతి ప్రకారం, మిక్కిలి భయంకరులైన రాక్షసులతో కూడిఉన్నవాడు, 
ఆకాశమార్గాన సంచరించే వాడు. వీరులలో మొదట పేర్కొనతగినవాడు, ధైర్యవంతుడు హిడింబకొడుకు, తన జ్యేష్ట 
కుమారుడు ఐన ఘటోత్కచుడిని స్మరించాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 483 


క. అతండును రాక్షససైన్యా । న్వితుందై తత్‌క్షణమ వచ్చి నిర్ణరవరస 

మ్మితులకు€ బ్రణమిల్లెం దన । పితృవరులకు బ్రాహ్మణులకు. బెద్దయు భక్తిన్‌. 304 
ప్రతిపదార్హం: అతండును= వాడున్నూ, ఆ ఘటోత్కచుడున్నూ; రాక్షస, సైన్య+అన్వితుండు+ఐ= రాక్షస సేనలతో కూడినవాడైై; 
తత్‌+క్షణము+అ= ఆ క్షణమందే; వచ్చి= వచ్చి; నిర్జర, వర, సమ్మితులకున్‌= శ్రేష్టులైనవేల్పులతో సమానులైన వారికి; తన, 
పితృవరులకున్‌= శ్రేష్టులైన తన తండ్రులకు; బ్రాహ్మణులకున్‌= విప్రులకు; పెద్దయు, భక్తిన్‌= గొప్ప గౌరవంతో కూడిన 
(ప్రేమతో; ప్రణమిల్లెన్‌= నమస్కరించాడు. 


తాత్పర్యం: ఆ ఘటోత్కచుడును తన రాక్షసబలంతో ఆ త్రుటిలో అరుదెంచి దేవతాశ్రేప్టులతో సమానులైన తన 
తండ్రులకు, విప్రులకు మిక్కిలి భక్తితో నమస్కరించాడు. 


వ. ఇట్లు మైొక్కి పనియే మని ముకుళ౪తహస్తుం దయి తన ముందర నున్న కొడుకుం గౌంగిలించుకొని 

భీముండు వాని కిట్లనియె. 305 
ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా? మైక్కి= వందనం చేసి; పని+ఏమి+అని= చేయవలసిన పని చెప్పండి అని; ముకుళిత, 
హస్తుండు+ఐ= జోడించిన చేతులు కలవాడై; తనముందరన్‌+ఉన్న= తన ఎదుట ఉన్న; కొడుకున్‌= కొడుకును; 


కౌంగిలించుకొని= ఆలింగనం చేసికొని; భీముండు= భీమసేనుడు; వానికిన్‌= ఆ ఘటోత్కచుడికి; ఇట్టు+అనియెన్‌= ఇట్టా 
చెప్పాడు. 


తాత్పర్యం: ఆ విధంగా వందనం చేసి, చేయవలసిన పనిని ఆదేశించండి- అని చేతులు జోడించి నిలిచిన 
కొడుకును ఆలింగనం చేసికొని భీముడు ఇట్టా చెప్పాడు. 


తే.  'అబల యిది, భవన్మాత, నిత్యాధ్వగమన । ఖిన్న యైనది గజరాజబేలగమన; 

దీని నీ వెత్తికొని చనుదెమ్ము మాస । మీపమున' నని సుతు నియమించె నపుడు. 306 
ప్రతిపదార్థం: భవత్‌+మాత= భవన్మాత= నీ తల్లి; ఇది= ఈమె; అబల= బలంలేనటువంటిది; నిత్య, అధ్వగమన, 
ఖిన్న+ఐనది= అనుదినం చేసిన పయనంచేత (నడచినందువలన) దారిబడలిక చెందింది; గజరాజఖభేలగమనన్‌= మత్తేభం వలె 
వినోదంగా నడిచేటటువంటిది; దీనిన్‌= ఈమెను; ఈవు= నీవు; ఎత్తికొని= మోసికొంటూ; మా, సమీపమునన్‌= మాకు 
దగ్గరగా; చనుదెమ్ము= వస్తూండుము; అని= అని; అపుడు= ఆసమయంలో; సుతున్‌= కొడుకును; నియమించెన్‌= ఆదేశించాడు. 


తాత్సర్యం: (ని తల్లి అయిన ఈమె బలం లేనటువంటిది. అనుదినం ప్రయాణం చేసి దారిబడలిక చెందింది. 
మదపుటేనుగువలె లీలగా నడిచేటటువంటిది ఈమె. నీవు ఈమెను మోసికొంటూ మాకు దగ్గరగా నడిచిరా' అని 
భీముడు తన కొడుకును ఆదేశించాడు. 


వ. వాండును బితృవచన చోదితుండై “యిమ్మార్గం బతిపరుష శిలావిషమంబు; పాదచారుల కగమ్యంబు గావున 
మిమ్మృ్మందథ నెత్తికొని యశ్రమంబున నరిగిది నని ధొౌమ్య పాండవ ద్రొపదులం దా నెత్తుకొని, బ్రాహ్మణుల 
నెత్తికొనం దన రాక్షసబలంబులం బంచె; రోమశుండు సిద్దగతి నరిగె; నిట్లందజు గగనమార్గంబునం జని 
గంగాతీరంబున నరనారాయణాశ్రమంబైన బదరీవనంబుం గని, రాక్షసస్కంధావతీర్జులై యందు. 307 


484 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్హం: వాండును= అతడున్నూ- ఆ ఘటోత్కచుడున్నూ; పితృ వచన, చోదితుండు+ఐ= తండ్రియొక్క మాటలచేత 
(పేరేపించబడిన వాడై ఈ+మార్గంబు= ఈ దారి; అతి, పరుష, శిలా, విషముంబు= మిక్కుటమైన కఠినమైన రాళ్ళచేత మిట్ట 
పల్లాలు కలది; పాదచారులకు= కాలినడకన పోయేవారికి; న+గమ్యంబు= చేరరానిది; కావున= కాబట్టి; మిమ్ము+అందణను= 
మిమ్మల్ని అంతమందిని; ఎత్తికొని= మోసికొని; అశ్రమంబునన్‌= (శ్రమలేకుండా, సులభంగా; అరిగెదన్‌= వెళ్ళగలను; అని= 
అనిచెప్పి; ధౌమ్య, పాండవ, (ద్రౌపదులన్‌= ధౌమ్యుడిని, పాండవులను, పాంచాలిని; తాన్‌+ఎత్తుకొని= తాను మోసికొని; 
(బ్రాహ్మణులన్‌= విప్రులను; ఎత్తికొనన్‌= మోసి తెచ్చేందుకు; తన, రాక్షస, బలంబులన్‌= తన రాక్షసి మూకలను; పంచెన్‌= 
నియోగించాడు; రోమశుండు= రోమశమహర్షి సిద్ద, గతిన్‌= సిద్దులు వెళ్ళే ఆకాశ మార్గాన; అరిగెన్‌= వెళ్ళాడు; ఇట్టు= ఈ 
రీతిగా? అందజు= అంతమంది; గగన, మార్గంబునన్‌= ఆకాశ వీథిలో; చని= వెళ్ళి; గంగా, తీరంబున= గంగానదితీరాన; 
నర, నారాయణ+ఆశ్రమంబు+ఐన= నరుడు నారాయణుడు అనే బుషులు పూర్వం తపస్సు చేసినటువంటి పుణ్యక్షేత్రమైన; 
బదరీ, వనంబున్‌= బదరి అనే పేరుకల అడవిని; కని= చూచి; రాక్షసస్కంధ+అవతీర్చులు+ఐరి= రక్కసుల మూపులనుండి 
క్రిందికి దిగినవా రైనారు; అందు= అక్కడ. 


తాత్సర్యం: ఆ ఘటోత్కచుడున్నూ తండ్రిమాటచేత ప్రేరేపించబడినవాడై. ఈ దారి కఠిన శిలలతో కూడిన మిట్ట 
పల్దాలతో పాదచారులకు పయనించి శక్యం కానటువంటిది. కాబట్టి, మిమ్మల్ని అందరినీ ఎత్తుకొని సులువుగా నేను 
తీసికొని వెళ్లగలను' అని చెప్పి ద్రౌపదిని, పాండవులను, ధౌమ్యుడిని తన మూపుపై ఉంచుకొని, విప్రులను మోసికొని 
తెచ్చేందుకు తన రాక్షసులమూకలను నియోగించాడు. రోమశమహర్షి సిద్దులు వెళ్ళే ఆకాశమార్గాన వెళ్ళాడు. ఇట్టా 
పాండవబ్బందంలోని వారందరూ, ఆకాశవీధిలో పయనించి గంగ ఒడ్డున గల బదరీవనంలో పూర్వం నరుడు. 
నారాయణుడు అనే బుషులు తపస్సు చేసిన ఆశ్రమం దగ్గర రాక్షసుల మూపులపైనుండి క్రిందకు దిగారు. ఆ 
బదరీవనంలో. 


క. లలితమధుస్రవఫలములు । విలసిత మృదుపత్రతతులు వృత్తస్కంధం 

బులు నవిచలితచ్చాయలు । గల బదరీతరుల. జూచి కడు విస్మితులై. 308 
ప్రతిపదార్థం: లలిత, మధు, (్రవ ఫలములు= మనోహరాలైన తేనె స్రవించే పండ్లు; విలసిత, మృదు, పత్ర, తతులు= 
శోభిల్లేటటువంటి మెత్తనైన ఆకుల సమూహాలు; వృత్త స్కంధంబులు= గుండ్రంగా ఉన్న బోదెలు; న+విచలిత+ఛాయలు= 
కదలని నీడలు; కల= ఉన్న; బదరీతరులన్‌= రేగు చెట్లను; చూచి= చూచి; కడు= మిక్కిలి; విస్మితులు+ఐ= ఆశ్చర్యం 
చెందిన వారై. 


తాత్సర్యం: మనోహరాలై తేనెలు స్రవించేటటువంటి పళ్ళు, మెత్తనై మనోజ్ఞాలైన ఆకులు, గుండ్రటి బోదెలు, కదలక 
(మార్చులేక) స్థిరంగా ఉండే నీడలు గల రేగుచెట్లను చూచి వారు ఆశ్చర్యం చెందారు. 


వన. _ సురసిద్దముని సేవితంబైన భాగీరథిం జూచి, యందు గృతస్నాను లయి నియమవ్రతంబులు సలుపుచు 
సమాధియోగంబున మైనాకశ్రైలంబును హిరణ్యశృంగంబును బిందుసరంబునుం జూచి, బదరీవనంబునం 
దాజుదివసంబులు నివాసంబు సేసి యుండునంత; నొక్కనాండు. 309 


ప్రతిపదార్థం: సుర, సిద్ధ, ముని, సేవితంబు+ఐన= వేల్పులచేత, సిద్దులచేత, బుషులచేత, సేవించబడిన; భాగీరథిన్‌+చూచి= 
గంగానదిని దర్శించి; అందున్‌= ఆ గంగలో; కృతస్నానులు+ఐ= స్నానం చేసిన వారై; నియమ, వ్రతంబులుసలుపుచున్‌= 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 485 


నిష్టతో నోములు చేస్తూ; సమాధి, యోగంబునన్‌= సమాధి అనే యోగవిద్యవలన; మైనాక, శైలంబును= మైనాక పర్వతాన్ని; 
హిరణ్య శృంగంబును= హిరణ్య శిఖరాన్ని; బిందుసరంబునున్‌= బిందుసరం అనే పేరు కల సరోవరాన్ని చూచి; బదరీ, 
వనంబునందున్‌= బదరికాశ్రమంలో; ఆటు, దివసంబులు= ఆరు దినాలు; నివాసంబు+చేసి= నివసించి; ఉండు+అంతన్‌= 
ఉండగా; ఒక్కనాండు= ఒకానొక రోజున. 


తాత్పర్యం: దేవతలచేత, సిద్దులచేత, బుషులచేత సేవించబడిన గంగానదిని చూచి అందులో స్నానం చేసిన వారై, 
నియమంతో కూడిన నోములు నోస్తూ సమాధియోగంచేత మైనాకళైలం, హిరణ్యశ్చంగం, బిందుసరం అనే 
పుణ్యక్షేత్రాలను చూచి, బదరికాశ్రమంలో ఆరుదినాలు నివసించారు. అంత ఒకరోజు. 


విశేషం: (1) భాగీరథి అనేపేరు గంగకు రావటానికి కారణం భగీరథుడు గొప్ప తపస్సు చేసి నింగి నుండి నేలకు 
అవతరింపజేయుటం చేతనే. ఆరణ్యపర్వంలో ఈ కథ పూర్వోక్తం. (2) ఇక్కడ నియమదవ్రతం, సమాధియోగం- అనే 
(ప్రయోగాలు మిక్కిలి అర్ధవంతమైనవి. ఈ ఆరణ్యపర్వం- ప్రథమాశ్వాసంలో అష్ట్రాంగయోగంలోని నియమంగురించి 
సమాధినిగురించి, యోగంగురించి విపులంగా వివరించబడింది. నియమం : అష్టాంగ యోగంలో రెండవది. ఇది బాహ్యాంభ్యంతర 
శౌచం, సంతోషం, తపస్సు, స్వాధ్యాయం, ఈశ్వరప్రణిధానం అని 5. విధాలు. అష్టాంగ యోగాలు : 1. యమం 2. నియమం 
3. ఆసనం 4. ప్రాణాయామం 5. ప్రత్యాహారం 6. ధారణ 7. ధ్యానం 8. సమాధి. బదరీవనంనుండి పాండవులు మైనాక 
శైలాన్ని, హిరణ్యశ్చంగాన్ని. బిందుసరం అనే పుణ్యతీర్జాలను సమాధియోగంలో దర్శించినట్టుగా చెప్పబడింది. సమాధియోగసిద్దులకు 
దూరదర్శనం మొదలైన సిద్దులు అలవడతాయని చెప్పబడింది. 
చ.  అలఘులు గంధమాదన మహాధరణీధరసానురత్నవే 

దుల బవమాననందనుండు ద్రోవదియున్‌ విహరించుచున్నచో 

లలితసహస్రపత్రకమలంబు సమీరవిధూతమై మహీ 

తలముపయిన్‌ వడిం బడియె. దద్దయుం బొల్పుగ వారిముందటన్‌. 310 


ప్రతిపదార్థం: న+లఘులు= తేలిక కానివారు, అనగా గొప్పవారు; ద్రోవదియున్‌, పవమాననందనుండు= ద్రౌపదియు, 
వాయుపుత్రుడైన భీమసేనుడు; గంధమాదన, మహాధరణీధరసానురత్నవేదులన్‌= గంధమాదనమనే గొప్ప కొండచరియలలో 
ఉన్న రత్నాలతో కూడిన అరుగులపై; విహరించుచున్నచో= వినోదంగా సంచరించే చోట; సమీర, విధూతము+ఐ= గాలిచేత 
త్రోసివేయబడి; లలిత, సహస్ర, పత్ర, కమలంబు= మనోహరమైన వేయి రేకులు కల తామర పువ్వు; మహీ, తలము, పయిన్‌= 
భూభాగంపై; వడిన్‌= వేగంగా; తద్దయున్‌+పొల్పుగ= మిక్కిలి శోభిల్లేటట్టుగా; వారిముందటన్‌= వారి ఎదుట; పడియెన్‌= పడింది. 


తాత్పర్యం: గొప్పువారైన వాయుసుతుడగు భీమసేనుడూ, (ద్రౌపదీ గంధమాదనమనే పర్వతపు చరియలలోని రత్నాల 
అరుగుల మీద వినోదంగా సంచరిస్తూ ఉండగా, మనోహరమైన వేయిరేకులు గల తామర పువ్వొకటి మిగుల 
సొంపులినుతూ గాలివాటున వారి యెదుటి ప్రదేశంలో వచ్చి పడింది. 


వ. ఆ సౌగంధిక కమలంబు€ జూచి దాని యపూర్వరమణీయత్వంబునకు ననన్యకుసుమసాధారణంబయిన 
సౌరభ్యంబునకు నోటువడి ద్రుపదరాజపుత్రి ముదితచిత్తయై 'యక్కటా! యిది యొక్క పువ్వ యయ్యు 
నపూర్వంబై మనోనయనానందకరం బైనది; యిట్టి కుసుమంబులు కడుం బెక్కులు గానలవదె!' యని 
“కురంగటం గలవేని తెచ్చి యిచ్చి నాకు మనఃప్ర్రియంబుం జేయు” మని యప్పుడ యప్పువ్వు ధర్మరాజుకడకుం 


486 శ్రీనుదాంధ్ర మహాభారతము 


గొనిపోయె; నిట భీముండు దాని యభిమతంబు.-జేయం గడంగి, రుక్షపషృష్టంబైన ధనుశ్రేష్టంబును 
నాశీవిషోపమానంబులైన బాణంబులు ధరియించి, యక్కమలంబు దెచ్చిన గాడ్పున కబిముఖుండై 
గంధమాదనంబున వివిధరత్న బంధుర కందర కదళీ షండ దర్శనంబులను, మందార మందిర సుగంధ 
గంధవహస్పర్శ్మనంబులను, నలికుల కోకిలాలాప శ్రవణంబులను, సర్వర్తు కుసుమ సురుచిర 
గంధాఘ్రాణంబులను, నతిమధుర ఫలాస్వాదనంబులను, బద్దప్రమోదహృదయుం డగుచు. దన కదిరి 
వచ్చు మృగంబులం దాంకి గజంబు నెత్తి గజంబుపై వైచుచు సింహంబు నెత్తి సింహంబుపై వైచుచు 


నల్పమృగంబులం గరతలప్రహారంబులం బ్రహరించుచు. 311 


ప్రతిపదార్థం: ఆ సౌంగధిక, కమలంబున్‌+చూచి= నెత్తావితో గుబాళిస్తున్స ఆ తామర పువ్వును చూచి; దాని= ఆ పువ్వు 
యొక్క; అ, పూర్వ, రమణీయత్వంబునకున్‌= ఇంతకు ముందు తా నెన్నిడు ఎక్కడా చూడనటువంటి అందచందాలకు; 
న+అన్య= అనన్య, కుసుమ, సాధారణంబు+అయిన= మరి ఏ యితరమైన పువ్వులలో ఉండనట్టి; సారభ్యంబునకున్‌= 
సుగంధానికి- నెత్తావికి; ఓటువడి= లొంగిపోయి- ఆకర్షించబడి; (ద్రుపద, రాజ, పుత్రి= (ద్రౌపది; ముదిత, చిత్త+ఐ= సంతోషించిన 
మనస్సు కలది అయి; అక్కటా!= ఆహా!; ఇది+ఒక్క, పువ్వు+అ+అయ్యున్‌= ఇది పువ్వు మాత్రమే అయినప్పటికిని; 
మనస్‌+నయన+ఆనందకరంబు+ఐనది= మనసుకు, నేత్రాలకు సంతోషాన్ని సమకూర్చే టటువంటిది అయింది; ఇట్టి= 
ఇటువంటి; కుసుమంబులు= పువ్వులు; కడున్‌= మిక్కిలి; పెక్కులు= అనేకాలు; కావలవదె!= కావాలని కోరదగింది కదా!; 
అని= అని తలపోసి; కురంగటన్‌= సమీపంలో; కలవు+ఏని= ఉన్నట్టయితే; తెచ్చి+ఇచ్చి= తీసికొని వచ్చి ఇచ్చి; నాకు, 
మనస్‌+ప్రియంబున్‌= నా మనసుకు ప్రీతిని; చేయుము+అని= ఘటించుమని, చెప్పి; అప్పుడు+అ= ఆ సమయమందెే, 
వెంటనే; ఆ+పువ్వు= ఆ పువ్వు= ఆ పువ్వును; ధర్మరాజు కడకున్‌= ధర్మరాజు దగ్గరకు; కొనిపోయెన్‌= తీసికొని వెళ్ళింది; 
ఇట= ఇక్కడ; భీముండు= భీముడు; దాని+అభిమతంబున్‌= ఆమె కోరికను; చేయన్‌+కడంగి= తీర్చటానికి పూనుకొని; 
రుక్మప్పష్టంబు+ఐన= వెనుకభాగాన బంగారం కల; ధనుస్‌+శ్రేస్టంబునున్‌= గొప్ప వింటిని; ఆశీవిష+ఉపమానంబులు+ఐన= 
పాములతో పోల్చతగినట్టివి అయిన; బాణంబులు= అమ్ములు; ధరియించి= తాల్చి; ఆ+కమలంబున్‌= ఆ తామరపువ్వును; 
తెచ్చిన= తీసికొని వచ్చిన; గాడ్పునకు= గాలికి; అభిముఖుండు+ఐ= ఎదురైన ముఖం కలవాథజై; గంధమాదనంబున= 
గంధమాదనమనే కొండపై; వివిధ, రత్న, బంధుర, కందర, కదళీ, షండ, దర్శనంబులను= అనేక విధములైన రత్నాలతో 
కూడిన పెక్కు గుహలను, ఆ గుహల సమీపాన అరటి చెట్ల సమూహాలను తిలకించటంవలన; మందార మందిర, సుగంధి, 
గంధవహ, స్పర్శనంబులను= మందార పుష్పాలనే మందిరాలందు ప్రసరించటం చేత నెత్తావి గలిగిన గాలుల తాకిడి వలనను; 
అలి, కుల, కోకిలా+ఆలాప, (శ్రవణంబులను= తుమ్మెదల బారుల యొక్కయు, కోకిలల యొక్కయు నాదాలను వినటం 
చేతను; సర్వ+బుతు, కుసుమ, సురచిర, గంధ+ఆ(ఘాణంబులనున్‌= అన్ని బుతువులలో పూసేటటువంటి పువ్వులయొక్క 
మిగుల మనోహరమైన పరిమళాలను పీల్చటం చేతను; అతి, మధుర, ఫల+ఆస్వాదనంబులను= మిక్కిలి తియ్యనైన పళ్ళను 
ఆరగించటంచేతను; బద్ద, ప్రమోద, హృదయుండు+అగుచున్‌= సంతోషంతో నిండిన గుండె కల వాడవుతూ; తనకు+ఎదిరి, 
వచ్చు= తనకు ఎదురుగా వచ్చే; మృగంబులన్‌= జంతువులను; తాంకి= ఎదుర్కొని; గజంబున్‌+ఎత్తి= ఏనుగును ఎత్తి; 
గజంబుపైన్‌= ఏనుగు మీద; వైచుచు= వేస్తూ; సింహంబున్‌+ఎత్తి= సింహాన్ని ఎత్తి; సింహంబుపైన్‌= మరొక సింహంపై; 
వైచుచున్‌= పడవేస్తూ: అల్ప మృగంబులన్‌= చిన్నజంతువులను; కర, తల, 'ప్రహారంబులన్‌= అరచేతి చరుపులతో; ప్రహరించుచున్‌= 
కొట్టుతూ. 


తాత్పర్యం: ఆ సౌగంధికకమలాన్ని చూచి; (ద్రౌపది తాను అంతకు ముందెప్పుడూ అటువంటి అందమైన పువ్వును 
చూడలేదని ఆ పువ్వులోని నెత్తావి మరి వేరేపూలలో కనిపించదని, ఆ పువ్వు సొగసుకు ఎంతో సంతోషించి, 'ఆహా! 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము డర్ర7 


ఇది ఒక్క పువ్వు మాత్రమే అయినా, ఇంతవరకు ఎపుడూ ఎక్కడా ఇంతగా మనసుకు ఎందు, కళ్ళకు పండుగ 
కల్పించిన పువ్వు కనిపించ లేదు కదా!” అని మిక్కిలి సంతోషించి, ఇటువంటి పువ్వులు మరికొన్ని లభిస్తే ఎంత 
బాగుంటుంది! సమీపాన ఉంటే తెచ్చి ఇచ్చి నా మనసుకు ఆహ్హాదం కల్పించుము' అని ఆమె భీముడిని కోరి ఆ 
పుష్పాన్ని ధర్మరాజుకు చూపటానికై వెళ్ళింది. ఇక్కడ భీమసేనుడు ద్రౌపదికోరిక ఈడేర్భటానికి బయలుదేరాడు. 
వెనుకవైపు బంగారపు తొడుగు కల వింటివి, పాములతో సమానాలైన అమ్ములను ధరించి, ఆ తామరపువ్వును 
తెచ్చిన గాలికి అభిముఖుడై భీముడు వెళ్ళుతున్నాడు. ఆ గంధమాదనపర్వతాన భీముడు రత్నాలతో కూడిన పెక్కు 
గుహలు, అరటితోటలు చూస్తూ మందార పుష్పాల సుగంధాన్ని ప్రసరించే వాయువులను పీలుస్తూ, తుమ్మెద 
రుంకారాలను, కోకిలల ఆలాపాలను ఆలకిస్తూ అన్ని బుతువులలో పూచే పువ్వుల పరిమళాలను ఆఘ్రాణిస్తూ, 
మిక్కిలి తియ్యనైన పళ్ళను ఆరగిస్తూ ఆనందిస్తూ ముందుకు వెళ్లాడు. ఎదురైన జంతువులను ఎదుర్కొంటూ, ఒక 
ఏనుగును ఎత్తి మరొక ఏనుగుమీదకు, ఒక సింహాన్ని ఎత్తి మరొక సింహంపైకి విసురుతూ, చిన్న జంతువులను 
అరచేతులతో కొట్టుతూ భీముడు విహరించాడు. 


భీము(డు సాగంధికహరణార్థంబు పోవుట (సం. 3-146-292) 


ర్‌ూ 


గమనవేగంబున ద్రుమలతాజాల సం । చాలన సేయుచు శైలగుహల 

నడ6(గి యదృశ్యలై కడువేడ్కతోం దన్ను; జూచు ఖేచర సిద్ధ సుర భుజంగ 
గరుడ గంధర్వ కిన్నర కామినులచేత । మానుగా నభివీక్ష్యమాణు. డగుచు 
వ్రూంకులు విజుచుచు వీంకతోం దీంగలు | పెటుకుచు. బదహతిం బృథునగేంద్ర 


ఆ. _ మద్రువ నున్నతంబు లయి నెడ లెక్కుచు ।; మదగజంబువోలె మధ్యముండు 
పవన వైనతేయ పటుజవయుక్తు(డై |; యరిగి గంధమాదనాంతరమున. 312 


ప్రతిపదార్థం: గమన, వేగంబునన్‌= నడకవేగం ధాటికి ద్రుమ, లతా, జాలసంచాలన+చేయుచు= చెట్టయొక్క తీగలయొక్క 
సముదాయాన్ని బాగుగా చలింపజేస్తూ; శైల, గుహలన్‌= కొండ గుహలలో; అడం౧= దాగికొని; అదృశ్యలు+ఐ= కనిపించకుండా; 
కడు= మిక్కిలి; వేడ్కతోన్‌= ప్రీతితో; తన్నున్‌+*చూచు= తనను తిలకించే; ఖేచరు సిద్ద, సురు భుజంగ, గరుడ, గంధర్వ, 
కిన్నర, కామినుల చేతన్‌= ఖేచరులైన, సిద్దులకు, వేల్పులకు, పాములకు, గరుడులకు, గంధర్వులకు, కిన్నరులకు సంబంధించిన 
(వివిధ దేవతా జాతులలోని) కాంతలచేత; మానుగాన్‌= ట్రీతితో; అభివీక్ష్య మాణుండు+అగుచున్‌= లెస్సగా చూడబడినవాడవుతూ; 
(మ్రాంకులు, వియుచుచు= చెట్లను విరుస్తూ: వీంకతోన్‌= ఉత్సాహంతో; తీంగలు= లతలు; పెణుకుచున్‌= నిర్మూలిస్తూ:ః పద, 
హతిన్‌= పద ఘట్టనంవలన- కాళ్ళ తాకిడివలన; పృథు, నగ+ఇం[ద్రము= పెద్ద పర్వత రాజం; అద్రువన్‌= అదరగా; 
ఉన్నతంబులు+అయిన= ఎత్తుగా ఉన్న; ఎడలు+ఎక్కుచు= స్థలాలు అధిరోహిస్తూ;: మద, గజంబు+పోలె= మదించిన 
ఏనుగువలె; మధ్యముండు= భీముడు, (కుంతీపుత్రులలో మధ్య పుట్టినవాడు); పవన, వైనతేయ, పటు, జవ, యుక్తుడ+ఐ= 
వాయువు వంటి, వినత కొడుకైన గరుత్మంతుడి వంటి వేగంతో కూడినటువంటి వాడై; గంధమాదన+అంతరమునన్‌= 
గంధమాదనమనే ఆ కొండ మధ్య భాగాన; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: భీమసేనుడు గంధమాదనపర్వతమధ్యభాగంలో విహరిస్తూ వెళ్ళాడు. అతడి నడకతాకిడికి చెట్టు, తీగలు 
మొదలైనవి మిగుల కదలిపోయాయి. ఆకాశసంచారులైన సిద్దులు, దేవతలు, నాగులు, గరుడులు, గంధర్వులు, 


488 శ్రీనుదాంధ్ర మహాభారతము 


కిన్నరులు మున్నుగాగల వివిధ జాతులకు చెందిన దివ్య కామినులు ఆ కొండ గుహలలో దాగి తాము అతడికి 
కనిపించకుండా, భీముడిని మిక్కిలి ప్రీతితో చూడసాగారు. పెద్ద పెద్ద మ్రాకులను విరుస్తూ, ఉత్సాహం పెల్టుబుకగా 

౮9 లు ౮ 
తీగలు పెరుకుతూ ముందుకు సాగాడు. అతడి పాదాల తాకిడికి గంధమాదన పర్వతరాజం అదరసాగింది. ఆ 
విధంగా భీముడు ఎత్తయిన శిఖరాలను అధిరోహిస్తూ వాయువును, గరుత్మంతుడిని పోలిన వేగంతో మత్తేభంవలె 
తిరుగాడాడు. 


విశేషం: (1) 'ఇన గణత్రయంబు నింద్ర దయంబును హగణ పంచకంబు నాటవెలది. ఆటవెలది పద్యంలో 1, 3 పాదాలలో 
3 సూర్య గణాలు 2 ఇంద్ర గణాలు, 2, 4 పాదాలలో 5 సూర్యగణాలు ఉంటాయి. గురువు+లఘువు, మూడు లఘువులు= 
సూర్యగణాలు. ఈ పద్యంలో ఎత్తుగీతిలో మొదట 'అద్రువి అన్న పదం ఉన్నది. అద్రువలో 3 లఘువులే. (ద్ర 2 
సంయుక్తాక్షరం అనీ, అందుచేత అది గురువు కావాలనీ స్టూలదృష్టికి గోచరిస్తుంది. కాని అద్రువ అన్నప్పుడు 'అ” గురువు 
కాదు. తేల్చి పలికాలి. దీనికి ఛందస్సులో శిథిలద్విత్వం అని పేరు. (2) భీముడి విశ్చంఖల వీర వినోదాన్ని గంధమాదనంలో 
అదృశ్యలై వివిధ దేవతాంగనలు చూచారు. "కామిని శబ్దం ప్రీ వాచకమైన పర్యాయపదమే అయినా ఇక్కడ సార్థకం. (3) 
'మాను= ఏకవచనం. [మ్రాకులు= బహువచనం. 


వ. ఇట్లరుగువాండు నిజసింహనాదశ్రవణపరిత్రస్తంబులై యెగసి పిచు పక్షుల యార్ధపక్షంబులు చూచి 
ముందట నాసన్నంబునం గొలను కలుగవలయు నని యుపలక్షించి యతిత్వరితగతిం జని, పవనవశ 
సంచలిత తట మహావన తమాలతాల హింతాల విశాల కదళీదళ వీజమానశీతలజలపరిపూర్ణంబైన 
యొక్కసరోవరంబు. గని, యందుం గృతావగాహుండై నవన ఆనదళమృణాలవలయాలంకృతుండగుచు దాని 
వెలువడి యనేకయోజనవిస్తారాయామ రమణీయంబైన కదళీషండంబు. జొచ్చి, యందు శంఖధ్వానంబుం 
జేసిన. 313 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; అరుగు వాండు= వెళ్ళేటటువంటివాడు (భీముడు); నిజ, సింహ నాద, (శ్రవణ, 
పరిత్రస్తంబులు+ఐ= తనయొక్క సింహనాదాన్ని వినటంచేత భయపడి (వీరులు ఉత్సాహపూరితంగా చేసేటటువంటి సింహగర్జనను 
పోలే నాదానికి 'ససింహనాదంి అని పేరు వచ్చింది.); ఎగసి=. పైకి ఎగిరి; పజచు= పారిపోయే; పన్షుల= పులుగుల; ఆరర్ర, 
పక్షంబులు= నీటిచేత తడిసిన రెక్కలు; చూచి= చూచి; ముందటన్‌= ఎదురుగా; ఆసన్నంబునన్‌= దగ్గరలో; కొలను= చెరువు; 
కలుగవలయును+అని= ఉండాలి అని; ఉపలక్షించి= తలపోసి; అతి, త్వరితగతిన్‌= మిక్కిలి వేగమైన నడకతో; చని= వెళ్ళి; 
పవన, వశ, సంచలిత, తట, మహావన, తమాల, తాల, హింతాల, విశాల, కదళీ, దళ, వీజ్యమాన, శీతలజల, పరిపూర్ణంబు+ఐన= 
గాలి వీచటంచేత కదల్బబడిన ఒడ్డులందు గల గొప్ప అడవిలో ఉన్న చీకటిచెట్టు తాడిచెట్టు, గిరక తాడిచెట్టు, నిడివి గల 
అరటి చెట్ల ఆకులు- “వీటన్నిటి చేత వీచబడి చల్లనైన నీటిచే నిండిన; ఒక్క= ఒక; సరోవరంబున్‌+కని= సరస్సును చూచి; 
అందున్‌= ఆ సరోవరంలో; కృత+అవగాహుండు+ఐ= స్నానం చేసిన వాడై; నవ, నళినదళ, మృణాల, వలయ+ 
అలంకృతుండు+అగుచున్‌= (క్రొత్తగా వికసించిన తామర పూవుల రేకులతో, తామర తూడులతో గుండ్రని హారాలుగా చేసి 
అలంకరించుకొన్న వాడు అవుతూ; దాని, వెలువడి= ఆ సరస్సునుండి బయటికి వచ్చి; అనేక, యోజన, విస్తార ఆరామ, 
రమణీయంబు+ఐన= పెక్కు ఆమడల మేర గలదై మిగుల అందంగా కనిపిస్తున్న; కదళీషండంబున్‌= అరటి చెట్ట 
సముదాయాన్ని; చొచ్చి= (ప్రవేశించి; అందున్‌= అక్కడ; శంఖ, ధ్యానంబున్‌+చేసినన్‌= శంఖాన్ని పూరించి పెద్ద ధ్వని చేయగా. 


తాత్పర్యం: ఈ రీతిగా వెళ్ళుతున్న భీముడు, తన సింహనాదంచేత భయపడి పైకి ఎగిరిపోయే పక్షుల రెక్కలు 
తడిసి ఉండటం చూచి, ముందర సమీపంలో కొలను ఉన్నట్టు భావించి మిక్కిలి వేగంగా వెళ్ళాడు. ఆ కొలను 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము శర్ర9 


గట్టున గొప్ప అరణ్య మున్నది. ఆ వనంలో చీకటిచెట్టు; తాడిచెట్టు, గిరకతాడిచెట్టు. విశాలమైన ఆకులు కల అరటి 
చెట్టు ఉన్నాయి. ఆ చెట్ల ఆకులు గాలిచేత కదిలించబడి వీవటంచేత ఆ కొలనులోని జలం ఎల్లప్పుడూ చల్లగా 
ఉన్నది. భీముడు ఆ సరోవరాన్ని చేరి అందులో మునిగి స్నానం చేసినవాడై క్రొత్త తామర పూలరేకులతో, తామర 
తూళ్ళతో గుండ్రని దండలు చేసి ధరించినవాడై వెలువడి, పెక్కు ఆమడలమేర విస్తరించి అందంగా శోభిల్లుతున్న 
అరటితోపులో ప్రవేశించి అందులో శంఖం పూరించి గొప్పధ్వనిని చేశాడు. 


క. ఆ శంఖరవంబు మహేం । ద్రాశనినిర్హోషభీమమై దిక్కులు నా 
కాశంబు నిండె; నంత గు । హాశయు.దై యున్న హనుమ యను కపి పెలుచన్‌. 314 


ప్రతిపదార్థం: ఆ శంఖ, రవంబు= ఆ శంఖంనుండి వెలువడిన ధ్వని; మహా+ఇంద్ర+అశని, నిర్జాషు భీమము+ఐ= దేవేంద్రుడి 
పిడుగుయొక్క పెద్దధ్వనివలె భయానకమై; దిక్కులున్‌= దిక్కులు; ఆకాశంబు= గగనం; నిండెన్‌= నిండింది; అంత= అటు 
పిమ్మట; గుహాశయుండు+ఐ+ఉన్న= కొండగుహలో శయనించి ఉన్న; హనుమ+అను= హనుమంతుడు అనే; కపి= వానరుడు; 
పెలుచన్‌= వేగంగా. 


తాత్పర్యం: భీముడు చేసిన ఆ శంఖధ్వని దేవేంద్రుడి పిడుగుయొక్క ధ్వనివలె భయానకమై దిగ్రిగంతరాలు, 
ఆకాశం [క్రమ్మింది. అంతట ఆ పర్వతంలోని ఒక గుహలో శయనించి ఉన్న హనుమంతుడు అనే కోతి వేగంగా. 


క. _ దాని విని బెదరి లేచి *'మ । హానాదం బిది మనఃప్రియం బయ్యె; మదీ 
యానుజు శంఖధ్వానము । దా నగు' నని యెటింది హృష్టతనురుహు€ డగుచున్‌. 315 


ప్రతిపదార్థం: దాని, విని= ఆ భీముడి శంఖ ధ్వని విని; బెదరి= తల్లడిల్లి, ఉలిక్కిపడి; లేచి= మెల్కొని; మహానాదంబు+ఇది= 
ఇది గొప్ప శబ్దం; మనస్‌+ప్రియంబు+అయ్యెన్‌= మనసుకు ట్రీతి కొలిపింది; మదీయ+అనుజు, శంఖధ్యానము, తాన్‌+అగు= 
అది నా తమ్ముడియొక్క శంఖధ్వనియే; అని+ఎజింగి= అని తెలిసికొని; హృష్ట తనురుహుండు+అగుచున్‌= సంతోషంచేత 
నిక్కపొడిచిన వెంట్రుకలు కలవా డవుతూ. 


తాత్పర్యం: ఆ శంఖనాదం విని హనుమంతుడు ఉలిక్కిపడి మేల్కొన్నాడు. “ఇది గొప్పనాదం. మనస్సుకు ట్రీతిని 

కలిగిస్తున్నది. ఇది నా సోదరుడి శంఖారావమే” అని సంతోషంతో హనుమ రోమాంచ పులకిత దేహుడైనాడు. 

క. భీమునకు మార్గనిరోధంబుగా మహావృక్షంబు లురలం ర్రోచి యేకాయనపథంబున కద్దంబుగా శయనించి 
లాంగూలలీలాచాలనంబు. జేసిన. 316 


ప్రతిపదార్థం: భీమునకు= భీముడికి; మార్గ నిరోధంబుగా= దారికి అడ్డుగా; మహావృక్షంబులు= పెద్ద పెద్ద చెట్టు; ఉరలన్‌+త్రోచి= 
అడ్డుపడేటట్లు వేసి; ఏక+అయన, పథంబునకు= ఒకరు మాత్రమే నడవటానికి వీలై ఉన్న (ఇరుకైన) కాలిబాటకు; అడ్డంబుగాన్‌= 
అవరోధంగా; శయనించి= పడుకొని; లాంగూల, లీలా, చాలనంబున్‌+చేసిన= తోకను వినోదంగా అటూ ఇటూ త్రిప్తుతూ 
కదిలిస్తూ ఉండగా. 


తాత్పర్యం: అంత, భీముడు ముందుకు సాగిపోవటానికి వీలు లేకుండా, హనుమంతుడు- దారికి అటూ ఇటూ 
అడ్డంగా గొప్ప గొప్ప చెట్లను పెల్లగించి పడవేశాడు. ఇరుకైన ఒక్కరు మాత్రమే నడవటానికి వీలై ఉన్న కాలిబాటకు 
అడ్డంగా తాను శయనించి తన తోకను వినోదంగా ఇటూ అటూ కదిలిస్తూ ఉండి. 


డం0 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క. గోలాంగూలోత్తము లాం । గూల స్వ్పాటనరవంబు ఘోరంబై వా 
చాలత. జేసి నశేషమృ । గాలి భయం బంద గిరిగుహాంతర మురలన్‌. 317 


ప్రతిపదార్థం: గోలాంగూల+ఉత్తము= కోతులలో ్రేష్టుడైన వానియొక్క; లాంగూల, స్పోటన, రవంబు= తోకను అటునిటు 
వేగంగా కదిపేటటువంటి ధ్వని; ఘోరంబు+ఐ= భయానకమై; అశేషమృగ+ఆలి= సమస్త జంతువులును; భయంబు+అంద= 
భయపడగా; గిరి, గుహా+అంతరము+ఉరలన్‌= కొండగుహల మధ్యభాగాలు సంచలించగా; వాచాలతన్‌+చేసెన్‌= అంతటా 
ప్రతిధ్వనించింది. 


తాత్పర్యం: కోతులలో శశ్రేష్టుడైన హనుమ తోకను కదిలించే ధ్వని భయానకమై ఆ్రదేశమంతా ప్రతిధ్వనించింది. 
కొండ గుహల మధ్యభాగాలు సంచలించాయి. సమస్తజంతువులు భయపడ్డాయి. 


వ.  అయ్యపూర్వధ్వని విని భీముండు విస్మితుండై చని కదళీషండమధ్యంబున నొక్క విశాలశిలాతలంబుపయి 
శయనించినవాని. 318 


ప్రతిపదార్థం: ఆ+అపూర్వ, ధ్వని= అంతకు ముందు ఎప్పుడూ వినిపించనట్టి ఆ నాదం; విని= ఆలకించి; భీముండు= 
భీముడు; విస్మితుండు+ఐ= ఆశ్చర్యపడి; చని= వెళ్ళి; కదళీ, షండ, మధ్యంబునన్‌= అరటి తోపు మధ్య; ఒక్క, విశాల, శిలా, 
తలంబు, పయి= ఒక నిడివి అయిన పెద్ద రాతి మీద; శయనించిన వాని= పవ్వళించి ఉన్న వాడిని. 


తాత్పర్యం: ముందెన్నడూ వినని ఆ ధ్వనిని విని భీముడు ఆశ్చర్యం చెందాడు. అతడు అరటితోపు మధ్య ఒక 
నిడుపైన బండమీద పవళించినవాడిని (హనుమను సమీపించాడు) 


సీ. _ హ్రస్వపీనగ్రీవు, నచలితాయతహను, । నతిచపలస్వభావాభిరాము6, 
దనుమధ్య కటిచక్రు, దహనకణాకార । తామ్రోపష్టు, నతికృ్యశదశనకరజుం 
బృథులవిద్యుత్పుంజపింగాక్షు, నుత్తుంగ । దృఢవక్షు, నాజానుదీర్హబాహు, 
నూర్హ్వలాంగూల మత్యున్నతధ్వజలీలం । గ్రాలుచు నుండ నేకాంతయోగ 


ఆ. నిద్ర నున్న ధర్మనిర్మలు హనుమంతు. । జూచి పాండురాజసుతుండు వాని 
నిద్రం జెజుపం గడంగి నిజసత్త్వ మేర్చడ ।; సింహనాద మొప్ప జేసి డాసి. 319 


ప్రతిపదార్థం: హ్రస్వ పీన గ్రీవున్‌= పొట్టిది, బలిసినది అయిన కంఠభాగం కలవాడిని; అచలిత+ఆయత, హనున్‌= కదలని 
పొడుగాటి మీదిదవడ కలవాడిని; అతి, చపల, స్వభావ+అభిరామున్‌= మిక్కిలి చంచలమైన స్వభావంచేత అందగించిన వాడిని; 
తనుమధ్యకటిచక్రు= సన్నటి నడుముతో కూడిన గుండ్రని మొల కలవాడిని; దహన, కణ+ఆకార, తామ+ఓష్టున్‌= అగ్గిరవ్వ 
వలె ఎ(ర్రనైన పెదవులు కలవాడిని; అతి, కృశు దశన, కరజున్‌= మిక్కిలి సన్ననైన దంతాలు, గోళ్ళు కలనొడిని; పృథుల, 
విద్యుత్‌+పుంజ, పింగ+అక్షున్‌= మెరుపు తీగల సముదాయంవంటి గోరోజనవర్షం కల కన్నులు కలవాడిని; ఉత్తుంగ, దృఢ, 
వక్షున్‌= ఎత్తయినటువంటి బలిష్టమైన రొమ్ము కలవాడిని; ఆజాను, దీర్హ బాహున్‌= మోకాళ్ళ వరకు వ్యాపించిన నిడివైన 
చేతులు కల వాడిని; ఊర్హ్య, లాంగూలము= ఎత్తుగా నిక్కబొడిచిన తోక; అతి+ఉన్నత, ధ్వజ, లీలన్‌= మిక్కిలి ఎత్తుగా ఉన్న 
జెండావలె; (క్రాలుచున్‌+ఉండన్‌= ప్రకాశిస్తుండగా; ఏకాంత యోగ నిద్రన్‌+ఉన్న= తదేక ధ్యానయోగమనే గాఢమైన నిద్రలో 
ఉన్న; ధర్మ, నిర్మలున్‌= ధర్మం చేత స్వచ్చమైన వాడిని; హనుమంతున్‌= ఆంజనేయుడిని; చూచి= దర్శించి; పాండు, రాజ, 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము డగ 
సుతుండు= పాండురాజుయొక్క పుత్రుడైన భీముడు; వాని, నిద్రన్‌= అతడి నిద్రను; చెజుపన్‌+కడంగి= పోగొట్టటానికి పూని; 
డాసి= సమీపించి; నిజ, సత్త్యము+ఏర్పడన్‌= తన బలం తెలిసేటట్టుగా; సింహనాదము= సింహగర్జన వంటి పెద్ద ధ్వని; ఒప్పన్‌= 
ఒప్పేటట్టు; చేసెన్‌= చేశాడు. 


తాత్పర్యం: పొట్టిగా బలిష్టంగా ఉన్న కంఠభాగం కలవాడిని, కదలనటువంటి పొడుగైన దవడ కలవాడిని, బొత్తిగా 
నిలుకడ లేని స్వభావం కలిగి ఉండటంచేత ముచ్చట గొలిపేవాడిని, సన్నటి నడుముతోడి గుండ్రని మొల 
కలవాడిని, నిప్పు కణం వలె ఎ(ర్రనైన పెదవులు కలవాడిని, మిక్కిలి కృశించిన దంతాలు గోళ్ళు కలవాడిని, 
నిడివిఅయి, మెరుపు తీగల దొంతర వలె గోరోజనవర్షంతో భాసించే కన్నులు కలవాడిని, గాఢమైన ధ్యాన యోగ 
నిద్రలో ఉన్నవాడిని, ధర్మంచేత నిర్మలమైన వ్యక్తిత్వం కలవాడిని, హనుమంతుడిని పాండురాజపుత్రుడైన భీముడు 
చూచి, అతడి నిద్రను చెడగొట్టటానికి పూనుకొని, దగ్గరకు చేరి తన బలం వ్యక్తమయ్యేటట్టు గొప్పగా సింహనాదం 
చేశాడు. 


వ. హనుమంతుండును మెల్లమెల్లన మేల్కని బృంభ సంభృత జలార్ధసంచల విలోచనుం డగుచు ననాదరంబున 
నాతనిం జూచి యిట్లనియె. 320 


ప్రతిపదార్థం: హనుమంతుండును= ఆంజనేయుడును; మెల్ల, మెల్లన= మెల్లమెల్లగా; మేల్కని= నిద్ర లేచి; జృంభ, సంభృత, 
జల+ఆర్రు సంచల, విలోచనుండు+అగుచున్‌= ఆవులింతలచేత ఏర్పడిన నీటిచేత తడిసి కదిలేటటువంటి కన్నులు కలవాడు 
జౌతూ; న+ఆదరంబునన్‌= నిరాదరంతో లెక్క చేయక; ఆతనిన్‌+చూచి= వాడిని చూచి- ఆ భీముడిని చూచి; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: (ఆ సింహనాదాన్ని విని) ఆంజనేయుడు మెల్ల మెల్లగా నిద్ర విడ్ర్‌ మేలుకొన్నాడు. ఆవులింతలవలన 
ఏర్పడిన నీటిచేత తడిసి కదిలే కన్నులు కలవాడై, భీముడిని నిర్లక్ష్యంగా చూచి ఈ విధంగా పలికాడు. 


విశేషం: నిద్రనుండి మేల్కొనేటప్పుడు ఆవులింతలు ఏర్పడటం, కన్నుల నీరు క్రమ్మటం, కోతి కాబట్టి కదిలే కన్నులు కలిగి 
ఉండటం సహజం. ఈ వర్ష్లన 'స్వభావోక్తి అలంకారం. 


తే. “అతిజరారోగభరమున నలసి యొలసి । యొదింగి సుఖనిద్రమై నిట్టులున్న వాని 
గడుమదంబున నేమియు. గరుణ లేక । యేల బోధించి తయ్య! నీ వెటింగి యెటింగి. 321 


ప్రతిపదార్థం: అతి, జరా, రోగ, భరమునన్‌= మిక్కుటమైన ముసలితనంయొక్కయు, వ్యాధులయొక్కయు భారంచేత; 
అలసి+ఒలసి= డస్సి, క్షీణించి; ఒదింగి= అణగి; సుఖ, నిద్రమైన్‌= గాఢ నిద్రలో; ఇట్టులు+ఉన్న వానిన్‌= ఈ విధంగా ఉన్న 
వాడిని; కడు, మదంబునన్‌= మిక్కుటమైన గర్వంతో; ఏమియున్‌+*కరుణ, లేక= ఏ మాత్రమూ జాలి లేకుండా; నీవు= నీవు; 
ఎటీంగి+ఎటీంగి= పూర్తిగా తెలిసినవాడివై; ఏల= ఎందుకు; బోధించితి+శఅయ్య?= నిద్ర మేల్కొల్పినావయ్యా? 


తాత్పర్యం: 'మిక్కుటమైన ముసలితనం యొక్క, వ్యాధుల యొక్క భారం వలన బడలి, అలసట చెంది అణగి 
ఒక మూల ఒదిగి నిద్రిస్తున్నాను కదా. ఇంచుకైనా జాలి లేకుండా నీవు మిక్కిలి గర్వంతో, తెలిసి తెలిసి ఎందుకు 
నా నిద్ర పాడుచేసి మేలుకొలిపావయ్యా? 


డ్తం2 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ. తిర్యగ్లాతులు ధర్ము వెజుంగవు గాక; సర్వభూతదయాస్వరూపంబైన ధర్ము వెలథింగెడువారు మనుష్యుల కారి! 
యిట్టి మనుష్యజన్మంబు వడసి వృద్దోపసేవ సేయవు గాకేమి ధర్ము వెటుంగక నిర్ణయుండవై మాబోంటి పేద 
మృగంబులకు భయంబుగ గర్జిలితి; వీ వెవ్వండవు? మనుష్య గోచరంబు గాని యివ్వనంబున కేల వచ్చితి? 

ల జ చ్‌ ద్‌ చ్‌ 
సిద్దగతి లేనివారి కిట వోవ నశక్యం; బమృతకల్పంబులైన యీ ఫలమూలంబు లుపయోగించి క్రమ్ముఖుము; 
నీయందు బద్దస్నేహుండ6 గాన బుద్ది సెప్పితి; నా పలుకులు చేకొను' మనిన భీముం డిట్లనియె. 322 


ప్రతిపదార్థం: తిర్యక్‌-+జాతులు= జంతువుల తెగలు; ధర్మువు+ఎయుంగవు= ధర్మాన్ని తెలియజాలవు; కాక= కాని; సర్వ, 
భూత, దయా, స్వరూపంబు+అయిన= అఖిల (ప్రాణులయందు కరుణతో కూడిన; ధర్మువు+ఎటెంగెడు వారు= ధర్మాన్ని 
తెలిసిన వారు; మనుష్యులు+అ+కారె= మనుషులే కదా; ఇట్టి= ఇటువంటి; మనుష్య, జన్మంబు+పడసి= మనుష్యుడి 
పుట్టుకనాంది; వృద్ద+ఉపసేవ, చేయవు+కాక+ఏమి= నీవు పెద్దల శుళూష చేయలేదా యేమి?; ధర్మువు+ఎజుంగక= ఎటువంటి 
ధర్మాన్ని తెలియక; నిర+దయుండవు+ఐ= దయలేని వాడివై; మాబో6టి= మా వంటి; పేద, మృగంబులకు= అల్ప జంతువులకు; 
భయంబుగ, గర్జిలితివి= భీతి కలిగేటట్టు పెద్ద కేక పెట్టావు; ఈవు+ఎవ్వండవు?= నీవు ఎవ్వరివి?; మనుష్య, గోచరంబు+కాని= 
మనుషులకు కనిపించనటువంటి; ఈశ+వనంబునకున్‌= ఈ అడవిలోకి; ఏల, వచ్చితి?= ఎందుకు అరుదెంచావు; సిద్ద, గతి, 
లేనివారికి= అతిలోకశక్తుల వలన కలిగిన నడక లేనివారికి; ఇట+పోవన్‌= ఇక్కడ చరించటానికి; న+శక్యంబు= సాధ్యం కాదు; 
అమృత, కల్పంబులు+ఐన= అమృతంతో సమానాలయిన; ఈ, ఫల, మూలంబులు= ఈ పళ్ళు, వేళ్ళు; ఉపయోగించి= 
ఆరగించి; (క్రమ్మణుము= మరలిపొమ్ము; నీ+అందు= నీ యెడ; బద్ధ, స్నేహుండన్‌+*కాన= అనుసంధించబడిన నెయ్యం 
కలవాడిని కాబట్టి; బుద్ది+చెప్పితి= హితవును ఉపదేశించాను; నా పలుకులు= నా మాటలు; చేకొనుము= స్వీకరించుము- 
అనగా నేను చెప్పిన ప్రకారం చేయుము; అనిన= అని పలుకగా; భీముండు= భీముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్పర్యం: జంతువులకు ధర్మం తెలియదు కాని, సకలజీవులయెడ దయ కలిగి ఉండటం అనే ధర్మం తెలిసిన 
వారు మనుష్యులు మాత్రమే కదా! అటువంటి మనుష్యజన్మ లభించిన నీవు పెద్దలను ఉపాసించి మంచీ చెడూ 
తెలిసికోలేదా ఏమి? ధర్మం తెలిసికొనక జాలి లేని వాడివై మాబోటి అల్పజంతువులు దద్దరిల్లేటట్టు ఎందుకు 
గర్జించావు? నీవు ఎవరివి? మనుష్యులు మసలని ఈ అడవికి ఎందుకు వచ్చావు? అతిలోకమైన శక్తులు గల 
మనుష్యులు తప్ప ఈ అడవిలో మరి ఎవ్వరు తిరుగలేరు. అమృతంతో సమానమైనవి ఈ పండ్డు, వేళ్ళు, వీటిని 
ఆరగించి మరలిపొమ్ము. నీయందు నాకు మిక్కుటమైన నెయ్యం ఏర్పడింది కాబట్టి నీకు ఈ హితవు చెప్పుతున్నాను. 
నేను చెప్పిన మాటల ప్రకారం చేయుము'”- అని చెప్పగా, భీముడు ఈ విధంగా మారుపలికాడు. 


తే. '"క్షత్రియప్రవరుండ విఖ్యాతబలుండం ; బాండుతనయుండ గొంతిగర్జంబునందు 
వాయువరమునఈ. బుట్టినవాండ; నన్ను । భీము€ డండ్రు భూజనులు కపిప్రభుండ! 323 


ప్రతిపదార్హం: కపి, ప్రభుండ!= కోతులలో నేత అయిన వాడా!; క్షత్రియ ప్రవరుండన్‌= క్షత్రియులలో శ్రేష్టుడిని; విఖ్యాత, 
బలుండన్‌= బలం కలవాడిగా సుప్రసిద్దుడిని;ి పాండు, తనయుండన్‌= పాండురాజు కొడుకును; గొంతి, గర్భంబునందు= 
కుంతీ దేవి కడుపున; వాయు, వరమునన్‌= వాయు దేవుని వరాన; పుట్టినవాండన్‌= జన్మించినవాడిని; భూజనులు= 
భూలోకంలోని ప్రజలు; నన్ను= నన్ను; భీముండు+అండ్రు= భీముడు అనే పేరుతో పిలుస్తారు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము శ03 


తాత్పర్యం: 'కోతులకు నేత అయినవాడా! నేను క్షత్రియులలో ్రేష్టుడిని, మహావీరుడిగా సుప్రసిద్దుడిని. పాండురాజు 
పుత్రుడిని. గాలిదేవరదయవలన కుంతికి జన్మించిన వాడిని. భూప్రజలు నన్ను భీముడు అనే పేరుతో పిలుస్తారు. 


వ. ఏ నిక్కడం గార్యార్దినై పోయెద; నాకు దెరు వి; మ్మీనినాండు దొల్లి శతయోజన విస్తారంబయిన సముద్రంబు 
లంఘించి లంకకుం బోయిన హనుమంతు నట్ల నిన్నునీ పర్వతంబు లంఘించి పోదు ననిన హనుమంతుం 
'డతం డేమి కారణంబున సముద్రలంఘనంబు. జేసి? నెజుంగు దేనిం జెప్పు మనిన వానికి భీముం డిట్లనియె. 324 


ప్రతిపదార్థం: ఏను= నేను; ఇక్కడన్‌+ఇప్పుడు; కార్య+అర్జిని-ఐ= ఒకానొక ప్రయోజనాన్ని ఉద్దేశించిన వాడనై; పోయెద= 
వెళ్తున్నాను; నాకున్‌+తెరువు+ఇమ్ము= నాకు దారి ఇమ్ము; ఈని, నాండు= ఇవ్వనివేళు తొల్లి= పూర్వం; శత, యోజన, 
విస్తారంబు+అయిన= నూరామడల మేర వైశాల్యం కలిగిన; సము[ద్రంబు= సముద్రాన్ని; లంఘించి= దాటి; లంకకు+పోయిన= 
లంకకు వెళ్ళిన; హనుమంతు+అట్ల= ఆంజనేయుడివలె; నిన్నున్‌= నిన్ను; -ఈ పర్వతంబు= -ఈ కొండను; లంఘించి= దూకి, 
దాటి; పోదున్‌= వెళ్ళగలను; అనిన= అని చెప్పగా; హనుమంతుండు అతండు= ఆ హనుమంతుడు; ఏమి, కారణంబునన్‌= 
ఏ హేతువు చేత; సము[ద్ర, లంఘనంబున్‌= సముద్రాన్ని దూకి దాటటం; చేసెన్‌?= చేశాడు?; ఎణుంగుదు+ఏని= తెలిసినట్టయితే; 
చెప్తుము= చెప్పవలసింది; అనినన్‌= అని చెప్పగా; వానికి= ఆ హనుమకు; భీముండు= భీముడు; ఇట్టు+అనియెన్‌= ఈ 
విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: నేను ఇపు డొక పనిమీద వెళ్ళుతున్నాను. నాకు దారి విడువుము; నీవు నాకు దారి విడువక పోతే, 
అలనాడు నూరామడలమేర విస్తారమైన కడలిని దూకి దాటి, లంకకు వెళ్ళిన ఆంజనేయుడివలె నేను నిన్ను, ఈ 
కొండను అవలీలగా దూకి దాటి పోగలను"- అని చెప్పగా భీముడితో 'ఏకారణాన హనుమంతుడు సముద్రాన్ని దాటి 
లంకకు వెళ్ళాడో నీకు తెలిస్తే తలియజేయుము" అనగా భీముడు ఈవిధంగా చెప్పాడు. 


క. “అలఘుం డిక్షాకుమహా । కుల వీరుండు రాఘవుండు గురువచనంబున్‌ 
సలుప వనవాసియై తన । లలనం గోల్పడియె నట్టె లంకేశ్వరుచేన్‌. 325 


ప్రతిపదార్థం: అలఘుండు= గొప్పవాడు, తేలికకానివాడు; ఇక్ష్యాకు. మహా, కుల, వీరుండు= ఇక్ష్యాకు మహారాజుయొక్క గొప్ప 
వంశం లోని శూరుడు; రాఘవుండు= రఘువంశంలో జన్మించిన శ్రీరాముడు; గురు వచనంబున్‌= తండ్రి మాటను; సలుప= 
ఆచరించటానికి; వన, వాసి+ఐ= అరణ్యంలో నివసించిన వాడై; తన, లలనన్‌= తన కాంతను- తన భార్యను; 
లంకా+-ఈశ్వరుచేన్‌= లంకకు ప్రభువైన రావణుడిచేత; కోల్పడియెన్‌+అట్టె= పోగొట్టుకొన్నాడు కదా. 


తాత్పర్యం: 'గొప్ప ఇక్ష్యాకువంశంలో జన్మించిన మహాపురుషుడున్నూ, రఘుమహారాజువంశానికి చెందిన వాడున్నూ 
అయిన శ్రీరాముడి, పితృవాక్యపరిపాలనకై అరణ్యంలో నివసించి తన భార్యఅయిన సీతాదేవిని లంకకు అధిపతి 
అయిన రావణుడిచేత పోగొట్టుకొన్నాడు కదా! 
క. _ సీతాన్వేషణపరులై । నీతిం గపిప్రవరు లరిగి నిరతంబుగ సం 

పాతి యను పక్షిచేత మ । హీతనయ సువార్త లెల్ల నెటింగి కడంకన్‌. 326 
ప్రతిపదార్థం: సీతా+అన్వేషణ, పరులు+ఐ= సీతను వెదకు నట్టివారలై; నీతిన్‌= మంచి ప్రవర్తనతో; కపి, ప్రవరులు= కోతుల 


నాయకులు; అరిగి= వెళ్ళి; నిరతంబుగన్‌= స్థిరంగా; సంపాతి+అను+పక్షిచేతన్‌= సంపాతి అనే పేరు కల పక్షి వలన; మహీ, తనయ= 
భూపుత్రి అయిన సీతయొక్క; సువార్తలు= క్షేమసమాచారాలు; ఎల్లన్‌= అన్నియు; ఎజీింగి= తెలిసి; కడంకన్‌= పూనికతో. 


డ్రండ్త శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్సర్యం: సీతను వెదకే ప్రయత్నంలో నీతిగల వానరనాయకులు ఆసక్తితో సాగిపోతూ, సంపాతి అనే పక్షి 
సీతయోగక్షేమాలను గురించి చెప్పగా తెలిసికొని, పట్టుదలతో. 


క, వారలు వారిధి గదవ6గ | నేరక తా రున్న యెడ ననిలసత్త్వమునన్‌ 
వారిధి లంఘించె మహా । వీరుండు హనుమంతు. డనంగ విందు. గపీంద్రా! 327 


ప్రతిపదార్హం: కపి+ఇంద్రా!= వానరులలో ్రేష్టుడివైన వాడా!; వారలు= వారు- ఆ కపి ప్రవరులు; వారిధి= సముద్రాన్ని; కడ 
వంగ నేరక= దాటలేక; తారు+ఉన్న+ఎడ= తాము ఉన్నప్పుడు; అనిల, సత్త్యమునన్‌= వాయువు యొక్క శక్తితో) మహా 
వీరుండు= గొప్ప వీరుడు; హనుమంతుండు= ఆంజనేయుడు; వారిధి= సముద్రాన్ని; లంఘించెన్‌= దాటాడు; అనంగ= అని 
చెప్పగా; విందున్‌= వింటుంటాను. 


తాత్పర్యం: కోతులలో శ్రేష్టుడివైనవాడా! ఆ కోతులనేతలు సముద్రాన్ని దాట లేక వారందరూ నిర్వేదంతో 
నిలిచిపోయినప్తుడు, హనుమంతుడు వాయుదేవుడిశక్తివంటి శక్తితో సముద్రాన్ని లంఘించాడని విన్నాను. 


వ. ఏను హనుమంతునంతియ బలపరాక్రమంబులు గలవా6ండ; నా పారుషంబు. జూపుదునే? యనిన నవ్యక్త 
హాసముఖుం డగుచు 'నన్నా! యేను ముదిసినవాండ లేవ నోపం; బోయెదవేని నాతోకం బాయంద్రోచి పొ” 
మ్మనిన మెచ్చ తన వామకరంబున నెత్తం బోయి వశంబుగాక. 328 


ప్రతిపదార్థం: ఏను= నేను; హనుమంతు+అంతియ= ఆంజనేయుడి అంత; బల, పరాక్రమంబులు+కలవాండన్‌= శక్తి 
శౌర్యాలు కలవాడిని; నా, పారుషంబున్‌= నా పరాక్రమాన్ని; చూపుదునే?= చూపాలా?; అనినన్‌= అని చెప్పగా; అవ్యక్త హాస, 
ముఖుండు+అగుచున్‌= పైకి కనిపించని నవ్వు ముఖంలో కలవా డౌతూ; అన్నా!= సోదరా!; ఏను= నేను; ముదిసినవాండన్‌= 
ముసలివాడిని; లేవన్‌+ఓపన్‌= లేవలేను; పోయెదవు+ఏని= వెళ్ళదల్చుకుంటే; నా, తోశన్‌= నా తోకను; పాయన్‌+త్రోచి= 
అవతలికి (ప్రక్కకు) నెట్టి; పొమ్ము వెళ్ళుము; అనిన= అని చెప్పగా; మెచ్చక= లెక్కచేయక; తన వామ, కరంబునన్‌= తన 
యెడమ చేత్తో; ఎత్తన్‌+పోయి= ఎత్తటానికి ప్రయత్నించి; వశంబు+కాక= శక్యం కాక. 


తాత్పర్యం: నేను హనుమంతుడితో సమానమయిన శ్రక్తిశౌర్యాలు కలవాడిని. నా పరాక్రమాన్ని ప్రదర్శించమంటావా?" 
అని భీముడు పలుకగా హనుమంతుడు చిరునవ్వును తన ముఖంలో పైకి కనిపించకుండా అణచుకొని, 'అన్నా! 
నేను ముసలివాడిని కదా! లేవలేను; నీవు ముందుకే పోదలిస్తే దయచేసి నా తోకను కొద్దిగా అవతలికి నెట్టి వెళ్ళుము” 
అని చెప్పగా భీముడు లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా తన ఎడమచేతితో తోకను నెట్టబోయి, శక్యం కాక. 


ఉ.  ఏపున రెండుచేతులను నిమ్ముగం బట్టి యమర్ది యెత్తంగా 
నోపక మొగ్గతిల్లంబడి యుద్గతఘర్మజలార్దదేహు. డై 
ళ్‌ 6 వ. 
కాపురుషుండు. బోలె నిజగర్వము దక్కి యడంగి యుండె జిం 
తాపరు(దడై వృకోదరుండు దద్దయు లజ్జ నధోముఖంబుతోన్‌. 329 


ప్రతిపదార్థం: ఏపునన్‌= ఉత్సాహంతో; రెండు, చేతులను= రెండు చేతులతో; ఇమ్ముగన్‌+పట్టి= బాగుగా పట్టుకొని; అమర్చి= 
అనుసంధించి; ఎత్తంగాన్‌+ఓపక= ఎత్తలేక; మొగ్గతిల్లన్‌+పడి= మొగ్గవాలినట్టు వెల్లకిలపడి; ఉద్గత, ఘర్మ, జల+ఆర్రదేహుండు 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము శీ0ర్ర్‌ 


+ఐ= వెలువడిన చెమటనీటితో తడిసిన శరీరం కలవాడై; కాపురుషుండున్‌+పోలె= అల్పమానవుడి వలె; నిజ, గర్వము+తక్కి= 
తన మదాన్ని వీడి; వృక+ఉదరుండు= (తోడేలు పొట్టవంటి కడుపు కలవాడు) భీముడు; చింతాపరుండు+ఐ= దుఃఖించిన వాడై; 
తద్దయు= మిక్కుటమైన; లజ్జన్‌= సిగ్గుతో; అధస్‌+ముఖంబుతోన్‌= (క్రిందకు వాల్చిన ముఖంతో; అడంగి= అడకువతో; 
ఉండెన్‌= ఉండినాడు. 


తాత్పర్యం: (భీముడు ఎడమ చేతితో ఆంజనేయుడి తోకను కదుపలేక పోయి, అటు తర్వాత), ఉత్సాహంతో తన 
బలాన్నంతా ఉపయోగించి రెండుచేతులు అమర్చి తోకను కదిలించ జూచాడు కాని, ఆ తోకను కదలృ లేక 
పోయాడు. అతడి దేహమంతా చెమటనీటితో తడిసి పోయింది. అప్పుడతడు అల్పమానవుడివలె గర్వం న్‌్‌ 
విచారిస్తూ సిగ్గుతో తలవంచుకొని నిలిచాడు. 


వ. ఇట్ల క్కృపివరు లాంగూలంబు€ గదల్ప నోపక భీముండు కృతప్రణాముం డయి 'ని న్నెబుంగక నా పలికిన 
దురుక్తంబులు సహింపవలయు; నీవు కపిరూప ధరుండవైన సిద్దుండవో, గంధర్వుండవో; దేవవరుండవో 
నా కెజింగింవు' మనిన హనుమంతుండు భీముం జూచి నగుచు నేను గేసరిక్షేత్రంబున 
వాయుభట్టారకునకుం బుట్టిన వాండ; నీ చెప్పిన హనుమంతుండ; నీవు నా యనుజుండవు; దొల్లి 
రఘుకులేశ్వరుం డయిన రామ దేవుండు రావణుం డను రాక్షసుచేత నపహృతభార్యుందై సుగ్రీవాది వానరుల 
నసంఖ్యాతసంఖ్యలవారిం దనకు సహాయులం జేసికొని సేతుబంధనంబున సముద్రంబు లంఘించి 
సమరంబున రావణు వధియించి యందు నా కలసంబునకు మెచ్చి. 330 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ఆ+కపివరు= కోతులలో [శ్రేష్టడయిన అతని; లాంగూలంబున్‌= తోకను; కదల్పన్‌+ఓపక= 
కదల్భ్ఫలేక; భీముండు= భీముడు; కృత, ప్రణాముండు+అయి= నమస్కరించి నటువంటి వాడై; నిన్ను+ఎయుంగక= నిన్ను 
గురించి తెలియక; నా, పలికిన= నేను మాట్టాడిన; దుర్‌+ఉక్తంబులు= చెడ్డ మాటలు; సహింపవలయు= ఓర్చుకోవాలి; నీవు= 
నీవు; కపి, రూప, ధరుండవు+ఐన= కోతి ఆకారాన్ని ధరించిన; సిద్దుండవో= సిద్ధులకు చెందిన వేల్చవో; గంధర్వుండవో= 
గంధర్వుడివైన వేల్పవో; దేవ, వరుండవో= దేవతలలో ్రేష్టుడివో; నాకు+ఎఆింగింపుము= నాకు తెలియజెప్ప్తుము; అనిన= అని 
అడుగగా; హనుమంతుండు= హనుమంతుడు; భీమున్‌+చూచి= భీముడిని చూచి; నగుచున్‌= నవ్వుతూ; ఏను= నేను; 
కేసరిక్షేతంబున= కేసరి అనే వాడి భార్య అయిన అంజనాదేవికి (క్షేత్రము= ఆడది భార్య); వాయుభట్టారకునకున్‌= పూజ్యుడైన 
గాలి దేవరకును; పుట్టిన వాండ= జన్మించిన వాడిని; నీ, చెప్పిన= నీవు చెప్పినట్టి; హనుమంతుండన్‌= హనుమంతుడిని; 
-ఈవు= నీవు; నా+అనుజుండవు= నాకు తమ్ముడివి; తొల్లి= పూర్వకాలాన; రఘు, కుల+-ఈశ్వరుండు+అయిన= రఘవంశానికి 
(ప్రభువైన; రామ, దేవుండు= దేవుడైన శ్రీరాముడు; రావణుండు+అను, రాక్షసుచేతన్‌= రావణుడు అనే పేరు గల రాక్షసుడి 
చేత; అపహృత, భార్యుండు+ఐ= అపహరించబడిన భార్యకలవాడై; సుగ్రీవ+ఆది, వానరులన్‌= సుగ్రీవుడు మొదలైన కోతులను; 
న+సంఖ్యాత, సంఖ్యల, వారిన్‌= లెక్క పెట్టలేనంతమంది వానరులను; తనకు= తనకు; సహాయులన్‌+చేసికొని= తోడుపడే 
వారినిగా చేసికొని; సేతుబంధనంబున= వారిధి కట్టటం చేత; సము[ద్రంబు= కడలిని; లంఘించి= దాటి; సమరంబునన్‌= 
యుద్దమందు; రావణు= రావణుడిని; వధియించి= సంహరించి; అందు= ఆ యుద్దంలో; నా కెలసంబునకు= నా సేవకు; 
మెచ్చి= సగౌరవంగా పొగడి. 


తాత్పర్యం: ఈ విధంగా ఆ కపివరుడి తోకను కదల్బలేక, భీముడు అతడికి నమస్కరించి 'నిన్ను తెలియలేక 
నేను మాట్లాడిన చెడ్డ పలుకులు క్షమించ ప్రార్ధన. నీవు కోతి ఆకృతి తాల్ఫిన సిద్దుడివో! గంధర్వుడివో! దేవ(శ్రేష్టుడివో! 


96 శ్రీనుదాంధ్ర మహాభారతము 


దయచేసి నాకు తెలుపుము." అనగా- హనుమంతుడు భీముడిని చూచి నవ్వుతూ, 'నేను కేసరిభార్య అయిన 
అంజనా దేవికి, పూజ్యుడైన వాయు దేవుడివరంవలన జన్మించిన వాడిని. ఇంతకుముందు నీవు పేర్కొనిన 
హనుమంతుడిని నేనే! నీవు నా తమ్ముడివే. పూర్వకాలాన రఘువంశంలో జన్మించిన ప్రభువు శ్రీరామదేవుడు 
రావణుడు అనే రాక్షసుడు తన భార్యను అపహరించగా, సుగ్రీవుడు మొదలైన లెక్కకు మించిన సంఖ్యగల వానరుల 
తోడ్పాటుతో వారధి కట్టి, సముద్రాన్ని దాటి, యుద్ధంలో రావణుడిని సంహరించి, అందు నా సేవకు మెచ్చి. 


మధ్యాక్కర. 
“నరసురస్తుత్యమై యెంతకాలయు నా కీర్తి నిలుచు 
నిరతంబుగా నంత కాలమున్‌ నీవు నిత్యుండ వగుచు. 
బర6గు' మని వరము6 దగ దయంజేసి ప్రభు డుర్వి యెల్ల 
సరి బదునొక్కండు వేలయేం డ్లేలి చనియెం దా దివికి. 331 


ప్రతిపదార్థం: నర, సుర, స్తుత్యము+ఐ= మనుష్యుల చేతను, దేవతల చేతను, పొగడబడినటువంటిదై; ఎంత, కాలంబు= 
ఎంత సమయం; నా, కీర్తి నిలుచు= నిలచి ఉంటుందో; అంత, కాలమున్‌= అంత సమయం; నీవు= నీవు; నిరతంబుగాన్‌= 
ఎడతెగకుండా; నిత్యుండవు+అగుచున్‌= చిరంజీవివి అవుతూ; పరంగుము= శోభిల్లుము; అని= అని చెప్పి; వరమున్‌= 
అను(గ్రహాన్ని; తగన్‌= ఒప్పునట్టుగా; దయన్‌+చేసి= దయతో ఇచ్చి; ప్రభుండు= శ్రీరామచంద్ర ప్రభువు; ఉర్విన్‌+ఎల్ల= భూమిని 
అంతటినీ; సరిన్‌, పదునాక్కండు, వేల, ఏండ్లు2 సమంగా పదకొండు వేల సంవత్సరాలు; ఏలి= పరిపాలించి; తాన్‌= తాను; 
దివికి= స్వర్గానికి; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: 'నరులచేత, దేవతలచేత నా కీర్తి ఎంతకాలం శ్ఞాఘించబడుతుందో అంతకాలం నీవు చిరంజీవి వై 
భూమిమీద వర్దిల్లు' మని శ్రీరామచందద్రప్రభువు నాకు వరాన్ని అనుగ్రహించి, తాను పదకొండు వేలయేళ్ళు భూమిని 
పరిపాలించి స్వర్గాన్ని అలంకరించాడు.” 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 2.22 విశేషాంశం చూడండి. 


వ. అనిన విని భీముండు వాని నప్పుడు హనుమంతుం గానెటింగి సంతసిల్లి వెండియు నమస్కరించి 
“భవద్దర్శనంబునం గృతార్జుండ నయితి' నని యిట్లనియె. 332 


ప్రతిపదార్థం: అనిన= అని చెప్పగా; విని= ఆలకించి; భీముండు= భీముడు; వానిన్‌= ఆ వానరుడిని; అప్పుడు= అపుడు; 
హనుమంతున్‌+కాన్‌+ఎజింగి= హనుమంతుడిగా తెలిసికొని; సంతసిల్లి= సంతోషాన్ని పొంది; వెండియు= మళ్ళీ; నమస్కరించి= 
వందనం చేసి; భవత్‌+దర్శనంబునన్‌= నిన్ను సందర్భ్శించటం వలన; కృత+అర్జుండను= ధన్యుడిని; అయితిని= అయినాను; 
అని= అని పలికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పగా ఆలకించి, భీముడు ఆ వానరమే హనుమంతుడు అని తెలిసికొని, సంతోషాన్ని చెంది, 
అతడికి మళ్ళీ వందనం ఆచరించి, “నిన్ను చూడటంచేత ధన్యుడిని అయినాను అని చెప్పి ఇట్టా పలికాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము డం 


ఆ. “బలిముఖుండ! దయయు. గలవేని దొల్లి య । ర్ధవము గడచి చనిననాంటి నీదు 
రూపు జూడ వలతుం జూపు నా' కనవుడు । వాని కిట్టు లనియె వానరుండు. 333 


ప్రతిపదార్థం: బలిముఖుండ!= వానరుడివైన ఓ ఆంజనేయా!; దయయున్‌+కలవు+ఏని= నీవు నామీద దయ ఉన్న వాడివి 
అయితే; తొల్లి= పూర్వం; అర్హవము= కడలిని; కడచి= దాటి; చనిన= వెళ్ళిన; నాంటి= ఆనాటి; నీదు= రూపున్‌= నీ ఆకృతిని; 
చూడ వలతున్‌= చూడకోరుతాను; నాకున్‌+*చూపు= నాకు చూపించవలసింది; అనవుడు= అని పలుకుగా; వానరుండు= 
హనుమంతుడు; వానికి= భీముడికి; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: 'వానరుడుగా కనిపిస్తున్న ఓ ఆంజనేయా! నామీద నీకు దయ ఉన్నట్లయితే, దయచేసి అలనాడు నీవు 
సముద్రాన్ని దాటిన ఆకారాన్ని నేడు నాకు చూపించుము” అని అడుగగా, ఆ వానరుడు భీముడికి ఇట్టా బదులు 
పలికాడు. 


క. “అక్కాలంబున రూపం । బిక్కాలమునందు. జూప నెట్లగు. గాలం 
బొక్క విధంబున నుండక । పెక్కు ప్రకారముల నుండు భిన్నావస్టన్‌. 334 


ప్రతిపదార్హం: ఆ+కాలంబునన్‌, రూపంబు= ఆ సమయంలోని ఆకారం; ఈ+కాలమునందున్‌= ఈ సమయంలో; చూపన్‌= 
ప్రదర్శించటం; ఎట్టు+అగున్‌?= ఏ రీతిగా వీలవుతుంది?; కాలంబు= కాలం; ఒక్క, విధంబునన్‌= ఒకే రీతిగా? ఉండక= 
ఉండక, అంటే మారుతూ; పెక్కు ్రకారంబులన్‌= పలు రీతులుగా; భిన్న+అవస్థన్‌= వేరు వేరు స్థితిగతులలో; ఉండున్‌= 
ఉంటుంది. 


తాత్సర్యం: 'సముద్రాన్ని దాటే సమయంలోని ఆ ఆకారం ఈ సమయంలో ప్రదర్శించటం ఏవిధంగా వీలవుతుంది? 
కాలం ఒకే రీతిగా ఉండదు. పలువిధాలుగా మార్పు చెందుతూ వేరు వేరు స్థితిగతులలో ఉంటుంది. 


వ. _ దానం జేసి కృత త్రేతా ద్వాపర కలియుగంబుల సంఖ్యలు వేటు వేఅయైై, యందుల చరాచర భూతంబులు 
భిన్నప్రకారంబులై వర్తిల్లు ననిన 'నయ్యై యుగంబుల యాచార ప్రవర్తనంబులు నా కేర్పడం జెప్పు' మనిన 
భీమునకు హనుమంతుం డిట్లనియె. 335 


ప్రతిపదార్థం: దానన్‌+చేసి= ఆకారణం చేత; కృత, త్రేతా, ద్వాపర, కలియుగంబుల, సంఖ్యలు= కృత యుగంయొక్క, 
(త్రేతాయుగం యొక్క, ద్వాపరయుగం యొక్క, కలియుగం యొక్క పరిమాణ సంఖ్యలు; వేజు వేజలు+ఐ= భిన్న భిన్నాలుగా; 
అందుల= ఆయా యుగాలలోని; చర+అచర, భూతంబులు= కదలని, కదిలేటి అనగా చేతనాచేతన పదార్జాలన్నీ; భిన్న, 
'ప్రకారంబులు+ఐ= వేరు వేరు పద్దతులు కలివియై; వర్తిల్లున్‌= కొనసాగుతాయి; అనినన్‌= అని చెప్పగా; అయ్యై= ఆయా; 
యుగంబుల= యుగాలలోని; ఆచార, ప్రవర్తనంబులు= అనుష్టానాలు, నడవడుల సంప్రదాయాలు; నాకు= నాకు; 
ఏర్పడన్‌+చెప్తుము= విశదంగా తెలియ చేయవలసింది; అనిన= అని అడుగగా; హనుమంతుండు= ఆంజనేయుడు; భీమునకు; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా తెలిపాడు. 


తాత్పర్యం: ఆ కారణంచేత కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం- వీటి పరిమితుల సంఖ్యలు 
భిన్నమైనవి. అట్లే ఆయా యుగాలలోని చేతనాచేతనాలు వేరు వేరు రీతులు గలిగి ప్రవర్తిల్లతాయి'- అని ఆంజనేయుడు 


98 శ్రీనుదాంధ్ర మహాభారతము 


బదులు పలుకగా భీముడు 'ఆయా యుగాలలోని నడవడికల సంప్రదాయాలు, అనుష్టానాలు నాకు వివరించి 
చెప్పవలసింది” అని ప్రార్ధించాడు. అంత హనుమంతుడు భీముడికి ఇట్టా చెప్పాడు. 


భీమునకు హనుమంతుడు చతుర్యుగాచార వర్తనంబులను దెలుపుట (సం. 3-148-10) 


తే. 'కృతమ కాని కర్తవ్యంబు గృతయుగంబు । నందు లేదు; చతుష్పాద మగుచు ధర్మ 
మనఘ! వర్తిల్లు;: నచ్యుతుం డయ్యుగమున । శుక్లవర్జుందై ప్రజలం గాచుచు వెలుంగు. 336 


యాస్‌ 


ప్రతిపదార్హం: కృతము+అ, కాని= చేయబడినదే కాని; కర్తవ్యంబు= చేయవలసినది; కృతయుగంబునందు= కృతయుగంలో; 
లేదు= లేదు; అనఘ!= ఓ పాపరహితుడివైనవాడా!; ధర్మము= ధర్మువు; చతుః+పాదము+అగుచు= చతుష్పాదమగుచు= 
నాలుగు పాదాలు కలిగినటువంటిది అవుతూ; వర్తిల్లున్‌= జరుగుతుంది; ఆ+*యుగమున= ఆ యుగంలో; అచ్యుతుండు= 
విష్ణు దేవుడు; శుక్షవర్దుడు+ఐ= తెల్లటి రంగు కలవాడై; ప్రజలన్‌= ప్రజలను; కాచుచు= సంరక్షిస్తూ; వెలుంగున్‌= (ప్రకాశిస్తాడు. 


తాత్పర్యం: 'పాపరహితుడివై ఓ భీమసేనా! కృతయుగంలో చేయటమే గాని చేయవలసినటువంటిది లేదు. ధర్మం 
నాలుగు పాదాలలో వర్తిస్తుంది. విమ్షుదేవుడు ఆయుగంలో తెల్లటిరంగు కలవాడై ప్రజలను కాపాడుతూ 
'వెలుగొందుతుంటాడు. 


విశేషం: కృతయుగంలో నిర్వహించవలసిన కర్తవ్యాలను నూటికి నూరుపాళ్ళు అందరూ నిర్వహిస్తారు. కాబట్టి చేయబడనటువంటి 
కర్తవ్యమే ఆ యుగాన ఉండదని చెప్పబడింది. అందుచేత ధర్మం నాలుగుపాదాలతో వర్తిల్లుతుంది. నాల్లుపాదాలు అంటే 
నూటికి నూరుపాళ్ళు. పాదం అంటే ఒకటిలో నాల్లవ వంతు. నేటి పరిభాషలో 1/4=25 శాతం. 


వ. అది సనాతనధర్శ్మసనాథం; బందుల బ్రహ్మ క్షత్రియ వైశ్య శూద్రు లేకవేదక్రియాయోగ్యులై యకామ 
ఫలసంయోగంబున. బుణ్యలోకంబులు వడయుదు; రందు నసూయాబిచార దర్వపైశున విగ్రహ 
కోధమదమత్సర భయ సంతాప వ్యాధి ప్రజాక్షయేంద్రియక్షయంబులు లేవు; మజియు. ద్రేతాయుగంబునందడు. 
ద్రిపాదంబై ధర్మువు వర్తిల్లు; నందు జనులు నిత్యసత్యవ్రతశీలురై యజ్ఞతపో దానాది క్రియల వర్తింతు; 
రందు రక్తవర్డుండయి విష్ణుభట్టారకుండు ప్రజారక్షణంబు. జేయు. 337 


ప్రతిపదార్థం: అది= ఆ కృతయుగం; సనాతన, ధర్మ సనాథంబు= శాశ్వతమైన ధర్మంతో కూడి ఉండి నటువంటిది; 
అందులన్‌= ఆ యుగంలో; (బ్రహ్మ, క్షత్రియ, వై్యః శూద్రులు= (బ్రాహ్మణులు, క్షత్రియులు, వైళ్యులు, శూద్రులు; ఏక, వేద, 
(క్రియా, యోగ్యులు+ఐ= ఒకే విధమైన వేదం నిర్దైశించిన కార్యాలను చేయటానికి తగిన అర్హత కలవారై; న+కామ, ఫల, 
సంయోగంబునన్‌= కోరుకోకుండా సంక్రమించే ఫలాలచేత కూడుకొనే వారు అవటంచేత; పుణ్య, లోకంబులు= ఉత్తమగతులు; 
పడయుదురు= పొందగలరు; అందున్‌= ఆ కృతయుగంలో; అసూయా+అభిచార, దర్ప, పైశున, విగ్రహ, క్రోధ, మద, మత్సర, 
భయ, సంతాప, వ్యాధి, ప్రజాక్షయ+ఇంద్రియ క్షయంబులు, లేవు= మంచి గుణాలలో దోషాలను ఆరోపించటం, శత్రువులపై 
ద్వేషంతో చేసే మంత్ర కర్మలు, డాంబికత్వం, లోభం, కలహం, కోపం, గర్వం, ఓర్వలేమితనం, వెరపు, దుఃఖం, రోగం, 
జననాశనం, ఇంద్రియాల శక్తుల వినాశనాలు, ఉండవు. మజీయున్‌= ఇంకను; త్రేతాయుగంబునందున్‌= త్రేతా యుగాన; 
ధర్మువు= ధర్మం; త్రి, పాదంబు+ఐ= మూడు పాదాలు కలదై; వర్తిల్లున్‌= మనగలదు, వర్తిల్లుతుంది; అందు= ఆ(శ్రేతాయుగంలో; 
జనులు= ప్రజలు; నిత్య సత్య, వ్రత, శీలురు+ఐ= ఎల్లప్పుడూ నిజం చెప్పటంలో నిష్ట కల వారై: యజ్ఞ+తపస్‌+దాన+ఆది, 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసను డం 
(క్రియల= యజ్ఞాలు, తపస్సు, దానాలు చేయటం మొదలైన కార్యాలలో; వర్తింతురు= ప్రవర్తిస్తూ ఉంటారు; అందున్‌= ఆ 


(త్రేతాయుగంలో; రక్త వర్జ్హుండు+అయి= ఎ[ర్రటి రంగు కలవాడై; విష్ణు భట్టారకుండు= పూజ్యుడైన విష్ణుదేవుడు; ప్రజా, 
రక్షణంబున్‌*చేయు= జనులను కాపాడుతాడు. 


తాత్పర్యం: ఆ కృతయుగంలో శాశ్వత స్వరూపమైన ధర్మంతో కూడి ఉంటుంది. అందు (బ్రాహ్మణులు క్షత్రియులు 
వైశ్యులు శూద్రులు ఒకే విధమయిన వేదం ఆదేశించే కార్యాలను ఆచరించే యోగ్యత కలవారై ఉంటారు. వారికి 
కోరికలు లేకుండగానే సంక్రమించే ఫలాలవలన ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఆ యుగంలో దుర్గణవిజ్బంభణ 
ఉండదు. మంచి గుణాలకు చెడుఉద్దేశాలు ఆరోపించబడవు. శత్రువులపై పగ తీర్చుకొనటానికి మంత్ర తంత్ర 
కర్మలు జరగవు. డాబు, పిసినిగొట్టుతనం, కలహస్వభావం, కోపం, గర్వం, ఓర్వలేనితనం, వెజపు, దుఃఖం, రోగం, 
'ప్రజానాశనం, ఇంద్రియ పటుత్వంతగ్గటం ఉండవు. ఇంక (త్రేతాయుగంలో ధర్మం మూడుపాదాలతో ్రవర్తిల్టుతుంది. 
అందులో జనులు ఎల్లప్తుడూ నిజం చెప్పటం అనే నిష్టతో ఉంటారు. యజ్ఞాలు, తపస్సు, దానం మొదలైన 
పుణ్యకార్యాలను చేయటంలో ప్రజలు ఆసక్తి కలవారౌతారు. ఆ (త్రేతాయుగంలో పూజనీయుడైన విష్ణుదేవుడు 
ఎ|(ర్రటిరంగు కలవాడై ప్రజలను కాపాడుతాడు. 


తే. ద్వాపరంబున రెండుపాదముల. జేసి ।; నడుచు ధర్మువు వేదముల్‌ నాల్గుదెజింగు 
లై ప్రవర్తిల్లు వేదశాస్తార్ధ చోది । తంబులై ధర్మకామముల్‌ ధరణి. బరంగు. 338 


ప్రతిపదార్హం: ద్వాపరంబున= ద్వాపరయుగంలో; ధర్మువు= ధర్మం; రెండు, పాదములన్‌+చేసి= రెండు పాదాలతో; నడచున్‌= 
వర్తిల్దుతుంది; వేదముల్‌= వేదాలు; నాల్సు తెజణుంగులు+ఐ=. నాలుగు తీరులై; ప్రవర్తిల్లున్‌= నడుస్తాయి; వేద, శాస్త+అర్హ, 
చోదితంబులు+ఐ= వేదాలయొక్క, శాస్తాలయొక్క పరమార్థం చేత నడుపబడినవై; ధర్మ, కామముల్‌= ధర్మము, కామము; 
ధరణిన్‌= భూమిపై; పరంగున్‌= విలసిల్లుతాయి. 


తాత్పర్యం: ద్యాపరయుగంలో ధర్మం రెండు పాదాల నడుస్తుంది. వేదాలు నాలుగు తెరగులుగా 'ప్రవర్తిల్హుతాయి. 
వేదాలలోను, శాస్తాలలోను ప్రతిపాదించబడిన భావాలచేత నడుపబడి ధర్మకామాలు విలసిల్లుతాయి. 


తే. సత్యశమహీను లగుదురు జనులు గామ । కాములై చేయుదురు బహుక్రతువు లోలి; 
నందు. ద్రైలోక్యవందితుం డచ్యుతుండు । కృష్ణవర్హుండై జగము రక్షించు మఖియు. 339 


ప్రతిపదార్థం: జనులు= ప్రజలు; సత్య, శమ, హీనులు+అగుదురు= నిజం పలకటమున్నూ, మనస్సు మొదలగు అంతరింద్రియాల 
నిగ్రహమున్నూ లేని వారవుతారు; కామ, కాములు+ఐ= కోరికలను కోరేవారై బహు, (క్రతువులు= పెక్కు యాగాలు; 
చేయుదురు= చేస్తారు; అందున్‌= ఆ ద్యాపర యుగంలో; (తైలోక్య, వందితుండు= మూడు లోకాలచేత నమస్కరించబడేవాడు; 
అచ్యుతుండు= విష్ణువు (శ్రీకృష్ణుడు); కృష్ణ వర్షుడు+ఐ= నల్లటిరంగు కలవాడై (నీలవర్షం కలవాడై); జగము= లోకాన్ని; 
రక్షించున్‌= కాపాడుతాడు; మజీయు= ఇంకను. 


తాత్పర్యం: ద్యాపరయుగంలో ప్రజలు నిజం మాట్లాడరు. అంతరింద్రియ ని(గ్రహాన్ని కోల్పోతారు. కోరికలయెడ 
ఆసక్తి కలవారై పెక్కు యజ్ఞాలు నిర్వహిస్తారు. ముల్లోకాల చేత నమస్కరింపబడే విష్ణుదేవుడు నీలవర్లుడై జగత్తును 

జావ యా వ చావ ౧ లా బంటూ జు 
కాపాడుతాడు. 


500 శ్రీనుదాంధ్ర మహాభారతము 


క. కలియుగమునందు ధర్మము । బలమళథి వర్తిల్లు నేకపాదంబున; నం 
దలఘుండు కృష్ణుండు జగతీ |; వలయము రక్షించు. బీతవర్జ్డుం డగుచున్‌. 340 


ప్రతిపదార్హం: కలియుగమునందున్‌= కలియుగంలో; ధర్మము= ధర్మువు; బలము+అజీ= శక్తి నశించి; ఏక పాదంబునన్‌= 
ఒకే చరణంతో; వర్తిల్డున్‌= నడుస్తుంది; అందున్‌= ఆ కలియుగంలో; న+లఘుండు= తేలిక కానివాడు అనగా గొప్పవాడు; 
కృష్ణుండు= విష్ణు దేవుడు; పీత, వర్షుండు+అగుచున్‌= పనుపురంగు కలవాడై; జగతీ, వలయము= సృష్టి మండలాన్ని; 
రక్షించున్‌= కాపాడుతాడు. 


తాత్పర్యం: కలియుగంలో ధర్మం, శక్తి తగ్గి ఒకే పాదాన నడుస్తుంది. అప్పుడు విష్ణుదేవుడు పసుపురంగు కల వాడై 
ప్రపంచాన్ని కాపాడుతాడు. 


వ. _ అందుల జనులు తమోగుణ యుక్తులై కామక్రోధాది దోషవశంబునం దమ్మెజుంగక యధర్మవర్తు లగుదు; 
రందు జేసిన తపోదానాది కర్మంబులు స్వల్పంబులయ్యును బహుఫలంబు లగు' నని యుగవర్తన 
ప్రకారంబుల. జెప్పి, “నీ కిష్టావాప్తి యయ్యెడు, నరుగు మనిన భీముం డిట్లనియె. 341 


ప్రతిపదార్హం: అందుల జనులు= ఆ కలియుగంలోని ప్రజలు; తమస్‌+గుణ, యుక్తులు+ఐ= తమోగుణం కలవారై) కామ, 
(కోధ+ఆది, దోషు వశంబునన్‌= కోరికలు, కోపం హెచ్చు అవటం మొదలగు ఆరు విధాలైన తప్పుల మూలాన (అరిషడ్వర్లాలనే 
దోషాలకు వశులై ఉండటం వలను); తమ్ము+ఎణుంగక= తమను తాము తెలిసికొనక; న+ధర్మ, వర్తులు= అధర్మానికి 
లోబడినవారు; అగుదురు= అవుతారు. అందున్‌= కలియుగంలో; చేసిన= ఆచరించిన; తపస్‌+దాన+ఆది, కర్మంబులు= 
తపస్సు, త్యాగ బుద్దితో ఇతరులకు దానం చేయటం మొదలైన పనులు; స్వల్పంబులు+అయ్యును= తక్కువవే అయినప్పటికీ; 
బహు, ఫలంబులు= హెచ్చు ఫలితాలను ఇచ్చేటటువంటిది; అగున్‌= కాగలవు; అని= ఈ ప్రకారంగా; యుగ, వర్తన, 
('ప్రకారంబులన్‌= యుగాలు నడిచే రీతులను; చెప్పి= చెప్పి; నీకు+ఇష్ట+అవాప్రి= నీకు అభిమతం చేకూరటం; అయ్యెడున్‌= 
అవుతుంది; అరుగుము= వెళ్ళుము; అనినన్‌= అని చెప్పగా; భీముండు= భీముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఆ కలియుగంలోని జనులు కోరికలు, కోపం మొదలైన ఆరు దుర్గుణాలను (అరిషడ్వర్గాలను) 
పెంచుకొని, తమను తాము తెలిసికొనలేని ఆవేశం కలిగి అధర్మమార్గంలో నడుస్తారు. కాని, ఆ కలియుగంలో చేసిన 
తపం, దానం మొదలైన సత్కార్యాలు స్వల్పమైనవైనా హేచ్చు ఫలాలను ఇస్తాయి” అని హనుమంతుడు ఆయా 
యుగాలు ప్రవర్తించే తీరు తెన్నులు తెలియజెప్పి 'నీ అభీష్టం నెరవేరుతుంది వెళ్ళు” మని పలుకగా భీముడు ఇట్టా 


అన్నాడు. 


విశేషం: ఇందులో తమోగుణ ప్రస్తావన ఉన్నది. సత్త్యము-రజస్సు-తమము అని మూడు గుణాలు. ఈ జగత్తు త్రిగుణ 

సమ్మేళనంగా అభివర్లితం. వీటికి శక్తులు అని కూడా నామాంతరం ఉంది. భగవద్గీతలో సత్త్య రజస్తమోగుణాలను గురించిన 

సవిస్తరమైన వివరణ ఉన్నది. స్థూలంగా సత్యం అంటే మంచితనం. అహింసాదాన ధర్మదయా ని[గ్రహ్రవృత్తి. రాజసం అంటే 

తీవ్రత, ఆటోపం, బలం మొదలైన గుణాల ఉత్కర్ష తామసం అంటే దుర్దనత్వం. హింసా క్రార్య అజ్ఞానాల విజృంభణం 
మి యె జ ఇ 

అని చెప్పవచ్చును. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 501 
హనుమంతుడు భీమునకు( దనపూర్వరూపంబు. జూపుట (సం. 3-149-1) 


క. “నీ నాంటి తనువు. జూచియ । కాని యవశ్యంబు పోవ(; గావున గపినా 
థా! నాకు€ జూపు) మనవుడు । వానికి. దనరూపు. జూపె వానరు€ డంతన్‌. 342 


ప్రతిపదార్థం: నీ, నాంటి, తనువున్‌= నీ యొక్క అలనాటి దేహాన్ని అంటే- నీవు అలనాడు సముద్రాన్ని లంఘించినప్పటి 
నీదేహాన్ని; చూచియ, కాని= దర్శించిన తరువాతే కాని; అవశ్యంబు, పోవన్‌= నిశ్చయంగా వెళ్ళను; కావునన్‌= కాబట్టీ; 
కపినాథా!= ఓ వానర శ్రేష్టుడా!; నాకున్‌+చూపుము= నాకు (అలనాటి నీ నిజ స్వరూపం) ప్రదర్శించుము; అనవుడు= అని 
చెప్పగా; వానరుండు= హనుమంతుండు; అంతన్‌= అంతట; వానికిన్‌= ఆ భీముడికి; తన, రూపున్‌= తన ఆకారాన్ని; 
చూపెన్‌= చూపించాడు. 


తాత్సర్యం: 'ఓ వానరశ్రేష్టుడా! నీలు పూర్వకాలాన ఆనాడు సముద్రాన్ని లంఘించిన నాటి నీ నిజ స్వరూపాన్ని 
చూడనిదే నేను నిశ్చయంగా ఇక్కడినుండి కదిలి వెళ్ళను. కాబట్టి నీవు దయచేసి నాకు నీ నిజస్వరూపాన్ని చూపించ 
వలసింది' అని భీముడు ప్రార్ధించాడు. అంత హనుమంతుడు భీముడికి తన నిజరూపాన్ని ప్రదర్శించాడు. 


చ.  అతులితమై ద్వితీయ కనకాద్రి యొకో యిది నా నిజాంగ మూ 
ర్లితముగం బెంచి పుచ్చమున. జేసి దిగంతము లందుచున్న యు 
న్నతుం గపినాథుం జూచి కురునందనుం డవు నిమీలితాక్షు. డై 
మతి నతివిస్కితుం డగుచు మారుతి కిట్లనియెన్‌ భయంబునన్‌. 343 


ప్రతిపదార్థం: ఇది= ఈ స్వరూపం; అతులితము+ఐ= సాటిలేనటువంటిదై; ద్వితీయ, కనక+అ(ద్రి+ఒకో!= ఓహో! రెండవ 
బంగరు కొండ అగునా! (రెండవ మేరు పర్వతమా!); నాన్‌= ఇది అన్నట్టుగా; నిజ+అంగము= తన శరీరం; ఊర్జితముగన్‌= 
ఎక్కువగా; పెంచి= పెరిగేటట్టుగా చేసి; పుచ్చమునన్‌+చేసి= తోకతో; దిక్‌+అంతములు= దిక్కుల చివరి కొసలు; అందుచున్న= 
తాకుతున్న; ఉన్నతున్‌= ఎత్తయిన వాడిని; కపి, నాథున్‌= వానరులలో శ్రేష్టుడైన వాడిని; చూచి= చూచి; కురునందనుండు= 
కురువంశంలో పుట్టిన భీముడు; అవ్లు= అపుడు; నిమీలిత+అక్షుండు+ఐ= మూతలు పడిన కన్నులు కలవాడై; మతిన్‌= 
మనస్సులో; అతి, విస్మితుండు+అగుచున్‌= మిక్కిలి ఆశ్చర్యం చెందిన వాడై; భయంబునన్‌= భయంతో; మారుతికి= 
హనుమంతుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా అన్నాడు. 


తాత్పర్యం: సాటి లేనటువంటి ఈ రూపం రెండవ మేరుపర్వతమా! అనిపించేటట్లుగా తన శరీరాన్ని పెద్దగా 
పెంచి, తోకతో దెసల కొసలు తాకుతున్న హనుమంతుడి ఎత్తయిన నిజస్వరూపాన్ని చూచి, కురువంశ కుమారుడైన 
భీముడు కన్నులు మూసికొని, మనస్సులో మిగుల ఆశ్ళర్యపడుతూ భయంతో మారుతికి ఇట్టా విన్నివించుకొన్నాడు. 


క. “అతిభీషణ మిది యత్య । ద్దుత మోహో! చాలు; భూనభోమధ్యవ్యా 
పిత మయ్యె భవద్దేహా |; యతత్వ ముపసంహరింపు”' మనవుడు. గపియున్‌. 344 


ప్రతిపదార్థం: అతి, భీషణము+ఇది= ఇది మిక్కిలి భయం (వెజపు) కొలిపేటటువంటిది; అతి+అద్భుతము= మిక్కిలి 
ఆశ్చర్యం గొలిపేటటువంటిది; ఓహో!= ఎంత ఆశ్చర్యకరం!; చాలు= ఇక అవసరం లేదు; భూ, నభన్‌+మధ్య, 


502 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వ్యాపితము+అయ్యెన్‌= భూమికి, ఆకాశానికి మధ్యస్థలంలో అంతా విస్తరించింది; భవత్‌+దేహ+ఆయతత్వము= నీ శరీరం 
యొక్క నిడివిని; ఉపసంహరింపుము= ఇక విరమించుము; అనవుడున్‌= అని చెప్పగా; కపియున్‌= ఆంజనేయుడున్నూ. 


తాత్సర్యం: 'ఓహో! ఎంత భయంకరమైనది నీ ఆకారం! ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నది! నీ శరీరం యొక్క నిడివి 
భూమ్యాకాశాల మధ్యన గల రోదసి నంతటినీ ఆక్రమించిందే!! ఈ నీ నిజస్వరూపాన్ని దయచేసి ఉపసంహరించ 
వలసింది" అని భీముడు కోరాడు. అంతట హనుమంతుడు. 


క. తన యెప్పటి రూపము. జే । కొని 'దీనికి నినుమడుం గగుం బ్రతిబలముం 
గనినప్పుడు నా రూపం । బనుపమముగి ననిన హనుమ కనిలజు. డనియెన్‌. 345 


ప్రతిపదార్థం: తన+ఎప్పటి రూపమున్‌= తనకు ఎప్పుడూ ఉండే ఆకృతిని; చేకొని= స్వీకరించి; దీనికిన్‌= నీవు ఇప్పుడు 
చూచినటువంటి నా ఆకారానికి; నా రూపంబు= నా ఆకారం; ప్రతి బలమున్‌= శత్రుసేనలను; కనినప్తుడు= చూచినప్పుడు; 
అనుపమముగన్‌= పోలికలేనట్టుగా; ఇనుమడుంగు+అగున్‌= రెండు రెట్లు హెచ్చు కాగలదు; అనినన్‌= అని చెప్పగా; 
హనుమకు= ఆంజనేయుడితో; అనిలజుండు= వాయుపుత్రుడైన భీముడు; అనియెన్‌= చెప్పాడు. 


తాత్పర్యం: హనుమంతుడు తాను ఎప్పుడూ ధరించే ఆకారాన్ని తిరిగి పొందాడు. 'శత్రుబలాన్ని చూచినపుడు నా 
ఆకారం నీవు చూచిన దానికి రెండింతలు పెరుగుతుంది. ఆ ఆకారానికి పోలికే లేదు సుమా!” అని చెప్పాడు. 
అంత భీముడు ఆంజనేయుడికి ఇట్టా బదులు పలికాడు. 


ఉ. 'ఉన్నతిం బూని నీవు బలియుం డగు రావణు నశ్రమంబునం 

బన్నుగం జంపనోపు పటుబాహుబలాథ్యుండ విట్టియున్నత్రున్‌ 

నిన్ను సహాయుంగా బడసి నిర్మలనీతిపరుండు రాఘవుం 

డన్నరభోజనాన్వయుల నాజి వధించుట యేమి చోద్యమే? 346 
ప్రతిపదార్థం: ఉన్నతిన్‌+పూని= గొప్పతనం వహించి; నీవు= నీవు; బలియుండు+అగు= బలం కలిగినట్టి వాడైన; రావణున్‌= 
రావణుడిని; న+శశ్రమంబునన్‌= (శ్రమ లేకుండా- తేలికగా; పన్నుగన్‌= యుద్ధంలో తగినట్టు; చంపన్‌+ఓపు= సంహరించగల; 
పటు, బాహు, బల+ఆఢ్యుండవు= సమర్థవంతమైన భుజపరా[క్రమం కలవాడివి; ఇట్టి+ఉన్నతున్‌= ఇటువంటి గొప్పవాడిని; 
నిన్ను= నిన్ను; సహాయున్‌+కాన్‌= తోడుపడే వాడినిగా? పడసి= పొంది,; నిర్మల, నీతి, పరుండు= స్వచ్చమైన నీతికలవాడు; 
రాఘవుండు= శ్రీరాముడు; ఆ+నర, భోజన+అన్వ్నయులన్‌= మనుష్యులను ఆహారంగా తినేటటువంటి రాక్షస వంశీయులను; 
ఆబిన్‌= యుద్ధంలో; వధించుట= చంపటం; ఏమి, చోద్యమే?= ఏమి వింత? 


తాత్సర్యం: “నీవు గొప్పవాడివి, నీవు పూనుకొని అంతటి బలవంతుడైన ఆ రావణుడిని సైతం సులువుగా 
యుద్దంలో సంహరించ కలిగినవాడివి. అట్టి గొప్ప పరాక్రమం కల నిన్ను సహాయుడిగా గొని, రఘువంశంలో 
జన్మించిన ( రామచంద్రుడు నరమాంసభక్షకులైన రాక్షసులను యుద్దంలో చంపటం ఏమంత వింత కాదు.” 


వ. అనిన వాని కతిప్రీతిమంతుండై హనుమంతు డిట్లనియె 'నయ్యా! నీవు సౌగంధిక సరోవరంబునకుం బోయెద 
వే నందు సాహసంబు సేయవలవ; దది యక్షరాక్షసరక్షితంబై దేవతోపభోగయోగ్యంబై యుండు; దేవతలు 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 503 


బలిహోమ నమస్కారంబులంజేసి భక్తిసాధ్యులు గాని సాహసక్రియాసాధ్యులు గారు; నీవు నిజధర్మ నిష్టితుండవై 
పరమధరృ్మంబు లెజుంగునది; యెందేని హీనబుద్దులు విమోహింతు రట్టి ధర్మాధర్మవిభాగంబు లెజటుంగు 
విద్వాంసుల నుపాసించి శుభాచారుండవు గావలయు; నాచారంబున ధర్మంబు వుట్టు; ధర్మంబువలన వేద 
ప్రతిష్ట యగు; వేదంబులం జేసి యజ్ఞంబులు ప్రవర్తిల్లు; నట్టి యజ్ఞంబువలన దేవతలు తృప్తు లగుదురు.347 


జ్‌ 


ప్రతిపదార్థం: అనిన= అని చెప్పగా; వానికి= అతడికి అనగా భీముడి పట్ట; అతి, ప్రీతిమంతుండు+ఐ= మిక్కిలి ప్రేమ 
కలవాడై; హనుమంతుండు= ఆంజనేయుడు; ఇట్టు= ఈ విధంగా, ఇట్టా; అనియెన్‌= చెప్పాడు; అయ్యా!= నాయనా!) నీవు= 
నీవు; సౌగంధిక, సరోవరంబునకున్‌= సౌగంధికములు అనేటటువంటి తామర పువ్వులు పూచే సరస్సుకు; పోయెదవు+ఏని= 
వెళ్ళినట్టయితే; అందు= అక్కడ; సాహసంబు+చేయ, వలవదు= తొందర పడి పరా[క్రమాన్ని ప్రదర్శించవద్దు; అది= ఆ 
సరస్సు; యక్ష రాక్షస, రక్షితంబు+ఐ= యక్షులచేతను, రాక్షసులచేతను కాపాడబడునటువంటిదై; దేవతా+ఉపభోగయోగ్యంబు+ఐ= 
వేల్పుల చేత అనుభవించతగినది అయి; ఉండు= ఉంటుంది; దేవతలు= వేల్పులు; బలి, హోమ, నమస్కారంబులన్‌+చేసి= 
నైవేద్యాలచేత, అగ్నిలో వేల్చ్బటం చేత, వందనాలు చేయటం ద్వారా; భక్తి సాధ్యులు, కాని= ఆరాధన భావంతో వశమయ్యేటటువంటి 
వారే కాని; సాహసక్రియా, సాధ్యులు, కారు= తొందరపాటుతో కూడిన పనులచేత వశమయ్యేవారు కారు; నీవు= నీవు; నిజ, 
ధర్మ, నిస్టితుండవు+ఐ= నీవు ఆచరించవలసిన ధర్మమందు దీక్ష కలవాడివై; పరమ ధర్మంబులు= ధర్మాలలో కెల్ల 
ఉత్తమములైన ధర్మాలను; ఎజుంగునది= తెలిసికొనేది; ఎందేని= అటువంటి ఉత్తమములైన ధర్మాలను తెలిసికొనటంలో; 
హీన, బుద్దులు= అల్పబుద్దులు, సరియైన తెలివి తేటలు లేనివారు; విమోహింతురు= ్రమకు లోను అవుతారో; అట్టి= 
అటువంటి; ధర్మ+అధర్మ, విభాగంబులు= ధర్మాధర్మ విచక్షణలను; ఎజుంగు= తెలిసినట్టి; విద్యాంసులను= పండితులను; 
ఉపాసించి= ఆరాధించి; శుభ+ఆచారుండవు+కావలయున్‌= మంచి (ప్రవర్తన కలవాడివి కావాలి; ఆచారంబున= ్రవర్తనవలన 
అనగా మహానుభావులు పలువురు ఆచరించేటటువంటి తీరు తెన్నులలో వర్తించటం వలన; ధర్మంబు= ధర్మం; పుట్టు= 
ఉద్భవిస్తుంది; ధర్మంబు వలన= ధర్మం వలన; వేద, ప్రతిష్ట౭అగు= వేదాల యొక్క సిరమైన ఉనికి ఏర్పడుతుంది; 
వేదంబులన్‌+చేసి= వేదాలచేత; యజ్ఞంబులు= (క్రతువులు; ప్రవర్తిల్లున్‌= జరుగుతాయి; అట్టి= అటువంటి; యజ్ఞంబువలన= 
వేదాలచేత ప్రతిపాదించబడిన (క్రతువులు జరగటంవలన; దేవతలు= వేల్పులు; తృప్తులు= తృప్తి చెందినవారు; అగుదురు= 
అవుతారు. 


తాత్పర్యం: అని భీముడు పలుకగా అతడి యెడ మిక్కిలి డ్రేమతో హనుమంతుడు ఇట్టా చెప్పాడు: నాయనా! 
నీవు సౌగంధికాలు అనే పేరు కల నూరురేకుల బంగారు తామరపువ్వులు గల కొలనుకు పోయినట్లయితే, అక్కడ 
తొందరపడి నీ శౌర్యం ప్రదర్శించటానికి పూనుకొనవద్దు. ఆ సరోవరాన్ని యక్షులు, రాక్షసులు కాపాడుతుంటారు. 
అది దేవతలు అనుభవించేటటువంటిది. దేవతలు ఆరాధనకు లొంగుతారు. బలులు, హోమాలు, నమస్కారాల 
వలన సంతృప్తి చెందుతారు. వారు భక్తిభావం చేత ప్రసన్నులౌతారు గాని, శౌర్యపరాక్రమాలచేత సాధించతగినవారు 
కారు. నీవు నీ ధర్మాన్ని ఆచరించటంలో దీక్ష పూనుము. పరమధర్మాన్ని తెలిసికొనుము. సరిఅయిన తెలివితేటలు 
లేనివారు ఎక్కడ పొరపడతారో అట్టి ధర్మాధర్మవిచక్షణను పండితులను ఆశ్రయించి తెలిసికొనుము. ఆవిధంగా 
నీవు సరి అయిన ప్రవర్తన అలవరచుకొనుము. మహాత్ములయొక్క ప్రవర్తన పలువురిచేత అనుసరించబడినదై. 


504 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఉత్తమమగు ఆచారం అవుతుంది. అటువంటి ఆచారం నుండి ధర్మం జన్మిస్తుంది. ధర్మం వలన వేదం 
పాదుకొంటుంది. వేదాలవలన యజ్ఞాలు జరుగుతాయి. అటువంటి యజ్ఞాలు జరగటంచేత దేవతలు తృప్తి చెందుతారు. 


ఆ. కార్యసిద్దిపొంటెం గాలంబు దేశంబు । నెటింగి బుద్దిమంతు లెల్లప్రొద్దు 
సాహసంబు విడిచి సామాద్యుపాయప్ర । యుక్తి చేయుదురు యథోచితముగ. 348 


ప్రతిపదార్థం: బుద్దిమంతులు= తెలివి కలవారు; ఎల్లప్రొద్దు= ఎల్లప్పుడూ; కార్య, సిద్ది, పొంటెన్‌= కార్యం జయప్రదమవటానికి; 
కాలంబు= తగిన కాలాన్ని; దేశంబున్‌= తగిన స్థలాన్ని; ఎటింగి= తెలిసికొని; సాహసంబు విడిచి= తొందరపాటును విడిచిపెట్టి; 
సామ+ఆది+ఉపాయ, ప్రయుక్తి= సామం మొదలైన ఉపాయాలను ఉపయోగించి; యథా+ఉచితముగన్‌= ఆయాసమయాలకు 
ఆయా స్థలాలకు; తగినట్టుగా; చేయుదురు= ఆచరిస్తారు. 


తాత్సర్యం: ఏ కర్తవ్యాన్ని నెరవేర్చటంలోనైనా బుద్దిమంతులు తగిన సమయాన్ని తగిన స్టలాన్ని తెలిసికొని సాహసాన్ని 
వదలి సామదాన భేద దండోపాయాలను ఏవిధంగా ప్రయోగించతగునో అట్లాగే ప్రయోగించి విజయాన్ని సాధిస్తారు. 


విశేషం: విజయ సాధనకు ప్రాచీనులు పేర్కొన్న నాలుగు ఉపాయాలు (1) సామం= మంచితనం ఉపయోగించటం, (2) 
దానం= ధనం ఇవ్వటం (3 భేదం= శత్రువులలో చీలికలు ఏర్పరచటం (4 దండం= పర్యాక్రమం చూపి శత్రువులను 
శిక్షించటం. చతుర్విధోపాయాలను 'ప్రయోగించటంలో మొదటిది సామం. చిట్ట చివరిది దండం అని మరువకూడదు. 


వ. మటథటియు సర్వకార్యంబులు మంత్రమూలంబులు గావున విద్వాంసులై ప్రబుద్దులైనవారలతో మంత్రంబు. 
జేయునది; బాలకులయు నధికశ్రీదర్పితులయు లుబ్బులయు లఘుజనంబులయు. దోడ మంత్రంబు 
సేయవలదు. 349 


ప్రతిపదార్థం: మజియు= ఇంకను; సర్వ, కార్యంబులు= అన్ని పనులు; మంటత్ర, మూలంబులు= ఆలోచనే ఆధారంగా కలవి; 
కావున= కాబట్టి; విద్యాంసులు+ఐ= పండితులై; ప్రబుద్దులు= ఐనవారలతో= గొప్పతెలివితేటలు కలవారితో; మండత్రంబున్‌+ 
చేయునది= ఆలోచించాలి; బాలకులయున్‌= చిన్నపిల్లలతో; అధిక శ్రీదర్పితులయు= అమితమైన ధనంచేత గర్వించే వారలతో; 
లుబ్బులయు= పిసినిగొట్టులతో; లఘు జనంబులయున్‌+తోడన్‌= నీచులు అయిన వారితో; మంత్రంబు+చేయవలదు= 
ఆలోచించటం కూడదు. 


తాత్పర్యం: ఇంకనూ అన్ని పనులు నెరవేరటానికి ఆలోచన అవసరం. కాబట్టి పండితులై గొప్ప తెలివి తేటలు 
కలవారితో ఆలోచన చేయాలి. బాలకులతో, ఎక్కువ సంపదతో వి(ర్రవీగే వారితో, పిసినిగొట్టులతో, నీచులతో 
ఆలోచన చేయకూడదు. 


తే. జనులు నిగ్రహానుగ్రహశక్తు. దైన | రాజు శాసనమున. జేసి రమణతోడ 
నోలి. దమ తమ మర్యాద లొక్కనాండు€ । దప్ప నోడుదు రిమ్మహీతలమునందు. 350 


ప్రతిపదార్థం: జనులు= ప్రజలు; నిగ్రహ+అను[గ్రహ, శక్తుంయు+ఐన= దండించటానికి, దయ చూపటానికి సామర్ధ్యం కల; 
రాజు, శాసనమునన్‌+చేసి= ప్రభువు యొక్క ఆజ్ఞచేత; రమణతోడన్‌= సంతోషంతో; ఓలిన్‌= వరుసగా; ఒక్కనాండున్‌= 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 505 


ఒకరోజు కూడా; ఈ, మహీ, తలము, నందు= ఈ భూలోకంలో; తమ, తమ, మర్యాదలు= తమ తమ విధులు; తప్పన్‌= 
అతి(క్రమించటానికి, ఓడుదురు= భీతిల్లుతారు. 


తాత్పర్యం: దండించటానికి, దయ చూపటానికి శక్తికల రాజు యొక్క శాసనం వలన ప్రజలు నిరంతరం 
సంతోషిస్తూ భూతలం మీద ఒకనాడు కూడా తమ తమ విధులను తప్పటానికి వెనుకాడుతారు. 


జ్‌ 


వ. నీవు నిగ్రహానుగ్రహసమర్థుండవు గావున నీ కెల్లవారును వశ్యు లగుదురు; నిన్ను. జూచుటంజేసి నా 
నయనంబులు సఫలంబయ్యె; నీకెద్ది యిష్టంబు దానిం జేసెద. 351 


ప్రతిపదార్థం: నీవు= నీవు; నిగ్రహ+అను[గ్రహ, సమర్దుండవు= దండించటానికికాని, దయ చూపటానికి కాని శక్తి కల వాడివి; 
కావున= కాబట్టి; నీకు= నీకు; ఎల్లవారును= అందరున్నూ; వశ్యులు+అగుదురు= లోబడిన వారు అవుతారు; నిన్నున్‌+ 
చూచుటన్‌+చేసి= నిన్ను చూడటం చేత; నా నయనంబులు= నా కళ్ళు; సఫలంబు+అయ్యెన్‌= ఫలంతో కూడినవి 
అయినాయి, ధన్యమైనాయి; నీకున్‌+ఎద్ది= నీకు ఏది; ఇష్టంబు= ప్రీతి కలిగించేదో; దానిన్‌= దానిని; చేసెదన్‌= చేస్తాను. 


తాత్సర్యం: నీవు దయ చూపగలవు, దండించ గలవు. ఈ రెండు శక్తులు నీకు ఉన్నాయి. అందుచేత అందరూ 
నీకు లోబడి ఉంటారు. నిన్ను చూడటంచేత నా కన్నులు సార్ధకాలైనాయి. నీకు ఏది ఇష్టమో చెప్పుము. నేను దానినే 
చేసాను. 


మత్తకోకిలము. 
మీకు నెగ్గొనరించి యున్న యమిత్రులన్‌ హతబుద్దులం 
జీకురాజు తనూజులం గురుసింహ! నీకు6 బ్రియంబుగా 
నేకమాత్రన పోరిలో వధియించి నాగపురంబు నా 
నాకులాద్రి శిలావలీ గహనంబు సేయుదు' నావుడున్‌. 352 


ప్రతిపదార్థం: మీకున్‌= మీకు; ఎగ్గు= అపకారం; ఒనరించి, ఉన్న= చేసిఉన్న; అమిత్రులన్‌= శత్రువులను; హతబుద్దులన్‌= 
చెడిన తెలివితేటలు కలవారిని; చీకురాజు తనూజులన్‌= (గ్రుడ్డి ప్రభువు అయిన ధృతరాష్ట్రుడి కొడుకులను; కురుసింహ!= 
కురు వంశ మందలివారిలో సింహంవంటివాడా!; నీకున్‌= నీకు; ప్రియంబుగాన్‌= సంతోషంగా; ఏక మాత్రన= ఒంటరిగా; 
పోరిలోన్‌= యుద్దంలో; వధియించి= సంహరించి; నాగపురంబు= హస్తినాపురిని; నానా, కులాద్రి, శిలా+ ఆవలీగహనంబు+ 
చేయుదున్‌= పెక్కుకుల పర్వతాలయొక్క రాళ్ళ సముదాయంతో నిండి, (ప్రవేశించ వీలుకాని దానినిగా చేయగలను; 
నావుడున్‌= అని చెప్పగా. 


తాత్పర్యం: కురువంశంలో సింహంవంటివాడివైన ఓ భీమా! మీకు కీడు చేసిన శత్రువులను చెడిపోయిన తెలివి 
తేటలు కలవారిని, గుడ్డి ప్రభువు కొడుకులను నీకు సంతోషం కలిగేటట్టుగా నేను ఒక్కడినే యుద్దంలో సంహరించి 
హస్తినాపురాన్ని పెక్కు కుల పర్వతాలలోని రాళ్ళు రప్పలతో కప్పి, చారరాని అడవిగా మార్చి వేయగలను"- అని 
ఆంజనేయుడు చెప్పుగా భీముడు (ఇట్టా చెప్పాడు). 


506 శ్రీనుదాంధ్ర మహాభారతము 


మత్తకోకిలము. 
“ఇంతయుం గపినాథ! నీ కిది యేమి పెద్ది మహాహవా 
భ్యంతరంబున నుద్ధతప్రతిపక్షవీరుల నేమ ని 
ర్లింతు; మెవ్వరు మాకు మీ దయంేసి మార్కొను నంత య 
త్యంతవీరులు లేరు భూవిదితప్రతాపబలోన్నత్రిన్‌. 353 


ప్రతిపదార్థం: కపి, నాథ!= వానరులలో శశ్రేష్టుడ వైనవాడా!; ఇంతయున్‌= ఇది అంతా- అంటే అసహాయశూరుడవై ఒంటిగా 
మా శత్రువులను అందరినీ యుద్దంలో సంహరించటం; నీకు= నీకు; ఇది+ఏమి, పెద్ద?= ఇది ఏమంత ఘనకార్యం?; 
మహా+ఆహవ+అభ్యంతరంబునన్‌= గొప్పదైన పోరుమధ్యలో; ఉద్ధత, ప్రతిపక్ష వీరులన్‌= గర్వించిన శత్రుహరులను; ఏము+అ= 
మేమే; నిర్దింతుము= జయించగలం; మీ దయన్‌*చేసి= మీ దయవలన; భూవిదిత ప్రతాప, బల+ఉన్నతిన్‌= భూమండలమంతటికీ 
తేటతెల్లమైన పరాక్రమంతో కూడిన గొప్పతనంతో; మార్కొను+అంత= (మమ్ము) ఎదిరించ గలిగేటంతటి; అత్యంత 
వీరులు= మిగుల గొప్పవారైన శత్రువీరులు; మాకున్‌= పాండవులమైన మాకు; ఎవ్వరు= ఎవ్వరూ; లేరు= లేరు. (మీ 
దలయవలన మా పరాక్రమ, శక్తులను మించిన ్రతివీరులెవరూ ఈ భూమండలంలో లేరని భావం). 


తాత్పర్యం: 'వానరులలో శ్రేష్టుడివైనవాడా! నీవు ఒక్కడివే అసహాయుడివై మా శత్రువులను అందరినీ యుద్దంలో 
సంహరించగలవు. ఇది నీకు ఒక ఘనకార్యమా! గర్వించిన శత్రువీరులను మేమే యుద్దంలో జయించగలం. మీ 
దయవలన ఈ భూలోకంలో తేటతెల్లమైన పరాక్రమం గల మేము జయించలేని గొప్ప వీరులు ఎవ్వరూ లేరు.” 


విశేషం: మత్తకోకిల వృత్తలక్షణానికి ఆర. 1.46 విశేషాంశం చూడండి. 


వ. _ అనిన విని భీమసేనునకు హనుమంతుం డిట్లనియె 'నన్ను రణాంతరంబునం దలంచునది; నీ యందు 
సౌహృదంబున నాహవంబులో నతిరథుండైన యర్హును రథధ్వజంబునం దుండి మీ బలపరాక్రమంబులం 
జూతు' నని భీముం గౌంగిలించుకొని, వానికి సౌగంధిక సరోవర మార్గంబు.జూపి, హనుమంతుం 
డంతర్హిత్రుం డైన( దదాలింగన విగతశ్రముండును విపులజవశక్తియుక్తుండును నై భీమసేనుండు. 354 


ప్రతిపదార్థం: అనిన విని= అని చెప్పగా ఆలకించి; భీమసేనునకు= భీముడికి; హనుమంతుండు= ఆంజనేయుడు; ఇట్టు+ 
అనియె= ఈ విధంగా చెప్పాడు; నన్ను= నన్ను; రణ+అంతరంబునన్‌= యుద్దం మధ్యలో; తలంచునది= స్మరించవలసింది; 
నీ+అందు సౌహృదంబునన్‌= నీ యందలి నెయ్యం చొప్పున; ఆహవంబులోన్‌= యుద్దంలో; అతిరభుండు+ఐన= రథికులలో 
శ్రేష్టుడు అయిన; అర్జును రథధ్వజంబు నందు+ఉండి= అర్జ్హునుడియొక్క తేరిజెండాపై ఉండి; మీ, బల, పరాక్రమంబులన్‌+ 
చూతును= మీ బల, పౌరుషాలను చూస్తాను; అని= అని చెప్పి; భీమున్‌= భీముడిని; కౌంగిలించుకొని= ఆలింగనం చేసికొని; 
వానికిన్‌= అతడికి- ఆ భీముడికి; సౌగంధిక, సరోవర, మార్గంబున్‌+చూపి= సౌగంధికాలు అనే వేయి రేకుల బంగారు తామర 
పువ్వులు పూచేటటువంటి కొలనుకు దారిని చూపి; హనుమంతుండు= ఆంజనేయుడు; అంతర్హి తుండు+ఐనన్‌= కనిపించకుండా 
మాయం కాగా; తత్‌+ఆలింగన విగత (శముండును= అతడి-అనగా ఆంజనేయుడియొక్క కౌగిలింతచేత పోగొట్టబడిన 
(శమకలవాడున్నూ; విపుల, జవ, శక్తి యుక్తుండునున్‌+*ఐ= ఎక్కువ వేగం, బలం కలవాడున్నూ అయి; భీమసేనుండు= 
భీముడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 507 


తాత్పర్యం: అని చెప్పిన ఆలకించి భీముడికి హనుమంతుడు యిట్లా చెప్పాడు: 'నన్ను యుద్ధంలో సంస్మరించుము; 
నీ మీది నెయ్యంతో నేను మహావీరుడైన అర్జునుడి రథంపై ఉండే జెండాపై ఉండి, యుద్దంలో మీ బలాన్ని, మీ 
శౌర్యాలను తిలకిస్తాను' అని భీముడిని కౌగిలించుకొని, అతడికి సౌగంధికాలు అనే వేయిరేకుల బంగారు తామర 
పువ్వులు పూచేటటువంటి కొలనుకు దారిచూపి హనుమంతుడు మాయమయ్యాడు. అంతట భీముడు హనుమంతుడు 
కౌగిలించుకోవటం వలన, పోయిన (శ్రమ కలవాడై నూతనోత్సాహంతో కొంగ్రొత్త జవసత్వాలతో ఒప్పారాడు. 


సీ, వారిధారల ననివారిత నిర్గళ । ద్దానధారలం దటిద్ధామములను 
దశనధామంబుల నశనిఘోషంబుల । ఘోరబృ్బంహిత బృహద్దోషణముల 
నివి ఘనబృ్బందంబు లివి గజయూథంబు । లని విచారింపంగ నక్కజంబు 
లై లలితోత్తుంగ శైలశ్ళంగంబులఈ । ద్రిమ్మరు జలధరద్విరదతతుల 


ఆ. _ విససయంబుతోడ వీక్షించుచుం జని । రజతగిరిసమీపరమ్యభూమి 
నక్కుబేరవనమునందు సౌగంధిక ।; కమలవనము. గనియె ఘనభుజుండు. 355 


ప్రతిపదార్థం: వారి ధారలన్‌= నీటి జాలులచేత; నశ+నివారిత, నిర్లళత్‌+దాన, ధారలన్‌= ఎడతెగకుండా ్రవించే మదజలం 
యొక్క ధారలచేత; తటిత్‌+ధామములను= విద్యుల్లతల యొక్క వెలుగుల చేత; దశన ధామములను= దంతాలయొక్క 
కాంతుల చేత; అశని, ఘోషంబులన్‌= పిడుగుల చప్పుళ్ళ చేత; ఘోర, బృంహిత, బృహత్‌+*ఘోాషణములన్‌= భయంకరాలైన 
బృంహితాలనే గొప్పధ్వనులచేత (ఏనుగు ఘీంకారానికి బృంహితం అనిపేరు); ఇవి= ఇవి; ఘన, బృందంబులు= మేఘాల 
సమూహాలు; ఇవి= ఇవి; గజయూథంబులు= ఏనుగుల గుంపులు; అని, విచారింపంగన్‌= అని వేరువేరుగా ఆలోచించి 
తెలిసికొనటానికి; అక్కజంబులు+ఐ= వీలుకానంతగా అచ్చెరువు కొలిపేటటువంటివై; లలిత+ఉత్తుంగ, శైల, శ్చంగంబులన్‌= 
మనోహరాలైన ఎత్తయిన కొండలయొక్క శిఖరాలపై; (త్రిమ్మరు= సంచరించే; జలధర, ద్విరద, తతుల= మబ్బుల గుంపులను, 
ఏనుగుల గుంపులను; విస్మయంబుతోడ= ఆశ్చర్యంతో; వీక్షించుచున్‌= చూస్తూ; చని= వెళ్ళి; రజత, గిరి, సమీప, రమ్య, 
భూమిన్‌= వెండికొండకు చేరువలో ఉన్న సొగసైన ప్రదేశమందలి; ఆ+కుబేరువనము నందున్‌= ఆ కుబేరుడి తోటలో; ఘన, 
భుజుండు= గొప్ప భుజాలు కలవాడు- పరాక్రమం కల భీముడు; సౌగంధిక కమలవనమున్‌= సౌగంధికములనే పేరుగల 
తామరపువ్వులుగల తోటను; కనియెన్‌= చూచాడు. 


తాత్పర్యం: గొప్ప భుజాలు కల భీముడు, ఆ కుబేరుడి తోటలో సౌగంధిక కమలాలు ఉన్న సరోవరాన్ని చూచాడు. 
అతడు మార్గమధ్యాన వెండికొండకు చేరువలో ఉన్న సొగసైన ప్రదేశమందు కల కొండశిఖరాలను ఆశ్చర్యంగా 
చూచాడు. ఆ కొండలపై ఎత్తెన శిఖరాలమీద సంచరించే మేఘాల సమూహాలను, ఏనుగుల గుంపులను చూచాడు. 
ఏవి ఏనుగులో, ఏవి మేఘాలో వేరుపరచటం వీలు కానట్టుగా, ఆ మేఘాలు, ఏనుగులు అక్కడ ఉన్నాయి. మేఘాలకు 
నీటిధారలు ఉన్నాయి. ఏనుగులకు దానజలధారలు (మదించిన ఏనుగులకు గండస్టలాలనుండి దాన జలం కారుతుందని 
సుప్రసిద్ధం) ఉన్నాయి. మేఘాలలో విద్యుల్లతలు వెలుగులీనుతున్నాయి. ఏనుగులలో దంతాలు ప్రకాశిస్తున్నాయి. 
మేఘాలకు పిడుగుల ధ్వనులు ఉన్నాయి. ఏనుగులకు ఘీంకార రవాలు ఉన్నాయి. అందుచేత ఇవి ఏనుగులు- ఇవి 
మేఘాలు అని వేరు పరచటం వీలుకాకపోయింది. 


508 శ్రీనుదాంధ్ర మహాభారతము 
విశేషం: అలం: రూపకాలంకారం : ఉపమానుప్రాణితం. 


క. అందుల హేమాంబుజ మక । రంద రసామోద మృదుతరశ్వసనుం డా 
నందంబు. జేసి. దన ప్రియ । నందనునకు భీమసేనునకు నభిముఖుండై. 356 


ప్రతిపదార్థం: అందుల= అక్కడి; హేమ+అంబుజ, మకరంద, రస+ఆమోద, మృదుతర, శ్వసనుండు= బంగారు 
తామరపూలలోని తేనెద్రవంతో కూడి సుదూరం వ్యాపించే నెత్తావిలో మిగుల మెత్తనైన వాయుదేవుడు; తన, ప్రియనందనునకున్‌= 
తన ప్రేమకు పాత్రుడైన కొడుకుకు; భీమసేనునకున్‌= భీముడికి; అభిముఖుండు+ఐ= ఎదురైనవాడై; ఆనందంబున్‌+చేసెన్‌= 
సంతోషాన్ని కల్పించాడు. 


తాత్పర్యం: ఆ సరోవరంలో గల బంగారు తామరపూలలో ఉన్న తేనెల (ద్రావకాలతో తడిసి సుదూరం వ్యాపించే 
నెత్తావితో మెత్తనై వాయుదేవుడు, తన ప్రియసుతు డైన భీమసేనుడికి ఎదురు వచ్చి మిక్కిలి సంతోషం కలిగించాడు. 


విశేషం: ఆమోద శబ్దానికి రెండు అర్జాలు ఉన్నాయి. 1 సంతోషంతో అంగీకారం తెలపటం 2) దూర దూరాలకు 
వ్యాపించేటటువంటి నెత్తావి. ఇక్కడ భీముడికి వాయుదేవుడు స్వాగత పూర్వకమైన ఆమోదాన్ని ప్రసరింపజేశాడు. రెండర్జాలూ 


ఇక్కడ పొసగుతాయి. అలంకారం - శ్లేష 


వ. అంత. 35/7 
తాత్పర్యం: అప్పుడు. 


క. వీరుండై సౌగంధిక । వారిజములు గొనంగ నిట్లు వచ్చినవానిన్‌ 

భూరిపరాక్రము భీము ను । దారగదాహస్తు. జూచి తా రుద్దతులై. 358 
ప్రతిపదార్థం: వీరుండు+ఐ= పరాక్రమం కలవాడై; సౌగంధిక, వారిజములు= సుగంధంతో కూడిన పద్మాలు; కొనంగన్‌= 
సం[గ్రహించటానికై) ఇట్టు= ఈ విధంగా; ఇట్టా; వచ్చిన వానిన్‌= వచ్చిన వాడిని; భూరి, పరా(క్రము= గొప్ప శౌర్యం కలవాొడిని; 
ఉదార, గదా, హస్తున్‌= పెద్దగద చేతిలో కలవాడిని; భీమున్‌= భీముడిని; చూచి= దర్శించి; తారు= తాము; ఉద్ధతులు+ఐ= 
గర్వించినవారై. 


తాత్పర్యం: పరాక్రమం కలవాడై సౌగంధిక కమలాలను తీసికొని పోవటానికి ఈ రీతిగా అరుదెంచిన భీముడిని 
గొప్ప శౌర్యం కలవాడిని, పెద్దగద చేతిలో ధరించినవాడిని చూచి, తాముకూడా గర్వించినవారై. 


న. దాని రక్షించి యున్న పదివేవురు రాక్షసు లాక్షణంబ విచిత్రాయుధ పరిచ్చదులై పజతెంచి “వీ. డొక్క దివ్య 
పురుషుం డాయుధంబులు ధరియించినవా( డజినంబులు గట్టిన వాం డధికతేజస్వి, తపస్వి వేషధరుం 
డిందులకు వచ్చినవాం డని యచ్చెరువందుచు భీమసేనుం డాయవచ్చి యి ట్లనిరి. 359 

ప్రతిపదార్థం: దానిన్‌= ఆ సరోవరాన్ని; రక్షించి, ఉన్న= కాపాడుతున్న; పదివేవురు, రాక్షసులు= పదివేల మంది రాక్షసులు; 


ఆ క్షణంబు+అ= ఆ క్షణమందే; విచిత్ర+ఆయుధ, పరిచ్చదులు+ఐ= ఆశ్చర్యం కొలిపే వింత వింత శస్త్రాలనే ఉపకరణాలతో 
కూడినవారై: పణతెంచి= పరుగున వచ్చి; వీండ= ఇతడు; ఒక్క, దివ్య, పురుషుండు= ఒక అతిలోకశక్తి గల అంటే దేవతాశక్తి 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 509 


గల మనుష్యుడు; ఆయుధంబులు= శ(స్తాలు; ధరియించినవాండు= పూనినవాడు; అజినంబులు= లేడితోళ్ళు; కట్టినవాండు= 
ధరించినవాడు; అధిక, తేజస్వి= గొప్ప ప్రకాశం కలవాడు; తపస్వి, వేష ధరుండు= మునులు ధరించే ఆహార్యాన్ని ధరించినవాడు; 
ఇందులకు= ఇక్కడికి; వచ్చినవాండు= వచ్చాడు; అని= అని తలపోస్తూ; అచ్చెరువు+అందుచు= ఆశ్చర్యాన్ని పొందుతూ; 
భీమసేనున్‌= భీముడిని; డాయ వచ్చి= సమీపంచి; ఇట్టు+అనిరి= ఈ విధంగా అన్నారు. 


తాత్సర్యం: ఆ సరోవరాన్ని సంరక్షిస్తున్న పదివేలమంది రాక్షసులు ఆ క్షణంలోనే వింత వింత ఆయుధాలు ధరించి 
వేగంగా వచ్చి భీముడిని చూచి, “ఇతడు ఎవ్వడో దివ్య పురుషుడై ఉండాలి; గొప్ప తేజస్సు కలవాడై ఉన్నాడు. 
ఆయుధాలు ధరించి ఉన్నాడు. ఇతడు వీరుడు మాత్రమే కాదు; బుషివలె గొప్ప తేజస్సుతో విలసిల్టుతున్నాడు. 
లేడి చర్మాలు వ(స్త్రాలుగా ధరించి ఉన్నాడు'- అని ఆశ్చర్యపడుతూ ఆతడిని సమీపించి ఇట్లా పలికారు. 


తరలము. 

“ఇది కుబేరువనంబు; దీనికి నెవ్వరుం జనుదేర నో 

డుదురు; నీ విట వచ్చి యేల కడుం బ్రమాదము. జేసి? తిం 

దుదితతేజుండు గ్రీడ లాడుచు నుండు నింతులుం దాను స 

మృదముతోడం గుబేరు6 డీ రుచబిమత్సరోజవనంబునన్‌. 360 
ప్రతిపదార్హం: ఇది= ఈ ఉద్యానవనం; కుబేరు, వనంబు= కుబేరుడి తోట; దీనికిన్‌= ఈ తోటలోనికి; ఎవ్వరున్‌= 
ఎవ్వరున్నూ; చనుదేరన్‌+ఓడుదురు= వచ్చేందుకు వెనుకాడుతారు; నీవు+ఇట, వచ్చి= నీవు ఇక్కడికి వచ్చి; ఏల= ఎందుకు; 
కడున్‌= మిక్కిలి; ప్రమాదమున్‌+చేసితి= ముప్పు తెచ్చు కొన్నావు; ఇందున్‌= ఇక్కడ- ఈ తోటలోని కొలనులో; ఉదిత 
తేజుండు= ఉదయించిన తేజస్సు కలవాడు- దేదీష్యమానంగా వెలిగే వర్చస్సు కలవాడు; కుబేరుండు= దిక్పాలకుడు అయిన 
కుబేరుడు; ఇంతులున్‌+తాను= తన భార్యలు, తాను; సమ్మదముతోడన్‌= సంతోషంతో; ఈ రుచిమత్‌+సరస్‌+జ వనంబునన్‌= 
శోభాయమానంగా ప్రకాశించే ఈ తామర కొలనులో; (క్రీడలు= ఆటలు; ఆడుచున్‌+ఉండున్‌= వినోదిస్తుంటాడు. 


తాత్సర్యం: “ఇది దిక్సాలకుడైన కుబేరుని తోట, ఈ తోటదరికి ఎవ్వరైన చేరటానికి వెనుకాడుతారు. నీవు ఇక్కడికి 
ఎందుకు వచ్చావు? ఎందుకు ప్రమాదాన్ని తెచ్చుకొంటున్నావు? ఈతోటలోని తామర కొలనులో దేదీప్యమానమైన 
వర్చస్సు కల కుబేరుడు తన భార్యలతో జల[్రీడలు ఆడుతుంటాడు. 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.374 విశేషాంశం చూడండి 


వ. దీని తీరంబున దేవర్షిగణంబులు దేవతార్దనంబులంజేయుదు; రిందుల జలంబు లమృతోపమానంబులు; 
మఠథి వైడూర్యనాళంబులై యపూర్వసౌరభంబులైన కనకకమలంబులు గలుగుటం జేసి యక్షరాక్షసాక్షౌహెదీ రక్షితం 
బగు దీని మహిమం బెజబుంగక యింతదూరంబు వచ్చిన వీరుం డెవ్వండ? వేమి కారణంబున వచ్చి?” తనిన 
వారికి భీముం డిట్లనియె. 361 


ప్రతిపదార్థం: దీని తీరంబునన్‌= ఈ కొలను గట్టున; దేవ+ంబుషి గణంబులు= దేవతల, మునుల సమూహాలు; 
దేవతా+అర్భనంబులన్‌= దేవతలకు పూజలను; చేయుదురు= చేస్తారు; ఇందుల జలంబులు= ఈ సరోవరంలోని నీళ్ళు; 


510 శ్రీనుదాంధ్ర మహాభారతము 


అమృత+ఉపమానంబులు= అమృతంతో సరిపోలేటటువంటివి; మజటీ= ఇంకను; వైడూర్య, నాళంబులు+ఐ= వైడూర్యాలు 
అనేమణుల వంటి కాడలు కలిగి; అపూర్వ, సౌరభంబులు+ఐన= మునుపు ఎన్నడూ లేనటువంటి నెత్తావి కలిగిన; కనక, 
కమలంబులు= బంగారు పద్మాలు; కలుగుటన్‌*+చేసి= ఉండటంచేత; యక్ష రాక్షస+అక్షాహిబీ, రక్షితంబు+అగు= యన్షులతో, 
రాక్షసులతో కూడిన అక్షైహిణిసైన్యంచేత కాపాడబడేటటువంటి; దీని, మహిమంబు= ఈ సరోవరం యొక్క గొప్పతనం; 
ఎయుంగక= తెలియక; ఇంత, దూరంబు= ఇంత దూరం; వచ్చిన= వచ్చిన; వీరుండు+ఎవ్వండవు= వీరుడివి నీవు ఎవరివి?; 
ఏమి కారణంబునన్‌= ఎందుచేత; వచ్చితి(వ)= అరుదెంచావు; అనిన= అని ప్రల్నించగా; వారికి= ఆ కుబేరభటులకు; 
భీముండు= భీముడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఈ కొలను గట్టున దేవతలు, బుషులు దైవపూజలు చేస్తారు. ఈ సరోవరంలోని నీళ్ళు అమృత 
తుల్యాలు. ఈ కొలనులోని సౌగంధికకమలాలు బంగారురేకులతో వైడూర్యమణినాళాలతో వే రెక్కడా ఇంతకు 
ముందు ఎన్నడూ లేని పరిమళంతో ఒప్పారేటటువంటివి. యక్షరాక్షసభటులు గల అక్షౌహిణీ సైన్యం ఈ 
కొలనుగొప్పతనం తెలియక వచ్చిన నీవు ఎవడవు? ఇక్కడికి ఎందుకై వచ్చావు'- అని ప్రశ్నించగా భీముడు వారికి 
ఇట్టా బదులు పలికాడు. 


విశేషం: వైడూర్యం- విడూరదేశంలో పుట్టిన రత్నం. తెలుగులో పిల్లికన్నురత్నం అంటారు. 
మత్తకోకిలము. 

“ఏను పాండుసుతుండ భీముండ నిద్దతేజుండ ధర్మరా 

జానుజన్ముడ; ద్రౌపదీహృదయప్రియం బొనరింపంగాం 

బూని యిక్కమలాకరంబున. బుష్పముల్‌ గొన వచ్చితిన్‌; 

వీని. గొందు నవశ్యమున్‌ సురవీరు లడ్డము వచ్చినన్‌. 362 
ప్రతిపదార్థం: ఏను= నేను; పాండుసుతుండు+అ= పాండురాజు కొడుకును; భీముండన్‌= భీముడు అనే పేరు కల వాడిని; 
ఇద్ద, తేజుండన్‌= అడ్డులేని పరాక్రమం కలవాడిని; ధర్మరాజ+అనుజన్ముండన్‌= ధర్మరాజు తమ్ముడిని; (ద్రౌపదీ, హృదయ, 
(ప్రియంబు= ద్రౌపది హృదయానికి సంతోషం; ఒనరింపంగాన్‌= కలిగించటానికై; పూని= దీక్ష వహించి, ఈ+కమల+ఆకరంబునన్‌= 
ఈ కొలనులోని; పుష్పముల్‌= పువ్వులు; కొనవచ్చితిన్‌= తీసికొని పోవటానిక్రై వచ్చాను; సురవీరులు= దేవతలలోని శూరులు; 
అడ్డము, వచ్చినన్‌= అడ్డు తగిలి అవరోధం కల్పించినప్పటికినీ; వీనిన్‌= ఈ పువ్వులను; అవశ్యమున్‌= తప్పకుండా; కొందున్‌= 
తీసికొని వెళ్ళగలను. 


తాత్సర్యం: 'నేను పాండురాజుకొడుకును. నా పేరు భీముడు. నేను ధర్మరాజు తమ్ముడిని. ద్రౌపదిదేవికి సంతోషం 
కలిగించటానికై ఈ కొలనులోని సౌగంధిక కమలాలను తీసికొని పోవ వచ్చాను. అప్రతిహతమైన పరాక్రమం 
కలవాడినైన నేను, దేవతలు అడ్డగించినా లెక్కపెట్టక ఈ పువ్వులను తప్పక తీసికొని వెళ్ళుతాను. 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.46 విశేషాంశం చూడండి. 


వ. అనిన వార లిట్లని 'రయ్యా! నీవు దివ్యపురుషుండ; వీ సౌగంధిక కమలంబులు గొనియెదేని కుబేరున 
కెలింగించి తదాదేశంబునం గొనుము; నీవు ధర్మజానుజుండవు గావున నీకు ధర్మపథంబు తప్పం జని 
దనిన రాక్షసుల గటాక్షదృష్టిం జూచి భీమసేనుం డిట్లనియె. 363 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసను 511 
ప్రతిపదార్థం: అనిన= అని భీముడు పలుకగా; వారలు= కుబేరుడి భటులు; ఇట్టు+అనిరి= ఇట్టా అన్నారు; అయ్యా!= ఆర్యా!; 
నీవు= నీవు; దివ్య పురుషుండవు= అతిలోకశక్తి కలవాడిని; ఈ, సౌగంధిక, కమలంబులు= సౌగంధికాలు అనే పేరు కల ఈ 
తామర పువ్వులు; కొనియెదు+ఏని= తీసికొని వెళ్ళదలిస్తేః కుబేరునకు+ఎఆింగించి= కుబేరుడికి తెలిపి; తత్‌+ఆదేశంబునన్‌= 
అతని ఆజ్ఞ ప్రకారం; కొనుము= తీసికొని వెళ్లవలసింది; నీవు= నీవు; ధర్మజ+అనుజుండవు= ధర్మరాజుయొక్క తమ్ముడివి; 
కావున= కాబట్టి; నీకు= నీకు; ధర్మపథంబు= ధర్మమార్గం; తప్పన్‌+*చనదు= అతి[క్రమించటానికి వీలు లేదు; అనిన= అని 
చెప్పుగా; రాక్షసులన్‌= రాక్షసులను; కటాక్ష, దృష్టిన+చూచి= కడకంటి చూపులతో చూచి; భీమసేనుండు= భీముడు; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా చెప్పాడు. 


తాత్సర్యం: అని భీమసేనుడు చెప్పాడు. అంత కుబేరుడి భటులు ఈ విధంగా బదులు పలికారు: “ఆర్యా! నీవు 
సామాన్య మానవుడివి కావు; లోకాతీత మైన శక్తి కలవాడివి; నీకు ఈ సౌగంధిక కమలాలను తీసికొని పోవాలనే 
అభిప్రాయం ఉన్నట్టయితే, దయచేసి ఆ విషయం మాదొర కుబేరుడికి తెలిపి ఆయన ఆనతితో తీసుకొని వెళ్ళుము. 
నీవు ధర్మరాజు యొక్క తమ్ముడవు కాబట్టి నీవు ధర్మమార్గం తప్పకూడదుకదా!' అనగా, వారిని కడకంటితో 
చూస్తూ, భీముడు ఈ విధంగా అన్నాడు. 


క. 'గిరినిర్హ్య రములం బుట్టిన । సరోవరం బిదియు సర్వసామాన్యముగా 
కరుదుగ నొక్కని యదియే? పర6గ6 గుబేరుండు దీని. బడసెనె మొదలన్‌? 364 


ప్రతిపదార్థం: గిరినిర్జ రములన్‌= కొండలలోని సెలయేళ్ళవలన; పుట్టిన= పుట్టిన; సరోవరంబు= కొలను; ఇదియు= ఈ 
కొలను; సర్వసామాన్యము+కాక= అందరికీ సమానంగా చెందేటటువంటిది కాక; అరుదుగన్‌= అపూర్వంగా; ఒక్కని+అదియే?= 
ఒక్కడికి చెందిందా?; పరంగన్‌= ఒప్పునట్టుగా; దీనిన్‌= ఈ కొలనును; మొదలన్‌= మొదట; కుబేరుండు= కుబేరుడు; 


పడసెనె?= పొందాడా? 


తాత్పర్యం: “ఈ కొలను కొండలలో ప్రవహించే సెలయేళ్ళవలన ఏర్పడినటువంటిది. ఇది అందరికి చెందినది కాక 
ఏ ఒక్కరి సొత్తు కాజాలదు. దీనిని మొదట కేవలం కుబేరుడే సంపాదించాడా? 


తే. ఉత్తమక్షత్రియుం డేల యొరుల నడిగి । వేండువాం డగు/? దన భుజవిక్రమమున 
నన్యధనము లుపార్దించి యర్దిజనుల । కిచ్చి కీర్తి దిక్కుల వెలయించు. గాక. 365 


ప్రతిపదార్థం: ఉత్తమక్షత్రియుండు= శ్రేష్టుడైన క్షత్రియుడు; ఏల= ఎందుకు; ఒరులన్‌= ఇతరులను; అడిగి; వేండు 
వాండు+అగున్‌= యాచించేవాడు అవుతాడు; తన, భుజ, వి[క్రమమునన్‌= సొంతశౌర్యం వలన; అన్య ధనములు= ఇతరుల 
సొత్తులు; ఉపార్జించి= సంపాదించి; అర్హ, జనులకు+ఇచ్చి= ప్రార్ధించే ప్రజలకు దానంచేసి; దిక్కులన్‌= దెసలలో; క్షీర్తి= యశం; 
వెలయించున్‌+ కాక= ్రకాళశింపచేస్తాడు కాని. 


తాత్పర్యం: ఉత్తముడైన క్షత్రియుడు ఇతరులను ప్రార్థించడు. ఎవరినీ దానం చేయుమని వేడుకొనడు. తన శౌర్య 
సాహసాలవలన ఇతరులను జయించి, వారి ధనాలు కైవసం చేసికొని, తనను ప్రార్థించేవారికి దానం చేసి తన 
యశస్సు దెసలలో వెల్లివిరిసేటట్టు చేస్తాడుకదా! 


512 శ్రీనుదాంధ్ర మహాభారతము 
భీముడు యక్షరాక్షసులతో యుద్దంబు సేయుట (సం. 3-152-12) 


వ. _ నాకుమిమ్మును మీ కుబేరుం బ్రార్దించి కాని యిక్కొలని పువ్వులు గొనంగాదొకో? యని భీముండు రాక్షసుల 
నాదరింపక సౌగంధికవనంబు సొచ్చి కనకకమలంబులుం గొని యుత్తమవీర్యవంతంబు లైన తత్సలిలంబు 
లుపయోగించి యనంతబలసంపన్నుండై యున్వ నాతనిం జూచి రాక్షసు లలిగి యుద్యతాయుధహస్తులై 
తాకిన భీముండును భీకరాకారుందై. 366 


ప్రతిపదార్థం: నాకు= నాకు; మిమ్మును= మీ అందరినీ; మీ, కుబేరున్‌= మీ దొరగారైన కుబేరుడిని; ప్రార్ధించి కాని= 
వేడుకొనికాని; ఈ, కొలని, పువ్వులు= ఈ సరోవరంలోని పుష్పాలు; కొనన్‌+కాదు+ఒకో?= తీసికొని వెళ్ళటానికి కుదురదా?; 
అని= అని పలికి; భీముండు= భీముడు; రాక్షసులన్‌= రాక్షసులను; ఆదరింపక= లెక్కచేయక, సరకు చేయక; సౌగంధిక, 
వనంబు+చాొచ్చి= సౌగంధిక కమలాల సముదాయం కల కొలను (ప్రవేశించి; కనక, కమలంబులున్‌+కొని= బంగారు తామర 
పూలను తీసికొని; ఉత్తమ, వీర్యవంతంబులు+ఐన= గొప్ప శక్తి (మహిమ) కలిగినవైన; తత్‌+సలిలంబులు= ఆ కొలనులోని 
నీళ్లు; ఉపయోగించి= వాడి, త్రాగి; అనంత, బల, సంపన్నుండు+ఐ= మితిలేని శక్తి కలవాడై; ఉన్నన్‌= ఉండగా; ఆతనిన్‌+*చూచి= 
ఆ భీముడిని చూచి; రాక్షసులు= రాక్షసులు; అలిగి= కోపించి; ఉద్యత+ఆయుధ, హస్తులు+ఐ= ఎత్తబడిన శస్త్రాలు హస్తాలలో 
కలవారై; తాంకినన్‌= ఎదిరించగా; భీముండును= భీముడుకూడ; భీకర+ఆకారుండు+ఐ= భయంకరమైన రూపం కలవాడై. 


తాత్సర్యం: నాకు మీ అందరి అనుజ్ఞ అనవసరం. నేను మీ దొరగారైన కుబేరుడిని అంతకంటే వేడుకొనను. నా 
అంతట నేను ఈ సరోవరంలోని బంగారు తామరపూలను ఎందుకు తీసికొనలేనో చూస్తాను కాక!'- అని భీముడు 
ఆ రాక్షసులను లెక్కచేయక, కొలనులోనికి ప్రవేశించి సౌగంధికకమలాలను కోసి, ఆ కొలనులోని గొప్ప శక్తి గల 
నీళ్ళను త్రాగి, మితిలేని శక్తిని పుంజుకొని ఉండగా, అతనిని చూచి రాక్షసులు ఆగ్రహించి ఆయుధ సన్నద్దులై 
భీముడితో పోరాటానికి దిగారు. 


చ. తన గదం జేసి రాక్షసుల దారుణశస్త్రచయంబు నశ్రమం 
బున నతివీరుందడై విరిచి పోర నిశాచరులన్‌ బడల్పడన్‌ 
ఘనభుజదండ చండహతి. గ్రాంచిన నుక్కటి రక్కసుల్‌ కుబే 
రున కెటింగింపం బాటిరి సరోషవృకోదరభీమకర్మముల్‌. 367 


ప్రతిపదార్థం: తన, గదన్‌+చేసి= తనగదతో; రాక్షసుల= రాక్షసులయొక్క; దారుణ, శస్త్ర చయంబు= భయంకరమైన 
ఆయుధాలసమూహాన్ని; నశశ్రమంబునన్‌= సులువుగా; అతి, వీరుండు+ఐ= గొప్పశౌర్యం కలిగినవాడై; విరిచి= విరుగకొట్టి; 
పోర= యుద్దంలో; నిశాచరులన్‌= రాక్షసులను, (రాత్రి సంచరించేటటువంటి వారిని); బడల్‌+పడన్‌= బడలికనొందేటట్టుగా; 
ఘన, భుజ, దండ, చండ, హతిన్‌= గొప్పదైన తన భుజం అనే కంబం యొక్క తీవ్రమైన తాకిడిచేత; క్రాంచినన్‌= 
తపింపచేయగా; రక్కసుల్‌= రాక్షసులు; ఉక్కు+అటి= బలం తగ్గి; స, రోష, వృకోదర, భీమ, కర్మముల్‌= ఆ(గ్రహంతో కూడిన 
భీముడియొక్క భయంకరచర్యలు; కుబేరునకు+ఎజి6గింపన్‌= కుబేరుడికి తెలియజెప్పటానికి; పాజిరి= పరుగెత్తారు. 


తాత్పర్యం: భీముడు తన గదతో సులువుగా మహావీరుడై రాక్షసులభయంకరాయుధాల నన్నిటినీ వమ్ముచేసి, 
యుద్దంలో ఆ రాక్షసులందరు అలసిపోయేటట్టు చేశాడు. తన బాహుదండంతో కొట్టి బాధ నాందేటట్లు చేశాడు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 513 


ఆ రాక్షసులు బలం తరిగిన వారై ఆ(గ్రహించిన భీముడి భీకరచర్యలను గురించి కుబేరుడికి తెలపటానికి 
పరుగెత్తారు. 


న. _ కుబేరుండును బాంచాలీ ప్రియకరంబైన పవనతనయు పరాక్రమారంభంబు విని మెచ్చి దాని నుపేక్షించె; 
నట్లు భీమసేనుండు రాక్షససేన నోడించి సౌగంధిక కమలంబులు గొని తత్తీరకుసుమితలతాపాదపవనంబున 
విహరించుచున్నంత నట. 368 


ప్రతిపదార్థం: కుబేరుండును= కుబేరుడు కూడ; పాంచాలీ ప్రియకరంబు+ఐన= (ద్రౌపదికి సంతోషాన్ని చేకూర్చోటటువంటి; 
పవనతనయు= భీముడియొక్క; పరాక్రమ+ఆరంభంబు= శౌర్యసంరంభం; విని= ఆలకించి, మెచ్చి= ప్రశంసించి; ఉపేక్షించెన్‌= 
'ప్రతిక్రియచేయటాన్ని గురించి పట్టించుకోలేదు; అట్టు= అట్టా, ఆ రీతిగా; భీమసేనుండు= భీముడు; రాక్షస, సేనన్‌= రాక్షసుల 
సైన్యాన్ని; ఓడించి= జయించి; సౌగంధిక, కమలంబులు= సౌగంధికకమలాలను (మిక్కుటమైన నెత్తావిని వెదజల్లే తామర 
పువ్వులు); కొని= తీసికొని; తత్‌+తీర, కుసుమిత, లతా, పాదప, వనంబునన్‌= ఆ కొలనుగట్టునందు పుప్పించిన తీవలు, 
చెట్టు గలిగిన తోటలో; విహరించుచున్నంతన్‌= వినోదంగా తిరుగుతుండగా; అట= అక్కడ. 


తాత్సర్యం: కుబేరుడున్నూ, ద్రౌపదిని సంతోషపెట్టటంకొరకు భీముడు ప్రదర్శించిన శౌర్య విజ్బంభణాన్ని అభినందించి, 
ప్రతిక్రియ చేయటం మానాడు. ఆ విధంగా భీముడు రాక్షసవీరులను గెలిచి, సౌగంధికపుష్పాలను సం(గ్రహించి, 
ఆసరోవరంగట్టున లతలతో, చెట్లతో, పూలతో కళకళ లాడుతున్న తోటలో విహరిస్తూ ఉండినాడు. అక్కడ. 


క. వడి. బడియెం బిడుగు లుడుగక, ।; వడం(3 మహీతలము, పాంసువర్షము గురిసెం 
గడు నెజ్జి నయ్యె దిశ, లే । ర్ప్వడకుండె నినుండు తిమిరపటలావృతుండై. 369 


ప్రతిపదార్థం: పిడుగులు= పిడుగులు, (అశనులు); ఉడుగక= మానక; వడిన్‌= వేగంగా; పడియెన్‌= పడ్డాయి; మహీ, 
తలము= భూమిపైభాగం; వడశె= వణికింది; పాంసు, వర్షము= దుమ్మువాన; కురిసెన్‌= వర్షించింది; దిశలు= దిక్కులు; 
కడున్‌= మిక్కిలి; ఎజ్జన్‌+అయ్యె= ఎర్రగా మారాయి; తిమిర పటల+ఆవృతుండు+ఐ= చీకట్ట సమూహాలచేత ఆవరించబడి; 
ఇనుండు= సూర్యుడు; ఏర్పడక+ఉండెన్‌= కనిపించకున్నాడు. 


తాత్సర్యం: వేగంగా, ఎడతెగకుండా పిడుగులు పడ్డాయి. భూమి కంపించింది. దుమ్మువాన కురిసింది. దిక్కులన్నీ 
ఎరుపురంగుధూళితో కప్పబడ్డాయి. సూర్యుడు చీకట్ల దొంతరలతో కప్పబడి కనిపించకున్నాడు. 


న. _ ఇట్టి మహోత్పాతంబు లుపలక్షించి విస్మితుండై ధర్మృతనయుం 'డివి భీమాహనవ పిశునంబులై కానంబడియె 
నేమఅకుండ వలయు' నని నాలుగుదిక్కులుం జూచి భీమసేనుం గానక తన సమీపంబున నున్న పాంచాలి 
కిట్లనియె. 370 


ప్రతిపదార్హం: ఇట్టి= ఇటువంటి- ఈ విధాలైన; మహా+ఉత్సాతంబులు= గొప్ప అపశకునాలు; ఉపలక్షించి= చూచి; 
విస్మితుండు+ఐ= అచ్చెరువందినవాడై; ధర్మతనయుండు= ధర్మరాజు; ఇవి= ఈ ఉత్సాతాలు; భీమ+ఆహవ, పిశునంబులు+ఐ= 
భయంకరమైన యుద్దానికి చెందిన కలహసూచనలై; కానంబడియెన్‌= కనిపించాయి; ఏమణకుండవలయున్‌= ఉపేక్షించటం 
తగదు; అని= అని తలపోసి; నాలుగుదిక్కులున్‌+చూచి= నాలుగు దిక్కులూ పరికించి; భీమసేనున్‌+కానక; భీముడిని 
చూడక; తన, సమీపంబునన్‌+ఉన్న= తన దగ్గర ఉన్న; పాంచాలికి= (ద్రౌపదితో; ఇట్టు+అనియెన్‌= ఇట్టా అన్నాడు. 


514 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ విధాలైన అపశకునాలను చూచి ధర్మరాజు ఆశ్చర్యపడి, “ఇవి భయంకరమైన యుద్దాన్ని సూచించే 
కలహసూచనలు, జాగ్రత్తగా ఉండాలి'- అని తలపోసి, నాలుగు దిక్కులూ పరికించాడు. అక్కడ భీముడు కనిపించలేదు. 
అంతట ధర్మరాజు తనకు చేరువగా ఉన్న (ద్రౌపదితో ఇట్లా అన్నాడు. 


విశేషం: 1. భీమ+ఆహవ, పిశునంబులు అనే సమాసానికి రెండర్జాలు చెప్పవచ్చును. 1. భీమ- అంటే భయంకరమైన- అనే 
అర్జాన్ని అనుసరించి భయంకరమైన యుద్దాన్ని సూచించేవి'- అని. 2. భీముడి యొక్క యుద్ధప్రీతికి కలహానికి సూచకములైనవి. 
ఇక్కడ రెండు అర్జాలు ఉపపన్నాలే. 2. ఉత్సాతములు= అపశకునాలు, అసాధారణ దృశ్యాలు, విచిత్ర సంఘటనలు. ఇవి 3 
రకాలు 1. దివ్యం అపూర్వ[గ్రహనక్ష్మత్ర దర్శనం. 2. అంతరిక్షం- సూర్యచంద్రులచుట్టూ గుడులు ఏర్పడటం 3. భీమం - 
జాడ్యాలు మొదలైనవి. 


క. 'ప్రెయసాహసుండు భీముండు । భయవిరహితు. డెందు€ బోయె బహురాక్షససం 


జ్‌ 


శ్రయ మిగ్గిరి గంధర్వా । న్వయ సేవ్యం బేకచరుండు వా6 డెయ్యెడలన్‌. 371 


జ్‌ 


ప్రతిపదార్థం: ప్రియ, సాహసుండు= సాహసకృత్యాలలో ప్రీతికలవాడు; భీముండు= భీముడు; భయ, విరహితుండు= బొత్తిగా 
భయం లేనటువంటివాడు; ఎందున్‌+పోయె= ఎక్కడికి వెళ్ళాడు; బహు, రాక్షస, సం్యశ్రయము= అనేకమంది రాక్షసులచేత కూడి 
ఉండేది; ఈ+గిరి= ఈ కొండ; గంధర్వ+అన్వ్నయ, సేవ్యంబు= గంధర్వుల కులంచేత ఆరాధించబడేటటువంటిది; వాడు= 
ఆ భీముడు; ఏ+ఎడలన్‌= ఏ స్థలమందైనా; ఏక చరుండు= ఒంటరిగా తిరుగాడేవాడు. 


తాత్పర్యం: 'ఏడీ భీముడు? ఎక్కడికి వెళ్ళాడు? అతడికి సాహసకృత్యాలు అంటే చాలాప్రీతి. బొత్తిగా భయంలేనివాడు! 
ఈ కొండపై రాక్షసులు, గంధర్వులు తిరుగాడుతుంటారు. ఆ భీముడు ఎక్కడికైనా ఒంటరిగా పోయే స్వభావం 
కలవాడు. 


ఆ. _ భూరిభుజుడు దానె పోయెనో? నీ వెట । యేని పుచ్చితో నిజేచ్చ నతని? 
నని యజాతశత్రుం డడిగినం బతికిం బాం । చాలి యిట్టు లనియె సంభ్రమమున. 372 


ప్రతిపదార్థం: భూరి భుజుండు= గొప్పభుజాలు కలవాడు అనగా మహావీరుడు; తానె= తనంతట తానుగానే; పోయెనో?= 
వెళ్ళాడా?; నీవు నీవు; ఎట+ఏని= ఎక్కడికైనా కూడా; అతనిన్‌= భీముడిని; నిజ+ఇచ్చన్‌= (తన) నీదైన కోరికచేత; 
పుచ్చితో?= పంపించావా?; అని= అంటూ; న+జాత, శత్రుండు= పుట్టుకచేత శత్రువులు లేనటువంటివాడు- ధర్మరాజు; 
అడిగినన్‌= ప్రశ్నించగా; పాంచాలి= (ద్రౌపది; పతికిన్‌= భర్తకు; సంభ్రమమునన్‌= తొట్రుపాటుతో; ఇట్టులు+అనియెన్‌= ఇట్లా 

అనె య లా 
అన్నది. 


తాత్సర్యం: గొప్ప పరాక్రమం కల భీముడు తనంతట తానే వెళ్ళాడా? లేక ఏదైనా కోరి నీవు అతడిని ఎక్కడికైనా 
పంపావా?'- అని అజాతశత్రుడైన ధర్మరాజు అడిగాడు. అంతట (ద్రౌపది తొాట్రుపాటుతో ఈవిధంగా పలికింది. 


మధ్యాక్కర. 
“ధరణీశ! నీకు నాయిచ్చిన పసిండి తామరపువ్వు 
గురువాయువశమున వచ్చినను దానిం గొని యిట్టిపువ్వు 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 515 


లరుదు గాన కుఅంగటం గలిగెనేని యర్ది దె మ్మనిన 
నరిగి నీశానుదిక్కునకు నీ తమ్ము. డతివేగమునను.” 373 


ప్రతిపదార్థం: ధరణి+-ఈశ!= ఓరాజా! భూమికి ప్రభువు అయినవాడా!; నీకు= నీకు; నా+ఇచ్చిన= నేను ఇచ్చిన; పసిండి, 
తామర, పువ్వు= బంగారపు కమలం; గురు, వాయు, వశమున= పెద్దగాలిచేత విసరబడి; వచ్చినను= రాగా; దానిన్‌= ఆ 
పువ్వును; కొని= (గ్రహించి; ఇట్టి, పువ్వులు= ఈ మాదిరి పుష్పాలు; అరుదు= అసాధారణం; కాన= కాబట్టి; కుజంగటన్‌= 
సమీపాన; కలిగెనేని= ఉన్నట్టయితే; అర్థిన్‌= (ప్రీతితో; తెమ్ము= తెచ్చిపెట్టుము; అనినన్‌= అని కోరగా; నీ తమ్ముండు; అతి 
వేగమునను= అతివేగంగా; ఈశానుదిక్కునకున్‌= ఈశాన్యదిశకు; అరిగెన్‌= వెళ్ళాడు. 


తాత్సర్యం: 'ఓ రాజా! నీకు నేను ఇచ్చిన బంగారు తామర పువ్వు పెద్దగాలిచేత విసరగొట్టబడి నాదగ్గర పడింది. 
అటువంటి పువ్వులు దరిదాపున ఉన్నట్లయితే నాకు తెచ్చిపెట్టుమని కోరగా, నీ తమ్ముడైన భీముడు మిక్కిలి 
వేగంగా ఈశాన్యదిక్కుకు వెళ్ళాడు” 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 2.22 విశేషాంశం చూడండి 


వ. _ అనిన 'నట్లేని యందఅము వాని పోయిన వలనం బోవుద' మని యెప్పటియట్ల రాక్షసస్కంధారూఢులై 


వో; 


గగనగతి నరిగి సౌగంధిక తీరంబున. 374. 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అట్టు+ఏని= ఆ విధంగా జరిగినట్టయితే; అందణము= మనమంతా కలిసి; వాని, 
పోయిన, వలనన్‌= అతడు వెళ్ళినదిక్కుకే; పోవుదము= వెళ్ళుదాము; అని= అని పలికి; ఎప్పటి+అట్టు+అ= ఎప్పటి మాదిరిగానే; 
రాక్షస, స్కంధ+ఆరూఢులు+ఐ= రాక్షసులయొక్క భుజాలమీద కూర్చున్నవారై; గగన గతిన్‌= ఆకాశమార్గాన; అరిగి= వెళ్ళి; 
సౌగంధిక, తీరంబున= నెత్తావిచిమ్మే బంగారు తామరపూలు గల కొలను గట్టున. 


తాత్సర్యం: అని ద్రౌపది చెప్పగా ధర్మరాజు 'సరే అట్లా అయితే మనమందరం భీముడు వెళ్ళినదిక్కుకే వెళ్ళుదాంగాక! 
అని ఎప్పటివలెనే రాక్షసులమూపులపై ఎక్కి ఆకాశమార్గాన పయనించి, సౌగంధికపుష్సాలు గల కొలనుగట్టుకు 
చేరారు. 


చ. అతులబలాధ్యు నుద్యతగదాయుధహస్తు. బటుప్రతాపవ 

ర్లితయశు. బాండునందను( దదీయమహోగ్రగదావిఘాత దా 

రిత పృథుయక్ష రాక్షస శరీరచయంబులు. జూచి విసయ 

స్మెతముఖు లైరి బ్రాహ్మణసమేతులు ధర్మసుతాదు లచ్చటన్‌. 375 
ప్రతిపదార్థం: న+తుల, బల+ఆథఢ్యున్‌= సాటిలేని బలంతో కూడినవాడిని; ఉద్యత, గదా+ఆయుధ, హస్తున్‌= వెలుగొందుతున్న 
గద అనే ఆయుధాన్ని చేతితో పైకెత్తి పట్టుకొని ఉన్న వాడిని; పటు, ప్రతాప, వర్దిత, యశున్‌= గొప్పశౌర్యంచేత వృద్ధిపొందిన 
కీర్తి కలవాడిని; పాండు, నందనున్‌= పాండురాజు యొక్క కొడుకైన భీముడిని; తదీయ, మహా+ఉ(గ్ర, గదా, విఘాత, దారిత, 


పృథు, యక్ష రాక్షస, శరీర చయంబులున్‌= అతడి యొక్క మిక్కిలి భయంకరమైన గదయొక్క దెబ్బలచేత చీల్చబడిన 
యక్షులయొక్క రాక్షసులయొక్క గొప్ప దేహాల సముదాయాలను; చూచి= చూచి; బ్రాహ్మణ, సమేతులు= బ్రాహ్మణులతో 


516 శ్రీనుదాంధ్ర మహాభారతము 


కూడుకొన్నవారు; ధర్మసుత+ఆదులు= ధర్మరాజు మొదలైనవారు; అచ్చటన్‌= అక్కడ; విస్మయ స్మిత, ముఖులు+ఐరి= 
ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వుముఖాలు కలవారైవారు. 


తాత్పర్యం: సాటిలేనిబలం కలవాడు, పైకెత్తిన గదాయుధాన్ని చేతకలవాడు, పటిష్టమైన పరా[క్రమంచేత వృద్ది 
పొందిన క్షీర్తి కలవాడు అయిన పాండు పుత్రుడు భీమసేనుడినీ, అతడి భయంకరగదా ఘాతాలచేత చీల్చబడిన 
యక్షరాక్షసుల పెద్ద శరీరాల సముహాలనూ, (బ్రాహ్మణులతో కలసి ధర్మరాజు మొదలైనవారు ఆ కొలను గట్టున 
చూచి ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వుముఖాలు కలవారయ్యారు. 


వ. భీమసేనుండును ధౌమ్య ధర్మజ రోమశులకు మొక్కి తనకు మొక్కిన కవల. గౌంగిలించుకొని, 
వైడూర్యనాళంబులైన కనకకమలంబులు ద్రౌపది కిచ్చి యున్నంత నాతనికి ధర్మరా జిట్లనియె. 376 


ప్రతిపదార్థం: భీమసేనుండును= భీముడున్నూ; ధౌమ్య ధర్మజరోమశులకున్‌= ధౌమ్యుడికి, ధర్మరాజుకు, రోమశుడికి; 
('మొక్కి= నమస్కరించి; తనకు, మొైక్కిన= తనకు నమస్కరించిన; కవలన్‌= నకులసహదేవులను; కౌంగిలించుకొని= 
ఆలింగనం చేసికొని; వైడూర్య, నాళంబులు+ఐన= పిల్లికన్ను రత్నాలవంటి కాడలుగల కనక, కమలంబులు= సౌగంధికపద్మాలు; 
(ద్రౌపదికి+ ఇచ్చి+ఉన్నంతన్‌= ద్రౌపదికి బహూకరించి ఉండగా; ఆతనికి= ఆ భీముడికి; ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= 
-ఈవిధంగా పలికాడు. 


తాత్పర్యం: భీముడు- ధౌమ్యుడికి, రోమశుడికి, ధర్మరాజుకు నమస్కరించాడు. భీముడికి నకుల సహదేవులు 
నమస్కరించారు. వారిని భీముడు కౌగిలించు కొన్నాడు. తరువాత వైడూర్యాలవంటి కాడలు కలిగిన బంగారు 
తామర పూలను భీముడు (ద్రౌపదికి బహూకరించాడు. అంతట ధర్మరాజు భీముడితో ఇట్టా పలికాడు. 


ఆ. “చనునె నీకు నిట్టి సాహసక్రియం జేయ? । నెల్లవారికంటె నెఖటుక గలవు 
గురుభుజుండ! నాకు గూర్తేని చేయకు । మయ్య! యిట్టి చెయ్వు లనఘ! యింక. 377 


ప్రతిపదార్థం: గురు భుజుండ!= గొప్ప భుజాలు కలవాడా! అనగా మహావీరుడా!; ఎల్లవారికంటెన్‌= అందరికంటె; ఎజుక+కలవు= 
జ్ఞానం కలిగినటువంటి వాడివి నీవు; ఇట్టి= ఇటువంటి; సాహస, (క్రియన్‌= తెగువతో కూడిన చర్య; చేయన్‌= చేయటం; 
చనునె?= తగునా? (కూడునా); అనఘ!= పాపరహితుడివైనవాడా!; నాకున్‌+కూర్తు+ఏని= నాయందు నీకు (ప్రేమ ఉన్నట్లయితే; 
ఇంక= ఇకమీద; ఇట్టి, చెయ్వులు= ఇటువంటి పనులు; చేయకుము+అయ్య!= చేయవద్దన్నా!. 


తాత్పర్యం: 'పరాక్రమం కలిగిన ఓ భీమసేనా! అందరికన్నా ఎక్కువ జ్ఞానం కలవాడివి నీవు. ఇటువంటి సాహసకృత్యాలు 
ఆచరించటం నీవంటి జ్ఞానికి తగునా? పాపరహితుడి వైన ఓ భీమసేనా! నీకు నాయందు ప్రేమ ఉంటే నీవు ఇకమీద 
ఇటువంటి పనులు చేయకూడదుసుమా!” 


న. _ అని కజపి యి ట్లందటుం గుబేరోద్యానవనంబున విహరించుచున్నంత. దద్రక్షకులైన యక్షులు వచ్చి.378 


ప్రతిపదార్థం: అని= అనిచెప్పి; కఠటుపి= ప్రబోధించి, (నచ్చచెప్పి); ఇట్టు= ఈ విధంగా; అందయబున్‌= అందరూ; కుబేర+ఉద్యాన, 
వనంబునన్‌= కుబేరుడితోటలో; విహరించుచున్నంతన్‌= వినోదంగా తిరుగుతుండగా; తద్‌+రక్షకులు+ఐన= ఆ వనాన్ని 
కాపాడుతుండేవారైన; యక్షులు, వచ్చి= యక్షులు వచ్చి; 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 517 


తాత్పర్యం: అని ధర్మరాజు భీముడికి నచ్చేటట్టుగా హితోపదేశం చేశాడు. ఇట్లా అందరూ కుబేరుడితోటలో 
వినోదంగా తిరుగుతుండగా, ఆ తోటలను కాపాడేవారైన యక్షులు వచ్చి; 


క. _ దేవర్షియైన రోమశు , దేవేంద్ర సమాను నయ్యుధిష్టిరు ధరణీ 
దేవోత్తములం గని విన ।; యావనతులు భక్తి నిట్టు లని రందజకున్‌. 379 


ప్రతిపదార్హం: దేవ+శబుషి+ఐన= దేవతలకు చెందిన ముని అయిన; రోమశున్‌= రోమశుడిని; దేవేంద్ర, సమానున్‌= 
దేవేంద్రుడితో సమానుడైన; ఆ+యుధిస్టిరు= ఆధర్మరాజును; ధరణీ, దేవ+ఉత్తములన్‌= (బ్రాహ్మణ(శ్రేష్టులను; కని= చూచి; 
వినయ+అవనతులు= పూజ్యభావంతో వంగినటువంటివారై; అందణజకున్‌= ధర్మరాజు బృందంలోని వారందరికీ; ఇట్టులు+అనిరి= 
ఈవిధంగా చెప్పారు. 


తాత్పర్యం: దేవర్షి అయిన రోమశుడిని, దేవేంద్రుడితో దీటైన ధర్మరాజును, (శ్రేష్టులైన విప్రులను చూచి భక్తితో వంగి 
నమస్కరించి ఈవిధంగా పలికారు. 


వ. _ 'మీరిందు మసలవల; దిది యక్ష రాక్షస ప్రచారఘోరం' బనిన నందుండ నొల్లక పాండవులు తత్సృమీపంబున 
నివాసంబు. జేసికొని రాక్షస బలంబుతో ఘటోత్కచు. బోవంబనిచి యుండు నంత, జటాసురుం డను 
రాక్షసుండు బ్రాహ్మణరూపధరుందై' యేను వేదవిదుండ, ధనుర్వేదవిదుండైన పరశురాము శిష్యుంది 
ననుచుం బాండవుల సేవించుచున్నంత నొక్కనాండు. 380 

ప్రతిపదార్థం: మీరు= మీరు; ఇందు= ఇక్కడ; మసలవలదు= తిరుగవద్దు; ఇది= ఈ తోట; యక్ష రాక్షస, (ప్రచార, 
ఘోరంబు= యక్షులు, రాక్షసులు తిరగటంచేత భయంకరమైనది; అనినన్‌= అని చెప్పగా; పాండవులు= పాండురాజుకొడుకులు; 
అందు= ఆ తోటలో; ఉండన్‌+*ఒల్లక= ఉండటానికి ఇష్టపడక; తద్‌+సమీపంబున= ఆ తోటకు దగ్గరగా; నివాసంబున్‌+చేసికొని= 
వసతిని ఏర్పరచుకొని; రాక్షస బలంబుతో= రాక్షస సైన్యంతో; ఘటోత్కచున్‌= ఘటోత్కచుడిని; పోవన్‌+పనిచి+ఉండునంత= 
వెళ్ళిపొమ్మని ఆనతిచ్చి ఉండగా; జటాసురుండు+అను, రాక్షసుండు= జటాసురుడు అనే పేరు కల రాక్షసుడు; బ్రాహ్మణరూప, 
ధరుండు+ఐ= బాపడి ఆకారం ధరించినవాజడై; ఏను= నేను; వేద విదుండన్‌= వేదాలను తెలిసినవాడిని; ధనుస్‌+వేద, 
విదుండు+ఐన= విలువిద్యలో ఆరితేరినవాడైన; పరశురాము, శిష్యుండన్‌= పరశురాముడి శిష్యుడిని; అనుచున్‌= అని 
చెప్పుతూ; పాండవులన్‌= పాండుపుత్రులను; సేవించుచున్నంతన్‌= పరిచర్యలు చేస్తుండగా; ఒక్కనాండు= ఒకరోజు. 


తాత్పర్యం: “మీరు ఇక్కడ విహరించవద్దు. ఈ తోటలో యక్షులు, రాక్షసులు సంచరించటంచేత ఇది 
భయంకరమైనటువంటిది' అని చెప్పారు. అంత పాండవులు ఆ తోటకు దగ్గరగా వసతి ఏర్పరచుకొని, రాక్షసులతోపాటు 
ఘటోత్కచుడిని వెళ్ళుమని ఆనతిచ్చి అక్కడే ఉన్నారు. అపుడు జటాసురుడు అనే పేరుగల రాక్షసుడు బ్రాహ్మణవేషం 
ధరించి, 'నేను వేదాలను చదివినవాడిని. విలువిద్యలో ఆరితేరిన పరశురాముడి శిష్యుడిని" అని చెప్పి చేరి పాండవులను 
సేవిస్తున్నాడు. అపుడు ఒకరోజు. 


ఆ. మృగవిరోధిబలుండు మృగయావినోదార్ధ । మడవి కనిలతనయు.. డరిగినట్టి 
యవసరమున నజ్జటాసురు. డాసురా । కారవికృతరూపకంబు. దాల్చి. 381 


518 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: మృగ, విరోధి, బలుండు= సింహం వంటి బలం కలవాడు; అనిలతనయుండు= వాయుపుత్రుడైన భీముడు; 
మృగయా, వినోద+అర్థము= వేటచేత వినోదించటం కొరకు; అడవికి= అడవికి; అరిగినట్టి+అవసరమునన్‌= వెల్లినవేళ; 
ఆ+జటాసురుండు= ఆ జటాసురుడు; ఆసుర+ఆకార, వికృత, రూపకంబున్‌= రాక్షసుడి ఆకారానికి సంబంధించిన వికార 
స్వరూపాన్ని; తాల్చి= ధరించి. 


తాత్సర్యం: సింహం వంటి బలం కలవాడు, వాయుపుత్రుడు అయిన భీముడు వినోదం కొరకు వేటకు వెళ్ళిన 
సమయాన, ఆ జటాసురుడు నిజరాక్షసరూపాన్ని ధరించి భయంకరమైన ఆకారంతో. 


కు చనుదెంచి ద్రౌపదిని యమ । తనూజు నకులుం దదాయుధంబులతో. బె 
లన యెత్తికొని మహాజన । మున బజచె మహీసురోత్తములు భయమందన్‌. 382 


ప్రతిపదార్థం: చనుదెంచి= వచ్చి; (ద్రౌపదిని= పాంచాలిని;ి యమ, తనూజు= ధర్మపుత్రుడిని; నకులున్‌= నకులుడిని; 
తత్‌+ఆయుధంబులతోన్‌= వారియొక్క శస్త్రాలతోసహా; పెల్బన= బలాత్కారంగా; ఎత్తికొని= తన మూపున ధరించి; 
మహీసుర+ఉత్తములు= (బ్రాహ్మణోత్తములు; భయము+అందన్‌= భయపడేటట్టుగా; మహాజవమునన్‌= మిక్కిలివేగంగా; 
పజచెన్‌= పరుగెత్తాడు. 


తాత్సర్యం: (ఆ జటాసురుడు) వచ్చి, ద్రౌపదిని, ధర్మరాజును, నకులుడిని బలవంతంగా ఎత్తుకొని, వారి ఆయుధాలతో 
పాటు తన మూపున ధరించి గొప్పవేగంతో పరుగెత్తాడు. వాడిని చూచి విప్రశ్రేష్టులు భీతిచెందారు. 


వ. అంత సహదేవుండు భీముం బిలుచుచు వనంబున కరిగి; నిట ధర్మతనయుం డధర్మవర్తి యైన యసుర 
కిట్లనియె. 383 
ప్రతిపదార్థం: అంత= అప్పుడు; సహదేవుండు= సహదేవుడు; భీమున్‌+పిలుచుచున్‌= భీముడిని రమ్మని కేకలువేస్తూ; 


వనంబునకు= అరణ్యానికి; అరిగెన్‌= వెళ్ళాడు; ఇట= ఇక్కడ; ధర్మతనయుండు= ధర్మరాజు; న+ధర్మవర్తి-+ఐన= ధర్మంకాని 
పద్దతిలో నడిచేవాడైన; అసురకు= రాక్షసుడికి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అంత సహదేవుడు భీముడిని పిలుస్తూ అరణ్యంలోనికి వెళ్ళాడు. అప్పుడు ధర్మరాజు అధర్మపరుడైన 
ఆ రాక్షసుడితో ఇట్లా అన్నాడు : 
క. “దేవాసురాదు లిం దుప । జీవింతురు మనుజులకు విశేషసుఖంబుల్‌ 

గావించుచు నమ్మనుజుల.€ । గావంగలవార మేము గౌరవయుక్తిన్‌. 384 


ప్రతిపదార్హం: దేవ+అసుర+ఆదులు= దేవతలు రాక్షసులు మొదలైనవారు; ఇందు= ఈ భూలోకంలో; మనుజులకు= 
నరులకు; విశేష సుఖంబుల్‌= గొప్పసౌఖ్యాలను; కావించుచున్‌= చేస్తూ; ఉపజీవింతురు= ఆశ్రయించి బ్రతుకుతుంటారు; 
ఆ+మనుజులన్‌= ఆ మనుష్యులను, ఆ నరులను; గౌరవ, యుక్తిన్‌= మన్ననతో కూడిన భావంతో; కావన్‌+కలవారము= 
రక్షించే శీలం కలవారం; ఏము= మేము. 


తాత్పర్యం: 'దేవతలు, రాక్షసులు మొదలగువారు ఈ లోకాన్ని ఆశ్రయించుకొని ఉంటూ, ఇందలి మానవులకు 
విశేషమైన సౌఖ్యాలను ప్రసాదిస్తూ ఉంటారు. ఆ మానవులను మన్ననతో కాపాడుతూ ఉండేవాళ్ళం కదా మేము! 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 509 


వన. _ఇట్టిమాకపకారంబు సేయుట లగ్గు గాదు; నీవు ధర్ము వెటుంగవు; విశ్వసించినవారికిం గుడువంబెట్టినవారికి 
నెగ్గుచేయుట కడుంబాపంబు గావున. 385 


ప్రతిపదార్థం: ఇట్టి, మాకు= ఈ విధంగా పరోపకార పారీణులమైన మాకు; అపకారంబు చేయుట= కీడుచేయటం; 
లగ్గు+కాదు= మంచిది కాదు; నీవు= నీవు; ధర్మువు= ధర్మం; ఎలుంగవు= తెలియనట్టివాడిని; విశ్వసించినవారికిన్‌= 
నమ్మినవారికిన్నీ; కుడువన్‌+పెట్టినవారికిన్‌= తిండిపెట్టిన వారికిన్నీ; ఎగ్గు చేయుట= కీడు చేయటం; కడున్‌+*పాపంబు= 
మిక్కిలి చెడ్డపని; కావున= కాబట్టి. 


తాత్పర్యం: ఈ విధంగా పరోపకార పారీణులమైన మాకు నీవు కీడు తలపోయటం భావ్యం కాదు. నీకు ధర్మం 
తెలియదు. నమ్మినవారికి, తిండి పెట్టినవారికి కీడు చేయటం గొప్పపాపం కాబట్టి. 


మధ్యాక్కర. 
మాయావి! మా యాయుధములు మా కిచ్చి మాతో రణమ్ము 
సేయు; మివ్విధమున. బోవ దగి దంచు. జిక్కనై యసుర 
నాయతబాహుండు గరము భరముగా నదిమె ధర్శ్మజుండు 
మాయావి యగు వానిగమనవేగంబు మందమై యుండ. 386 


ప్రతిపదార్హం: మాయావి!= ఓమాయలు నేర్చినవాడా!; మా+ఆయుధములు= మా శస్తాలు; మాకు+ఇచ్చి= మాకు తిరిగి 
ఇచ్చివేసి; మాతో, రణమ్ము చేయుము= మాతో యుద్ధం చేయుము; -ఈ+విధమునన్‌= ఈ విధంగా; పోవన్‌= పోవటం; 
తగదు+అంచున్‌= భావ్యం కాదంటూ; ఆయతబాహుండు= పొడుగైన చేతులు కలవాడు; ధర్మజుండు= ధర్మరాజు; అసురన్‌= 
రాక్షసుడిని, చిక్కన+ఐ= గాఢంగా; మాయావి+అగు, వాని= మాయలు నేర్చినటువంటివాడి యొక్క; గమనవేగంబు= నడక 
తీవ్రత; మందము+ఐ+ఉండ= తగ్గేటట్టుగా; కరము భరముగాన్‌= మిక్కిలి బరువు అనిపించేటట్టుగా; అదిమెన్‌= నొక్కాడు. 


తాత్పర్యం: మాయలు నేర్చిన ఓరాక్షసుడా! మా ఆయుధాలు మా కిచ్చి మాతో యుద్ధం చేయుము. నీవు ఈ 
విధంగా పరుగెత్తి పోవటం భావ్యం కాదు'- అని పలుకుతూ ధర్మరాజు తన పొడుగైన చేతులతో గట్టిగా పట్టి 
అదిమి ఆ మాయావి అయిన రాక్షసుడి గమనవేగం తగ్గించాడు. 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 2.22 విశేషాంశం చూడండి. 


వ. _ ఇట్లు ధర్మజు నిబిడపీడన వేదనాభరంబున విగతవేగుండై యరుగు జటాసురున కడ్డంబు వచ్చి సహదేవుం 
డిట్లనియె. 387 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; ధర్మజు, నిబిడ, పీడన, వేదనా, భరంబున= ధర్మరాజుచేత చేయబడిన దట్టమైన పీడనం 
వలన కలిగిన బాధయొక్క బరువువలన- ధర్మరాజు తనను గట్టిగా నొక్కటంచేత కలిగిన బాధవలన; విగత, వేగుండు+ఐ= 
పోయిన వేగం కలవాడై; అరుగు= వెళ్లుచున్న; జటాసురునకు= జటాసురుడు అనే రాక్షసుడికి; అడ్డంబు, వచ్చి= అడ్డుగా 
చేరి నిలబడి; సహదేవుండు= సహదేవుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


520 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ విధంగా ధర్మరాజు తనను గట్టిగా అదిమి పట్టడంచేత కలిగిన బాధచేత గమనవేగం తగ్గినవాడై 
రాక్షసుడు మెల్లమెల్లగా వెళ్ళసాగాడు. సహదేవుడు ఆ రాక్షసుడికి అడ్డువచ్చి ఈ విధంగా పలికాడు. 


క. “న న్నెబుంగవె? పాండవుండం బ్ర। సన్నయశోవీర్యయుతుండ సహదేవుండ; న 
త్యున్నతి యేర్పడ నిప్పుడ । ని న్నోర్రెదం జక్క నెదిరి నిలువుము పోరన్‌.” 388 


ప్రతిపదార్థం: నన్నున్‌+ఎజు6గవె?= నన్ను తెలియవా?; పాండవుండన్‌= నేను పాండురాజు కొడుకును; ప్రసన్న, యశస్‌+వీర్య, 
యుతుండ= నిర్మలమైన కీర్తితో, పరాక్రమంతో కూడినవాడిని; సహదేవుండన్‌= సహదేవుడనే పేరు కలవాడిని; అతి+ ఉన్నతి+ 
( వ్ల 'ఒడ్న శై అర డు ఒర శె న అ వష ం 
ఏర్పడన్‌= మిక్కిలి గొప్పతనం కలిగేటట్టుగా; ఇప్పుడు+అ= ఇప్పుడే; నిన్ను+ఓర్చెదన్‌= నిన్ను జయిస్తాను; పోరన్‌= యుద్దంలో; 
చక్కన్‌*+*ఎదిరి, నిలువుము= సూటిగా ఎదిరించి నిలువుము. 


తాత్పర్యం: 'ఓ రాక్షసుడా! నీవు నన్ను ఎరుగవా? నేను పాండురాజు కొడుకును. సహదేవుడిని. నిర్మలమైన కీర్తి 
విక్రమం కలవాడిని. నా గొప్పతనం తేటతెల్లమయ్యేటట్టు ఇప్పుడే నిన్ను ఓడించగలను. తిన్నగా నిలిచి నాతో 
యుద్ధం చేయుము. 


భీిము(డు జటాసురునితో యుద్ధము సేయుట (సం. 3-154-28) 


వ. అనుచున్న్మయవసరంబున ననిలసుతుం డనిలవేగంబున నరుదెంచి జటాసురుచేత నిగ్భహీతులై గగనగతిం 
జను ధర్శ్మజ నకుల ద్రౌపదులను, మహీతలగతుం డైన సహదేవుం జూచి యయ్యసుర కిట్లనియె. 389 


ప్రతిపదార్థం: అనుచున్న+అవసరంబునన్‌= అని చెప్పుతున్న సమయంలో; అనిలసుతుండు= వాయుపుత్రుడైన భీమసేనుడు; 
అనిల, వేగంబునన్‌= గాలివంటి శీఘ్రగమనంతో; అరుదెంచి= వచ్చి; జటాసురుచేతన్‌= జటాసురుడిచేత; నిగృహీతులు+ఐ= 
చెరపెట్టబడినవారై; గగన, గతిన్‌+*చను= ఆకాశమార్గాన వెళ్ళే) ధర్మజ, నకుల, (ద్రాపదులను= ధర్మరాజును, నకులుడిని, 
ద్రౌపదిని; మహీతల, గతుండు+ఐన= భూభాగాన నిలిచిఉన్న; సహదేవున్‌+*చూచి= సహదేవుడిని చూచి; ఆ+అసురకు= ఆ 
రాక్షసుడికి; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని అంటున్న సమయంలో వాయుదేవుడి సుతుడైన భీమసేనుడు వాయువేగాన అక్కడికి వచ్చాడు. 
అతడికి, జటాసురుడిచేత కొనిపోబడుతున్న ధర్మరాజు, నకులుడు, (ద్రౌపది ఆకాసంలోనూ, క్రింది భూమిపై నిలిచిన 
సహదేవుడున్నూ కనిపించారు. అంత భీముడు ఆ రాక్షసుడితో ఇట్టా అన్నాడు. 


తే. “అతిథివై వచ్చి నీవు మాయందు. గుడిచి | యసురవై యిట్లు యెగ్గు సేయంగ నగునె? 
యెందు గుడిచినచోటికి నెగ్గు సేయ । రెట్టి దుర్దను లైనను నెజుక విడిచి. 390 


ప్రతిపదార్థం: అతిథివి+ఐ= ఆగంతుకుడివై; వచ్చి= వచ్చి; నీవు; మా+అందున్‌+కుడిచి= మాతోపాటు తిండి తిని; అసురవు+ఐ= 
రాక్షసుడివై; ఇట్టు= ఈ రీతిగా, అనగా తిండిపెట్టి ఆదరించినవారిని అపహరించుకొని పోవటంగా; ఎగ్గు+చేయంగన్‌+అగును+ఎ= 
కీడు చేయటం భావ్యమా?; ఎందున్‌= ఎక్కడైననూ; ఎట్టి, దుర్దనులు+ఐనను= ఎంతటి చెడ్డవారు అయినప్పటికీ; ఎలుక 
విడిచి= జ్ఞానం వీడి; కుడిచిన, చోటికిన్‌= తిండిపెట్టినవారికి; ఎగ్గు-చేయరు= కీడు చేయరు. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 521 


తాత్పర్యం: 'నీవు మాదగ్గరకు అతిథివిగా వచ్చి మాతోపాటు తిండి తిని, రాక్షసుడివై ఉపకారం చేసినవారికి 
అపకారం చేయటం నీకు తగునా?; ఎంతటి చెడ్డవారైనప్పటికీ, తిండి పెట్టినవారికి బుద్ది లేకుండా కీడు చేయరు. 


వ. _ నీవు బుద్దిగలవేని వీరిని విడిచి నీ ప్రాణంబులు రక్షించుకొను; మట్లు గానినాండు బక హిడింబ కిమ్మీరులం 
జంపిన ట్లశ్రమంబునం జంపుదు' ననిన విని జటాసురుండు వారల విడిచి భీమసేనున కభిముఖుందై. 391 


ప్రతిపదార్థం: నీవు బుద్ధి+కలవు+ఏని= నీకు తెలివి తేటలు ఉన్నట్లయితే; వీరిని= ధర్మరాజాదులను; విడిచి= వదలి; నీ, 
'ప్రాణంబులు= నీ ప్రాణాలు (అసువులు); రక్షించుకొనుము= కాపాడుకొమ్ము; అట్టు కాని నాండు= ఆ విధంగా జరుగని 
రోజు; బక, హిడింబ, కిమ్మీరులన్‌= బకుడిని, హిడింబుడిని, కిమ్మీరుడిని; చంపినట్టు= చంపినవిధంగా; న+శమంబునన్‌= 
సులువుగా, (శమలేకుండగా; చంపుదును= వధిన్తాను; అనిన= అని చెప్పగా; విని= విని; జటాసురుండు= జటాసురుడు; 
వారల, విడిచి= ధర్మరాజాదులను విడిచి; భీమసేనునకు= భీముడికి; అభిముఖుండు+ఐ= ఎదురైన ముఖం కలవాడై. 


తాత్పర్యం: నీవు బుద్దిగలవాడవైతే ధర్మరాజాదులను విడిచి నీ ప్రాణాలు దక్కించుకొమ్ము. ఆవిధంగా చేయకపోతే 
బకుడిని, హిడింబుడిని, కిమ్మీరుడిని, సంహరించినట్లుగానే నిన్ను అవలీలగా చంపుతాను”- అని చెప్పగా జటాసురుడు 
ధర్మరాజాదులను విడిచి భీముడివైపు తిరిగి ఇట్టా పలికాడు. 


కు “యమున నీచేత నిహతు । లయిన సురారాతులకు రణాంతరమున నీ 
దయిన రుధిరమున నుదక । క్రియ జేసిద బక హిడింబ కిమ్మీరులకున్‌. 392 


ప్రతిపదార్థం: రణ+అంతరమున= యుద్దంలో; నీచేత, నిహతులు+అయిన= నీచేత సంహరించబడినవారైన; సుర+అరాతులకు= 
దేవతలకు శత్రువులైన రాక్షసులకు; బక హిడింబ కిమ్మీరులకున్‌= బకుడికీ, హిడింబుడికీ, కిమ్మీరుడికీ; రయమున= 
శీఘ్రంగా; నీదు+అయిన= నీయొక్క; రుధిరమునన్‌= నెత్తురుతో; ఉదక క్రియన్‌= (శ్రాద్ధక్రియ (నీటితో తర్పణం విడిచేపని); 
చేసెదన్‌= చేస్తాను. 


తాత్సర్యం: 'నాడు నీచేత యుద్దంలో సంహరించబడిన బకుడికీ, హిడింబుడికీ, కిమ్మీరుడికీ, వేగంగా నేడు నీ 
నెత్తుటితో తర్పణ[క్రియలు నిర్వహిస్తాను.' 


క, అనుచు గడు నలిగి మారుత |; తనయు మహాబాహు నసుర దా(/3; మరున్నం 
దనున కడ సొచ్చి మాద్రీ।; తనయులు తత్‌క్షణమ వాని దాతకిరి వీన్‌. 393 


ప్రతిపదార్థం: అనుచున్‌= అని పలుకుతూ; కడున్‌+అలిగి= మిక్కిలి కోపించి; మారుత, తనయు= వాయుపుత్రుడైన 
భీముడిని; మహాబాహున్‌= గొప్ప చేతులు కలవాడిని- మహావీరుడిని; అసుర= రాక్షసుడు; తాయె= ఎదుర్కొన్నాడు; 
మరుత్‌+నందనునకు= వాయుపుత్రుడైన భీముడికి; ఎడ+చొచ్చి= సాయంగా ప్రక్కకు చేరి; మాద్రి, తనయులు= మాద్రి 
కొడుకులు అయిన నకుల సహదేవులు; తద్‌+క్షణము+అ= ఆ త్రుటిలో; వీళన్‌= ఉత్సాహంతో; వానిన్‌= ఆరాక్షసుడిని- ఆ 
జటాసురుడిని; తాంకిరి= మార్కొన్నారు. 


తాత్పర్యం: అని చెప్పుతూ, మిక్కిలి ఆగ్రహించి, ఆ జటాసురుడు వాయుపుత్రుడైన భీముడిని మార్కొన్నాడు. 
తత్‌క్షణమే, వాయుసుతుడికి తోడుగా మాద్రీతనయులైన నకుల సహదేవులు ఆ రాక్షసుడిని ఎదుర్కొన్నారు. 


522 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ర్‌ూ 


వారల నిద్దజి వారించి భీముండు । దాతె జటాసురు వీంళతోడ; 
భీమాసురులకు సంగ్రామంబు గడుఘోర | మయ్యె; నిర్మూలంబు లయ్యె వారి 
యూరుఘట్టనముల ధారుణీరుహములు; । పదఘట్టనములఈ గ్రక్కదలె ధరణి; 
భూరుహపాణులై పోరి యాసన్న భూ । రుహములు వొలిసిన బృహదుదగ్ర 


ఆ. శిలలం గొంతసేపు చెలంగి పోరాడి రొం । డొరులు పెనంగి పట్టి పరుషభంగి 
నుగ్రు లైన వాలిసుగ్రీవులట్టుల । యుద్ద మొప్పం జేసి రిద్దబలులు. 394 


ప్రతిపదార్థం: వారలన్‌+ఇద్దణ= వారిని ఇద్దరినీ అనగా నకుల సహదేవులు ఇద్దరినీ; వారించి= ఆపి; భీముండు= భీముడు; 
జటాసురు= జటాసురుడిని; వీకతోడ= పరాక్రమంతో; తాతె= మార్కొన్నాడు; భీమ+అసురులకు= భీముడికిన్నీ, రాక్షసుడికిన్నీ; 
సం[గ్రామంబు= యుద్దం; కడు, ఘోరము+అయ్యె= మిక్కిలి భయంకరంగా జరిగింది; ధారుణీరుహములు= చెట్టు; వారి+ఊరు, 
ఘట్టనములన్‌= వారి తొడలయొక్క తాకిడిచేత; నిర్మూలంబులు+అయ్యె= నాశనమైనవి; పద, ఘట్టనములన్‌= అడుగుల 
తాకిడికి ధరణి= భూమి; కదలె+కదలె= (క్రక్కదలె= బాగుగా కంపించింది; భూరుహపాణులు+ఐ= చెట్టు చేతులందు కలవారై; 
పోరి= యుద్దంచేసి; ఆసన్న, భూరుహములు= దగ్గరగా ఉన్న చెట్టు: పొలిసిన= నశించగా; బృహద్‌+ఉ(గ్ర+శిలలన్‌= పెద్ద 
భయంకరమైన రాళ్ళతో; కొంతసేపు= కొంత కాలం; చెలంగి=విజ్భంభించి; పోరాడిరి= యుద్ధంచేశారు; ఒండొరులు= ఒకరిని 
ఒకరు; పెనంగి పట్టి= "పెనవేసికొంటూ కుస్తీపట్టు పట్టి; పరుష, భంగిన్‌= కఠినమైన రీతిలో; ఉగ్రులు+ఐన= భయంకరులైన; 
వాలి, సుగ్రీవుల+అట్టు= వాలి, సుగ్రీవులవలె; ఇద్ద, బలులు= దేదీప్యమానమైన బలం కలవారు (భీముడు మరియు 
జటాసురుడున్నూ); యుద్దం= పోరాటం, ఒప్పన్‌+చేసిరి= ఒప్పేటట్టుగా చేశారు. 


తాత్పర్యం: నకుల సహదేవులను ఇద్దరినీ వారించి, భీముడు విజ్బంభించి జటాసురుడితో తలపడ్డాడు. భీముడికీ, 
జటాసురుడికీ ఘఫోరయుద్దం జరిగింది. వారి తొడల తాకిడిచేత చెట్టు నశించాయి. వారి పాదాల తాకిడి చేత భూమి 
కంపించింది. వారు ఇద్దరూ పోరు సలిపేటప్పుడు దగ్గరగా ఉన్న చెట్టు నశించటంచేత భయంకరమైన గండ శిలలతో 
యుద్దం కొనసాగించారు. అట్లా దేదీష్యమానమైన బలం కల ఆ ఉభయులు వాలిసుగ్రీవులవలె యుద్దం చేశారు. 


విశేషం: 1. రామాయణ గాథలోని సుప్రసిద్దపాత్రలు వాలిసుగ్రీవులు 2. రామాయణకథ భారతం కంటె ప్రాచీనం. 


క. భీమాసుర వీరుల ము । ష్టాముష్టి రణచ్చటచ్చటాశబ్దం బు 
స స యణ 
ద్దామం బై తద్విపిన మ । హామృగపక్షులకు నతిభయావహ మయ్యెన్‌. 395 
ప్రతిపదార్థం: భీమ+అసుర వీరుల= భీముడియొక్క, అసురవీరుడైన జటాసురుడియొక్క; ముష్టాముష్టి రణ+ఛటత్‌+ఛటా 
శబ్దంబు= పిడికిలి పిడికిలితో కలిసేటట్టు చేసే యుద్దంలోని ఛట ఛట అనే శబ్దం; ఉద్దామంబు+ఐ= భయంకరమై; 
తత్‌+విపిన, మహామృగ పక్షులకున్‌= ఆ అరణ్యంలోని గొప్ప జంతువులకున్నూ; పిట్టలకున్నూ; అతి, భయ+ఆవహము= 
మిక్కిలి భయం కలిగించేది అయింది. 


తాత్సర్యం: భీముడున్నూ, జటాసురుడున్నూ చేసే పిడికిలి పోట్ల పోరులోపుట్టే ఛటచ్చటలచప్త్పుడులు భయంకరంగా 
వ్యాపించి, ఆ అడవిలోని గొప్ప జంతువులకూ, పక్షులకూ మిక్కిలి భయాన్ని కలిగించాయి. 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 523 


ఆ. అంత భీమసేను. డంతకాకారుండై । వాని బలవిహీనుంగా నెథింగి 
తడయ కపుడు వాని మెడ గ్రుంగ బిడికిటం । బొడిచె; నసుర ముడింగి పడియె. బుడమి. 396 


ప్రతిపదార్థం: అంత= అంతట; భీమసేనుండు= భీముడు; అంతక+ఆకారుండు+ఐ= యముడివంటి రూపం కలవాడై; 
వానిన్‌= ఆ జటాసురుడిని; బల విహీనున్‌+కాన్‌= బలం లేనివాడినిగా; ఎజీంగి= తెలిసికొని; తడయక= ఆలసించక; అపుడు= 
అప్పుడు; వాని మెడ= వాడి మెడను; [క్రుంగన్‌= దిగబడిపోయేటట్టుగా; పిడికిటన్‌= ముష్టితో; పొడిచెన్‌= గట్టిగా ([గ్రుచ్చాడు; 
రక్కసుడు; ముడి.౧= ముడుచుకొనిపోయి; పుడమిన్‌= భూమిపై; పడియెన్‌= పడ్డాడు. 


రి 
బ్రో 
(౮ 
|| 


తాత్పర్యం: అంతట భీమసేనుడు యముడి వంటి ఆకారం కలవాడై విజ్బంభించి, ఆరాక్షసుడిని బలం లేనివాడినిగా 
గుర్తించి, ఆలస్యం చేయకుండా వాని మెడ [క్రుంగి వాలిపోయేటట్టు తన పిడికిలితో గట్టిగా కొట్టాడు. అంత 
ఆరాక్షసుడు దేహం ముడుచుకొనిపోయి పుడమిపై పడ్డాడు. 


వ. ఇట్లు నిర్దాత నిపాత భిన్నోన్నత నీలగిరి శృంగంబునుంబోలె నేలంబడిన జటాసురుశరీరం బెత్తి యొక్క 
విశాల పరుషపాషాణంబుపై జర్జరితంబుగా వైచి, వానిం గాలగోచరుంగా. జేసిన వాయుపుత్తుపరాక్రమంబు 
ధౌమ్యరోమశాది మహీసురవరులు వర్ణించి రని వైశంపాయన కథితంబైన కథ రమ్యంబుగ. 397 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈవిధంగా; నిర్బాత. నిపాత, భిన్న+ఉన్నత, నీల, గిరి, శృంగంబునున్‌+పోలె= పిడుగు పడటంచేత 
'ప్రక్కలైన ఎత్తయిన నల్లటి కొండ శిఖరంవలె; నేలన్‌+*పడిన= భూమి మీద పడిన; జటాసురు, శరీరంబు= జటాసురుడియొక్క 
దేహాన్ని; ఎత్తి= పైకెత్తి; ఒక్క= ఒక్క; విశాల, పరుష పాషాణంబుపై= పెద్దదైన కఠినమైన రాతిబండపై; జర్జరితంబుగా, వైచి= 
ముక్కలు ముక్కలు అయ్యేటట్టుగా విసరివేసి; వానిన్‌= ఆ రాక్షసుడిని; కాల, గోచరున్‌+కాన్‌+చేసిన= సంహరించగా; 
వాయుపు(త్రు= గాలిపట్టి అయిన భీముడి యొక్క; పరా[క్రమంబు= శౌర్యాన్ని; ధౌమ్య, రోమశ+ఆది, మహీసుర, వరులు= 
ధౌమ్యుడు, రోమశుడు మొదలైన విప్రశ్రేష్టులు; వర్షించిరి= వర్షించారు (విస్తరించి చెప్పారు); అని= అంటూ; వైశంపాయన 
కథితంబు+ఐన= వైశంపాయనుడిచేత చెప్పబడిన కథ; రమ్యంబుగ= సొగసుగా. 


తాత్పర్యం: ఈ విధంగా జటాసురుడి దేహం పిడుగుపడి (బద్దలైన నీలగిరిశిఖరంవలె నేలపై పడగా, భీమసేనుడు 
ఆ రాక్షసదేహాన్ని ఎత్తి ముక్కలు ప్రక్కలు అయ్యేటట్టు ఒక పెద్ద బండరాతిమీద విసరివైచాడు. ఆ విధంగా ఆ 
రాక్షసుడు మృతిచెందాడు. అప్పుడు ధౌమ్యుడు, రోమశుడు మొదలైన బ్రాహ్మణశ్రేష్టులు వాయుసుతుడైన భీముడి 
శౌర్యాన్ని గొప్పగా శ్రాఘించారు- అని వైశంపాయనుడు కథను కడుంగడు సొగసుగా వినిపించాడు. 


అశ్వ్యాసాంతము 


క. భూపకులతిలక! నృపవి । ద్యాపారగ! నిత్యసత్యధనధాన్యదయా 
లాపచతురాస్య! ధర్మ । వ్యాపారవిచార! విష్ణువర్హన నృపతీ! 398 
ప్రతిపదార్థం: భూప, కుల, తిలక!= రాజుల వంశానికి తిలకంవంటివాడా, రాజ'శ్రేష్టుడా!; నృప, విద్యా, పారగ!= రాజ నీత్రి 


పరిజ్ఞానంలో అవతలి ఒడ్డును చేరినవాడా! అనగా రాజనీతిలో క్షుఖ్మమైన పరిజ్ఞానం కలవాడా! నిత్యసత్య, ధన, ధాన్య, 
దయా+ఆలాపచతురాస్య!= నిత్యసత్యవ్రతంలో, ధనంలో, పంటగింజలలో, కరుణలో, నిండైన మాటలు పలకటంలో 


524 శ్రీనుదాంధ్ర మహాభారతము 


(బ్రహ్మదేవుడివంటివాడా!; ధర్మ, వ్యాపార, విచార= ధర్మం ఎట్లా ఆచరించాలో చర్చించేవాడా! అనగా ధర్మాధర్మాల సూక్ష్మాలను 
బాగా చర్చించేవాడా!; విష్షవరన నృపతీ!= విష్షవరన బిరుదాంకితుడివెన ఓ రాజా!- అనగా  విష్షువరన బిరుదాన్ని ఆర్లించిన 

బంట 593. జూ త లలు జ 
మహారాజవంశంలో పుట్టినవాడా! 


తాత్పర్యం: రాజులలో (శ్రేష్టుడివైన ఓ రాజరాజనరేంద్రా! రాజనీతిలో క్షుబ్లమైన పరిజ్ఞానాన్ని ఆర్జించినవాడా! 

ర అం దరూ జాల న్‌! 
నిత్యసత్యం, ధనం, ధాన్యం, దయ, అనే నాలుగు అంశాలలో నిండైన మాటలు పలికే చతురాస్యుడా! ధర సూక్ష్మాలను 
చర్చించి తెలిసికొనేవాడా! ఓ విష్ణువర్దనబిరుదాంకితుడివైన రాజరాజనరేంధద్రా! 


విశీషం: 1. ఆశ్యాసాంత పద్యాల గురించిన వివరణ 2. వైశంపాయన కథిత భారత గాథను గురించి 3. శౌనకాది మహర్షులకు 
రోమశుడు చెప్పిన మహాభారతాన్ని గురించి విశేష వివరణలు పూర్యోక్తాలు. ఆరణ్యపర్వం ఒకటవ రెండవ ఆశ్వాసాల చివర 
విశేష వివరణలను అరయవచ్చు. 4. నిత్యసత్య ధనధాన్యదయా+ఆలాపచతురాస్య అనే పదగుంఫనంలో చతురాన్యుడు 
అనగా నాలుగు ముఖాలు కల బ్రహ్మ ఇక్కడ నాలుగంశాలకు నాలుగుముఖాలు ఉన్నాయి. ఇది ఇందులోని స్వారస్యం. 
వసంత తిలకము. 

శ్రీరమ్య! రాజకులశేఖర! రాజరాజా! । భూరిప్రతాప! పరిభూతవిరోధివర్గా! 

హారామృతాబ్దహర హాస తుషార కుంద । స్పారద్యశః ప్రసర పాండుకృత త్రిలోకా! 399 


ప్రతిపదార్హం: శ్రీ రమ్య!= శ్రీచేత సొగసైనవాడా! (శ్రీ అనేపదానికి సంపద - కాంతి - శోభ - ఇట్లా ఎన్నో అర్జాలు ఉన్నాయి. 
అందుచే శ్రీరమ్య అనగా లోకాతీతమైన శోభచేత వర్చిల్లునటువంటివాడా! అని విశాలమైన అర్ధం చెప్పవచ్చు.) రాజ, కుల, 
శేఖర!= రాజులసమూహాలలో ్రేష్టుడివైనవాడా లేదా, రాజవంశానికంతటికీ (శ్రేష్టుడైనవాడా! ఉత్తమోత్తముడవైన మహారాజా!; 
రాజరాజా!= సార్వభౌమా! (రాజరాజనరేం[ద్రుడా); భూరి(ప్రతాప!= గొప్పపరాక్రమంకలవాడా!; పరిభూత, విరోధి, వర్లా!= 
జయించబడిన శత్రువుల సముదాయం కలవాడా! శత్రుపరంపరలపై విజయం సాధించినవాడా!; హార+అమృత+అబ్ద, హర, 
హాస, తుషార, కుంద, స్పారత్‌*యశస్‌+ప్రసర, పాండుకృత, (త్రిలోకా!= ముత్యాలదండవలె, అమృతంవలె, తెల్ల తామరపువ్వువలె, 
శివుడివలె, నవ్వువలె, మంచువలె, మొల్లపువ్వువలె వెలుగొందే కీర్తి వ్యాపించటంచేత తెలుపుగా చేయబడిన మూడులోకాలు 


కలవాడా! 


తాత్సర్యం: ఓ రాజ రాజనరేంద్రా, శ్రీరమ్యుడా, రాజులలో (్రేష్టుడివైన వాడా, గొప్పశౌర్యం కలవాడా, శత్రువులను 
జయించి వారిని పరాభవానికి లోనైనవారిగా చేసినటువంటివాడా, ముత్యాలహారంవలె, అమృతంవలె, శేతపద్మంవలె, 
శివుడివలె, నవ్వువలె, మంచువలె, మొల్లపువ్వువలె వెలుగొందే కీర్తి వ్యాపించటంచేత తెలుపుగా చేయబడిన మూడులోకాలు 


కలవాడా! 


నిశేషం: 1. హారం అంటే నూరు పేటలు కల ముత్యాలదండ 2. ముత్యములు, అమృతం, శివుడు, నవ్వు, మంచు, 
మొల్లపువ్వు, కీర్తి తెల్లగా ఉంటాయని కవిసమయం. 3. ఈ వృత్తంలో ప్రతిచరణానికీ తృుభుజ,జ,గగ - అనే గణాలుంటాయి. 
8వ అక్షరం యతిమైత్రి. [ప్రాస పాటించబడింది. 
గద్యము: 
ఇది సకల సుకవి జన వినుత, నన్నయభట్ట ప్రణీతంబైన శ్రీమహాభారతంబునం దారణ్య పర్వంబున 
దధీచికథయును, నగస్త్యు మాహాత్మ్యంబును, భగీరథు ప్రయత్నంబునుం, గంగావతరణంబును, 


ఆరణ్యపర్వము - తృతీయాశ్వాసము 525 


బుశ్యశృంగు చరితంబును, బరశురాము చరితంబును, గార్తవీర్యు వధయును, రామకృష్ణాదుల 
యాగమనంబును, సౌకన్యాఖ్యానంబును, జ్యవనుండు సంయాతియజ్ఞింబున నశ్వినుల సోమపీథులం 
జేసి వారిచేత జవ్వనంబు వడయుటయు, మాంధాతృ జన్మంబును, సోమకుండు యజ్ఞంబు. జేసి 
పుత్రశతంబు వదయుటయు, జంతూపాఖ్యానంబును, శ్యేన కపోతంబులై యింద్రాగ్నులు శిబిమాంసంబు 
గొనుటయు, నష్టావక్రు మాహాత్మంబును, రైభ్యయవక్రీతుల సంవాదంబును, భీముండు సౌగంధిక 
హరణార్థం బరుగుటయు, హనుమద్దర్శనంబును, రామాయణకథయును, భీముండు గంధమాదనంబునం 
దుండు కొలనికిం బోయి యక్ష రాక్షసుల వధియించుటయు, గంధమాదనంబున నందజుం గూడుటయు, 
జటాసురవధయు నన్నది తృతీయాశ్వాసము. 400 


ప్రతిపదార్థం: ఇది= ఈరచన; సకల, సుకవి, జన, వినుత, నన్న్మయభట్ట, 'ప్రణీతంబు+ఐన= సర్వ సత్కవుల బృందంచేత 
ప్రశంసించబడిన నన్న్మయభట్టుచేత వ్రాయబడిన; శ్రీమహాభారతంబునందు= శ్రీ మహాభారతం అనే (గ్రంథమందు; ఆరణ్య 
పర్వంబున= వనపర్వమందు; దధీచికథయునున్‌= దధీచిని గురించిన వృత్తాంతము; అగస్త్యు, మాహాత్మ్య్యంబును= అగస్త్యముని 
యొక్కమహిమ; భగీరథు ప్రయత్నంబునున్‌= భగీరథుడి యొక్క కృషియున్నూ; గంగా+అవతరణంబును= గంగ క్రిందికి 
(భూమి మీదకు) దిగటమున్నూ; బుశ్యశ్చంగు చరితంబును= బుశ్యశ్చంగుడి వృత్తాంతమున్నూ; పరశురాము చరితంబును= 
పరశురాముడి కథయున్నూ; కార్తవీర్యు వధయును= కార్తవీర్యుడి సంహారమున్నూ; రామకృష్ణ*ఆదుల+ఆగమనంబును= 
బలరాముడు శ్రీకృష్ణుడు మొదలైన వారి రాకయున్నూ; సౌకన్యా+ఆఖ్యానంబును= సుకన్యవృత్తాంతమున్నూ; చ్యవనుండు= 
చ్యవనుడు; సంయాతియజ్ఞంబునన్‌= సంయాతి అనే రాజు జరిపిన క్రతువులో; అశ్వినుల= అశ్వినీదేవతలను; సోమపీథులన్‌+చేసి= 
సోమరసాన్ని త్రాగేవారినిగా చేసి; వారిచేత= ఆ అశ్వినులచేత; జవ్వనంబు= యౌవనం; పడయుటయు= పొందటమున్నూ; 
మాంధాతృ జన్మంబును= మాంధాత పుట్టుకయున్నూ; సోమకుండు= సోమకుడు; యజ్ఞంబున్‌+చేసి= ('క్రతువును చేసి; పుత్ర 
శతంబు= నూరుమంది కొడుకులను, పడయుటయు= పాందటమున్నూూ; జంతు+ఉపాఖ్యానంబును= జంతునియొక్క 
చిరుకథయు; శ్యేనకపోతంబులు+ఐ= డేగపావురాలై) ఇంద్ర+అగ్నులు= ఇంద్రుడు, అగ్నియు; శిబిమాంసంబు= శిబియొక్క 
మాంసం; కొనుటయున్‌= తీసికొనటమున్నూ; అష్టావక్రు, మాహాత్మ్యంబును= అష్టావక్రుడి మహిమయున్నూ; రైభ్య, యవక్రీతుల 
సంవాదంబును= రైభ్యుడికీ యవక్రీతుడికీ మధ్య జరిగిన సంభాషణమున్నూ; భీముండు= భీముడు; సౌగంధిక, హరణ+ 
అర్థంబు+అరుగుటయు= సౌగంధికాలనే పొందామర పూలను తేవటానికై వెళ్ళటమున్నూ; హనుమత్‌+దర్శనంబును= 
హనుమంతుని చూడటమున్నూ; రామాయణ, కథయును= రామాయణగాథయున్నూ; భీముండు= భీముడు; 
గంధమాదనంబునందు+ఉండు= గంధమాదనమనే పేరుకల కొండపై ఉండే; కొలనికిన్‌+పోయి= సరోవరానికి వెళ్ళి; యక్ష 
రాక్షసుల= యక్షులను, రాక్షసులను; వధించుటయు= సంహరించటమున్నూ; గంధమాదనంబునన్‌= గంధమాదనపర్వతాన; 
అందయున్‌= పాండవ బృందంలోని వారందరూ; కూడుటయు= కలిసిచేరటమున్నూ; జటాసురవధయున్‌= జటాసురుడి 
సంహారమున్నూ; అన్నది= అనే వృత్తాంతాలతో కూడినది; తృతీయ+ఆశ్యాసము= మూడవ ఆశ్వాసం. 


తాత్పర్యం: ఈ రచన శ్రీ మహాభారతమందలి ఆరణ్యపర్వంలోని మూడవ ఆశ్వాసం. దీనిని రచించింది సమస్త 
సత్కవిబ్బందాలచేత పొగడబడిన నన్న్మయభట్టు. ఇందున్న అంశాలు- దధీచి తన వెన్నెముకను దేవతలకు దానమీయటం. 
అగస్త్యమహర్షియొక్క మహిమలు. భగీరథుడు చిరస్మరణీయమైన కృషి చేసి గంగను భూమికి దింపటం, బుశ్వశ్చంగుడి 
వృత్తాంతం. పరశురాముడి చరిత్ర. కార్తవీర్యుడి వృత్తాంతం, అతడి మరణం. బలరాముడు శ్రీ కృష్ణుడు మున్నగువారు 


526 శ్రీనుదాంధ్ర మహాభారతము 


పాండవులను సందర్శించటం, సుకన్య చరిత్ర. చ్యవనమహర్షి సంయాతి మహారాజు చేసిన క్రతువులో అల్చినీ 
దేవతలను సోమపీథులను చేసి వారివలన యౌవనాన్ని పొందటం, మాంధాత మహారాజు జన్మవృత్తాంతం, సోమకుడు 
అనే రాజర్షి వృత్తాంతం, జంతుడనే రాకుమారుడి గాథ, శిబిచక్రవర్తి చరిత్ర- ఇంద్రుడు, అగ్ని, డేగ పావురాలుగా 
వచ్చి శిబిమాంసం తీసుకోవటం, అష్టావక్రమహర్షి మాహాత్మ్యం, రైభ్య, యవక్రీతుల సంవాదం, భీముడు సౌగంధిక 
కమలాలను తేవటానికి వెళ్ళటం, హనుమంతుడిని సందర్భ్శించటం, రామాయణ సంక్షిప్తగాథ. భీముడు గంధమాదనాన 
ఉన్న సరోవరానికి వెళ్ళటం, యక్షరాక్షసవధ, గంధమాదనాన పాండవ సమావేశం, జటాసురవధ. 


-: ఆరణ్యపర్వంలో తృతీయాశ్వాసం సమాస్తం :- 


గడ వి 


శ్రీరస్తు 


శ్రీమదాంధ్ర మహాభారతము 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 


శ్రీ రాజరాజ! కులని । స్తార! సుభాహార హీర సన్నిభ కీర్తీ! 


శ్రీరమణ! ధనుర్విద్యా ।; పారగ! కోదండపార్ధ! పార్టివ తిలకా! 1 
ప్రతిపదార్దం: శ్రీ రాజరాజ!= శ్రీ రాజరాజనరేంద్రా!; కులనిస్తార!= కులానికి అనగా క్షత్రియ జాతికి (వంశానికి) తరించేమార్గం 
థ ము దె గ్‌ 


కల్పించే వాడా! సుధా, హార, హీర, సన్నిభ, క్షీర్తీ= అమృతంతో, ముత్యాల పేరుతో, వజ్రంతో సమానమైన యశస్సు కలవాడా! 
శ్రీరమణ= లక్ష్మీదేవిని సంతసింప చేసేవాడా!; ధనుస్‌+విద్యా, పారగ!= విలువిద్యయందు చివరితీరానికి చేరినవాడా!; కోదండ, 
పార్ధ!= వింటియందు అర్జునుడివంటివాడా!; పార్చివతిలకా!= రాజ (శ్రేష్టుడా!. 

థి జ థి 


తాత్పర్యం: ఓ రాజరాజ నరేంద్రా! వంశోద్దారకుడా! అమృతంతో, ముత్యాల హారంతో, వజ్రంతో సమానమైన 
యశస్సు కలవాడా! లక్ష్మీదేవికి సంతోషాన్ని కలిగించేవాడా! విలువిద్యలో చివరిదరికి చేరినవాడా! విలుకాండ్రలో 
అర్జునుడివంటివాడా! రాజులలో శ్రేష్టుడా! 


విశేషం: (10) ఇది ఆశ్యాసారంభ పద్యం. ఆశ్యాసంలోని తొలి పద్యమున్నూ, ఆశ్యాసంలోని తుదిపద్యాలున్నూ సంబోధన 
'ప్రథమావిభక్తిలో రచించి కృతిభర్తను ప్రశంసించే సంప్రదాయాన్ని తెలుగువాజ్మయంలో నెలకొల్పిన మహాకవి నన్నయభట్టు. 
(2) అట్టే ఆశ్యాసారంభపద్యం శ్రీకారంతో ఆరంభించటం సాహితీసంప్రదాయ మైనది. (3) అమృతం, ముత్యాలు, వజ్రం 
తెల్లగా ఉండేన్‌, కీర్తి తెల్లగా ఉండటం కవిసమయం. (4) తిలకం అనగా బొట్టు. తిలకం (శ్రేష్రాచకంగా సుప్రసిద్ధం. 


వ. అక్కథకుండు శౌనకాది మహామునులకుం జిప్పె; నట్లు పాండవులు నరనారాయణ స్టానంబున. గొన్ని 
దినంబు లుండి యొక్కనాండు ధర్మతనయుండు దమ్ముల కిట్లనియె. 2 


ప్రతిపదార్థం: ఆ+కథకుండు= ఆ కథను చెప్పునట్టి సూతుడు; శౌనక+అఆది, మహామునులకున్‌+చెప్పెన్‌= శౌనకుడు 
మొదలైన గొప్ప బుషులకు చెప్పాడు; అట్టు= ఆ రీతిగా; పాండవులు= పాండురాజు కొడుకులు; నర నారాయణ, 
స్థానంబునన్‌= నరుడు నారాయణుడు తపస్సు చేసిన చోట- అనగా బదరికాశమంలో; కొన్ని, దినంబులు+జఉండి= కొన్ని 
నాళ్లు నివసించి; ఒక్క, నాండు= ఒకానొక రోజున; ధర్మతనయుండు= ధర్మసుతుడు; తమ్ములకున్‌= సోదరులకు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: మహాభారతకథను సూతుడు, శౌనకుడు మొదలైన బుషులకు చెప్పాడు. ఆ విధంగా పాండవులు 
నరుడూ నారాయణుడూ తొల్లి తపస్సు చేసిన బదరికావనంలో కొన్ని నాళ్ళు నివసించారు. అంతట, ఒకనాడు 
ధర్మరాజు తన తమ్ములతో -ఈ విధంగా చెప్పాడు. 


528 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: సూతుడు శౌనకాది మహర్షులకు మహాభారతాన్ని నైమిశారణ్యంలో పండ్రెండేండ్డు జరిగిన సత్రయాగంలో వినిపించాడు. 
ఆ వివరాలన్నింటిని మొదటి ఆశ్వాసంలో విశేషాంశాలుగా సవిస్తరంగా చెప్పటం జరిగింది. 


మధ్యాక్కర. 
'ఏనేండు లగుదెంచె నర్హును. డేంగి, యింత కేతెంచు. 
బూని దివ్యాస్తముల్‌ వడసి, యమ్మహాభుజు భూరిసత్తు 
నానతరిపువర్గు. జూడ గాంతు మిం' దంచు బ్రాహ్మణుల 
తో నే౧ నుత్తరమించి ధర్మనిత్యుండు ధర్మజుండు. 3 


ప్రతిపదార్థం: అర్జ్హునుండు+ఏ6గి= అర్జునుడు వెళ్లి ఏను+ఏండులు+అగుదెంచెన్‌= ఐదేండ్లు అయినవి; దివ్య+అ(స్తముల్‌= 
దేవతలకు సంబంధించిన ఆయుధాలు; పూనిజ= (ప్రయత్నించి; పడసి= పొంది (సంపాదించి); ఇంతకున్‌= ఇప్పటికి; ఏతెంచున్‌= 
వస్తాడు; ఆ+మహాభుజున్‌= గొప్ప పరాక్రమం గల ఆ వీరుడిని; భూరి, సత్తున్‌= గొప్ప బలం కలవాడిని; ఆనత, రిపు, వర్షున్‌= 
లొంగదీయబడిన శత్రువుల కూటం కలవాడిని; ఇందున్‌= ఇచట; చూడన్‌+కాంతుము= చూడగలం; అంచున్‌= అని 
పలుకుతూ; ధర్మనిత్యుండు= ధర్మాన్నే ఎప్పుడు పాటించేవాడు; ధర్మజుండు= ధర్మసుతుడు; ఉత్తరమించి= ఉత్తర దిక్కుకొంతదాటి; 
'బ్రాహ్మణులతోన్‌= విప్రలతో; ఏలన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: 'అర్జనుడు వెళ్లి ఐదేండ్లు గడిచినవి; దివ్యమైన అస్త్రాలు సంపాదించి ఇప్పుడు రాగలడు; ఆ 
మహాపరా[క్రమోపేతుడిని, ఆ బలశాలిని, శత్రువుల సమూహాలను జయించిన వాడిని ఇక్కడ చూడగలం” అని 
పలుకుతూ, ధర్మరాజు బ్రాహ్మణులతో కలిసి ఉత్తరదిక్కుకొంతదాటి పయనించాడు. 


నిశేషం: మహాభుజు, భూరిసత్తు, ఆనతరిపువర్లు- అనే విశేషణాలు అర్జునుడికి ఒకే పద్యంలో వాడటంలో ధర్మజుడికి 
తమ్ముడిని చూడాలన్న ఆసక్తి వ్యంగ్యంగా స్ఫురిస్తున్నది. దివ్యా(స్తాలను ధరించిన అర్జునుడికి భుజబలం, పరా(క్రమం, 
శత్రుమర్హన సామర్ధ్యం క్రమంగా పెంపొందుతా యని ధ్వని. వృత్తలక్షణానికి ఆర. 2.22 పద్యవిశేషాంశం చూడండి. 


వ. _ ఇట్లు గంధమాదన పుణ్యతీర్దావలోకనపరు లయి పాండవు లరిగి పదియేడగు దివసంబున వృషపర్వుండను 
రాజర్న్షియాశ్రమంబు. గని, యం దతిప్రీతి నాతనిచేతం బూజితు లయి యేడుదివసంబులు వసియించి 
బ్రాహ్మణుల నెల్ల నందు నిలువం బనిచి, వృషపర్వోపదిష్ట మార్గంబున ధౌమ్యరోమశప్రభృతి కతిపయ బ్రాహ్మణ 
వనరులతో. జని యష్టమదివసంబున. న! 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; పాండవులు; గంధమాదన, పుణ్య, తీర్చ+అవలోకన, పరులు+అయి= గంధమాదన 
పర్వతంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శించటంలో ఆసక్తికల వారై; అరిగి= ఉత్తర దిక్కుకొంతదాటి వెళ్లి; పది+ఏడు+అగు, 
దివసంబునన్‌= పదునేడవ రోజున; వృషపర్వుండు+అను, రాజర్షిఆ(శ్రమంబున్‌= వృషపర్వుడు అనే పేరుకల రాజు అయిన 
బుషియొక్క ఆశ్రమాన్ని; కని= చూచి; అందు= ఆ ఆశమంలో; అతి ్రీతిన్‌= మిక్కిలి (ప్రేమతో; ఆతనిచేతన్‌= ఆ 
వృషపర్వుడు అనే రాజర్జ్షివేత; పూజితులు+అయి= అర్భించబడిన వారై; ఏడు, దివసంబులు= ఏడునాళ్ళు; వసియించి= ఉండి; 
'బ్రాహ్మణులన్‌+ఎల్లన్‌= అందరు విప్రులను; అందున్‌= ఆ ఆశ్రమంలో; నిలువన్‌+పనిచి= ఉండుడని చెప్పి; వృషపర్వ+ఉపదిష్ట 
మార్గంబునన్‌= వృషపర్వుడు నిరూపించి చెప్పిన దారిని బట్టి; ధౌమ్య, రోమశ, ప్రభృతి, కతిపయ, బ్రాహ్మాణవరులతోన్‌= 
ధౌమ్యుడు రోమశుడు మున్నగు కొద్దిమంది విప్రశ్రేష్టులతో; చని= వెళ్ళి; అష్టమ, దివసంబునన్‌= ఎనిమిదవ నాడు. 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 529 


తాత్పర్యం: -ఈ విధంగా గంధమాదనంలోని పుణ్యక్షేత్రాలను సందర్శించి ఉత్తరదిశకొంతదాటి పయనించి పాండవులు 
పదునేడవనాడు వృషపర్వుడు అనే రాజర్షి ఆశమం చేరారు. ఆ వృషపర్వ మహారాజు పాండవ బృందానికి అతిథి 
సత్కారాలు చేసి గౌరవించాడు. అక్కడ వాళ్లు ఏడు రోజులు ఉన్నారు. ఆ తరువాత విప్రబృందాన్ని ఆ రాజర్షి 
ఆ(శ్రమంలో నిలిపి, రోమశుడు ధౌమ్యుడు మున్నగు కొద్దిమందివిప్రులతో కలిసి వృషపర్వుడు సూచించిన దారిన 
పయనించి వెళ్ళారు. 


క. _ విమల స్పాటిక హాటక ।; రమణీయ దరీ నిరంతర శ్వేతనగేం 
ద్రము మాల్యవంతమును ను । త్తమచరితులు సూచు చరిగి తద్విపినమునన్‌. క్‌ 


ప్రతిపదార్థం: విమల, స్పాటిక, హాటక, రమణీయ, దరీ నిరంతర, శ్వేత, నగ+ఇంద్రము= నిర్మలమైన పటికపు రాళ్లచేత, 
బంగారంచేత, సొగ సైన గుహలతో ఎల్లప్పుడు తెల్లగా ఉండే పర్వతతశ్రేస్ట్మమైన; మాల్యవంతమును= మాల్యవంతం అనే పేరు 
కల పర్వతాన్ని; ఉత్తమ, చరితులు= మంచి శీలం కల వారైన ఆ పాండవులు; చూచుచున్‌= సందర్శిస్తూ: అరిగి= పయనించి; 
తద్‌+విపినమునన్‌= ఆ అరణ్యంలో. 


తాత్పర్యం: ఉత్తమ చరిత్రులైన ఆ పాండవులు 'మాల్యవంతం'” అనే పేరుకల గొప్ప కొండను చూచారు. ఆ 
పర్వతం నిర్మల మైన పటికరాళ్ళతోనూ బంగారంతోనూ కూడిన అందమైన గుహలు కలిగి ఎల్లప్పుడూ తెల్లగా 
ఉంది. ఆ అరణ్యంలో. 


క. చలదళి పుంస్కోకిల కుల । కల రవముఖరిత లతాంత కన్రు ఫలాళీ 
లలిత మహీరుహ మాలా । మిళితోద్దేశముల విశ్రమించుచు లీలన్‌. 6 


ప్రతిపదార్థం: చలత్‌+అళి, పుంస్కోకిల, కుల, కల, రవ, ముఖరిత, లతా+అంత, కమ, ఫల+అఆళీ, లలిత, మహీరుహ, 
మాలా, మిళిత+ఉద్దేశములన్‌= చలిస్తున్న (ఎగురుతున్న) తుమ్మెదలయొక్క, గండుకోకిలల సమూహాల యొక్క అవ్యక్తమధురమైన 
నాదంచేత (మైగుతూ పువ్వులు, సొగసైన పండ్ల సముదాయాలు కలిగిన మృదువైన చెట్ల గుంపులతో కూడిన ఎత్తయిన 
ప్రదేశాలలో; విశ్రమించుచున్‌= సేదతీర్చుకొంటూ; లీలన్‌= వినోదంగా. 


తాత్పర్యం: (పాండవులు) వినోదంగా ఆ అరణ్యంలో విహరించారు. అందులోని ఎత్తయిన ప్రదేశాలలో విశ్రమించారు. 
అక్కడ చెట్ల వరుసలు మిక్కిలి సొగసుగా పువ్వులతో పండ్లతో నిండి ఉన్నవి. సంచరించే తుమె శ్రైదల రుంకారాలతో 
గండుకోకిలల అవ్యక్తమధురనినాదాలతో ఆ వనం మారు[మోగుతూ ఉన్నది. 


వ. అందు విహరించుచున్న నొక్కనాండు శ్వేతకి యను పుణ్యనదివలన మారుతానీతంబు లై తమ ముందటం 
బడిన పంచవర్హ సురభి కుసుమంబులం జూచి యందటు విసయం బంది; రంత నేకతంబున నొక్కశశికాంత 
శిలాతలంబుపయి నున్న భీమసేనునకు ద్రుపదరాజపుత్రి యి ట్లనియె. 7 

ప్రతిపదార్థం: అందున్‌= ఆ అరణ్యంలో; విహరించుచు+ఉన్నన్‌= వినోదంగా తిరుగాడుతుండగా; ఒక్క, నాయ= ఒక 


రోజున; శ్చేతకి+అను పుణ్యనది వలనన్‌= శ్వేతకి అనే పేరుకల పుణ్యనదినుండి; మారుత+ఆనీతంబులు+ఐ= గాలిచేత 
(వేగంగా) తీసికొని రాబడినవై; తమ, ముందటన్‌+పడిన= తమ ఎదుట వచ్చిపడిన; పంచ, వర్ష సురభి, కుసుమంబులన్‌+చూచి= 


530 శ్రీనుదాంధ్ర నముహాభారతము 


ఐదురంగులు కలిగి పరిమళించే పూవులను చూచి; అందజు= పాండవ బృందంలోని వారు అందరు; విస్మయంబు+అందిరి= 
ఆశ్చర్యం చెందారు; అంతన్‌= అటు పిమ్మట; ఏకతంబునన్‌= ఒంటరిగా; ఒక్క= ఒక; శశి, కాంత, శిలా, తలంబు, పయిన్‌= 
చం(ద్రకాంతశిల పైన; ఉన్న= కూరుచొని ఉన్న; భీమసేనునకున్‌= భీముడితో; ద్రుపదరాజపుత్రి= (ద్రౌపది; ఇట్టు+అనియెన్‌= 
-ఈ విధంగా అన్నది. 


తాత్సర్యం: ఆ వనంలో వినోదార్థం తిరుగాడుతూ ఉండగా, ఒకనాడు శ్వేతకి అనే నదినుండి గాలిచేత విసరివేయబడి 
పాండవబృ్బందంముందు అయిదురంగులు కలిగి నెత్తావులు విరజిమ్ముతున్న పువ్వులు వచ్చి పడ్డాయి. ఆ పువ్వులను 
చూచి అందరూ ఆశ్చర్యపోయారు. అంతట ఏకాంతంగా ఒక చంద్రకాంత శిలావేదికమీద, కూర్చొని ఉన్న 
భీమసేనుడితో [ద్రౌపది ఈ విధంగా అన్నది. 


క. 'ప్రకటముగం దొంటి సౌగం । ధిక కనకాబ్బములకంటె దివ్యసుగంధా 
ధిక కుసుమము లివి దద్దయు । సుకుమారము; లిట్టివాని. జూచి యెజుంగన్‌. 8 


ప్రతిపదార్థం: ఇవి= ఈ పువ్వులు; 'ప్రకటముగన్‌= తేట తెల్లంగా; తొంటి= మునుపటి; సౌగంధిక, కనక+అబ్ద్బముల కంటెన్‌= 
సౌగంధికాలనే బంగారు తామరపువ్వుల కంటె; సుగంధ+అధిక, కుసుమములు= (ఈ పువ్వులు) దివ్యమైన పరిమళంచేత 
గొప్పవి; తద్దయు= మిక్కిలి; సుకుమారములు= కోమలమైనవి; ఇట్టి వానిన్‌= ఇటువంటి పువ్వులను; చూచి+ఎలుంగన్‌= 
ఇంతకు ముందు చూడలేదు. 


తాత్పర్యం: “ఈ పువ్వులు మునుపు మనం చూచిన సౌగంధికాలనే పసిడితామరపువ్వులకంటెకూడ గొప్ప పరిమళాలు 
కలవి. ఇవి సౌకుమార్యంలో ఆ సౌగంధిక కమలాలను మించినవి. ఇటువంటి పువ్వులను నేను ఇంతకు ముందు 
ఎన్నడూ చూడలేదు. 


వ. ఇప్పువ్వులు నాకు దెచ్చి యిచ్చి మనఃప్రియంబు సేయు” మనిన, భీముండు తత్‌క్షణంబ చని చక్రవాళ నగ 
సమున్నత్రం బయిన గిరిశ్ళంగం బెక్కియందు వివిధరత్నరచిత రమ్య ప్రాకార పరివృతం బయిన వైశ్రవణు 
నివాసంబు గని శంఖధ్వానంబు సేసిన. 9 

ప్రతిపదార్థం: ఈ+పువ్వులు= ఈ పువ్వులు; నాకున్‌+తెచ్చి+ఇచ్చి= నాకు తీసికొని వచ్చి ఇచ్చి; మనస్‌+*ప్రియంబు= 

మనస్సుకు తృప్తిని; చేయుము= కల్షించుము; అనినన్‌= అని చెప్పగా; భీముండు= భీముడు; తద్‌+క్షణంబు+అ= ఆత్రుటిలోనే- 
అనగా వెనువెంటనే; చని= వెళ్ళి చక్రవాళు నగ, సమున్నతంబు+అయిన= చ(క్రవాళ పర్వతంవలె మిక్కిలి ఎత్తుగా ఉన్న; గిరి, 
శృంగంబు+ఎక్కి= కొండ కొనకు ఎక్కి; అందున్‌= అచట; వివిధ, రత్న, రచిత, రమ్య, ప్రాకార, పరివృతంబు+అయిన= 


పెక్కు విధములైన మణులచేత నిర్మించబడి అందమైన చుట్టుగోడచేత చుట్టుకొనబడిఉన్న; వ్వైశవణు, నివాసంబున్‌= 
కుబేరుడి యొక్క భవనాన్ని; కని= చూచి; శంఖధ్యానంబు+చేసినన్‌= శంఖాన్ని ఒత్తి పెద్దధ్వని చేయగా. 


తాత్పర్యం: ఈ పువ్వులు నాకు తెచ్చి ఇచ్చి నా మనస్సుకు సంతోషాన్ని కలిగించుము"- అని భీముడితో (ద్రౌపది 
పలికింది. భీమసేనుడు వెనువెంటనే బయలుదేరి చ(క్రవాళపర్వతంవలె మిక్కిలి ఎత్తయిన ఆ కొండకొసకు ఎక్కి, 
అక్కడ పలు తెరగుల మణులతో నిర్మించిన ్రాకారంతో ఆవరించబడి ఉన్న కుబేరుడి నివాస భవనాన్ని 
చూచాడు; శంఖనాదం చేశాడు. 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 531 


క. దాని విని యక్షరాక్షస । సేనలు పఅతెంచి భీమసేను మహాసే 
నానీసన్నిభు6 దాంకిరి ; నానాయుధధరులు దారుణధ్వను లెసంగన్‌. 10 


ప్రతిపదార్థం: దాని, విని= ఆ శంఖధ్వనిని ఆలకించి; నానా+ఆయుధ ధరులు= అనేక శ(స్రాలను తాల్చినవారు; యక్ష రాక్షస, 
సేనలు= యక్షులు, రాక్షసులు అయిన భటులతో కూడిన సైన్యాలు; దారుణ ధ్వనులు= భయంకరమైన నినాదాలు; 
ఎసంగన్‌= విస్తరించగా; పఅతెంచి= పరుగున వచ్చి; మహా సేనానీ, సన్నిభున్‌= గొప్ప సేనాధిపతి- (కుమారస్వామితో) 
సమానుడైనవాడిని; భీమసేనున్‌= భీముడిని; తాంకిరి= ఎదుర్కొన్నారు. 


తాత్పర్యం: ఆ శంఖనాదాన్ని విని యక్షరాక్షసభటులు గల సైన్యాలు పెక్కుఆయుధాలను ధరించి సింహనాదాలు 
చేస్తూ పరువెత్తి వచ్చి కుమారస్వామితో సమానుడైన భీమసేనుడితో తలపడ్డారు. 


క. _ వాయుసుత ప్రేరిత శిత ।; సాయకముఖ దళిత రాక్షస ప్రకర బృహ 
త్కాయాబభ్ర గళిత శోణిత ।; తోయంబుల నవనిధరనదులు గడు నిండెన్‌. శ1 


ప్రతిపదార్థం: వాయు, సుత, ప్రేరిత, శిత, సాయక, ముఖ, దళిత, రాక్షస, ప్రకర, బృహత్‌+కాయ+అభ్ర, గళిత, శోణిత, 
తోయంబులన్‌= వాయుదేవునికుమారుడు అయిన భీముడిచేత ప్రయోగించబడిన వాడిబాణాలకొనలచేత చీల్చ్బబడిన రాక్షసుల 
సమూహాలయొక్క పెనుదేహాలు అనే మబ్బులనుండి జారిన నెత్తురు అనే నీటిచేత; అవనిధర, నదులు= కొండవాగులు; 
కడు= మిక్కిలి; నిండెన్‌= నిండాయి. 


తాత్పర్యం: వాయుసుతుడైన భీముడిచేత విడువబడిన వాడిబాణాలకొనలచేత చీల్చబడిన రాక్షసుల పెద్ద దేహాలు 
అనే మేఘాలనుండి కారిన నెత్తురు అనెడి నీటిచేత కొండవాగులు నిండి ప్రవహించాయి. 


విశేషం: అలం: రూపకం. 


ఉ.  ఉక్కటి యిట్లు మధ్యముమహోగ్రశరంబుల కోర్వనోప కా 
రక్కసు లెల్ల నాహవపరాబ్బ్ముఖు లైనం గడంగి భీము దా 
నెక్కటి దా దిక్కరి సహింపక సింహము. దాశు నట్టులం 
దక్కజు. డుద్యతాయతగదాయుధు(డై మణిమంతు. డల్మ్కతోన్‌. 12 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; మధ్యము= భీముడి యొక్క (కుంతీకుమారులలో - ధర్మజభీమఅర్జునులలో - భీముడు 
మధ్యముడు); మహా+డఉ(గ్ర, శరంబులకు= మిక్కిలి భయంకరమైన బాణాలకు; ఓర్వన్‌+ఓపక= సహించజాలక; ఆ+రక్కసులు+ 
ఎల్లన్‌= ఆ రాక్షసులు అందరున్నూ; ఉక్కు+అజి= బలం నశించి; ఆహవ+పరాక్‌+*ముఖులు+ఐనన్‌= యుద్దంలో పెడమొగాలు 
పెట్టినవారు కాగా; అందు= ఆ సైన్యంలో; అక్కజుండు= అధికుడు; మణిమంతుండు= మణిమంతుడు (అనే వీరుడు); 
తాన్‌= తాను; అల్కతోన్‌= కోపంతో; ఉద్యత+ఆయత, గదా+ఆయుధుండు+ఐ= గొప్పదైన గదాయుధాన్ని పైకెత్తి పట్టుకొనినవాడై; 
దిక్‌+కరి= దిగ్గజం; సింహమున్‌= సింహాన్ని; సహింపక= లెక్కచేయక; తాంకునట్టులు= తలపడే టట్టుగా; కడంగి= పూని; 
భీమున్‌= భీమసేనుడిని; ఎక్కటి, తాణెన్‌= ఒంటరిగా ఎదుర్కొన్నాడు. 


532 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ విధంగా భీముడియొక్క మిక్కిలి భయంకరమైన బాణాలకు ఓర్వజాలక ఆ రాక్షసులు అందరు 
శక్తి హీనులై యుద్దంనుండి వెనుదిరిగి పారిపోయారు. అంత, మణిమంతుడు అనే సేనాని, పొడవైన గదాయుధాన్ని 
సైకెత్తి పట్టుకొని ఆగ్రహోద(గ్రుడై దిగ్గజం సింహాన్ని ఎదిరించినట్టుగా, భీముడిపై విజృంభించాడు. 


యా 


విశేషం: (1) అలం: ఉపమ. (2) ఎనిమిది దిక్కులందు భూమిని భరించేవి అస్టదిగ్గజాలు అని ప్రాచీన సంప్రదాయ సిద్ధమైన 
అభిప్రాయం. 1. ఐరావతం, 2. పుండరీకం, 3. వామనం, 4. కుముదం, 5. అంజనం, 6. పుష్పదంతం, 7. సార్వభౌమం, 
8. సుప్రతీకం - ఇవి అష్టదిగ్గజాలు. 
క.  ఆరాక్షసు నతివీరుం గు । బేరసఖుం బవనసుతుం డభేద్యుండు నిజదు 

ర్వారతరశాతసాయక । ధారావర్నమునం గప్పె దారుణభంగిన్‌. 13 


ప్రతిపదార్థం: అభేద్యుండు= భేదించరానివాడు- అంటే జయించటానికి సాధ్యం కానివాడు; పవన, సుతుండు= వాయుపుత్రుడైన 
భీముడు; అతివీరున్‌= గొప్ప శూరుడిని; కుబేర, సఖున్‌= కుబేరుడి యొక్క మిత్రుడిని; ఆ రాక్షసున్‌= ఆ రక్కసుడిని- అనగా 
మణిమంతుడిని; నిజ, దుర్వార, తర, శాత, సాయక, ధారా వర్షమునన్‌= వారించటానికి మిక్కిలి వీలులేని తనదైన 
వాడిఅయిన బాణాల పరంపర అనే వానచేత; దారుణభంగిన్‌= భయంకరమైన విధంగా; కప్పెన్‌= కప్పివేశాడు. 


తాత్పర్యం: అజేయుడైన భీమసేనుడు మహావీరుడున్నూ, కుబేరుడి మిత్రుడున్నూ అయిన మణిమంతుడనే ఆ 
రాక్షసుడిపై మిగుల వాడియైన బాణాలపరంపరను ప్రయోగించి ఆ బాణాలవర్షంతో ఆతడిని భయంకరంగా 
కప్పివేశాడు. 
క, గద ద్రిప్పి భీముమీ6దను ।; వదలక మణిమంతుం. డలిగి వైచిన నది వి 

ద్యుదుదితప్రభానిభం బై । పదిదిశలు వెలుంగ భీముపై6 బజతెంచెన్‌. 114 
ప్రతిపదార్థం: వదలక= విడువక; మణిమంతుండు= మణిమంతుడు; అలిగి= కోపించి; గద, త్రిప్పి= గదను త్రిప్పి; భీము 
మీందను= భీమసేనుడిపై; వైచినన్‌= ప్రయోగించగా; అది= ఆ గద; విద్యుత్‌-ఉదిత, ప్రభా, నిభంబు+ఐ= మెరుపుతీగనుండి 


వెలువడిన కాంతితో సమానమైనదై; పది, దిశలు= పది దిక్కులు; వెలుంగన్‌= (ప్రకాశించగా; భీముపైన్‌= భీమసేనుడిపై; 
పజతెంచెన్‌= దాడిచేయటానికి వచ్చింది. 


తాత్పర్యం: మణిమంతుడు కోపించి, తన చేతిగద త్రిప్పి, గురిపెట్టి భీమసేనుడిపైకి విసిరాడు. ఆ గద మెరపు 
తీగవంటి కాంతితో మిరుమిట్టు గొల్పుతూ పది దిక్కులను ్రకాశింపజేస్తూ భీమసేనుడిపైకి వేగంగా వచ్చింది. 


విశేషం: ఈ పద్యం మూడవ పాదంలో “వి-ద్యుదిన ప్రభానిభంబై”- అనే పాఠాంతరం కొన్ని ప్రతుల్లో ఉంది. కాని 'ని కు 
బదులు 'తి అనునదియే సరియైన పాఠం- 
క. దాని దన నిశితబాణవి ; తానంబున జర్జరీకృతము. జేసి మరు 


త్భూనుండు గుహ్యక రాక్షస । సేనల కెల్లను భయంబు సేయుచు నలుకన్‌. 15 


ప్రతిపదార్థం: మరుత్‌+సూనుండు= వాయుపుత్రుడు - భీముడు; గుహ్యకు రాక్షస, సేనలకు+ఎల్లను= గుహ్యకులూ రాక్షసులూ 
అయిన సేనలలోని భటులందరికీ; భయంబు+చేయుచున్‌= భయం కలిగిస్తూ; అలుకన్‌= కోపంతో; దానిన్‌= అ గదను; తన, 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 533 


నిశిత, బాణ, వితానంబునన్‌= తనయొక్క వాడియైన అమ్ముల సముదాయంచేత; జర్జరీ, కృతమున్‌+చేసెన్‌= ముక్కలు 
ముక్కలుగా కొట్టాడు; 


తాత్పర్యం: వాయుపుత్రుడైన భీముడు ఆ గదను తన వాడిబాణాలచేత తుత్తునియలు చేశాడు. ఆతడి ఆగ్రహానికి 
గుహ్యకభటులు రాక్షసభటులు మిక్కిలి భయం పొందారు. 


క. ఘను డమ్మణిమంతుండు కాం । చనదండోద్దాసి యైన శక్తి మరున్నం 
దనుమీ(ద వైచె; నది యా । తని భుజపార్మ్వమ్ముు దాంకి ధారుణి. బడియెన్‌. 16 


ప్రతిపదార్థం: ఘనుండు= గొప్పవాడు; ఆ+మణిమంతుండు= ఆ మణిమంతుడు; కాంచన, దండ+ఉద్భాసి+ఐన= బంగారు 
పిడితో వెలుగొందునట్టిదైన; శక్తి= శక్తి అనే ఆయుధాన్ని (బాకు వంటిది); మరుత్‌+నందను మీంద= వాయుపుత్రుడైన 
భీమసేనుడి మీద; వైచెన్‌= విసరాడు; అది= ఆ శక్తి, ఆతని, భుజ, పార్వమ్ము = ఆ భీముడి భుజముయొక్క ప్రక్కను; 
తాంకి= ఆని; ధారుణిన్‌= భూమిపై; పడియెన్‌= పడింది. 


తాత్సర్యం: గొప్పవాడయిన ఆ మణిమంతుడు బంగారుపిడితో వెలుగొందే ఆయుధమైన శక్తిని భీముడిపై విసిరాడు. 
ఆ శక్తి భీముడి భుజపార్వాన్ని తాకి నేలపై పడింది. 


చ. గద గొని భీము6. డంత లయకాలకృతాంతుండపోలె నేల గ్ర 
క్కదల నదల్లి నిల్దిన, నకంపితు.డై మణిమంతు. డాజి దు 
రృదుండు త్రిశూల మెత్తికొని మధ్యముపై ననలస్సులింగముల్‌ 
సెదరంగ వైచె; దానిం జెటిచెన్‌ ఘను6 డగ్గదచేత 'భీముయన్‌. 17 


ప్రతిపదార్థం: భీముండు= భీమసేనుడు; అంతన్‌= అంతట; గదన్‌+కొని= గదను పట్టుకొని; లయ, కాల, కృతాంతుండు+ 
అ+పోలె= ప్రళయ సమయంలోని యముడి వలె; నేల= భూమి; క్రక్కదలన్‌= మిక్కుటంగా కదలగా; అదల్సి, నిల్చినన్‌= 
ధట్టించి నిల్వగా; ఆబిన్‌= యుద్ధంలో; దుర్మదుండు= చెడు గర్వం కలవాడు; మణిమంతుండు= మణిమంతుడు; అకంపితుండు+ఐ= 
కంపం చెందని వాడై; త్రిహలము= మూడు మొనలు గల బల్లెమును; ఎత్తికొని= చేత పుచ్చుకొని; అనల, స్పులింగముల్‌= 
నిప్పురవ్వలు; చెదరంగ= ఇటునటు వ్యాపించగా; మధ్యముపైన్‌= భీముడిపై; వైచెన్‌= విసిరాడు; దానిన్‌= ఆ త్రిశూలాన్ని; 
ఘనుండు= గొప్పవాడు; భీముండున్‌= భీమసేనుడున్నూ; ఆ+గద చేతన్‌= ఆ గద చేత; చెటిచెన్‌= వమ్ము చేశాడు. 


తాత్పర్యం: భీముడు తనచేత గదాయుధాన్ని ధరించి, ప్రళభయకాలయముడివలె నేల కంపించేటట్టుగా ధట్టించి 

నిల్భాడు. మణిమంతుడు ఏ మాత్రం జంకకుండా యుద్ధంలో చెడ్డగర్వం కలవాడై త్రిశూలం చేతబట్టి నిప్పురవ్వలు 
ఠా యి య యు 

చెదరేటట్టుగా భీముడిపై విసరి వైచాడు. భీముడు తన గదచేత ఆ త్రిశూలాన్ని విఫలం కావించాడు. 


వ. ఇట్లు తనశక్తిశూలంబు లశక్తి నిహతంబైనం బరిత్యక్త మదుందై మణిమంతుం డంతరిక్షంబున కెగసిన.1 8 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; తన, శక్తి శూలంబులు= తన శక్తి త్రిశూలం- అనే ఆయుధాలు; అ శక్తి= శక్తిలేక- 
లేదా - శక్తికానట్టి అనగా గదాయుధంచేత; నిహతంబు+ఐనన్‌= నాశనం చేయబడటంచేత; పరిత్యక్త మదుండు+ఐ= పూర్తిగా 
త్యజించిన గర్వం కలవాడై; మణిమంతుండు= మణిమంతుడు; అంతరిక్షంబునకున్‌= ఆకసానికి; ఎగసినన్‌= ఎగురగా. 


534 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ రీతిగా, తాను ప్రయోగించిన గొప్ప ఆయుధాలైన “శక్తి 'త్రిశూలం' శక్తిచాలక, భీముడి ఆయుధాలచేత 
వమ్ము కావటంచేత, గర్వం ఉడిగి మణిమంతుడు ఆకసానికి ఎగిరాడు. 


క, “'పోవకు పోవకు' మనుచు మ । హావీరుండు గద యమర్ది యమ్మణిమంతున్‌ 
లా వంగ వైచె నగ్గద । తో వాండును బడియె బ్రతిహతుం దై నేలన్‌. 19 


ప్రతిపదార్థం: పోవకు= పోవద్దు; పోవకుము= వెళ్లిపోవద్దు; అనుచు= అని అంటూ; మహావీరుండు= (భీముడు) గొప్పవీరుడు; 
గద+అమర్భి= గదను పట్టుగా పట్టి; ఆ+మణిమంతున్‌= ఆ మణిమంతుడిని; లావు+అజంగన్‌= బలము కక్రుంగేటట్టుగా; 
ఆ+గదతో= ఆ గదతో; వైచెన్‌= కొట్టాడు; వాండును= ఆ మణిమంతుడును; ప్రతిహతుండు+ఐ= ఆ విధంగా గదతో 
కొట్టబడినవాడై; నేలన్‌= పుడమిమీద; పడియెన్‌= పడ్డాడు. 


తాత్పర్యం: భీముడు ఆకసానికి ఎగసి తప్పించుకొన జూచే ఆ మణిమంతుడితో. 'పోవకు, పారిపోకు, అని అంటూ 
తనగదను త్రిప్పి ఆతనిపై విసరాడు. ఆ గదాఘాతంతో మణిమంతుడు నేలపై కూలి మరణించాడు. 


క. పోర మణిమంతు. డిట్లు స । మీరణసుతుచేత. బ్రాప్తమృతు. డై పడినన్‌ 
వారక పఅిచిరి భయమున ।; నా రాక్షసు లార్తనాదు లై తూర్పునకున్‌. 20 


ప్రతిపదార్థం: పోరన్‌= యుద్ధంలో; మణిమంతుండు= మణిమంతుడు; ఇట్టు= ఈ రీతిగా? సమీరణ, సుతుచేతన్‌= 
వాయుపుత్రుడైన భీముడిచేత; ప్రాప్త, మృతుండు+ఐ= ప్రాప్తించిన మృత్యువు కల వాడై అనగా మరణించి; పడినన్‌= పుడమిపై 
పడిపోగా; ఆ, రాక్షసులు= ఆ రక్కసులు; ఆర్త నాదులు+ఐ= దుఃఖంతో దీనమైన స్వరాలను చేసేవారై అనగా ఏడుస్తూ; 
తూర్పునకున్‌= తూరుపు దిక్కుకు; భయమునన్‌= భీతితో; పజఅచిరి= పారిపోయారు. 


తాత్పర్యం: యుద్దంలో మణిమంతుడు ఈ రీతిగా భీముడిచేత మరణించటం చూచి, మిగిలిన రక్కసులు 
రోదిస్తూ తూర్పుదెసగా భయంతో పారిపోయారు. 


వ. అట ధర్మరాజు, భీముండు పోయిన వలను ద్రౌపదిచే నెటింగి యార్‌ష్టిషణుం దను మునివరు నాశ్రమంబున 
ధౌమ్యద్రౌపదీప్రభృతులంబెట్టి, రోమశనకుల సహదేవయుతుండై తద్గిరిశ్చంగం బెక్కికుబేరసదన సమీపంబున 
నిజగదాఘాతపాతిత మణిమదాది రాక్షస దారుణ రణమధ్యంబున నున్న మధ్యమునొద్దకుం జనియె; నంత.21 


ప్రతిపదార్హం: అటన్‌= అక్కడ; ధర్మరాజు; భీముండు; పోయిన వలను= వెళ్లిన దిక్కును; ద్రౌపదిచేన్‌= ద్రాపదివలన; 
ఎజీంగి= తెలిసికొని; ఆర్‌స్టేషిణుండు+అను= ఆర్‌స్టిషిణుడు అనునట్టి; మునివరు+ఆ(శమంబునన్‌= బుషిశ్రేష్టడియొక్క 
ఆ(శ్రమంలో; ధౌమ్య, (ద్రౌపదీ, ప్రభృతులన్‌+పెట్టి= ధౌమ్యుడు (ద్రౌపది మున్నగు వారలను ఉంచి; రోమశ నకుల, సహదేవ, 
యుతుండు+ఐ= రోమశుడితో నకులుడితో సహదేవుడితో కూడిన వాడై; తద్‌+గిరి, శృంగంబు+ఎక్కి- ఆ కొండకొనభాగాన్ని 
అధిరోహించి; కుబేర సదన, సమీపంబునన్‌= కుబేరుడియొక్క ఇంటికి చేరువగా; నిజ, గదా+ఆఘాత, పాతిత, మణిమత్‌+అది, 
రాక్షస, దారుణ, రణ, మధ్యంబునన్‌= తన గదయొక్క దెబ్బలచేత [క్రిందపడి పోయిన మణిమంతుడు మొదలైన రక్కసులతో 
కూడిన భయంకరమైన యుద్దరంగ మధ్యభాగంలో; ఉన్న= నిలిచి ఉన్న; మధ్యము+జఒద్దకున్‌= భీముడి దగ్గరకు; చనియెన్‌= 
వెళ్ళాడు; అంతన్‌= ఆ తరువాత. 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 535 


తాత్పర్యం: అక్కడ, ధర్మరాజు భీముడు వెళ్లిన దిక్కును (ద్రౌపదివలన తెలిసికొన్నాడు. ఆర్‌స్టేషిణుడు అనే 
బుషివరేణ్యుడి ఆశ్రమంలో (ద్రౌపదిని ధౌమ్యుడిని మున్నగువారిని ఉంచి, ధర్మరాజు రోమశ నకుల సహదేవులతోపాటు 
ఆ కొండ శిఖరాన్ని అధిరోహించి, కుబేరుడి భవనానికి చేరువగా, తన గద తాకిడికి చచ్చి గా. ఉన్న మణిమంతుడు 
మొదలైన రాక్షసులతోకూడిన ఆ భయంకర రణరంగంమధ్య నున్న భీముడిని చూచి, అతడి దగ్గరకు వెళ్ళాడు. ఆ 
తరువాత. 
క. హతశేషు లైన రాక్షసు ।; లతిరయమునఈ. బాథి చెప్పి రప్పుడ యలకా 

పతికి సవిస్తరముగ నిజ । మతి. బవనజువిక్రమంబు మణిమద్వధయున్‌. 22 
ప్రతిపదార్థం: హత శేషులు+ఐన= చావగా మిగిలి ఉన్న వారైన; రాక్షసులు= రక్కసులు; అతి, రయమునన్‌= మిక్కిలి 
వేగంగా; పాజి= పరుగెత్తి; అప్పుడు+అ= వెంటనే; అలకాపతికిన్‌= అలక అనే పట్టణానికి అధిపతి అయిన కుబేరుడికి; నిజ, 


మతిన్‌= తమ బుద్దికి అనువైన రీతిగా; పవనజు, వి[క్రమంబు= వాయుపుత్రుడైన భీముడి పర్మాకమాన్ని గురించి; 
మణిమత్‌+వధయున్‌= మణిమంతుడియొక్క సంహారాన్నిగురించి; సవిస్తరముగన్‌= వివరాలతో సహా; చెప్పిరి= చెప్పారు. 


తాత్పర్యం: చావగా మిగిలిన రక్కసులు మిక్కిలి వేగంగా పరుగెత్తి ఆ అలకాపురానికి అధిపతి అయిన కుబేరుడికి 
తమ బుద్దికి అందినంతమేరకు వాయుపు(త్రుడైన భీముడి పరాక్రమాన్నిగురించి, మణిమంతుడి సంహారాన్నిగురించి 
వివరాలన్నిటితో విన్నవించారు. 


వ. దాని విని కుబేరుండు విస్మితుండై యాత్మగతంబున. 23 


ప్రతిపదార్థం: దాని, విని= (చావగా మిగిలినవారు) చెప్పినదానిని వివి కుబేరుడు; విస్మితుండు+ఐ= ఆశ్చర్యపడిన వాడై; 
ఆత్మగతంబునన్‌= తనలో. 


తాత్పర్యం: భీముడి పరా[క్రమప్రాభవాన్నిగురించి విని కుబేరుడు అచ్చెరువంది తనలో ఈ విధంగా తలపోశాడు. 


క, “'తలంకక మును సౌగంధిక । ములు గొని, యిప్పుడును దర్వమున నిందుల పు 
వ్వులు గొని మణిమత్రభృతుల6 | బలువుర వధియించిె నెట్టి బలియు(దొ!' యనుచున్‌. 24 


ప్రతిపదార్థం: తలంకక= జంకక; మును= ఇంతకుముందు; సాగంధికములు+కొని= పసిడి నెత్తావితామరపువ్వులు సం(గ్రహించి; 
ఇప్పుడును= మరల నేడు; దర్పమునన్‌= గర్వంతో; ఇందుల, పువ్వులు= ఇచటి పూలను; కొని= (గ్రహించి; మణిమత్‌+ప్రభృతులన్‌= 
మణిమంతుడు మున్నగు వారిని; పలువురన్‌= పెక్కు మందిని; వధియించెన్‌= సంహరించాడు; ఎట్టి= ఎటువంటి; 
బలియు.డొ= బలవంతుడో; అనుచున్‌= అని తలపోస్తూ, 


తాత్సర్యం: 'ఇంతకుముందు ఈ భీముడు జంకుగాంకులు లేకుండా పసిడి తామరపువ్వులు కొనిపోయాడు. 

ఇప్పుడు ఈ పూలను సగర్వంగా సంగ్రహించి, మణిమంతుడు మొదలైన మహావీరులను సంహరించాడు. ఈతడు 

ఎంతటి బలవంతుడో కదా! అని తలపోస్తూ, 

వ. _ సురగరుడగంధర్వయక్షరాక్షససహితుం డయి యక్షప్రభుం డరుగుదెంచి పాండవులం గని, వారిలోన 
గదాకృపాణ బాణబాణాసనధరుం డయి రణకాంక్ష నున్న మహావీరు మారుతాత్మజుం జూచి పరమప్రీతచిత్తుం డయిన.25 


536 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్హం: సుర, గరుడ, గంధర్వ, యక్ష రాక్షస, సహితుండు+అయి= దేవతలు, గరుడులు, గంధర్వులు, యక్షులు, 
రాక్షసులతో కూడిన వాడయి; యక్షప్రభుండు= కుబేరుడు; అరుగుదెంచి= వచ్చి; పాండవులన్‌+కని= పాండవులను చూచి; 
వారిలోనన్‌= ఆ పాండవులలో; గదా, కృపాణ, బాణ, బాణాసన, ధరుండు+అయి= గద, కత్తి అమ్ములు, విల్లు ధరించినవాడై; 
రణ, కాంక్షన్‌= యుద్దంచేయాలని కోరిక గలవాడై; ఉన్న= ఉన్నటువంటి; మహావీరున్‌= గొప్పశూరుడిని; మారుత+ఆత్మజాన్‌= 
వాయుపుత్రుడైన భీముడిని; చూచి= కాంచి; పరమ, ప్రీత, చిత్తుండు+అయిన= మిక్కిలి సంతోషంతో కూడిన మనస్సు 
కలవాడైన. 


తాత్పర్యం: అంత, కుబేరుడు సపరివారంగా, దేవతలు, గరుడులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు తనను 
కొలువగా వచ్చి, పాండవులను చూచాడు. వారిలో భీముడు గద, కత్తి అమ్ములు ధనువు ధరించి యుద్దపు కోరిక 
గలవాడై నిలిచి ఉన్నాడు. ఆ మహావీరు డైన వాయుసుతుడిని చూచి కుబేరుడు మిక్కిలి సంతసించిన మనస్సు 
కలవాడైనాడు. 


ఆ. _ అక్కుబేరునకు మహామతుల్‌ పాండవుల్‌ । మైొక్కి, రంత ధర్మమూర్తి యైన 
ధర్మతనయు. జూచి తద్దయు దయతోడ । నిట్టు లనియె. గిన్నరేశ్వరుండు. 26 


ప్రతిపదార్థం: ఆ+కుబేరునకున్‌= ఆ కుబేరుడికి; మహామతుల్‌= గొప్ప బుద్దికలవారు; పాండవుల్‌= పాండురాజుసుతులు; 
'యమొక్కిరి= నమస్కరించారు; అంతన్‌= అంతట; ధర్మమూర్తి+ఐన= రూపుగొనిన ధర్మం అయిన; ధర్మతనయున్‌+చూచి= 
ధర్మరాజును చూచి; కిన్నర+-ఈశ్వరుండు= కిన్నరులకు ప్రభువు అయిన కుబేరుడు; తద్దయు= మిక్కుటమైన; దయతోడన్‌= 
కరుణతో; ఇట్టులు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: ఆ కుబేరుడికి బుద్ధిమంతులైన పాండవులు నమస్కరించారు. అంతట, ఆకారం ధరించిన ధర్మమైన 
ధర్మరాజును చూచి, కిన్నరులకు ప్రభువు అయిన కుబేరుడు మిగుల దయతో ఇట్టా పలికాడు. 


విశేషం: పాండవులు విశిష్ట వ్యక్తులు. ఎదుటివారు అవినయాన్ని (ప్రకటించినా కయ్యానికి కాలు దువ్వినా యుద్ధానికి సిద్ధం. 
పెద్దలు ఎదురైతే వినయంతో నమస్కరించటం వారి సంస్కారం. ధర్మజుడు పెద్దలకు ముందుగా నమస్కరిస్తాడు, అందరి 
నమస్కారాలను తిరిగి పొందుతాడు. తమ్ములు అతడిని అనుసరిస్తారు. 


వ.  'అయ్యా! నీయనుజుండు మత్ర్రియసఖుండైన మణిమంతు వధియించి నా కపకారంబు సేసె నని 
లజ్జింపవలవ; దది యగస్తుశాపనిమిత్తంబున నయ్యె' నని భీమసేను డాయంబిలిచి 'నీ చేసినసాహసంబు 
నా కుపకారంబు గావున నిన్ను మెచ్చితి' ననిన నక్కుబేరునకుం గృతాంజలి యయి ధర్మతనయుం డి ట్లనియె.27 


ప్రతిపదార్థం: అయ్యా!= ఆర్యా!; నీ+అనుజుండు= నీ తమ్ముడు; మత్‌+ప్రియ, సఖుండు+ఐన= నాకు ఇష్టుడైన మిత్రు 
డైన; మణిమంతున్‌, వధియించి= మణిమంతుడిని సంహరించి; నాకు+అపకారంబు= నాకు కీడు; చేసెను+అని; లజ్జింప 
వలవదు= సిగ్గు చెంద వద్దు; అది= ఆ సంఘటన; అగస్త్యు, శాప, నిమిత్తంబునన్‌+అయ్యెన్‌= అగస్త్వుడియొక్క శాపం 
కారణంగా జరిగింది; అని= అని చెప్పి; భీమసేనున్‌= భీముడిని; డాయన్‌+పిలిచి= దగ్గరకు (చేరేటట్టు) ఆహ్వానించి; స చేసిన; 
సాహసంబు= నీవు ఒనరించిన తెగువ; నాకు+ఉపకారంబు= నాకు మేలు; కావున= కాబట్టి; నిన్ను, మెచ్చితిన్‌= నిన్ను 
గౌరవించాను; అనినన్‌= అని చెప్పగా; ఆ+కుబేరునకున్‌; కృత+అంజలి+అయి= చేయబడిన నమస్కారం కలవాడై; 
ధర్మతనయుండు= ధర్మసుతుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 537 


తాత్పర్యం: 'అయ్యా! నీ తమ్ముడు నా ప్రియమి(త్రుడిని సంహరించి నాకు కీడు చేశాడని సిగ్గు చెందవద్దు; అది 
అగస్త్యముని ఇచ్చిన శాపం కారణంగా జరిగింది" అని చెప్పి భీముడిని తనదగ్గరికి ఆహ్వానించి, “నీవు చేసిన సాహసం 
వలన, నాకు జరిగింది ఉపకారమే కాబట్టి నేను నిన్ను మెచ్చాను” అని చెప్పాడు. ధర్మరాజు కుబేరుడికి నమస్కరించి 
-ఈ విధంగా అన్నాడు. 


ఆ. _ 'ఇట్టి శాప మమ్మునీంద్రుండు దా నేల । యిచ్చె? దాని నాకు నెజటుంగ. జెప్పు 
మనిన విస్తరించి యమరాజసుతునకు । నక్కుబేరు6 డిట్టు లనుచు. జెప్పె. 28 


ప్రతిపదార్థం: ఇట్టి శాపము= ఇటువంటిశాపం; ఆ+ముని+ఇంద్రుండు= ఆ బుషిశ్రేష్టుడు; తాన్‌+ఏల+ఇచ్చె?= తాను 
ఎందుకు ఇచ్చాడు?; దానిన్‌= ఆ ఆకథను; నాకు+ఎయింగన్‌+చెప్తుము= నాకు విశదంగా చెప్పుము; అనినన్‌= అని అడుగగా; 
విస్తరించి= వివరించి; యమరాజ సుతునకున్‌= యమధర్మరాజు కుమారుడైన ధర్మరాజుకు; ఆ+కుబేరుండు; ఇట్టులు+ 
అనుచున్‌+చెప్పెన్‌= ఈ క్రింది విధంగా వివరించి చెప్పాడు. 


తాత్పర్యం: “ఈ విధమైన శాపాన్ని మునిశ్రేష్టు డైన అగస్తుడు ఎందుకు ఇచ్చాడు? ఆవిషయాన్ని నాకు సవిస్తరంగా 
చెప్పుము” అని అడుగగా యమధర్మరాజుసుతుడైన ధర్మరాజుకు కుబేరుడు ఈ విధంగా తెలిపాడు. 


వ. “తొల్లికుశావతి యను పుణ్యనదీతీరంబున నమరులెల్ల సత్రయాగంబు సేయుచుండి నన్నురావించిన నేనును 
బుష్పకవిమానారూఢుంద నై త్రిశతమహాపద్మసంఖ్యల యక్షరాక్షసబలంబుతో గగనగతి నందులకు. బోవునెడ 
నూర్ద్వబాహుండై యమునా తీరంబున నుగ్రతపంబు సేయుచున్నయగస్త్వమహామునిమీ6ద నా ప్రియసఖుం 
డైన మణిమంతుం డెజుంగక నిష్టీవనంబు సేసిన నలిగి యమ్మునివరుండు నా కిట్లనియె. 29 


ప్రతిపదార్థం: తొల్లి= పూర్వం; కుశావతి+అను= కుశావతి అనే పేరుకల; పుణ్య, నదీ, తీరంబునన్‌= పుణ్యాన్ని ఇచ్చే 
ఏటిగట్టుదరిని; అమరులు+ఎల్లన్‌= వేల్పులు అందరు; సత్రయాగంబు+చేయుచుండి= సత్రయాగం అనే యజ్ఞాన్ని చేస్తూ; 
నన్ను, రావించినన్‌= నన్ను ఆహ్వానించి రప్పించగా; ఏనును= నేనున్నూ; పుష్పక, విమాన+ఆరూఢుండను+ఐ= పుష్పకమనే 
పేరుకల విమానాన్ని అధిరోహించినవాడి నైై త్రి, శత, మహాపద్మ సంఖ్యల= మూడువందల మహాపద్మ సంఖ్యలు కల; యక్ష 
రాక్షస, బలంబుతోన్‌= యక్షులు రాక్షసులు ఐన భటులతో; గగన గతిన్‌= ఆకాశమార్గాన; అందులకున్‌= ఆ సత్రయాగానికి; 
పోవు+ఎడన్‌= వెళ్ళేటప్పుడు; ఊర్హ్వ్య+బాహుండు+ఐ= ఎత్తిన చేతులు కలవా డై; యమునా, తీరంబునన్‌= యమునానదిగట్టున; 
ఉ(గ్ర, తపంబు= కఠిన మైన తపస్సు; చేయుచున్న+అగస్త్యమహాముని మీందన్‌= చేస్తున్స్నటువంటి అగస్త్యమహర్షి పైన; నా 
'ప్రియసఖుండు+ఐన= నాకు అనుగునెచ్చెలి అయిన; మణిమంతుండు= మణిమంతుడు; ఎటుంగక= తెలియక; నిష్టవనంబు+ 
చేసినన్‌= ఉమ్మివేయగా; అలిగి= ఆ(గ్రహించి; ఆ+ముని, వరుండు= ఆ బుషిశ్రేషుడు; నాకు+ఇట్టు+అనియెన్‌= నాతో ఈ 
రీతిగా పలికాడు. 


తాత్పర్యం: 'పూర్వకాలంలో కుశావతి అనే పుణ్యనదీతీరాన వేల్పులు అందరు సత్రయాగాన్ని చేస్తూ నన్ను 
ఆహ్వానించారు. నేను పుష్పకవిమానం అధిరోహించి మూడువందల మహాపద్మసంఖ్యలు గల యక్షరాక్షసపరివారంతో 
బయలుదేరాను. మేము గగనమార్గాన పయనిస్తూ ఉండగా భూమిపై యమునాతీరంలో ఆగస్త్యమహర్షి చేతులు 
సైకెత్తికొని, కఠోర మైన తపస్సును చేస్తూ ఉన్నాడు. అప్పుడు నా అనుగుచెలికాడు మణిమంతుడు తెలియక 
ఉమ్మివేశాడు. అది అగస్త్యమహర్షిపైన పడింది. అందుకు ఆ(గ్రహించి నాతో ఆ మహర్షి ఇట్టా పలికాడు. 


538 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఆ. _ 'నీవు సూచుచుండ నీ యిష్టుం డిమ్మణి | మంతుం డిపుడు దనదు మదముపేర్షి 
నన్ను నరయ కుమిసె నామీంద కష్టదు । ర్మదుండు పొలియు నొక్క మనుజుచేత. 30 


ప్రతిపదార్థం: నీవు-+చూచుచు+ఉండన్‌= నీవు చూస్తూ ఉండగనే; నీ+ఇష్టుండు= నీ అనుగునెచ్చెలి; ఈ+మణిమంతుండు= 
ఈ మణిమంతుడు; ఇపుడు= ఇప్పుడు; తనదు, మదము, పేర్మిన్‌= తన గర్వంయొక్క అతిశయంచేత; నన్నున్‌= నన్ను; 
అరయక= చూడకుండగా; నామీంద= నాపై; ఉమిసెన్‌= ఉమ్మివేశాడు; కష్ట దుర్మదుండు= ఇతరులకు నొప్పి కలిగించే చెడ్డ 
గర్వంకలవాడు (మణిమంతుడు); ఒక్క, మనుజుచేతన్‌= ఒక మనుష్యుడిచేత; పొలియున్‌= చచ్చిపోతాడు. 


తాత్పర్యం: నీ సమక్షంలోనే నీవు చూస్తూ ఉండగనే నీ అనుగుమిత్రుడు ఈ మణిమంతుడు మదాతిశయంతో 
నన్ను చూడకుండ నామీద ఉమ్మివేశాడు. ఇతరులకు నొప్పి గలిగించే చెడ్డముదంగల ఆ మణిమంతుడు ఒక 
మనుష్యుడిచేతిలో చచ్చుగాక! 


వ. మటథటియు నీ యక్ష రాక్షస బలంబులు వానిచేత నిహతు లగుదు; రిద్దురితంబు దద్దర్శనంబునం బాయు 
ననియెం గావున నిట్టి శాఫలంబునకు నీ యనుజుండు నిమిత్తం బయ్యె' నని చెప్పి, వెందియు ని ట్లనియె 
“'ధృతియును దాక్ష్యంబును దేశకాలంబులును బరాక్రమంబును మంత్రవిధానంబు నను పంచవిధాంగంబు 
నెటింగిన క్షత్రియుండు ధర్మవిదుందై ధరణీచక్రంబు నిర్వక్రమంబుగా రక్షించి పుణ్యలోకంబు పడయు౪ 
గర్మవిశేషంబు లెటుంగక వృథారంభుం డై సాహసంబున వర్తిల్లువానికిం బాతకం బగుట నిశ్చయంబు.31 

ప్రతిపదార్థం: మజియు= ఇంకను; నీ, యక్ష రాక్షస, బలంబులు= నీయొక్క యక్షులు రక్కసులు అయిన భటులు; 
వానిచేతన్‌= ఆ మనుజుడిచేత; నిహతులు+అగుదురు= సంహరించబడతారు; ఈశ+దురితంబు= ఈ పాపం; తద్‌+ 
దర్శనంబునన్‌= ఆతడిని చూడటం వలన; పాయును= పోతుంది; అనియెన్‌= అని చెప్పాడు; కావునన్‌= కాబట్టి; ఇట్టి, శాప, 
ఫలంబునకున్‌= ఈ విధమైన శాపంయొక్క ఫలితానికి; నీ+అనుజుండు= నీ తమ్ముడు; నిమిత్తంబు+అయ్యెన్‌= కారణం 
అయినాడు; అని= అంటూ; చెప్పి= పలికి; వెండియున్‌= మరల; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు; ధృతియును= 
థైర్యమున్నూ; దాక్ష్యంబును= సమర్థతయున్నూ; దేశ కాలంబులు= స్థలమున్నూ సమయమున్నూ; పరా[క్రమంబును= 
శౌర్యమున్నూ; మంత _ విధానంబును= రహస్యాలోచన; అను= అనెడి; పంచవిధ+అంగంబున్‌= అయిదు తీరులు కల 
విధానాన్ని; ఎజీంగిన= తెలిసిన; క్షత్రియుండు= (ప్రభువు; ధర్మ, విదుండు+ఐ= ధర్మాన్ని ఎరిగినవాడై; ధరణీ చ(క్రంబు= 
భూమండలాన్ని; నిర్వక్రంబుగాన్‌= వంకరలేకుండ బుజుమార్గంలో; రక్షించి= కాపాడి; పుణ్య, లోకంబు+పడయున్‌= పుణ్యం 
ఆర్జించేవారు పోయేగతులు పొందుతాడు; కర్మ, విశేషంబులు+ఎయుంగక= చేసేపనులందలి ఆంతర్యం తెలియక; వృథా+ 
ఆరంభుండు+ఐ= వ్యర్థ ప్రయత్నాలు కలవాడై; సాహసంబునన్‌= తెగువతో; వర్తిల్లువానికిన్‌= నడచునట్టి వాడికి; పాతకంబు+ 
అగుట= పాపం దాపురించటం; నిశ్చయంబు= తప్పదు. 

తాత్పర్యం: ఇంకను, నీ యక్ష రాక్షసభటులు ఆ మనుజుడిచేత సంహరించబడతారు! ఆ పాపం ఆతడిని 

చూడటంచేత తీరిపోతుంది! అని చెప్పాడు. కాబట్టి నీ తమ్ముడు, మణిమంతుడిచావుకూ, నా యక్షరాక్షస బలాలు 

చనిపోవటానికీ నిమిత్రమాత్రుడే. అది ఆ శాపఫలం'- అని చెప్పి మరల ఇట్టా వచించాడు. 1.ధైర్యం 2. సామర్థ్యం 

3. దేశకాలాలు 4. శౌర్యం 5. రహస్యమంత్రాంగం అనే పంచవిధమైన రాజనీతి అంగాలను తెలిసిన ప్రభువు 

భూచక్రాన్ని సవ్యంగా పరిపాలించి పుణ్యగతులను పొందుతాడు. చేసేకర్మలలోని ఆంతర్యాన్ని తెలిసికొనక తెగువతో 

వ్యర్థమైన ప్రయత్నాన్ని చేసేవాడికి పాపం సం[క్రమించటం తప్పదు. 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 539 


విశేషం: పరిపాలన=థై ర్యం+దక్షత+దే శకాలపరిగణనం+పరాక్రమం+రహస్యమంత్రాంగం- ఇది కుబేర రాజనీతి. కేవల 
పరాక్రమప్రదర్శన రాజనీతి కాదు - అనే హెచ్చరిక మరువరానిది. 


క. _ కావున నిరతమ్ము మరు । ద్దేవాత్మజు సాహసైకధృతి గాకుండన్‌ 

భూవల్లభ! శిక్షింపుము । నీ విమలజ్ఞానధర్మనిష్టితబుద్ధిన్‌. 32 
ప్రతిపదార్థం: కావునన్‌= కాబట్టి; భూవల్లభ!= భూమికి భర్త వయిన రాజా!; మరుత్‌+దేవ+ఆత్మజున్‌= వాయుదేవుడి 
పుత్రుడైన భీముడిని; నిరతమ్ము= ఎల్లప్పుడును; సాహస+ఏక ధృతి= తెగువను మాత్రమే ప్రదర్శించే ధైర్యశాలి; కాకుండన్‌= 
కాకుండగా; నీ, విమల, జ్ఞాన, ధర్మ, నిస్టిత, బుద్దిన్‌= నీదైన నిర్మలమైన జ్ఞానంతో ధర్మంతో కూడిన ఆలోచనతో; 
శిక్షింపుము= (ప్రబోధించుము. 


తాత్పర్యం: భూమికి ప్రభువైన ఓ ధర్మరాజా! నీవు నిర్మలమైన జ్ఞానంతో ధర్మంతో కూడిన బుద్దిమంతుడవు, 
పరాక్రమాన్ని ప్రదర్శించటానికి వీలుచాలులు ఎరుగ వలయును. కావున, నీ తమ్ముడైన వాయుదేవుడిపుత్రుడిని 
కేవలం తెగువనుమాత్రమే ప్రదర్శించే ధైర్యశాలి కాకుండగా ప్రబోధించుము. 


వ. _ నిన్నును నీ తమ్ములను ధర్మానిల శక్రాశ్వినులు రక్షించునట్ల యే నెప్పుడు రక్షింతు; నా నియోగంబున 
మత్పరిచారకులు మీకు నిత్యంబును నన్న పానాదులు దెచ్చియిచ్చుచుండ నార్‌ష్టిషే ణాశ్రమంబున 
నొక్కపక్షంబు వసియించునది. 33 

ప్రతిపదార్థం: నిన్నును= నిన్నును; నీ తమ్ములను= నీ సహోదరులను; ధర్మ+అనిల, శక్ర+ఆశ్వినులు= యముడు, 

వాయువు, ఇంద్రుడు, అశ్వినీదేవతలు; రక్షించునట్టు+అ= కాపాడేటట్టుగనే; ఏనును= నేనున్నూ; రక్షింతున్‌= కాపాడతాను; 
నా నియోగంబునన్‌= నా పనువువలన; మత్‌+పరిచారకులు= నా సేవకులు; మీకున్‌= మీకు; నిత్యంబును= ప్రతిదినమూ; 
అన్ను, పాన+ఆదులు= అన్నం నీరు మున్నగునవి; తెచ్చి*ఇచ్చుచు+ఉండన్‌= తీసికొనివచ్చి మీకు ఇస్తూఉండగా; ఆర్‌ప్టిషేణ+ 
ఆ(శ్రమంబునన్‌= ఆర్‌ష్టిషిణ మునియొక్క ఆశ్రమంలో; ఒక్కపక్షంబు= పదునైదు రోజులు; వసియించునది= నివసించండి. 


తాత్సర్యం: నిన్నును, నీ తమ్ములను యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు ఆశ్వినులు కాపాడేటట్టుగానే నేను 
కూడా మిమ్మల్ని రక్షించగలను, నా ఆజ్ఞవొప్పున నా సేవకులు మీకు ప్రతిదినం అన్నం నీళ్ళు మొదలైనవి 
సమకూర్చగలరు. మీరు పదునైదుదినాలు ఆర్‌ష్టిషిణ మహర్షి ఆశ్రమంలో నివసించండి. 


సీ. 'మానితయశుండు భీమానుజుం డర్దునుం ।; డమరులచేత దివ్యాస్తతతులు 
వడసి దేవేశ్వరుకడ నున్నవా(/ డతం । డుపకారి యయ్యె దేవోత్తమునకు; 
సప్ర్తమేధాధ్వరప్రాప్తపుణ్యుండు ధర్మ । మతి భవత్పితృపితామహుండు ఘనుండు 
శంతనుం డతనిచే సంతర్పితుం డయ్యె; । గుజుకొని మీదైన కుశల మడిగె; 

ఆ. _ నరుగుదెంచు నింత కయ్యర్జునుండు మీ । కభిమతార్ధసిద్ది యగును సిద్ధ 


మని యెజుంగ. జెప్పి యలకాధినాథుండు ।; యక్షగణముతోడ నరిగె నంత. 34 


ప్రతిపదార్థం: మానితయశుండు= మన్నించబడిన కీర్తికలవాడు; భీమ+అనుజుండు= భీముడికి తమ్ముడు- అనగా, అర్జునుడు; 
అమరులచేతన్‌= వేల్పులచేత; దివ్య+అ'స్త్ర, తతులు= దివ్యాలైన ఆయుధాల సముదాయాలు; పడసి= పొంది; దేవ+-ఈశ్చరుకడన్‌= 


540 శ్రీనుదాంధ్ర మహాభారతము 


దేవేంద్రుడి దగ్గర; ఉన్నవాండు= ఉన్నాడు; దేవ+ఉత్తమునకున్‌= దేవేంద్రుడికి; అతండు= అతడు; ఉపకారి+అయ్యెన్‌= 
మేలుచేకూర్చినవాడు అయినాడు; సప్త మేధ+అధ్వర ప్రాప్త పుణ్యుండు= ఏడు అశ్వమేధ యాగాలు చేయటంచేత లభించిన 
పుణ్యం కలవాడు; ధర్మమతి= ధర్మంతో కూడిన బుద్దికలవాడు; భవత్‌+పితృ పితామహుండు= మీ తండ్రికి తాతఐనవాడు; 
ఘనుండు= గొప్పవాడు; శంతనుండు= శంతనుడు అనే ప్రభువు; అతనిచేన్‌= ఆ అర్జునుడి చేత; సంతర్పితుండు+అయ్యెన్‌= 
సంతృప్తిచెందింపబడిన వాడైనాడు; గుయుకొని= పూని; మీదైన= మీయొక్క; కుశలము= క్షేమాన్ని గురించి; అడిగెన్‌= 
అడిగాడు; ఆ+అర్జునుండు= ఆ అర్జునుడు; ఇంతకు= ఇప్పుడు; అరుగుదెంచున్‌= వస్తాడు; మీకు+అభిమత+అర్ధసిద్ధి+అగును= 
మీరు కాంక్షించే కోరిక మీకు ఈడేరుతుంది; సిద్ధ్దము+అని= జరిగినట్టే అని; అలకా+అధినాథుండు= అలకాపట్టణానికి 
ప్రభువు అయిన కుబేరుడు; ఎయుంగన్‌+చెప్పి= తెలిసేటట్టు చెప్పి; యక్ష గణముతోడన్‌= యక్షుల సముదాయంతో; అరిగెన్‌= 
వెళ్ళాడు; అంతన్‌= అంతట. 


తాత్పర్యం: గౌరవించబడిన కీర్తిగల అర్జునుడు వేల్పులచేత దివ్యాస్తాలను పొందాడు. ఇప్పు డతడు దేవేంద్రుడి 
కడ ఉన్నాడు; అతడు దేవేంద్రుడికి మేలు చేసినవా డైనాడు; అంతేగాక, మీ తండ్రిగారికి తాతగారైనట్టి వాడున్నూ, 
ఏడు అశ్వమేధయాగాలు చేసి పుణ్యాన్ని ఆర్జించినవాడున్నూ అయిన శంతనునిచేత మన్నించబడినాడు. ఆయన మీ 
అందరి కుశలమడిగినాడు. మీ సోదరుడైన ఆ అర్జునుడు ఇప్పుడు మీదగ్గరకు రావటానికి సిద్దంగా ఉన్నాడు. మీ 
కోరికలు ఈడేరగలవు. అన్నియు మీకొరకు సంసిద్దం'- అని పాండవులను అభినందించి కుబేరుడు యక్షగణాలతోపాటు 
నిష్క్రమించాడు; అంతట. 
వ. _ ఇట్లు ధర్మరాజు కుబేరునాదేశంబున నార్‌ష్టిషణాశ్రమంబున నున్న నాతనికి నొక్కనాండు ధౌమ్యుండు 
నిజాంగుళి నుత్తరదిగ్భాగంబు సూపుచు ని ట్లనియె. 35 
ప్రతిపదార్హం: ఇట్టు= ఈవిధంగా; ధర్మరాజు, కుబేరు+ఆదేశంబునన్‌= కుబేరుడి యొక్క ఆనతిచొప్పున; ఆర్‌ష్టేషేణ+ 
ఆ(శమంబునన్‌+ఉన్నన్‌= ఆర్‌ష్టిషేణుడియొక్క ఆశ్రమంలో ఉండగా; అతనికిన్‌= ఆ ధర్మరాజుకు; ఒక్క, నాడయ= ఒక 


రోజున; ధౌమ్యుండు= ధౌమ్యమహర్షి నిజ+అంగుళిన్‌= తన చూపుడు వ్రేలితో; ఉత్తరదిక్‌శభాగంబు= ఉత్తర దిక్కువైపు; 
చూపుచున్‌= చూపిస్తూ; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఈ విధంగా ధర్మరాజు కుబేరుడి ఆనతిచొప్పున ఆర్‌ప్టేషిణుడి ఆశ్రమంలో నివసిస్తూ ఉన్నాడు. అంత, 
ఒకనాడు ధౌమ్యమహర్షి తన చూపుడు వ్రేలితో అతడికి ఉత్తరదిక్కును చూపిస్తూ ఇట్లా అన్నాడు. 


క. “అది మందరనగ మక్కడ । నది మేరుగిరీంద్ర మమ్మహాశైలము నె 
న్మిదిదిక్కుల వసియింతురు । త్రిదశేశ్వరు దొట్టి యష్టదిక్పాలవరుల్‌. 36 


ప్రతిపదార్థం: అది= అదిగో అది; అక్కడన్‌= అచట ఉన్నది; మందర, నగము= మందరం అనే పేరుకల కొండ; అది= 
అది; మేరుగిరి+ఇం[ద్రము= మేరువు అనే పేరుకల గొప్పకొండ; ఆ+మహాళైలము= ఆ గొప్ప కొండయొక్క; ఎన్మిది దిక్కులన్‌= 
ఎనిమిది దిక్కులలోను; త్రిదశ+ఈశ్వరున్‌+తొట్టి= దేవేంద్రుడు మొదలుగా కల; అస్ట+దిక్‌*పాలవరుల్‌= ఎనిమిది దిక్కులను 
పాలించే అధిపతులు; ఎన్మిది దిక్కులన్‌= ఎనిమిది దిక్కులలోను; వసియింతురు= నివసిస్తూ ఉంటారు. 


తాత్పర్యం: “అదిగో! చూడుము. అది మందరపర్వతం, అల్లదిగో! అదియే మేరుపర్వతం, ఈ గొప్పకొండకు 
ఎనిమిదివైపుల దేవేంద్రుడు మున్నగు అష్టదిక్సాలకులు వసిస్తారు. 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 


రడ] 
చ.  కనకగిరిం బ్రదక్షిణముగా శశిభాస్కరతారకాగణం 
బనవరతంబు. ద్రిమ్మరు మహామునిసప్తకమండలంబుతో 
ననఘ! తదీయతుంగశిఖరాగ్రమునందు( బయోరుహాసన 
త్రినయన విష్ణు లుండుదురు దేవగణంబులు గొల్దుచుండంగన్‌.” 37 


'ప్రతిపదార్హం: అనఘ!= పాపరహితుడవైన ఓ ధర్మరాజా! శళి, భాస్కర, తారకా, గణంబు= చంద్రుడు, సూర్యుడు 
నక్ష్య్రత్రసముదాయాలు; మహాముని, సప్తక మండలమ్ముతోన్‌= గొప్పబుషులు ఏడుగురు కల వలయంతో; కనకగిరిన్‌= 
పసిడికొండను- మేరుపర్వతాన్ని; అనవరతంబున్‌= ఎల్లప్పుడును; ప్రదక్షిణముగాన్‌= ఎడమనుండి కుడివైపునకు; త్రిమ్మరు= 
తిరుగుతూ ఉంటారు; తదియ, తుంగ, శిఖర+అ[గ్రమునందున్‌= ఆ మేరువుయొక్క ఎత్తయిన శిఖరంయొక్క పైభాగంలో; 
పయోరుహాసన, త్రినయన, విష్ణులు= పద్మం ఆసనంగా కల బ్రహ్మదేవుడున్నూ, మూడుకన్నులు కల శివుడున్నూ., విష్ణువున్నూ; 
దేవగణంబులు= వేల్పుల గుంపులు; కొల్చుచుండంగన్‌= ఆరాధిస్తూ ఉండగా; ఉండుదురు= ఉంటారు. 


తాత్పర్యం: ఓ పాపరహితుడా! మేరుపర్వతంచుట్టూ ఎల్లప్పుడు చంద్రుడు, సూర్యుడు, నక్షత్రసముదాయం, సప్తర్షి 
మండలంతో పాటు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఆ పసిడికొండకొనపై పద్మం ఆసనంగా కలబ్రహ్మదేవుడు, 
మూడుకన్నులు కల పరమశివుడు, విష్ణుదేవుడు, వేల్పులసమూహాలు సేవిస్తూ ఉండగా కొలువుదీరి ఉంటారు.” 


విశేషం: మేరుపర్వతం ఉత్తరాన కలదని [ప్రాచీనవేదవాజ్మ్యయనిర్దేశం. ఉత్తర[్రువానికి సూర్యుచంద్రులు, నక్ష్రత్రసముదాయం 
సప్తర్షిమండలం ప్రదక్షిణం చేస్తున్నట్టు తిరగటం నవీనభూగోళవేత్తలు నిర్దేశించినట్టిదేకదా! ప్రాచీనుల ఖగోళశా(స్తపరిజ్ఞానానికి 
ఈ వర్షన ఒక ఉదాహరణం. 


వ. అని చెప్పుచుండ. బాండవు లం దొక్కమాసంబు నివాసంబు సేసి; రంత. 38 


ప్రతిపదార్థం: అని= అంటూ (ఆవిధంగా); చెప్పుచుండన్‌= వర్షిస్తూ ఉండగా; పాండవులు= పాండురాజుకుమారులు; 
అందున్‌= ఆ ఆశ్రమంలో; ఒక్కమాసంబు= ఒకనెల; నివాసంబు+చేసిరి= నివసించారు; అంత= ఆమీద. 


తాత్పర్యం: అని చెప్పుతూ ఉండగా పాండవులు ఆ ఆశ్రమంలో ఒకనెల నివసించారు. 


ఉ. _ అంబర మాత్మదీప్తినివహంబున నొప్పం/గ మాతలిప్రయు 
క్తం బగు దివ్యకాంచనరథంబు లసచ్చ్చపలాంశుపుంజ ర 
మ్యం బగు దాని నెక్కి ధృతిమందరు. డింద్రసుతుండు నాకలో 
కంబుననుండి వచ్చె. బ్రవికాశితతేజు. డినప్రకాశుం డై. 39 


ప్రతిపదార్థం: ధృతి, మందరుండు= ధైర్యంలో మందరపర్వతం వంటివాడు; '్రవికాశిత తేజుండు= మిరుమిట్టుకొల్పెడి వర్చస్సు 
కలవాడు; ఇంద్ర, సుతుండు= ఇంద్రుడి కుమారు డైన అర్జునుడు; అంబరము= ఆకాశం; ఆత్మదీప్తినివహంబునన్‌= తన 
దైన వెలుగుల సముదాయం చేత; ఒప్పంగన్‌= శోభిల్లగా; లసత్‌+చపలా+అంశు, పుంజ, రమ్యంబు+అగుదానిన్‌= దేదీప్యమానంగా 
(ప్రకాశిస్తున్న మెణుపుల యొక్క కాంతుల సమూహాలను పోలి సొగసై ఉన్న దానిని; మాతలి, ప్రయుక్తంబు+అగు= మాతలి 
(దేవేంద్రుడి రథసారథి) చేత నడుపబడిన; దివ్య, కాంచన, రథంబు= దేవలోకానికి సంబంధించిన బంగారుతేరు; ఎక్కి= 
అధిరోహించి; ఇన్రకాశుండు+ఐ= సూర్యుడివంటి ప్రకాశం కలవాడై నాక లోకంబున నుండి= స్వర్గలోకంనుండి; వచ్చెన్‌= వచ్చాడు. 


542 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ధైర్యంలో మందరపర్వతంతో పోల్బతగినవాడు, లెస్సగా 'ప్రకాళించే తేజస్సు కలవాడు, దేవేంద్రుడి 
కుమారుడు అయిన అర్జునుడు- మిరుమిట్టుగొలిపే మెరుపులవంటి కాంతి సమూహాలతో సుందరమై, మాతలి 
నడుపుతున్న దివ్యకాంచన రథాన్ని అధిరోహించి, సూర్యుడివలె వెలుగుతూ స్వర్గ్ణలోకంనుండి వచ్చాడు. 


వ. ఇట్లు చనుదెంచి ధనంజయుండు రోమశధౌ మ్యధర్మజభీమసేనులపాదంబులకుం బరమభక్తి మొక్కి 
వినయావనతులయిన కవల నెత్తి కౌంగిలించుకొని, ద్రౌపదీహృదయనయనాంబుజంబుల కానందంబు 
సేయుచున్నంత, నందటు సంతసిల్లి మాతలి నతిప్రీతి.బూజించిన, నతండును దివ్యరథంబు గొని దివంబున 
కరిగె; నట్టి యవసరంబున. 40 


ప్రతిపదార్థం: ఇట్టు+ఈ విధంగా; చనుదెంచి= వచ్చి; ధనంజయుండు= అర్జునుడు; రోమశ, ధౌమ్య, ధర్మజ, భీమసేనుల, 
పాదంబులకున్‌= రోమశుడి, ధౌమ్యుడి, ధర్మజుని, భీమసేనుడి పాదాలకు; పరమ, భక్తిన్‌= మిక్కిలి భక్తితో; యొక్కి= 
నమస్కరించి; వినయ+అవనతులు+అయిన= వినయంతో వంగి నమస్కరించినవారలైన; కవలన్‌= (నకులసహదేవులను) 
జంటను; ఎత్తి= పైకి లేవనెత్తి; కాంగిలించుకొని= ఆలింగనం సల్సి; (ద్రౌపదీ, హృదయ, నయన+అంబుజంబులకున్‌= 
(ద్రాపదియొక్క మనస్సు, కన్నులు అనే పద్మాలకు; ఆనందంబు+చేయుచున్నంతన్‌= గొప్ప సంతోషాన్ని కలిగిస్తూ ఉండగా; 
అందణు= పాండవ బృందంలోని వారందరును; సంతసిల్లి= సంతోషించి; మాతలిన్‌= దేవేంద్రుడి రథసారథిని; అతి ప్రీతిన్‌= 
మిక్కలి (ప్రేమతో; పూజించినన్‌= అర్చించగా; అతండును= ఆ మాతలియు; దివ్యరథంబు+కొని= దేవతారథాన్ని తీసికొని; 
దివంబునకున్‌= స్వర్గానికి; అరిగెన్‌= వెళ్ళాడు; అట్టిశఅవసరంబునన్‌= అటువంటి సమయంలో. 


తాత్పర్యం: ఈ విధంగా అర్జునుడు స్వర్గలోకంనుండి భూలోకానికి వచ్చాడు. అతడు రోమశుడికి, ధౌమ్యుడికి, 
ధర్మజుడికి, భీమసేనుడికి, పాదనమస్కారాలు చేసి, తనకు వినయంతో వంగి పాదనమస్కారం చేసిన నకులసహదేవులను 
ఎత్తి కౌగిలించుకొన్నాడు. ఆ దృశ్యం [ద్రాపదిహృదయానికీ, కన్నులకూ మిక్కిలి ఆనందాన్ని కలిగించింది. అందరూ 
సంతసిల్హారు. పోఠిడవ బృందంలోని వారందరూ మాతలిని సత్కరించి మన్నించారు. మాతలి దివ్యరథాన్ని తీసికొని 
స్వర్గలోకానికి తిరిగి వెళ్ళాడు. ఆ సమయంలో. 


క. దిననాథు. డస్తగిరి. బొం । దిన6 జీకటి. బాచి యాత్మతేజమున దిగం 
గనల విభూషించుచు రజ । నినాథకలహంస గగననిమ్నగ నొప్పెన్‌. త్న 


ప్రతిపదార్హం: దిన నాథుండు= సూర్యుడు; అస్తగిరిన్‌= పడమటికొండను, సహ్యాద్రిని; పొందినన్‌= చేరగా; చీంకటిన్‌= అంధకారాన్ని; 
పాచి= త్రోసి; ఆత్మ తేజమునన్‌= తనదైన వెలుగుచేత (వెన్నెలచేత); దిక్‌+అంగనల= దిక్కులు అనే వనితలను; 
విభూషించుచున్‌= _ అలంకరిస్తూ; రజనినాథ, కలహంస= చంద్రుడు అనే రాజహంస; గగన నిమ్నగన్‌= ఆకాశంఅనేనదిలో; 
ఒప్పెన్‌= శోభిల్హాడు. 


తాత్పర్యం: సూర్యుడు అస్తమించాడు. అప్పుడు చీకటిని తొలిగిస్తూ, తన వెన్నెలచేత దిక్కులు అనే వనితలను 
అలంకరిస్తూ, చంద్రుడు అనెడి కలహంస ఆకాశమనే నదిలో శోభిల్టాడు. 


విశేషం: అలం: రూపకం. 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 543 


ఉ. ఆరాత్రి యర్జునుం డనుజులనందథఅ నొద్దంబెట్టుకొని యిష్టపూర్వకథలు సెప్పుచు శయనించె; నంతంబ్రభాతం 
బగుడు సిద్దమునిగణంబులయు రోమశధౌమ్యులయు. దమ్ములయు6దోడ ధర్మతనయుండు సుఖోపవిష్టుం 
దై యున్నంత. 42 
ప్రతిపదార్థం: ఆ రాత్రి= ఆ రేయి; అర్జునుండు; అనుజులన్‌+అందణన్‌= సోదరులను అందరిని; ఒద్దన్‌+పెట్టుకొని= 
దగ్గరగా ఉంచుకొని; ఇష్ట౪పూర్వ+కథలు= తమకు ప్రీతికరమైన, లోగడ జరిగిన గాథలను; చెప్పుచు; శయనించెన్‌= పరుండినాడు; 
అంతన్‌= అటుపిమ్మట; ప్రభాతంబు+అగుడున్‌= తెల్లవారటంచేత; సిద్ధ, ముని, గణంబులయు= తపస్సు పూర్తి అయి 
పరిణతి చెందిన బుషుల సమూహాలతో; రోమశ ధౌమ్యులయున్‌= రోమశుడితో ధౌమ్యుడితో; తమ్ములయున్‌+తోడన్‌= 
సోదరులతోడ; ధర్మ తనయుండు= ధర్మరాజు; సుఖ+ఉపవిష్టుండు+ఐ= సుఖంగా కూర్చొని; ఉన్నంతన్‌= ఉండగా. 


తాత్పర్యం: ఆ రేయి అర్జునుడు సోదరు అందరితో కలిసి శయనించి, వారికి నచ్చిన పూర్వకథలు చెప్పి వారిని 
అలరించాడు. అంతట తెల్లవారిన పిమ్మట ధర్మరాజు, తపస్సులో పరిపూర్ణత చెందిన మహర్షులతో, ధౌమ్యుడితో 
రోమశుడితో, సహోదరులతో కూడి సుఖంగా కూర్చొని ఉండగా. 


ఇంద్రుండు పాండవులయొద్దకు వచ్చుట (సం. 3-162-5) 


బోరన సురదుందుభుల నినాదంబులు । గిన్నరగంధర్వగీతరవము 

లెసంగ సహస్రసూర్యేందుమండలములు । వోలె విమానముల్‌ పొలిచి వెలుంగ6 
బాండవాలోకనపరు.డై సహస్రాక్షు.।; డమరగణంబుతో నమ్మహాద్రి 

కేతెంచెం బ్రీతి నయ్యింద్రున కందటు । నంత నభ్యుద్గతు లైరి; పాండ 


ర్‌ూ 


ఆ. వాగ్రజుండు దాను ననుజులు నింద్రుపా । దాంబుజముల కెరంగి యధికభక్తి 
శాస్త్రదృష్టవివిధసత్కారవిధుల6 బూ । జించె నమరఖచరసిద్ధపూజ్యు. 43 


ప్రతిపదార్థం: బోరనన్‌= పెద్దగా? సురు దుందుభుల, నినాదంబులు= వేల్పుల నగారాల (మోతలు; కిన్నర, గంధర్వ, గీత, 
రవములు = కిన్నరుల గంధర్వుల పాటల సవ్వడులు; ఎసంగన్‌= విలసిల్లగా; సహస్ర, సూర్య+ఇందు, మండలములు+పోలెన్‌= 
వేయి సూర్యుల చంద్రుల బింబాల వలె; విమానముల్‌= ఆకసాన సంచరించే తేరులు; పొలిచి= శోభిల్లి; వెలుంగన్‌= 
'ప్రకాశించగా; పాండవ+ఆలోకన పరుండు+ఐ= పాండురాజు కొడుకులను చూడవలె ననే కోరిక కలవారైన; సహ(స్ర+అక్షుండు= 
వేయికన్నులదేవర అయిన ఇంద్రుడు; అమర, గణంబుతోన్‌= వేల్పులసమూహాలతో; ఆ+మహా+అగద్రికిన్‌= ఆ గొప్పకొండకు; 
ఏతెంచెన్‌= వచ్చాడు; ట్రీతిన్‌= ప్రేమతో; అందజున్‌= ఆ పాండవబ్బందంలోని వారు అందరున్నూ; ఆ+ఇంద్రునకున్‌= ఆ 
దేవేంద్రుడికి; అంతన్‌= అంతట; అభ్యుద్గతులు+ఐరి= లేచి ఎదురేగి, నమస్కరించారు; పాండవ+అ([గ్రజుండు= పాండవులలో 
మొదట పుట్టినవాడైన-అనగా పెద్దవాడైన ధర్మరాజు; తానున్‌= తాను; అనుజులున్‌= తమ్ములు; ఇంద్రు పాద+అంబుజములకున్‌= 
ఇంద్రుడి పాదాలనెడి పద్మాలకు; ఎరంగి= నమస్కరించి; అధిక, భక్తిన్‌= మిక్కిలి భక్తితో; శాస్త్ర దృష్టి వివిధ, సత్కార, 
విధులన్‌= శా(స్త్రాలలో కన్పించే ఆయా ఆతిథ్యమర్యాదల ననుసరించి; అమర, ఖచర, సిద్ధ, పూజ్యున్‌= వేల్పులచేత, 
ఆకాశగమనం కల వారిచేత, సిద్దులచేత ఆరాధించబడేవాడిని; పూబించెన్‌= యథావిధిగా అర్భించాడు. 


తాత్పర్యం: గొప్పగా దేవదుందుభులు (మోగాయి. కిన్నరుల పాటలు, గంధర్వుల గానాలు విన్సించాయి. ఆకసాన 
విమానాలు మిరుమిట్లు గొల్సాయి. దేవేంద్రుడు పాండవులను చూచే కోరికతో అచటికి వచ్చాడు. అంతట పాండవులు 


5్‌డీడ్క శ్రీనుదాంధ్ర మహాభారతము 


అందరు మిక్కిలి ప్రేమతో దేవేంద్రుడికి ఎదురేగి శాస్త్రాలలో విధించబడిన అతిథిసత్కారాలు సలిపి, అతడి 
పాదపద్మాలకు నమస్కరించారు. 


వ. ఇంద్రుండును వారల నందటి నతిమధురవచనంబుల నభినందించుచు. దదంతికస్థితు నధికతవోయుక్తు 
ధనంజయుం జూపి ధర్మజున కి ట్లనియె. డడ 


ప్రతిపదార్హం: ఇంద్రుండును= దేవేంద్రుడు కూడ; వారలన్‌+అందజన్‌= ఆ పాండవ బృందములోని వారిని అందరిని; అతి, 
మధుర, వచనంబులన్‌= మిక్కిలి తియ్యని మాటలచేత; అభినందించుచున్‌= సంతోషింప జేసే మన్నన తెలుపుతూ; 
తద్‌+అంతికస్టితున్‌= వారి ప్రక్కన కూర్చొనిఉన్న; అధిక, తపస్‌+యుక్తున్‌= గొప్పతపస్సుచేత కూడినవాడిని; ధనంజయున్‌+చూపి= 
అర్జునుడిని చూపించి; ధర్మజునకున్‌= ధర్మపుషత్రుడితో; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఇం[ద్రుడుకూడ పాండవబ్బందంలోనివారిని అందరినీ మిక్కిలి తియ్యనైన పలుకులతో మన్నించి 
సంతోషింపజేశాడు. పిమ్మట, వారలకు దగ్గరగా కూర్చొని ఉన్న అర్జునుడిని, గొప్ప తపస్సుతో కూడినవాడిని 
చూపించి, ధర్మరాజుతో ఈ విధంగా చెప్పాడు. 


క, “ఘను. దడీపార్టుండు నావల । నన దివ్యాస్తప్రయోగ నయనిపుణుం డై 
దనుజుల నివాతకవచుల । నని జంపి సురావలికి. బ్రియం బొనరించెన్‌. 45 


ప్రతిపదార్థం: ఘనుండు= గొప్పవాడు; ఈ పార్టుండు= కుంతీకుమారు డైన ఈ అర్జునుండు; నావలననన్‌= నామూలాననే; 
దివ్య+అ(స్త్ర ప్రయోగ, నయ, నిపుణుండు+ఐ= దివ్యాలైన ఆయుధాలను వాడటంలో ప్రశస్తమైన నేర్పును సాధించినవాడై; 
దనుజుల= రక్కసుల; నివాతకవచులన్‌= నివాతకవచులు అనెడి వారిని; అనిన్‌= యుద్దంలో; చంపి= సంహరించి; సుర+ఆవలికిన్‌= 
వేల్పులసముదాయానికి; ప్రియంబు= ట్రీతిని; ఒనరించెన్‌= కలిగించాడు. 


తాత్పర్యం: కుంతీకుమారుడైన ఈ అర్జునుడు గొప్పవాడు. నావలననే ఇతడు దివ్యాలైన ఆయుధాలు సంపాదించి, 
వాటిని ప్రయోగించటంలో తగు సామర్ధ్యాన్ని ఆర్జించినవాడై నివాతకవచులు అనే రక్కసులను సంహరించి వేల్పుల 
సమూహానికి మిక్కిలి ప్రీతిని కలిగించాడు. 


క. ఈతండు పరాక్రమమున న । రాతుల వధియించి యిద్దరారాజ్యము వి 
ఖ్యాతముగ నిచ్చు నీకు మ । హాతేజు. దజేయవీర్యు. డని నెవ్వరికిన్‌. 46 


ప్రతిపదార్థం: ఈతండు= ఈ అర్జునుడు; పరాక్రమమునన్‌= శౌర్యంతో; ఆరాతుల= శత్రువులను; వధియించి= చంపి; 
ఈశ+ధరా, రాజ్యము= ఈ భూరాజ్యాన్ని; నీకున్‌= నీకు; విఖ్యాతముగన్‌= మంచిపేరు ్రతిష్టలతో; ఇచ్చున్‌= ఇస్తాడు; 
(ఇతడు) మహాతేజుండు= గొప్ప తేజస్సుకలవాడు; ఎవ్వరికిన్‌= ఎవరికైనను; అనిన్‌= యుద్ధంలో; అజేయ, వీర్యుండు= జయించ 
నలవికాని శౌర్యం కలవాడు, 


తాత్పర్యం: ఈ అర్జునుడు శౌర్యంలో శత్రువులను సంహరించి, ఈ భూరాజ్యాన్ని నీకు ఇవ్వగలడు. ఇతడు 
మహాతేజస్వి. ఈతడిని యుద్దంలో గెలవడం ఎవ్వరికీ శక్యం కాదు. 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 545 


క. అని చెప్పి యనిమిషప్రభు. ।; డనిమిషనివహంబుతోడ నమరావతికిం 
జనియె నిజాలోకనమున ।; కనఘులు పాండవులు హర్షమందుచు నుండన్‌. ళ్‌ 


ప్రతిపదార్థం: అని= అనుచు; చెప్పి= పలికి; అనిమిషు ప్రభుండు= రెప్పలు వాల్చని వేల్పులకు దొర అయిన దేవేంద్రుడు; 
అనిమిష, నివహంబుతోడన్‌= వేల్పుల సమూహంతో; అమరావతికిన్‌= ముఖ్యపట్టణ మైన అమరావతికి; నిజ+ఆలోకనమునకున్‌= 
తన చూపులచేత, వారిని చూడటంవలన; అనఘులు= పాపరహితులు; పాండవులు= పాండురాజు కొడుకులు; హర్షము+ 
అందుచున్‌+ఉండన్‌= సంతసిల్టుతూ ఉండగా; చనియెన్‌= వెళ్ళాడు. 


తాత్పర్యం: అని వచించి, దేవేంద్రుడు దేవతాపరివారంతోపాటుగా వేల్పుల రాజధాని అయిన అమరావతికి 
వెళ్ళాడు. దేవేంద్రుడు తమను ఆదరంతో చూచినందుకు పుణ్యాత్ములైన పాండవులు మిక్కిలి సంతోషం పొందారు. 


మధ్యాక్కర. 
ఘనముగ ధనదేంద్రపాండుసుతసమాగమ మొక్కయేండు 
దనరంగ బ్రహ్మచర్యవ్రతస్థు లై తగిలి నిత్యంబు 
వినిన పుణ్యాత్ములును జదివినవారు విభుత నూజేండ్లు 
నొనర జీవింతు రత్యంత మగు కాంతియుక్తు లై ధరణి. 48 


ప్రతిపదార్థం: ఘనముగన్‌= గొప్పగా; ధనద+ఇం(ద్ర, పాండుసుత, సమాగమము= కుబేరుడి యొక్కయు ఇంద్రుడి యొక్కయు 
పాండవుల యొక్కయు కలయిక (గూర్చిన ఈ కథ); ఒక్క+ఏండు= ఒక సంవత్సరం; తనరంగన్‌= ఒప్త్పుగ పూనికతో; 
బ్రహ్మచర్య, వ్రతస్థులు+ఐ= బ్రహ్మచర్య దీక్షను పాటించిన వారై అనగా స్త్రీ సంగమాన్ని పరిహరించినవారై; తగిలి= నిష్టతో; 
నిత్యంబు= ప్రతిదినమూ; వినిన= విన్న; పుణ్య+ఆత్ములును= పుణ్యం కలిగినవారున్నూ; చదివినవారు= పఠించిన వారున్నూ; 
ధరణి= భూమిపై; అత్యంతమగు, కాంతి, యుక్తులు+ఐ=. గొప్ప వెలుగుతో కూడినవారై; విభుతన్‌= గొప్పతనంతో; 
నూజు+ఏండ్డున్‌= వందసంవత్సరాలు; ఒనరన్‌= ఒప్పేటట్టుగా; జీవింతురు= (బ్రదుకుతారు. 


తాత్పర్యం: కుబేరుడూ, ఇంద్రుడూ, పాండవులూ కలిసిన ఈ కథను (బ్రహ్మచర్యవ్రతాన్ని పాటిస్తూ ఒక 
సంవత్సరకాలం పూనికతో నిత్యమూ ఎవరు చదువుతారో, వింటారో అట్టివారు మిక్కిలి తేజస్సు కలవారై, 
మహావైభవంతో భూమిపై నూరేండ్లు బ్రదుకగలరు. 


నిశేషం; మహాభారతం తొలిరూపం జయం. పిదప పంచభారతాలు. చిట్టచివరకు నైమిశారణ్యంలో సూతుడు శౌనకాది 
మహర్షులకు పన్నెండేండ్లు సత్రయాగంలో వినిపించింది 'మహాభారతం”. ఆ పం(డ్రైెండేండ్ల సత్రయాగంలో సూతుడు మహాభారతాన్నే 
గాక, మటికొన్నింటిని-. ఆయా పురాణ గాథలు మొదలైన వాటిని- విన్సించాడని సంప్రదాయ కథనం. ఇందులో సమకాలీన 
సమాజంలోని సుప్రసిద్దాలైన కథలు అన్నీ చేరి మహాభారతం ప్రాచీనవిజ్ఞానసర్వస్వకల్పకంగా పరిణమించిందని పెక్కుమంది 
ఆధునికవిద్వాంసుల అభి[ప్రాయం. ఈ పద్యంలో చెప్పబడిన 'ఫల్మశుతి' వలన ఈ కథకు గల స్వయంప్రతిపత్తి వెల్లడి 
అవుతున్నది. వృత్తలక్షణానికి ఆర. 2.22 విశేషాంశం చూడండి. 


వ. ఇట్లు సురేంద్రుం డరిగిన ధర్మతనయుం డర్జునుం జూచి పరమానందభరితహృదయుం దై యిట్లనియె.49 


546 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ విధంగా; సుర+ఇం([ద్రుండు= దేవేంద్రుడు; అరిగినన్‌= వెళ్ళగా; ధర్మతనయుండు; అర్జునున్‌+చూచి; 
పరమ+ఆనంద, భరిత, హృదయుండు+ఐ= గొప్పఆనందంతో నిండిన మనస్సు కలవాడై; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
పలికాడు. 


తాత్పర్యం: ఈ విధంగా దేవేంద్రుడు స్వర్గలోకానికి వెడలగా, ధర్మరాజు అర్జునుడిని చూచి గొపఆనందంతో 
నిండిన హృదయం కలవాడై ఇట్టా పలికాడు. 


సీ।; _ 'హరుం డాదిగాం గల యమరగణంబుచేం । బడసి దివ్యాస్తముల్‌ పరమ మైన 
యుపకార మమరుల కొనరించె నీపార్టు.। డని నాకు జెప్పె వృత్రాంతకుండు; 
దివ్యాస్తలాభమ్ము దేవేంద్రునకు. జ్రీతి । గా వేల్పులకు నుపకారి వైన 
విధమును మా కిప్లు విన వేడ్క యైనది” |; యని తన్ను నడిగిన నగ్రజునకు 


ఆ. _ నగ్రజన్మపూజ్యు లగు ధౌమ్య రోమశ । భ్రాతృవరులయొద్ద( బాండవేయు. 
డసదృశప్రభావుం డతివీరు6 డర్దును€ | డాత్మచరిత మిట్టు లనుచు. జెప్పె, 50 


ప్రతిపదార్హం: హరుండు+ఆదిగాన్‌+కల= శివుడు మున్నగువారైన; అమర గణంబుచేన్‌= వేల్పుల సముదాయంచేత; 
దివ్య+అ(స్తముల్‌= దివ్యాలైన గొప్ప మంత్రబాణాలు; పడసి= సంపాదించి; పరమము+ఐన= మిక్కిలి గొప్ప దైన; ఉపకారము= 
మేలు; అమరులకున్‌= దేవతలకు; ఒనరించెన్‌= చేశాడు; ఈ, పార్టుండు+అని= ఈ అర్జునుడు, అని అంటూ; 
వృ్యత్ర+అంతకుండు= వృత్రుడిని సంహరించిన దేవేంద్రుడు; నాకున్‌= నాకు; చెప్పె= చెప్పాడు; దివ్య+అస్త, లాభమ్ముూ 
దివ్యాలైన మంత్రబాణాలు సంపాదించిన విధాన్ని; దేవేంద్రునకున్‌+ప్రీతిగా= దేవేంద్రుడికి ఇష్టమైనవిధంగా; వేల్పులకున్‌= 
దేవతలకు; ఉపకారివి+ఐన, విధమును= మేలుచేకూర్చినవాడ వైన రీతిని; మాకు+ఇఫ్టు, వినన్‌, వేడ్క +ఐనది= ఇపుడు మాకు 
వినవలెననే కుతూహలం ఏర్పడింది; అని; తన్నున్‌= తనను (అర్జునుడిని); అడిగినన్‌= ప్రశ్నించగా; అ(గ్రజునకున్‌= అన్నకు 
అనగా ధర్మరాజుకు; అగ్ర, జన్మ, పూజ్యులు+అగు= గ్‌పు పుట్టుకవలననూ తనకంటి ముందు పుట్టటంవలననూ, 
అర్భించతగినవారు అయిన; ధౌమ్య, రోమశ, భ్రాతృవరుల+జఒద్దన్‌= ప్రముఖులైన ధౌమ్యుడి యొద్ద, రోమశుడి యొద్ద, 
సోదరులయొద్ద; పాండవేయుండు= పాండురాజు కుమారు డైన అర్జునుడు; న+సదృశు ప్రభావుండు= సాటిలేని మహిమ 
కలిగినవాడు; అతివీరుండు= గొప్పవీరుడు; అర్జునుండు= అర్జునుడు; ఆత్మచరితము= తనదైన కథ; ఇట్టులు+అనుచున్‌+చెప్పెన్‌= 
ఈ విధంగా జరిగిందని వివరించి చెప్పాడు. 


తాత్పర్యం: శివుడు మున్నగు దేవతలచేత నీవు దివ్యా లైన అస్త్రాలను సంపాదించి వేల్పులకు గొప్ప ఉపకారం 
చేశా వని దేవేంద్రుడు నిన్నుగూర్చి గొప్పగా పలికాడుకదా! నీవు ఏయే దివ్యాస్తాలను ఏవిధంగా ఆర్జించగలిగినావు? 
వృత్రుడిని సంహరించిన దేవేంద్రుడు సంతసించేటట్లుగా వేల్పులకు ఎటువంటి మేలు చేకూర్చగలిగినావు? ఆయా 
వృత్తాంతాలను మాకు వీనుల విందుగా సవిస్తరంగా విన్నవించుము. మాకు విన కుతూహలంగా ఉన్నది అని 
అడుగగా, అన్న అయిన ధర్మరాజుకును, గొప్పపుట్టుకచేత పూజ్యులైన ధౌమ్యరోమశులకు, అన్నదమ్ములకు సాటిలేని 
(ప్రభావం గల అర్జునుడు తన కథను ఈవిధంగా చెప్పాడు. 


వ. “ఏను భవదాదిష్టవిద్యాప్రకారంబున తపోనియుక్తుండ నై హోమవంతంబునకుం జని, యందు నా ముందట 
వృద్దబ్రాహ్మణుం దై యున్న వృద్దశ్రవుం గని, తదుపదేశంబున నీశ్వరుగుజించి యుగ్రతపంబు సేసిన, 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసను క్త 
నీశ్వరుండు గిరాతరూపధరుందై నాతోడ నతిఘఫోరయుద్దంబుసేసి, నాకుబ్రసన్నుండై నిజరూపంబు. జూపి, 
పాశుపతాస్త్రంబు. బ్రసాదించె; ననంతరంబ నింద్రాది దేవతలవలన నైంద్రాగేయయామ్యరాక్షసవారుణ 
వాయవ్యకౌబేరగాంధర్వ పైశాచబ్రాహ్యంబు లనంబరంగు దివ్యాస్తంబులు వడసి, మహేంద్రానుగృహీతుండ 
నై మాతలి ప్రయుక్తం బైన దివ్యరథం బెక్కి యీ శరీరంబుతోడన యమరావతి కరిగి యం 
దమరేంద్రునాచార్యు6గా వరించి తత్రసాదంబున దివ్యాస్త్రంబులు వడని తత్ర్రయోగంబులును 
నుపసంహారంబులును నివర్తనంబులును బ్రాయశ్చిత్తంబులును బ్రతిఘాతంబులును నేర్చిన నాకు సంతసిల్లి 
సురేంద్రుం డిట్లనియె. 51 


ప్రతిపదార్థం: ఏను= నేను; భవత్‌+ఆదిష్ట్ర విద్యా, ప్రకారంబునన్‌= నీచేత ఆదేశించబడిన విద్యను అనుసరించటం చొప్పున; 
తపస్‌+నియుక్తుండను+ఐ= తపస్సునందు నిష్ట కలవాడనై; హిమవంతంబునకున్‌= హిమాలయపర్వతానికి; చని=వెళ్లి; అందున్‌= 
అచట; నా ముందటన్‌= నా యెదుట; వృద్ద, బ్రాహ్మణుండు+ఐ+ఉన్న= ముసలివిప్రుడి వేషంలో ఉన్న; వృద్దశ్రవున్‌+కని= 
దేవేంద్రుడిని; చూచి; తద్‌+ఉపదేశంబునన్‌= ఆతడి హితవచనం చొప్పున; ఈశ్వరు గుజించి= శివుడిని ఉద్దేశించి; ఉగ్ర 
తపంబు+చేసినన్‌= కఠిన తపస్సు చేయగా; ఈశ్వరుండు= శివుడు; కిరాతరూపధరుండు+ఐ= చెంచు ఆకృతి ధరించినవాథజై; 
నాతోడన్‌= నాతో; అతి ఘోరయుద్దంబు+చేసి= మిక్కిలిభయంకరమైన పోరు సలిపి; నాకున్‌+*ప్రసన్నుండు+ఐ= నాయెడ 
అను[గ్రహం కలవాడై; నిజరూపంబున్‌+చూపి= తన అసలు ఆకారమును చూపించి (ఆకృతి ప్రదర్శించి); పాశుపత+అ(స్తంబున్‌= 
పాశుపతం అనే మం(త్రబాణాన్ని; ప్రసాదించెన్‌= దయతో ఇచ్చాడు (అను[గ్రహించాడు); అనంతరంబు+అ= అటుపిమ్మట; 
ఇం(ద్ర+ఆది+దేవతల వలనన్‌= ఇంద్రుడు మున్నగు వేల్పుల వలన; ఐంద్ర+ఆగ్నేయ, యామ్య, రాక్షస, వారుణ, వాయవ్య, 
కౌబేరు గాంధర్వ, పైశాచ, బ్రాహ్యాంబులు+అనన్‌+పరంగు= ఇంద్రుడికి, అగ్నికి, యముడికి, రాక్షసులకు, వరుణుడికి, 
వాయువుకు, కుబేరుడికి, గంధర్వులకు, పిశాచులకు, (బ్రహ్మకు సంబంధించినవి అని చెప్పబడే; దివ్య+అ(స్తంబులు= దివ్యాలైన 
(మహిమాన్వితాలైన) మంత్రబాణాలు; పడసి= పొంది; మహా+ఇం(ద్ర+అనుగృహీతుండను+ఐ= దేవేంద్రుడిచేత అనుమతి 
పొందినవాడ నై; మాతలి, ప్రయుక్తంబు+అయిన= మాతలిచేత తోలబడునట్టి; దివ్యరథంబు+ఎక్కి= దేవలోకానికి సంబంధించిన 
తేరును ఎక్కి; ఈ+శరీరంబుతోడన్‌+అ= ఈ దేహంతోనే; అమరావతికి+అరిగి= స్వర్ణలోకంలోని రాజధాని అయిన అమరావతికి 
వెళ్ళి అందున్‌= అచట; అమర+ఇంద్రున్‌= దేవేంద్రుడిని; ఆచార్యుంగాన్‌= గురువుగా; వరించి= ఎన్నుకొని; తద్‌+ప్రసాదంబునన్‌= 
ఆతడి దయవలన; దివ్య+అ(స్తంబులు= దివ్యాలైన మంత్రబాణాలు; పడసి= పొంది; తద్‌+ప్రయోగంబులును= ఆయా 
అస్త్రాలు వాడే విధానాలను; ఉపసంహారంబులును= ప్రయోగించిన వాటిని వెనుకకు మళ్ళించే విధానాలను; నివర్తనంబులును= 
ఇంకొకవైపునకు మరల్చే పద్దతులను; ప్రాయళ్చిత్తంబులును= దొరలిన దోషాలకు చేసే నిష్ఫృతులను; ప్రతిఘాతంబులును= 
ఎదుటి వారు ప్రయోగించే వాటిని వమ్ముచేసే రీతులను; నేర్చినన్‌= అభ్యసించగా; నాకు, సంతసిల్లి= నాయెడ సంతోషం 
ప్రకటించి; సుర+ఇంద్రుండు= దేవేంద్రుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా పలికాడు. 


తాత్పర్యం: నేను, నీ ఆదేశంప్రకారం మంత్రవిద్యోపాసన చేసి తపస్సులో నిష్టకలవాడనై హిమాలయపర్వతాలకు 
వెళ్ళాను. అక్కడ దేవేంద్రుడు ముసలివిఫ్రుడివేషం ధరించి నాకు కన్పించి, నన్ను ఈశ్చరుడినిగూర్చి తపస్సు చేయు 
మని ప్రబోధించాడు. నేను ఈశ్వరుడిని గూర్చి ఘోరతపస్సు చేశాను. పరమశివుడు కిరాతరూపంతో నాతో 
భయంకరయుద్దం చేసి, నన్ను మెచ్చి, నాకు తన నిజస్వరూపం చూపి, నాయందు అను[గ్రహం కలవాడై నాకు 
పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు. పిమ్మట ఇంద్రుడు మున్నగు వేల్పులవలన, నాకు ఐంద్రం, ఆగ్నేయం, యామ్యం, 
రాక్షసం, వారుణం, వాయవ్యం, కౌబేరం, గాంధర్వం, పైశాచం, బ్రాహ్మం అనే అస్త్రాలు లభించాయి. దేవేంద్రుడి 


548 శ్రీనుదాంధ్ర మహాభారతము 


అనుమతి చొప్పున, మాతలి నడిపే దివ్యరథాన్ని అధిరోహించి నేను ఈ దేహంతోనే స్వర్గలోకపురాజధాని అయిన 
అమరావతికి వెళ్ళాను. స్వర్గంలో దేవేంద్రుడిని గురువుగా ఎన్నుకొని నేను ఆతడిదయవలన వివిధ దివ్యాస్తాలను 
సాంగోపాంగంగా అభ్యసించాను. ఆయా అస్త్రాలను వాడటాన్నీ, వాటిని తిరిగి వెనుకకు మరలించే విధానాలను, 
మరోవైపునకు మరల్చీ పద్దతులను, దొరలిన దోషాలను పరిహరించే పద్దతులను, ఎదుటివారు ప్రయోగించే వాటిని 
వమ్ముచేసే రీతులను నేర్పాను. దేవేంద్రుడు సంతసిల్లి ఈ విధంగా పలికాడు. 


క. “నీ వఖిలాస్తవిదుండవు । గావున నిన్నాజి నోర్వంగా నోప రొరుల్‌; 
త 
దేవతలకు బ్రాహ్మణులకు. । గావింపు హితంబు; దీనం గడు సిద్ది యగున్‌. 52 


ప్రతిపదార్థం: నీవు= నీవు; అఖిల+అ'స్త్ర, విదుండవు= సమస్తమైన మంత్రబాణాలను తెలిసినవాడవు; కావునన్‌= కాబట్టి; 
నిన్ను+ఆజిన్‌+ఓర్వగాన్‌= నిన్ను యుద్ధంలో జయించటానికి; ఒరుల్‌= ఇతరులు; ఓపరు= సమర్జులు కారు; దేవతలకున్‌= 
వేల్పులకు; బ్రాహ్మణులకున్‌= విప్రులకు; హితంబు= మేలు; కావింపు= చేయుము; దీనన్‌= దీనివలన; కడు= మిక్కిలి; 
సిద్ది+అగున్‌=కోరికలు ఈడేరుతాయి. (జన్మసఫలమౌతుంది). 


తాత్సర్యం: 'నీవు సమస్తమైన అస్త్రాలను తెలిసినవాడవు. కాబట్టి ఇతరులు ఎవ్వరూ నిన్ను యుద్దంలో జయించజాలరు; 
నీవు వేల్పులకు, విప్రులకు మేలు చేకూర్చుము, నీకు దీనివలన జన్మసాఫల్యం ఏర్పడుతుంది. 


క. నాకు గురుదక్షిణార్హము ।; నాకహితార్దంబుగా జనస్తుతబుద్దిం 
జేకొని నా పనిచినపని€ । బ్రాకటముగ6 జేయు మహితభంజనశక్తిన్‌. 53 


ప్రతిపదార్థం: నాకున్‌= నాకు; గురుదక్షిణ+అర్థము= అధ్యాపకుడికి సమర్పించే బహుమతిగా; నాక, హిత+అర్థంబుగాన్‌= 
స్వర్గానికి మేలు కలుగజేసేటట్టుగా; జనస్తుతబుద్దిన్‌= ప్రజలచేత ప్రశంసించబడే బుద్ధిని; చేకొని= స్వీకరించి; నా+పనిచిన, 
పనిన్‌= నేను నియోగించిన కార్యాన్ని; అహితభంజనశక్తిన్‌= శత్రువులను నిర్మూలించే సామర్హ్యంతో; ప్రాకటముగన్‌= అందరికి 
తెలిసేటట్టుగా; చేయుము= నెరవేర్చుము. 


తాత్సర్యం: నాదగ్గర నీవు అస్త్రవిద్య నేర్చుకొన్నావు. కాబట్టి నీవు నాకు సమర్పించవలసిన గురుదక్షిణ ప్రజలు 
ప్రశంసించేటట్టుగా వేల్పులకు మేలు చేయటమే. నేను నియోగించిన కర్తవ్యాన్ని శత్రువులను నిర్మూలించే సామర్ధ్యంతో 
లోకవిదితంగా నీవు నెరవేరాలి. 


విశేషం: 'గురుదక్షిణ'- ప్రాచీన భారతీయ సంస్కృతిలో ఒక విశిష్ట సంప్రదాయం. జిజ్ఞాసువు, యోగ్యుడు అయిన శిష్యుడికి 
విద్య నేర్పటం గురువుకు విధి. విద్యాభ్యాసం ముగిసిన పిమ్మట గురువుగారి కోరిక ఈడేర్చి “గురుదక్షిణ” చెల్లించటం శిష్యుడి 
విధి. 
తే...  జలధికుక్షిలోనుండి వీరులు నివాత । కవచు లను మూండుకోట్ల దానవులు బలిమి€ 

ద్రిదశులకు బాధసేయుచుండుదురు; వారు । నిహతు లగుదురు నీచేత మహితకీర్తి” 54 


ప్రతిపదార్థం: మహితక్రీర్తి= గొప్పయశస్సుకల ఓ అర్జునా! జలధి, కుక్షిలోన్‌+ఉండి= సముద్రగర్భంలో ఉండి; వీరులు= 
పరాక్రమం కల శూరులు; నివాతకవచులు+అను= నివాతకవచులు అనే పేరు కల; మూండు, కోట్ట దానవులు= మూడు 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము కడం 


కోట్ట రక్కసులు; బలిమిన్‌= బలంతో; (త్రిదశులకున్‌= వేల్పులకు; బాధ+చేయుచుండుదురు= కష్టాలను కల్పిస్తూ ఉంటారు; 
వారు= ఆ నివాతకవచులు; నీచేతన్‌= నీమూలాన; నిహతులు+అగుదురు= చావగలరు.” 


తాత్సర్యం: గొప్ప యశస్సు నార్జించిన ఓ అర్జునా! కడలికడుపులో దాగి పరాక్రమవంతులైన వీరులు 'నివాతకవచులు” 
అని పిలువబడే మూడుకోట్ల రాక్షసులు బలగర్వంతో వేల్పులకు బాధలు కల్పిస్తున్నారు. వారు నీచేత యుద్ధంలో 
చావగలరు. 


వ. అని తన తొడిగిన దివ్యభూషణంబుల మణికిరీటంబున నన్ను విభూషితుం జేసి, స్పర్మరూపం బైన యభేద్య 
కవచంబు నిచ్చి, యజగరసన్నిభం బయిన యిగ్గొనయంబు గాండీవంబునం దాన యోజించి, పదివేల 
హంసమయూరవర్హమాననీయహయంబులం బూనిన రథంబు మాతలిప్రయుక్తం బైన దాని నెక్కం బనిచి 
'నివాతకవచవధార్థం బరుగు' మని నియోగించిన, నింద్రు వీడ్కొని చనుచున్న నాకు దేవత లి ట్లనిరి.55 


ప్రతిపదార్థం: అని= అని పలికి; తన, తొడిగిన= తాను ధరించిన; దివ్యభూషణంబులన్‌= దివ్యాలైన అలంకారాలతో; 
మణికిరీటంబునన్‌= మణులతో పొదగబడిన కిరీటంతో; నన్ను; విభూషితున్‌+చేసి= అలంకరించబడిన వాడినిగా చేసి, 
అలంకరించి; స్పర్శ రూపంబు+ఐన= చేతితో తాకుటచేత మాత్రమే తెలియబడెడు; అభేద్య, కవచంబున్‌= భేదించటానికి 
వీలులేని కవచాన్ని; ఇచ్చి= అను[గ్రహించి; అజగర, సన్నిభంబు+అయిన= కొండచిలువతో సమాన మైన; ఈ+గొనయంబు= 
-ఈ అల్లెత్రాటిని; గాండీవంబునన్‌= గాండీవం (వింటిలో; తాను+అ= తానే; యోబించి= సజ్యంచేసి= కూర్చి; పది, వేల, 
హంస, మయూర, వర్మ మాననీయ, హయంబులన్‌= పదివేల హంసలయొక్కయు నెమిళ్ల్ణయొక్కయు రంగులతో శోభిల్లే 
గుర్రాలతో; పూనిన= కట్టబడిన; రథంబు= తేరు; మాతలి, ప్రయుక్తంబు+ఐన దానిన్‌= మాతలిచేత నడుపబడే దానిని; 
ఎక్కన్‌+పనిచి= అధిరోహించ నియోగించి; నివాతకవచవధ+అర్థంబు= నివాతకవచులను చంపటంకొరకు; అరుగుము+అని= 
వెళ్లుము అని; నియోగించినన్‌= ఆజ్ఞాపించగా; ఇం(ద్రున్‌= ఇంద్రుడిని; వీడ్కొని= సెలవు గైకొని; చనుచున్న= వెళ్ళుతున్న; 
నాకున్‌= నాతో; దేవతలు= వేల్పులు; ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు. 


తాత్పర్యం: అని పలికి దేవేంద్రుడు తాను ధరించిన భూషణాలను నాకు తొడిగాడు, మరియు మణులతో 
పొదగబడిన కిరీటాన్ని నాకు అలంకరించాడు. చేతితో తాకితేనే తెలియదగిన కవచాన్ని నాకు ఇచ్చాడు. కొండచిలువతో 
సమాన మైన ఈ అల్లెత్రాటిని నా గాండీవానికి తానే సంధించి కూర్చి ఎక్కుపెట్టే విధానం నేర్పించాడు. పదివేల 
హంసల నెమిళ్ల రంగులతో శోభిల్లే గుర్రాలు కలదీ, మాతలి సారథ్యం చేసేదీ అయిన తేరును అధిరోహింపచేశాడు. 
నన్ను నినాతకవచులను సంహరించటానికి వెళ్ళుమని నియోగించాడు. దేవేంద్రుడికడ సెలవుగైకొని, వెళ్ళుతున్న 
సమయంలో వేల్పులు నాతో ఇట్టా పలికారు. 
చ.  'ఈ రథ మెక్కి తొల్లి యమరేంద్రుం డనేకసహస్రసంఖ్య దే 

వారుల వృత్రశంబరబలాదుల నుద్దతులన్‌ జయించిె; వీ 

రారివిభేది! నీవును బలాఢధ్యుండవై వధియింపు ముగ్రమూ 

యారతులన్‌ నివాతకవచాసురులన్‌ సమరాంతరంబునన్‌. 5్‌6 


ప్రతిపదార్థం: ఈ రథము+ఎక్కి= ఈ తేరును అధిరోహించి; తొల్లి= పూర్వకాలంలో; అమర+ఇంద్రుండు= దేవేం[ద్రుడు; 
అనేక సహస్ర, సంఖ్య= పెక్కువేలసంఖ్యకల; దేవ+అరులన్‌= దేవతల శత్రువులను; వృత్ర, శంబర, బల+ఆదులన్‌= 


550 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వృషత్రుడు, శంబరుడు, బలుడు మున్నగు వారిని; ఉద్దతులన్‌= గర్వించిన వారలను; జయించెన్‌= గెల్బాడు; వీర+అరి, 
విభేది!= శూరు లైన శత్రువులను జయించు ఓఅర్జునా!; నీవును= నీవు కూడ; బల+ఆఢ్యుండవు+ఐ= బలం కలిగిన వాడవై; 
ఉ(గ్రమాయారతులన్‌= భయంకర మైన మాయలతో వినోదించేవారిని; నివాతకవచ+అసురులన్‌= “నివాతకవచులు" అనబడే 
రక్కసులను; సమర+అంతరంబునన్‌= యుద్దం జరిగేటప్పుడు; వధియింపుము= సంహరించుము. 


తాత్పర్యం: “వీరులైన శత్రువులను జయించే ఓ అర్జునా! పూర్వకాలంలో ఈ రథాన్ని అధిరోహించి దేవేంద్రుడు 
పెక్కువేలమంది రాక్షసులను, దేవతల శత్రువులగు వృత్రుడు, శంబరుడు, బలుడు మున్నగువారిని, మిక్కుట మైన 
మదంకలవారిని జయించాడు. నీవుకూడ, బలంకలవాడ వై పెక్కుమాయలతో వినోదించే 'నివాతకవచులు' అనే 
రక్కసులను యుద్దంలో సంహరించుము.' 

వన. అని నాకు దేవదత్తం బను శంఖం బిచ్చిన, నేనును మాతలిసహితంబుగా రథం బెక్కియతిత్వరితగతి నరిగి.57 
ప్రతిపదార్థం: అని=అని చెప్పి; నాకు; దేవదత్తంబు= (దేవతలచే ఇవ్వబడింది); దేవదత్తం; అను శంఖంబు= అనే శంఖాన్ని; 


ఇచ్చినన్‌= అను[గ్రహించగా; నేనును= నేనుకూడ; మాతలి, సహితంబుగాన్‌= మాతలితోపాటుగా; రథంబు+ఎక్కి= తేరును 
అధిరోహించి; అతి, త్వరిత, గతిన్‌= మిక్కిలివేగంగా; అరిగి= వెళ్ళి. 


తాత్పర్యం: అని చెప్పి దేవతలు నాకు 'దేవదత్తం”* అనే పేరుగల శంఖాన్ని బహూకరించారు. ఆపైన స్సేస్పు 
మాతలితోపాటు రథంఎక్కి మిక్కిలివేగంగా పయనించి. 


విశేషం: పాండవులలో అర్జునుడికి 'కిరీటి' అనేపేరు ఏర్పడటానికి కారణం ఆతడు దేవేంద్రదత్త మైన దివ్యకిరీటాన్ని 
ధరించటమే. అర్జునుడికి దేవతలు బహూకరించిన శంఖానికి “దేవదత్తం” అనే సార్ధకనామం ఏర్పడింది. 


అర్జునుండు నివాతకవచు లను రాక్షసుల జయించిన కథ (సం. 3-166-1) 


క. ఫేనవదూర్శిచయంబుల । నానావిధ మీన కూర్మ నక్రంబుల శై 
లానుకృతి నొప్పుచున్న మ । హానీరధి. గంటి నేను నమ్మాతలియున్‌. 58 
ప్రతిపదార్థం: ఫేనవత్‌+ఊర్మి చయంబుల= నురుగుతో కూడిన కెరటాల సముదాయంతో; నానా, విధ, మీన, కూర్మ, 


నక్రంబులన్‌= పెక్కు రకాలైన చేపలు తాబేళ్ళు మొసళ్ళతో; శైల+అనుకృతిన్‌= కొండలతో పోల్చదగిన; మహానీరధిన్‌= గొప్ప 
సముద్రాన్ని; ఏనున్‌+ఆ+మాతలియున్‌= నేను కూడా ఆ మాతలితో కలిసి; కంటిన్‌= చూచాను. 


తాత్పర్యం: నేనును ఆ మాతలితోపాటు, ఆ మహాసముద్రాన్ని సందర్శించాను. ఆ సముద్రం నురుగుతో కూడిన 
కెరటాలదొంతరలతో చేపలు తాబేళ్లు మొసళ్లు గలిగి పర్వతాలతో పోల్చదగినట్టు కన్పించింది. 


విశేషం: అలం: ఉపమ. 


వ. ఆ సముద్రోదరంబున విశాలాట్టాలక ప్రతోళకాలంకృతం బైన పురంబు గని తద్ద్వారంబున శంఖధ్వానంబు 
సేసిన, నది సకలదిబ్మహీధరగుహాకుహరంబులయందు. బ్రతిశబ్బజనకం బైన, దాని విని యలిగి దానవులు 
నానావిధాయుధసన్నద్దు లయి నిజజాయకాళ౪మతమోభూతభువను లగుచు వచ్చి నారథంబుం బరివేష్టించి.59 


ఆరణ్యపర్వము - చతుర్జాశ్వాసము 551 
తిపదార్హం: ఆ+సముద్ర+ఉదరంబునన్‌= ఆ కడలి మధ్యభాగంలో విశాల+అట్టాలక, ప్రతోళికా+అలంకృతంబు+ఐన= 
ద్దపెద్ద బురుజులతో వీథులతో అలంకరించబడిన దైన; పురంబున్‌= నగరాన్ని; కని= చూచి; తద్‌+ద్వారంబునన్‌= ఆ 
పట్టణం యొక్క వాకిట్లో; శంఖ ధ్యానంబు= శంఖంయొక్క చప్తుడు; చేసినన్‌= సల్పగా; అది= ఆ ధ్వని; సకలదిక్‌*మహీధర, 
గుహా, కుహరంబుల అందున్‌= అన్ని దిక్కులలో గల కొండలందలి గుహల మధ్యభాగాలయందు; 'ప్రతిశబ్దజనకంబు+ఐన= 
మారు(మ్రోగగా; దానిన్‌= ఆ ధ్వనిని; విని= ఆలకించి; అలిగి= కోపగించి; దానవులు= రక్కసులు; నానా, విధ+ఆయుధన్‌, 
సన్నద్దులు+అయి= పెక్కురకాలైన శస్తాలతో కూడినవారు అయి; నిజ, కాయ, కాళిమ, తమస్‌+భూత, భువనులు+అగుచున్‌= 
తన శరీరాలనలుపుచేత చీకట్టు [క్రమ్మబడిన లోకాలు కలవారు జౌతూ; వచ్చి; నా రథంబున్‌= నాయొక్కతేరును; పరివేష్టించి= 
చుట్టుముట్టి. 


బీ ౬ 


తాత్పర్యం: ఆ కడలిలోపల పెద్దపెద్ద బురుజులతో పెద్దపెద్ద వీథులతో అలంకరించబడిన నగరాన్ని చూచి ఆ 
పురముఖద్యారం వద్ద నిలిచి శంఖాన్ని పూరించాను. ఆ శంఖధ్వని సమస్తదిక్కులలోని కొండగుహలలో మారు[మైోగింది. 
దానిని విని రాక్షసులు కోపించి పెక్కు విధాలైన ఆయుధాలు సమకూర్చుకొనినవారై నా రథాన్ని చుట్టుముట్టారు. 
వారి నల్లని శరీరాలనుండి వెలువడే నలుపుదనంచీకట్టు లోకాన్ని ముసురుకొన్న ట్లనిపించింది. 


క. ఉరుశస్తవృష్టి నాపై.। గురిసినం దత్‌క్షణమె యొక్కొకొనిపయి నేనున్‌ 

వరుసం బదేసిబాణము । లరుదుగ నేసితి మహాభయంకరభంగిన్‌. 60 
ప్రతిపదార్థం: ఉరు, శస్త్ర వృష్టి= గొప్ప దైన బాణాలవాన (ఆయుధవర్షం); నాపైన్‌= నాపయిన; కురిసినన్‌= వర్షించగా; 
తద్‌+క్షణము+ఎ= వెనువెంటనే; నేనున్‌= నేను సయితం; ఒక్కొకొనిపయి= ఒక్కొక్కరి మీద; వరుసన్‌= (క్రమంగా; పది+ఏసి, 


బాణములు= పదిచొప్పున అమ్ములు; అరుదుగన్‌= అసాధారణపద్దతిలో; మహా, భయంకర, భంగిన్‌= మిక్కిలి వెరపు కలిగించే 
తీరులో; ఏసితిన్‌= ప్రయోగించాను. 


తాత్సర్యం: ఆ రాక్షసులు నా మీద గొప్ప ఆయుధాలను వర్షించారు. వెనువెంటనే నేను కూడ, ఒక్కొకరిపై పదేసి 
అమ్ములు భయంకరంగా అసాధారణమైన పద్దతిలో ప్రయోగించాను. 


కు దనుజులు మదీయరథమా । ర్ల్గనిరోధముగా. బ్రచండకాండప్రకరం 

బున గప్పిరి రోదోంతర । మనిమిషులును బుషులు€ జూచి యద్దుతమందన్‌. 61 
ప్రతిపదార్థం: దనుజులు= రాక్షసులు; మదీయ, రథ, మార్శ నిరోధముగాన్‌= నాయొక్కతేరు పోవుదారిని అడ్డగించేటట్టుగా; 
(ప్రచండ, కాండ, 'ప్రకరంబునన్‌= తీవ్రా లైన అమ్ములదొంతరలతో; రోదస్‌+అంతరము= భూమిఆకాశాల మధ్యభాగాన్ని; 


అనిమిషులును= దేవతలును; బుషులున్‌= మునులు; చూచి= కాంచి; అద్భుతము+అందన్‌= అచ్చెరువందేటట్టుగా; కప్పిరి= 
మూసివేశారు. 


తాత్పర్యం: రాక్షసులు నా తేరు పోయే దారికి అడ్డంగా, భూమికీ ఆకసానికీ ఉన్న మధ్య ప్రదేశాన్ని తీవ్రమైన 
అమ్ములదొంతరలతో కప్పివేసి, దేవతలును మునులును అచ్చెరువందేటట్టుగా చేశారు. 


క. కడుభయమున మాతలి చే । డ్పడి రథచోదనమునం దపాటవు. డైనన్‌ 
వడి నేన రథము గడుపుచు€ ।; దదయక యేసితి. గడంగి దానవులపయిన్‌. 62 


552 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్హం: కడు, భయమునన్‌= మిక్కిలి వెరపుతో; మాతలి= దేవేంద్రుడి రథసారథి; చేడ్ప్చడి= మూర్చిల్లి; బాధపడి, 
చలించి; రథచోదనమునందు= తేరు నడపటంలో; అపాటవుండయ+ఐనన్‌= సామర్థ్యం లేనివాడుకాగా; వడిన్‌= శీఘ్రంగా; 
ఏను+అ= నేనే; రథము+కడపుచున్‌= తేరును నడుపుతూ; తడయక= ఆలస్యం లేకుండగా; కడంగి= పూని; దానవులపయిన్‌= 
రక్కసులమీద; ఏసితిన్‌= అమ్ములను ప్రయోగించాను. 


తాత్పర్యం: మిక్కుట మైన భీతిచేత దేవేంద్రుడి రథసారథి అయిన మాతలి అప్పుడు రథం నడిపే సామర్ధ్యాన్ని 
కోలుపోయి స్పృహ తప్పిపడిపోయాడు. ఇక, నేనే తేరును శీఘ్రంగా నడపుకొంటూ ఆలస్యం చేయకుండా రక్కసులమీద 
అమ్ములు (ప్రయోగించాను. 


వ. మాతలి నన్నుం జూచి సంతసిల్లె నంత. 63 


ప్రతిపదార్థం: మాతలి= దేవేంద్రుడి రథసారథి; నన్నున్‌+*చూచి= నాసామర్భ్యాన్ని చూచి; సంతసిల్లెన్‌= సంతోషించాడు; 
అంతన్‌= అంతట. 


తాత్పర్యం: నా సామర్ధ్యాన్ని కాంచి, మాతలి మిక్కిలి సంతోషించాడు. అంతట. 


చ. అతుల రణాంతరంబున నిరంతర మ త్పటు బాణ దారితో 
ఖ్రిత దనుజాంగ నిర్ల్గళ దసృర్దల ధారలు సూడ నొప్పెనా 
ళ్‌ గ్‌ 
తత గిరి శృంగ సంగ దళిత ప్రచల జల వాహ జాల సం 


తత గళ దంబుధారల విధంబున నంబర మెల్ల గప్పుచున్‌. 64 


ప్రతిపదార్హం: అతుల, రణ+అంతరంబునన్‌= సాటిలేని యుద్దమధ్యంలో; నిరంతర, మత్‌, పటు, బాణ, దారిత+ఉత్‌+శ్రిత, 
దనుజ+అంగ, నిర్లళత్‌+అసృక్‌+జల, ధారలు= ఎడతెగకుండ ప్రవర్తిల్లే నా తీవ్రమైన అమ్ములచేత ముక్కలుచేయబడిన, 
చీల్చబడి, పైకెగరగొట్టబడిన రాక్షసులదేహాలనుండి. (స్రవించెడి నెత్తుటి నీటిజాలులు; ఆతత, గిరి, శృంగ, సంగ, దళిత, 
'ప్రచలత్‌+జలవాహ, జాల, సంతత, గళత్‌+అంబు, ధారల విధంబునన్‌= విరివి అయిన కొండకొనలను తగులుకొని 
కత్తిరించబడి మిక్కిలి చలిస్తూ ఉండే మబ్బుల సముదాయంనుండి ఎడతెగకుండ జారెడు నీటిజాలుల రీతిగా; 
అంబరము+ఎల్లన్‌+కప్పుచున్‌= ఆకసాన్ని అంతటిని ఆవరించి; చూడన్‌+ఒప్పెన్‌= చూడటానికి సొగసుగా ఉండింది. 


తాత్పర్యం: అది సాటిలేనియుద్ధం. నా తీవ్రమైన అమ్ములచేత ఖండించబడి పైకెగసిన రాక్షసులదేహాలనుండి కారిన 
నెత్తురులనే నీటిధారలు, విరివిఅయిన కొండకొనలకు తగిలి ముక్క లై చెల్లాచెదరైన మేఘాల సముదాయంనుండి 
ఎడతెగక స్రవించే నీటిధారలవలె ఆకసాన్ని అంతటిని ఆవరించి చూడ ఇంపుగా ఉండింది. 


నిశేషం: అలం: ఉపమ 
వన. అంత నయ్యసురులు మాయాయుద్ధంబు సేయ సమకట్టి నామీంద వర్నాస్త్రంబు లేసిన. 65 


ప్రతిపదార్హం: అంతన్‌= అంతట; ఆ+అసురులు= ఆ రాక్షసులు; మాయా, యుద్ధంబు= లేనిది ఉన్నట్టు ్రమింపజేసే 
నైపుణ్యంతో కూడిన పోరాటం; చేయన్‌+సమకట్టి= చేయటానికి పూని; నామీందన్‌= నాపయి; వర్షఅ(స్తంబులు= వాన కురిసే 
మంత్రబాణాలు; ఏసినన్‌= ప్రయోగించగా. 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 553 


తాత్పర్యం: అంతట, ఆ రాక్షసులు నాతో మాయాయుద్దానికి పూనుకొని, నామీద వర్షం కురిసే మంత్రబాణాలను 
(ప్రయోగించారు. 


విశేషం: కొన్ని ప్రతుల్లో, 'వరుణాస్త్రంబు లేసిని- అనే పాఠాంతరం ఉంది. 
లా 


క. బలరిపుండు నాకు నిచ్చిన | యలఘునిశాతముఖశోషణాస్తంబున ని 
ర్లళదవిరళజలధారా । వలి నెల్లను దత్‌క్షణంబు వట్టంగ జేసెన్‌. 66 


ప్రతిపదార్థం: బలరిపుండు= బలుడు అనే రాక్షసుడికి శత్రు వైన దేవేంద్రుడు; నాకున్‌= నాకు; ఇచ్చిన= బహూకరించిన; 
అలఘు, నిశాత, ముఖ, శోషణ+అ(స్తంబునన్‌= గొపు వైన, వాడి అయిన, కొన గలిగి, ఎండింపజేసెడి మం(త్రబాణం; 
నిర్ణ్గళత్‌+అవిరళ, జల, ధారా+ఆవలిన్‌+ఎల్లను= ఎడతెగకుండా కారెడి నీటివెల్లువ నంతటిని; తద్‌+క్షణంబు+అ= ఆ(త్రుటిలోనే; 
వట్టంగన్‌+చేసెన్‌= ఎండిపోయేటట్టు చేసింది. 


తాత్పర్యం: నేనుకూడ, దేవేంద్రుడు నాకు బహూకరించిన శోషణాసస్తాన్ని (ప్రయోగించాను. అది ఎడతెగకుండ 
కురుస్తున్న వాననీటివెల్లువను తత్‌క్షణమే ఇంకి ఎండిపోయేటట్లు చేసింది. 


సీ. _ అద్దానవులు దారుణాశ్మవర్షంబులు । గురిసిన నవి నన్ను దెరలం గప్పె; 
నేనును గులిశాస్త్ర మేసి పాషాణముల్‌ । నుజుము గావించితి; నుక వెండి 
యసురులు నామీ6(ద ననలాస్తజాలంబు । లేసిన గాడ్పుతో మోసి యగ్ని 
త్‌ 
కణములు నాపయిం గవిసిన నేనును । సలిలాస్తముల వాని బల మడంచి 


ఆ.  యున్నం దిమిరబాణ ముగ్రంబుగా వార । లేసి; రంత దిక్కు లెల్లం గప్పె; 
నంధకారమగ్ను! డై చలియించి మా । తలి ప్రతోద మెడలి ధరణి బడియె. 67 


ప్రతిపదార్హం: ఆ+దానవులు= ఆ రాక్షసులు; దారుణ+అశ్మ, వర్షంబులున్‌= భయంకర మైన రాళ్ళవానలు; కురిసినన్‌= 
వర్షించగా; అవి= ఆ రాళ్లవానలు; నన్నున్‌+*తెరలన్‌+కప్పెన్‌= నన్ను కన్పించకుండ మూసినవి; ఏనును= నేను; కులిశఈ 
అ(స్తము+ఏసి= వ(జ్రాస్తాన్ని ప్రయోగించి; పాషాణముల్‌= రాళ్లు; నుణుము+కావించితిన్‌= పొడిపొడి చేశాను; ఉజక= 
లెక్కసేయక; వెండి= తిరిగి; అసురులు= రాక్షసులు; నామీంద= నాపై; అనల+అస్త, జాలంబులు= అన్ని మయములగు 
మంటత్రబాణాల సముదాయాలు; ఏసినన్‌= ప్రయోగించగా; గాడ్పుతో, మైోసి= గాలితో నినదించి; అన్ని, కణములు= నిప్పురవ్వలు; 
నా పయిన్‌+కవిసినన్‌= నా మీద వచ్చిపడగా; ఏనును= నేనుకూడ; సలిల+అ(స్తములన్‌= నీరు కురిసే మంత్రబాణాలచేత; 
వాని= ఆ అన్నిబాణాలయొక్క; బలము+అడంచి= శక్తిని నాశనం చేసి; ఉన్నన్‌= ఉండగా; తిమిరబాణము= చీకట్టు కల్పించే 
అస్త్రం; ఉగ్రంబుగాన్‌= భయంకరంగా; వారలు= ఆ రాక్షసులు; ఏసిరి= ప్రయోగించారు; అంత= అంతట; దిక్కులు+ 
ఎల్లన్‌+కప్పెన్‌= చీకట్టు దిశలన్నిటినీ ఆవరించాయి; అంధకార, మగ్నుండు+ఐ= చీకటిలో మునిగిపోయి; చలియించి= కంపించి; 
మాతలి= దేవేంద్రుడి సారథి; ప్రతోదము+ఎడలి= చేతిలోని కొరడా వదలిపెట్టి; ధరణిన్‌= భూమిపై; పడియెన్‌= పడ్డాడు. 


తాత్పర్యం: ఆ రాక్షసులు భయంకర మైన రాళ్ళవానలు కురిపించి నన్ను కప్పివేశారు. నేనుకూడ వజ్రాస్తాన్ని 
ప్రయోగించి ఆ రాళ్లు నుగ్గునుగ్గు అయ్యేటట్టు చేశాను. ఆ రాక్షసులు నా మీద అన్నేయాసస్తాన్ని ప్రయోగించగా 


554 శ్రీనుదాంధ్ర మహాభారతము 


వారుణాస్త్రంతో దానిని వమ్ముచేశాను. ఆపైన దానవులు చీకట్టు క్రమ్మే అస్త్రాన్ని ప్రయోగించారు. దానివల్ల చీకట్లు 
రూ ౮ ౮౪ ౮ 
దిగ్రిగంతరాలలో క్రమ్ముకొన్నవి. ఆ చీకట్లలో మాతలి కంపించి, తన చేతిలోని కొరడాను జారవిడిచి భూమిపై 
పడిపోయాడు. 
క. తురగములు పఅవ నేరక |; వరరథవహనంబునందు వంధ్యము లయ్యెన్‌; 
సురసారథి నను గానక ।; 'హరినందన! యెందు. బోయి తనె. గడు భీితిన్‌. 68 
ప్రతిపదార్హం: తురగములు= గు(ర్రాలు; పఅజవనేరక= పరుగెత్తలేక; వర, రథ, వహనంబునందు= గొప్పరథాన్ని మోయటంలో; 
వంధ్యములు+అయ్యెన్‌= అసమర్జాలు అయినవి; సుర సారథి= దేవతలసారథి మాతలి; ననున్‌= నన్ను; కానక= చూడలేక; 


హరినందన!= దేవేంద్రుడి పుత్రుడ వైన ఓఅర్జునా!; ఎందున్‌+పోయితి= ఎచటికి వెళ్ళినా వయా అని; కడు, భీతిన్‌= గొప్ప 
భయంతో; అనెన్‌= అని అన్నాడు. 


తాత్పర్యం: గు[ర్రాలు పరుగిడలేక పోయాయి. ఆ గొప్పరథాన్ని ఈడ్వలేకపోయాయి; దేవతలసారథి అయిన 
మాతలి, 'దేవేంద్రుడి, పుత్రుడ వైన ఓ అర్జునా! నీవు ఎక్కడ ఉంటివయా? అని భయంతో అరచాడు. 


క. “అమృతనిమిత్తంబున ము । న్నమరాసురయుద్ద మయ్యె; నది యింతభయ 
బ్రమజనకము గా; దిది యు । గ్రము దనుజు లవార్యవీర్యగర్వితు లగుటన్‌. 69 


ప్రతిపదార్హం: అమృత, నిమిత్తంబునన్‌= అమృతం కారణంగా; మున్ను= తొల్లి; అమర+అసుర, యుద్దము+అయ్యెన్‌= 
వేల్పులకు రక్కసులకు పోరాటం జరిగింది; అది= ఆ యుద్దం; ఇంత= ఇంతటి; భయ, (భ్రమ, జనకము= భయాన్ని 
ఆందోళనను కలిగించేది; కాదు= కాలేదు; ఇది= ఇప్పుడు జరుగుతున్న పోరాటం; దనుజులు= రాక్షసులు; న+వార్య, వీర్య, 
గర్వితులు+అగుటన్‌= వారించటానికి వీలులేని పరాక్రమం కలిగిన వారు కావటంచేత; ఉగ్రము= భయంకర మైనది. 


తాత్సర్యం: “తొల్లి రాక్షసులకూ దేవతలకూ అమృతంకొరకు గొప్పయుద్దం జరిగింది కాని, అది ఇప్పుటి యుద్దమంతటి 
భయంకర మైనది కాదు. ఇప్పటి ఈ పోరాటంలో రాక్షసులు వారించటానికి వీలులేని పరాక్రమం కలవారైనందున 
ఈ యుద్ధం మిక్కిలి భయంకరమైనది. 
తే. బ్రహ్మచేత నిర్మింపంగంబడిన భువన । సంఫప్లవం బిది' నావుడు 'సంగరమున 

సంచలింపక నాభుజశక్తి. జూచు । చుండు” మనవుడు మాతలి చోద్య మందె. 70 
ప్రతిపదార్థం: బ్రహ్మచేతన్‌= సృష్టికర్తచేత; నిర్మింపంగన్‌+పడిన= ఏర్పాటుచేయబడిన; భువన, సంప్లవంబు+ఇది= ప్రపంచ 
విధ్వంసం ఇది; నావుడున్‌= అని చెప్పగా; సంగరమునన్‌= యుద్దంలో; సంచలింపక= కంపించక; నా భుజశక్తిన్‌= నా 
పరాక్రమం; చూచుచుండుము= చూస్తూ ఉండుము; అనవుడున్‌= అని చెప్పగా; మాతలి= దేవేంద్రుడి సారథి; చోద్యము+అందెన్‌= 
ఆశ్చర్యం చెందాడు. 


తాత్పర్యం: ఇది బ్రహ్మదేవుడు నిర్ణయించిన ప్రపంచ ప్రళభయం'- అని చెప్పగా, “ఈయుద్దంలో నీవు నా 
పరాక్రమాన్ని చూచెదవుగాకి అని అన్నాను. అనగా దేవేంద్రుడి సారథి అయిన మాతలి ఆశ్చర్యపడ్డాడు. 


ఉ. _ వాసరనాయకుం దలంచి వజ్రివరంబున సూర్యబాణ మే 
నేసితి నింద్రుం దొట్టి సుర లెంతయు సంతస మందంగా జగ 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 555 


త్తాసి తమిస్రరాశి నిహతంబుగ దిక్కులు ద్రెళ్సంగా మహో 
హా ల్యూ 
గ్రాసురు లాహవంబున భయంపడ మాతలి మెచ్చి యార్వంగన్‌. 71 


ప్రతిపదార్థం: ఏను= నేను; వాసర, నాయకున్‌+తలంచి= దిననాయకు డైన సూర్యుడిని స్మరించి; వజ్రి+వరంబునన్‌= 
దేవేంద్రుడి అనుగ్రహం చొప్పున; సూర్యబాణము= సూర్యాస్తాన్ని; ఏసితిన్‌= ప్రయోగించాను; ఇంద్రున్‌+తొట్టి= ఇంద్రుడు 
మొదలుగా కల; సురలు= వేల్పులు; ఎంతయు, సంతసము+అందంగా= మిక్కిలి సంతోషించగా; జగత్‌+త్రాసి, తమిస్ర, 
రాశి= (ప్రపంచానికి భయం కల్పించే చీకటి(ప్రోవు; నిహతంబుగన్‌= అంతరించగా; దిక్కులు+త్రైళ్ళంగా= దిక్కులు తేటపడగా; 
మహా+ఉ(గ్ర+అసురులు= మిక్కిలి భయంకరులు అయిన రక్కసులు; ఆహవంబునన్‌= యుద్దంలో; భయంపడ= భీతి 
చెందగా; మాతలి= దేవేంద్రుడిసారథి; మెచ్చి= అభినందించి; ఆర్వంగన్‌= పెనుకేక వేయగా. 


తాత్పర్యం: సూర్యుడిని స్మరించి, దేవేంద్రుడి అనుగ్రహంతో నాకు లభించిన సూర్యాస్తాన్ని ప్రయోగించాను. 
దేవేంద్రుడు మున్నగు దేవతలు అందరు సంతసించారు, ప్రపంచానికి భయం కలిగించే చీకట్లు పటాపంచలైనవి. 
దిక్కులు తేటతెల్లమై కన్పించినవి. మిక్కిలి భయంకరులైన రాక్షసులు యుద్దంలో భీతిల్దారు. దేవేంద్రుడి రథసారథి 
మాతలి నన్ను అభినందిస్తూ ఆనందంతో పెద్దకేక వేశాడు. 


క. _ గాండీవముక్తదారుణ । కాండవిఖండీకృతాపఘను లై దనుజుల్‌ 
భందడనముఖమునఈ జేడ్వడి । గొండలు వడినట్టు వడిరి కుతలం బద్రువన్‌. 72 


ప్రతిపదార్థం: గాండీవ, ముక్త, దారుణ, కాండ, విఖండీకృత+అపఘనులు+ఐ= గాండీవం (వింటి) నుండి విడివడిన 
భయంకర మైన బాణాలచేత ఖండించబడిన శరీరములు కలవారై; దనుజుల్‌= రాక్షసులు; భండనముఖమునన్‌= యుద్దం 
యొక్క ముంగల; చేడ్పడి= దెబ్బతిని; కొండలు+పడినట్టు= పర్వతాలు కూలినట్టు; కు తలంబు= భూభాగం; అద్రువన్‌= 
అదరగా; పడిరి= కూలారు. 


తాత్పర్యం: నా గాండీవంనుండి వెలువడిన భయంకరమైన బాణాలచేత ఖండించబడిన శరీరములు కలవారై, 
రాక్షసులు యుద్ధంలో కొండలు కూలినట్టు, భూభాగం కంపించగా కూలిపోయారు. 


విశేషం: అద్రువన్‌=1౮ ఇచట. ద్రు అను సంయుక్తాక్షరానికి ముందున్న 'అ' గురువు కాదు. దీనికి ఛందస్సులో శిథిలద్విత్వం' 
అని పేరు. చదివేటప్పుడు కుతలం.... బద్రువన్‌ అని 'బ' తేల్ళి పలుకవలెను. 


వ. ఇట్లు నివాతకవచులు మదీయదివ్యాస్తనిహతులై మహీతలంబునం బడిన; నట యసురకాంతలయాక్రందన 


ధ్వను లాకసం బద్రువ నొక్కటం బురంబున నెగసె; నంత నద్దానవపురంబు. బురందరుపురంబుకంటె 
నతిసుందరం బైన దానిం జూచి మాతలి కి ట్లంటి. 73 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈ రీతిగా; నివాతకవచులు= నివాతకవచులు అనే రక్కసులు; మదీయ, దివ్య+అస్త్ర నిహతులు+ఐ= 
నాయొక్క దివ్యమైన మంత్రబాణాలచేత మరణించిన వారై) మహీతలంబునన్‌+పడినన్‌= భూమిపైభాగాన కూలిపడగా; అట= 
అచట; అసురకాంతల= రాక్షసుల'ప్రీల) ఆ(క్రందన ధ్వనులు= బిగ్గరగా ఏడ్చే శబ్దాలు: ఆకసంబు+అద్రువన్‌= ఆకాశం 
దద్దరిల్లగా; ఒక్కటన్‌= ఒకేసారిగా; పురంబునన్‌= పట్టణంలో; ఎగసెన్‌= వ్యాపించాయి; అంతన్‌= అటు పిమ్మట; ఆ+దానవ, 


556 శ్రీనుదాంధ్ర మహాభారతము 


పురంబున్‌= ఆ రాక్షసుల పట్టణాన్ని; పురందరు పురంబుకంటెన్‌= దేవేంద్రుడినగర మైన అమరావతికంటి; అతి, 
సుందరంబు+ఐనదానిన్‌= మిక్కిలిసాగసైనదానిని; చూచి=కని; మాతలికి= దేవేంద్రుడి సారథికి; ఇట్టు-+అంటిన్‌= ఈవిధంగా 
అన్నాను. 


తాత్పర్యం: ఈ విధంగా నివాతకవచులు దివ్యాలైన నా మం(త్రబాణాలచేత మరణించి భూమిపైభాగాన కూలిపడ్డారు. 
అచట రాక్షసస్త్రాలఏడుపులు పెనుబొబ్బలు ఆకసాన్ని దద్దరిల్ల చేశాయి. అంతట, దేవేంద్రుడిముఖ్యపట్టణమైన 
అమరావతికంటె ఎంతయో అందంగా ఉన్న ఆ రాక్షసులపట్టణాన్ని చూచి నేను మాతలితో ఇట్టా అన్నాను. 


క, “నిరుపమరత్ననిరంతర । వరగృహముల నొప్పి సుఖనివాసం బగుని 
ప్పురి నుండ నొల్ల కొండొక । పురి నుండంగ నేల వలసె. బురుహూతునకున్‌.” 74 


ప్రతిపదార్థం: నిరుపమ, రత్న, నిరంతర, వర, గృహములన్‌= సాటిలేని మణులతో ఎడతెగకుండ కట్టబడిన గొప్పఇండ్లతో; 
ఒప్పి= శోభిల్లి; సుఖ, నివాసంబు+అగు= నివసించడానికి సుఖంగా ఉండే; ఈ+పురిన్‌= ఈపట్టణంలో; ఉండన్‌+ఒల్లక= 
నివసించటానికి ఇష్టపడక; పురుహూతునకున్‌= ఇంద్రుడికి; ఒండు+ఒక+పురిన్‌= మరొక పట్టణంలో; ఉండంగన్‌+ఏల, వలసెన్‌= 
ఎందుకు నివసించవలసివచ్చింది. 


తాత్సర్యం: 'సాటిలేని రత్నాలతో దట్టంగా పొదుగబడిన ఇండ్లతో శోభిల్లే -ఈ నగరంలో సుఖనివాసం చేయక వేరొక 
పట్టణాన ఇంద్రు డేల నివసించవలసి వచ్చింది?” 


వ. _ అనిన మాతలి యి ట్లనియె. 75 


ప్రతిపదార్థం: అనినన్‌= అని అనగా; మాతలి= ఇంద్రుడిసారథి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అని నేను ప్రశ్నించగా మాతలి ఈవిధంగా ప్రత్యుత్తరం ఇచ్చాడు. 

సీ.  'అసురులవలన భయం బైన యపుడు వే । ల్పులకు సేమంబుగా బలవిరోధి 
యీప్రోలు జలధిలో నిమ్ముగ నిర్మించె; । దనుజులు పదపడి వనజగర్జు 
వలన. దపోవీర్యవంతు లై యిందుండ, నమరులచేత. గయ్యమున నజితు 
లై యుండ6 బడసిన, నమరేంద్రుం డెటింగి త । ద్విజయార్ధముగం బంచె విజయ! నిన్ను; 


ఆ. _ నమరులకు నసాధ్యు లైనట్టి వీరల । నీవ యోర్షి' తనుచు నెమ్మితోడ 
నన్ను సంస్తుతించి నరనాథ! మాతలి । గడందగి యపుడు రథము. గ్రమ్మతించె. 76 


ప్రతిపదార్థం: విజయ!= ఓఅర్జునా[ అసురులవలనన్‌= రాక్షసులవలన; భయంబు+ఐన+అపుడు= వెజపు కలిగినప్పుడు; 

వేల్పులకు= దేవతలకు; సేమంబుగా= క్షేమంగా; బలవిరోధి= దేవేంద్రుడు; ఈ+ప్రోలు= ఈ నగరాన్ని; జలధిలోన్‌= 

సముద్రంలో; ఇమ్ముగన్‌= సంప్రీతితో; నిర్మించెన్‌= కట్టించాడు; దనుజులు= రాక్షసులు; పదపడి= పిమ్మట; వనజ, గర్భువలనన్‌= 
యట య 

('బ్రహ్మదేవుడివలన; తపస్‌+వీర్యవంతులు+ఐ= తపస్సు అనే బలం కలవారై; ఇందు+ఉండన్‌= ఇందు ఉండుటకొరకై; 

అమరులచేతన్‌= వేల్పులచేత; కయ్యమునన్‌= యద్ధంలో; అజితులు+ఐ+ఉండన్‌= ఓడిపోకుండ ఉండటానికై) పడసినన్‌= 

వరాన్ని సంపాదించగా; అమరేంద్రుండు= దేవేంద్రుడు; ఎజింగి= తెలిసికొని; తద్‌+విజయ+అర్థముగన్‌= వారిని జయించటంకొరకై; 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 557 


నిన్ను; పంచెన్‌= నియోగించాడు; అమరులకున్‌= వేల్పులకు; న+సాధ్యులు+ఐనట్టి= జయించటానికి అలవికానట్టి; వీరలన్‌= 
ఈ నివాతకవచులను; ఈవు+అ= నీవే; ఓర్భితి= జయించావు; అనుచున్‌= అని చెప్పుతూ; నెమ్మితోడన్‌= ప్రీతితో; నన్నున్‌; 
సంస్తుతించి= పొగడి; నరనాథ!= రాజైన ఓ ధర్మరాజా!) మాతలి= దేవేంద్రుడిసారథి; కడంగి= పూని; అపుడు= అప్పుడు; 
రథమున్‌= తేరును; [క్రమ్మజించెన్‌= మరల్చాడు. 


తాత్సర్యం: 'ఓ అర్జునా! రాక్షసులవలన భీతి ఏర్పడిన సమయంలో, దేవతలయోగక్షేమాలను కాపాడగోరి దేవేంద్రుడు 
ఈ పట్టణాన్ని సముద్రంలో నిర్మించాడు. తరువాత రాక్షసులు తపస్సుచేసి తాము తపోబల సంపన్నులై ఈపట్టణంలో 
ఉండటానికీ, దేవతలచేత యుద్దంలో జయించబడక ఉండటానికీ బ్రహ్మదేవుడి వలన వరం పొంది, ఈ పురాన్ని 
ఆక్రమించారు. వారిని జయించటానికే దేవేంద్రుడు నిన్ను నియోగించాడు. దేవతలకు జయింప శక్యంగాని 
వీరులను నివాతకవచులను నీవు గెల్సావు- అని (ప్రశంసించి, మాతలి రథాన్ని మరలించాడు” అని అర్జునుడు 
ధర్మరాజుతో చెప్పాడు. 


వ. ఇట్లు నివాతకవచులం జంపి క్రమ్మటి వచ్చునెడ నాముందట నొక్క తపోవనంబును నతివిచిత్రం బైన 
పురంబునుం గని 'యిది యెవ్వరిపురం? బని యడిగిన నాకు మాతలి యి ట్లనియె. 77 


ప్రతిపదార్హం: ఇట్టు= ఈ విధంగా; నివాతకవచులన్‌= నివాతకవచులు అనబడే రక్కసులను; చంపి= సంహరించి; 
(క్రమ్మటివచ్చు+ఎడ= తిరిగి వచ్చేటపుడు; నా, ముందటన్‌= నాయెదుట; ఒక్కతపస్‌+వనంబునన్‌= తపస్సు చేయటానికి 
అనువైన ఒక అరణ్యమున్నూ; అతి విచిత్రంబు+ఐన= మిక్కిలి వింతైన; పురంబునున్‌+కని= ఒక పట్టణాన్నీ, చూచి; ఇది= 
ఈ పట్టణం; ఎవ్వరిపురంబు= ఎవరినగరం; అని= అంటూ, అడిగినన్‌= ప్రశ్నించగా; నాకున్‌= నాతో; మాతలి; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: ఈ విధంగా నివాతకవచులను సంహరించి తిరిగి వస్తున్నప్పుడు నాయెదుట ఒక తపోవనమున్నూ, 
మిక్కిలి అచ్చెరువు కలిగించే ఒక నగరమున్నూ కన్పించాయి. “ఇది ఎవ్వరిపురం?” అని నేను ప్రశ్నించగా, మాతలి 
ఇట్టా సమాధానం చెప్పాడు. 
క. “వినవె పులోమయు.. గాలక । యును ననా నిరువు రసురయువతులు గమలా 

సను నారాధించిరి తప । మున దివ్యసహస్రవర్నములు గడునిష్టన్‌. 78 


ప్రతిపదార్థం: వినవె= ఆలకించలేదా, (శ్రద్ధగా వినుము అనిన్నీ, ఇంతకుముందు వినలేదా అనిన్నీ భావం); పులోమయున్‌= 
పులోమ (అనేస్త్రీ; కాలకయునున్‌= కాలక (అనేస్త్రీ; అనంగాన్‌= అనే పేరు కల; ఇరువురు+అసుర, యువతులు= ఇద్దరు 
రాక్షస వనితలు; తపమునన్‌= తపస్సుచేసి; దివ్య, సహస్ర, వర్షములు= దేవమానం ప్రకారం వేయిఏండ్డు; కడు+నిస్టన్‌= 
మిక్కుటమైన దీక్షతో; కమల+ఆసనున్‌= (బ్రహ్మదేవుడిని (కమలం ఆసనంగా కలవాడిని); ఆరాధించిరి= అర్చించారు. 


తాత్సర్యం: 'పులోమ, కాలక అనబడే ఇద్దరు రాక్షస యువతులు దేవమానం ప్రకారం వేయి సంవత్సరాలు మిక్కిలి 
నిష్టతో తీవ్రమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ఆరాధించారు. ఆ విషయం నీవు వినలేదా? 


క. కనకమయ మైన యీప్రో । లున6 దమసుతు లాహవంబులో నమరులచే 
తను వధ్యులు గాకుండను ।; వనజజుచే. బడసి రసురవనితలు వరముల్‌. 79 


558 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అసురవనితలు= రాక్షస స్రీలు) కనక మయము+ఐన= బంగారంతో కూడిన; ఈ ్రోలునన్‌= ఈ పట్టణంలో; 
తమ, సుతులు= తమ కొడుకులు; ఆహవంబులోన్‌= యుద్దంలో; అమరులచేతను= దేవతలచేత; వధ్యులు+కాకుండను= 
చంపబడేవారు కాకుండగా; వనజజుచేన్‌= (బ్రహ్మదేవుడిచేత (పద్మంలో పుట్టినవాడిచేత); వరముల్‌+పడసిరి= వరాలను 
పొందారు. 


తాత్పర్యం: బంగారంతో నిర్మించబడిన ఈ నగరంలో నివసించే తమకొడుకులు యుద్ధంలో దేవతలచేతిలో 
మరణించకుండేటట్టుగా రాక్షసవనితలు (బ్రహ్మదేవుడిచేత వరాలను పొందారు. 


న. _ ఇది హిరణ్యపురం; బిందు€ బౌలోమకాలకేయు లను నసురు లరువది వేలుండుదురు వా రమరులచేత 
నవధ్యు' లనిన 'నట్లేని దానిపయిం బోదము; రథంబు వజపు' మని యేను మాతలిం బంచిన. 80 


ప్రతిపదార్థం: ఇది= (ఈనగరం)ఇది; హిరణ్యపురంబు= హిరణ్యపురం (పసిడిప్రోలు); ఇందున్‌= ఈ పురంలో; పౌలోమ, 
కాలకేయులు+అను= పులోమకొడుకులు, కాలకకొడుకులు, అనబడే; అసురులు= రక్కసులు; అరువది, వేలు+ఉండుదురు= 
అరువదివేలమంది ఉంటారు; వారు= ఆ పౌలోములు కాలకేయులు; అమరులచేతన్‌= దేవతలచేత; అవధ్యులు= చావులేనివారు; 
అనినన్‌= అని చెప్పగా; అట్టు+ఏని= అట్టా అయితే; దానిపయిన్‌+పోదము= ఆనగరంమీద దండెత్తివెళ్ళుదాము; 
రథంబు+పజఅపుము= తేరు నడుపుము; అని= అని చెప్పి; ఏను= నేను; మాతలిన్‌= మాతలిని; పంచినన్‌= నియోగించగా. 


తాత్పర్యం: ఇది హిరణ్యపురం; ఈ నగరంలో పులోమకొడుకులు, కాలకకొడుకులు పౌలోములు, కాలకేయులు 
అనబడే రక్కసులు అరువదివేలమంది ఉన్నారు. వీరు దేవతలచేత చావులేనివారు'- అని మాతలి చెప్పాడు. అంతట 
నేను “అట్టయితే ఆ నగరంమీద దండయాత్రకు రథాన్ని పోనిమ్ము" అని, మాతలిని ఆదేశించాను. 


చ. అతండును సప్త్రమారుతరయంబున దివ్యరథంబు. దత్సురా 
హెతపురి భూరి వప్రముపయిం బథఅపెన్‌ సురవైరు లంతను 
ద్ధతు లయి ప్రోలు వెల్వడి రథంబులు షష్టిసహస్రకంబుతో 
శతమఖబుద్ది. జేసి కడు సైంపక తాంకిరి నన్ను నల్కతోన్‌. 81 


ప్రతిపదార్థం: అతండును= ఆ మాతలియు; సప్త మారుత, రయంబునన్‌= ఏడువాయువులవేగంతో; దివ్య రథంబున్‌= 
దేవతాసంబంధమైన రథాన్ని; తద్‌+సుర+అహిత పురి= ఆ దేవతల శత్రువుల నగరంయొక్క; వప్రము పయిన్‌= ప్రాకారశిఖరం పై; 
పజపెన్‌= పోనిచ్చాడు; సుర వైరులు= రాక్షసులు; అంతన్‌= అంతట; ఉద్ధ్దతులు+అయి= విజ్బంభించినవారు అయి; ప్రోలు 
వెల్వడి= నగరంనుండి బయటకు వచ్చి; రథంబులు, షష్టి సహస్రకంబుతోన్‌= అరువదివేలతేరులతోన్‌; నన్ను; శతమఖ, 
బుద్దిన్‌+చేసి= దేవేంద్రుడు అని తలపోసి; కడు, సైపక= మిక్కిలి ఓర్వక; అల్కతోన్‌= కోపంతో; తాంశిరి= ఎదుర్కొన్నారు. 


తాత్సర్యం: ఆ మాతలి ఏడువాయువుల వేగంతో దేవతారథాన్ని, ఆ దేవతల శత్రువుల నగరంలోని కోటకొమ్మలపైకి 
నడిపించాడు. అంతట అందలి రాక్షసులు విజృంభించి, నగరంనుండి బయటికి వచ్చి, నన్ను దేవేంద్రుడు అని 
భావించి, ఆగ్రహించి, అరువదివేల తేరులతో చుట్టుముట్టారు. 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 559 


వ. ఏనును వారల యజువదివేలరథంబులకు గతినిరోధంబుగా వితతవృ్ఫక్షవికటశిలాప్రభవంబు లయిన 
దివ్యబాణంబు లేసిన, నసురులు మాయాయుద్దనిబద్దబుద్దులై తమపురంబుతోడన దివంబున కెగసి 
మదీయమార్గణార్గళనిరుద్దమార్లు లై నేలంబడిన, వీరల నొండువిధంబున నోర్వరా దని తలంచి. 82 


ప్రతిపదార్థం: ఏనును= నేనును; వారల+అరువది వేల రథంబులకు= ఆ రాక్షసులయొక్క అరువది వేల తేరులకు; గతి, 
నిరోధంబుగా= దారికి అడ్డుగా; వితత, వృక్ష వికట, శిలా, ప్రభవంబులు+అయిన= విస్తరించబడిన చెట్లను, వికృతా లైన 
రాళ్లను పుట్టించేవి అయిన; దివ్య, బాణంబులు+ఏసినన్‌= అతిలోకా లైన అమ్ములు ప్రయోగించగా; అసురులు= రక్కసులు; 
మాయా, యుద్ద, నిబద్ధ, బుద్దులు+ఐ= మాయాయుద్దాన్ని కొనసాగించటంలో లగ్నమైన మనస్సులు కలవారై; తమ 
పురంబుతోడన= తమ నగరంతోపాటు; దివంబునకున్‌= ఆకసానికి; ఎగసి= ఎగిరి; మదీయ, మార్గణ+అర్లళ, నిరుద్ధ, 
మార్షులు+ఐ= నాయొక్క బాణా లనే గొప్ప గడియమానుల చేత అడ్డగించబడినదారి కలవారై; నేలన్‌+పడినన్‌= భూమిమీద 
పడగా, వీరలన్‌= ఈ రక్కసులను; ఒండు విధంబునన్‌= వేరురీతిగా? ఓర్వరాదు+అని= గెలువరాదు అని; తలంచి= తలపోసి. 


తాత్పర్యం: నేనును, ఆరాక్షసులయొక్క అరువదివేలతేరులు కదలటానికి వీలులేనట్టుగా పెక్కుచెట్లను, బండరాళ్లను 
కల్పించే దివ్యబాణాలను దారికి అడంగా ఏర్పడేటట్లు ప్రయోగించాను. ఆ రక్కసులు కపట యుద్ధాన్ని చేయటానికి 

యి న. ణు 
సంకల్పించినవారై తమ నగరంతోపాటు ఆకసానికి ఎగిరారు. కాని, నా బాణా లనెడి పెద్ద గడియలచేత అడ్డగించబడి 
భూమిపై పడ్డారు. ఇక, వీరిని వేరుతీరుగా గెలవటానికి వీలులే దని తలపోసి. 


చ.  ఉరగఫణాగ్రరత్నకిరణోల్లసదుగ్రభుజున్‌ వృషాంకు శం 
కరు శశిఖండమండితశిఖండు శివున్‌ హృదయాంబుజంబునం 
దిరముగ నిల్పి పాశుపతదివ్యశరం బరివోసి యేసితిన్‌ 
సురరిపుకోటిమీంద సురసూతుండు మాతలి చూచి మెచ్చంగన్‌. 83 


ప్రతిపదార్థం: ఉరగ, ఫణా+అ(గ్ర, రత్న, కిరణ+ఉల్లసత్‌+ఉ(గ్రభుజున్‌= పాముల పడగల చివర కల మణుల వెలుగులచేత 
ప్రకాశించే భయంకర మైన భుజాలు కలవాడిని; వృష+అంకున్‌= ఎద్దుగుర్తు కలవాడిని; శంకరు= శివుడిని; శశిఖండ మండిత 
శిఖండున్‌= చంద్రవంకచేత అలంకరించబడిన సిగ కలవాడిని; శివున్‌= శివుడిని; హృదయ+అంబుజంబునన్‌= డెందం అనే 
తామరపువ్వులో; తిరముగన్‌= దిటవుగ; నిల్పి= పాదుకొల్పి; పాశుపత, దివ్య, శరంబు= పాశుపతం అనెడి దివ్య మైన 
మం(త్రబాణాన్ని; అరివోసి= అనుసంధించి; సుర, రిపు, కోటిమీందన్‌= దేవతలకు శత్రువు లైన ఆ రాక్షసులగుంపులపై; 
సురసూతుండు= దేవతల సారథి; మాతలి; చూచి= కనుగొని; మెచ్చంగన్‌= అభినందిచేటట్టుగా; ఏసితిన్‌= ప్రయోగించాను. 


తాత్పర్యం: పాముల పడగలపై గల రత్నాల కాంతులచేత వెలుగొందే భయంకర మైన భుజాలు కలవాడిని, 

వృషభాన్ని జెండా పై గుర్తుగా కలవాడిని, చంద్రవంకను సిగలో భూషణంగా ధరించినవాడిని, నా డెందము అనెడి 

తామరపూవులో పాదుకొల్సి, పాశుపత మనే అస్త్రాన్ని మాతలి చూచి అభినందించేటట్టుగా ప్రయోగించాను. 

విశేషం: 1) హరిసూతుండు మాతలి - అనే పాఠాంతరం కొన్ని ప్రతుల్లో ఉన్నది. 2) మెచ్చి చూడంగన్‌, మెచ్చి యార్వంగన్‌- 

ఈ పాఠాంతరాలు కొన్ని ప్రతుల్లో కనిపిస్తున్నాయి. 

వ. ఆ దివ్యాస్తప్రభావంబున సింహశరభశార్జూలశుండాలమహిషమహోక్షయక్షరాక్షస ఏ శాచపన్నగ 
గంధర్వరూపంబు లుద్దవిల్లి యసురుల నెల్ల విగతాసులం జేసిన. 84 


560 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ఆ+దివ్య+అస్త్ర, (ప్రభావంబునన్‌= ఆ అతిలోకశక్తి కల మం(త్రబాణంయొక్క మహిమవలన; సింహ, శరభ, 
శార్దూల, శుండాల, మహిష, మహోక్ష యక్ష రాక్షస, పిశాచ, పన్నగ, గంధర్వ, రూపంబులు= సింగములు, శరభములు 
పెద్దపులులు, ఏనుగులు, దున్నలు, ఎద్దులు, యక్షులు, రాక్షసులు, పిశాచులు, పాములు, గంధర్వులయొక్క ఆకృతులు; 
ఉద్భవిల్లి= పుట్టి; అసురులన్‌= రాక్షసులను; ఎల్లన్‌= అందరిని; విగత+అసులన్‌+చేసినన్‌= పోయిన (ప్రాణాలు కలవారిగా 
చేయగా. 


తాత్పర్యం: దివ్యమైన ఆ పాశుపతాస్త్ర మహిమవలన సింహాలు, శరభాలు, పెద్దపులులు, ఏనుగులు, దున్నలు, 
ఎద్దులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు, పిశాచులు, గంధర్వులు పుట్టి రాక్షసులను అందరిని సంహరించగా. 
క. వంచనయును మాయయు మా । యించి పరాక్రాంతి నయ్యుమేశాస్తమునం 

గ్రంచఅ నంతకపురి కే. । గించితి. బౌలోమకాలకేయాసురులన్‌. 85 
ప్రతిపదార్హం: వంచనయును= మోసాన్ని; మాయయు= కపటత్వాన్నీ; మాయించి= తొలగించి; పర+ఆక్రాంతిన్‌= మిక్కిలి 
గొప్పదైన పరాక్రమంతో; ఆ+ఉమేశ+అ(స్తమునన్‌= ఆ పాశుపతం అనే మంత్రబాణంతో; క్రంచజన్‌= శీఘ్రంగా; పౌలోమ, 


కాలకేయ+అసురులన్‌= పౌలోములు కాలకేయులు అనబడే రాక్షసులను; అంతక పురికి= యమధర్మరాజు పట్టణానికి; 
ఏంగించితిన్‌= పంపించాను (చంపానని భావం). 


తాత్పర్యం: మోసాన్ని, దుర్షమను తొలగింపజేసి, మిక్కుటమైన పరాక్రమంతో విజృంభించి, పాశుపతాస్త్రాన్ని 
ప్రయోగించి, పౌలోములు, కాలకేయులు అనబడే ఆ రాక్షసులనుసంహరించి యమపురికి వెడలేటట్టుగా చేశాను. 
వ. ఇట్లు హెరణ్యపురనివాసులం గృతాంతపురనివాసులం జేసి వచ్చి వాసవునకు మొక్కిన, వాసవుండును 

నివాతకవచపాలోమకాలకేయుల వధప్రకారం బంతయు మాతలివలన విని సంతసిల్లి నా కి ట్లనియె.86 


ప్రతిపదార్థం: ఇట్టు= ఈరీతిగా; హిరణ్యపుర, నివాసులన్‌= హిరణ్యపురంలో నివసించే వారలను - పౌలోమ కాలకేయులను; 
కృతాంత, పుర, నివాసులన్‌+చేసి= యముడినగరంలో నివసించేవారినిగా చేసి; వచ్చి= ఏతెంచి; వాసవునకున్‌= దేవేంద్రుడికి; 
('మొక్కినన్‌= నమస్కరించగా; వాసవుండును= దేవేంద్రుడును; నివాతకవచ, పౌలోమ, కాలకేయుల, వధ+(ప్రకారంబు= 
నివాతకవచుల యొక్కయు పౌలోములయొక్కయు కాలకేయులయొక్కయు, సంహారంతీరు; అంతయున్‌= సమస్తమున్నూ; 
మాతలివలనన్‌= దేవేంద్రుడి సారథివలన; విని= ఆలకించి; సంతసిల్లి= సంతోషించి; నాకు+ఇట్టు+అనియెన్‌= నాతో ఈ 
రీతిగా పలికాడు. 


తాత్పర్యం: ఈ విధంగా నేను ఆ హిరణ్యపురవాస్తవ్యులను యమపురివాస్తవ్యులుగా చేసి మరలివచ్చి దేవేంద్రుడికి 
నమస్కరించాను. దేవేంద్రుడు, మాతలివలన నివాతకవచుల, పొలోముల, కాలకేయుల సంహారాన్నిగూర్చి విని, 
సంతోషించి నాతో ఈ విధంగా పలికాడు. 


చ.  'సురలకు౦ జ్రీతి సేసితి; వసుంధర కేంగుము; నిన్ను నీ సహో 
దరులు నిరంతరంబును ముదంబున6 జూడంగం గోరుచున్నవా; 
రరిమదభేది! నీకు విషమాజిముఖంబుల మార్కొనంగ నో 
పరు నరు లెవ్వరున్‌; హరి కిభంబులు మార్కొనునయ్య యెయ్యెడన్‌? 87 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 561 


ప్రతిపదార్థం: సురలకున్‌= దేవతలకు; ్రీతి+చేసితి= సంతసం చేకూర్చావు; వసుంధరకు+ఏంగుము= భూలోకానికి వెళ్ళుము; 
నిన్ను= నిన్ను; నీ సహోదరులు= నీ అన్నదమ్ములు; ముదంబునన్‌= సంట్రీతితో; చూడంగన్‌+కోరుచున్నవారు= చూడవలె 
నని ఆకాంక్షిస్తున్నారు; అరి మదభేది!= శత్రువుల గర్వాన్ని బ్రద్దలుకొట్టే ఓ అర్జునా! నీకు; విషము+ఆజిముఖంబుల= 
ఘోరమైన యుద్దాలలో; మార్కొనంగన్‌= ఎదిరించగా; నరులు; ఎవ్వరున్‌= ఎవ్వరున్నూ; ఓపరు= సమర్జులు కారు; హరికిన్‌= 
సింహాన్ని; ఇభంబులు= ఏనుగులు; ఎయ్యెడన్‌= ఎక్కడనైనా; మార్కొనున్‌+అయ్య= ఎదుర్కొనగలవయ్యా? (ఎదుర్కొనలేవని 
భావం). 


తాత్పర్యం: శత్రువులగర్వాన్ని అణచేవాడవైన ఓ అర్జునా! నీవు దేవతలకు సం్రీతి సంఘటించావు; నీ అన్నదమ్ములు 
నిన్ను చూడవలె నని తహతహలాడుతున్నారు. యుద్దాలలో నిన్ను మానవు లెవ్వరూ ఎదుర్కొనలేరు; సింహాన్ని 
ఏనుగులు ఎదుర్కొనగలవా? 


నిశేషం: అలం: అర్జాంతరన్యాసం. 


క.  దర్రోణద్రోణజ కృపగీ | ర్వాణనదీజాంగపతు లవశ్యమును భవ 
ద్దాణహతిం జేసి సమర । క్షోణిం బరిక్షీణబలు లగుదు రవజితులై.' 88 


ప్రతిపదార్థం: (ద్రోణ, ర్రోణజ, కృప, గీర్యాణనదీజ+అంగపతులు= (ద్రోణుడు, (ద్రోణునికొడుకు అయిన అశ్వత్థామ, కృపుడు, 
దేవనది అయిన గంగానదికి జన్మించిన భీష్ముడు, కర్షుడును; అవశ్యమును= తప్పుని సరిగా; భవత్‌+బాణ, హతిన్‌+చేసి= 
నీయొక్క అమ్ములదెబ్బలచేత; సమరక్షోణిన్‌= యుద్ధరంగంలో; అవజితులు+ఐ= ఓడించబడినవారై; పరిక్షీణబలులు= మిగుల 
తరిగినబలం కలవారు; అగుదురు= జొతారు. 


తాత్పర్యం: ద్రోణుడు, ద్రోణుడిపుత్రు డైన అశ్వత్హామ, కృపాచార్యుడు, దేవనదీసూను డైన భీష్ముడు, అంగదేశ 
ప్రభు వైన కర్షుడు నీ అమ్ములదెబ్బలచేత ఓడించబడినవారై రణరంగంలో పూర్తిగా బలాన్ని కోల్పోతారు. 


క. _ అనిన నమరేంద్రు వీడ్కొని ।; చనుదెంచితి' నని కిరీటి శతమఖలోకం 
బున6 దన చేసినవిధ మ । త్యనఘుం డేర్చడ6గ6 జెప్పె నందటజు విన6గన్‌. 89 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; అమర+ఇంద్రున్‌= దేవేంద్రుడిని; వీడ్కొని= సెలవుగైకొని; చనుదెంచితిన్‌= వచ్చాను; 
అని= అనిచెప్పి; కిరీటి= అర్జునుడు; శతమఖలోకంబునన్‌= దేవేంద్రుడిలోకంలో; తన్క చేసిన విధము= తాను చేసిన 
పనులతీరు; అందయు వినంగన్‌= అందరును ఆలకించేటట్టుగా; అతి+అనఘుండు= పాపాలు లేని మిక్కిలిగొప్పవాడు- 
అర్జునుడు; ఏర్పడంగన్‌+చెప్పెన్‌= తేటతెల్లంగా వివరించి చెప్పాడు. 


తాత్సర్యం: అని చెప్పగా, నేను దేవేంద్రుడికడ సెలవు తీసికొని ఇక్కడికి వచ్చాను'- అని అర్జునుడు తాను 
స్వర్గలోకంలో చేసిన పనుల నన్నింటిని అందరూ ఆలకించేటట్టుగా తేటతెల్లంగా చెప్పాడు. 


వన. _ ధర్మరాజును దమ్ముండు సేసిన మహాపరాక్రమంబునకు6. జతురంభోధిపర్యంతమహీరాజ్యం బప్పుడు తనకు 
సంప్రాప్తం బైనంతియ సంతసిల్లి, 90 


562 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: ధర్మరాజును= ధర్మపుత్రుడుసయితం; తమ్ముండు+చేసిన= తన సోదరుడు చేసిన; మహాపరాక్రమంబునకున్‌= 
గొప్ప శౌర్యానికి; చతుర్‌+*అంభోధి, పర్యంత, మహీ, రాజ్యంబు= నాలుగు సముద్రాలవరకు విస్తరించిన భూరాజ్యం; అప్పుడు= 
అప్పుడే; తనకు= తనకు; సంప్రాప్తంబు+ఐనంతియ= సం(క్రమించినట్టుగానే; సంతసిల్లి= సంతసించి. 


తాత్పర్యం: తన తమ్ముడైన అర్జునుడు ప్రదర్శించిన శౌర్యసాహసాలు ఆలకించి, ధర్మరాజు- తనకు అప్పుడే 
నాలుగుసముద్రాలచెత పరివేష్టించబడిన సమస్తభూమండలసా[మ్రాజ్యం సం(క్రమించినట్టుగనే మిక్కిలి సంతోషించాడు. 


ఆ. “దివ్యబాణములు తదీయప్రయోగముల్‌ । మాకు€ జూపు) మనిన మఘవసుతుండు 

వేజువేణ చూపె వేలుపు లిచ్చిన | యస్తశస్తములు నిజాగ్రజునకు. 91 
ప్రతిపదార్థం: దివ్య బాణములు= గొప్పఅ(స్తాలు; తదీయ ప్రయోగముల్‌= వాటిని ఉపయోగించే విధానాలు; మాకున్‌+చూపుము= 
మాకు (ప్రదర్శించి చూపుము; అనినన్‌= అని అడుగగా; మఘవసుతుండు= దేవేంద్రుడికొడుకైన అర్జునుడు; వేలుపులు+ఇచ్చిన= 
దేవతలు బహూకరించిన; అస్త్ర శస్తములు= మంటత్రబాణాలు, ఆయుధవిశేషాలు; నిజ+అ(గ్రజునకున్‌= తన అన్నగారికి; వేణు 
వేజ= విడివిడిగా? చూపెన్‌= ప్రదర్శించాడు. 


తాత్సర్యం: 'దేవతలు బహూకరించిన అస్త్రాలు, అవి ఉపయోగించే తీరుతెన్నులు మాకు చూపుము” అని ధర్మరాజు 
అర్జునుడిని అడిగాడు. అర్జునుడు దేవతలు తనకు ఇచ్చిన మందత్రబాణాలు, ఆయుధవిశేషాలు తన అన్నగారైన 
ధర్మరాజుకు విడివిడిగా ప్రదర్శించి చూపాడు. 


వ. మటియును. 92 
తాత్పర్యం: ఇంకను. 


చ సురవిశిఖ ప్రయోగములు సూప. దొడంగిన నేల దిర్దిరం 
దిరిగెల బయోనిధుల్‌ గలంగె, దిగ్గజముల్‌ మదమేది కుందె, భా 
స్కరరుచి మాసెం బావకశిఖాతతి తోన యడంగి గాడు, లం 
బరమున నిల్చి రీశ్వరుండు బ్రహ్మయు నాదిగ వేల్పులందటున్‌. 93 


ప్రతిపదార్థం: సుర, విశిఖ, ప్రయోగములు= దివ్య మైన అస్ర్రాలను ప్రయోగించటాలు; చూపన్‌+తొడంగినన్‌= ప్రదర్శించడానికి 
ఉప(క్రమించగా; నేల= భూమి; దిక్షిరన్‌+*తిరిగెన్‌= వేగంగా తిరుగాడింది; పయస్‌+నిధుల్‌= సముద్రాలు; కలలౌన్‌= కలతచెందాయి; 
దిక్‌+గజముల్‌= దిక్కులం దుండే ఏనుగులు; మదము+ఏది= గర్వం ఉడిగి; కుందెన్‌= (క్రుంగిపోయాయి; భాస్కరరుచి= 
సూర్యుడి ప్రకాశం; మాసెన్‌= తగ్గిపోయింది; పావక, శిఖా, తతి= అగ్నిహోత్రుడి జ్యాలల సముదాయం; తోన= వెనువెంటనే; 
గాడ్పులు= వాయువులు; అడంగెన్‌= అణగారి పోయాయి; ఈశ్వరుండు= శివుడు; ('బ్రహ్మయున్‌= (బ్రహ్మదేవుడు; ఆదిగ, 
వేల్పులు= మొదలైన దేవతలు; అందజున్‌= అందరును; అంబరమునన్‌= ఆకసంలో; నిల్ఫిరి= నిల్చున్నారు. 


తాత్పర్యం: అర్జునుడు తాను సంపాదించిన దివ్యాస్తాలప్రయోగాలను అన్నగా రైన ధర్మరాజుకు చూపేటప్పుడు 
భూమి దిర్రిర తిరిగింది. సముద్రాలు ఘూర్షిల్లాయి, దిగ్గజాలు గర్వం వీడి క్రుంగిపోయాయి. సూర్వుడికాంతి 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 563 


మాసిపోయింది, వాయువులు అగ్నిజ్యాలలతోపాటే అణగారిపోయాయి. శివుడు, బ్రహ్మదేవుడు మున్నగుదేవతలందరు 
ఆకసంలో గుమిగూడి నిల్పారు. 


వ. _ అంత సురగణచోదితుం డైన నారదుం డర్దునుపాలికి వచ్చి యి ట్లనియె. 94 


ప్రతిపదార్థం: అంతన్‌= అంతట; సుర, గణ, చోదితుండు+ఐన= దేవతలసమూహాలచేత పంపించబడిన; నారదుండు= 
నారదుడు; అర్జును, పాలికిన్‌= అర్జునుడికడకు; వచ్చి= ఏగుదెంచి; ఇట్టు+అనియెన్‌= ఆవిధంగా చెప్పాడు. 


తాత్పర్యం: అంతట దేవతలచేత పంపబడిన నారదమహర్షి అర్జునుడి దగ్గరకువచ్చి ఇట్టా పలికాడు. 
యె జ గి 0౪ 


తే. “ఎదురు లేక దివ్యాస్తంబు లిట్లు నీకు. బాడియే ప్రయోగింపంగ6 బాండుపుత్ర! 
సిద్ద మివి యధిష్టానవర్షితము లయ్యె । నేని మూండులోకములు దహించు నాగిని. 95 


ప్రతిపదార్థం: ఎదురు లేక= శత్రువులు ఎదుట లేకుండగా; దివ్య+అ(స్తంబులు= దేవతామహిమ కల మం(త్రబాణాలను; 
ఇట్టు= ఈ రీతిగా? ప్రయోగింపంగన్‌= విడుచుట; నీకున్‌+*పాడియే= నీకు న్యాయమా; పాండు పుత్ర!ః= పాండురాజుకు 
కొడుకు వైన ఓ అర్జునా[ ఇవి= ఈ అస్త్రాలు; అధిష్టాన, వర్జితములు+అయ్యెనేని= ఆశ్రయించతగిన లక్ష్యాలు లేకపోతే; 
ఒగిని= వరుసగా; మూండులోకములు= మూడులోకాలను; దహించున్‌= తగులపెట్టగలవు; సిద్ధ్దము= ఇది జరిగితీరేది. 


తాత్పర్యం: 'పాండుసుతుడ వైన ఓ అర్జునా! ఎదురుగా భేదించలసిన లక్ష్యం లేకుండా ఈ దివ్యాస్త్రాలను 
ప్రయోగిస్తే అవి మూడులోకాలను దహించ కలవు సుమా! 


వ. అని యర్దును వారించి నారదుం డరిగిన, నమరులు నిజస్టానంబుల కరిగి; రిట్లు పాండవు లందు 
బదిమాసంబు లుండునంత; నొక్కనా6. డమరకన్యకలు వచ్చి యర్జునున కి ట్లనిరి. 96 


ప్రతిపదార్థం: అని= అని పలికి; అర్జును వారించి= అర్జునుడిని ఆపి; నారదుండు= నారదుడు; అరిగినన్‌= వెళ్లగా; 
అమరులు= దేవతలు; నిజ స్టానంబులకున్‌= తమనివాసాలకు; అరిగిరి= వెళ్ళారు; ఇట్టు= ఈ రీతిగా? పాండవులు= 
పాండురాజుకొడుకులు; అందున్‌= ఆ ఆశ్రమంలో; పది, మాసంబులు+ఉండునంతన్‌= పదినెలలు నివసించిన పిదప; ఒక్క, 
నాండు= ఒక దినమున; అమర కన్యకలు= వేల్పుల ఆడపడుచులు; వచ్చి= అరుదెంచి; అర్జునునకున్‌= అర్జునుడితో; 
ఇట్టు+అనిరి= ఈ విధంగా చెప్పారు. 


తాత్పర్యం: అని పలికి, అర్జునుడిని అ(స్త్రప్రదర్శనం నుండి విరమింపజేసి నారదుడు వెళ్ళాడు. దేవతలుకూడ 
తమతమ నివాసస్టానాలకు వెళ్ళారు. అంత పాండవులు ఆ ఆశ్రమంలో పదినెలలు ఉన్నారు. అప్పుడు 
వేల్పుల ఆడపడుచులు అర్జునుడికడకు వచ్చి ఇట్టా పలికారు. 


తే. 'వనమునందును బండ్రెండువత్సరములు ।; నలయ కజ్ఞాతవాస మేకాబ్దకంబు 
పూని నిర్విఘ్నవ్యత్తి. జల్పుదురు మీరు । పగఅ నిర్జింతు రాహవాభ్యంతరమున. 97 


ప్రతిపదార్థం: మీరు; వనమునందును= అరణ్యంలో; పండ్రెండు, వత్సరములున్‌= పం(డైండుఏండ్లు: అలయక= (శ్రాంతిచెందక; 
అజ్ఞాత వాసము= ఇతరులకు తెలియకుండ నివసించటం; ఏక+అబ్ద్బకంబు= ఒక్కఏడు; పూని= దీక్షతో; నిర్విఘ్న, వృత్తిన్‌= 


564 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ఆటంకాలు లేనట్టుగా; చల్పుదురు= నిర్వహించగలరు; ఆహవ+అభ్యంతరమునన్‌= యుద్దంలో; పగజ= శత్రువులను; 
నిర్ణింతురు= జయిస్తారు. 


తాత్పర్యం: అడవిలో పన్నెండేండ్లున్నూ, ఇతరులకు తెలియరాకుండ అజ్ఞాతవాసంలో ఒక యేడున్నూ మీరు ఎట్టి 
అడ్డంకులు లేకుండ నిర్వహించగలుగుతారు. అటుపిమ్మట యుద్ధంలో శత్రువులను జయించగలరు. 


తే. నీ పరాక్రమబలమున నిఖిలధరణి । రాజ్యభారంబు నీ ధర్మరాజు పూను; 
రఘుకులాథీశ్వరుం డైన రాముకీర్తి ।; యట్ల నీ కీర్తి త్రిజగంబులందు బరంగు.” 98 


ప్రతిపదార్థం: నీ, పరాక్రమ, బలమున= నీ శౌర్యవిశేషంచేత; నిఖిల, ధరణి= సమస్త పృథివియొక్క; రాజ్యభారంబున్‌= 
పరిపాలించే కార్యపు బరువును; ఈ ధర్మరాజు= -ఈ ధర్మసుతుడు; పూనున్‌= వహిస్తాడు; రఘుకుల+అధీశ్వరుండు+ఐన= 
రఘుమహారాజుయొక్క వంశంలో ప్రభువైన; రాము కీర్తి*అట్టు-+అ= శ్రీరామచంద్రుడి యశస్సువలె; నీ, క్తీర్తి= నీయశస్సు; 
(త్రిజగంబులందున్‌= మూడులోకాలలో; పరంగున్‌= శోభిల్టుతుంది, వ్యాపిస్తుంది. 


తాత్పర్యం: నీ శౌర్యవిశేషంవలన ఈ ధర్మరాజు సమస్తభూసా(మ్రాజ్యాన్ని పరిపాలించే భారాన్ని వహిస్తాడు; 
రఘువంశంలో జన్మించిన ప్రభువగు ఆ రామచంద్రుడి కీర్తివలె నీ క్షీర్తి ముల్లోకాలలో వెలుగొందుతుంది. 


వ. _ అని యాదేశించి దేవకన్యకలు వోయిన, నిట దేవర్షి యైన రోమశుండు ధర్మరాజునకు ధర్మానుశాసనంబు 
సేసి దివంబున కరిగి; నంత6 బాండవు లెప్పటియట్ల ఘటోత్కచసేనానీతు లై క్రమ్మజి వృషపర్వునివాసంబు 
సూచుచు బదరీవనంబున నొక్కరాత్రి వసియించి, సుబాహుపురంబునకు వచ్చి యందు€ దమ పరిచారకు 
లైన యింద్రసేనాదులం గూడి నిజరథారూఢు లై ఘటోత్కచుం బోవం బనిచి హాిమవత్పర్వతంబునందు 
దేవర్షి బ్రహ్మర్న్షులయజ్ఞప్రదేశంబుల ననేకవిధయయూపంబులు సూచుచు నొక్కవర్నం బుండి; రంత నొక్కనాండు.99 


ప్రతిపదార్థం: అని+ఆదేశించి= అని తమ అభిమతాన్ని తెలిపి; దేవకన్యకలు= వేల్పుపడుచులు; పోయినన్‌= వెడలిపోగా; 
ఇట= ఇచట; దేవ+బుషి+ఐన= దేవతలముని అయిన; రోమశుండు= రోమశుడు; ధర్మరాజునకున్‌= ధర్మపుత్రుడికి; 
ధర్మ+అను శాసనంబు+చేసి= ధర్మాన్ని గూర్చిన విషయాలను ఆదేశించి; దివంబునకు= స్వర్గలోకానికి; అరిగెన్‌= వెళ్ళాడు; 
అంతన్‌= అంతట; పాండవులు= పాండురాజుసుతులు; ఎప్పటి+అట్టు+అ= యథాప్రకారంగా; ఘటోత్కచ, సేనా+ఆనీతులు+ఐ= 
ఘటోత్కచుడి యొక్క సేనచేత మోసికొని రాబడిన వారై; క్రమ్మజీ= వెనుకకు మరలి పయనించి; వృషపర్వు, నివాసంబు+ 
చూచుచు= వృషపర్వుడి ఆశ్రమాన్ని దర్శిస్తూ: బదరీవనంబునన్‌= బదరికాశమంలో; ఒక్క, రాత్రి= ఒకరేయి; వసియించి= 
ఉండి; సుబాహుపురంబునకున్‌= సుబాహుడి రాజధానికి; వచ్చి= విచ్చేసి; అందున్‌= అచట; తమ, పరిచారకులు+ఐన= 
తమసేవకులు అయిన; ఇంద్రసేన+ఆదులన్‌+కూడి= ఇంద్రసేనుడు మున్నగువారలను చేరి; నిజరథ+ఆరూఢులు+ఐ= తమ 
తేరులను ఎక్కినవా రై; ఘటోత్కచున్‌+పోవన్‌+పనిచి= ఘటోత్కచుడిని పొమ్మని ఆదేశించి; హిమవత్‌+పర్వతంబునందు= 
హిమాలయపర్వతంలో; దేవ+బుష్కి (బ్రహ్మ+బుషుల= దేవతల బుషులయొక్కయు, (బ్రహ్మజ్ఞానులయిన మునులయొక్కయు; 
యజ్ఞప్రదేశంబులన్‌= యజ్ఞాలు చేసిన చోట్లలో; అనేకవిధ యూపంబులు= పెక్కు విధాలైన బలి కంబాలు; చూచుచున్‌= 
దర్శిస్తూ: ఒక్క, వర్షంబు= ఒక యేడు; ఉండిరి= నివసించారు; అంత= అంతట; ఒక్కనాండు= ఒక రోజున. 


తాత్పర్యం: అని తమఅభిప్రాయాలు వెలిబుచ్చి వేల్పుపడుచులు వెళ్ళారు. ఇచట దేవబుషి అయిన రోమశుడు 
ధర్మరాజుకు ధర్మప్రబోధం చేసి స్వర్గలోకానికి చేరాడు. అంతట పాండవులు యథాప్రకారం ఘటోత్కచుడిసేనలతో 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 565 


పాటు తిరుగుపయనం చేసి వృషపర్వుడి ఆశ్రమాన్ని సందర్శించి, బదరికాశ్రమంలో ఒకరేయి వసించి, సుబాహుపురానికి 

వచ్చి, అచట తమసేవకు లైన ఇంద్రసేనాదులను కలిసి, తమ రథాలను ఎక్కి, ఘటోత్కచుడిని వీడ్కొల్సారు. 

తదుపరి, హిమాలయపర్వతంలోని, దేవర్షులు బ్రహ్మర్షులు యజ్ఞాలు చేసిన పెక్కుచోట్లలో గల యూపస్తంభాలను 
యె ౦, ళ్‌ ౮ ఆలి 

చూస్తూ ఒకసంవత్సరం గడిపారు. అంతట ఒకరోజున. 


అజగరోపాఖ్యానము (సం. 3-176-5) 


క. మృగయార్జ మరిగి హిమవ । న్నగ భూములయందు€ బవననందను. డొక ప 
న్నగుచేతం బట్టువడి యి । మ్ముగ ధర్మతనూజుచేత మోక్షితుం డయ్యెన్‌. 100 


ప్రతిపదార్హం: మృగయా+అర్జ్హము+అరిగి= వేటకొరకు వెళ్ళి; హిమవత్‌+నగ, భూములయందున్‌= హిమాలయపర్వత ప్రదేశాలలో; 
పవన నందనుండు= వాయుపుత్రుడు-భీముడు; ఒక=జఒక; పన్నగుచేతన్‌= పాముచేత; పట్టు+పడి= పట్టుకొనబడి; ఇమ్ముగన్‌= 
ప్రీతిగా; ధర్మతనూజుచేతన్‌= ధర్మపుత్రుడిచేత; మోక్షితుంయు+అయ్యెన్‌= విడిపించబడినవాడు అయినాడు. 


తాత్పర్యం: వాయుసుతు డైన భీముడు వేటకొరకు వెళ్ళి హిమాలయపర్వత ప్రదేశాలలో ఒక పాముచేత పట్టువడి 
ధర్మరాజుచేత విడిపించబడినాడు. 


వ. _ అనిన విని జనమేజయుండు వైశంపాయనున కి ట్లనియె. 101 
తాత్పర్యం: అని చెప్పగా విని జనమేజయుడు వైశంపాయనుడితో ఇట్టా అన్నాడు. 


మధ్యాక్కర. 

“పదివేల గజముల బలము గలవాండు పాలస్తుతోడ 

గదనంబు సేసి యనేక యక్షరాక్షసుల నిర్దించి 

యుదితశౌర్యోన్నతుం డైనవాండు వృకోదరు. డేల 

పదపడి నిగ్భృహీతు. డయ్యెం దా నొక్కపన్నగుచేత? 102 
ప్రతిపదార్హం: పదివేల గజముల బలము+కలవాండు= పదివేల ఏనుగుల శక్తి కలవాడు; పౌలస్త్వుతోడన్‌= కుబేరుడితో; 
కదనంబు+చేసి= యుద్దం చేసి; అనేక, యక్ష రాక్షసులన్‌= పెక్కుమంది యక్షులను రాక్షసులను; నిర్జించి= జయించి; ఉదిత, 
శౌర్య+ఉన్నతుండు+ఐనవాండు= (ప్రకటించబడిన పరాక్రమంయొక్క అతిశయంకలవాడు; వృకోదరుండు= భీముడు; ఏల= 
ఎందులకు; పదపడి= మజటియును; తాను; ఒక్కపన్నగుచేతన్‌= ఒక పాముచేత; నిగృహీతుండు+అయ్యెన్‌= పట్టుపడ్డాడు? 


తాత్పర్యం: 'భీముడు పదివేలఏనుగుల బలం కలవాడుకదా! కుబేరుడితో యుద్ధం చేసి పెక్కుమంది యక్షులను 
రాక్షసులను జయించి, తన పరాక్రమాన్ని తేటతెల్లం చేసినవాడు చివరకు ఒకపాముచేత ఏ రీతిగా పట్టుబడ్డాడు?” 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 2.22 విశేషాంశం చూడండి. 


వ. _ అనిన విని వైశంపాయనుం డి ట్లనియె; భీముం డొక్కండ హిమవదుత్తుంగశ్చంగోపాంతకాంతారంబుల 
మృగయాభ్రాంతి. బరిభ్రమించుచుంది యతిశ్రాంతుం డయి తత్‌ప్రదేశంబున. 103 


566 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: అనినన్‌= అని చెప్పగా; విని= జనమేజయుడి (ప్రశ్నను విని; వైశంపాయనుండు= వైశంపాయనమహర్షి 
ఇట్టు+అనియెన్‌= ఈ రీతిగా చెప్పాడు; భీముండు= భీముడు; ఒక్కండు+అ= ఒంటరిగా; హిమవత్‌+ఉత్తుంగ, శ్చంగ+ఉపాంత 
కాంతారంబులన్‌= హిమాలయపర్వతాలలోని మిక్కిలి ఎత్తయిన శిఖరాల దాపున కల అడవులలో; మృగయా భ్రాంతిన్‌= 
వేటతమకంతో; పరిభ్రమించుచు+ఉండి= తిరుగాడుతూ ఉండి; అతి, (శ్రాంతుండు+అయి= మిక్కిలి డస్సినవాడై; తద్‌+ 
'ప్రదేశంబునన్‌= ఆ చోటున. 


తాత్పర్యం: అని జనమేజయుడు ప్రశ్నించాడు. అతడికి వైశంపాయనుడు ఈ రీతిగా సమాధానం చెప్పాడు. 
భీముడు ఒంటరిగా హిమాలయ పర్వత శిఖరాల దాపున గల అడవులలో వేటతమకంతో ఇటునటు తిరుగాడుతూ 
మిక్కిలి డస్పి, ఒకచోట. 


మ. అశనాశావివృతాస్యగహ్వరుం గృతాంతాకారు, నిశ్వాస ధూ 
మశిఖాధూసరితోగ్రదుర్గతరుగుల్మవ్రాతు, హారిద్ర వ 
ర్హశరీరున్‌, భృశరూక్షదర్శను, మహానాగప్రభుం గాంచె న 
ర్ధశశాంకద్యుతి హారిదారుణ చతుర్దంప్తున్‌ జగత్రాసకున్‌. 104 


ప్రతిపదార్హం: అశన+ఆశా+వివృత+ఆస్యగహ్యరున్‌= ఆహారంకొరకై కోరికచేత తెరువబడిన నోరు అనెడిగుహ. కలవాడిని; 
కృతాంత+ఆకారున్‌= యముడివంటి ఆకృతి కలవాడిని; నిశ్వాస, ధూమ, శిఖా, ధూసరిత+ఉ(గ్రు దుర్గ తరు, గుల్మ, వ్రాతున్‌= 
నిట్టూర్పులనెడి పొగలసెగలచేత బూడిదరంగుగా చేయబడిన భయంకరమై దట్టమై చారసాధ్యంకానివి అయిన చెట్టు పొదలు 
కలవాడిని; హారిద్రవర్ష శరీరున్‌= పసుపురంగుదేహం కలవాడిని; భృశ, రూక్ష్మ దర్శనున్‌= మిక్కిలికరకైన చూపులు కలవాడిని; 
అర్హ, శశాంక, ద్యుతి, హారి, దారుణ, చతుర్‌+దం'్ర్రున్‌= చంద్రవంక వెలుగును హరించే భయంకరమైన నాలుగుకోరలు 
కలవాడిని; జగత్‌+త్రాసకున్‌= ప్రపంచానికి భీతి కొలిపేవాడిని;ి మహానాగప్రభున్‌= గొప్పపాపరేనిని; కాంచెన్‌= చూచాడు. 


తాత్సర్యం: భీముడు (ప్రపంచానికి భీతికొలిపే కొండచిలువను చూచాడు. ఆ అజగరం ఆహారంకొరకైన కోరికతో 
నోరు తెరిచిఉన్నది. ఆనోరు గుహవలె ఉన్నది. ఆ పాముఆకృతి యముడివలె ఉన్నది. ఆ పాము తన నిట్టూర్పులనుండి 
వదలిన పొగలచేత ఆ అడవిలోని దట్టమైన చెట్లను, పొాదలను భయంకరమైన బూడిదరంగుగలవానినిగా మార్చివేసింది. 
ఆ పాము శరీరచ్చాయ పసుపురంగుగా ఉంది, ఆ పాము చూపులు మిగుల కరకుగా, భీకరంగా ఉన్నాయి. ఆ 
పాపరేనికి చంద్రవంక కాంతులను మించిన నాలుగువంకర కోరలు ఉన్నాయి. 


వ. అమ్మహాజగరం బామిషార్ది మై భీముం బట్టికొని వాని భుజయుగంబు6 దనముఖంబున నంగంబు 
నిజాంగంబున. జిక్కం బంధించిన నాగాయుతబలుం డయ్యును తదంగసంగంబున దుర్దలుందై 
మెలంగనేరక భీముం డప్పాము బలవీర్యంబులకు విస్మితుం డయి “యిది ప్రకృతిసర్పంబుగా; 
దెయ్యదియేనియు నొక్కయద్ధుతరూపం' బని విచారించుచు దాని కిట్లనియె. 105 


ప్రతిపదార్థం: ఆ+మహా+అజగరంబు= అగొప్ప కొండ చిలువ) ఆమిష+అర్జి+ఐ= మాంసాన్ని (ఆహారంకొరకై) కోరెడిదై; 
భీమున్‌= భీముడిని; పట్టికొని= బంధించి; వాని, భుజ, యుగంబున్‌= ఆతడి రెండు భుజాలను; తన, ముఖంబునన్‌= తన 
నోటితో; అంగంబున్‌= (అతని) శరీరాన్ని; నిజ+అంగంబునన్‌= తన దేహంతో; చిక్కన్‌+*బంధించినన్‌= గట్టిగా చుట్టిపట్టగా; 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 567 


నాగ+ఆయుత, బలుండు+అయ్యును= పదివేల ఏనుగులతో సమానమైన బలం కలవాడు అయినప్పటికిని; తద్‌+అంగ, 
సంగంబునన్‌= ఆ పాము శరీరంయొక్క కలయికచేత; దుర్చలుండు+ఐ= బలంపోయినవాడై; మెలంగనేరక= కదలజాలక; 
భీముండు; ఆ+పాము, బల, వీర్యంబులకున్‌= ఆ పాముయొక్కబలానికీ, శౌర్యానికీ; విస్మితుండు+ఐ= అచ్చెరువు పొందినవాడై; 
ఇది= ఇది (ఈపాము); ప్రకృతి, సర్పంబు+కాదు= సహజమైన పాము కాదు; ఎయ్యది+ఏనియున్‌= ఏదియో; ఒక్క+ 
అద్భుతరూపంబు+అని= ఒక వింత ఆకృతి అని; విచారించుచున్‌= తలపోస్తూ; దానికిన్‌= ఆ పాముకు, ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: ఆ గొప్ప పెనుబాము మాంసాన్ని తనకు ఆహారంగా కోరి భీముడిని పట్టుకొని అతడి రెండు భుజాలు 
తన ముఖంతోను, అతడి శరీరాన్ని తన శరీరంతోను బంధించింది. భీముడు పదివేల యేనుగుల బలంగలవాడే 
అయినా, ఆ పాముచేత చుట్టుకొనబడిన శరీరం గలవాడై కదలజాలక, దాని బలానికీ శౌర్యానికీ అచ్చెరువుపడి, 
అది సహజమైన సర్పం కాదనీ, ఏదో ఒక అద్భుతమైన ఆకృతి కావచ్చుననీ తలపోసి, ఆ పాముతో ఇట్టా పలికాడు. 


మత్తకోకిలము. 
“ఏను భీము౦ండ6 బాండవేయు.డ నిద్దతేజుండ ధర్మరా 
జానుజుండ. బిశాచపన్నగయక్షరాక్షసవీరులం 
బూని పోరుల నోర్వనోపెడు భూరివీరుండ నాగపం 
చాననాదుల. బట్టి వ్రచ్చు ననంతబాహుబలాఢ్యుడన్‌. 106 


ప్రతిపదార్థం: ఏను=నేను; భీముండన్‌= భీముడను; పాండవేయుండన్‌= పాండురాజు కొడుకును; ఇద్ద తేజుండన్‌= పరిశుద్ధమైన 
ప్రకాశం [పరాక్రమం] కలవాడను; ధర్మరాజు+అనుజుండన్‌= ధర్మరాజు తమ్ముడను; పిశాచ, పన్నగ, యక్ష రాక్షస, వీరులన్‌= 
పిశాచు లైన పాములైన, యక్షులైన, రక్కసులు అయిన శూరులను; పూని= దీక్షతో; పోరులన్‌= యుద్దాలలో; ఓర్వన్‌+ఓపెడు= 
జయించగల; భూరి+వీరుండన్‌= గొప్పళూరుడను; నాగ+పంచానన+ఆదులన్‌= ఏనుగులు, సింహాలు మొదలైనవాటిని; పట్టి= 
బంధించి, [వ్రచ్చు= చీల్చి చంపెడి; అనంత, బాహు, బల+ఆఢ్యుండన్‌= అంతు లేని పరాక్రమశక్తి కలవాడను. 


తాత్సర్యం: 'నేను భీముడిని, పాండురాజుకొడుకును, పరిశుద్ద మైన తేజస్సు కలవాడను, ధర్మరాజుతమ్ముడను, 
పిశాచపన్నగయక్షరాక్షసవీరులను యుద్దాలలో జయించజాలిన గొప్పశూరుడను, ఏనుగులు సింహాలు మున్నగు వాటిని 
పట్టి ముక్కలు చేయగల మితిలేని బాహుబలం కలవాడను. 


విశేషం: వృత్తలక్షణానికి ఆర. 1.46 విశేషాంశం చూడండి. 


ఆ. ఇట్టి నన్ను! బట్టి యిప్పాట బంధించు । నట్టి శక్తి యెట్టు లయ్యె నీకు? 
నిది నిసర్గశక్తియే? వరదానసం । సిద్ది యైన యదియె? చెప్పు' మనిన. 107 
ప్రతిపదార్హం: ఇట్టి= ఇటువంటి; నన్నున్‌= నన్ను; పట్టి= పట్టుకొని; ఈ+పాట= ఈరీతిగా; బంధించు+అట్టి శక్తి= 


కదలకుండ ని([గ్రహించే బలం; నీకు; ఎట్టులు+అయ్యెన్‌= ఏవిధంగా ఏర్పడింది?; ఇది= ఇది; నిసర్శ శక్తియే= సహజమైనబలమా?; 
వర, దాన, సంసిద్ది+ఐన+అదియె= వరాన్ని ఇవ్వటంవలన ఏర్పడినట్టిదా?; చెప్తుము+అనిన= వచించుము- అని అనగా. 


568 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: ఈ రీతిగా నావంటిబలవంతుడిని పట్టి బంధించేశక్తి నీకు ఏ విధంగా లభించింది? ఇది నీకు 
పుట్టుకతో ఏర్పడిన బలమా? లేక, ఏ దివ్యుడి వరంవలననో పొందిన సిద్దియా, నాకు తెలియ చెప్పుము”- అని 
'ప్రల్ష్నించాడు. 


వ. _ అదియును దిర్యగ్జాతియయ్యును దనపూర్వస్కృతి సెడకుండ వరంబు6 గాంచుటంజేసి వాని కి ట్లనియె.108 


ప్రతిపదార్థం: అదియును= ఆ పామును; తిర్యక్‌+జాతి+అయ్యును= పశుపక్ష్యాదిజాతికి చెందిందే అయినప్పటికిన్నీ; తన, 
పూర్వ, స్ఫృతి= తనకు గల పూర్వజన్మజ్ఞానం; చెడకుండన్‌= చెడక ఉండేటట్టు; వరంబున్‌+కాంచుటన్‌+చేసి= వరాన్ని 
పొందటంచేత; వానికిన్‌= అతడికి- ఆ భీముడికి; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నది. 


తాత్పర్యం: పశుపక్ష్యాదులకోవకు చెందిందే అయినా ఆ పాము తనకు పూర్వజన్మపరిజ్ఞానం ఉండటంచేత, 
భీముడితో ఇట్లా పలికింది. 


క. “ఇది నా వరలాభంబున । నుదయించినశక్తి; యెట్టియున్నతబలసం 
పదు లైన జీవులును నా । కెదిరిచి బలహీను లగుదు రివ్విపినమునన్‌. 109 


ప్రతిపదార్థం: ఇది= నాకు గల ఈ అసాధారణశక్తి నా, వర, లాభంబునన్‌= నేను పొందిన వరం వలననే; ఉదయించిన 
శక్తి= ఏర్పడిన బలం; ఎట్టి= ఎటువంటి; ఉన్నత, బల, సంపదులు+ఐన= గొప్ప శక్తిసంపదలు కల; జీవులును= ప్రాణులుకూడ; 
ఈ+విపినమునన్‌= ఈ అడవిలో; నాకు+ఎదిరిచి= నన్ను ఎదిరించి; బలహీనులు= బలంకోలుపోయినవారు; అగుదురు= 
జుతారు. 


తాత్పర్యం: ఈ అసాధారణ మైన బలం నాకు దివ్యవరంవలననే చేకూరింది; ఎంతటి బలసంపదలు కల 
ప్రాణులైనా ఈ అరణ్యంలో నన్ను ఎదిరిస్తే బలాన్ని కోలుపోతారు. 


ఆ. _ ఎదుర బడినవాని వదలక శార్దూల । శరభసామజాదిసత్త్వతతుల. 

బట్టి తినుచు నున్న యట్టి నా కిప్పుడు । భక్ష్య మైతి వీవు పాండుపుత్ర! 110 
ప్రతిపదార్థం: ఎదురన్‌+పడినవానిన్‌= ఎదురుగా వచ్చినవాటిని; వదలక= విడువక; శార్జూల, శరభ, సామజ+అఆది, సత్త, 
తతులన్‌= పెద్దపులులు, శరభాలు (ఎనిమిదికాళ్ళు కల పెద్దమెకాలు), ఏనుగులు మున్నగు జంతువులసముదాయాలను; 
పట్టి= నిగ్రహించి; తినుచున్‌+ఉన్న+అట్టి= ఆహారంగా పట్టుకొని తింటున్న; నాకు+ఇప్పుడు= నాకు ఈనాడు; పాండు పుత్ర!= 
పాండురాజు కుమారుడైన ఓ భీమా! ఈవు= నీవు; భక్ష్యము+ఐతివి= ఆహారంగా దొరికావు. 


తాత్పర్యం: పాండురాజు కొమరుడవైన ఓ భీమసేనా! నాకు ఎదురుపడిన జంతువులను అన్నింటిని- పెద్దపులులుకాని 
శరభాలుకాని ఏనుగులుకాని పట్టి తింటున్న నాకు, ఇప్పుడు నీవు ఆహారంగా దొరికావు. 


ఆ. _ శక్రపదవిం బొంది సద్దాహృ్మణుల కవ । మాన మేను. జేసి మదము పేర్మి 
చి 
ననఘ! యిట్లు లైతి నం దొక్క మునివరు । శాపశక్తి. దొంటిశక్తి దఠింగి.” 111 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 569 


ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన ఓభీమసేనా!; ఏనున్‌= నేను కూడ; శక్ర పదవిన్‌= దేవేంద్ర పదవిని; పొంది= 
ఆర్జించి; మదము, పేర్మిన్‌= గర్వాతిరేకంచేత; సత్‌+(బ్రాహ్మణులకు= మంచి విప్రులకు; అవమానము= అగౌరవాన్ని; చేసి= 
కల్పించి; అందున్‌= అచట- ఆ స్వర్గంలో; ఒక్క, ముని, వరు, శాపశక్తిన్‌= ఒక బుషిశ్రేష్టుడి శాపం యొక్క (ప్రభావం వలన; 
తొంటి శక్తి= వెనుకటిమహిమ; తటింగి= తగ్గి; ఇట్టులు+ఐతిన్‌= ఈ విధంగా అయినాను. 


తాత్పర్యం: పాపరహితుడవైన ఓ భీమసేనా! నేను ఒకనాడు దేవేంద్రపదవిని అధిస్టించినవాడను సుమా! అప్పుడు 
గర్వాతిరేకంతో ఒక విప్రోత్తముడికి అవమానం చేసి, ఆతడి శాప ప్రభావం వలన మునుపటిమహిమ తొలగి ఇప్పుడు 
ఈ రీతిగా సర్పాన్ని అయినాను. 


వ. అని దుఃఖించిన యజగరంబునకు భీముం డి ట్లనియె. 112 


ప్రతిపదార్థం: అని= అంటూ; దుఃఖించిన= శోకించినట్టి; అజగరంబునకున్‌= పెనుబాముతో; భీముండు; ఇట్టు+అనియెన్‌= 
ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అని అంటూ శోకిస్తున్న పెనుబాముతో భీము డిట్ట్లా అన్నాడు. 


క. “కడుకొని కడుదుఃఖములై । నెడ నుచితమె? యాత్మనింద యెయ్యెదల మనం 

బెడలక యేకాక్ళతి నె । ప్పుడు నుండుట సూవె పురుషు పురుషార్థ మిలన్‌. 113 
ప్రతిపదార్థం: కడుకొని= పూని; కడు దుఃఖములు+ఐన= మిక్కిలిబాధలు కలిగిన; ఎడన్‌= పట్టున; ఆత్మనింద= తన్ను 
తాను దూషించుకొనటం; ఉచితమె?= భావ్యమా?; ఇలన్‌= భూమియందు; ఏ+ఎడల= ఏ పట్టుల నైనా; మనంబు+ఎడలక= 
మనస్సు విడివడక; ఎప్పుడున్‌= ఎల్లప్పుడూ; ఏక+ఆకృతిన్‌= ఒకే రీతిగా; ఉండుట= ఉండటమే; పురుషు= మనుజుడియొక్క; 
పురుషార్థము= పురుషుడికి లక్ష్యమైన ప్రయోజనం; చూవె= సుమా! 


తాత్పర్యం: 'దుఃఖం సంప్రాప్త్రమైనప్పుడు తన్ను తాను నిందించుకొనటం భావ్యమా? భూలోకంలో కష్టసుఖాలు 
దాపురించినప్తుడు మనస్సును ఒకే రీతిగా అదుపులో పెట్టుకొనటమే మనుజులకు పురుషార్థం సుమా! 


ధర్మరాజు భీమసేనుని వెదకంబోవుట (సం. 3-176-40) 


వ. పురుషకారంబునంజేసి దైవంబు నివర్తింప నెవ్వ రోపుదు? రేను మహాబలుండ నయ్యును భవద్గ ఎపాతుండ 
నై యిట్టియవస్థం బొందితి; నాత్మత్యాగంబునకు వగవ; నపహృతరాజ్యానుభోగులై మద్ర్రాత్భవరులు 
దుర్గమంబైన యిప్పర్వతకందరంబునం గ్రుమ్మరుచున్నవారు నన్ను. గానక యెంత దుఃఖింతురో యని 
వగచెది ననుచున్నంత; నిట ధర్మతనయుండు దీప్తం బైన శివారుతంబు విని యతిశంకితచిత్తుందయి 
యనంతరంబ తన దక్షిణభుజాస్పందనం బుపలక్షించి మీంద లగ్గగు నంచు ననుజమధ్యంబున ననిలజుం 
గానక యర్జునుం గవలను గృష్టారక్షణార్థంబు నియోగించి ధౌమ్యపురోగమభూసురవరులతో భీము 
రోయుచుం దదీయపాదతల లలిత హలకులిశ కలశజలజాది లక్షణాలంకృతం బైన పాంసుపథంబునం 
జని ముందట. 1114 


570 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ప్రతిపదార్థం: పురుషకారంబునన్‌+చేసి= మనుషులు చేసే ప్రయత్నంవలన; దైవంబు= విధిని; నివర్తింపన్‌= మరల్చటానికి; 
ఎవ్వరు+ఓపుదురు?= ఎవరు సమర్జులు?; ఏను=నేను; మహాబలుండను+అయ్యును= నను గొప్పబలం కలవాడను 
అయినప్పటికిని; భవత్‌+*గృహీతుండను+ఐ= నీచేత పట్టుబడినవాడనై; ఇట్టి= ఇటువంటి; అవస్థన్‌+పొందితిన్‌= స్టితిని పొందాను; 
ఆత్మత్యాగంబునకున్‌= నా వినాళానికి; వగవను= దుఃఖించను; అపహృత, రాజ్య+అనుభోగులు+ఐ= అపహరించబడిన 
రాజ్యసౌఖ్యాలు కలవారై; మత్‌+(భ్రాతృవరులు= నా సహోదరులు; దుర్గమంబు+ఐన= నడవటానికి వీలుకాని; ఈ+పర్వత, 
కందరంబునన్‌= ఈ కొండచరియలో; క్రుమ్మరుచున్నవారు= తిరుగాడుతున్నవారు; నన్నున్‌+కానక= నేను కన్పించకపోవటంచేత; 
ఎంత దుఃఖింతురో= ఎంతగా శోకిస్తారో; అని; వగచెదను= దుఃఖిస్తాను; అనుచున్నంతన్‌= అని చెప్తుతుండగా; ఇట=ఇచట; 
ధర్మ తనయుండు= ధర్మసుతుండు; దీప్తంబు+ఐన= తీవ్ర మైన; శివా రుతంబు= నక్కకూత; విని= ఆలకించి; అతి, శంకిత, 
చిత్తుండు+అయి= మిక్కిలిసందేహంతో (అశుభశంకతో) కూడిన మనస్సుకలవా డై; అనంతరంబు+అ= అటుపిమ్మట; తన, 
దక్షిణ, భుజా, స్పందనంబు= తనయొక్క కుడిభుజం అదరటం; ఉపలక్షించి= గమనించి; మీందన్‌= అటుపిమ్మట; లగ్గు+అగున్‌= 
శుభం కలుగుతుంది; అంచున్‌= అంటూ; అనుజ మధ్యంబునన్‌= తమ్ములమధ్యలో; అనిలజున్‌+*కానక= వాయుపుత్రు డైన 
భీముడిని కాంచక; అర్జునున్‌= అర్జునుడిని; కవలను= నకుల సహదేవులను; కృష్ణా రక్షణ+అర్ధ్థంబు= (ద్రౌపదిని కాపాడటం 
కొరకై నియోగించి= నియమించి; ధౌమ్య, పురోగమ, భూసురవరులతో= ధౌమ్యుడు ముందుగా గల బ్రాహ్మణ[శ్రేష్టులతో; 
భీము రోయుచున్‌=భీముడిని వెదకుతూ; తదీయ, పాదతల, లలిత, హల, కులిశు కలశ, జలజ+ఆది, లక్షణ+అలంకృతంబు+ఐన= 
ఆతడియొక్క పాదతల మందలి మనోజ్ఞమైన నాగలి, వజ్రాయుధం, కలశం, పద్మం, మున్నగు గుర్తులచేత అలంకరించబడిన; 
పాంసు పథంబునన్‌= దుమ్ముకలదారిలో; చని= వెళ్ళి ముందట= తన ఎదురుగా. 


తాత్పర్యం: మానుషయత్నంవలన విధివిలాసాన్ని ఎవరు తప్పించగలరు? నేను గొప్పబలం కలవాడను అయినా 
నీచేత పట్టుబడితినికదా! ఇట్టి దురవస్థ నాకు ప్రాప్తించినందుకు నేను దుఃఖించను. నేను మరణించటానికి వగవను 
కాని, రాజ్యాన్ని పోగొట్టుకొని, సుకరంగా నడువ వీలుకాని ఈ కొండ చరియలో తిరుగాడుతున్న నా సోదరులు 
నన్ను కానక ఎంతగా దుఃఖిస్తూ ఉన్నారో - అని చింతిస్తున్నాను' - అని భీముడు చెప్పుతూ ఉండగా, ఇట ధర్మరాజు 
తీవ్ర మైన నక్కకూత విని అశుభాన్ని శంకించి బాధపడ్డాడు. కాని అంతలో అతడి దక్షిణభుజం అదిరింది. ముందు 
కీడు సూచించబడినను, తదుపరి శుభం కలుగగల దని భావించాడు. అపుడు చూడగా తమ్ముల మధ్య భీముడు 
కన్పించలేదు. అనంతరం ధర్మరాజు ద్రౌపదిని కాపాడటానికై అర్జునుడిని, నకులసహదేవులను నియమించి, తాను 
ధౌమ్యుడు మున్నగు బ్రాహ్మాణులతోపాటు భీముడిని వెదకుతూ బయలుదేరి, భీముడి పాదతలంలో ఉన్న మనోజ్జమైన 
నాగలి, వజ్రాయుధం, పూర్షకలశం, పద్మం మున్నగు శుభలక్షణాలచేత అలంకరించబడిన దుమ్ముగల దారివెంట 
వెళ్ళి, తనముందట. 


నిశేషం: శివారుతం అపశకునంగా, కుడిభుజం అదరటం శుభసూచనగా మహాభారతరచనాకాలంనుండి వస్తున్న విశ్వాసాలు. 
పాదాలయందు ఉండే హలం, కులిశం, కలశం, పద్మం మున్నగు చిహ్నాలు మహాపురుషలక్షణాలుగా భారతీయ సాముద్రిక 
శా(స్తప్రవచనం. 


క. గిరిశిఖరాభోగబ్బహ । త్తరభుజగశరీరవేష్టితశరీరుం డై 
భరమునం గదలంగ నేరక ।; పరమశ్రమ మడర నున్న పవనజు. గనియెన్‌. 115 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము క్‌ 


ప్రతిపదార్హం: గిరి, శిఖర+ఆభోగ, బృహత్తర, భుజగ శరీర, వేష్టిత, శరీరుండు+ఐ= కొండ శిఖరం వలె పరిపూర్ణమై మిగుల 
పెద్దదైన ఆ పెనుబాము యొక్క శరీరం చేత చుట్టుకొనబడిన దేహం కలవాడై; భరమునన్‌= బడలికచేత; కదలంగ నేరక= 
కదలజాలక; పరమ, (శమము+అడరన్‌, ఉన్న= మిగుల అతిశయించిన (శ్రమతో కూడిఉన్న; పవనజున్‌= వాయుపుత్రుడైన 
భీముడిని; కనియెన్‌= చూచాడు. 


తాత్పర్యం: కొండ శిఖరం వంటి ఆ పెనుబాముయొక్క శరీరంచేత పెనవేయబడిన దేహం కలవాడై మిక్కిలి 
డస్ప్సిపోయి కదలజాలక ఉన్న భీముడిని ధర్మరాజు చూచాడు. 


క. కని యాత్మగతంబున 'ని । య్యనిలజు. డొకపాముచేత నవిచేష్టితుండై 
తన లావు దథింగి ప్రాకృత । జనుక్రియ నిట్లున్నవా. డసామర్హ్యమునన్‌. 116 


ప్రతిపదార్హం: కని= చూచి; ఆత్మగతంబునన్‌= తనలో తాను; ఈ+అనిలజుడు= వాయుసుతు. డైన ఈ భీముడు; ఒక, 
పాముచేతన్‌= ఒక సర్పంచేత; అవిచేష్టితు. డు+ఐ= కదలికలేని దేహం కలవాడై; తన, లావు, తజింగి= తన బలం కోలుపోయి; 
ప్రాకృత, జను, క్రియన్‌= పామరుడివలె; అసామర్హ్యమునన్‌= శక్తిలేకుండగా; ఇట్టు+ఉన్నవాండు= ఈరీతిగా ఉన్నాడు. 


తాత్పర్యం: భీముడిని చూచి ధర్మరాజు తనలో తాను తలపోశాడు: ఈ వాయుపుత్రుడు అకటా! ఒక పాముకు 
చిక్కి కదలికలేనివా డై శక్తిసామర్జాలు కోలుపోయి ఒక సామాన్యమానవుడివలె ఉన్నాడుకదా! 


న. _ ఇది యేమి యాశ్చర్యంబొ! యనుచు ననిలజుం జూచి దుఃఖితుం డై ధర్మజుం దయ్యజగరంబున కి ట్లనియె; 
“నయ్యా! నీవు సర్పరూపంబు. దాల్చిన దైత్యుండవో దేవతవో చెప్పు; మేను యుధిష్టిరుండ; ని న్నడ్రిగెద; 
నిమ్మహాభుజు నాయనుజు నామిష్టార్దివై పట్టితేని నీకు బుభుక్షానివృత్తి యగునట్లుగా. జాలినంత 
మృగమాంసంబు౦ బెట్టెద; వీని విడువు' మనిన ధర్మరాజునకు నయ్యజగరం బిట్లనియె. 117 


ప్రతిపదార్థం: ఇది+ఏమి+ఆశ్చ్ళర్యంబొ+అనుచున్‌= ఇది- అనగా అంతటిబలవంతు డైన భీముడు ఒక పాముకు చిక్కి 
చేష్టలుదక్కి ఉండటం ఎంతటి వింతయో అని తలపోస్తూ; అనిలజున్‌+చూచి= వాయుపు(త్రు డైన భీముడిని చూచి; 
దుఃఖీతుండు+ఐ= పరితపించినవాడై; ధర్మజుండు= ధర్మతనయుడు; ఆ+అజగరంబునకున్‌= ఆ సపెనుబాముతో; 
ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు; అయ్యా!= ఆర్యా! నీవు=నీవు; సర్ప రూపంబున్‌+తాల్చిన= పాము ఆకృతిని గైకొన్న; 
దైత్యుండవో= రాక్షసుడవో; దేవతవో= వేల్పువో; చెప్పుము; ఏను=నేను; యుధిస్టిరుండన్‌= యుధిస్టిరుడను; నిన్ను+అడిగెదన్‌= 
నిన్ను అర్జిస్తున్నాను; ఈ+మహా, భుజున్‌= గొప్పపరాక్రమం కల ఈతడిని; నా+అనుజాన్‌= నా తమ్ముడిని; ఆమిష+అర్థివి+ఐ= 
మాంసాన్ని కోరెడివాడ వై; పట్టితివి+ఏని= నిగ్రహించినట్టయితే; నీకున్‌=నీకు; బుభుక్షా, నివృత్తి*అగునట్టుగాన్‌= ఆకలి 
తీరేటట్టుగా; చాలినంత= సరిపోయినంత; మృగ మాంసంబున్‌= జంతువులమాంసాన్ని; పెట్టెదన్‌= సమకూరుస్తాను; వీనిన్‌= 
ఇతడిని; విడువుము+అనినన్‌= విడిచిపెట్టుము అని అడుగగా; ధర్మరాజునకున్‌= ధర్మతనయుడికి; ఆ+అజగరంబు= ఆ 
పెనుబాము; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా చెప్పింది. 


తాత్పర్యం: ఇది ఎంతటివింత!' అని తలపోస్తూ ధర్మరాజు వాయుపుత్రుడిని చూచి మిక్కిలి పరితపించి, ఆ 
పెనుబాముతో ఇట్లా అన్నాడు: 'ఆర్యా! నీవు పాము ఆకృతిలో ఉన్న రక్కసుడవో, దేవతవో చెప్పుము. నేను 
యుధిస్టిరుడను; నిన్ను అర్థిస్తున్నాను, మహాపరా[క్రమోపేతు డైన నా తమ్ముడిని నీవు మాంసంకొరకే పట్టుకొంటే, 
వీడిని విడిచిపుచ్చుము. నీ ఆకలి తీరేటంత మృగమాంసాన్ని నీకు సమకూర్చగలను”* అని చెప్పాడు. 


572 శ్రీనుదాంధ్ర మహాభారతము 


ర్‌ూ 


'వినవయ్య! నహుషుండన్‌ జనపతి నేను మీ । పూర్వజులకు నట పూర్వజుండ; 
ననఘ! సుత్రామున క3నయగువాండ; నై । శ్వర్యగర్వంబున నార్యవృత్తి 

విడిచి వివేకంబు సెడి సహస్రోత్తమ । బ్రాహ్మణధృత మైన బ్రహ్మరథము 

నెక్కి బ్రాహ్మణులకు నక్కజం బగు నవ । మానంబు సేసినదాన నాకు. 


ఆ. _ గలశభవుం డగస్తు. డలిగి యత్యుగ్రాహి । వగు మటంచు శాప మప్పు డిచ్చె; 

మునివరేణ్యుశాపమునం. జేసి యిప్పాట |; నవయుచున్నవాండ నాంటంగోలె. 118 
ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైన ఓ ధర్మరాజా! వినవయ్య= ఆలకించుము; ఏను= నేను; నహుషుండు+అన్‌= 
నహుషుండయ అనబడే; జనపతిన్‌= రాజును; మీ పూర్వజులకున్‌= మీ పితామహ(ప్రపితామహులకు, (మీవంశంలో మీకంటె 
ముందుపుట్టినవారికి); పూర్వజుండన్‌= ముందుపుట్టినవాడను; సుత్రామునకున్‌= దేవేంద్రుడికి; ఎన+అగువాండన్‌= సమానుడను; 
ఐశ్వర్య గర్వంబునన్‌= (రాజసప్రవృత్తివలన ఏర్పడిన) ఐశ్వర్య మదంచేతన్‌; ఆర్య, వృత్తి విడిచి= పూజ్యులైన వారి ఉత్తమ 
మార్గాన్ని వీడి; వివేకంబు+చెడి= విచక్షణజ్ఞానం నశించి; సహ(్ర+ఉత్తమ, (బ్రాహ్మణ, ధృతము+ఐన= వేయిమంది. గొప్ప 
విప్రులచేత పూన్సబడిన; (బ్రహ్మరథమున్‌= జ్ఞానులు మోసే తేరు; ఎక్కి= అధిరోహించి; బ్రాహ్మణులకున్‌= జ్ఞానులకు; 
అక్కజంబు+అగు= అచ్చెరువు కొలుపే; అవమానంబు+చేసిన= అగౌరవం చేయగా; దానన్‌= దానివలన; నాకున్‌=నాకు; 
కలశ భవుండు= అగస్తుడు- కలశంలో జన్మించిన అగస్త్య మహర్షి అలిగి= కోపించి; అతి+ఉ(గ్ర+అహివి+అగుము+అటంచున్‌= 
మిక్కిలి భయంకర మైన పామువు కమ్ము అంటూ; శాపము+అప్పుడు+ఇచ్చెన్‌= అప్పుడు శాపాన్ని ఇచ్చాడు; ముని, వరేణ్యు, 
శాపమునన్‌+చేసి= బుషులలో (శ్రేష్టుడు అయిన అగస్తుడిశాపంచేత; ఈ+పాట= ఈ రీతిగా; నాంటన్‌+కోలెన్‌= ఆ 
దినంనుండి; నవయుచున్నవాండన్‌= కష్టపడుతూ ఉన్నాను. 


తాత్పర్యం: పాపరహితుడ వైన ఓ ధర్మరాజా! నా వృత్తాంతాన్ని ఆలకింపుము. నేను మీ వంశంలో మీకంటె ముందు 
పుట్టినవారికంటె ముందు పుట్టినవాడను. నహుషుడనే రాజును; దేవేంద్రుడితో సమానుడను; ఐశ్వర్యమదంచేత 
మంచితనాన్ని కోలుపోయి విచక్షణజ్ఞానం లేకుండ వేయిమంది (బ్రాహ్మణులు మోస్తున్న రథాన్ని అధిరోహించి నేను 
(బ్రాహ్మణులను అవమానించాను. కలశంలో జన్మించిన మహానుభావుడగు అగస్త్యమహర్షి కోపించి నన్ను 
'మిక్కిలిభయంకర మైన పామువు కమ్ము అని శపించాడు. నాటినుండి నేను ఈ దురవస్త్ర ననుభవిస్తున్నాను. 


విశేషం: (బ్రహ్మరథం అనగా (బ్రహ్మజ్ఞానులు అయిన బ్రాహ్మణోత్తములు సబహుమానంగా మోసేటటువంటి (వహించే) తేరు. 
ఇట్టి అసాధారణ గౌరవం మహాపురుషులకు మాత్రమే దక్కుతుంది. 
వ. _ విధివిలసితంబు పేర్మి నీ కే మని చెప్పుదు? 119 
ప్రతిపదార్థం: విధి, విలసితంబు, పేర్మి= దైవవిలాసంయొక్క అతిశయం; నీకు+ఏమని, చెప్పుదున్‌?= నీకు నేను ఏ విధంగా 
వివరించి చెప్పగలను? 
తాతర్యం: విధివిలాసమహిమను నీకు నేను ఏ విధంగా వర్తించి చెపగలను ? 

ఖీ న స 


చ. చదివితి నెల్లవేదములు, సత్రియం జేసితి నూయుయజ్ఞముల్‌, 
విదితముగా సురేంద్రపదవీస్థితి. బొందితి, దుర్మదంబునం 
దుది6 బెనుబాము నై యధికదుఃఖుండ నైతి సుఖంబు దుఃఖమున్‌ 
వదలక చేయుచోట బలవద్విధి కేమి భరంబు సెప్పుమా! 120 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 573 


ప్రతిపదార్థం: ఎల్ల, వేదములు= సమస్తవేదాలను; చదివితిన్‌= అభ్యసించాను; నూజు యజ్ఞముల్‌= నూరు జన్నాలను; 
సత్‌+(క్రియన్‌+చేసితి= బాగా నిర్వహించాను; విదితముగాన్‌= అందరకు తెలిసేటట్టుగా; సుర+ఇంద్ర, పదవీస్టితిన్‌+పొందితిన్‌= 
దేవేంద్రుడిపదవిని అధిష్టించాను; దుర్మదంబునన్‌= చెడుగర్వంచేత; తుదిన్‌= చివరకు; పెను+పామును+ఐ= పెద్దసర్పంగా 
మారి; అధిక, దుఃఖుండన్‌+ఐతిన్‌= మిక్కుటమైన దుఃఖంకలవాడిని అయ్యాను; సుఖంబు, దుఃఖమున్‌= సుఖాన్నిగాని 
పరితాపాన్నిగాని; వదలక చేయుచోటన్‌= విడువక కల్పించేచోట; బలవత్‌+విధికి= బలమైన దైవానికి; ఏమి భరంబు= ఏమి 
బరువు; చెప్తుమా!= వచించుమా! 


తాత్పర్యం: నేను సమస్తవేదాలను చదివినవాడనే. ఎన్నోపుణ్యకార్యాలు చేసి నూరుయజ్ఞాలు నిర్వహించి, దేవేంద్రపదవిని 

అధిస్టించినవాడనే. కాని, చెడు గర్వంవలన తుదకు ఈ పాముగా మారి నేను ఈ దురవస్థకు లోనుగావలసి 

వచ్చింది కదా! సుఖదుఃఖాలను యథేచ్చగా కల్సించగల బలం దైవానికి ఉన్నది. దైవం చేయలేని పని ఏమి ఉన్నది? 
చెప్పుము. 

న. అయ్యగస్తుచేత నిట్లు శాపగ్రస్తుండనై శక్రాసనంబువలనం బాసి యిట వచ్చుచునుండి 'మునీంద్రా! నాకు 
బూర్వస్కృతి సెడకుండను, బలవంతంబు లైన సత్త్వంబులు నన్ను ముట్టునప్పుడ బలహీనంబు లై భక్ష్యంబులు 
గాను, శాపవిమోక్షంబున కుపాయంబును బ్రసాదింపు' మని కృతాంజలి నై యున్న నాకుం గరుణించి 
మునివరుండు నా వేడిన వరంబు లిచ్చి వెండియు ని ట్లనియె. 121 

ప్రతిపదార్థం: ఆ+అగస్తుచేతన్‌= _ అగస్య్యమునిచేత; ఇట్టు= ఈరీతిగా; శాప (గ్రస్తుండను+ఐ= శాపానికి లోనయినవాడనై; 
శక్ర+ఆసనంబువలనన్‌+పాసి= దేవేంద్రుడిగద్దె వీడి; ఇట= ఇక్కడకు; వచ్చుచున్‌+ఉండి= వస్తూఉండగా; ముని+ఇంద్రా!= 
బుషులలో గొప్పవాడా!; నాకున్‌= నాకు; పూర్వ. స్మృతి= పూర్వజన్మజ్ఞానం; చెడక+ఉండను= నశించిపోకుండా ఉండటానికి; 
బలవంతంబులు+ఐన, సత్త్యంబులు= బలంకలిగిన జంతువులు; నన్నున్‌= నన్ను; ముట్టునప్తుడు+అ= సమీపించేటప్పుడు; 
బలహీనంబులు+ఐ= బలంపోయినట్టివై; భక్ష్యంబులుగాను= తినదగినవిగాను; శాప, విమోక్షంబునకున్‌= శాపానికి విరుగుడు 
కలగటానికి; ఉపాయంబును= వెరవును; ప్రసాదింపుము+అని= అను[గ్రహించుము అని; కృత+అంజలినై+ఉన్న, నాకున్‌=దోసిలి 
యొగ్గి, ఉన్ననాపై; కరుణించి= దయచూపి; మునివరుండు= బుషులలో శ్రేష్టుడు; [అగస్త్యుడు] నా వేడిన= నేను కోరిన; 
వరంబులు+ఇచ్చి= వరాలు అను[గ్రహించి; వెండియు= మరల; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా అన్నాడు. 


తాత్పర్యం: అగస్తుడిచేత నేను శపించబడినవాడనై, దేవేంద్రపదవికి దూరమై ఇక్కడకు వచ్చేటప్పుడు నేను ఆ 
మహర్షిని ప్రార్జించాను. 'ఓమునిశ్రేష్టుడా! నేను సర్పజన్మాన్ని ఎత్తిన పిదపకూడ నాకు పూర్వజన్మపరిజ్ఞానం 
ఉండేటట్టున్నూ, బలం కల జంతువులు నా దరి చేరిన వెంటనే బలం కోలుపోయి నాకు ఆహారంగా అయ్యేటట్టున్నూ, 
నా శాపం తీరే మార్గాన్నీ అనుగ్రహించుము” అని అంజలి ఘటించాను. ఆ మునీశ్వరుడు నాయందు దయకలిగి 
నేను వేడిన వరాలు అను[గ్రహించి, మరల ఇట్లా అన్నాడు. 
క. 'కనుమున నీ చేసిన ప్ర । శ్నములకు. బ్రత్యుత్తరములు సన్మతి నత్యు 

త్తము౦ డెవ్వం డిచ్చు నతనిక ।; తమునను శాపాంత మగు బుధస్తుత! నీకున్‌. 122 
ప్రతిపదార్థం: బుధస్తుత!= బుధులచేత పొగడబడినవాడా!; (క్రమమున= వరుసగా; నీ, చేసిన, ప్రశ్నములకున్‌= నీవు అడిగిన 
(ప్రశ్నలకు; సత్‌+మతిన్‌= మంచిబుద్దితో; ప్రతి+ఉత్తరములు= సమాధానాలు; అతి+ఉత్తముండు= మిగుల శ్రేష్టుడగు; 


ఎవ్వడు+ఇచ్చున్‌= ఎవడు చెప్పుతాడో; అతని కతమునను= అతడి కారణంగా; నీకున్‌= నీకు; శాప+అంతము+అగున్‌= 
శాపం తీరిపోతుంది. 


574 శ్రీనుదాంధ్ర మహాభారతము 


తాత్పర్యం: బుద్ధిమంతులచేత పొగడిబడినవాడా! నీవు అడిగిన ప్రశ్నలకు గొప్పబుద్దితో ఎవ్వడు సరిఅయిన 
సమాధానాలు చెప్పుతాడో, వాడికారణంగా నీకు శాపం తీరిపోతుంది. 


వన. _ అది దీర్టాలంబునంగాని కా' దనియె; నేనును దద్వచనం బవలంబించి పెద్దకాలం బియ్యడవి నున్నవాండ; 

నేడు నీ తమ్ముడు నాకు నష్టప్రాప్తం బైన భక్ష్యం బయ్యె; నోపుదేని నా ప్రశ్నములకు. బ్రత్యుత్తరంబు లిచ్చి వీని 

విడిపించుకొ మృ్మనిన ధర్మజుం డి ట్లనియె. 123 
ప్రతిపదార్థం: అది= నీ శాప విమోచనం; దీర్షకాలంబునన్‌+కాని= చాలకాలం గడిచినపిమ్మట కాని; కాదు+అనియెన్‌= 
జరుగదు అని చెప్పాడు; ఏనును= నేను కూడ; తద్‌+వచనంబు+అవలంబించి= ఆతడి మాటలను అనుసరించి; పెద్ద 
కాలంబు= చాలనాళ్ళు; ఈ+అడవిన్‌= ఈ అడవిలో; ఉన్నవాండ= ఉన్నాను; నేంయ= ఈరోజు; నీ తమ్ముండు= నీ సోదరుడు; 
నాకు= నాకు; నష్ట '్రాప్తంబు+ఐన= పోయినది తిరిగి లభించినట్టిదిగా; భక్ష్యంబు+అయ్యెన్‌= ఆహారం అయినాడు; 
ఓపుదు(వు)+ఏని= శక్తి ఉంటే, సమర్జుడవైతే; నా ప్రశ్నములకున్‌= నేను అడిగే ప్రశ్నలకు; ప్రతి+ఉత్తరంబులు= సమాధానాలు; 
ఇచ్చి=ఒసగి, చెప్పి; వీనిన్‌= ఈ భీముడిని; విడిపించుకొమ్ము= నానుండి విడుదల చేసికొనుము; అనినన్‌= అని చెప్పగా; 
ధర్మజుండు= ధర్మతనయుడు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా చెప్పాడు. 


తాత్పర్యం: నీ శాపవిమోచనం ఎంతోకాలం గడిస్తేకాని జరుగదు"- అని చెప్పాడు. నేను ఆమునీశ్వరుడి మాటలను 
అనుసరించి, ఈ అడవిలో చిరకాలంనుండి ఉన్నాను. నేడు నీ తమ్ముడు నాకు పోయినవస్తువు లభించినట్లుగా 
ఆహారంగా లభించాడు. నీకు శక్తి ఉంటే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి, నీ తమ్ముడిని విడిపించుకొనుము” 
అని అనగా, ధర్మరాజు ఇట్టా బదులు పలికాడు. 


విశేషం: నీ తమ్ముడు దుష్టకాల ప్రాప్తుండై నాకు, నీ తమ్ముడు నాకు లబ్దకాల ్రాప్తుండై- అనే పాఠాంతరాలు కొన్ని 
ప్రతులలో గోచరిస్తున్నాయి. 


క. “నీ యడిగిన యర్జాభి । ప్రాయములకు నుత్తరంబు పరువడి. జెప్పన్‌ 
ధీయుత! బ్రాహ్మణులకు గా ।; కాయతమతు లయ్యు నొరుల కవి విషయములే? 124 


ప్రతిపదార్థం: ధీయుత!= బుద్ధిమంతుడవైనవాడా!; నీ+అడిగిన= నీవు ప్రళ్నించెడి; అర్జ్ధ+అభిప్రాయములకున్‌= భావవిశదీకరణలకు; 
ఉత్తరంబు= సమాధానాలు; పరువడిన్‌+*చెప్పన్‌= తగురీతిగా చెప్పటానికి; బ్రాహ్మాణులకున్‌+కాక= విప్రులకు కాకు ఆయతమతులు+ 
అయ్యున్‌= విస్తారమైన బుద్ధికలవారు అయినప్పటికిని; ఒరులకున్‌= ఇతరులకు; అవి= ఆ ప్రశ్నలకు సమాధానాలు; విషయములే= 


తెలిసిన) అంశాలా? 


తాత్పర్యం: బుద్దిమంతుడా! నీవు అడిగేప్రశ్చలకు జ్ఞానసంపన్ను లైన బ్రాహ్మణోత్తములు మాత్రమే సరిఅయిన 
ఠా క యా అం 
సమాధానాలు చెప్పగలరు. కాని, ఎంతటి తెలివితేటలు ఉన్నవారైనా తదితరులకు అవి తెలిసినఅంశాలు కాగలవా? 


విశేషం: మహాభారతంలో 1) నహుషప్రశ్నలు 2) యక్షప్రశ్నలు బహుళప్రచారం పొందినట్టివి. సంక్షిష్ట్రా లైన ప్రశ్నలకు ధర్మరాజు 
సదుత్తరాలు చెప్పగలిగాడు. అరణ్యవాసంలో ధర్మరాజు గొప్పగొప్పబుషులకడ, విద్యాంసులకడ ఎన్నో వేదాంతవిషయాలను 
జిజ్ఞాసువు అయి నేర్చుకొన్నాడు. ఒకవిధంగా, ధర్మరాజు పండ్రెండేండ్డు విద్యార్థిగా నిరంతరవిద్యార్దన చేసినట్టు చెప్పవచ్చును. 
ధర్మరాజు అరణ్యాన్ని వేదాంతవిశ్వవిద్యాలయంగా మార్చుకొన్నాడు. ఈపద్యంలో నన్నయ నిపుణంగా కాకువును నిబంధించి 
ఆ ప్రశ్నలకు ధర్మజుడు సమాధానాలు చెప్పగలడని భావికథార్థాలను ధ్వనింపచేశాడు. 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 


575 
ధర్మరాజు నహుషప్రశ్నంబులకు( బ్రత్యుత్తరంబు లిచ్చుట (సం. 3-177-13) 
న. _ అయినను నా నేర్చు విధంబునం జెప్పెద నడుగు మనిన నజగరం బి ట్లనియె. 125 


ప్రతిపదార్థం: అయినను= అయినప్పటికి; నా నేర్చువిధంబునన్‌= నాకు తెలిసినంతవరకు; చెప్పెదన్‌; అడుగుము; అనినన్‌= 
అని అనగా; అజగరంబు= ఆ కొండచిలువ; ఇట్టు+అనియెన్‌= ఈవిధంగా అన్నది. 


తాత్పర్యం: అయినప్పటికిని, నాకు తెలిసిన మేరకు నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలను అడుగుము, అని 
అనగా, ఆ కొండచిలువ ఈవిధంగా అడిగింది. 


ఆ. 'ఘనుండ! యే గుణములు గలవాండు బ్రాహ్మణుం? । డతని కెటుంగందగినయట్టి వస్తు 
వెద్ది? దీని నాకు నెటింగింపు' మనిన ని । ట్లనుచు జెప్పె. బాండవాగ్రజుండు. 126 


ప్రతిపదార్థం: ఘనుండ!= ఓ గొప్పవాడా! ఏ గుణములు+కలవాండు= ఎట్టి లక్షణాలు ఉన్నవాడు; బ్రాహ్మణుండు= విప్రుడు; 
అతనికిన్‌*ఎయుంగన్‌+తగిన+అట్టి, వస్తువు+ఎద్ది?= అతడికి తెలియతగిన పదార్థం ఏది?; దీనిన్‌= దీనిన్‌; నాకున్‌= నాకు; 
ఎజీంగింపుము= తెలుపుము; అనినన్‌= అని అడుగగా; ఇట్టు+అనుచున్‌= ఈ విధంగా; పాండవ+అ(గ్రజుండు= పాండవులలో 
మొదట పుట్టినవాడు అనగా ధర్మరాజు; ఇట్టు+అనుచున్‌= ఈ విధంగా; చెప్పెన్‌= చెప్పాడు. 


తాత్సర్యం: 'ఓ గొప్పవాడా! ఏ గుణాలున్నవాడు బ్రాహ్మణుడని అనబడుతాడు? అతనికి తెలియదగిన పరమార్థమేది? 
ఈ విషయాన్ని సవిస్తరంగా నాకు తెలుపునది”' అని కొండచిలువ ప్రశ్నించగా, పాండవులలో అ(గ్రజుడైన ధర్మరాజు 
-ఈ విధంగా బదులు పలికాడు. 


సీ.  'సత్యక్షమా దమ శౌచ దయా తపో । దాన శీలంబు లెందేని. గాన 
నగు నట్టి వాండు బ్రాహ్మణుండు; సుఖంబు దుః । ఖంబు నై నెడ విమాోహంబు నొంద 
కునికియ వానికి నుత్తమం బగు విద్య' । యనిన 'నీ చెప్పిన గుణము లివియు 
క్రియ శూద్రునందు. గల్గిన నతం డుత్తమ । ద్విజుండు గానేర్జునే? నిజము విడిచి 


ఆ. _ నట్టు లయిన బ్రాహ్మణాదివర్దవిభాగ । మెట్లు గలుగునయ్య? హీను లధికు 
లను వివేక మది యపార్ధకం బగుంగాదె! యనిన ననియె నంతకాత్మజుండు. 127 


ప్రతిపదార్థం: సత్య, క్షమా, దమ, శౌచ, దయా, తపస్‌+దాన, శీలంబులు= నిజంపలకటం, ఓర్పు, ఇంద్రియ ని([గ్రహం, 
నిర్మలత్వం, కరుణ, తపస్సు, త్యాగం, ఉత్తమ స్వభావం తమ నడవడిలో; ఎందు+ఏని= ఎవనియందు; కానన్‌+అగున్‌+అట్టి 
వాండు= కన్సించునో అటువంటివాడు; (బ్రాహ్మణుండు= విప్రుడు (జ్ఞానంకలవాడు, ఆధ్మాత్యికమైన విజ్ఞత కలవాడు); సుఖంబు 
దుఃఖంబును+ఐన+ఎడ= సుఖంకాని శోకంకాని ఏర్పడినప్పుడు; విమోహంబున్‌+ఒందకునికియ= విఖ్రాంతిని పొందకుండ 
ఉండటం; వానికిన్‌= అట్టివాడికి- అనగా అట్టిజ్ఞాని అయిన బుజువర్తనం కలిగిన (బ్రాహ్మణుడికి; ఉత్తమంబు+అగు, విద్య= 
గొప్పదైన చదువు; అనినన్‌= అని అనగా; (ధర్మరాజు చెప్పగా); నీ, చెప్పిన గుణములు= నీవు వచించిన లక్షణాలు; ఇవియున్‌= 
ఇవి అన్నియున్నూ; [క్రియన్‌= ఆచరణలో శూద్రునందున్‌= శూద్రడియందున అనగా శూద్రకులంతో పుట్టినవాడికి; కల్గినన్‌= 
ఉంటే; అతండు= అట్టిశూద్రుడు; ఉత్తమ ద్విజుండు+కానేర్చునే= శ్రేష్టుడగు బ్రాహ్మణుడు కాగలడా?; నిజము, విడిచినట్టులు+ 
అయిన= అసలు పుట్టుకకు సంబంధించిన యాథార్జాన్ని వదలి పెట్టితే; (బ్రాహ్మణ+ఆద్ది, వర్త విభాగము= విప్రులు మున్నగు 
కులాల విచక్షణ; ఎట్టు కలుగున్‌*అయ్య?= ఏ విధంగా నిర్ణయించటానికి వీలు కలుగుతుంది?; హీనులు= తక్కువవారు; 
అధికులు= గొప్పవారు; అను= అనెడి; వివేకము= విచక్షణ అది=అది; అపార్థకంబు+అగున్‌+కాదె= అర్థరహితం కాదా?; 


576 శ్రీనుదాంధ్ర మహాభారతము 


అనినన్‌= అని (నహుషుడు) అడుగగా; అంతక+ఆత్మజుండు= యముడికొడుకు, ధర్మరాజు; అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు. 


తాత్సర్యం: 'సత్యం, సహనం, ఇంద్రియ ని[గ్రహం, శుచిత్వం, కరుణ, తపస్సు, త్యాగం, సత్‌స్వభావం అనే గుణాలు 
ఎవడి ప్రవర్తనలో ప్రస్ఫుటంగా కన్పిస్తాయో అట్టివాడే బ్రాహ్మణుడు. సుఖం దుఃఖం ఏర్పడే పట్టులలో తాను 
మోహం పొందక సమబుద్దితో ఉండగలగటమే (బ్రాహ్మణుడు ఆర్జింపతగిన గొప్పచదువు'- అని ధర్మరాజు పలికాడు. 
అంతట, నహుషుడు 'ఓధర్మరాజా! నీవు (బ్రాహ్మణత్వం సత్రవర్తనవలన సద్దుణాలవలన మాత్రమే సంప్రాప్తిస్తుందని 
పలుకుతున్నావు. అట్లయితే, నీవు పేర్కొనిన ఆ సద్గుణాలు, ఆ సత్రవర్తన శూద్రకులంలో పుట్టినవాడిలో కన్పిస్తే 
ఆతడిని బ్రాహ్మణుడు అని చెప్పగలవా? అపార్థం కలుగకుండ వివరించవలసింది'- అని ఎదురు ప్రశ్న వేయగా 
ధర్మరాజు ఇట్టా తెలిపాడు. 


విశేషం: ప్రాచీనభారతీయసాహిత్యంలో సంఘంలో బ్రాహ్మణుడికి విశేషప్రతిపత్తి ఉండేది. బ్రాహ్మణుడు అనగా (బ్రహ్మజ్ఞానాన్ని 
ఆర్జించేవాడు. ఎవడు బ్రాహ్మణుడు? మహాభారతంలో రెండుతావుల (గ్రుచ్చి [గ్రుచ్చి వేయబడింది ఈ ప్రశ్న. (ఈ ప్ర్షే 
యక్షప్రశ్నలలోకూడ ఉన్నది). బౌద్ధవాజ్యయంలో బుద్దుడి ప్రబోధంగా పేరొందిన ధమ్మపదంలో ఒక అధ్యాయం ఈ ప్రశ్నకు 
సమాధానంగా (ప్రత్యేకించబడింది. (బ్రాహ్మణత్వం జన్మచేతమా(త్రమే లభించదు- అనే విషయాన్ని “ద్విజ శబ్దం నొక్కి 
చెప్పుతున్నది. ద్విజుడు- అనగా రెండుపుట్టుకలు కలవాడు. ఒక పుట్టువు (ప్రాకృతజన్మం; జ్ఞానసముపార్దనపిమ్మట లభించేది 
రెండవజన్మం. (యక్షప్రశ్చలనుకూడ పరికించండి). 

వ. 'ప్రమాదంబున వర్హసంకరం బయినప్పుడు వర్ణ పరీక్షార్ధంబుగా బ్రాహ్మణాదులకు వృత్తంబు వేలువేణ స్వాయం 
భువుం డైన మనువు సెప్పె; సత్యాదిగుణంబులు శూద్రునందుంగలిగినేని వాండు సచ్చూద్రుండు.గాక 
బ్రాహ్మణుండు గానేర్జునే? యవి బ్రాహ్మణునందు లేనినాండు శూద్రుం డనంబడు. గావున వృత్తంబ 
యుత్తమంబు. 128 

ప్రతిపదార్థం: (ప్రమాదంబునన్‌= ఆకస్మికమైన వైపరీత్యాలు ఏర్పడినప్పుడు; వర్ష సంకరంబు+అయినప్పుడు= కులాలు 
కలిసిపోయిన సమయంలో; వర్లపరీక్షాశఅర్హంబుగాన్‌= కులాలను పరీక్షించి నిర్ణయించటం కొరకై; బ్రాహ్మాణ+ఆదులకున్‌= 
విప్రులు మున్నగువారలకు; వృత్తంబు= శీలం; వేజు వేజు= వివిధరీతులలో; స్వాయంభువుండు+ఐన, మనుపు= స్వాయంభువ 
మనువు; చెప్పెన్‌= నిర్ణయించాడు; సత్య+ఆది, గుణంబులు= సత్యం మున్నగు లక్షణాలు; భూద్రునందున్‌= శూద్రకులాలలో 
జన్మించినవాడియందు; కలిగెన్‌+ఏని= ఉన్నట్టయితే; వాండు= అట్టి శూద్రుడు; సత్‌+హద్రుండున్‌+కాక= మంచిశూద్రుడు 
అని చెప్పదగునుకాని; బ్రాహ్మణుండు+కానేర్చునే= బ్రాహ్మణుడు కాగలడా?; అవి= ఆ సత్యాది సద్గుణాలు; బ్రాహ్మణునందున్‌= 
విప్రడియందు; లేనినాండు= ఉండని సందర్భంలో; (అతడు) శూద్రుండు+అనంబడున్‌= శూద్రుడే అనబడతాడు; కావునన్‌= 
కాబట్టి; వృత్తంబు+అ= ప్రవర్తనమే; ఉత్తమంబు= గొప్పది. 

తాత్పర్యం: ప్రమాదాలు సంభవించి వర్షసాంకర్యం ఏర్పడినప్పుడు కులాలను నిర్ణయించటానికై వేరువేరు ప్రవర్తనలను, 

గుణాలను స్వాయంభువమనువు నిర్ణయించి చెప్పాడు. సత్యం మున్నగు మంచి లక్షణాలు శూద్రకులంలో 

జన్మించినవాడిలో ఉన్నప్పుడు అతడు మంచిశూద్రుడు కాగలడుకాని బ్రాహ్మణుడు కాగలడా? అట్టి సద్గుణాలతో 
కూడిన సత్ర్రవర్తన బ్రాహ్మాణకులంలో పుట్టినవాడిలో లేనియెడల, అట్టివాడు శూద్రుడు అని చెప్పక తప్పదు. కాబట్టి 
సత్‌ప్రవర్తనే గొప్పది. 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము కాగా 


తే. వృత్తవంతుండు వెండియు వివిధగతుల । వృత్తవంతుండు గా నేర్చు; వృత్తహీనుం 

దైనవాండు విహీనుండ యండ్రు గాన । విత్తరక్షకుం గడు మేలు వృత్తరక్ష. 129 
ప్రతిపదార్హం: వృత్తవంతుండు= మంచినడవడి కలవాడు; వెండియున్‌= మరల; వివిధగతులన్‌= పెక్కుభంగుల; వృత్తవంతుండు+ 
కానేర్చున్‌= సౌశీల్యవంతుడు కాగలడు; వృత్త హీనుండైనవాండు= సత్ర్రవర్తన లేనివాడు; విహీనుండు+అ= ఏమీ లేనివాడే; 
అండ్రు= అని అంటారు; కానన్‌= కాబట్టి; విత్తరక్షకున్‌= ధనాన్ని రక్షించుకొనటంకంటె; వృత్తరక్ష= నడవడిని కాపాడుకొనటమే; 
కడు= మిక్కిలి; మేలు= శుభం. 
తాత్పర్యం: మంచినడవడి కలవాడు, మరల మరల పెక్కుభంగుల తన సౌశీల్యాన్ని కాపాడుకొనగలడు. సత్ర్రవర్తన 
లేనివాడు, ఎన్నటికిని లేనివాడే. ధనాన్ని కాపాడుకొనటంకంటె తన సౌశీల్యసత్ర్రవర్తనలు కాపాడుకొనటమె మేలు. 


విశేషం: 'వృత్తవంతుండు..... వృత్తహీనుండు' - అనే పై పంక్తికి 'విత్రహోనుండు వెండియు. వివిధ విధుల విత్తవంతుండు 
గానేర్భ్చు వృత్తహీనుం- అనే పాఠాంతరం కొన్ని ప్రతులలో కనబడుతున్నది. 


వ. అనిన నజగరం బి ట్లనియె. 130 
తాత్పర్యం: అని ధర్మరాజు పలుకగా ఆ కొండచిలువ ఈ విధంగా అన్నది. 


తే. 'అప్రియంబు జేసియు మజి యనృతవాది |; యయ్యు హింస గావింపని యమ్మహాత్ముం 
దేంగు సుగతికి నం; ద్రది యె ట్లహింస |; యనఘ! యింత విశేష మెట్లయ్యె చెపుమ! 131 

ప్రతిపదార్థం: అనఘ!= పాపరహితుడవైనవాడా!; అప్రియంబున్‌+చేసియు= ఇతరులకు ప్రీతి కలిగించని పనులు- అనగా 
అపకారాలు చేసికూడా; మజి; అన్నతవాది+అయ్యున్‌= అసత్యాలు పలికినవాడు అయినప్పటికిని; హింస, కావింపని= హింసను 
చేయని; ఆ+మహాత్ముండు= ఆ మహనీయుడు; సుగతికిన్‌= పుణ్యలోకానికి; ఏంగున్‌= వెళ్ళుతాడు; అండ్రు= అని అంటారు; 
అది+ఎట్టు= అని యే రీతిగా సాధ్యపడుతుంది; అహింస= ఇతరులను హింసించ కుండటం; ఇంత విశేషము= ఇతంటి గొప్ప 
మహిమకలది; ఎట్టు+అయ్యెన్‌= ఎట్టు కాగలిగింది; చెపుము+అ= వచింపుము. 

తాత్పర్యం: పాపరహితుడవైన మహాత్మా! ఇతరులకు అపకారాలు చేసి, అసత్యాలు పలికినప్పటికిని హింస చేయనివాడు 

పుణ్యలోకాన్ని ఆర్జిస్తాడు అని పెద్దలు చెప్పుతారు. ఇది యెట్లా సాధ్యం? 'అహింస” ఇంతటి పరమధర్మం ఎట్లా 

అయిందో దయచేసి నాకు వివరించి చెప్పుము. 

వ. _ అనిన ధర్మృతనయుం డి ట్లనియె; 'దానంబును బ్రియంబుచేంతయును సత్యంబును నహింసయు ననునవి 
నాలుగును సమంబుల యయినను నహింస విశేషం; బెట్లనిన దేవమనుప్యతిర్యగ్యోను లను మూండు 
గతులయందును మనుష్యుండు దానాదిగుణంబులు గలిగి యహింసాపరుం డయిన దేవగతి వదయు; 
విపరీతవర్తనుండు తిర్యగ్యోనులం బొందు నని యిట్లు తన చేసినప్రశ్నంబులకు నుత్తరంబులు చెప్పిన 
ధర్మరాజున కతిప్రీతుం డై భీమసేనుని విడిచి శాపవిముక్తుందై దివ్యరూపంబు సేకొనియున్న నహుషువలన 
నధ్యాత్మవిద్యారహస్యంబు లిమ్ముగా నెలింగి యుధిష్టిరుండు వృకోదరుం దోడ్కొని నిజాశ్రమంబునకు 
వచ్చియున్నంత. 132 


ప్రతిపదార్థం: అనినన్‌= (నహుషుడు) ఆ విధంగా చెప్పగా; ధర్మతనయుండు= ధర్మరాజు; ఇట్టు+అనియెన్‌= ఈ విధంగా 
చెప్పాడు; దానంబును= ఇతరులకు త్యాగబుద్ధితో ఇవ్వటం; 'ప్రియంబుచేంతయును= ఉపకారం చేయటమున్నూ; సత్యంబునున్‌= 


578 శ్రీనుదాంధ్ర మహాభారతము 


నిజాన్ని దీక్షగా పలకటమున్నూ; అహింసయున్‌= భూతదయ కలిగి ఇతర (ప్రాణులకు కీడుచేయక పోవటమున్నూ; అనునవి= 
అనే ధర్మాలు నాలుగున్నూ; సమంబులు+అ= సమానాలే; అయిననున్‌= అయినప్పటికినీ; అహింస= ఇతర(ప్రాణులను 
హింసించకపోవటం; విశేషంబు= గొప్పది; ఎట్టు+అనినన్‌= అది ఏ విధంగా చెల్లుతుంది అంటే; దేవ, మనుష్య, తిర్యక్‌+యోనులు= 
దేవతల యొక్కయు, మానవుల యొక్కయు, జంతువుల యొక్కయు, గర్భాలు; అను మూండు గతుల+అందును= అనే 
టటువంటి మూడు మార్గాలలోనూ; మనుష్యుండు= మనుజుడు; దాన+ఆది+గుణంబులు= దానం మున్నగు లక్షణాలు; 
కలిగి= కలిగిఉండి; అహింసా, పరుండు+అయినన్‌= అహింసను దీక్షతో అనుసరించేవాడు అయితే; దేవగతి+శపడయు= 
దేవలోకాన్ని పొందుతాడు- అనగా పునర్జన్మలో దేవతలలో ఒకడుగా జన్మిస్తాడు; విపరీత, వర్తనుండు= వ్యతిరేకంగా 
ఆచరించేవాడు- అనగా హింసాపరుడు అయినవాడు; తిర్యక్‌+యోనులన్‌+పొందున్‌= జంతువులకు పుట్టుతాడు; అని= 
అంటూ; ఇట్టు= ఈ విధంగా; తన, చేసిన, 'ప్రశ్న్చంబులకున్‌= తాను అడిగిన ప్రశ్నలకు; ఉత్తరంబులు= సమాధానాలను; 
చెప్పినన్‌= వచించగా; ధర్మరాజునకు= ధర్మతనయుడికి; అతి ప్రీతుండు+ఐ= మిక్కిలి ప్రేముడి కలవాడై; భీమసేనుని, 
విడిచి=భీముడిని వదలిపెట్టి; శాప విముక్తుండు+ఐ= శాపంనుండి విడుదల పొందినవాడై; దివ్య, రూపంబు+చేకొని= దేవతల 
ఆకృతి పొందినవాడై; ఉన్న= ఉండిన; నహుషు వలనన్‌= నహుషుడిమూలాన; అధ్యాత్మ, విద్యా, రహస్యంబులు= పరలోకాలకు 
సంబంధించిన జ్ఞానంలోని నిగూఢవిషయాలను; ఇమ్ముగాన్‌+ఎజింగి= సంపూర్ణంగా తెలిసికొని; యుధిస్టిరుండు= ధర్మరాజు; 
వృకోదరున్‌+తోడ్కొని= భీముడిని వెంటపెట్టుకొని; నిజ+ఆ్యశ్రమంబునకు= తన నెలవుకు; వచ్చి+ఉన్నంతన్‌= చేరిఉండగా. 


తాత్పర్యం: అని ఆ కొండచిలువ అనగా, ఈ విధంగా చెప్పాడు; “దానం, పరోపకారం, సత్యం, అహింస- అనేవి 
నాలుగున్నూ సమానాలైన గొప్పధర్మాలే. అయినను, వాటిలో 'అహింస” మిక్కిలి గొప్పది. జీవుడు- దేవతలలో 
మనుజులలో జంతువులలో పునర్జన్మం ఎత్తుతూ ఉంటాడుకదా! అందులో దానదయాది గుణాలు కలవాడై అహింసను 
దీక్షతో ఆచరించినవాడు దేవజన్మం పొందుతాడు; హింసాపరుడు జంతువుగా జన్మిస్తాడు. దానాది సద్గుణాలు కలిగి 
అహింసాపరుడైన మనుజుడికి దివ్యత్వం లభిస్తుంది కాబట్టి అహింస పరమధర్మంగా పేర్కొనబడింది' అని చెప్పాడు. 
అంతట నహుషుడు, ధర్మరాజు చెప్పిన సమాధానాలకు మిక్కిలి ప్రీతిచెందినవాడై భీముడిని విడిచిపెట్టాడు. అప్పుడు 
నహుషుడికి శాపవిమోచనం ఏర్పడి దివ్యమైన ఆకృతితో నిలిచి, ధర్మరాజుకు పెక్కు ఆధ్యాత్మిక విద్యారహస్యాలను 
బోధించాడు. అంతట ధర్మరాజు, భీముడిని తోడ్కొని తన నెలవుకు వెళ్ళాడు. అప్పుడు, 
క. ఖరకిరణతాపమున నురు । తరదవదాహమున శోషితము లైన వనాం 

తరతరుతతి కాప్యాయన । కర మై వర్నాగమంబు కడు బెడంగయ్యెన్‌. 133 
ప్రతిపదార్థం: ఖర, కిరణ, తాపమునన్‌= తీక్ష్‌ణ మైన ఎండవేడిమి వలన; ఉరుతర దవ దాహమునన్‌= అంతకంటె 
ఎక్కువఅయి అడవిలో వ్యాపించిన అగ్గివలన; శోషితములు+ఐన= ఎండిపోయిన; వన+అంతర, తరుతతికిన్‌= అడవిమధ్యలో 


ఉన్న చెట్టసమూహాలకు; ఆప్యాయనకరము+ఐ= ప్రీతిని కలిగించేదైై వర్ష్వాఆగమంబు= వానకాలం రాక; కడు= మిక్కిలి; 
బెడంగు+అయ్యెన్‌= మనోహరమై. ఒప్పినది. 


తాత్పర్యం: తీక్షణమైన ఎండవేడిమిచేతను, అంతకంటె ఎక్కువవేడిమి కల్పించే దావానలంవలనను అడవిలోని 
చెట్టు మిక్కిలి ఎండిపోయినవి. అట్టి చెట్ట సముదాయానికి సంట్రీతి ఘటించే వానకాలం మిక్కిలి శుభకరమై 
ఆహ్లాదకరమై అరుదెంచినది. 
క. నాలుగుకెలంకుల నవఘన । జాలంబులు వ్రేలి కురిసె రుంరూనిలవే 

గాలోలము లై బహుల । స్థూలపయోధార లోలి. దుములంబులుగాన్‌. 134 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము కాం 


ప్రతిపదార్థం: నాలుగు కెలంకులన్‌= నాలుగువైపులను; నవ, ఘన, జాలంబులు= కక్రొత్తవైన నల్లని మేఘాల గుంపులు; 
రుంరూ+అనిల, వేగ+ఆలోలములు+ఐ= పెనుగాలి వీచే వేగంచేత కదలించబడి; బహుల, స్టూల, పయన్‌+ధారలు= 
విస్తారమైన పెద్దవైన జడివాన ధారలు; ఓలిన్‌= వరుసగా; తుములంబులుగాన్‌= దట్టమైనవిగా; వ్రేలి, కురిసెన్‌= క్రమ్ముకొని 


వర్షించాయి. 
యె 


తాత్పర్యం: నాలుగుదెసలను క్రమ్ముకొని, క్రాక్కారుమొగిలు దొంతరలు తీవ్రమైన పెనుగాలితాకిడిచేత కదల్పబడి, 
దట్ల మైన జడి వానజల్లులు మిన్ను మన్ను ఆవరించుకొని పెద్ద పెద్ద ధారలుగా వర్షించాయి. 
స 0? లు లు న! 


విశేషం: కెలను- ఏకవచనం; కెలంులు బహువచనం. వ్రాలికురిసె' అనే పాఠాంతరం కొన్ని చోట్ట కనబడుతున్నది. 


క. ఘనతరధరృ్శ్మతమం బొకొ |; యనంగ ఘనాఘనతమిస్ర మవిరళమైక 
ప్పిన జనులకు వస్తువిభా । వన మొక్కొకమాటు గలిగి వైద్యుతరుచులన్‌. 135 


ప్రతిపదార్థం: ఘన, తర, ధర్మ, తమంబు+జఒకొ+అనంగ= మిక్కిలి గొప్పదైన స్వాభావిక మైన చీకటా అనేటట్టుగా; ఘనాఘన, 
తమిస్రము= మబ్బులవలన ఏర్పడిన అంధకారం; అవిరళము+ఐ= దట్టమై; కప్పిన= ముసరగా; జనులకున్‌= ప్రజలకు; వస్తు 
విభావనము= వస్తువులను గుర్తించకలగటం; వైద్యుత, రుచులన్‌= మెరపుతీగెల యొక్క వెలుగులచేత; ఒక్కొకమాటు= 
అప్పుడప్పుడు; కలిగెన్‌= కలిగింది. 


తాత్పర్యం: కురిసేమబ్బులచేత వ్యాపించిన అంధకారం, స్వాభావికంగా ఏర్పడిన దట్టమైన చీకటా అనునట్టుగా 
మిక్కుటమై కప్పింది. అప్పుడప్పుడు మెరుపులు మెరిసినప్పుడు కలిగే వెలుగుల వలననే జనులకు ఆ చీకట్లలో ఉన్న 
వస్తువులు కనపడుతూ ఉండేవి. 


నిశేషం: 'ఘనతరనైశతమంబొకొ” అనేది పాఠాంతరం, అప్పుడు- ఘనతర, నైశు తమంబు+జఒకొ= మిక్కిలి ఎక్కువైన 
రేయిచీకటి ఒకొ- అని అర్ధం ఏర్పడుతుంది. ఈ పాఠాంతరమే సమంజసంగా కన్పిస్తున్నది. నిశాసంబంధమైనది నైశము. 


చ. అరుదుగ దత్స్చయోదసమయంబున నొక్కట విస్తరిల్లె నం 

బరమున నంబుదధ్వనియు. బల్వలభూముల భూరిదర్దురో 

తృ్మరరవముల్‌ మహీరుహ శిఖండములందు శిఖండి తాండవాం 

తరమదమంజులస్వన ముదారతరం బగుచున్‌ వనంబునన్‌. 136 
ప్రతిపదార్హం: అరుదుగన్‌= అచ్చెరువుగా; తద్‌+పయోద, సమయంబునన్‌= ఆ వర్దాకాలంలో; ఒక్కట= ఒకేమారుగా; 
అంబరమునన్‌= ఆకసాన; అంబుదధ్వనియున్‌= మేఘాల గర్జనలున్నూ; పల్వలభూముల= నీటిగుంటలు కల చోట్లలో; భూరి, 
దర్ద్హుర+ఉత్కర, రవముల్‌= విస్తార మైన కప్పలసముదాయాల బెకబెకలు; మహీరుహ, శిఖండములందు= చెట్టకొసలలో; 
శిఖండి, తాండవ+అంతర, మద మంజుల, స్వనము= నెమిళ్ళు నృత్యం చేసేటప్పుడు మత్తిల్లి కావించే మనోజ్ఞమైన ధ్వని 
(క్రేంకారాలు); వనంబునన్‌= అడవిలో; ఉదారతరంబు+అగుచున్‌= మిక్కిలి ఒప్పి గొప్పగా శోభిస్తూ; విస్తరిల్లైన్‌= వ్యాపించాయి. 


తాత్పర్యం: అడవిలో ఆ వర్షాకాలంలో ఆశ్చర్యకరంగా ఆకసంలో మేఘాల గర్జనలున్నూ నేలపై నీటిగుంటలలో 
కప్పల బెకబెకలున్నూ, చెట్టకొసలపై నర్తించే నెమిళ్ల క్రేంకారరావాలున్నూ ఒకేసారి అంతటా విస్తరించాయి. 


580 శ్రీనుదాంధ్ర మహాభారతము 
విశేషం: అలం: స్వభావోక్తి 
చ. దళిత నవీన కందళ కదంబ కదంబక కేతకీ రజో 

మిళతసుగంధబంధుర సమీరణ మన్‌ సఖి యూచుచుండంగా 

నులియుచు పువ్వుగుత్తులను నుయ్యెల లొప్పంగ నెక్కియూంగి ను 

బ్లలదళినీకులంబు మృదులధ్వనిగీతము విస్తరించుచున్‌. 137 
ప్రతిపదార్థం: దళిత, నవీన, కందళ కదంబ కదంబక కేతకీ, రజస్‌+మిళిత, సుగంధ, బంధుర, సమీరణము+అన్‌ సఖి= 
అప్పుడే వికసించిన మొగ్గలుగల కడిమి చెట్ల పూలగుంపుల వాసనతోనూ, మొగలిపూల పుప్పొడితోమా కలిసిన దట్టమైన 
పరిమళంతో కూడుకొనిన వాయువు అనే నెచ్చెలి; ఊచుచు+ఉండంగాన్‌= ఇటునటు కదలికలు కలిగిస్తూ ఉండగా; ఉలియుచు= 
ధ్వనిచేస్తూ; పువ్వు, గుత్తులు+అను= పుష్పగుచ్చాలు అనే; ఉయ్యెలలు= డోలికలు; ఒప్పంగన్‌+ఎక్కి= ఒయారంగా ఎక్కి; 
ఉల్లలత్‌+అళినీ కులంబు= విలాసంగా చలిస్తున్న ఆడు తుమ్మెదలగుంపు; మృదుల, ధ్వని, గీతము= మనోహర మైన నినాదం 
అనే పాటలను; విస్తరించుచున్‌= వ్యాపింపచేస్తూ; ఊం7న్‌= ఊగెను. 


తాత్పర్యం: ఆడు తుమ్మెదలగుంపులు మనోహరమైన పాటలు పాడుతున్నట్టు మెత్తని రొద చెస్తున్నాయి. ఆ 
ఆడుతుమ్మెదలు పువ్వులగుత్తులు అనే ఊయల లెక్కాయి. ఈ ఊయెలను వాయువు అనే నెచ్చెలి ఊపుతూ 
ఉన్నది. ఆ వాయువు అరవిచ్చిన కడిమిమొగ్గల పూవులగుంపుల సువాసనలతో, మొగలిపువ్వుల పుప్పాడులతో కలిసిన 
దట్టమగు పరిమళంతో కూడిఉన్నది. 


విశేషం: అలం: రూపకం ఈ పద్యం రెండవ పాదంలో 'సమీరణుండన్‌ సఖు. డూచుచుండలా”' అనే పాఠాంతరం కొన్ని 
'ప్రతుల్లో ఉన్నది. 
క. సురచాపచిత్రగగన । స్పురణం బురణించునట్లు భూవనిత నిరం 

తరచిత్రిత యై యొప్పెను । సురుచిరనవతృణశిలీంధ్రసురగోపములన్‌. 138 
ప్రతిపదార్హం: భూవనిత= భూదేవి; సురు చాపు చిత్ర, గగన, స్పురణన్‌+పురణించునట్టు= ఇంద్రధనుస్సు బొమ్మతో కూడిన 
ఆకసాన్ని తలపింపచేస్తున్నట్టుగా; సురుచిర, నవ, తృణ, శిలీంధ్ర, సురగోపములన్‌= బాగా వెలుగొందే క్రొత్తపచ్చగడ్డితో, 
పుట్టగొడుగులతో, ఆ(ర్రకీటకాలతో; నిరంతర చి(త్రిత+ఐ= సదా రంగురంగుల కూర్పులతో చిత్రించబడినదై; ఒప్పెన్‌= 
విలసిల్లింది. 


తాత్పర్యం: క్రొత్తగా మొలకెత్తిన పచ్చగడ్డి, పుట్టగొడుగులు, ఆర్రకీటకాలు - వీటియొక్క రంగురంగుల కూర్చ్పుతో 
సదా ప్రకాశిస్తున్న భూదేవి వన్నె చిన్నైల ఇంద్రధనుస్సుతో వెలుగొందే ఆకాశంవలె విలసిల్లింది. [ఆర్ష - ఆరుద్ర- 
పురుగు. వానకురిసి నేలతడిగా ఉన్నపుడు కలుగునట్టి పట్టువంటి దేహం గల ఒకపురుగు] 


విశేషం: అలం: ఉపమ. భూవనిత అనుచో రూపకం, సమసష్టిపై రూపకాను[ప్రాణితమైన ఉపమ. 'తృణ శిఖీంధ్ర'- అనే 
పాఠాంతరం కొన్ని ప్రతులలో ఉన్నది. 


వ. తతృమయానంతరంబున. 139 
తాత్పర్యం: ఆ వర్షాకాలానికి తరువాత. 


ఆరణ్యపర్వము వా చతుర్జాశ్వాసము 


581 
ఉ.  భూసతికిం దివంబునకు. బొ ల్పెసంగంగ శరతృమాగమం 
బాసకల ప్రమోదకర మై విలసిళై మహర్షిమండలో 
పాసిత రాజహంస గతి భాతి ప్రసన్న సరస్వతీక మ 
బ్బాసనశోభితం బగుచు నబ్బజుయానముతో సమానమై. 140 


ప్రతిపదార్థం: భూసతికిన్‌= భూదేవికిని; దివంబునకున్‌= స్వర్గలోకానికి; పొల్పు+ఎసంగంగన్‌= అందం చిందులాడేటట్లుగా; 
శరద్‌+సమాగమంబు= శరదృతువుయొక్క కలయిక; ఆసకల, (ప్రమోదకరము+ఐ= అందరకు ఆనందాన్ని కలిగించేదై; మహర్షి 
మండల+ఉపాసిత, రాజహంస, గతి, భాతి= మహర్ద్చులసమూహంచేత ఆరాధించబడిన రాయంచల నడక మాదిరిగా; ప్రసన్న, 
సరస్వతీకము= నిర్మల మైనసరస్వతితో కూడిన; అబ్బాసన, శోభితంబు= బ్రహ్మదేవుడితో కూడింది; అగుచున్‌; అబ్బజు, 
యానముతో, సమానము+ఐ= (బ్రహ్మదేవుడివాహన మైన హంసతో సమాన మై; విలసిల్లైన్‌= ఒప్పారింది. 


తాత్పర్యం: సర్వజనులకు సంతోషాన్ని కలిగిస్తూ శరత్తు భూదేవికీ స్వర్గానికీ అందం చిందిస్తూ విలసిల్లింది. శరత్తు, 
మహర్షుల సమూహంచేత ఆరాధించబడిన రాజహంసల గమనాన్ని స్ఫురింపజేసింది. స్వచ్చ మైన సరస్వతితో 
కూడిన బ్రహ్మదేవుడితో, బ్రహ్మదేవుడివాహన మైన హంసతో సమానమై ఒప్పారింది. 
విశేషం: శరత్కాలం తెల్లని వెన్నైాలరాత్రులకు సుప్రసిద్ధం. శరదృతువు ఇటు నేలకు అటు నింగికి శోభ చేకూరుస్తుంది; 
శరదృతువునందే సప్తర్షిమండలం స్ఫుటంగా ఆకసంలో ఉదయించి కన్పిస్తుంది. రాజహంసలు శరత్కాలంలోనే మానససరోవరాన్ని 
చేరుకొంటాయి. సరస్వతి తెలుపు. ఆమె నామాంతరం శారద. (బ్రహ్మదేవుడి వాహనం హంస తెలుపు. అతడు అబ్బజుడు; 
తామర పువ్వులు శరత్కాలంలో శోభిస్తాయి. అలం : ఉపమ. 'రాజహంస గతిభాసి'- అని పాఠాంతరం కొన్ని ప్రతులలో 
ఉన్నది. 
ఉ. శారదరాత్రు లుజ్వలలసత్తరతారకహారపంక్తులం 

జారుతరంబు లయ్యె వికసన్నవకైరవగంధబంధురో 

దారసమీరసౌరభము తాల్చి సుధాంశువికీర్యమాణ క 

ర్బూరపరాగపాండురుచిపూరము లంబరపూరితంబు లై. 1141 


నన్నయభట్ట కవిత్వము సంపూర్ణము 


ప్రతిపదార్హం: శారదరాత్రులు= శరత్కాలంలోని రాత్రులు; ఉజ్జల, లసత్‌+తర, తారక, హార, పంక్తులన్‌= మిక్కిలి ప్రకాళించే 
నక్షత్రాలతో కూర్చబడిన దండల వరుసలతో; వికసత్‌+నవ, కైరవ+గంధ, బంధుర+ఉదార, సమీప, సౌరభము, తాల్చి= 
వికసించిన (క్రొత్తతెల్లకలువల ఘ్యాటైన సువాసనతో కూడిన గొప్పదైన గాలి యొక్క పరిమళం వహించి; సుధాంశు, వికీర్యమాణ, 
కర్పూర, పరాగ, పాండు, రుచి, పూరములు= అంతట వెదజల్లబడిన కప్తురపుపుప్పొాడివంటి చంద్రుడియొక్క తెల్లని వెన్నెల 
వెల్లువలతో; అంబర, పూరితంబులు+ఐ= ఆకసాన్ని నింపినట్టి వై; చారుతరంబులు+అయ్యెన్‌= మిక్కిలి సుందరాలు 


అయినవి. 


తాత్పర్యం: అవి శరత్కాలంలోని రాత్రులు; మిక్కిలి ప్రకాశమానా లైన నక్షత్ర మాలికలతో కూడిఉన్నవి, వికసించిన 
కొం[గ్రిత్త తెల్లకలువల దట్టమైన సుగంధంతో కూడిన గొప్పుగాలి యొక్క పరిమళాన్ని వహించాయి, అంతటా 
వెదజల్లబడిన కప్తురపుపుప్పొడివలె ఆకసాన్ని అవరించిన చంద్రుడి వెన్నెలవెల్లువలు కలిగి ఆకాశాన్ని నిండుకొని 
మిక్కిలి సొగసుగా ఉన్నాయి. 


582 శ్రీనుదాంధ్ర మహాభారతము 


విశేషం: 'పూరములం బరిపూరితంబులై' - అనే పాఠాంతరం కొన్ని ప్రతులలో ఉన్నది. ఆరణ్య పర్వానికి సంబంధించిన 
తాటాకు (వ్రాతప్రతులన్నిటిలోనూ ఈపద్యం చివర “నన్నయభట్టు కవిత్వం సంపూర్ణం"- అనే వ్రాత కనపడుతున్నది. 
అందువలన విద్యాంసులు అందరు ఇంచుమించుగ ఏకగ్రీవంగా ఈ విషయాన్ని అంగీకరించి ఉన్నారు. ఇక, ఈ పద్యం చివర 
కొందరు పండితోత్తములు ఒక స్వారస్యాన్ని ఉల్లేఖిస్తున్నారు. నన్నయభట్టు ఇట అసంపూర్ణంగా ఆరణ్యపర్వశేషాన్ని ఎందుకు 
వదలి పెట్టాడు? -ఈ 'ప్రళ్ష్ళకు పలువురు పండితులు పలురీతుల సమాధానాలు చెప్పుతున్నారు. కొందరు నన్నయ భట్టు 
మరణాన్ని, మరికొందరు రాజరాజనరేంద్రుడి మరణాన్ని కారణంగా ఊహిస్తున్నారు. అందరూ అంగీకరించిన విషయం- 
ఇచట నన్నయమహాకవికవిత ఆగిపోవటం. ఈ పద్యంలోని చివరిపదగుంఫనం- పాండురుచిపూరములు+అంబరపూరితంబులై- 
అని విరవటానికి బదులు- పాండురుచిపూరములన్‌+పరపూరితంబులై అని సంధి విశ్లేషించిన, నన్నయ [వ్రాసిన చివరిపద్యంలో 
చివరిమాట 'పరపూరితంబులై' అని ఏర్పడుతున్నది. నన్న్మయమహాకవి ఇకపై భారతం తాను వ్రాయటం పొసగదు అనిన్నీ, 
అది పరపూరితం కాక తప్పదు అనిన్నీ సూచించటానికే ఇట్టా (వ్రాశాడా? లేక కేవలం యాదృచ్చికంగా నన్నయ ఘంటం నుండి 
అట్టిపదగుంఫనం వెలువడిందా? భవభూతిమహాకవి- బుషికల్పుల వాక్కులను అర్ధం అభిసరిస్తుందని చెప్పి ఉన్నాడు 
(బుషీణాం పునరాద్యానాం వాచ మర్జో౭.నుధావతి). రాజరాజనరేంద్రుడు నన్న్మయమహాకవిని మహాభారతాన్ని తెలుగున 
రచించుమని కోరినప్పుడే, ఆ మహాకవి చెప్పిన సమాధానం అనుశీలించతగింది. 


'అమలినతారకాసముదయంబుల నెన్నను సర్వవేదశా 

'స్తముల యశేషసారము ముదంబునం బొందను, బుద్దిబాహు వి 

(క్రమమున దుర్గమార్థజలగౌరవభారత భారతీసము 

(ద్రముం దజీయంగ నీదను విధాతృన కైనను నేరంబోలునే.” (ఆది. 1.19) 


పైపద్యంలో ఎవ్వరైనా ఒకరు భారతం తుదముట్టవ్రాయజాల రని తెలిపిఉన్నాడు. అందులో ఒక స్వారస్యం 
ఉన్నది. తనకే కాదు కదా! ఆ పని 'విధాతృన కైనను నేర బోలునే' అన్నాడు. అనగా సాధ్యమైతే కవిబ్రహ్మకు సాధ్యం 
కావలె. కాని, నన్నయ తనకు పిమ్మట సుమారు రెండువందల సంవత్సరాల తదుపరి పుట్టే కవిబ్రహ్మకూడ 
మహాభారతాన్ని పూర్తిచేయలే డని చెప్పాడా? కవుల వాక్సుద్ధికి ఎన్నో నిదర్శనాలు పెద్దలు చూపగలరు. 

నన్న్మయమహాకవి మహాభారతం వ్రాసేనాటికి జ్ఞానవయోవృద్దుడు. రాజరాజనరేంద్రుడు క్రీ.శ. 1022 ఆగష్టు 
పదునారవ తేదీన పట్టాభిషిక్తు డైనాడు. నందంపూడి శాసనకాలం 4-11-1054 తేదీ సూర్యగ్రహణకాలం; దానగ్రహీత 
నారాయణభట్టు. ఆయన మహాభారతరచనలో నన్నయభట్టుకు తోడ్పడినట్ట్లు మహాభారతఅవతారికలో ఉన్నది. కావున 
నన్నయభట్టు మహాభారతరచనలో క్రీ.శ. 1055 సంవత్సరప్రాంతంలో ఆరంభించినట్టు చెప్పటం పూర్వపక్షం లేని 
సిద్దాంతం. అంటే రాజరాజనరేంద్రుడు పట్టాభిషిక్తుడైన 32 సంవత్సరాల తరువాత నన్నమాట! 


నన్న్మయభట్టుమహాకవి ఉద్దేశపూర్వకంగానే తాను వ్రాసిన చివరిపద్యంచివర 'పరపూరితంబుగన్‌ అనే 
పదగుంఫనం ప్రయోగించినట్టు ఊహించటం బహుశః సత్యదూరం కాదేమో! 
ఆరణ్యపర్వ చతుర్జాశ్వాసంలో 
నన్నయభట్టు కవిత్వం సంపూర్ణం. 
-? ఇది ఆరణ్యపర్వ ప్రథముభాగం :- 
అాసుయ్ట యయా 





శ్రీమదాంధ్ర మహాభారతము 


సంపుటము - 4 
ఆరణ్యపర్వము 
మొదటి భాగము (1,2,3,4 ఆశ్వాసములు) 
గద్యపద్య ప్రథమపాద సూచి 
పద్యము పుట _ పద్యము పుట పద్యము పుట 
అ అంత భీమసేనుం 523 _ అంబుదాగమనం బపేక్షించు. 322 
అంచపిండుతో నదియును 190 అంత సహదేవుండు 518 _ అక్కథకుండు శౌనకాది న 
అంతం గార్తవీర్యుని 412 అంత సాల్వుండును 76 _ అక్కథకుండు శౌనకాది 183 
అంతం బెద్దకాలంబునకు 425 _ అంత సాల్వుండును దన 83 _ అక్కథకుండు శౌనకాది 351 
అంత గొంత కాలంబునకు _ 369 _ అంత సురగణచోదితుండైన 563 _ అక్కథకుండు శౌనకాది 527 
అంత 40. అంత సూర్యాస్తమయ 160  అక్కాలంబున నీవు 166 
అంత 47 అందగ్రజుండయిన 335 అక్కాలంబున రూపం ఉ9/ 
అంత 136 అందటుం జూచుచుండంగ 365 కక్కుబేరునకు మహామతుల్‌ _ 536 
అంత 140 అందు గృతస్నానులై సరద. శక్మురున తంముంత హ£క 
అంత 187 అందుం బరమేశ్వరుం బూజించి 296 అక్కేశినిం జూచి అం 
కోోమలియందు 234 
అంత 192 _ అందు బితృతర్పణంబు 301 ౨౮ 
అక్షముల్‌ పుష్కరునందు 211 
అంత 200 అందు జంతునకు నందజు _ 442 జె 
అఖిల రాజలోక పరివృతుండయి 57 
అంత 205 అందు మనోవాక్కాయ 130 
అగ్నికల్పు.డై మహాత్ముండు త్వీర3 
అంత 231 అందు మునివరుచేతం శ 
అన్నిశిఖయుంబోలె 223 
అంత 365 _ అందు రుద్రుం బూజసేసి 298 మున స్ట్‌ 
ఆ 
అంత 508 అందు రైభ్యుండు త్వం 
యూ అట ధర్మరాజు భీముండు 534 
తకుండు జనుల కాసన్సుండె 115 
అంతకుండు జనుల కాసన్నుండై అందులకు ధరణి. గల 196 అహము ఉతపమాాతత 
అంత దమయంతి మేలుకని _ 218 _ అందుల జనులు తమోగుణ 500 షై విదర్భాధిపుండైన షో 
అంత నగస్తుండు 338 అందుల మహాతపోధనులకు _ 402 ట్వ వభాండకుండును త్‌ 
జ, 
అంతన మూర్చ దేజీ 72 _ అందుల హేమాంబుజ 508 అట్టి మదియ సేనోత్సాహంబును 80 
అంత నయ్యసురులు 552 అందు వజంబున నింద్రుండు. 352 అట్టి యందు నీతో నొక్కట 168 
అంత నీశ్వర చోదితుండై 133 _ అందు విహరించుచున్న 529. అట్టి యర్థంబువలన 13 
అంతనుండియు నమ్మహానుభావు235 అందు శరీరత్యాగంబు 307 _ అట్టి యవసరంబున ద్వారవతి 81 
అంత నెంతయుం (బొద్దునకు. 82 అందు సుదేవుండను 246 అట్టి యవసరంబున యుధిస్టిగునకు 176 
అంత నొక్కనాండు 168 _ అంబర మాత్మదీప్తి 541 _ అట్టి సంక్షోభంబున 232 


584 శ్రీనుదాంధ్ర నుహాభారతను - ఆరణ్యపర్వను 


పద్యము పుట పద్యము పుట పద్యము పుట 
అట్టయిన నక్కోమలి 198 అదియును దిర్యగ్దాతి 568 _ అని చెప్పిన శమఠువలన 33 
అట్లయిన ని హయతత్త్య 259 అదియును మునివరు 341 అని చెప్పి బృహదశ్వుం 287 
అ ట్లసంఖ్యాత 78 అదియు చృథత్రైునలభార్తయ. 139౧. అన్‌ వెల్ప.యినబునత్రభిల.. కకక 
ర 
అట్టు తనమనోవల్లభయైన 285. అది యెట్టనిన నిత్యక్షమా 95 అని చెప్పుచు నరిగి 458 
అట్టేని నిఖిలలోకపాల 129. అది సనాతన ధర్మసనాథం 498 ** త్పోభావంబు స్ప్ప 70 
అట్టేని నీచేత సత్కారంబు. 390 ల సర్వదోషముల 11. నని తన తొలగిన 549 
అడరంగ ధర్మనందను 22... అద్దానవులు దారుణాళ్మ కకత తమలో బలుకుచున్న _ 27 
అడవిం దన్నుంాసి యరిగిన 257 బైం్హై తు హృదయమది య. దీవించి పాంచాల 125 
య చ అధిక దుఃఖరోగార్తున టు. మ వ 
తతలతో వన ప నే ఖగ చ అని దుఃఖించిన యజగరంబు_ 569 
బు 473 లని దేవతలు ప్రార్లించిన 361 
అతండు మన యభిమతంబు 343 న నం గ్‌! థ్‌ 
అణణఖు 
అతండును రాక్షస సైన్యాన్వితుండై 483 షాకు ్ష మ. న అని దేవత లెల్ల తక 
అనఘుండు దా లం ని ధర్శ్మతనయు నేకాంత 120 
అతండును సప్తమారుత 558 బే అని.ధర్మతనయు:-నకాం 
అనఘుండు మంకణుం 305 లని ధౌమ్యుండు 20 
అతని కిట్లు లనియె 214 
ర అనఘుండు మైత్రేయుండను 39 అనిన 363 
అతని చరితంబు సెప్పంగ 270 
అనఘుండు శర్యాతి 430 _ అనినం దద్వచనానురూపంబు 370 
అతని పితృదేవతాభక్తికిం 289 
అనఘుని వీతరాగు. 414  అనినం దనతండ్రియు త్త 
అతని ప్రలాపంబు విని 243 
తని యున్న విలాసం ష్య అనపహార్యంబు తేజోమయంబు 247 అనిన గంగాదేవి వచనంబునం 381 
అ ౧౦లబు 
వ అనిన దమయంతి 204 
అతి జరారోగభరమున కకష. . అనలా బ్రనుట్లు వుం ల 
అతిథివై వచ్చి నీవు కర. అనలునకు.గాడ్బు: దోరైన . 179. సోనిని దాని 230 
గో లీ! వ శ్య1 అనవద్య తీర్ధసేవనమును 326 అనిన ధర్మతనయుం డిట్టనియె 577 
అనవద్య వసిష్టాశ్రమమున 295... అనిన ధర్మతనయుండు మహేంద్రంబున 403 
అతిశయితామరోత్తము. 25 గ్‌ ఐల 
అతుల తపోవీర్య బలో శాక. అనవరతము విధియోగంబున 360“. రళటొబిట్టనియె . 
అనిన నందయు నగి 208 
అతుల బలాఢు? నుదత 515 అనవరత సౌఖ్యసంపదం 93 లా 
స్‌ నుల్య జ. జ అనిన నందు సంతసిల్లి శీ75 
అతుల రణాంతరంబున 552 సయ యబ్య్రణ్ను అనిన నంశుమంతుం 375 
అతులితమై ది;ితీయ 501 _ అనవుడు రాక్షసుం శం న 
సు టె అనిన నగస్త్యుండట్ల 364 
అది.లిర్హకాలంబునరాగాని?.. కకం. “అభిలగర్షకుల 53 అనిన నజగరం బిట్టనియె _. 577 
లా 
అది మందరనగ మక్కడ 540 అని కఠజుపి యిట్టందణుం 516 అనిన నది యప్పుడ 274 
అది మొదలుగా నిల్వలుండు 336 అని కృతాంజలి యయిన 56 అనిన నదియును గూంతు 253 
అదియు నాక్షణంబ 134 అని గర్వించి పలికిన 360 అనిన నది యొట్టని 186 


అదియును దన కమ్మనుజేశ్వరుం 189 _ అని చెప్పిన నాళ్వినులు 430 _ అనిన ననుగ్రహించితి 450 


పద్యము 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


నమరులెల్ల 
నమరేంద్రు వీడ్కొని 
నమ్మునిసంఘంబులోన 
నయ్యుధిష్టిరునకు 
నర్హునుండు 

జ 
నరావసుండటు 

క! లా 
నవవతాస్యుండయి 
నాకు6 దపోధనంబ 
నింద్రుండును 
నింద్రుండు వానిం 
నింద్రువచనం 
నిచ్చనుప 


అని ననివృత్తులై 


అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 
అనిన 


నీకోరినట్ర 

. 
నూర్వళి యిటను 

ర్‌. 

బలదేవునకు 
భార్గవుండు 
మాతలి యిట్టనియె 
మాంధాతృ జన్మంబును 
ముదిత హృదయయై 
మూండవవాండెవ్వండని 
మై(త్రేయుం 
యప్పార్భుం గరుణా 

యణ 
రోమశుండు 
వాని కతిప్రీతిమంతుండై 
వాని కింద్రుం 
వానికి బుత్విజు 
వాని పలుకులు 
వార లిట్రని 

లా 
ఏలి శశిని 
విని జనమేజయుండు 
విని దధీచి సంతసిల్లి 
విని దమయంతి 


3558 
561 
40౮03 
184 

62 
4ర9 

త్తే 
342 
107 
462 
శం1 
230 

5్‌రి 
347 
162 
415 
శ్వ27 
556 
435 
347 
268 

శై 
క్షేడ్తడ్న 
శ్తీశ్షేర్‌ 
502 
460 
తత్త 

84 
510 
269 
565 
353 
272 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


అనిన విని ధృతరా(ష్ట్రుండు 
అనిన విని నలుం 

అనిన విని బ్రాహ్మణులు 
అనిన విని భీమసేనునకు 
అనిన విని భీముండు 
అనిన విని భీముండేమి 
అనిన విని రోమపాదుండు 
అనిన విని విభాండకుండు 
అనిన విని వైశంపాయనుం 
అనిన విని హంసపలుకులు 
అనిన సక్రోధుండయి 
అనిన సత్యవతి 

అనిన దానికి సార్ధవాహుండు 
అనిన సోమకుండు 

అని నాకు దేవదత్తం బను 
అని పంచినం బనిపూని 
అని పంచిన దత్రసాదంబున 
అని పంచిన నప్తుడ 

అని పనిచిన నమరేశ్చరు 
అని పలికి కపిలుం 

అని పలికిన విదురు 

అని పితృదేవతల 

అని 'ప్రలాపించుచు 

అని ప్రసన్నుండైన 
అనిమిషదివ్యాయుధ 
అనిమిషనాథు6డుం 
అనిమొన సాల్వుండ 

అని యందయజు ద్రుపద 
అని యడిగిన ధర్మరాజునకు 
అని యర్జ్హును వారించి 

అని యాదేశించి దేవ 


పుట 


35 
215 
7 
506 
శీ06 
క. 
387 
౩99 
565 
1౦0 
62 
శ0౮7 
230 
ర 
550 
254 
202 
30 
325 
374 
26 
301 
465 
శ్వర 
366 
159 
72 
63 
శ0౮4 
563 
564 


అని యిట్లు గంగావతరణంబును 383 


అని యిటు సాల్వుం 
భ్‌ 


85 


పద్యము 


అని యిట్లు స్తుతియించి 
అని యుగాంత్యకాల 

అని యుపాలంభించి 
అని యొండెద్దియుం బలుకక 
అని విధాత్పని ధర్మువు 
అని వైదర్భుండు దానునుం 
అని సంతుష్టహృదయుండై 
అని సకలతీర్థ కథనంబు 
అనుచుం బార్థవిలోకనంబు 
అనుచు. గడునలిగి 
అనుచు నెప్పటియట్ట 
అనుచున్న యవసరంబున 
అనుచున్న యవసరంబున 
అనుజులు దానును 
అనుపమ దివ్యశ(స్తధరులైన 
అనుపమశౌర్య 
అనుపమశౌర్యవంతుల 
అనుభోగయోగ్యములుగా 
అన్ఫతము మదమును 
అన్నాగకుమారుండును 
అపహృత కమండలుండై 
అపహృత గాండీవుండునై 
అపహృత సర్వస్వులమై 
అప్పు డప్తుట్ట (్రిప్పించిన 
అప్రియంబు. జేసియు 
అబల యిది భవన్మాత 
అమరగణసమేతు 
అమరలోక నివాసుల 
అమరవరులందు. 
అమరహితంబుగ 
అమరులు గాలకేయ 
అమరులెల్ల. దన్ను 
అమలచరిత్ర నిట్లు 


585 


క్షేడ్తడ్న 

ర్‌డ్తీ 
శ్వ53 
255 
100 
339 
గడం 
320 
త్త 
521 

32 
279 
520 
శ౮2 
354 
162 
415 
3౩97 

56 
238 
466 
139 


శ్వీ25 
లీ 
483 
152 
299 
2094 
359 
363 
363 
279 


586 
పద్యము 


అమితంబగు మీతపము 
అమితబలుండు హైహయు'. 
అమితభుజశక్తి 
అమృతనిమిత్తంబున 
అమ్మదరాక్షసుండు 
అమ్మహాజగరం 
అమ్మాయాశరములు 
అమ్ముని దేహము వల్మీకమ్మున 
అమ్మునీశు నివాసశక్తిం 
అయినను దల్లిదండ్రుల 
అయినను నానేర్చు విధంబునం 
అయ్యగస్త్యుచేత నిట్లు 
అయ్యది మహనీయంబయి 
అయ్యపూర్వధ్వని విని 
అయ్యమోఘవీర్యంబుతో 
అయ్య! యేము నీ పితరుల 
అయ్యర్జ్థును దివ్యశర 
అయ్యవసరంబున నేను 
అయ్యా! నీయనుజుండు 
అరికృత దుష్పరాభవ 
అరివరుల నోర్చి సాగర 
అరుగు మయోధ్యకు 
అరుణసరోరుహరమ్య 
అరుదుగ6 దత్పయోద 
అర్జ్హునుండు నయ్యమరావతీ 
అర్జునుండును నయ్యోగ విద్యా 
అర్థ్యమ యనర్థమూలం 
అర్హయోజన విసృతంబై 
అర్హరాత్రమునప్పు డందుల 
అజపొఅడుకుజణుచచేతులు 
అలఘుం డిక్ష్వాకుమహా 
అలఘుగుణంబులం 


అలఘుతపస్సమాధి 


426 
శ10 

త్తే 
554 
433 
566 

75 
శ్వ2శ్వ 
౩97 
251 
5౯5 
5/73 
122 
శం0 
385 
337 
1/5 

63 
536 
125 
112 
256 
480 
రం 
158 
123 

గం 
297 
231 
243 
శం 
క. 
155 


పద్యము 


అలఘుతపోభరంబున 
అలఘులగు వృద్ధవిద్యాంసులకు 
అలఘులు గంధమాదన 
అలఘులు రైభ్యభరద్యాజులు 
అలబలమంది యందుల 
అలయక పుణ్యవ్రతములు 
అలయక మాకు నందటజు 
అలయక యేండ్లు గడుం 
అలయుచు. బులు6గుల 
అలసినెడ డస్సినెడ 

అలిగి వజ్రాయుధు నైనను 
అల్బోపాయంబైన కార్యంబు 
అవనినాథ! నీకు 

అవనిలో దమయంతీ 
అవనీనాథ! తదాహవాంతరము 
అవనీశీ యీ హయంబులు 
అవమానాసహమగు 
అవినీతుల వధ్యులం 
అవిరళవిస్సులింగ 

అవిరళ సూర్యమండల 
అవ్వజ్రంబున నింద్రుండు 
అవ్వ! నీ తల్లిదండ్రుల 
అవ్వా! నీ వెవ్వని కూంతుర 
అశనాశావివృతాస్యగహ్యరు. 
అశ్వమేధంబు సేయంగ 
అశ్వమేధమునకు 
అసమంజసపుత్రు 
అసురుల భయమున 
అసురుల యా(క్రోశధ్వను 
అసురులవలన భయంబైన 
అస్మత్పోషణోపాయచింత 
అహితచిత్తవిదారణ 


శ్రీనుదాంధ్ర నుహాభారతను - ఆరణ్యపర్వను 


237 
౩21 
456 
220 
215 
4/76 
కీ 
ర 
207 

70 
259 
125 

53 
237 
148 
354 
248 
శ్వ2/ 
566 
372 
373 
374 
317 

83 
556 


త్తం 


పద్యము 


ఆ 
ఆ బుషికుమారు కట్టిన 
ఆ జమదన్ని ప్రసేనజితుండను 
ఆతని గాండీవహస్తు 
ఆతని యభిమతంబు'. 
ఆతరుణి మున్న చని 
ఆతోయధి నీచేతం 
ఆత్మోపభోగార్థ మర్ధ 
ఆది నపరాధ మొక్కటి 
ఆదిమునిచరితు6 బడసె. 
ఆ దివ్యాస్త ప్రభావంబున 
ఆనందభరితాత్మయై 
ఆ పర్ణాదువలన నిన్నెజింగిన 
ఆబాలవృద్ద ప్రసిద్దుండవై 
ఆభగీరథు తపంబునకు 
ఆభగీరథు నపారభూభార 
ఆమిషము సింహములచే 
ఆయతబాహు6దప్త 
ఆయుధీయ సురక్షితంబయిన 
ఆ రాక్షసు నతివీరు. గుబేర 
ఆ రాజు గుణములు 
ఆ రాత్రి యర్జునుం డనుజుల 
ఆర్యులకు విహీనతయు 
ఆ వేశ్యాజను లధిక రసావహ 
ఆ వైదర్భుండు నిఖీల 
ఆ శంఖరవంబు మహేంద్రాశని 
ఆ(లితులను భక్తులగువారి 
ఆ సమయంబునఈ బర్వత 
ఆ సముద్రోదరంబున 
ఆ సౌగంధిక కమలంబు. 

ల్త 
ఇంకనైన నన్ను నేల 
ఇంకనైనను నీవు వివాహంబై 


3౩92 
405 
గండ 
గం1 
466 
364 

13 

95 
405 
559 
251 
278 
116 
380 
378 
105 
281 
గం 
532 
102 
543 

99 
388 
195 
శీర్రి9 


195 
550 
485 


221 
337 


పద్యము 


ఇంతయుం గపినాథ! నీ కిది 
ఇందుధరప్రసాదమున 
ఇం(ద్రుండును వారల నందటజు 
ఇ6కనయినను వారి రావించి 
ఇక్కపోతంబు నాకు వేద 


పుట 


506 
152 
ర్‌డ్తీ4ీ 

24 
త్తీశ్వం 


ఇక్కొలనం జ్నైత్రమాసంబునందు 447 


ఇక్కొలని సమీపంబునం 
ఇచ్చన్సతో. జని యివ్వన 
ఇట్టి నన్నుంబట్టి యిషప్పాట 


శ్వ2శ్వ 
232 
567 


ఇట్టి మహోత్సాతంబు లుపలక్షించి 513 


ఇట్టి మా కపకారంబు సేయుట 
ఇట్టి శాప మమ్మునీంద్రుండు 
ఇట్టక్కపివరు లాంగూలంబు. 
ఇట్టధికవిలాసంబుతో 
ఇట్టనేకమాసంబులు 
ఇట్టనేక సహస్రమహీసురవరుల 
ఇట్టపూర్వ స్వయంవర లబ్ద 
ఇట్టరుగుచున్న దమయంతి 
0 
ఇట్టరుగువాండు నిజసింహ 
ఇట్టష్ట్రావ(క్రుండు దానును 
ఇట్లిదజణచేత శర 
౧ంలు 
ఇట్టిద్దణు నన్యోన్యరూప 
ఇట్లు బుతుపర్లునొద్ల 
౧ ౯9 6 
ఇట్టు బుళ్యశ్చంగుండు 


ఇట్టు బుశ్యశ్చంగుం బ్రబోధించి 
ఇట్టు బుశ్యశ్చంగు నాగతంబున 


ఇట్లు 


౧ 


కాలకేయులం దొట్టి 
ఇట్టు కృతప్రతిజ్ఞుండై 

ఇట్లు గంధమాదనపుణ్య 
ఇట్లు 


౧ 


519 
537 
త్రం 
160 
210 

22 
207 
221 
485 
శరర 
135 
103 
242 
3౩96 
౩91 
3౩97 
366 
త్త్షేత్త 
525 


(గ్రొచ్చిగ్రొచ్చి సగరసుతులు 372 


ఇట్టు చనుదెంచి ధనంజయుండు 542 


ఇట్టు చారుదేష్టు నిష్టుర 
ఇట్టు జూదంబున6 బుష్కరు 


69 
254 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము పుట 
ఇట్టు తనశక్తి శూలంబు లశక్తి 533 
ఇట్టు దనచేతం బూజితుండై . 40 
ఇట్లు దమతోడన వన 6 
లా 
ఇట్టు దమయంతి నిజనాథు 2లైర్‌ 
ఇట్టు దివ్య పురుషుండైన 151 
ఇట్టు దుఃఖించుచు దమయంతి 233 
ఇట్టు దేవేంద్రుండు ధనంజయుం 153 
ఇట్టుద్భవించి దశసహస్ర 432 
క్‌ 
ఇట్టు ధర్మజు నిబిడఎడన 519 
ఇట్టు ధర్మరాజు కుబేరు ర్‌డ్ష0 
ఇట్టు ధర్మరాజు వచనంబున. 52 
ఇట్లు నలుండు బుతుపర్ల్వు _ 263 
౧ ౯ 
ఇట్టు నిర్దాతనిపాతభిన్నోన్నత _ 523 
ఇట్టు నివాతకవచులం జంపి 557 
ఇట్టు నివాతకవచులు మదీయ _ 555 
ఇట్టు పాండవులు గృత 6 
ఇట్టు పెరింగినవింధ్యంబు 361 
ఇట్టు బ్రహ్మాస్తపీడితుండయి ౯7 
ఇట్టు భగీరథుండు గంగా 379 
ఇట్టు భరవియోగాతురయై 252 
ఇట్లు మహారేణుపటలం త్త9 
లా 
ఇట్లు మూర్చితుండయిన 72 
లం 
ఇట్టు మృగావ్యాళ తస్కర 226 
ఇట్టు యొైక్కి పని యేమని 483 
ఇట్టు యజ్ఞపుత్రుండైన శతం 
ఇట్టు వచ్చి తమలో మాట 249 
ఇట్లు వచ్చిన మహాముని 323 
లా 
ఇట్టు వచ్చి పరమభక్తి శం 
ఇట్టు వచ్చి వారలచేత 88 
ఇట్టు విరూపాక్షుండు నిజ 14 
ఇట్టు సంగతులైన 281 
ఇట్టు సర్వజనసత్కారార్హుం 212 
ఇట్లు సురేంద్రుం డరిగిన ర5్‌డ్నర 
లా 


587 
పద్యము పుట 
ఇట్టు హిరణ్యపురనివాసులం 560 
ఇట్లల్లవారికి నాశ్చర్యంబుగా 280 


ఇట్టాక్కముహూర్తంబు ర్‌1 
ఇతండు సురేంద్రు6 డొండె. 137 
ఇత్తటీ. బన్నిపోయి పయినెత్తి 33 


ఇది కుబేరువనంబు దీనికి 509 
ఇది తేజంబున కవసర 96 
ఇది దక్షిణాపథంబున 214 
ఇది దక్షు మఖన్తానం బిదియు. 445 
క! 
ఇది నా వరలాభంబున 5658 
ఇది నిక్కువమని 320 
ఇది పంచయోజన (ప్రమాణం శీశ్వద్ర 


ఇది బ్రాహ్మణ ధర్మంబు గాని. 116 
ఇది మహో[గ్రాటవి సింహ 86 


ఇది యక్షహృదయ మనంగా 262 
ఇది యనేక సత్తాశయంబు _ 367 
ఇది యమునయను మహానది 4134 
ఇది యమ్మాంధాతృ దేవయజన 439 


ఇదియును బ్రహ్మశిరంబను 146 


ఇదియు విష్షుపదంబు త్వీత్వగ్ర 
ఇది యేమి యాశ్ళర్యంబొ 571 
ఇది విద్యోపార్టనంబున 461 
ఇది విశ్యామిత్రుని యాస్పద 384 
ఇది శాంతతపస్వుల 127 
ఇది సకలసుకవిజనవినుత 181 
ఇది సకలసుకవిజనవినుత 350 
ఇది సకలసుకవిజనవినుత 524 
ఇది హిరణ్యపురం బిందు. 558 


ఇనశశితారాదులకుం 360 
ఇన్నలోపాఖ్యాన మెప్పుడు 286 
ఇప్పర్వతంబు దైవనివాసంబు 138 
530 
242 


ఇప్పువ్వులు నాకు దెచ్చి యిచ్చి 
ఇభరాజగమన! నీ వెందుల 


588 
పద్యము పుట 
ఇమ్మణి మతీపురంబున. 343 


ఇమ్ముగ6 దద్దూమాఘ్రాణమ్మున 442 
ఇమ్ముని నీయజ్ఞాయతనమ్ము. 469 
ఇమ్మునివరునకు నన్ను 339 
ఇమ్ముల ధర్మజునకు గడం 
ఇరువురం దోడ్కొని తానును 343 
ఇల. బ్రసిద్దుండు బుతుపర్జు. 240 


ఇలకున్‌ గంగతరంగ 381 
ఇల్వలుండు ననుజు 344 
ఇల్వలుండును మునివరు 345 
ఇవ్విఖీతకంబున ఫలపర్హ 262 
ఇష్టమృష్ట్రాన్నముల. దొల్లి 8 
ఇష్టమైన వరము లిచ్చెద6 128 
ఈ 
-ఈ జంతుం బశువుగా వధించి (441) 
-ఈతండు శాలిహోత్రుండొ! 260 
-ఈతండు పరాక్రమమున ర్‌శ్తడ్వ 
ఈతని పల్కినట్ల 21 
-ఈ దివ్యబాణమ్మున 148 
ఈ పురుషోత్తముండు 62 
ఈ రథంబులతోం బోవనిమ్ము 474 
ఈ రథమెక్కి తాల్లి ర్‌శ్తం 
-ఈ రాజపుత్రి6 దోడ్కొని 482 
-ఈ రాజవరులతో నేను 345 
ఈ రెంటిలో నీ కెయ్యది 283 
ఈ లోకంబున వనితలు. 163 
ఈశ్వరుండు వానికి 369 
ఈసున దుర్యోధన 173 


-ఈసున నీశు దొట్టి సురలెల్ల _ 324 
ఈ సైన్య నిరోధంబున కిది 426 


ఉి 
ఉక్కజి యిట్లు మధ్యము 531 
ఉత్తమ క్షత్రియుండేల 511 


పద్యము 


ఉత్తరాయణగతుంటదై 
ఉద్యదృలులు గుమారులు 
ఉన్నతి. బూని నీవు 
ఉరగఫణా(గ్రరత్న 
ఉరుశ(స్తవృష్టి నాపై( 

బు 
బుచీకుండును గాధికి 
బుశ్యశ్చంగుండను ముని 

ఎ 
ఎంత యోటువడిన నంతియ 
ఎందుండి వచ్చితయ్య 


ఎందుండి వచ్చితి బుషికుమార! 


ఎట్టనిన వేదంబులు 
ఎడ(టడక యహోరాత్రులు 
ఎదురంబడినవాని 
ఎదురను దవ్వులం జూచిన 
ఎదురులీక దివ్యా(స్తంబు లిట్టు 
ఎజీంగి యెజీంగి దీని 
ఎటజీ6(గి యెజింగి నన్ను 
ఎయబుకని యెబు(గక 
ఎయికు నన్ను నుజక 
ఎల నెయ్యములకు 
న్‌. 
ఎల్ల లోకంబులును జూచి 
ఎలవారు నెజటు(€గ 
లా 

స 
ఏచిన పొదల. బొరల్పడం. 
( 
ర్‌ నఖిలతీర్థ దర్శనార్థంబు 
ఏ నతిపాపభావమును 
ఏ నిందులకు నీతదర్ధంబ 
ఏ నిందులకు వచ్చి మీచేత 
ట్స నిక్కడ౦ గార్యార్థినై 
ఏను దీనిదుఃఖంబు. 
ఏను దేవదూత నింతి 


శ్రీనుదాంధ్ర నుహాభారతను - ఆరణ్యపర్వను 


పుట 


క్షం 
67 
502 
559 
551 


405 
385 


210 
127 
389 
357 
453 
5686 
259 
563 
339 
1098 
క్షేడ్తడ్న 
138 

36 
323 
261 


221 

త్తే 
278 
277 
250 
శం 
217 
201 


పద్యము పుట 


ఏను దొల్లిభూమింగల 326 
ఏను ధర్మసుతుండ నీతండు త్తం 
ఏను నలుభార్యం బుణ్యవిహీనత౦ 2209 


ఏను నామృగంబు నేసితి 136 
ఏనును వాని పిజబుందన 78 
ఏనును వారల యయఖువది 559 
ఏను బకాసురుననుజు6డ6 48 
ఏను బహువేదశా(స్తమ్ము శ71 
ఏను పాండుసుతుండ భీముండ 510 
ఏ నుభయపక్షంబులవారికి 28 
ఏను భవదాదిష్టవిద్యా 546 
ఏను భీముండ6 బాండవేయుండ 567 
ఏను మీకారణంబున శ2౦ 
ఏను సము[ద్రతీరంబున 64 


ఏను సైరంధ్రి నయియుండియు 236 
ఏను హనుమంతు నంతియ వ. 


న నెట్టను సత్యభంగంబు 180 
ఏ నెట్టును సత్యసమయం [గడ 
ఏ నేండ లగుదెంచె నర్జునుం 528 
ఏ నేడ? నింద్రాదు లేడ? 202 
ఏపున రెండుచేతులను శృ౦డ్న 


ఏమి సేయుదు నెవ్విధంబున శర్వ 
ఏము తపోదృష్టిం జూచితిమి 228 
ఏము దేశాంతరంబుననుండి. 273 
ఏ మేమ మున్ను పూజింపుదుము 298 


ఒ 
ఒండొరుల6 గడవంగ 190 
ఒక్కకర్ణంబు నీలోత్పల 405 


ఒక్కనా. డబ్బాలకు కుయబువు త్వీత్త0 

ఒక్కనా6 డుద్దాలకు కుజణువెక్కి 455 

ఒక్కనాండు నలుండు 188 
ఓ 

ఓహో! యిమ్మెయిధర్మ 164 


పద్యము 


క్‌ 
కడంగి బుద్దీంద్రియ 
కడ6గి సమబుద్ది వీనికి. 
కడుకొని కడుదుఃఖములై 
కడుడస్సి నడవనోపని 
కడుదర్పితుండని నిన్నున్‌ 
కడు నలిగి యమ్మునీంద్రుండు 
కడు నిమ్ముగా దున్ని 
కడునెండ యెక్కునంతకు 
కడుభయమున మాతలి 
కడువడి గాడ్పుచే 
కనకగిరిం బ్రదక్షిణముగా 
కనకమయమైన 
కని యాత్మగతంబున 
కపిలు కోపాగ్షింేసి 
కర్ణజయ(ద్రథగాంధారు 
కర్షు నగవు లోకగర్హితుండగు 
కర్మ ఫలంబులు దైవమానుష 
కర్మఫలము లేదు కర్మఫలాప్తికి6 
కల ధనములెల్ల నొడ్డుచు 
కలహంస పలికిన 
కలికాల భరత! లక్ష్మీ 
కలి దమయంతి. బాప 
కలియుగమునందు ధర్మము 
కలిసం(ప్రాప్తండనై కడు 
కలిసమావిష్టమతి నయి 

కా 
కాంచనవర్జాపఘను.2ై 
కాంచనవర్జుండు గడు 
కార్యగతుల తెజు6ంగు 
కార్యసిద్దిపాంటెం గాలంబు 
కాలకల్పుల నుగ్రతేజుల 
కాలకేయులు మహాకాయులు 


291 

డ్తీడ్తే 
569 
శ్వీ/ర్త 
386 
శ౮9 
104 
231 


వ. 
రడ! 
557 
5/71 
378 


60 
104 
102 
210 
గం 
349 
218 
500 
254 
276 


132 
౩91 

28 
504 
3558 
356 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము పుట 
కావున నిది మదనుజీవిత 216 
కావున నిరతమ్ము 539 
కావున నీవు గర్వంబు 463 
కావున బంధుమి(త్రధన శ 
కిమ్మిరుండనురక్కసు. డర్‌ 
కుబేరుండును బాంచాలీ 513 
కురిసె. 'బ్రచండవృష్టి త్త0 
కురిసె మరుద్వచనానంతరమున 280 
కులదూషకు దూషించి 25 
కృతమ కాని కర్తవ్యంబు త9్రి 
కృతయుగంబున6 గాలకేయ 351 
కృతాధ్యయనశీలుండై 456 
'క్రూరతర ధార్తరాషు 3 
కే 
కేకయసృంజయపాంచాల 420 
కేవల ధర్మాచరణంబు 109 
కేశినియును బాహుకు పలుకులు 270 
కొ 
కొడుకుల6 బలువుర. 369 
కొడుకులకు వగవ మును 3౯5 
కో 
కోమల కీర షట్బరణ 463 
కోరి యనేకయుగంబు ల 168 
కోరి యొక్కకొడుకు. తశ0 
క 


'కతుఫలములు వడయంగ 290 
క్రమమున బాండిత్యపరాక్రమ _ 117 


'క్రమమున నీచేసిన 573 

'క్రూరతరధార్తరాష్ష్రు 

'కోధంబు పాపంబు [గ్రోధంబుననం 96 
క్ష 

క్షత్రవధనైన పాపంబు 301 

క్షత్రియ ప్రవరుండ త్షం2 


క్షమగలవానికి. బృడ్వీ 97 


589 
పద్యము పుట 
క్షమయంద చిత్తంబు నిల్సి 98 
క్షమయ తాల్చ్బియుండ౦ 9డ్త 
క్షమయును దేజంబును 0క్ష 
ఖ 
ఖరకిరణతాపమున 578 
గ 
గదంొని భీముండంత 533 
గద (ద్రిప్పి భిముమీందను 532 
గమనవేగంబున [ద్రుమ శర్ర7 
గాండీవ మాదిగా6 గల 27 
గాండీవముక్తదారుణ 555 
గిరినిర్జ రములం బుట్టిన 511 
గిరిశిఖరాభోగ బృహత్తర 570 
గీర్యాణప్రభు( డాదిగ 365 
గురుముఖమున6 బడయక 460 
గురువచనబోధితుండై శ12 
గురుశుశూష యొనర్చుచు... 471 
గోదేవక్షితిదేవభక్తిపరుండై శ1ర్‌ 
గోలాంగూలోత్తము లాంగూల 490 
ఘు 
ఘనతరదైత్యదానవ 79 
ఘనతరధర్మతమం బొకొ 579 
ఘనభుజ! నీకారణమున. 376 
ఘనముగ జంబూద్వీపంబునం. 284 
ఘనముగ ధనదేంద్ర ర్‌డ్తీర్‌ 


ఘనమై న్‌ పృథుబాహు శ్న19 
ఘను. డమ్మణిమంతుండు 533 


ఘనుండ! యేగుణములు 575 
ఘను డీపార్ణుడు నావలనన _ 544 
ఘోర పరాక్రముల్‌ ప్రబల 50 
ఘోరారిదారుణములగు 151 
ఘోరాహవరంగమునకు 73 


590 శ్రీనుదాంధ్ర నుహాభారతను - ఆరణ్యపర్వను 


పద్యము పుట _ పద్యము పుట పద్యము పుట 
చ త తొల్లి వార్‌స్టేయుండు దెచ్చిన 258 
చదివితి నెల్ల వేదములు 572 _ తండ్రియనుచు నుద్దాలకు 454 _ తొల్లి వేదాధ్యయనంబు 60 
చదువకయును నాకు 460 _ తగిలి నిత్యంబు నేకాంత 107 తొల్లి శతక్రతుండు 316 
చనియెద దక్షిణదిశ కే 362 తడయక ఘోరదర్శన 84 _ తొల్లి సకలగోమాత 36 
చని వైకుంఠంబునం 355 _ తత్పమయానంతరంబున 580 _ త్రినయన గాత్రస్పర్శనమున _ 148 
చనుదెంచి తరుణి 395 _ తన గదం జేసి రాక్షసుల 512 _ త్ర్యంబక! నాకు నభీష్ట 145 
చనుదెంచి (ద్రౌపదిని 518 _ తనచేతి పుష్పముల. 394 _ త్వష్ట యంత నూజుధారల 353 
చనుదెంచి మహామునివరు 42. తన దివ్యగాత్రమున 140 ద 
చనుదెంచి యందు 275 తనపట్టిన సురియ 222 _ దక్షమఖక్షయకరు 368 
చనుదెంచె నంతిపురమున 249 తన పితామహునట్టుల 377 దక్షుడయి యజ్ఞదక్షిణ 401 
చనునె నీకు నిట్టి సాహసక్రియం 516 తనయుండు దృఢస్యుం డనంగా 348 _ దనుజులు మదీయరథ 551 
చనునె యధర్మద్యూతం 2  తనయుం. బశువటిచి 441 _ దమయంతికి నలునకు 1091 
చలదళి పుంస్కోకిల కుల 529 తనయుల నలువుర. 4౮౦9 దమయంతి నలుని 275 
చారుదేష్టుపై. గడువాండి 70 తన యెొప్పటి రూపము. 502 _ దయమంతి మనోభవనిభు 200 
చీరాబినధారుల నవికార 417 తనుకుచునున్న నీహృదయ 61 దమయంతి యారథధ్వని 265 
చెట్టసేసి తింకనయినఈ 74 _ తపనతేజుండైన కపిలు 380 _ దమయంతియు సార్థవాహుం 229 
చ్యవనుండు దాని 428 _ తపస్వ్వాధ్యాయ (బ్రహ్మచర్య 101 దమయంతి వాని నలిగి 223 
చ్యవనుండు వేల్చిన నందు త్వం తపస్సిద్దులైనవారు దమ 18 దమయంతి రోయిగా 283 
చ్యవనునందు నాకు 428 _ తమతమ పుత్రుడ 439 _ దమయంతి సితపుప్ప 205 
జ తమ మామకు. దద్వృత్తాంతము 464 _ దళితనవీనకందళ 580 
జగంబులు పుట్టింపను (164 తమ్ము చేసిన దురితముల్‌ 470 _ దానం జేసి కృత శ౦7 
జగతీచక్రమునం గల 246 _ తరుణి నగస్తుభయంబున 338 దానన చేసి ధృతరా(ుండు 29 
జనకభూపాలుని 457 _ తలంకక మును సౌగంధికములు 535 _ దానిం జూచి మదనతప్తుండై శీర్ర4 
జనులు ని([గ్రహానుగ్రహ 504 _ తిర్యగ్జాతులు ధర్ము వెజుంగవు 492 _ దానిం దన నిశితబాణ 532 
జయశీలివైన నీకుం 110 _ తిలగోసువర్ష దానంబులు 292 _ దాని కలిగి భూదేవి 401 
జలధికుక్షిలోనుండి 548 _ తిలలందు. దైలంబు 103 దానికి నచ్చెరువడి శ్వీర1 
జలములందు మత్స్యంబులు 112 తిలలును నీళ్ళును డీ దానికి విస్మయం బంది 126 
జలరుహసంభవు. డాదిగం 309 తీర్ధగమన ఫలంబెల్ల 292 _ దానికి వెజచి యాతండు 386 
జాంబవతేయు బృహద్విశిఖంబు 68 _ తురగములు పజవ నేరక 554 దాని నన్వేషించి 245 
జితవైరి మత్పతి 235 _ తేజఃప్రభవంబు లైన 97 _ దాని నపనయింపంగా 120 
జీర్ణమై కడుమాసిన చీర 234 _ తొల్లి కుశావతియను 537 దాని నాశ్వాసించి 482 
జీవితార్జులైన జీవుల 232 _ తొల్లి నీతిమంతులైన 102 దాని నెజీంగి భృగుండు 436 


జృంభించి వ(జ్రమెత్తిన శం1 తొల్లి యిక్ష్యాకు వంశంబున 368 _ దాని నెజింగి యమ్మువ్వురు 344 


పద్యము 


దాని నెజీంగి రామ 

దాని నొడంబటిచి 

దాని రక్షించి యున్న 

దాని విడిచి పోవంగా 

దాని విని కుబేరుండు 
దాని విని బెదరి 

దాని విని యక్ష 

దాని విని సగరుం 
దారుకు. డిట్టనియె 
దిననాథు6 డస్తగిరి 
దిలిపుండును దన 
దివిజాధినాథ! నా కవి 
దివ్యబాణములు తదీయ 
దివ్యాస్త విదులైన 

దీనిం బిత్తగింపుము 

దీని తీరంబున దేవర్షి 
దీనివిధానం బెజుంగంగా 
దుర్గమంబైన 
దుర్మతులను దుర్దనులను 
దుర్యోధనుండు దుర్చుద్ధి 
దేవతల కప్రియంబులు 
దేవతలకు నపకారము 
దేవతల సాధువాదము 
దేవతలు దాని పరిదేవనంబు 
దేవతలు ధర్మవర్తులు 
దేవమూర్తులు పాండుపుత్రులు 
దేవర్షి ద్యుచరాహి లోకములు 
దేవర్షి యైన రోమశు 
దేవసములైన యనుజులతో 
దేవా! దీనాననంబులయి 
దేవా! నా కిష్టంబైన వరంబు 
దేవా! నీప్రసాదంబున 
దేవా! నీవు వరాహరూప 


416 
362 
5056 
189 
535 
శర్రి9 
531 
374 

83 
542 
377 
128 
562 
122 

37 
509 
క 
శ/73 
105 
1/76 
204 
1/70 
206 
206 
331 

23 
శ్తీశ్షేర్‌ 
517 
184 

37 
128 
406 
356 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము పుట 


దేవాసురాదు లిం దుపజీవిం 
దేవిక యను తీర్థంబున 

దేవీ! యేను భవ(ద్భ్రాతృసఖుండ 
ద్యూతార్థము తత్కితవా 
ద్రవిడ దేశంబున నగస్య్య 

'ర్రోణ (ర్రోణజ కృప గీర్యాణనదీ 
ద్యాపరంబున రెండుపాదములఈ. 


518 
297 
248 
209 
416 
561 
శ్నంం 


ద్యారవతినుండి యేయు యుధాను 63 


ద్యారవతీపురమున( 

ధ 
ధరణి. గడు. బేదవారును 
ధరణింగల రాజులిట 
ధరణి. బ్రదక్షిణంబుగ 
ధరణి నధార్మికులగు 
ధరణినాథ! నీభార్యాశతంబునందు. 
ధరణిరాజ్యంబుతో ధనమెల్లం 
ధరణీతలంబు నిర్జార్తరాష్ట్రముగం 
ధరణీదేవసహ'స్ర 
ధరణీశ! నీకు నాయిచ్చిన 
ధరణీసురవర మునిగణ 
ధర్మకామంబులు దణటుగంగ 
ధర్మకామ(ప్రభవంబయి 
ధర్మజ్ఞులైన పురుషులు 
ధర్మతనయ మీరాక 
ధర్మదూరులైన ధార్త 
ధర్మపుత్ర నీయుదార 
ధర్మరహితులైన ధార్త 
ధర్మరాజును దమ్ముండు 
ధర్మవర్తులైన దేవతలు 
ధర్మసుత ధార్తరా(ష్ట్రుల 
ధారుణిలోపల స్వర్గ 
ధీరమతియుక్తియేసి 
దధీరుండు భీష్ముడు గంగా 


295 


శ్వీరిడ్తీ 
266 
288 
330 
త్వత్నం్ర 


415 

30 
514 
శ౮02 
108 
106 
శీశ్వర్‌ 
403 

99 
287 

29 
561 
332 
331 
310 
100 
289 


పద్యము 


ధృతరా(్ట్రుండును దనకు 
ధృతినియమ(వ్రతునకు 
ధృతియుతులై సత్యవ్రత 
ధ్యానమాత్రన చేసి వేదములు 
న 
నను6 బుత్ర స్నేహంబున 
నన్ను. జూచి నగరె నలినాక్షి 
నన్ను. దలంచి తీర్ధగమనం 
నన్నును గౌంగిలించుకొని 
నన్ను రక్షించిన నీకుం 
నన్నెజింగి తెచ్చినట్టు 
నన్నెణు6గవె పాండవుండ. 
నమితవిరోధి పుష్కర 
నరక శిశుపాలు రాదిగ 
నరనుత నీయనుజ్ఞం గొని 
నరనుత నైమిశమునం 
నరనుతుండు దొల్లి నలుండను 
నరవరు6డు నలుడు 
నరసిద్దసాధ్య విద్యాధర 


591 


32 
123 
35 
శం 


161 
244 
326 
౩94 
239 
256 
520 
292 

56 
107 
298 
185 
278 
106 


నరసురస్తుత్యమై యెంతకాలంబు 496 


నరుండను మహర్షి యీతండు 
నరుండు నారాయణుండు 
నరుంశైన యాదిముని 
నలదమయంతు లిద్దజణు 
నలినాక్షి యిది విదర్భేశు 
నలుండును వానిం జూచి 
నలు6గాన మివ్వనంబున. 
నలుండును ధరణీరాజ్యము 
నలు6 దొల్లి యాక్రమించిన 
నలుగుణములు దమయంతికి 
నలుతో నొక్కట నరిగిన 
నలున కాని నలినదళనేత్ర 
నలురథచోదకు( డత. డ 


169 

5౯ 
158 
103 
250 
213 
230 
211 
264 
187 
269 
205 
268 


592 శ్రీనుదాంధ్ర నుహాభారతను - ఆరణ్యపర్వను 


పద్యము పుట _ పద్యము పుట _ పద్యము పుట 


నాకరంబున శాకరసంబు 
నాకారణమున బుత్విజు6 
నాకు గురుదక్షిణార్థము 
నాకు నమ్మునిపుత్రు 

నాకు మిమ్మును మీకుబేరుం 
నాకు విహితభక్షణం బిది 
నాకు వెజచి యెల్లవారును 
నా దేహంబునం బుట్టిన 
నానావర్షశిలావిహగానేక 

నా పలుకులు నీ కొడుకు 
నా మగుడివచ్చునంతకు 
నాయిచ్చిన వన్యస్వాదు 
నాయేసిన యపారదుర్వార 
నాయొద్దనుండుదేని మదీయ 
నారలుగట్టి కూర లశనంబుగ 
నాలుగు కెలంకుల నవఘన 
నాలుగు దిక్కులందును 
నాలుగు దిశలను 

నా వచనంబున నతి 

నా వచనంబున నెగడు 
నిత్యంబునుం బదివేవురు 
నిత్యసత్యవ్రత నిషధేశ 
నిత్యసత్యుండవు నీసతి 
నిన్నును నీ చెలువను 
నిన్ను నిత్యసత్యనిరతు౦గా 
నిన్నును నీ తమ్ములను 
నిన్ను రోయంగ విప్రులు 
నిన్ను విడువ నోడకుండు 
నిన్ను సత్యధర్మనిర్మలు6గా 
నిరతంబుగా నేను నీవను 
నిరతముగం దీర్ధసేవా 
నిరుపమ రత్ననిరంతర 
నీకు నపత్యశతంబు 


306 _ నీకు నేనాంటి తల్లిని 162 నీవు మహానుభావుండ 201 
443 _ నీచతరనాభి. జపల 340 _ నీవు సూచుచుండ నీయిష్టు. 538 
548 _ నీ తపమునకు మెచ్చితి 21 నీ వెవ్వరివాండ వెవ్వండ శ 
395 నీధనంబును రాజ్యంబు 213 _ నీ హృదయేశ్వరుండైన నలు _ 191 
512 నీ నాంటితనువు. జూచియ 501 _ నెమ్మిగలవాని నా 30 
450 నీ నిదేశంబున నరిగి 177. నెమ్మి నినుండు మేరు 359 
48 _ నీపరాక్రమబలమున 564 _ నైషధేశ్వరుండు నలు. 253 
26 _ నీయంతఃకరణ ప్రవృత్తి 59 _ న్యాయవిదుండు గామ్యక 40 
4/77 వీయందలి పుణ్యతీర్థంబులు 155 ప 

45 వీయట్టి ధైర్యవంతుని 166 _ పటువిశిఖంబునం (ద్రిదశ 134 
362 _ నీయడిగిన యర్జాభిప్రాయములకు574 _ పతికి. బరమభక్తి శ్త27 
394  నీయనుజుల్‌ ధనుర్హరు 328 _ పతిపల్ని. బ్రజార్ధముగా 341 
138 నీయిస్టంబు సెప్పు మే నమోఘ 290 _ పదివేలకోట్ట తీరము 293 
242 _ నీయుపేక్షంజేసి దుర్యోధను 174 పదివేల గజముల బలముగల _ 565 
338 నీయొద్దకు. బుత్తెంచిరి 202 _ పదివేల గజముల బలమున 93 
578 _ నీవఖిలాస్తవిదుండవు 548 _ పదుగురం బోలెడు 346 
322 నీవచనంబు ధర్మము 118 _ పదుమూడేండ్డుం బోయిన బద 179 
239 న్లీవజ్రము రక్షింపంగ 36 _ పదుమూడేండ్డ్లుం బోయిన బదు174 
410 నీవిట పలుమటు వచ్చుచు. 273 _పరనరేంద్రమకుటపద్మ 92 
29 నీవుండుము నాకడ నిందీవర  _ 236 _ పరమధర్మస్థితి. బ్రజం 156 
93 నీవుం బాండుండు విదురుండు. 38 పరమమునులార! యిగ్గిరిం 403 
197 నీవు గురుముఖంబునం 472 పరమమైన తీర్ధంబు 316 
254 వీవు దీని కొడంబడనినాడు 203 పరశు పాశాంకుశ కరవాల 80 
264 నీవు దీని నొక్కరుడవు 469 _ పరువడి నన్నిహోత్రములు 6 
199 నీవు దొల్లి గంధమాదనంబునం 54 _పరుషవిషమభూరి 83 
539. నీవు నలునకుం బేర్మితో 191 _ పర్వతములు వజ్రపాతా 173 
277 నీవు నాకొడుకుల యున్నతి 26. పలుకుల నొప్పదు బీరము 136 
276 నీవు నాపితృవ్యపుత్రుండవు 285 _ పలువుర గొడుకుల. 313 
448 _ నీవు నారీరత్నంబ వాతండు 192 _ పవనసమీరితమధుసంభవ 393 
57 _ నీవు నిగ్రహానుగ్రహ 505 _ పాంచజన్యరవము( బంచ 77 
325 _ నీవు నీసుతుండు నెటి. 32 _ పాండవసింహ మర్జ్దునుండు 176 
556 _ నీవు పక్షివయ్యును ధర్మ 450 _ పాండవహితుండగు విదురుండు. 32 
37 నీవు బుద్దిగలవేని వీరిని 521 _ పాండవులకడకు ధర్మ 87 


పద్య్వము 


పాంసుజాలములు పై6బ్రాంకినం 
పాకశాసను పనుపున౦ 
పాపసౌబలప్రయుక్తుండయిన 
పాయకయుండుదు రాక్షస 
పారాశర్యుండు. బర్వత 
పార్ధివప్రభుండైన పాండు 
పితృదేవభక్తి. బుణ్య 
పితృనిదేశమ్మునం బృథివీ 
పితృపైతామహమైన రాజ్య 
పుడమియు రాజ్యము. గోల్పడి 
పుడమియు రాజ్యము బంధుల 
పుణ్యకర్మంబులు వొలిసిన 
పుత్రుండు నీకు బ్రహ్మకుల 
పురమువెలి మూ. డహోరాత్రములు 


రుషకారంబునంజేసి 


ఆ 


పురుషునందు దోషపుంజంబు 
పుష్కరంబున. బదియేండ్డు 
పూజ్యుండవు పురాణపురుషుండ 
పూరు పురూరవులట్టు 

పొరిని వారలచేతి యున్నత 
పోర మణిమంతు. డిట్టు 
పోవకు పోవకు మనుచు 
'ప్రకటముగ౦ దొంటి సౌగంధిక 
'ప్రణుతక్షాత్రగుణంబు 
ప్రతినరపాలకాలు 
'ప్రతిబలదర్పభంజనుండు 
'ప్రతివిహితమాయు నత్యా 
ప్రథితయశున్‌ సుతుం బడసె 
'ప్రమాదంబున వర్షసంకరం 
'ప్రాణభయమున వచ్చి 
ప్రాణసమానవయిన 
'ప్రియమున దమయంతి 


228 
160 


4ీరి 
328 
59 
290 
88 
105 
34 
184 
82 
శ0౮7 
212 
569 
255 
2094 
ర్‌డ్తీ 
౩21 
50 
534 
534 
530 


గద్యపద్య ప్రథమపాద సూచి 


'ప్రియసాహసుండు భీముండు 
ఫేనవదూర్మిచయంబుల 

బ 
బకహిడింబులు హతులైన. 
బలముగలవాని6 బలువురు 
బలరిపుండు నాకు నిచ్చిన 
బలవంతు లైన భీష్మాదుల 
బలిమి నశేషలోక 
బలిముఖుండ దయయు' 
బలియు.6 డంగాధిపతి 
బహువాహ సుభట హస్తిక 
బాలధి యను మునిప్రవరుండు 
బాల నొక్కర్తు నిక్కానపాలు 
బాలహృదయమున నృప 
బాహుకుండును రథశాల 
బాహుబలము మెజుసి 
బిరుదాంకభీమ! భీమేశ్వర 
బోరన సురదుందుభుల 
'బ్రహ్మచేత నిర్మింపంగంబడిన 
బ్రహ్మవిదులును దపో 
'బ్రాహ్మణాను[గ్రహంబునం 

భ 
భట్టారా! విజయంచేయుండని 
భవదాచరితంబయిన 
భవదాజ్ఞానిగళంబున. 
భామ విదర్భకేంగి తన 
భీమప్రస్థాపిత యయి 
భీమసేనుండును ధౌమ్య 
భీమాసురవీరుల 
భీముండును వానిం బూజించి 
భీమునకు మార్గనిరోధంబుగా 
భువనజనస్తుత నిజ 
భువనజనస్తుతుండగు 


పుట 


514 
550 


52 
110 
553 
324 
శం 
త్తం 
386 
112 
462 
218 
224 
266 
106 
180 
543 
554 

86 

90 


362 
108 

92 
252 
285 
516 
522 
266 
శీర్రి9 
353 
శ0౮4 


సద్వము 


భువనవ్యవహారమునకు 
భూతరాశి దొల్లి పుట్టి 
భూపకులతిలక! నృప 
భూమి కనావృష్టియైనం 
భూమిసురోత్తముల్‌ ప్రకృతి 
భూరిబలుండు పాండవు. 
భూరిభుజుండు దానె పోయెనో 
భూరిసత్తులు సర్వలోక 
భూవినుతంబై త్రిభువన 
భూసతికిం దివంబునకు. 
భృగు నాశమంబునకుం 
భ్రాతృపుత్ర బంధుజనంబులు 
ను 
మంటి హరుదేహ మంటం 
మతి వారికి మాకును గడు 
మతిహీనుండై తనసుతుని 
మనుజేంద్ర! దీనితీరం 
మనుజేంద్ర! నన్ను నీయడిగిన 
మనుజేంద్ర! సర్వమాయా 
మనుజేశ్వరు లెల్లను బోరన 
మటీ చిత్రకూటంబున 
మజటిీి తృణ జల ధాన్య 
మటథజీ పాండవ పాంచాల 
మటథి పింగం బను తీర్ధంబు 
మజి యక్షిణీ తీర్థంబునందు 


మతి యార్తునకు శయనంబును 


మజీయుం దృష్ట్ణాతురుం డర్ధ 
యణ 
మజీయు గంగోద్భేద తీర్థంబు 
మజియు గోసహ(స్రంబు 
మజీయు నక్కుమారుం డొక్క 
మజియు నచేతనంబు 
మజియు ననాహితాగ్నులకు 
మజీయు నమ్మాంధాతృండు 


593 


పుట 


361 

క్షం 
523 
435 

89 
గం1 
514 
203 
శ్నేర్‌ 
581 
435 

60 


గడం 

28 
తే 
శ22 
290 

8 
195 
318 

66 
క్ష 
295 
314 


క్ష 
312 
3౩98 
393 
330 
157 
శం 


59 శ్రీనుదాంధ్ర నుహాభారతను - ఆరణ్యపర్వను 


మజియు నర్మ్యపాద్యాది 389 మీ రిందు మసలవల దిది 517 _ రాత్రి జాగరణ భర 436 
మజీయు నలదమయంతు 245  మునికుమారు నెగిచికొని 467 రానేల? వచ్చి నవయంగా నేల)- 7 
మజీయు నింద తాల్లి 422 _ మునిదేవవరులు యజ్ఞము 400 _ రామవి[క్రము6 డజేయు. 67 
మజియు నిశితపరశుహస్తు _ 409 _మునినాథ! నీ యను[గ్రహ 366 _ రైభ్యుండు నయ్యవ్రీతున 465 
మతజియు నీచేత నుపనీతంబైన 376 _ మునినాథ! నీవు 341 రైభ్యుండును వానికి భార్యగా... 467 
మజియు నీ యక్షరాక్షస 538 _ మునినాథు నలుకతోడన 433 _ రైభ్యుం డధికకోపరతు. డంటి _ 467 
మజీయును 224  మునిముందటం గందుక 390 _ రోమశుం డను దేవర్షి 321 
మజీయును 412 మునివర నృపతులం 346 _ రోహిణికి. జంద్రసమాగమం 248 
మజీయును 562 మునీంద్రా! నీవు తృప్త్పుండవైనం. 288 ల 
మజీయు నొక్కజట 465 _ మునీంద్రా! యేను దొల్లియు 327  లయకాలోదిత సహస్రకరు 173 
మజీయు బాహుకుండను 241 మునులం దిట్టుచు. బుష్ప 413 _ లలితమధుస్రవఫలములు శర్రిడ్ష 
మజీయు భీష్మ (ద్రోణ 119 మున్న జీర్ణంబయ్యె మున్నీటి. 367 _ లలితాంగి. బడసెం దన 465 
మజియు వసుమతీఖాత 170  మృగయార్థ మరిగి హిమ 565 _ లలితాంగి! యేను నీగుణ 406 
మజియు విద్యాతపోయుక్తులై _ 354 మృగవిరోధిబలుండు 517 _ లలితాచ్చస్సటికళిలా శా 
పదయం చరాన పరా చనతలు శరం “ంపతత్యుకాట్యా 66 _ లీ లైరావతకుంభాస్సాలన 159 
మజియు సకలయజ్ఞంబుల 400 _ మ్వైనసి యధర్మద్యూతం న వ 
మజియు సప్తగంగాసంగమంబును 311 య వంచనయును మాయయు 560 
మణీయు. సర్వకాల్యంబులుు 0% తతనాతువననయటి 398 వగవంగ సాంగోపాంగము 220 
ప 73 యాగశతంబులకంటెం 318 వజ్రసంహనను లవార్య ఉం 
బల వదలా ంముంన చర్‌ర. క్రూగాది పుణ్యకర్మ త్యాగము _ 355 _ వణ్రాస్త్ర మాదిగా వరదుడై _ 167 
తాతలంల లంత లా ఈతతతతనల 422 వడిం బడియెం బిడుగు 513 
ప న ర వనగతులని వారలపైం 35 
మూంతతుులు నానా మాలు! 364 _ వనజాయతాక్షి కతిపయ 227 
న న త్‌ రక్షోఘ్నమం(త్రముల నారాక్షస _ 47 _ వనమునందుం బండ్రెండు 116 
మభయం దు వీచు టు 222. వనమునందును బండ్రెండు. 563 
టా వ రథి కిమ్ముగానియెడ 74 _ వనమున. బం(డైండేండ్లును 113 
క్‌ త రయమున నీచేత నిహతు 521 _ వనమునకు వచ్చి నవయంగ 18 
న 10. రవిిగతు లుడుగుడు 360 _ వనరాశి యేమికారణమున 367 
మిన్నమిడుంయయి లట్టులై (వ రాక్షస పిశాచ శ్యాపదంబుల 328  వనవాసము సేయుచు. 31 
మిమ్మును ధర్మార్థఏదుండైన ఇ. రొజెర్సియైన ధర్మరాజు 39 _ వయోవిద్యావైభవంబుల 260 
మీకు నెగ్గానరించి యున్న 505. కొెర్పులు నగస్వు 346 వరదుండు పార్టుశౌర్య 140 
పయ కు గల్గంగ 421 రాజవంశరత్న! రాజరాజ 181 వరదు.జైన యీాశువరమున 370 
మ్‌ రమరసదృశులరు 332 రాజ్యపదస్ఫుండైన క్షత్రియుండు 113 _ వరదు సురాసురవందితు. క్షత] 


పద్యము 


వరములు వేల్పులచే 
వరుణజలంబుల మిత్రా 
వణల6గ రాము డంత 
వలచి హితంబున. బథ్యము. 
వలవ దుడుగుండు మీరని 
వలవదు వీనియింట6 గుడువన్‌ 
వశము గాక బాష్పవారి 

వసుధ నధర్మవర్తులగు 
వసుమతీరాజ్యంబు వలన 
వసు రుద్రాదిత్యాదులు 
వాండును బితృవచన 

వాతాపి యనువాని నెట్టు సంపె 
వాని6 జూచి నలుండు దా నల్లి 
వానికిం దేజస్వియను బుషి 
వానికి వెజచి పజచి 

వానినెల్ల నస్మదీయ 
వానియేయు శరంబుల 
వాయుసుత(ప్రేరితశిత 

వారల చెప్పినట్ట తన 
వారలచే( బూజితులై 
వారలతో వి[గ్రహించి 

వారల నిద్దజ వారించి 
వారల పుణ్యోదయమున 
వారల రోయంగ6 బంచె 
వారలు గంధమాదన 

వారలు దుర్యోధనుచే 

వారలు వారిధి గడవంగ 
వారలు సమయము దప్పిన 
వారికి ధర్మతనయుండు 
వారికి ధర్మువు దప్పుని 

వారికి వాసుదేవ ధృష్టద్యుమ్నులు 


వారిజాసనుండు వారల 


1/5 
3558 
శ13 

64 


344 
272 
330 


క్ష 
483 
335 
264 
348 
466 

78 

68 
531 
343 
3౩29 
72 
522 
శం 
245 
4/75 
122 
శ్వ౦శ్త 

త్న 
తే 
72 

శం 
3౩71 


గద్యపద్య ప్రథమపాద సూచి 


పద్యము 


వారిదమార్గంబువలన 
వారిధారల ననివారిత 
వారిభక్షులు పర్షభక్షులు 
వారిరుహనేత్ర మదన 
వారిరుహమిత్రు నమరోరగ 
వార్‌ష్టేయుండును నలుపుత్రుల 
వార్‌్టీయుండును బాహుకు 
వాసర నాయకుం దలంఏ 
విక్రమము విడిచి సమరా 
విజనంబైన విపినంబునందు 
విజయు కుశలవార్త 
విదితముగం దీర్జకీర్తనం 
విదితముగ నిన్ను( బజేయించెద. 
విద్యుల్లతాంగి భార్లవు 
విధివశంబున నన్నుం 
విధివిలసితంబు పేర్మి 
విధ్యుక్తంబుగా నక్కోమలి 
వినయవిహీనుల దుర్యోధన 
వినవమ్మ! తృణముపష్టిం గొని 
వినవయ్య! కర్షుగర్వం 
వినవయ్య! కార్తవీర్యుండు 
వినవయ్య! నహుషుండన్‌ 

వినవె పులోమయు. గాలక 
వినవె శతయోజనంబులు 

విని శంకింపక చెచ్చెర 

విను. డే. బుణ్యవ్లోకుం డనంగ 
విను మేనును నీవును 

విప్రు కడుపులో నున్న యవ్వీరు 
విమలస్సాటికహాటక 
విమలహర్మ్యంబుల విహరించు 
వీండు నీచేత వధ్యుండు గాండు 
వీకున నశ్వమేధములు 


పుట 


153 
507 
225 
201 

క్షం 
268 
260 
554 

త్త 
275 
327 
319 
430 
శ్వీ25 
227 
5/72 
340 


271 
1186 
త్త] 
5/72 
557 
268 
238 
227 

35 
336 
529 

01 

76 
435 


పద్యము ష 


వీతభయు. డిల్వలుండును 
వీతహర్షక్రోధులైన 
వీనిచేత. దలంపంబడియెడు 
వీనిపుట్టిన పాపంపువేళం 
వీరభోజ్యము సుమ్ము రాజ్యము 
వీరలం జూడు మని దివ్య 
వీరల దుఃఖము దీర్సక 
వీరల విడువ నోప 
వీర లింకం బాండవుల 
వీరసేనసుతుండు వీరుండు 
వీరిద్దణు సోమార్హులు 
వీరుండు క్షత్రియుల దన 
వీరుండై సౌగంధిక 
వీరుండు యోగవిద్యయును 
వీరులగు భీష్మకుంభజ 
వీరులగు సగరతనయుల 
వీరులగు సాల్వయోధుల 
వృత్తవంతుండు వెండియు 
వృద్దని జాత్యంధుండని 
వృద్దు గొడుకుపలుకు విని 
వేగవంతుండను వీరుండు 
వేదములయందు వినంగ6 
వేదశాస్త్రములును విధి 
వేవురంబోలెడువాని మహా 
వ్యాధి (శ్రమానిష్టసంస్పర్శ 
వ్రతములు లేనివారు 

శ్‌ 
శక్రపదవి. బొంది సద్ర్దాహ్మణుల 
శతమఖునకు భువనావన 
శతవర్ష వృద్దుండవు 
శత్రుల నాజి నోర్చుటయు 
శమితనిజక్రోధుండై 


595 


335 
127 
243 

24 
283 
150 
115 

18 

33 
188 
430 
300 
5056 
126 
120 
374 

78 
ర 
1/5 

01 

69 
307 
102 
347 

10 
320 


5656 
158 
461 
109 
శ10 


596 శ్రీనుదాంధ్ర నుహాభారతను - ఆరణ్యపర్వను 


శరణనినవారి. గరుణా 60  సమరసన్నద్దుండై సమస్త 34 హ 
శరీరికి మరణంబు 115 సమస్త భువనాశయా! వినయ _ 349 _ హంసచేం దన వినినంతకంటెను 199 
శాంతుండు బుశ్యశ్చంగుండను. 387 _ సముబతంబగు మృదు 481 _ హంసవర్ణోత్తమ హయములం 71 
శారదరాత్రు లుజ్జల 581 సరవి నాధూత రజః 333  హతశేషులైన రాక్షసు 53ర్‌ 
శారీర నియమంబులు 329 సర్వజనులును ధృత 31 హనుమంతుండును మెల్ల శ్వ91 
శారీర మానస మహాదారుణ ౦ సర్వభూతంబులు నాహారం శశ హరు. డాదిగా6 గల 546 
శివుండు వీనికిం బ్రీతుండై 169 సవ్యాపసవ్య విచిత్రమండల 75 _ హరుండు వానికి6 బ్రత్యక్ష 368 
శూరులు ధృతరాష్ర్రసుతులు _ 118 సహకార మత్రియసహకారున్‌ 224 _ హరుం బెనంగి పట్టుకొని 140 
శోకభయస్టానంబు లనేకంబులు 9  సాంబు6 బాయు మనుచు. 69 హరుచేత సం(ప్రాప్త్రవరుండయ్యె 150 
శోకమూర్చితుండై మహీతలంబు 9 సాగరులకు సద్గతిగా 383  హరుశరమును నరు 135 
శోకాపనోది. బుణ్యళ్లోకుని 252  సాధితశాత్రవు లగు 121 హా మహారాజ! మహామహీ 219 
శ్యేనకపోతరూపంబులు 451 _ సాధుసమ్మతంబు లైన 4 హారివిషయాభిలాషము 15 
శ్రీకంఠ! లోకేశ! లోకోద్భవ 142 సాధ్వి నాకుం గూర్చు సంతతి 258 _ హితుండైన తన పురోహితు 21 
శ్రీకీర్తి శ్రీవల్లభ! 1 సాల్వబాణవిగతసత్తుండ 74 ్రస్వపీనగ్రీవు నచలితాయత _ 490 
శ్రీమందిర! బుధజన 351 సాల్పుండు నిజసేనాసంక్షోభ _ 70 వనన 
శ్రీరమ్యధర్మనిత్య 184 సాహసం బిట్టుసేయంగ 370 
శ్రీరమ్య! రాజకులశేఖర! 524 సీతాన్వేషణపరులై 493 
శ్రీరాజరాజ! కులనిస్తార! 527  సుజనుల సహవాసంబున. ౩9 
శృదృతియందలి దుగ్ధంబు 111 సుతషష్టిసహస్రక 371 

స సుర గరుడ గంధర్వ 535 
సంకల్పజల బైన 'కామంబునం-. - 16. సురచాబచి(త్రగగన 580 
సందియ మేల సర్వగుణ 273  సురదుందుభినాదంబులు 130 
సకలగుణ్రసిద్దుండగు 263 _ సురమునిసిద్దఖేచరవరుల్‌ 382 
సకల దురితముల (283-ఆ) _ 320 సురలకు బ్రీతిసేసితి 560 
సకలర్తుసురభికుసుమిత 158 _ సురవరులం దొజంగి తన్నున్‌ 275 
సగరసుతు లట్టు జగముల 371 _ సురవిశిఖప్రయోగములు 562 
సతతకృతోపవాసముల 379  సురసమూహంబుతో సుర 171 
సత్యక్షమాదమశౌచ 575 _ సుర సిద్ధ మునిసేవితంబైన శీర్రిడ్న 
సత్యభంగభీతుండవు 178  సురుచిరకీర్తి నైమిశము. 311 
సత్యశమహీను లగుదురు శ990 సురుచిర సురూపగుణ 385 
సమయాతి[క్రమభీతిని 107 _ సూర్యగ్రహణంబున దాని 309 
సమయాబ్దంబులకంటె 178 _ సోమకుండను రాజర్షి శం9 


సమరవిముఖత్వమును 73 'స్నేహార్లవ మగ్నుండయి 10 


